TED 
5 





(శీ మదా ఎగవతము 


(పురాణ కథాస్రవంతి) 


తెలుగు అనువాదం 
ఖరిడేహాల్‌ వేంకటరావు 


ఆంగ్లమూలం 
(శ్రీమతి కమలా సుబ్రహ్మాణం 


శ్రీమద్భాగవతము 


ఆంగ్ల మూలం : శ్రీమతి కమలా సుబ్రహ్మణ్యం 
తెలుగు అనువాదం : ఖరిడేహాల్‌ వేంకటరావు 
ల తెలుగు అనువాదకర్త 


ప్రథమ ముద్రణ 2 1000 ప్రతులు 


మే, 994 


గ cco: 2 


కంహ్మూటర్‌ టైఫు సెట్టింగ్‌ : 
శ్రీరామా డి.టి.పి. వర్క్స్‌ 
అమీర్‌పేట 

హైదరాబాదు 


యుద్రణ : 

ఓం సాయి గ్రాఫిక్స్‌ 
నారాయణగూడ 
హైదరాబాదు 


ఫోన్‌: 663335, 664141, 66989! 


వెల :రు. 100 


For Copies : 


K. VENKATA RAO 

Plot No. 2 

R&D Defence Enclave 
Sikh Village, 
Secunderabad - 500 009. 


13. 
14. 
15. 
16. 
17. 


18. 
19. 
20. 
21. 
22. 


విషయసూచిక 


పుట 
ఆమోదం | 
మనవి xvii 
విఘ్నేశ్వర ప్రార్దన xxi 
సరస్వతి (ప్రార్ణన i 


కృతజ్ఞత 


శక పుస్తకము శ్రీ) తిరుమల తరువకి దెవన్ధానమువారి ఆధ్యాత్మక 
(గంధ ప్రచురణ సహాయ పథకము (కింద _వచురిత మైనది. సకాలములో 
సహాయము నందించిన శ్రీ తిరుమల తిరుపల దేవస్థానము వారికి 
నా కృతజ్ఞతలు. 


నారదుడు హస్తినాపుర 25 
అర్జునుడు ద్వారక నుండి తిరిగివచ్చుట 26 
గోవు - కుంటి ఎడ్డు 28 
కలి ప్రభావము 31 
శృంగి శాపము 32, 


తృతీయ స్కంధము 


పవిత్ర గంగానదీ తీరము 34 
ధారణ 36 
ప్రభాసలో దారుణకాండ 38 
ప్రారంభములో 41 


ఆదివరాహము 43 


23. 
24. 
25. 
26. 
27, 
28. 
29, 
30. 
31. 
32. 


33. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
43. 
44. 
క్షన్‌, 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
52. 
53. 
వశీ. 


దక్ష పుత్రిక దితి 

దా ;ఇరపాలకులు 
హిరణ్యాష వధ 
కర్ణముని తపస్సు 
దేవహూతి ఆగమనము 
ఆద ర్భపతి ష్‌. 

కపీల వాసుచేవుడు 
కపీలుని బోధలు - 1 
కపిలుని బోధలు - 2 
దేవహూతి మరణము 


చతుర్థ స్కంధము 


ఆకూతి పుత్రుడు 
దత్తాత్రేయుడు 

దక్షుని ఆ(గ్రహము 
కైలాసములో కలహము 
సతీదేవి ఆత్మ త్యాగము 
మహాదేవుని ఆగ్రహము 
మహాదేవుని క్షమ 

బాలుని ప్రతిజ్ఞ 

(ధ్రువుని తపన్ఫు 

(ధ్రువతార 

వేనుడు జన్మించుట 

వేనుని రాజ్యపాలనము 
పృథు మహారాజు 

పృథువు ఆగ్రహము 
భూదేవి నుండి పాలు పిండుట 
తొంబదితొమ్మిది అశ్వమేధములు 
[ప్రాచిన బర్హి 

పురంజన వృత్తాంతము 
పురంజనుని సుఖ జీవితము 
అవిజ్ఞాతుడు తిరిగివచ్చుట 
కథలోని అంతరార్హము 
"స్వేచ్చా మార్గము 


45 
47 
48 
51 
53 
54 
56 
58 
61 
63 


64 
65 
66 
68 
70 
71 
72 
74 
77 
80 
81 
83 
84 
86 
88 
89 
91 
93 
96 
98 
100 
102 


5్‌5. 
56. 
57. 
5కి. 
59. 
60. 
61. 
62. 
63. 
రశ, 


65. 
66. 
67. 
68. 
69. 
70. 
71. 
72. 
73. 
74. 


75. 
76. 
77. 
78. 
79. 
80. 
81. 
82. 
83. 


పంచమ స్కంధము 


' చేతస సోదరులు 

' యవ్రతుడు 

' యవ్రతుని పరిపాలన 

బుషభుని జన్మము 

బుషభుని బోధలు 

భరతుడు 

లేడిగా జన్మించిన భరతుడు 

జడ భరతుడు 

పల్లకి మోసిన భరతుడు 

భరతుడు బ్రహ్మవిద్య బోధించుట 


షష్టమ స్కంధము 


అజామీళుని మరణము 

యముని వివరణ 

దక్షుని వంశీయులు 

వృత్రానురున జననము 

ఇంద్రునకు వజ్రాయుధము లభించుట 
ఇంద్ర వృత్రాసురుల యుద్దము 
వృత్రాసురుని వధ 
బ్రహ్మహత్యాపాపము 

చిత్రకేతు మహారాజు 

రాకుమారుని మృతి 


సప్తమ స్కంధము 


బ్రహ్మవిద్య 

సతీదేవీ శాపము 

మరుత్తుల జననము 

యుధిష్టిరుని సందేహము 
హిరణ్యకశిపుడు 

హిరణ్యకశిపునకు వరప్రసాదము 
ప్రహ్లాదుడు 

ప్రహ్లాదుడు నేర్చిన పాఠములు 
(ప్రహ్లాదుడు నారాయణు నెరిగిన తీరు 


104 
106 
108 
108 
110 
112 
114 
114 
116 
118 


122 
125 
127 
129 
131 
133 
135 
136 
137 
139 


143 
145 
146 
148 
150 
151 
154 
156 
158 


కి4. 
85, 
86. 


87. 
88. 
89, 
90. 
91. 
92. 
93. 
94. 
95. 
96. 
97. 
98. 
99, 


100. 
101. 


102. 

103. 

104. 

105. 
106. 
107. 
108. 
109. 
110. 
111. 
112. 


అంతిమ ఘట్టము 
నృసింహావతారము 
ప్రహ్లాదుడు నృసింహుని స్తుతించుట 


అష్టమ స్కంధము 


గజేంద్రుని వృత్తాంతము 
మోక్షము 

అమృత మథనము 

సాగర మథనము - కూర్మావతారము 
కొాలకూటము 

లక్ష్మీదేవి ఆవిర్భవించుట 
అమృతము లభించుట 
యుడ్డము పునః[పారంభము 
బలి చక్రవర్తి 
వామనావతారము 

బలి చక్రవర్తి యజ్ఞము 
శుక్రుని అభ్యంతరము 
మూడడుగుల భూమి 

బలి మాట నిలబెట్టుకొ్‌నుట 
మత్సావతారము 


నవమ స్కంధము 


మార్కండేయుడు 
మార్కండేయుడు చూచిన దృశ్యము 
సుకన్య 

నాభాగుడు 
అంబరీషుడు 
కాకుళ్ళు లు 

సగరుని కుమారులు 
అంశుమంతుడు 
గంగా - భాగీరథి 
సౌదాస మహారాజు 
శ్రీరాముడు 


113... చంద్రవంశము 


160 
162 
164 


169 
172 
173 
175 
176 
177 
178 
181 
183 
185 
188 
190 
193 
195 
197 


200 
203 
205 
207 
208 
212 
215 
216 
217 
219 
221 
224 


114. 
115. 
116. 
117. 
118. 
119. 
120. 
121. 
122. 
123. 
124. 
125. 
126. 
127. 
128. 
129. 
130. 
131. 
132. 
133. 
134. 
135. 
136. 
137. 
138. 
139. 
140. 
141. 
142. 
143. 
144. 
145. 


పురూరవుడు 

పరశురాముడు 

కార్తవీర్యుడు 

కాశికునకు వసిష్టుని ఆతిధ్యము 
కౌశికుని నిరుతాహము 

కౌశికుని తపస్సు 

త్రిశంకు మహారాజు 

(త్రిశంకు స వర్గము 

శునక్మేపుడు 

కౌనికుని తప్పిదము 

బ్రహ్మర్షి విశ్వామిత్రుడు 
నహుషుడు 

లాగా? పదము 

దేవయానిని రక్షించిన రాజు 
దేవయాని పగ 

యయాతి దేవయానిని వివాహమాడుటు 
శర్మిష్ట 

దేవయాని ఆగ్రహము, శుక్రశాపము 
యయాతి పుత్రులు 

అసంతృప్తి 

దుష్యంతుడు 

శకుంతల 

దుష్యంతుడు శకుంతలను వివాహమాడుటు 
శకుంతల ఒప్వుకినుటు 
శకుంతల వేచియుండుట 
శకుంతల ఆశ్రమము విడిచివెళ్లుటు 
తల్లి, కుమారుడు 

దుష్యంతుని నిరాదరణ 

పశా ఎత్త్సప్త్పుడైన రాజు 

రంతిదేవుడు 

గంగ, వసువులు 

యాదవ వంశము 


226 
228 
230 
232 
235 
236 
239 
240 
243 
246 
248 
249 
251 
252 
253 
255 
258 
261 
264 
266 
267 
269 
271 
273 
275 
276 
279 
281 
284 
286 
288 
289 


146. 
147. 
148. 
149. 
150. 
151. 
152. 
153. 
154. 
155, 
156. 
157. 
158. 
159. 
160. 
161. 
162. 
163. 
164. 
165, 
166. 
167. 
168. 
169. 
170. 


171. 
172. 
173. 
174. 
175. 
176. 
177. 
178. 
179. 


దశమ స్కంధము - పూర్వభాగము 


అధర్మము (ప్రబలుట 

ఆకాశవాణి 

సంకర్షణుదు 

శ్రీకృష్ణ జననము 

శ్రీకృష్ణుని గోకులమునకు గొనిపోవుట 
విష్ణుమాయ 

కంసుని ప్రచారము 


శకటాసురుడు, తృణావర్తుడు 
నామకరణము 

కృష్ణుని చిలిపి చేష్టలు 

యశోద చూచిన దృశ్యము 
యశోద కృష్ణుని కట్టివేయుట 
రెండు నృక్షిములు 
గోకులములో కృష్ణుడు 
ఆరణ్యక ఫలములు 

గోకులము నుండి బృందావనము 
వత్సుడు, బకుడు 
అఘాసురుడు 

బ్రహ్మదేవుని సంశయము 
సంవత్సరకాలము సత్యము మరుగుపరచి యుంచుట 
బ్రహ్మదేవుని విచారము 
బలరాముడు ధేనుకుని చంపుట 
విషపూరితమైన సరస్సు 
కాళీయుడు 

కాళియ మర్చనము 

రమణక ద్వీపములో యుద్దము 
(పలంబుడు 

అరణ్య దహనము 

వర్ష బుతువు 

శరదృతువు 

కృష్ణుని వేణునాద మహిమ 
గోపికలకు కృష్ణుని వాగ్దానము 


292 
294 
296 
298 
300 
302 
304 
306 
307 
310 
313 
315 
316 
318 
320 
322 
324 
325 
326 
328 
331 
333 
335 
336 
338 
340 
343 
345 
347 
348 
349 
351 
353 
354 


181. 
182. 
183. 
184. 
185. 
186. 
187, 
188. 
189. 
190. 
191. 
192. 
193. 
194. 
195. 
196. 
197. 
198. 
199. 
200. 
201. 
202. 
203. 
204. 
205. 
206. 
207. 
208. 
209. 
210, 
211. 
212. 
213. 
214. 


(బ్రాహ్మణ పత్నుల భక్తి 

బ్రాహ్మణుల పశా ఏత్తాపము 

గోవర్హన పర్వతము 

ఇంద్రుని ఆగ్రహము 

గోవిందుడుగా పట్టాభిషిక్తుడైన కృష్ణుడు 
వరుణుని నుండి నందుని రక్షించుట 
వెన్నెల రాత్రి 

గోపికలు, కృష్ణుడు 

పోయిన (పేమకై వెదకుట 

(పేమ బోధ 

రాసక్రీడ 

సుదర్శనుడు, విద్యాధరుడు 

అరిష్టుని మరణము 

కంసుని వద్దకు నారదుని పునరాగమనము 
కంసుడు అక్రూరుని పిలిపించుట 

కేశి వధ 

నారదుడు కృష్ణుని వద్దకు వమృట 
అసురులలో చివరివాడైన వ్యోముడు 
అక్రూరుడు బృందావనము చేరుట 
క్రూరుడైన అక్రూరుడు! 

అక్రూరుడు గాంచిన దృశ్యము 

మధురా నగర వీధులలో బలరామకృష్ణులు 
త్రివక్ర (కుబ్బ్ర 

ధనుర్భంగము 

కునలయాపీడము హతమారుట 

కంస వధ 

బలరామకృష్ణులు తల్లిదండ్రులను కలుసుకొనుట 
సాందీపుని ఆశ్రమము 

ఉద్దవుని బృందావనమునకు పంపించుట 
ఉద్దవుడు గోపికలకు ఉపశమనము కలిగించుట 
అక్రూరుడు హస్తినాపురమునకు వెళ్ళుట 
ప్రఖ్యాతి పొందిన హస్తినాపురము 
అక్రూరుని హితబోధ 

జరాసంధుడు మధురను ముట్షడించుట 
కాలయవనుడు 


357 
361 
362 
365 
368 
370 
371 

373 
376 
377 
379 

380 

381 

382 

385 

387 
388 

390 
390 
394 
397 
399 
401 

403 
404 
406 
410 
413 
415 
418 
422 
424 
426 
427 
429 


1 ఆః 


అ |) సా 
పాల సారూ ణి ఈ, 


ముచుకుంద మహారాజు 

ముచుకుందునకు మోక్షము 'ప్రసాదించుటు 
జరాసంధుని మోసగించుటు 

కాలయవనుని చరిత్ర 

విదర్భ రాజపుత్రి రుక్మిణి 

రుక్మిణి దూతను పంపుట 

గులాబి వర్షములో నున్న ద్వారకానగరము 
రుక్మిణి సందేశము 

రుక్మిణి నిస్పృహ చెందుట 


= రాకుమారి దేవాలయమునకు నడచివెళ్తుట 


దశమ స్కంధము - ఉత్తరభాగము 


రుక్మి నిరాశ చెందుట 
ప్రద్యుమ్నుడు 

మాయావతి 

కృష్ణుడు దొంగిలించి యుండవచ్చు 
ఎలుగుబంటి గుహ 

గౌరవము దక్కిందుకొనుట 


= సత్రాజిత్తు వధ 

, శతధనుడు 

* అ(క్రూరుని బొదార్యము 

. డ్రౌపదీ స్వయంవరము 

+ కౌళింది మిత్రవింద, సత్య 
. భద్ర, లక్షలా 


నరకాసురుడు 


=, బాణాసురుడు 
. ఉషా పరిణయము 
. బాణాసురుని నగరముపై డాడి 


న్ఫగ మహారాజు 
బలరాముని ఆగ్రహము 


. పౌండ్రక వాసుదేవుడు 


బలరాముడు ద్వివిదుని వధించుట 
దుర్యోధనుని పుత్రిక లక్షణ 
కృష్ణునికి విన్నపములు 


. చర్చలు 


432 
435 
437 
438 
439 
441 
442 
444 
446 
449 


451 
452 
455 
456 
458 
460 
461 
463 
464 
466 
467 
47t 
472 
475 
476 
479 
480 
482 
484 
487 
488 
491 
495 


248. 
249. 
250. 
251. 
252. 
253. 
254. 
255. 
256. 
257. 
258. 
259. 
260. 
261. 
262. 
263. 
264. 
265. 
266. 


267. 
268. 
269. 
270. 
271. 
272. 
273. 
274. 
275. 
276. 


277. 
278. 


జరాసంధుడు 


జరాసంధుడు ద్వంద్వ యుద్దము చేయుట 


రాజసూయ యాగము 

చేది రాజు శిశుపాలుడు 
సాళ్వుడు ద్వారకను ముట్టుడిందుట 
యుద్దరంగములో కృష్ణుడు 
సుధాముడు 

జ్ఞాపకమున ఎడా? 

పిడికెడు అటుకులు 
భవిష్యద్దర్శనము 

భూతకాలపు (పతిధ సనులు 
బుషులు గౌరవము తెలుపుటు 
దేవకి కోరిక 

సుభద్రాపహరణము 
శుతదేవుడు, బహుళాశ్వుడు 
పరీక్షిత్తు సందేహము 

వృకుని వృత్తాంతము 

ముగ్గురిలో ఉత్తముడు 
అర్జునుడు ప్రమాణము చేయుట 


బుషుల శౌపము 

మహా సంగ్రామము 

బలరాముని రీర్ణయా త్ర 

దేవతలు ద్వారకను సందడర్శిందుట 
కృష్ణుడు, ఉడ్షవుడు 

అవధూత గీత - 1 

అవధూత గీత - 2 

అవధూత గీత - 3 

యాదవ కుటుంబము అంతమొందుట 
చివరి గడియ 


దా గద స్కంధము 


శ్రీకృష్ణుని నిర్యాణానంతరము 
పరీక్షిత్తు అంతము 


497 
499 
501 
503 
505 
507 
509 
512 
514 
515 
518 
519 
522 
523 
525 
526 
529 
530 
531 


535 
536 
538 
540 
542 
544 
ర్‌ శీ 
551 
555 
557 


560 
561 


279, 
280. 
281. 
282. 
283. 
284. 
285, 
286, 
287. 
288, 
289, 
290, 
291. 
292, 


293, 


ఉద్దవుని విచారము 

ఉండదగు లక్షణములు 

"స్వేచ్చా మానవుడు 

భక్తి - నిర్వచనము 

కర్మయోగ భక్తి యోగములు 
నాంన అవతారము 

భక్తి - మరొకసారి 

భగవంతుని విభూతులు 

వివిధ మార్గములు 

మూడు మార్గములు 

ప్రారంభము - సృష్టి 
భక్తియోగము - పునరవలోకనము 
సాంఖ్యము 

ఆది అవతారము - పురుషుడు 
వేదములు వర్షించిన విరాట్‌ పురుషుడు 
ఫలశ్రుతి 


563 
565 
568 
571 
572 
574 
576 
579 
581 
583 
585 
587 
590 
593 
594 
596 


ఆమాదం 


ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు 
“భాగవతము దెలిసి పలుకుట చిర్రంబు 
శూలికైన దమ్మిచూలికైన 
విబుధజనుల వలన విన ఎంత కన ఎంత 
దెలియవవ్ఫినంత దేటపటబుతు"'. 


అన్నాడు మహాకవి, మహాభక్తుడు, సహజ పాండిత్యుడు బమ్మెర పోతనామాత్యుడు. తన 
పురాకృత శుభాధిక్యం చేతనే ఈః అవకాశభాగ్యం తనకు లభిందిందనీ ఇండుచేతనే నన్నయ 
తిక్కు_నాదికవులు శ్రీమద్చాగవతాన్ని , తెలుగు చేయలేదనీ దీన్ని తెరిగించి తన జననాన్ని సఫలం 
చసుకొని పునర్జన్మ లేకుండా చేసుకొంటాననీ ఆయన ఆనందిందాడదు. దీనికి తగినట్టుగానే ఎ, 
తాను మహేశ్వరధ్యానంలో ఉండగా సాక్షాత్కరించి ''మన్నామాంకితంబుగా శ్రీమహాభాగవ 
తంబు దెనుంగు సేయుము నీకు భవబంధంబులు డెగునని” రామభ'రుడు ఆనతి 
జరిగింది. 


ఇయ © 


4 


ఆయితే, భాగవతం తెలిసి పలకడం సామాన్య విషయం కాదు. ఆది --- హరునకు, 
బ్రహ్మకు కూడా అలవికాని పని! కను కనే ఇక్కడ పోతన ““ దిత్రంబు'” లని ప్రయోగించడం 
జరిగింది. కేవలం పాండిత్య విషయం అయితే “క ష్టంబు” అనే వాడేసోా?! వాని, ఇది సౌండిత 
విషయం కాడు. తెలుసుకోవలసిన వస్తువు సర్వాంతర్యామియై, తెలుసుకొగవాడు, పలికేదాడ 


ISS 


దానిలో భాగాలే అయినప్పుడు తెలియడం, పలకడం ది'తమైన విషయాలేగడా! 
దైవానుగ్రహం వల్లనే జరిగేపని ఇది అని అంతరార్థం! దీన్ని సూదించడానికే “పలికెడిది 


భాగవతమటి” అన్నాడు! అంకే, భాగవతమే  పోతనద్వారా పలుకుతోంది గాని ఆయన 
పలకడం లేదు! శ్రీరామ నారాయణుడే భాగవతమందలి అంతర్యామి అని తలియజేయడానిే 
““పలికించెడిదాడు రామభ'దుండటి” అంటాడు వెంటనే! తననోట వెంట వెలువడుతోంది 
గనుక “నే బలికిన భవహరమగునట!”” అని చేర్చాడు. ఈ; పవిత్రవారంల్య్‌ తన పురుష 
ప్రయత్నం నిమిత్త మా(ర్రం అని పోతన సూచించాడు. ఈః విధంగా వ్యక్తం చేసి తన రవన 
“ఆపారుషేయంి' అని 'ధ్వనింపబేసినంత దూరం పోయాడు సహజకవి భక్షసోతన! 


తనకు కొంత అయినా భాగవత సంబంధమైన జ్ఞానం కలగడా నికి *విబుధజనులి) 
ప్రవచనాదులు వినడం ఒక కారణంగా పేర్కొన్నాడు. శ్రీమడ్చాగవతం -- సంస్తృాత 
భాగవతమే ఆనాటికి --- చాలా కష్టమైన (గ్రంథం, దీన్ని గురించి “భాగవతశాస్త్రంి” అని 
వ్యాఖ్యాతృ చక్రవర్తి శ్రీధరస్వామి అన్నాడు. పండితలోకంలో “విద్యావతాం భాగవతే పరీక్షా? 


కూడా అంత సులభమైనది కాదను కోవడానికి వీలుగా, “భాగవతాన్ని తెలుసుక న్న 
వారెనరు?*' అనే ప్రశ్నకు పండితలోకంలో ప్రసిద్దంగా ఈ శ్లోకం ఉంది. 


*వ్యాసోవేత్తి శుకోవేత్తి రాజావేత్తిన వేత్తివా | 
శ్రీధరః సకలం వేత్తి శ్రీ నృసింహ ప్రసాదతః |?” 


వ్యాసునకు తెలుసును, శుకునకు తెలుసును, రాజైన పరీక్షిత్తునకు తెలుసునో తెలియదో! (ఢీ 
నృసింహ॥ప్రసాదం వల్ల శ్రీధరునకు సకలం తెలుసును. (్రీమద్బాగవతానికి అద్వైతపరంగా 
వ్యాఖ్యానం (వ్రాసిన శ్రీధరస్వామి నృసింహోపాసకుడు గనుక ఆయనకు అంతా తెలుసునన్న 
మాట! “విబుధజనుల వల్ల విన్నంతి? దాని నుండి తాను తెలుసుకొన్నంత ప్రాశాదు. ఇంక 
తాను **కన్నంతి” దాని నుండి తెలుసుకొన్నంత కూడా వ్రాశాడు, సచ్చిదానంద రూపమున 
నిర్గుణ వరబ్రహ్మం, సత్వరజస్తమో గుణాల నంది సగుణమై త్రిమూర్తులుగా సృష్టి స్థిరిలయా 
లను నిర్వహిస్తుందని వేదాంత దర్శనం తెలుపుతుంది. భాగవతంలో సగుణ బ్రహ్మ అయిన 
శ్రీ విష్ణుని అవతారలీలలు తద్బక్తి మార్గాలు విపులంగా వర్లిణాలయ్యాయి. వీటి మూలంగా 
విశుద్ద మనస్కులైన భక్తులకు, నిర్గుణ పరబ్రహ్మ జ్ఞానం అనుభూతమై కైవల్యం |ప్రొప్పిస్తుంది. 
మూర్తిత్రయం వెనుకగాని, రామకృష్ణాద్యవతారాల వెనుకగాని నిలిది ఉన్న అంతశ్రైతన్యయుత 
మైన పరతత్త్వం ఒక్కతే అనే జ్ఞానం వారికి కలుగుతుంది. నామరూపాదికం, ఉపాధ్యా శయం 
అని అనుభూతమై తదతీతమైన పరతత్త్వ్వం గోచరిస్తుంది. ఈః పరమసత్యాన్ని విబుధజనుల 
వల్ల *“*విన్న* పోతన, తన పురాకృత పుణ్యవిశేషం చేత సిద్దించిన కవితాసమాధిలో “కన్న” 


పరమసత్యంతో జోడించి “తెలియవచ్చినంత” తేటబరిచాడు. ఇది ఆయన వినయానికి 
ప్రతీక! 
ని 


ఈ అంతర్హర్శనం --- ఈ ““కనడంి” (ప్రతి మహాకవికి సహజం. శ్రీమద్రామాయణ 
రచనకు ముందుగా మహర్షి వాల్మీకి ధర్మతత్త్వాన్ని “కన్నాడు” --- దర్శించాడు: 
'“తతఃపశ్యతి ధర్మాత్మాతతృర్వం యోగమాస్ట్రిత; | 
పురాయత్తత్రనిర్వ్వృత్తం పాణావామలకం యథా ॥ “ 


సర్వాన్ని కరతలామలకంగా దర్శించాడు వాల్మీకి, ఇదే విధంగా మహాభారత రచనకు ముందు 
వ్యాసమహర్షి ఇదే విధంగా సర్వాన్ని దర్శించాడు: 


“శుచి సనియమో వ్యాసః శాంతాత్మాతపసి స్త్తితః 
భారతస్యేతిహా సస్య ధర్మేణాన్వీక్షతాం గతిం 
ప్రవిశ్యయోగం జ్ఞానేన సోపశ్యతృర్వమంతతః? 


ఇందువల్లనే పెక్షలు '*నాన్ఫషిః కురుతేకావ్యమ్‌*' అన్నారు. 


శ్రీమద్భాగవతం బయలుదేరిన తరువాతనే గదా దాని వైశిష్ట్వాన్ని గురించి చెప్పుకోవడం 
జరుగుతుంది! దాన్ని అనువదిస్తున్నప్పుడు గొని, అనుసరించి కథాకథనం చేస్తున్నప్పుడుగాని 
రచయిత ఎదుర్కొనే సమస్యలను కష్టాలను గూర్చి చెప్పడం కూడా అప్పుడే గదా! ఈ 
విధంగా చెప్పిన మొదటి తెలుగు మహాకవి పోతన. ఇందువల్లనే భాగవతం విషయంలో 
ఆయనకున్న అభిప్రాయాల వివరణతో ఈ “ఆమోదం”! ప్రారంభమయింది. మహాకవి 
పోతనకే (శ్రీమద్భాగవతం అలా కనబడితే ఇంక సామాన్యుల విషయంలో చెప్పేదేముంది? 
అయితే, సామాన్యులు రసిక భావవిదులు ' “వెద కల్పవృక్షవిగళితమై, శుకముఖసుధా ద్రవమున 
మొనసియున్న భాగవతపురాణ ఫలరసాస్వాదని' చేయడం ఎలాగ? దానికి మార్గంలేదా? 
ఉంది! అది భక్తిమార్గం! దీన్ని అనుసరిస్తే “(శ్రీమద్భాగవత పరమార్థం” కరతలామలకం 
అవుతుంది. పెద్దలు చెప్పనే చెప్పారు, “భక్యాభాగవతం జ్ఞేయం'? అని. ఈ భక్తి పుష్కలంగా 
ఉంటే — శ్రీమద్భాగవత పరమార్ధాన్ని ఆకళింపునకు తెచ్చుకొనే విషయంలోగాని, తెచ్చు 
కొన్న విషయాన్ని పదిమందికి తెలియజెప్పే విషయంలోగాని అడ్డంకులుండవు. ఈ భక్తి 
కలగడం --- పూర్వజన్మ సుకృతం మీద, జన్మించిన వంశాదికం మీద, ఈ జన్మలో చేసిన 
సత్మృషిమీద --- చాలావరకు ఆధారపడి ఉంటుంది. అన్నింటికి పైని ఆ భగవంతుని 
అనుగ్రహం ఉండవలసి ఉండడం ఉండనే ఉంది! 


శ్రీమద్భాగవత కథను తేటతెలుగు వచనంలో వివరించిన ఈ (గ్రంథకర్త శ్రీ ఖరిడేహాల్‌ 
వేంకటరావునకు భగవదను([గ్రహం ఉందనే అనాలి. లేకపోతే దీన్ని తలపెట్టి ఇంత బృహరరం 
థాన్ని (293 అధ్యాయాలు) రసవంతంగా పూర్తోోయడం అనేది జరిగేదేకాదు. ఈయన్ని 
నేను విజయనగరం మహారాజావారి కళాశాలలో విద్యార్ది దశ నుండి ఎరుగుదును. అప్పటికే 
ఆ కళాశాలలో ఉద్యోగిస్తున్న (1942-1959) నాకు తరువాత సహాధ్యాపకుడు కూడా 
అయ్యారు. ఈయన చదువంతా వాణిజ్య శాస్త్రానికి సంబంధించినది. అయినా, ఆనాటికి 
భవిష్యమైన ఈనాటి ఆధ్యాత్మిక చింతనకు, రచనాపాటవానికి బీజావాపం ఆనాడే జరిగింద 
నాలి. సరస్వతీనదిలా అంతర్వాహినిగా ఉన్న ఆధ్యాత్మిక సరస్వతి ఈనాటికి బహిర్గతమై 
ఈయనచేత  భీష్కగీత (విష్ణుసహస్ర నామటీక --- జూలై 1991), Sri Sathya Sai 
Baba — The Omni All (July 1992), ఆత్మబోధ (రాజా---- లక్ష్మీ ఫౌండేషన్‌ ప్రచురణ, 
నవంబరు 1992) మొదలైన వాటిని వాయించింది. 1993-199 4లో బృహ(ధ్రంథమైన 
శ్రీమద్చాగవతం తెలుగువచన రూపంలో వెలువడుతోంది! విజయనగరం, జమ్‌ షెడ్‌ పూర్‌, 
హైదరాబాద్‌, సింగపూర్‌, పుట్టపర్తి మొదలైన చోట్ల లౌకిక విద్యా విషయాన్ని బోధిస్తూ 
జీవితం గడిపినా, అంతర్గతంగా జన్మసిడ్డమైైన ఆధ్యాత్మికాగ్ని జ్వలిస్తూనే ఉంది. లేకపోతే, 
వాణీజ్య శాస్త్రవేత్త నోటి వెంట వేదాంత విచారం వెలువడుతుందా? పురాకృత సుకృతంవల్ల 
భగవద్భక్తి భాగవతసేవ ఉన్న సద్వంశంలో జన్మించారు. భక్తికి విశేష ప్రాముఖ్యాన్ని ఇచ్చిన 
వారు, పూర్మ ప్రజ్ఞదర్శన [ప్రవర్తకులైన శ్రీమధ్వాచార్యుల వారు. అనంతర కాలంలో వీరి 
ద్వైతసిద్దాంతం, గౌడీయవైష్టవాది ప్రముఖ భాగవతభక్తి సంప్రదాయాలకు తాత్త్విక నేపథ్యాన్ని 


ప్రసొదించిందంకే ఈ “బ్రహ్మి? సంప్రదాయ వైశిష్ట్యం తెలుస్తుంది. వీరి సిద్దాంతానుయాయు 
లైన వారి కుటుంబంలో పుట్టిన ఈయనకు వినయ విధేయతలు, భక్తిప్రపత్తులు ఆజన్మసిడ్డాలు. 
ఈయన జనకులు కీ.శే. ఖరిడేహాల్‌ వేంకటనరసిగరావు పంతులుగారిని నేనెరుగుదును. ఆయన 
తమ తండ్రిగారైన కీ.శే, ఖరిడేహాల్‌ (శ్రీనివాసరావు పంతులుగారు 1915లో స్టాపించి తమకు 
'పైతృకంగా అప్పజెప్పిన (శీవేద వ్యాస ముద్రాలయ (విజయనగరం) నిర్వాహకులుగా చిరకాలం 
వ్యవహరించి ఎన్నో సర్షంథాలను (ప్రచురించారు. వాటిలో గ్రీమద్రహ్మసూత్ర భాష్యాదులు 
ఎన్నో ఉన్నాయి. శ్రీవేదవ్యాస ముద్రాలయ రజతోత్సవ సందర్భంగా 1940లో శ్రీవేదవ్యాస 
సంఘటితాలైన శ్రీమద్‌ భగవద్గీతా విష్ణు సహస్ర నామాలను నిత్యానుష్టాన పఠనయోగ్యంగా 
ఏక సంపుటిగా ప్రచురించి భక్తులకు ఉచితంగా అర్పించారు. తమ పితృపితానుహుల 
సత్ర్రవర్తనాదులవల్లు ఆశీర్వాద బలం వల్ల, తమ పూర్వవుణ్య విశేషం చేత శ్రీ వేంకటరావునకు 
భగవాన్‌ శ్రీన్రీన్రీ సత్యసాయి బాబావారి సేవా భాగ్యం దొరికింది. తత్సలితంగా, ఈ గద్య 
భాగవతాన్ని భగవాన్‌ కరకమలాలలో సమర్పించే సదవకాశం లభించింది. 


శ్రీమద్భాగవతం సామాన్యపురాణం కాదు. శ్రీవిష్ణు స్వరూపులైన (శ్రీకృష్ణ ద్రైపాయనులు 
చిత్తశాంతి కోసం రచించినది. వేడాది విభాగం చేసినా, అనేక పురాణాలు కూరిినా గీ 
వ్యాసమహర్షికి మనశ్శాంతి కలుగలేడట! కాతరహృదయుడైన ఆ మహర్షికి చిత్తశాంతిని 
పరితుష్టిని కలిగించింది భాగవత [గ్రథనమని సంప్రదాయ విదుల వాక్కు. ఆయన ద్వారా ఆయన 
పుత్రుడైన (శ్రీ శుకమహర్షికి ఈ మహాపురాణం లభించింది. శాపోపహతుడై ఆసన్నమరణుడైన 
పరీక్షిన్నృపాలునకు (శ్రీ శుకయోగి దీన్ని వినిపించాడు. అక్కడ ఉండి దీన్ని విన్న శ్రీ సూతుడు 
శౌనకాది మహామునులకు దీన్ని ప్రవచించడం, ఆమునుల పరంపరగా ఇది లోకంలో ప్రసిద్దికి 
రావడం జరిగిందని సంప్రదాయజ్ఞుల కథనం. నాటి నుండి నేటి దాకా శ్రీమద్చాగవత పురాణం 
భక్తూనహృత్తాపహారి. శ్రీమద్రామాయణ మహాభారతాలతోబాటు శ్రీ మద్భాగవతానికి కూడా 
ఆసేతుశీతనగ వ్యాప్తి ఉంది. కొన్ని సంప్రదాయాలలో దీని కున్న ప్రశస్తి ఇంక దేనికీ లేదు. 
వీటిలో శ్రీ మధ్వాచార్యులవారి బ్రహ్మ సంప్రదాయాన్ని, శ్రీనింబార్కాచార్యులవారి హంస 
సంప్రదాయాన్ని, శ్రీవల్లభాచార్యులవారి రుద్రసంప్రదాయాన్ని, శ్రీహితహరి వంశచం[డ్రాచార్యు 
లవారి రాధావల్లభ సంప్రదాయాన్ని, శ్రీ చైతన్య మహాప్రభువుల అచింత్యభేదాభేద సంప్రడా 
యాన్ని — ప్రధానంగా పేర్కొనవచ్చును. (శ్రీ వల్లభాచార్యులు శ్రీమద్భాగవతాన్ని --- 
ప్రస్టానత్రయంతో బాటు పేర్కొంటూ అది శ్రీవ్యాసుల వారి “*సమాధిభాషా? అన్నారు: 


“వేదాః శ్రీకృష్ణ వాక్యాని వ్యాస సూత్రాణి వైవహి | 


సమాధి భాషా వ్యాసస్య ప్రమాణం తత్‌ చతుష్ట్రయమ్‌'' ॥ 


శ్రీమద్భాగవతానికి “పాఠమహంసీ సంహితా?” అనే వ్యవహారం ఉంది. అధ్యాయాల చివర 
“ఇతి పారమహంస్యాం సంహితాయాల” అని ప్రామాణితమై ఉంది. అంకే పరమహంసల 
తో(కుు సంబంధించినది అన్నమాట (పరమహంసానాం ఇయం సారమహంసీ). శ్రీమద్చాగ 


వత పురాణవక్త జీవన్ముక్తుడు పరమయోగి అయిన (శీ శుకదేవుడు. (శ్రోతలు --- పరీక్షిన్మహా 
రాజు, అసంఖ్యాక పరమహంస గ్రేణులైన ముని పుంగవులు. ఇంక పరీక్షిత్తు గేవల గృహస్తుడు 
కాడు. విప్రశాపదగ్దుడై ఏడునాళ్ళలో మృత్యువును ప్రతీక్షిస్తూ విరక్తుడై ఉన్నాడు. ఇంక శుకుడో 
పరమ విరాగి. ఈ విరక్తినాచి తండ్రి వ్యాసుడంతటీవాడు “*పుత్రా! పుత్రా!”' అని ఘాషిస్తూ 
అడవిని పడ్డాడు! (శ్రీమద్భాగవత ఆవిర్భావ నేపథ్యం ఇది! 


ఇంక '“‘భాగవతి” శబ్దానికి పండితులు వివిధ రీతులలో అర్జవివరణ చేశారు. “భగవతః 
ఇదమ్‌ --- భాగవతమ్‌”: భగవంతుని కధలను చెప్పేది భాగవతం. భగవంతుని ఏక 
వింశత్యవతారాలు --- ప్రధమస్కంధంలో; శ్రీమన్నారాయణుని లీలావతారవర్షన --- ద్వితీయ 
స్కంధంలో; శ్రీయజ్జవరాహావతార వర్లన --- తృతీయ స్కంధంలో; బుషభావతారవర్షన 
— పంచమస్కంధంలో; శ్రీ నృసింహావతార వర్లన  సప్తనుస్కంధంలో; శ్రీ కూర్మావతార ' 
వర్లన, వామనావతార వర్లన, మత్స్యావతార వర్లన --- అస్టమస్కంధంలో; శ్రీరామ, 
పరశురామావతారాల వర్లన --- నవమస్కంధంలో; శ్రీ కృష్ణావతార వైభవ వర్షన --- దశమ 
స్కంధంలో --- ఇతర కథలతో ప్రసంగవశాన కలిసి, కనబడతాయి. ఈ విధంగా ధర్మగ్గాని 
కలిగినప్పుడు తనకుతానుగా భగవానుడు అవతరించి ధర్మరక్షణ, దుష్టశిక్షిణ చేస్తాడు. 
ధర్మరక్షణతో శిష్టరక్షణ కూడా జరుగుతుంది. 


““భాగవతానామ్‌ ఇదమ్‌ భాగవతమ్‌” అని చెప్పినప్పుడు, భాగవతులైన భగవద్భక్తుల 
కధలు చెప్పేది భాగవతం. పరమభాగవతోత్తములైన ప్రహ్లాద, నారదాదుల కథలు -- 
జగ[త్రసిద్ద కథలు --- దీనిలో ఉన్నాయి. అవి తెలియని వారు భారవతావనియందు లేరుగదా! 
భగవత్సరూపమే జగత్తంతా. భాగవతమైన జగద్విషయాలను ఈ (గ్రంథం వివరిస్తుంది గనుక 
ఇది భాగవతం, సనాతన సంప్రదాయానుసారం భారతీయ విజ్ఞానాన్ని భాగవతం ప్రదర్శిస్తుంది. 
శ్రీ శుకయోగి పరీక్షిన్న్మహారాజునకు విరాట్‌ స్వరూపం వివరించడం, నారదునకు బ్రహ్మ 
(ప్రపంచ ప్రకారం చెప్పడం జా ద్వితీయ స్కంధంలో కనబడుతుంది. పంచమస్కంధంలో 
శ్రీ శుకులు చేసిన భూగోళవర్లన ఉంది. నమమస్కంధంలో భవిష్యద్రాజవంశాల, చంద్రవంశరా 
జుల వివరణ ఉంది. ద్వాదశ స్కంధంలో శ్రీ శుకయోగి చెప్పిన భావికాలగతులు, యుగధ 
ర్మాలు, ప్రాకృతాది ప్రళయ విషయాలు ఉన్నాయి. ధ్రువచరిత్రలో ద్రువస్తితిని వివరించే 
ప్పుడు శ్రీ భగవానుడు పలికిన పలుకులు మన పూర్వుల జ్యోతిషజ్ఞానాన్ని తెలిపేవిగా 
ఉన్నాయి. ఈ సందర్భంలో పోతన ఇలా వ్రాశాడు: “అట్టి దురాపంబును, ననన్యాధిష్టితం 
బును, లోకత్రయ ప్రళయ కాలంబునండు నశ్వరంబుగాక ప్రకాశమానంబునునైన ధ్రువక్షితి 
యను పదంబు ముందట నిరువదియాయు వేలేండ్లు సన బ్రాపింతువు.?” దీనివెనుక **భూ 
అక్షివలనంి? (Precession of the Earth's axis) అనే ఖగోళ సత్యం ఇమిడి ఉంది! ఈ 
విధంగా శ్రీమద్భాగవతం భారతీయ విజ్ఞాన సర్వస్వంగాను, భక్తిరసాయన సిధువుగాను, తత్త్వ 
జిజ్ఞాసాకోశంగాను దర్శనమిస్తుంది. 


సంస్కృతంలో దేవీభాగవతం కూడా ఉండడం వల్ల “భాగవతం” అన్నప్పుడు, 
విష్ణుమూర్తి వారి అవతార విశేషాదులను వర్షించిన భాగవతాన్ని (గ్రహించాలా? లేదా దేవ్యవతార 
విశేషాలను అభివర్ణించిన దేవీ భాగవతాన్ని (గ్రహించాలా? అనే ప్రశ్న పండితలోకంలో 
ఉదయించింది. అష్టాదశపురాణాలను పేర్కొనేటప్పుడు “మద్వయం భద్వయం నైన 
బ్రత్రయం వ చతుష్ట్రయమ్‌ | అ, నా, ప, లిం, గ కూ, స్కా ని పురాణాని పృథక్‌ పృథక్‌” 
— అవే శ్లోకం దేనీ భాగవతం లోనిది గుర్తుగా గ్రహించడం ఉంది. దీన్ని బట్టి - మత్స్య, 
మార్కండేయ --- భవిష్య, భాగవత --- బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త -- వరాహ, 
వామన, వాయు, విష్ణు — అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాంద — 
పురాణాలు లెక్కకి వస్తాయి. అష్టాదశోప పురాణాలు కూడా ఉన్నాయి. ఇంకా వీటిలో వేటిలోను 
చేరని చాలా పురాణాలు కాల(క్రమంగా బయలుదేరాయి. పంచలక్షిణ లక్షితమైనది పురాణం? 
అన్నారు; కాని, ఆ నిర్వచనం చాలక దశలక్షణాలను (క్రమంగా పేర్కొన్నారు. “పురాణం 
పంచలక్షిణమ్‌'? అని, తాను పరీక్షించిన పురాణాల నిషయాన్ని విశ్లేషించి చూచి అమరసిం 
హుడు ఒక నిర్వచనం ఇలా ఇచ్చాడు, 


సర్గశ్చ ప్రతిసర్షశ్చవంశోమన్వన్తరాణిచ | 
వంశానుచరితం చేతి లక్షిణానాంతు సంచకమ్‌ ॥ *' 


స్థూలంగా చెప్పాలంకే — సర్గంలో ఆది సృష్ట విషయం; (ప్రతి సర్గంలో (దీనికి విసర్గం 
అని కూడా పేరుంది కల్పాంతంలో జరిగే పునస్పృష్టి విషయాలు; వంశంలో --- దేవతల, 
దేవర్షి బ్రహ్మర్దుల గోత్రానుక్రమం; మన్వంతరంలో --- ధర్మశాస్త్ర ప్రవర్తకులైన చతుర్షశమను 
వుల చరి'త్రాదికం; వంశాను చరితంలో --- సూర్యచంద్ర వంశాలలో ఆవిర్భవించిన మహారాజుల 
చరిత్రలు; ఉంటాయన్నమాట. సామాన్యంగా పురాణాలలో --- జగదుత్పత్తి వికాస క్రమం; 
వేదాదుల ననుసరించిన ధర్మానుష్టానాలు, నివిధ కాలాలలో వాటి ననుష్టించి, అనుష్టింపజేసిన 
మహాపురుషుల జీవిత చిత్రణలు; దుష్టశిక్షణ, శిష్టరష్షణ కర్తవ్యంగా భువినవతరించిన భగవం 
తుని అవతార విశేషాలు --- కనబడతాయి. ఈ పంచలక్ష్షిణాల నిర్వచనం అవ్యాప్తి దుష్టమైన 
ట్లుగా భావించి కాబోలు శ్రీమద్చాగవతం, పురాణం దశలక్షణ లక్షితమై ఉండాలనీ, పంచల 
ణాలు అల్పపురాణాల (ఉపపురాణాలు) విషయమని చెప్పింది : 


“పురాణ లక్షణం బ్రహ్మన్‌ బ్రహ్మర్షి భిర్నిరూపితమ్‌ | 
శ్రుణుష్వబుడ్ది మాగ్రిత్య వేదశా!స్తాను సారతః ॥ 
సర్హ్యీస్యాథవిసర్తశ్స వృత్తీరశాన్లరాణిచ | 
వంశోవంశాను చరితం సంస్థాహేతురపా[శ్రయః ॥ 
దశభిర్ల్షతైర్యుక్తు పురాణం తద్విచోవిదుః | 
కేదిత్సంచవిధం బ్రహ్మన్‌ మహచల్పవ్యవస్త్రయా ॥ 
( శ్రీమడ్చాగవతమ్‌ ౫, అధ్యా: 7; శో 8, 9, 10) 


పంచలక్షకాలకు = వృత్తి రష్క, సంస్థ హేతువు, అపా(శ్రయం అనే అయిదింటిని చేరి గింది 
శ్రీమద్భావగతం. వివిధ జీవుల జీవకల్పనవర్షన --- వృత్తి ; (శ్రీహరి ప్రతియుగంలోను వేద 
ధర్మోద్దరణకై ఎత్తే --- దేవర్షి నరతిర్యగవతారాల వర్షన --- రక్షణ; వివిధ (ప్రభయాల --- 
నిత్యనైమిత్తిక (ప్రాకృతికాత్యంతిక ప్రళయాల --- నిరూపణ వర్షన --- సంస్త్రృ అవిద్య చేత 
కర్మకు కర్తయై సర్గాది విషయాలకు నిమిత్తుడైన జీవుని వర్షన --- హేతువు; సొక్షిరూపంగా 
అన్వితుడు, సమాధ్యాదులందు వ్యతిరిక్తుడు అయిన పరమాత్ముని వరన --- అపాశ్రయం. 
తాను స్వీకరించిన విషయాలకు అనుగుణంగా శ్రీమద్భాగవతం ఈ నిర్వచనం చేసినట్లు 
కనబడుతుంది. ఈ నిర్వచనం అన్వయించని పురాణాలు ఉన్నాలు. కః నిర్వచనం వ్యాప్తి 
చాలినట్టులేక, బ్రహ్మవైవర్తపురాణం * దశాధిక లక్షణం” చెప్పింది. 


““సర్గ్షశ్చ ప్రతిసర్లశృ వంశో మన్వంతరాణిచ | 
వంశాను చరితం విప్ర! పురాణం పంచలవ్షణమ్‌!! 
ఏతదుపపురాణానాం లక్షణం చ విడుర్చుధా 
మహతాంచవురాణానాం లక్షణం కథయామితే 
సృష్టిశ్చాపి విసృష్టిశృస్తితిస్తేషమెంచ పాలనమ్‌ 
కర్మ ణాంవాసనావార్తా మనూనాంచ క్రమేణచ 
వర్షనం ప్రలయానాంచమోక్షస్యచ నిరూపణమ్‌ 
ఉత్కీర్తనం హరే రేవ దేవానాం చ పృధక్‌ పృథక్‌ 
దశాధికలక్షణం చ మహతాం పరికీర్తి తమ్‌ | " 
(బ్రహ్మవైవర్తపురాణమ్‌ --- శ్రీకృష్ణజన్మఖండం) 


దీనిలో చెప్పిన --- సృష్టి, విసృష్టి, మను (ప్రకాశ క్రమాలు పంచలక్షణాలలోని సర్గ, ప్రతిసర్ల 
మన్వంతరాల వంటివే! ఇతి, పాలనలు వంశవంశాను చరితాలను పోలినవే! భాగవతం చెప్పిన 
సంస్థలో చేరిపోతుంది ప్రళయ వర్లన. హరికీర్తనం, ఇతర చేవతల గుణవర్లన మొదలైనవి 
బ్రహ్మవైనర్తపురాణానికి సంబంధించిన విశిష్ట విషయాలేగాని పురాణ సామాన్యానికి అన్వయిం 
చవ. మత్య్యపురాణంలో కూడా పురాణ నిర్వచనం కనబడుతోంది. ఇవనీ యః తమలో విశిష్టంగా 
ఉన్నవాటిని పంచలక్షణోక్త విషయాలతో కలిపి చెప్పి పురాణ సామాన్యలక్షణాలుగా చెప్పాలని 
(ప్రయత్నించాయి. 


పూర్వమీమాంసకుడు కువూరిలభట్లు కూడా పురాణ (ప్రసక్తిని తన తం[త్రవార్తికంలో ఆద 
— అవి చతుర్విధపురుషార్హసాధనకు సాధకాలనీీ స్మృతులకు పురాణాల వల్లనే ప్రామాణి 
కత్వం సిద్దిస్తుందనీ, వాటిలో వేదంలోని విషయాలే సోదాహరణంగా నిరూపితాలనీ, వాటిలో 
లౌకిక మైనవీ అలౌకికమైనవి అనేకం ఉంటాయనీ --- విపులంగా వివరించాడు. ఈ విపుల 
వ్యాఖ్యానం చూస్తే, పురాణాలలో లేనిదేదీ ఉండదనిపిస్తోంది (“*తేన సర్వ స్మృతీనాం 
ప్రయోజనవతీ ప్రామాణ్యసిద్ది | తత్రయావద్దర్మమోష సంబంధితద్వేద ప్రభవం | యత్త్యర్థి 


సుఖ విషయం తల్గోకవ్యవహార పూర్వకమితి వివేక్తన్యం | ఏషైవేతిహాసపురాణ యోరప్యుపదేశ 
వాక్యానాంగతిః 1 ఉపాఖ్యానానిత్వర్థ వాదేషు వ్యాఖ్యాతాని | యత్తు పృథివీవ్యాపార కథనం 
తద్దర్మాధర్మ స్మరణమూలం | దేశకాల సరిమాణమపిలోక జ్యోతిః శాస్త్ర వ్యవహార సిర్ద్యర్హం 
దర్శనగణిత సంప్రదాయానుమూన పూర్వకమ్‌ |! భావి కథనమపి త్వనాదికాల ప్రవృత్తయుగస్వ 
భావ ధర్మాధర్మానుష్టానఫల విసాకవై చిత్ర జ్ఞాన ద్వారేణ నేదమూలమ్‌....!! *”) 


ఇంత విసృత పరిధిలో నిషయ వివరణ చేసే స్వభావమున్న పురాణాలను పరిమిత 
సూత్రబద్దం చేసి నిర్వచించడం అనూహ్యం అనవచ్చును. వాటి విషయం --- కేవలం 
శ్రుతిస్మృతులకు మాత్రమే సంబంధించినది కాదు. వాటికి అవిరోధమైన సమస్త విషయాలు 
పురాణానికి ఉపాదేయాలే! ఇది గుర్తించిన నారదీయ పురాణం --- పురాణాన్ని గురించి ఇలా 
అంది: 


“'యన్నదృష్టం హి వేదేషు తత్సర్వం లష్యతేస్మృతౌ | 
ఉభయోర్యన్నదృష్టం హి తత్పురాణైః ప్రణీయతే ॥ *' 


శ్రుతిస్మృతులలో దృష్టం కాని అనేక విషయాలు పురాణాలలో కనబడతాయి. దేశకాల 
పాత్రానుసారంగా వివిధ విషయాల నివరణ పురాణాలలో ఉంటుంది. అన్నీ అన్ని పురాణాలలో 
ఉండాలి అనే నియమం లేడు. అన్ని లక్షణాలు అన్ని పురాణాలకు పట్టాలి అని లేదు. ఇట్ల 
పరిస్తితులలో ఏ నిర్వచనం చేసినా దానికి అవ్వాప్తి దోషం గాని, అతి వ్యాప్తి దోషం గాని 
పట్టవచ్చును. కాబట్టి నిర్వచనాలను కొండ గురుతులుగానే (గ్రహించవలసి ఉంటుంది. 


ఇంక పురాణాన్ని సరిగా అర్హం చేసుకొనే విషయంలో వాడిన భాషకు విశేష ప్రాముఖ్యం 
ఉంది. ఈ భాషను గూర్చి *పురాణ సంహితి” ఇలా అంటోంది: 


“సమాధిభాషా ప్రథమా, లౌకికీతితథా పరా | 
తృతీయాపరకీయేతి, శాస్త్రభాషా త్రిధాస్మృతా I" 


విషయగాంభీర్యాన్ని పురస్కరించుకొని ప్రయోగించిన భాషనిట్లు నింగడించారు పెడ్డలు. 
సమాధి గమ్యాలైన గహనగంభీర తాత్త్విక విషయాల నిరూపణ జరిగిన భాష సమాధి 
భాష. ఈ విషయాలనే సులభంగా [గ్రహించడానికి వీలుగా లౌకిక విషయాల పోలికతో 
రూపకాద్యలంకారాలతో వివరించి చెప్పిన భాష  లౌకికి లేదా లౌకిక భాష. కథేతిహాసాల 
తోడ్పాటుతో ఉదాహరణలను జోడించి గంభీర విషయాలను, ధార్మిక విషయాలను సోపపత్తి 
కంగా వివరణాత్మకంగా చెప్పడం  పరకీయభాష. వేదోపనిషత్తులు మొదలుకొని పురాణా 
దుల వరకు గల సమస్త వాజ్మయ ప్రపంచంలో ఈ త్రిభాషలు గోచరిస్తాయి. అధికారుల 
తారతమ్యాన్ని బట్టి ఈ భాషా ప్రయోగం ఉంటుంది. ఈ మూడింటి ప్రయోగ బాహుళ్యంలో 
తరతమ భావం ఉండ వచ్చును. ఒక విధంగా ఇవి సత్తరజస్తమోగుణాల హెచ్చు తగ్గుల 


వలె భాసిస్తాయి. విషయానుకూలంగా ఒకే గ్రంథంలో ఈ మూడూ చోటు చేసుకోవచ్చును. 
ధార్మికనైతిక తాత్సిక విషయాల ప్రబోధం ఏ భాషలో లేదా ఏ భాషలలో చేస్తే బహుజనహితం 
జరుగుతుందో ఆ భాషను లేదా ఆ భాషలను మహర్షికల్పులైన (ప్రానీనకవులు తమ రచనలలో 
ప్రయోగించారు. శ్రీమద్చాగవతాన్ని గురించి వ్రాస్తూ (శీవల్లభాచార్యులు, అది “సమాధి 
భాషా వ్యాసస్య”” అన ఎప్పుడు దాని వైశిష్ట్యం చెప్పడం ఆయన దృష్టి. 


పురాణం దశ లక్షణ లక్షీతమై ఉండాలని చెప్పిన శీమద్భాగవతమే ““ఆఅమహ్టైదశ పురాణాలి'ను 
"పేర్కొంది కూడా ! 


“బ్రాహ్మం పాడ్మం వైష్ణవం చ శైవం లైంగం చ గారుడమ్‌ | 
నారదీయం భాగవత మాగ్నేయం స్కాంద సంజ్ఞితమ్‌ il 
భవిష్యద్రహ్మ వైవర్తం మార్కండేయం స వావనమ్‌ । 
వారాహమాత్స్య కౌర్మాణి బ్రహ్మాండాఖ్యమితి |త్రిషట్‌ ॥" 
(శీమద్భాగవతమ్‌ ౫|| అధ్యా: 7; శ్లో - 23,24) 


చెప్పిన వరుసలో కొంత భేదం ఉన్నా పరంపరయా వ్యాప్తిలో ఉన్న అష్టాదశ పురాణాలే 
ఇందులోను ఉనా ఎయి. 


ప్రాచీన పురాణాలు అష్టాదశ పురాణాల సేర్లను చెప్పడంతో తృప్తిపడక వాటిని --- 
సత్వరజస్తమో గుణాత్మకంగా విభజించాలి కూడాను. పద్మపురాణంలోని గుణత్రయ విభాగం 
ఈ విధంగా ఉంది: సాత్త్విక పురాణాలు --- శ్రీమన్నారాయణ పారమ్యాన్ని వ్యక్తీకరిస్తాయి. 
ఇని మోక్ష ప్రదాలు. వీటిలో --- వైష్ణవ, నారదీయ, భాగవత, గారుడ, పాద్మ, వారాహ 
పురాణాలు గణనకు వస్తాయి. రాజస పురాణాలు --- స్వర్గప్రదాలు, వీటిలో ప్రధానంగా — 
సరస్వతీ చతుర్ముఖుల, అగ్నిదేవతాస్తుతులుంటాయి. వీటిలో - బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త 
మార్కండేయ, భవిష్య, వామన, బ్రాహ్మ పురాణాలు చేరతాయి. తామసపురాణాలు పఠన 
యోగ్యాలు కావనడం ఉంది. వీటిలో --- మాత్య్య, కౌర్మ, లైంగ, శైవ, స్కాంద, ఆగ్నేయ 
పురాణాలున్నాయి. ఈ పేర్లే చెప్పేటట్టు ఆయా పురాణాలలో ఆయా దేవతల (ప్రాముఖ్యం 
అభివర్షి మైనది. 


ఈ విభజనను స్కాందపురాణం అంగీకరించక శివపారంమ్యూన్ని తెలియజేయాలా అన్నట్టు 
— శివపారంచ్యూన్ని తెలియబేసేవి పది ఉన్నాయనీ; బ్రహ్మను గూర్చి చెప్పేవి నాలుగున్నా 
యనీ; హరిని గురించి, దేవిని గురించి చెప్పేవి చెరి రెండూ అని తన పక్షపాత బుద్దిని 
ప్రదర్శించింది: 


“అష్టాదశ పురాణేషు దశ భిర్గీయతే శివః | 
చతుర్చిర్భగవాన్‌ బ్రహ్మడ్వాభ్యాం దేవీ తధాహరిః ॥” 


స్వాంద పురాణం వ్యక్తం చేసిన అభిప్రాయంతో ఏకీభవించేవారు అత్యంతాల్భ సంఖ్యాకులు 


అనడంలో సంశయం లేదు, ఏవి సాత్త్విక పురాణాలు, ఏవి రాజసిక తామసికాలు లనే వాటి 
విషయంలోను అభిప్రాయభేడాలున్నాయి. ఈ విషయమై (ప్రాచీన పురాణమైన మత్స్యపురాణం 
ఇలా అంది : 


సాత్త్వికేషు పురాణేషు మాహాత్య్య మధికం హరేః | 
రాజసేషు చ మాహాత్మ్య మధికం బ్రహ్మణోవిదుః ॥ 
తద్వదగ్నేశ్స మాహాత్మ్యం తామసేషు శివస్యచ । 
సంకీర్లేషు సర్వస్యత్యాః పితృ ణాం చ నిగద్యతే ॥ 


ఈ పురాణం ---- సాత్త్విక, రాజసిక, తామసిక విభజ 


డ్‌ 


నాల్గవ విభాగాన్ని తెచ్చి దానిలో సరస్వతి, పిత్నడేవతల మహిమలను చేరి ఏంది. 


ఆధునికులలో శ్రీహర ప్రసాడశాస్తీ పురాణ వాజ్బయాన్ని తలస్పర్శగా పరిశీలించి, 
విషయాన్ని అనుసరించి ఆ వాజ్యయాన్ని ఆరు విభాగాలుగా వర్గీకరించారు. రనాడు 
విద్వాంసులందరు ఈ విభజనను అంగీకరిస్తున్నారు. దీని ప్రకారం విజ్ఞాన సర్వస్వాలనచగిన 
పురాణాలు  గారుడ, ఆగ్నేయ, నారదీయ పురాణాలు; తీర్షనత మాహాత్మ్య వర్షనాత్మక 
పురాణాలు  పాొడ్మ, స్కాంద, భవిష్య పురాణాలు; విశేషంగా పూర్చోత్తర భాగాలలో 
ప్రక్షిప్తాలున్న పురాణాలు --- బ్రాహ్మ, భాగవత, 'బ్రహ్మా వైవర్త పురాణాలు; ఐతిహాసిక 'ప్రసంగ 


బాహుళ్యమున్న పురాణాలు --- బ్రహ్మాండ, వాయు పురాణాలు; మతశాఖా ప్రాధాన్యమున్న 


పురాణాలు  శైనమత సంబంధి లైంగం, వామనం -- శాక్తేయ విషయాత్మకమ్రైన 
మార్కండేయ పురాణం; విష్ట్రవతార నామాత్మక పురాణాలు --- మాత్స్య, కౌర్మ, వారాహ 
పురాణాలు. 


ఏ అంశాన్ని మానదండంగా (గ్రహించి విభజన చేసినా కొంత అవ్వాప్తి కొంత లతి వ్యాప్తి 
తప్పదనిపిస్తోంది. దీనికి ము 


అని చెప్పాలి. అచు (లేని ఆ దినాలలో _ పాఠభేదాలు, ప్రక్షిన్తాలు, చేర్పులు, మారులు 
(ప్రాంతీయ ఆలోచనా విధానాల ననుసరించి సవరింపులు = 'వతి పురాణంలోను చేటుడేసుకొ 


ఇ 


ఖ్య కారణం --- పురాణాలలోని సంకీర్ల విషయ నావ గి — 


న్నాయి అనాలి. ఇవిగాక, వివిధ ధార్మొక శాఖలుద లవించి పురాణాలను ఆధారంగా చేస 


ఆనుకొని 
తమతమ సిద్దాంతాలను ప్రచారం చేసుకోవడం ప్రారంభించడంతో; ఏ పురాణంలోను --- 
అంగాంగి సామరస్యం, ఐక్యలక్షణం, ఆఖ్యానాల పూర్వాపర సంబంధం — నిష్క్లర్లగా 
కనబడడంపోయింది. పురాణాలు బృవాత్సాయాలయ్యాలి. పాతకొత్తలు -- మేలు కలయి 


కగా కాకపోయినా --- కరిసిపోయాయి. ఈ పరిస్టీతులలో పురాణాలు '*కలగూరగంపలు?' 
కాక తప్పదు గదా! అయినా, ఆధునిక విద్వాంసుల దృష్టిలో వాయు, బ్రహ్మాండ, సుత, 
విష్ణువురాణాలు మిగిలిన పురాణాల కంటె ్రావీనమైనవని. * 
తక్కువగా ఉన్న పురాణాలు --- విభిన విషయ బాహుళంతో ఉన? ష అ కంు 
క్కు ఎ వు విభిన్న విషయ జ జర్ళంఆ ఉన్న పురాణాల క 


— ప్రాచినమైనవని ఈ విద్వాంసులు నిర్షయించుకొన్నారన్న మాట! 


అష్టాదశ పురాణాల పట్టికల నిచ్చిన అన్ని పురాణ పట్టికలలోను  (్రీమద్భాగవతం 
ఇచ్చిన పట్టికలో" కూడా --- “భాగవతం అనే ఉంది గొని, దాని విషయాన్ని తెలియజేసి 
విధంగా ఏ విశేషణం కనబడదు. ఇలాంటి అనిశ్చిత స్త్రి తిలో ఆ పట్టక లలోని “భాగవతం”, 
విష్ణపారమ్యాన్ని భోధిందే *(శ్రీమద్భాగవతమా'' దా “శీదేవీభాగనతమా”? అనే 
సంశయం కొందరిని బాధించినా, శతాబ్జులుగా శ్రీమద్భాగవతానికి వవ్చిన ప్రచారం, బొత్తరాహ 
వైష్ణవ సంప్రదాయాలన్నీ ఏక కంఠంతో తమ పరమ పవిత్ర గ్రంథం, విష్ణు పారమ్యాన్ని 
ప్రవచించే శ్రీమద్భావతమే అష్టాదశ పుహాపురాణాలలో పేర్కొనబడిన *భాగవతలి” అని 
విశ్వసించడంత్‌ ఈ (ప్రశ్న కు శాశ శషతయ్రున న సమాధానం లభించింది అనాలి, శ్రీమత్‌ అనే 
దానితో కలిపి భాగవతాన్ని వ్యపదే దేశించడం ఆచారమయింది. 


“కృష్ణస్తు భగవాన్‌ స్వయమ్‌?” అని విశ్వసించే భాగవత సం!ప్రదాయానుయాయులకు 
లా హారి, “ల నారాయణుడు — అనే "పర కంటె “కష్ట? నామమే మధురం. 
శ్రీ లక్ష్మీ, రుక్మిణీ, సత్యభామాది నామాలకంహె రాధా నావ మే ఎకు_వ 'పీతికరం. రోచకం. 
బ్రహ్మ సూత్రాలకు ఎ వేరే భాష్యం అక్కరలేదనీ, శ్రీ 3 
విశ్వాసం. అవతారాలన్నీ శ్రీ కృష్ణుడే ఎత్తాడని వా 
సూత్రాలకు భాష్యంగా [గ్రహించడం వల్లనే “అచింత్య ఇడా 
వారికి 18వ శతాబ్దిలో బలదేవ విద్యాభూషణుడు 
ఆవశ్యకం కనబడలేదు. గౌడీయ పై వైష్ణవులకు సంప్రదాయ 'భాహ్యం ఇది అయింది. అంతకు 
పూర్వం షడ్షోస్వాములు ఆ సంప్రదాయంలో ఉన్న వారే! భాష్యం వాయగలిగిన వారే! 
అనావశ్యకమని మూసుక న్నారు! రాజపుత్ర స్టానంలో ని జయపూరు రాజసభళ అకు_డి 
గోవింద విగ్రహానికి సేవాధికారం ఎవరికి ఉంది అనే వివాదం వచ్చినప్పుడు, గౌడీయులకు 
సంప్రదాయ భాష్యం లేడు గనుక అర్హత లేదనే నిర్ణయం తీసుకోబడుతూ ఉన్న క్లిష్ట 

సమయంలో, (థ్రీ గోవిందుని అను(గ్రహం వల్ల ఒక నెలరోజులలోనే “గోవింద భాష్యం” వ్రాసి 
ఆ సంప్రదాయ ప్రతిష్టను ఈయన కాపాడాడు! ఆయన గోవిందా ను గ్రహాన్ని గురించి ఇలా 
అన్నాడు : “విద్యారూపం భూషణం మే'ప్రదాయ, ఖ్యాతిం నిన్వే తేనయోమాముదారః, 
శ్రీ గోవింద స్వప్న నిర్జిష్ట భాషో రాధాబంభుర్భంధురాంగః స జీయాత్‌”?. (్రీ కృష్ణుడే 
అవతారాలన్నీ ఎత్తినాడనే నమ్మకాన్ని (థ్రీ జయదేవుడు గీత గోవిందంలో *“దశాక కృతి కృతే 
కృష్ణాయ తుభ్యం నమః అని దశానతార స్తోత్ర శ్లోకాన్ని ముగించడం తెలియజేస్తోంది! 


thé 


ఏ విషయాలు విశిష్టంగా వర్షితాలయితే భాగవతం”? అనే పేరు సముచితం లనే ప్రశ్న, 
ఉదయించినప్పుడు సమాధానంగా మత్స్యపురాణం “పురాణ డాన 'పసావని'లో ఇలా 
ఉబ్బింది : 


“'యత్రాధి కృత్యగాయ క్రీం వర్ష్యతే ధర్మ విస్తరః 
వృత్రాసుర వధోపేతం తద్బాగవత మిష్యతే”'. 


గాయత్రీ వర్లన, ధర్మ వివరణ, వృత్రాసుర వధ దీనిలోని ముఖ్య విషయాలు. వృత్రాసురుడు 
గొప్ప భక్తుడు; భాగవతుడు. శ్రీ పార పతీ శాపం వల్ల రాక్షసుడై ఇంద్రుని చేతిలో మరణింది 
తిరిగి పూర్వమున్న స్థ్రీతిని పొందినవాడు. స్కాంద పురాణంలో ఇంకా కొంత వివరణ కూడా 
ఉంది : **గ్రంథోమ్టైదశ సాహస్రో ద్వాదశస్కంధ సంయుతః, హయగ్రీవ బ్రహ్మవిద్యా యత్ర 
వృత్రవధస్తథా గాయత్ర్యాచ సమారంభః తద్వై భాగవతం విదుః” పద్దెనిమిది వేల శ్లోకాలు, 
పండ్రెండు స్కంధాలు, హయగ్రీవ బ్రహ్మ విద్య, వృత్రాసుర వధ, గాయత్రీ సమారంభం 
ఎ అనేవి భాగవత ప్రధాన లక్షణాలు. ఇవన్నీ శ్రీమద్భాగవతంలో చోటుచేసుకొనా యి. 
సంస్కృత భాగవతంలోని ప్రథమ శ్లోకం ఇది : 


జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్వార్డే ష్వభిజ్ఞ స్ప్వరాట్‌ 
తేనే బ్రహ్మహృదాయ ఆది కవయే ముహ్యంతియత్యూూరయః 
తేజోవారి వుదాం యథావినిమయో యత్ర త్రిసర్లోమృషొ 
ధాన్నూ స్వేనతదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి” 


దీనికి, దీని ననుసరించిన ఇతర శ్లోకాలకు పోతన తెలుగులో ఇలా అనువాదం చేశాడు. ఇష్ట 
దేవతా 'ప్రార్జనాదికం, స్వవంశ వర్లనాదికం, శ్రీరామచంద్ర సొక్కాత్కారం మొదలైనవి తెలుగు 
భాగవతంలో ఉన్నా, కథా ప్రారంభం ఈ శ్లోకానువాదంతో మత్స్యపురాణం చెప్పిన లక్షణ 
నిర్షేశాలతో అవుతుంది. ఇదిగాక, ఈ పురాణమే భాగవతమని పోతన కంరోక్తిగా చెప్పాడు: 


సీ “విశ కే జన్మస్పితి విలయంబులెన్వని 
వలన నేర్పడు ననువర్తనమున 
వ్యావర్తనమున, గార్యములండభిజ్ఞు డై 
తాన రాజగుచు జిత్తమున జేసి 
వేదంబులజునకు విదితముల్‌ గావించె 
నెవ్వడు, బుధులు మోహింతు రెవ్వ 
నికి నెండమావుల నీళ్ల గాచాదులు 
నన్యోన్య బుద్ది డదానడరునట్లు 
త్రిగుణ సృష్టి యెందు దీపించి సత్యము 
భంగి దోచు, స్వప్రభానిరస్త 
కుహకుడెవ్వ డతని గోరి చింతించెద 
ననఘు సత్వు బరుని ననుదినంబు. 


వచనము ఇట్లు “సత్యం పరం ధీమహి” యను గాయత్రీ ప్రారంభంబున గాయత్రీ నామ 


బ్రహ్మస్వరూపంబై మత్యుపురాణంబులోన గాయత్రి నధికరించి ధర్మ విస్తరంబును వృత్రాసుర 
వధంబును నెందు జెప్పంబడునదియ భాగవతంబని పలుకుటం జేసి యీ పురాణంబు శ్రీ 
మహాభాగవతంబన నొప్పుచుండు'', 


సంస్కృత శ్లోకంలోని “సత్యం” అనే మాట, గాయత్రీ మంత్రంలోని “తత్‌”? శబ్దానికి; 
“జన్మాదస్యయతభి' అనేది “సవితుః శబ్దానికి '““స్వరాచ్‌** అనేదానికి “దేవస్య అని. 
వరేణ్యం భర్గః? అనేదానికి “పరం, ధామ్నాస్వేన నిరస్త కుహకంి? అనేదనీ; “ధియోయో 
న” అనేదానికి “తేనేబ్రహ్మహృదాి' అనేదనీ; “ధీమహి"” అనేదానికి “ధీమహి” అని 
అన్వయం చూపిస్తారు. కొందరు కొంచెం మార్పుతో  సవితుర్దేవస్య = జన్మాద్యస్యయతః; 
లభిజ్ఞం స్వరాట్‌ = భర్గః; తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే = ధియోయోనః (ప్రచోదయాత్‌; 
వరేణ్యం = పరం; సత్యం = తత్‌; ధీమహి = ధీమహి అని అర్థం చెప్పుతారు. పిండితార్హం 
అంతొ పరబ్రహ్మలో పర్యవసించవలసినదే! శ్రీధరస్వామి తన వ్యాఖ్యలో “గాయ త్రాఖ్య శ్రీపర 
బ్రహ్మరూప మేతత్పురాణ మితిసిద్దం అత ఏన భాగవతం నామ అన్వదితి నశంకనీయమ్‌ి? 
గాయత్రి ద్వారా స్తుతింపబడిన దేవుడు --- సవితృమండలవర్తి శ్రీమన్నారాయణుడే అని శిష్ట 
సంప్రదాయం : 


ధ్యేయః సదాసవిత్స మండల మధ్యవర్తీ 
నారాయణ: సరసిజాసన సన్నివిష్టః 
కేయూరవాన్‌ మకరకుండలవాన్‌ కిరీటి 
హారీహిరణ్మాయ వపుః ధృతశంఖ చకక్రణి? ॥ 


అష్టాదశ పురాణాలలోని భాగవతం, శ్రీమద్భాగవతమే అని నిర్హ్యంద్యంగా, గారుడ పురాణం 
(ప్రకటించింది : 


““అర్హోయం బ్రహ్మసూత్రాణాం భారతార్హ వినిర్లయః 
గాయత్రీ భాష్య రూపోసౌవేదార్హ పరిబ్బంహితః 
పురాణానాం సామరూపః సాక్షాద్భాగవతో దితః 
ద్వాదశస్కంధయుక్షోయం శత విచ్చేద సంయుతః 
గ్రంధోమ్టాదశ సాహస్రః (శ్రీమద్భాగవతాభిధః 1”) 
ఈ ళ్లోకాలు శ్రీ మద్బాగవత వైశిహ్టైన్ని సంపూర్ణంగా చెప్పాయి. 
ఇక్కడ చెప్పబడిన హయగ్రీవ బ్రహ్మ విద్య దధీచి చేత ప్రవర్తితమైన “నారాయణ కవచరంి”? 
వ్యృ(త్రాసుర వధ సాహచర్యంతో హయ(గీవ బ్రహ్మవిద్య అన్నప్పుడు అది (శీ నారాయణ 


కవచమే. దధీచి హయ[గీవత్వం షష స్తాంధంలో ““యద్వా అశ్వ శిరోనామి'” అని సూదింపబ 
ఉంది, 


శ్రీమద్చాగవత ప్రారంభంలో '*సత్యం పరం ధీమహి" శ్ఞోకాంతంలో వచ్చినట్టే, ద్వాదశ 


స్కంధం చివర కూడా (౫||, 13 అధ్యాయం; 18 శోకం) *సత్యం పరంధీమహి?' వచ్చే 
శోకం ఉంది ; 


“కస్మైయేన విభాసితోయమతులో జ్ఞానప్రదీపః పురా 
తద్రూపేణ చ నారదాయ మునయే కృష్ణాయత।[ద్రూపిణా 
యోగీంద్రాయతదాత్మనావ భగవద్రాతాయ కారుణ్యతః 
తచ్చుడ్డం విమలం విశోక ముమృతం సత్యం పరం ధీమహి? ॥ 


ఈ విధంగా శ్రీమడ్భాగవతాన్ని గాయత్రి మంత్ర సంపుటితమైన డానినిగా (గ్రహించాలి. 


అనంతర కాలంలో వైష్ణవ సంప్రదాయాలలో దీనికున్న ప్రాముఫ్యాన్ని బట్టి దీని కనక 


వ్యోఖ్యలు బయలుదేరినా మొట్టమొదట వచ్చిన అడ్వైతపరమైన శ్రీధరస్వామి వ వ్యాఖ్య చాలా 
పేరు పొందింది. శ్రీ చైతన్య మహాప్రభువు సంప్రదాయం దీనికి భిన్నమైనడైనా; ఆయన 
ఇతరులొకరు (వ్రాసిన వ్యాఖ్యను గూర్చి **ని వ్యాఖ్య స్వామిగామిని కాదు; కనుక వ్యభివారిణి” 
అని అన్నట్లుగా నానుడి ఉన్నది. ఈః వ్యాఖ్య కింతకంతే “బిరుదు! ఏమికావాలి. గ్రమడ్చాగవ 
తార్జం, ఈయనకే తెలుసునన్న విశ్వాసాన్ని గురించి ముందే చెప్పుకొన్నాము 


'శ్రీమద్భాగవతానికి వండకంకు ఎక్కువగానే వ్యాఖ్యలున్నట్టు చెప్పుతారు. మొదటి 
శోకానికి “నూరు” అర్థాలు చెప్పాడు వంశీధరుడు. ఈయన శ్రీధరస్వామి వ వ్యాఖ్యాన వ్యాఖ్య 
ప్రా సినవాడు. ఇది చాలక ఆయ న “రీలాకల్న!డ మం” అనే [గ్రంథంలో ఇంకో ఇరవై అయిదు 


అర్జాలు చేర్చాడంటారు. భక్తిరసామ్నత సింధువైన భాగవతానికి, ద్వైతమతానుయాయులు 

వ్యాఖ్యానాలు వ్రాశారు, ప్రేమ ధ్వావార్యులు వారే భాగవత తాత్పర్య నిర్ణయం అనే 
జరం ధాన్ని వ్రాశారు. సత్వథ రతీ ర్థులు టీక బాశారు, ఉత్తరాది మఠ స్వాములు. [3 
యాదవార్యులు 1,5,7 స్తాంధాలకు టిప్నణి వ్రాశారు. శ్రీనివాస వాస తీర్దులు భాగవతంలో 
ఏకాదశ స్కంథానికి వ్యాఖ్య వ్రాశారు. విజయథ యః 


శకాలకు --- వూర్వాపర సంబంధం 


కల్పించుకొని వ్యాఖ్య వ్రాశారు. శ్రీ విశిష్టాద్వైత సంప్రదాయానికి చెందిన సుదర్శన సూరి 
అనువారు శుక పక్షీయము, వీరరాఘవా వార్యులు భా 
సంప్రదాయానికి చెందిన శుకదేవావార్యులు సిద్దాంత ప్రదీసము వ్రాశారు. (్రీవల్లః 
సంప్రదాయానికి చెందిన గిరిధరాచార్యులు ఆధ్యాత్మిక టీక వ్రాశారు. శ్రీవల్లభులే సుబోధినీ 
టక రదించారు. శ్రీ వైత చైతన్య సంప్రడాయానికి చెందిన సనాతన గోసాఖమి బ్ర) 


కలో సెల 


దశమ స్కాంధ 


గ 
గవత చ చంద్ర చంద్రిక వ వ్రాశారు. 'నంబార్వ 
రత 


వ్రాశారు. ఇన్ని వ్యాఖ్యలున్నా భాగవత సారాన్ని శ్రీరామకృష్ణ పరమహంస చెప్పినట్టుగా “The 
Bhagavata is fried in the butter of Jnana and soaked in the syrup of Bhakti" 


9), జీవగోని స్వామి క్రమ సంచర్చం రచించారు. విశ్వనాథ చ క్రవర్తిసారార్హదర్శి 


(వారి నంగ మూలానికి మఠం వారి ఆంగ్ల [గ్రంధంలోని అనువాదం) ఎవరూ చెప్పలేదనాలి. 


(ప్రముఖులైన (త్రినుతాచార్యులు ప్రస్థాన త్రయానికి వారివారి సంప్రదాయాలకు అనుకూ 
లంగా మూలసూత్రాలు, వాక్యాలు మొదలైన వాటికి అన్వ్నయాదులు చెప్పి --- అద్వైత, 
విశిష్టాదై(త, ద్వైత సిద్దాంతాలను ప్రతిపాదించినమ్షు, (శ్రీమద్భాగవతానికి వ్యాఖ్యలు ్రాసిన 
వారందరు తమతమ సిద్దాంతాలకు అనుకూలంగా శ్రీమద్భాగవతం ఉందని స్థాపించడానికి 
ప్రయత్నం చేశారు. అన్ని సంప్రదాయాలకు అనుకూలంగా ఉన్నవి, లేనివి కూడా ప్రస్థాన 
త్రయంలో ఉన్నట్టే గ్రీమద్భాగవతంలోను ఉన్నాయి. [(శ్రీమద్బాగవతాన్ని చతుర్ధ (ప్రస్థానం 
అన ఎనౌరునా రు, వీటిని సమన ఫయించడం ఆయా వ్యాఖ్యాతలకు కష్టమైనట్లు స ఎష్టమయ్యే 
భాగాలు మనకు కనబడతాయి. అయితే భక్తికి ప్రాధాన్యం [గ్రంథంలో ఎ ఇంచుమించుగా 
— సర్వే సర్వత్ర కనబడుతూ ఉండడం వల్ల సిద్దాంత రీత్యా అద్వైతులైనవారు కూడా, 
శ్రీ శంకరాచార్యుల వారు వివేక చూడామణిలో చెప్పినట్టు “మోక్ష సాధన సామగ్ర్యాం భక్తవ 
గరీయసీ” అనేదాన్ని అనుసరించినట్టు భక్తు కూడా (ప్రకటిస్తూ రచనలు చేశారు. వీరిలో 
శ్రీ మధుసూదన సరస్వతులు -- భక్తిరసాయన రచయితలు --- ప్రముఖులు. వీరు 
“జ్ఞానాదేవకైవల్యమ్‌' అని విశ్వసించడంలోను, భక్తిని కలిగి ఉండడంలోను వైరుధ్యం 
చూడలేదు. సిద్దాంతాలను న్ఞాపించవలసిన ఆనశ్యకం లేని భక్తులకు ఈ మార్గం అధికంగా 
ఆమోదయోగ్యం అనడం అసహజం కాదు. 


మా వంశంలో కూడా మా మాతామహులు స్వర్గీయ విష్ణువరుల రామకృష్ణశా స్రిగారు, 
కడచిన శతాబ్ది చినరి డశాబ్దులలో పిఠాపురం మహారాజా వారైన రావు గంగాధర రామారావు 
గారి ఆస్థానంలో సంవతృరానికొకసారి (థ్రీమద్భాగనతం పురాణం చెప్పి వార్షికం అందుకె, 
వారని తెలుస్తోంది. ఆ సంప్రదాయమే (శ్రీనుద్భాగవతం మీద నాకు భక్తిశడ్డలను కలిగించాయి. 
దానికి ఫలితంగా ఈ “ఆమోదం” వ్రాసే భాగ్యం కలిగింది. భగవాన్‌ శ్రీ సత్యసాయిబాబా 
వారి గళసీమ నలంకరించే ఈ గద్యాంధ్ర భాగవత మందార దామంలో దారంగా నైనా నేనుండే 
ఈ అవకాశం మిత్రులు శ్రీ ఖరిడేహాల్‌ వేంకటరావుగారు కల్పించారు. వారికి కృతజ్ఞతాపూర్వక 
వందనాలు. శ్రీ భగవాన్‌ నకు (ప్రణామాలు. 


వంశీ విభూషిత కరాన్నవనీరదాభాత్‌ 
పీతాంబరాదరుణ బింబఫలాధరోష్టాత్‌ 
పూర్లేందు సుందర ముఖాదరవిందనే త్రాత్‌ 
కృష్ణాత్సరంకిమపి తత్త్వమహం నజానే' 


— శ్రీ మధుసూదన సరస్వతి 


మనని 


శ్రీమద్భాగవతము తెలుగువారందరకు సుపరిచితమైన పురాణ (గ్రంథము. భాగవతము పేరు 
వినగానే పోతనగారు జ్ఞప్తికి వచ్చెదరు. వ్యాసుడు రచించిన సంస్కృత భాగవతముకన్న శ్రీ 
బమ్మెర పోతన గారి భాగవతమే తెలుగువారి మనస్సులలో యెక్కువగా నాటుకున్నది. 
చాలమంది తెలుగువారికి పోతన గారి భాగవతములోని కొన్ని పద్యములు చెరగని ముద్ర 
వేసినవి. ఉదాహరణకు గజేంద్ర మోక్షములోని ''“ఎవ్వనిచే జనించు జగ మెవ్వని లోపల...”', 
“లావొక్కింతయు లేదు, ధైర్యము విలోబంబయ్యె...'', “అల వైకుంఠ పురంబులో నగరిలో 
నా మూల సౌధంబు...””, “సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపడే....””, 
యనునవి; (ప్రహ్లాద చరిత్రలోని ''కంజాక్షునకు గాని కాయంబు కాయమే? పనగ గుంభిత 
చర్మ భస్తి గాక...'”, “తన్ను నిశాచరుల్‌ వొడువ దైత్య కుమారుడు మాటి మాటికో 
పన్నగశాయి!...'', “ఇందుగల డందులేడని, సందేహము వలదు...'* మున్నగునవి అత్యంత 
ప్రాముఖ్యము వహించినవి. తేట తెనుగు పదములతో కూడిన పోతనగారి శైలి యిందుకు 
ప్రధాన కారణము. 


భాగవతములోని కథ లన్నియు భగవంతునికి భక్తులపై గల అమిత (ప్రేమను వెల్లడించుచు 
న్నవి. అనన్య భక్తితో నారాయణుని శరణు జొచ్చిన వారందరు యెట్లు రక్షణ పొంది మోక్షము 
నంది యున్నారో భాగవతము ప్రకటించుచున్నది. భక్తులను రక్షించి ఉద్దరించుశు గాక 
దుష్టులను శిక్షించుట కూడ భాగవతము నందలి అనేక కథలలో వెల్లడి యగుచున్నది. శిష్ట 
రక్షణ, దుష్ట శిక్షణ (ప్రతి అవతారము యొక్క (ప్రధాన ధ్యేయమని భాగవతములోని కధలు 
సృష్టపరచుచున్నవి. మరియు, అహంకారము గర్వము తలయెత్తినపుడు, వారు యింధద్రాది 
దేవతలైనను, వారి అహంకారము గర్వము అణగిన సందర్భములు, వారి తప్పును వారు 
తెలుసుకుని సరిదిద్దుకొనుట, భాగవతము నందలి కథలలో విస్ఫష్ట్రముగా గోచరించును. 
అంతేకాక అసురులుగ జన్మించినప్పటికిని దివ్య భావములు కలిగినట్టి ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి 
బాణాసురుడు మున్నగువారు నారాయణుని అను[గ్రహము పొంది ఉత్తమ స్తితిని చేరుకో గలిగిరి. 
నారాయణుని అనుగ్రహము పొందుటకు వయస్సు, జాతి, లింగ భేదములు లేవని భాగవతము 
నిరూపించుచున్నది. ప్రహ్లాదుడు, (ధ్రువుడు అతి పిన్న వయసులోనే నారాయణాను గ్రహము 
నకు పాత్రులైరి. అసుర జాతిలో జన్మించినను వృ(త్రుడు, బలి, బాణుడు నారాయణుని 
అను(గహము పొంది ధన్యులైరి. 


'భాగవతము' నందు అయిదు అక్షరములు గలవు. మొదటి అక్షరము 'భా' భక్తికి, రెండవ 
అక్షరము “గి జ్ఞానమునకు, మూడవ అక్షరము “వి వివేక వైరాగ్యములకు, నాలుగవ అక్షరము 
“తి తపస్సుకు, ఆఖరిది అయిదవ అక్షరము “ము ముక్తికి సంకేతములు. అనగా భక్తి జ్ఞాన 


వైరాగ్యములు పెంచుకుని తపన్సు చేసి ముక్తి నందవలెనని భాగవతము సూచించుచున్నది. 
అందుచేతనే భాగవతము ప్రశస్తమైన పురాణ [గ్రంథమని పోతనగారు యెలుగెత్తి చాటినారు. 


స్వార్ధ పరత్వము, (ప్రాపంచిక విషయ భోగలాలసత, దేహ మనోబుద్దులే తాను అనెడి 
భ్రాంతి, యీనాటి మానవులలోనే కాదు, ఆనాటి మానవులలో కూడ ప్రబలముగా యుండెడి 
వను విషయము భాగవతములో అనేక చోట్ల మనకు గోచరమగుచున్నది. అరిషడ్వగ్గ 
ప్రభావము మిక్కుటముగా కనుపిస్తుంది. ధనమదము, విద్యామదము, కులమదము మానవుని 
యెంతగా దిగజార్చునో భాగవతము నందలి కథలు స్పష్టముగా తెలియజెప్పుచున్నవి. 
అందులకే మానవులు పురోగమించుటకు, ఆంతర్య కల్మషములను తొలగించుకొనుటకు 
భాగవతములోని కథలు తోడ్చడగలవని విజ్ఞులు విశ్వసించెదరు. 


సత్పురుషులతోడి సత్సాంగత్యము, భాగవత పురాణ పఠనము లేక శ్రవణము వలన 
మానవులు తమలోని దుశ్చింతనలను వీడి, సచ్చింతనలను పెంపొందించుకుని ఉత్తమస్థితిని 
చేరగలరు. హృదయావేదనతో సతమతమగుచున్న వ్యానమహార్గి నారద మహర్షిచే (ప్రేరేపి 
తుడ్రై భాగవత పురాణ కావ్యము రచించి, వేదనకు దూరుడై, మహదానందము పొందెను. 


వ్యాస మహర్షి పుత్రుడైన శుకబ్రహ్మ గళము నుండి వెలువడిన భాగవత పురాణ కథలను 
పరీక్షిత్తు మహారాజు అత్యంత (శ్రద్దతో విని తరించెను. 


భాగవతము కేవలము పురాణ కథా (స్రవంతి మాత్రమే గాదు, అది యొక అగాధమైన 
ఆధ్యాత్మిక విజ్ఞాన సర్వస్వము. కపిలునిగా అవతరించిన నారాయణుడు, మాతృమూర్తి 
దేవహూతికి చేసిన బోధలందును, ఉద్దవుడు గోపికలకు చేసిన ఉపదేశము లందును, 
విదుర-మై(త్రేయ సంవాదము నందును, ఉద్దవ గీత, అవధూత గీత లందును, ఆధ్యాతిక 
విషయముల (ప్రస్తావన విశేషముగా గోచరించును. ఈ విషయములు అన్ని కాలములకు, అన్ని 
దేశములకు, అందరు మానవులకు వర్తించును. ఆదర్శ జీవిత మార్గము నభిలసించుగోరు 
వారికందరకు అత్యుత్తమమైన సందేశమును భాగవతము అందించుచున్నది. 


ఈనాడు భగవదవతారముగా వెలసిన శ్రీ సత్యసాయి బాబా వారు అనేక పర్యాయములు 
తమ ఆధ్యాత్మిక (ప్రసంగములలో భాగవతము యొక్క ఉత్క్మృష్టతను తెలుపుచు, ' భాగవతము" 
అను పదమును పలుసార్లు ఉచ్చరించినచో, ఆ ఉచ్చారణ వేగమునకు 'బాగవుతాము' యని 
వినిపించ గలదని సెలవిచ్చిరి. భాగవతమును పఠించిననూ, లేక మరొకరు పఠించగా దానిని 
వినిననూ, మానవులు భవరోగమను వ్యాధి నుండి విముక్తులగుట నిస్సంశయము. ఏది 
మంచో, యేది చెడో తెలియక అభాగ్యుల వలె సంచరించుచున్న మానవాళికి భాగవతము 
కాంతి దీపమై, జ్ఞాన మార్గములో పయవించుటకు తోడ్పడగలదు. 


ఆనాడు (శీ బమ్మెర పోతన గారు, విష్ణు అవతారముగా వెలసిన శ్రీరామభద్రుడే తనచేత 
భాగవతమును వ్రాయించినారని తెలిపినారు. “పలికెడిది భాగవతమట, పలికించునిభుడు 
రామభ(ద్రుండట నే బలికిన భవహరమగునట, పలికెద వేటోండు గాథ బలుకగ నేలా” యని 
తాను కేవలము నిమిత్త మాత్రుడనని అత్యంత వినయముతో విన్నవించుకున్నారు. దైవ (పేరణ 
లేనిదే యిట్టి మహత్తరమైన పురాణ (గ్రంథములను రచించుట యెవ్యరికిని అలవికాదు. 
సంస్కృత భాషతో పరిచయము లేకుండుట చేత వ్యాస విరచిత భాగవత కార్యమును పఠించు 
భాగ్యము నాకు కలుగలేదు. పోతన గారి తెలుగు భాగవతము చదివితిని. మరియు, యిటీవల 
భారతీయ విద్యాభవన్‌ వారు (శ్రీమతి కమలా సుబ్రహ్మణ్యం గారు అంగ్షములో రవించిన 
భాగవతమును (ప్రచురించినారు. ఆ పుస్తకము చదువుచున్నపుడు, మనసులో తెలుగు వాక్య 
ములు న్ఫురింపజాచ్చినవి. వాటికొక రూపమును కల్పించవలెనను సంకల్పము కలిగినది. 
పోతనగారిచే పలికించిన ఆ రామభద్రుడే యీనాడు సాయిరామునిగా అవతరించి నాలోని 
యీ సంకల్పమునకు అంకురార్పణ గావించినాడని దృఢముగా విశ్వసించుచున్నాను. దాని 
పరిణామమే యీ భాగవత పురాణ కథా (స్రవంతి. 


భాగవతమును అనేకులు వచన శైలిలో అందించియున్నారు. అయితే యీ భాగవత పురాణ 
కథా (స్రవంతి రచనకు (శ్రీమతి కమలా సుబ్రహ్మణ్యంగారు ఆంగ్లములో వ్రాసిన భాగవతమును 
చదివి ప్రభావితుడ నగుటయే (ప్రధాన కారణము. భాగవతము చదివినను నినినను 'బాగవుతా 
ము” అని (క్రీ సత్యసాయి బాబా గారు చెప్పినట్టు యింతకు ముందు తెలిపియున్నాను. 
దానిని వ్రాయుటచేత కూడ బాగవుతామను భావన కలిగి అందుకు పూనుకున్నాను. కనీసం 
నేను 'బాగవుతా'నను నమ్మకముతో యీ రచనను చేపట్టినాను. ఈ పుస్తకము వ్రాయునపుడు, 
ఫ్రూపులు దిద్దుచున్నపుడు పదే పదే భగవంతుని అవతార గాథలను, లీలలను చింతించుట 
జరిగినది. నిత్యమూ భగవచ్చింతన గలిగి యుండుకే ప్రధానమని భాగవతములో మొదటి 
నుండి చివర వరకు గోచరించు భావము నాకు యీ అనుభవము ద్వారా సిద్దించినది. అది 
యొక మహద్భాగ్యముగా భావించుచున్నాను. 


వ్రాత ప్రతిని ఆమూలా(గము చదివి, దానిని పరిష్కరించి యెన్నో మెరుగులు దిద్దిన 
శ్రీమ(వ్చీరంగం నల్లాన్‌ చక్రవర్తి రామానుజాచార్యుల అయ్యవార్హ గారికి మిక్కిలి క్నృతజ్ఞుడను. 
(శీ రామానుజాచార్యులు గారు పెక్కు సూచనలు చేసినారు. వారి సూచనల (ప్రకారము 
వ్రాతప్రతిని సవరించుట జరిగినది. అత్యంత శ్రద్దతో అతి తక్కువ కాలములో సుమారు 
850 పుటల వ్రాతప్రతిని సవరించి సూచన లిచ్చుట సామాన్యమైన కార్యము గాదు. ఈ 
(గంథమున కొక రూపము కల్పించుటలో వారి సహాయ సంపత్తులు అమూల్యము, వారికి 
నేనెంతో బుణపడి యున్నాను. 


శ్రీమతి కమలా సు[బహ్మణ్యంగారు ఆంగ్లములో రచించిన శ్రీమద్భాగవతమును తెలుగులో 


వ్రాయుటకు భారతీయ విద్యాభవన్‌ నిర్వాహకులు అంగీకారము నొసగిగి వారికి నేను 
కృతజ్ఞాడను. 


ఆంధ్ర సాహితీ (ప్రపంచములో ఆచార్య కొత్తపల్లి ఏ వీరభ[దరావు గారు (ప్రముఖ పరికోధకులుగా 
విమర్శకులుగా (ప్రసిద్ధి గాంచినవారు. మహారాజ కళాశాలలో వారు నాకు గురువులు అదే 
కళాశాలలో తరువాత వారితో కలసీ ఉపన్యాసకునిగా పనిచేయ భాగ్యము కలిగినది అతి 
పిన పన్నవయసుల్‌ వే విజయనగర మహారాజు కళాశాలలో |ప్రధానోపన్యాసకులుగా ప్రారంభించి, 
దుపరి ఢిల్లీ విశ్వవిద్యాలయము, అమెరికాలోని విస్‌కాన్సిన్‌ విశ్వవిద్యాలయము, తెలుగు 
విశ్వ విద్యాలయము హైదరాబాదులోని కేంద్రీయ విశ్వవిద్యాలయముల లో ఆచార్య పదవులు 
నిర్వహించారు. కొంతకాలము తెలుగు అకొడమిలోను, ఆంధ్రప్రభుత్వ అధికార భాషా సంఘ 
అధ్యక్షులుగను పనిచెసిరి. సి పి. బ్రౌన్‌, ఆంధ్ర భాషకు చేసిన సేవ గురించి ఆచార్య వీరభ(ధ్రరావుగారు 
సలిపిన పరిశోధన మిక్కిలి ప్రసిద్ధి పొందినది. శీ శ్రీ విరభద్రరావుగారు శిష్య వాత్సల్యముతో నేను 
కోరిన వెంటనే యీ పుస్తకమునకు “ఆమోదం అను పేరుతో తొలిపలుకు వ్రాయుట 
కంగీకరించి యిచ్చినారు. వారికి నా కృతజ్ఞతా పూర్వక వందనములు 


ఈ పుస్తకమునకు ముఖచిత్రమును అందముగా తీర్చిదిద్దిన శ్రీ కె వి భీమారావుగారు 
భారతప్రభుత్వ సంస్థ ఎలక్రానిక్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో సాంకేతిక నిపుణులు 
చిత్రకళలో మిక్కిలి అభిరుచి గలవారు. పరిశ్రమల యాజమాన్యము, నిర్వహణ, ఉత్పాదకత 


మున్నగు అంశములపై శ్రీ భీమారావుగారు వేసిన కార్టూనులు బహుముఖ ప్రశంసల నందుకున్నవి. 
నా కోరిక మేరకు ముఖచె త్రము వేసిన శ్రీ భీమారావుగారికి కృతజ్ఞాడను 


ఈ పుస్తకము వ్రాయ సంకల్పించి నప ఏటినుండి విశేషమైన ఉత్సాహ | త్సాహము అందించిన 
మిత్రులలో ముఖ్యులు శ్రీ న్స్‌ వె.బి తాతారావుగారు. శ్రీ తాతారావ)గారు ఆం। విశ్వవిద్యాలయములో 
నాకు సహాధ్యాయులు. "ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో (ప్రముఖ న్యాయవా . శ్రీ తాతారావుగారు 
ఆస్తికులు, భక్తిపరులు. మన (ప్రాచీన సనాతన ధర్మముపై వారికీ విశేషమైన గౌరవము, విశా సము 
కలవు. నేనింతకు పూర్వము రచించి చురించిన భీష్మగేత, ఆత్మబోధలను చదివి మెచ్చుకుని, 


ప్రస్తుతం యీ భాగవత పురాణ కథా | వంతి (ప్రచురణకు సహాయ సహకారము అందించుటకు 
ముందుకు వచ్చిన శ్రీ తాతారావుగా కి కృతజ్ఞుడను. 


భగవాన్‌ శ్రీసత్యసాయి బాబా వారి అనుగ్రహబలము చేత 1991 లో భీష్మగీత, 1992 లో 
Sn Sathya Sai Baba—The Omni All, ఆత్మబోధ అను పుస్తకములను రచించి 
(ప్రచురించడమెనది. వారియొక్క అను[గవాము చేతనే యీ భాగవత పురాణ కధాస్రవంతిని 
వ్రాయుట కుప[క్రమించి పూర్తి చేయగలిగితిని. ఈ పుస్తక రచనకు స్పూర్తిని శక్తిని ప్రసాదించిన 
శ్రీ సత్యపాయి బాబా వారి పాదపద్మములకు దీనిని సమర్చించుచున్నాను ఇంతకు పూర్వము 


రించి (ప్రచురించిన పుస్తకముల నాదరించిన తీరులోనే పాఠకులు యీ భాగవత పురాణ 
కథా[స్రవంతిని ఆదరించగలరని ఆశిస్తున్నాను. 


ఫాల్గుణము, శ్రీముఖ 


మార్చి, 1994 ఖరిడేహాల్‌ వేంకటరావు 


విఘ్నశ్వర (ప్రార్థన 
శుక్షాం బరధరం నిష్టుం శశివర్ణం చతుర్భుజం 
ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నాప శాంతయే. 
సరస్వతీ (ప్రార్దన 
అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలపె 
ద్దమ్మ సురారులమ్మ కడు సాటిడి పుచ్చినయమ్మ తన్ను లో 
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల | శ. దుర్గమా 


యమ్మ కృపాబ్ది యీవుత మహత్తు కవిత్వ పటుత్వ సంపదల్‌. 


(పోతన భాగవతము, ప్రథమ స్కంధము, పద్యము 8) 


(పథ ను స్కంధ ము 
1 వైమిశారణ్యము 


హిమవత్పర్వత దక్షిణ దిక్కువైపు తొందరగా అతడు అడుగులు వేయుచూ యేకాకిగా నడచుచుండెను 
ఆకాశముపై కెగుయుచున్న పొగలను చూసి ఆ (ప్రదేశము యెంత దూరమో అంచనా వేయజొచ్చెను అది 
యెక్కువ దూరములో లేదని (గ్రహించి, తొందర తొందరగా అడుగులు వేయుచు, ఆ ప్రదేశము చేరుకొనెను 
అచట అనేక ఆశ్రమములు కలవు అది నైమిశారణ్యము అతనిని చూచి అచ్చటి బుషులు లేచి నిలబడి 
సంతోషముగా స్వాగతము పలికిరి అతనికి అర్య పాద్యములు సమర్పించి, అతడు సేదదేరిన పిమ్మట అత్యంత 
వినయముగా అతని కుశల మడిగి తెలిసికొనిరి అచ్చట చేరిన బుషులందరిలో పెద్దవాడైన శౌనకుడు లేచ 
నమస్కరించి అతనితో నిట్లనెను “మా ఆశ్రమములు రోమహర్షణుని కుమారులైన ఉ(గ(శ్రవుని రాకచేత 
పావనమైనవి మహర్షి వ్యాసులవారు మీ తండ్రిగారికి గురువులు. వ్యాసుని దగ్గర మీ తండ్రిగారు సకల 
పురాణములు నేర్చినారు మీరు సూత పౌరాణికులుగా మిక్కిలి ప్రఖ్యాతి గాంచి యున్నారు మీ పాదముల 
చెంత కూర్చుని మీరు ప్రవచించు అనేక పురాణ గాధలను వినుటకు మేమెంతో ఆత్రముతో యెదురు 
చూచుచున్నాము వాటిని మాకు వివరంగా చెప్పవలసినదిగా వేడుకొనుచున్నాము '' సూతుడు విని 
చిరునవ్వుతో యిట్లు చెప్పదొడంగెను '“మీరు బ్రహ్మ సత్రమను యజ్ఞనును నిర్వహించుటకు సన్నడ్డులుగా 
నున్నట్లు వినియున్నాను ఇది వేయి సంవత్సరములు జరుగిగలదని తెలియవచ్చినది ద్వాపర యుగము 
అంతమై కలియుగము (ప్రారంభము కానున్నది కరియుగమందు యీ భూమిపై అధర్మము, అన్యాయము 
విచ్చలవిడిగా నాట్యము చేయును కాని యీ పవిత్ర ప్రదేశముపై కలి ప్రభావము ఉండబోదు అందుకే 
నేనిక్కడకు వచ్చితిని మీకు నేను యే విధముగా సహాయపడగలనో సెలవివ్వండి నా శక్తి మేరకు నీకు 
సంతోషము కర్షించులుకు 'ప్రయత్నించెదను' ' 


“కలియుగమందు యీ భూలోకపు దారుణస్లితి నూహీంచుకుని భయము చెందుచున్నాము'' అని 
శౌనకుడు పలికెను “మానవులు నూరు సంవత్సరముల నిండు జీవితము జీవింపలేరు రోగముల చేతి 
యౌవనము తీరకమునుపే అనేకులు మృతి చెందగలరు అనేక యీతి బాధలచేత ప్రజలు వ్యధ చెందుదురు 
కాను (కోధ లోభ మోహ మద మాత్సర్యములనే అరిషడ సర్గము చేత పూనవుల మనస్సులు కలుషితమగును 
వీటి మూలముగా అనేక దుష్ట్ర ప్రభావములకు లోనగుదురు అజ్ఞానముచేత బుద్దిహీనులై ప్రవర్తించెదరు. ఈ 
అజ్ఞానము (మాయ) నుండి తేరుకుని, పాప రహితమైన జీవితము గడపవలెనన్నచో, వేదములు పురాణములు 
ధర్మశా,స్త్రములును అధ్యయనము చేయవలసి యున్నది కాని యీనాటి మానవులకు తగిన సమయముగాని 
పరనాసక్తిగాని లేవు అందుచేత, యే గొప్ప కావ్యమును అధ్యయనము చేసిన మానవులు పరిశుద్దులై కర్మబంధి 
విముక్తులగుదురో కరుణించి తెలియజేయ గోరెదము 


“సాక్షాత్తు (శ్ర మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు ద్వాపర యుగమందు యీ భూమిపై ఆవిర్భవించి 
నాడు. (శ్రీకృష్ణుడు అవతారము చాలించి తిరిగి వెళ్ళిపోయినాడు అతడు యీ భూమి నుండి నిష్కమించుటతో 
డనే ధర్మము అడుగంటినది (ప్రజలు అజ్ఞానమనే అంధకారములో చిక్కుకుని యున్నారు ఓ మహర్షీ! శ్రీకృష్ణుని 


శ్రీమద్భాగవతము 
అనంతరము ధర్మము యెచ్చట కేగినది? ఈ విషయము వివరముగా మాకు తెలియజెప్ప గోరెదము'' 


ఉ(గ్రశ్రవుడు, శౌనకుని ప్రశ్నలు [శ్రర్లగా విని, చిరునవ్వుతో యిట్లనెను '' శ్రీకృష్ణుని నిర్యాణానంత రము 
ధర్మము యెచ్చట ఆశ్రయము పాందినదో మీకు వివరించెదను ఈ కలియుగమున మానవుని మనస్సునం 


దుండే అంధకారమును పోగొ 7 ఆ సూర్యుడే భాగవత పురాణముగా వెలసినాడు 


ఈ భాగవత పురాణమును మహర్షి వేదవ్యాసుడు రచించినాడు భగవంతుడు యీ భూమిపై ధర్మము 
స్టాపించుటకు పెక్కు అవతారములు ధరించినాడు ఆ అవతార గాధలే భాగవతముగా రూపాందెను 
భగవంతుడు అనంతుడు, అ(గ్రాహ్యుడు. కార్య కారణముల కతీతుడు సామాన్య మానవులవలె సంసార 
బంధమునకు కట్టుబడక, జనన మరణములు లేనివాడు అతడు సర్వాతీతుడు భగవంతుని అఖండ 
వైభవమును సామాన్యులు గుర్తించలేరు మానవుని దృష్టి పరిమితము, బుద్ది పరిమితము, ఇంద్రియ శక్తులు 
పరిమితము. తన పరిమిత శక్తులతో భగవంతుని వైభవమును మానవుడు తనకు గల గుణములు, బుద్ది 
మేరకు మాత్రమే ఊహించ గలుగును మానవుల పరిమితత్త్యమును గుర్తించి, కరుణా స్వరూపుడైన 
భగవంతుడు యిదివరలో మానవులు చూచుటకనువుగా అనేక అవతారము లెత్తినాడు పెక్కుమారులు యీ 
భూమిపై అవతరించి పదే పదే మానవుడు మాధవుడుగా మారుటకు సహాయపడుతూ వచ్చెను ధర్మమునకు 
హాని సంభవించినపుడు యీ భూమిపై అవతరించి తిరిగి ధర్మమును పునరుద్దరించెను 


“పాప పంకిలమైన జీవితము గడిపే యానాటి మానవులకు భగవంతుని ధ్యానించుట అసాధ్యమగుచున్నది 
అయితే మిక్కిలి పాపి కూడను భగవదవతార కధలను వినినచో తరింపగలడు భగవదవతార కధల సంకలనమే 
భాగవతము భక్తియే భగవంతుని చేరుటకు అతి సులభ మార్గము అన్ని అవతారములందు భక్తి ప్రధాన 
మార్గమని స్పష్టముగా తెలియ వచ్చినది భాగవతము ఒక జపమాల వంటిది ఒకొక్కపూస ఒకొక్క అవతార 
గాధను వివరిస్తున్నది దీని నాధారముగా చేసికొని భగవంతుని చేరవచ్చును వ్యాసులవారు మానవ శ్రేయస్సు 


(పధానముగా దృష్టి యందుంచుకుని యీ భాగవత పురాణమును సమకూరి నారు అది యేవిధంగా వచి నదీ 
నేను మీకు వివరించెదను'' 


2 నారదాగమనము 


సరస్వతీ నది మెల్లగా ప్రవహిస్తున్నది ఆ నది ఒడ్డున (శ్రీ వ్యాస మహర్షి ఆశ్రమమున్నది. అది సాయం 
సమయం నదీ తీరపు ఇసుక తిన్నెలపై వ్యాసుడు కూర్చువి నదిలోని అలలను రెప్పవాల్చక చూచుచుండెను 
అతవి కనులు విచారమును, ముఖము యేదో కీడును సూచిస్తున్నది అతని కనులలో యేదో అగాధమైన 
బాధ |ప్రతిబింబిస్తువ్నది అతడక్కడ అక్టు చాలసేపు కూర్చుని యుండెను 


అంతవరకు అతవి చుట్టూ ఆవరించియున్న నిశ్శబ్దము పటాపంచలయ్యెను మధుర వీణానాదము వ్యాసుని 
చెవులను సోకెను. వీణానాదముతోపాటు నారాయణువి కీర్తనము అతని చెవుల పడెమ. వ్యాసుడు మధుర 
గావము వినిపిస్తున్న దిక్కువైపు ఆత్రముగా చూచెను. నారద మహర్షి తనవైపుగా వచ్చుట గమనించెను. 
వ్యానుడు నంభ్రమముతో లేచి నిల్చువి, నారద మహర్షిని సాదరముగా ఆహ్వానించి, ఉచితాసనముపై 


ప్రథమ స్కంధము 
కూర్చుండబెల్టును బ్రహ్మ మానసపుత్రుడైన నారదుని పాదముల చెంత వ్యాసుడు కూర్చుండెను. 


నారదుడు వ్యాసునివైపు చూచి చిరునవ్వు నవ్వి యిట్లు పలుకరించెను “నీకు కుశలమే గదా! ఎట్టి 
అనారోగ్యము లేక నీవు శేమముగా ఉంటున్నావు గదా! (ప్రశాంత సరస్సువలె నుండే నీ మనస్సుకు యెటువంటి 
అలజడులు కలుగట లేదు కదా! మహాభారత రచన పూర్తినేసి మిక్కిలి సంతోషముగా నున్నావని భావించెదను. 
మహాభారత (గంధము నిజముగా ఒక విజ్ఞాన సర్వస్వము దీని మూలముగా ఒక గొప్ప ప్రయోజనము 
నెరవేరినది భావిపొరులకు దీనివలన యెంతో మేలు చేకూరగలదు అదియుగాక నీవు (బ్రహ్మ విద్యను 
సంపూర్ణముగా యెజీగినవాడవు నీ కెట్టి విచారము ఉండుటకు తావులేదు'' నారదుడు పలికిన పలుకులు 
విని వ్యాసుడు నిశ్శబ్దముగా ఊరకొని యుండెను తిరిగి నారదుడు యిట్లు పలికెను. '' నీవు యేదో విచారముతో 
నున్నట్టు తోచుచున్నది సాధించవలసినదేదో సాధింపలేని వానివలె నీవు- నా కగపడుచున్నావు. ఎంతో 
సాధించినప్పటికీ, యింకా యేదో కొరత యున్నట్లు నీవు బాధపడుచున్నావని తెలియచున్నది నిన్ను 
బాధించుచున్న విషయమేమిటి? విచారముగా నుండుటకు కారణమేమి?'” అంతట వ్యాసుడు, '' మీరన్నది 
అక్షరాలా నిజము నాకు గల సందేహములను మీరు మాత్రమే తీర్చగలరు తమరు మిక్కిలి బుద్దిశాలురు, 
మరియు బ్రహ్మ మానసపుత్రులు నిత్యము ఆ (శ్రీమన్నారాయణుని కీర్తించు మీ బుద్దికి అతీతమైనది 
ఏదియులేదు సూర్యునివలె ముల్లోకములను చూడగలరు. యోగశక్తోత, వాయువువలె, మౌానవులందు 
ప్రవేశించి వారి మనస్సులో యేమున్నదో తెలుసుకొనగలరు నేను విచారముగా నుండుటకుగల కారణము 
మీకు తెలిసియే యుండును", అని పలికెను 


వ్యాసుడు మరల యిట్లనెను, ''చాలాకాలము క్రితము నేను ధ్యానములో నిమగ్నమైయున్నాను నా మనో 
నేత్రముతో భవిష్యత్తులో (ప్రపంచపు తీరును పరికించాను. ధర్మము క్షీణించుటయు, మానవులు పతనము 
చెందుటయు చూచినాను కలి వ్రభావముచేత యీ భూమిపై పాపము విస్తరించుట చూచియున్నాను గత 
వైభవము, సాంప్రదాయము క్రమేపి దిగజారుట కాంచియున్నాను కలియుగములో జన్మించే మానవుల దుస్థితి 

- ంత విచారము కలుగుచున్నది వారిని ఉద్దరించుటకు తోడుపడవలెనని నిశ్చయించు 
కున్నాను, వేదములను పరిష్కరించి, నాలుగు భాగములుగ విభజించి వాటీని నా శిష్యులకు బోధించినాను 
'పైల మహర్షి బుగ్వేదమును, జైమిని సామవేదమును అభ్యసించిరి వైశంపాయనుడొక్కడు మాత్రమే యజుర్వేద 
మును సంపూర్ణముగా నేర్చి ప్రావీణ్యము గడించెను. అధర్వ వేదమును సుమంతుడు నేర్చెను రోమహర్షణునికి 
పదిహేడు పురాణములు, ఇతిహాసములును బోధించితిని నేను బోధించిన వేదములను నా శిష్యులు తిరిగి 
వాటిని విభజించి వారి శిష్యులకు బోధించగా వారు మరల వారి శీష్యులకు బోధింపదొడగిరి 


“నేను యింతవరకు సాధించినది చాల తక్కువ వేదములను అధ్యయనము చేయలేనివారు, అధ్యయనము 
చేయుటకనర్హులైన వారు కూడ రక్షణ పొందవలెను కదా! అందుచేత వేదములు ఘోషించిన ధర్మములను 
మహాభారత కధయందు జొప్పించి రచించితిని ఈ విధముగా మానవాళిని ఉద్దరింప బూనుకున్నాను 


"అయినప్పటికీ, ఓ నారదా! ఇది నాకు సంతృప్తి నిచ్చుట లేదు నేను చేసినది సరియైనదగుచో నాకు 
మనశ్శాంతి కలుగవలెను కదా! కాని నాకు మనశ్శాంతి కలుగుట లేదు. నా కర్తవ్యమేదో సెలవియ్యండి ఏది 
చేసిన నాకు మనశ్శాంతి లభించగలదు? కృపతో చెప్పండి మనశ్శాంతి లేకుండుటచేత నాకు మిక్కిలి విచారము 
కలుగుచున్నది' 


శ్రీమద్భాగవతము 


నారదుని మోము దరహాసముతో ([ప్రకాశించెను. చిరునవ్వు నవ్వి, నారదుడు “నాకు తెలుసును నీవు 
సాధించినది అతి స్వల్పము” అనెను 


ఆశ్చర్యముత్థో వ్యాసుడు, *'అతి స్వల్పమా? నా శక్తి మేరకు ప్రయత్నించి చేయగల్లినది చేసినాను నేను 
చక్కగా ఆలోచించి మానవుల (క్రేయసు ఎకు అవసరమైన ధర్మ మార్గమును వివరించినాను ఇంకను మిగిలినదే 
మిటో దయచేసి తెలియచెప్పు'' డని ప్రార్థించెను. 


“వీవు సాధించినది అతి స్వల్పము"' అని నారదుడు మరొకసారి స్పష్టముగా తెలిపి, మరల యిట్లు చెప్ప 
నారభించెను. “నీవు సాధించవలసినది మరికొంత యున్నది. ఆ పిమ్మటనే నీకు శాంతి చేకూరకలదు 


మహాభారతము రచించి మానవాళికి యెంతో సేవచేసినావు. అందులో యెటువంటి సంశయము లేదు అయితే 
ఆ మహా కావ్యములో ఒక లోపమున్నది '' 


గురువు చెప్పునది శిష్యుడు శ్రద్దగా యెట్టు వినునో, అదే రీతిగా వ్యాసుడు నారదుని పలుకులను 
వినుచుండెను మహాభారతమందు లోపమా! అది యేమిటో తెలుసుకొనవలెనని వ్యాసుడు కుతూహలపడుచు 
న్నాడు వ్యాసుడు యేమీ పలుకలేదు కాని అతని కనులు మాత్రము యీ విధముగా ప్రశ్నించునట్లు ఉండెను. 


“కరుణించి వివరించండి. ఆ లోపమెట్టిదో దానిని యే విధముగా సరిదిద్దగలనో సెలవీయండి అది 
తెలుసుక _' ' నున్నది" 

నారదుడు యీ విధముగా చెప్ప మొదలిడెను. '''ప్రపంచ (శ్రేయస్సును కోరి, పాండవులు యే విధముగా 
ధర్మవర్తనులై చరెంచినదీ, చివరకు ధర్మము జయించిన తీరును మహాభారత కధయందు వివరించినావు 
అంతేకాక యెచ్చట కృష్ణుడు ఉండునో అచ్చట ధర్మము విలసిల్లగిలదని తెలిపినావు ఈ ముఖ్య విషయము 
(ప్రజలు (గ్రహించగలరు. మొదటి నుండి చివరవరకు మహాభారతములో మానవుని విధ్యుక్త ధర్మములు, 
విస్సార్లముగా వాటివి విర్వర్తించ వలసిన విధము తెలియపరిచినావు భగివర్గీత, యితర (ప్రవచనములు ధర్మ, 
కర్మముల ప్రాముఖ్యముమ వి క్ష లేదు భగవంతుని 
చేరుటకు భక్తిమార్గము అతి సులభమైనదని నీకు తెలియనిది కాదు ఇతర మార్గములు అతిక్లిష్టమైనవి. 


“నారాయణుని కీ లేకున్నప్పటికీ, లేక సుస శ్రరముతో గానము చేయలేకున్నప్పు 
చిక్‌, భగవదను[గ్రహము మానవులకు కలుగుననుటలో యెట్టి సంశయము లేదు కదా! అరణిని చిలుకగా 
మొదట పాగవచ్చి తర్వాత మంటపుట్టి ఆ మంటచే కట్టు దగ్గిమైన రీతిగా, నిరంతరము నారాయణ కీర్తన 
గానము చేయుట వలన మానవుని మనస్సులోని దుష్టబుద్దులు వెలుపలికి వచ్చును సహజమైన సాత్త్విక 
స్వభావము అగ్నివలె ప్రజ్వలించి, కర్మ ఫలముల నశింపజేసి, విముక్తిని కలిగించును 


“మహాభారతము నొక నాటకముగా చిత్రించినావు ప్రతి పాత్రయందు నీవు ప్రవేశించినావు ఆ పాత్రలను 
చిత్రించినపుడు, నీ సత ఎంకరల్చములు, దుష్ట్ర సంకల్పములు వాటియందు (ప్రతిబింబింపజేసినావు సందర్భోచిత 
ముగా భగివంతువి కీర్తించినావు కాని భగవంతుని కీర్తించునపుడు, అనన్యమైన భక్తిని భగవంతుని యెడల 
నీను ప్రదర్శించలేదు ఈ లోపమును నీవు సరిదిద్దుకోవలెను నారాయణుని కీర్తించి గానము చేయుము 

ప్రపంచములోని మానవాళికి భగవంతుని విశ్వరూపమును విరాట్‌ రూ 


పమును, అతని అవతార విశేషములను 
తెలియజెప్తుము. దీనివ 


అన వీకు నిస్తుంశయముగా శాంతి చేకూరగలదని అభయిమిస్తున్నాను అవతార 


ప్రథమ నృంధము 
రహస్యములను (ప్రజలకు తెలియజెప్పుము 


“భగవంతుడు యెట్లు ద్వంద్వాతీతుడో, అనంతుడో, పరమపురుషుడో, సర్వ జీవులకు (ప్రాణాధారముగా 
నున్నాడో (ప్రజలకు వివరించుము ఏల రూప నామములతో యీ భూమిపై జన్మించి మనందరివలె 
సంచరించుచున్నాడో, త్రిగుణములతో సామాన్య మానవులనలె వర్తించుచున్నాడో విశదముగా తెలియజె 
ప్పుము (ప్రతి అవతార వైభవమును కీర్తిచుము (శ్రీమన్నారాయణుని వైభవమును కీర్తించు పదములు తప్ప 
యితరమైన దేదియు నీ పెదవుల నుండి రాకూడదు దీనిని నీవు సాధించినచో శాంతి తప్పక చేకూరును 


“ఈ లోకమందలి (ప్రజలకు నారాయణ కీర్తన (ప్రాముఖ్యమును సుస్పష్టముగా వివరింపుము. మానవులు 
తమ విధులను నిర్వర్తించుటలో విఫలమైనప్పటికీ, వేదములు నిర్దేశించిన కర్మలను ఆచరింపకున్నప్పటికీ, 
అధర్మవర్తనులై సంచరించినప్పటికీ, వారి హృదయమందు భగవంతునిపై భక్తి (పేమలు కలిగియున్నచో, 
వారి పాపములన్నీ (ప్రకాళభీతములై, భగవంతుని అను[గ్రహము పొందగలరు నీవు నారాయణుని అవతారమన్న 
విషయము జ్ఞప్రీయందుంచుకొనవలెను. మానవోద్దరణకై నీవు జన్మించినావు. అయినప్పటికీ, నీవు అందరివలె 
భావో (ద్రేకములకు వశుడవై మాయలో పడుచున్నావు. నీవెవరో గుర్తించుకొనవలెను నీ నిజ స్వభావమును 
మరిచి నిద్రలో నున్నావు. ఈ నిద్ర నుండి తేరుకుని నారాయణుని వివిధ అవతార విశేషములను (ప్రతి ఒక్కరికి 
తెలియజెప్పుము. అంతేకాక భగవంతు డవతరించుటకు గల కారణములను విశద పరుపుము పదే పదే 
నారాయణుని కీర్తింపుము ఆ విధముగా చేసినచో నీ లక్ష్యమును, అనగా శాంతిని సాధించగలవు'' 


3 నారదుని పూర్వ జన్మ వృత్తాంతము 


కొంతసేపు యిద్దరూ మౌనముగా కూర్చుని యుండిరి ప్రక్కనే ప్రవహిస్తున్న సరస్వతీ నది అలలు 
వెలయించే సంగీతపు ధ్వని తప్ప యింకే యితర శబ్దములు వినిపించుటలేదు మధ్య మధ్య నారదుడు వీణ 
తీగెలను మీటగా వచ్చు నాదము నిశ్శబ్దమును భంగపరచుచున్నది ఉన్నట్టుండి వ్యాసునివైపు తిరిగి నారదుడు 
చిరునవ్వుతో యిట్లనెను, ““నేను యే విధముగా (శ్రీమన్నారాయణునిచే కర్మబంధ విముక్తుడనైతినో తెలుసుకొ 
నుటకు నీవు కుతూహలముతో నున్నావని భావించెదను నా పూర్వ జన్మ వృత్తాంతము నీవు యెణుగిక 
పోవచ్చు'' 


వ్యాసుని ముఖమందు ఒక విధమైన ఆశ్చర్యము (ప్రస్ఫుటముగా గోచరించెను ''ఏమిటి మీకు పూర్వ 
జన్మయా? మీరు బ్రహ్మ కుమారులు గదా! ఇంతకు ముందు మీకు ఒక జన్మ యెట్లు కలిగెను? నాలో 
కుతూహలము రగిలించినారు ఆ విషయమేదో పూర్తిగా యెణేగింపుడు"' అని వ్యాస మహర్షి పలికెను, 


“వెనుకటి కల్పము గురించి నేనూచెప్పుచున్నాను'” అని నారదుడు పలికెను అతిని కనులలో వెనుకటి 
జ్ఞాపకములు గోచరిస్తున్నవి ''ఒక శూద్ర వనిత బుషుల ఆశ్రమములలో పనిచేయుచుండెడిది. నేను ఆమె 
యేకైక పుత్రుడను. ఒక పర్యాయము వర్ష కాలములో కొంతమంది బుషులు సమూహంగా నా తల్లి 
పనిచేయుచున్న ఆశ్రమమునకు వచ్చిరి. అచ్చట నాలుగు మాసములుండుటకు వారు వచ్చిరి అప్పుడు 


శ్రీమద్భాగవతము 


నాకు అయిడదేండ్హ వయస్సు వచ్చిన అతిధుల అవసరములను కనుగొనుటకై నా తల్లి నన్ను నియమించినది. 
రోజంతయు నేను వారికి - అందరి బాలురవలె గాక నేను విడ్డూరమైన బాలుడుగా 
నుండెడివాడను. నేను యెక్కువగా మాట్లాడక, ఆట పాటలపై మక్కువ లేక యుండెడి వాడను అప్పుడప్పుడు 
నేను మాట్లాడే మాటలు కూడా స్పష్టముగా నుండెడివికావు అతిధులుగా వచ్చిన బుషులు నన్నెంతో ముద్దుగా 
చూచెడివారు వారు నాపై జాలి చూపి యెల్లప్పుడూ వారితో నుండుటకు అనుమతించినారు నా స్తితిని 
చూచి విచారించి వారితోనే యుండుటకు యిష్టపడినారనుకొందును 


“ఒక పర్యాయము వంటపాత్రలు కడిగి శుద్దిచేయునపుడు, ఒక పాత్రలో వారు తినగా మిగిలిన అన్నము 
నేను భుజించినాను ఆ వెంటనే నా మనస్సు పరిశుద్దమైనది నాలోని పాపమంతయు పటాపంచలైనది 
భగవంతుని టి మహత్తరశక్తి యున్నది 


“ఆ భక్తులు ఎ కీర్తించి గానము చేయుటకే వినియోగించెడివారు వారు చెప్పెడి 


కధలను విని నేను తన్మయత్వము చెందేవాడను ఆ విధముగా నారాయణుడంకే వెరి వ్యామోహము 

నన్నావరించెను నారాయణుని గొప్పతనము చాకే ఆ కీర్తనలు నన్ను నారాయణుని గురించి ఆలోచించునట్లు 
సినవి ఇంకే యితర ఆలోచనలు కలిగేవి కావు రాత్రింబగళ్ళు నారాయణ చింత తప్ప మరియొకటి లేదు 

ను మాయకతీతుడనని, యీ శరీరము నిత్యము కాదని త్వరలోనే (గ్రహించగెలిగాను నిత్యము హరి కీర్తనలను 


ీ తెలుసుకోగలిగాను వాలోని రజస్తమో గుణములు పూర్తిగా తొలగిపోయినవి ఇంతలో 
చాతుర్మాస్యము పూర్తి కాగా, వచ్చిన బుషులు తిరిగి వెళ్ళుటకు సన్నద్దులైనారు 


zh Ch 


“నా కనుల వెంట కారే కన్నీటిని వారు చూచినారు నేనొక ఆదర్శ శీష్యుడనని తెలుసుకుని, వారు 
తమకు ఉన్నటువంటి అనంతమైన కరుణా పాత్సల్యములతో నాకు సత్యమును తెలుసుకొను రహస్యమును 
బోధించిరి సమస్త కర్మలను |బ్రహ్మార్పణము గావించిన, ఆధ్యాత్మిక, ఆధి రైవిక, ఆధి భౌతికమనే తాపత్రయము 
మండి రక్ష “ * ' బోధించిరి ఈ లోకములో ఫలము నాశించి చేయు కర్మలు మానవులను 
మాయాజాలములో చిక్కుకొనునట్టు చేయును ఇవే కర్మలను యెట్టి ఫలాపేక్ష లేక, చిత్తశుద్దితో చేసినచో, 
తొందరలోనే యీ మాయను ఛేదించి బయటపడవచ్చును బ్రహ్మ జ్ఞానము నంది భక్తిమార్గము నవలంబించి 
వచో, సమస్త కర్మలను భగవదర్పణ భావముతో చేయుట సులభ సాధ్యమగును అప్పుడు ఆత్మ, ఉపాధుల 
నుండి విముక్తి పొంది అవంతాత్మలో లీవమగును ఈ విషయములను ఆ మహర్షులు నాకు బోధించిరి 


“ఈ ప్రక్రియ చాలా సులభము ఏ పవి చేయుచున్నను నారాయణుని చింతించుట వలన, వాని మనుసు 
యెల్లప్పుడూ నారాయణుని యందే లగ్నమైయుండును కర్మ నాచరించుచున్నపుడు, 'ఓ (ప్రభూ! నమస్కా 
రము వాసుదేవ, (ప్రద్యుమ్నా, అవిరుద్ద సంకర్షణ అను నామములతో వినే ఇ భజించుచున్నాను' అని 
తలంచవలను ఆ విధముగా కర్మల నాచరించినచో కర్మ బంధముల నుండి విముక్తిసాంది మోక్ష మార్గమున 
పయవించుటకు వీలగును ఇటువంటి మహత్తర విషయములను వారు నాకు నేర్పినారు అనంత కరుణా 


పము(గ్రుడైన భగవంతుడు, నా మనస్సునందు భగవంతుడొక్కడే సత్యము, తదితరమైనది మాయ అను 
బీజము దృఢముగా నాటీనాడు'' 


ప్రథమ స్కంధము 


4 సత్యాన్వేషణ 


“బుషులు వెళ్ళిపోగా నేనొక్కడనే యున్నాను. నా తల్లి ఆశ్రమములో పనిచేయుచున్నదని యింతకు 
ముందు చెప్పినాను ఆమె పనికత్తె అమాయకురాలు, ఆమె యేకైక పుత్రుడనగుటచే ఆమెకు నాపై యెంతో 
మక్కువ అట్టి తెలివి తక్కువో నేనెజుగుదును కాని ఆమెను విడిచి వెళ్ళుటకు 
నాకు సాధ్యము కాలేదు ఆమె పనిచేయుచున్న ఆశ్రమములోనే ఉంటూ భగవంతుని అను(గహమునకై వేచి 
యున్నాను ఈ యావత్ర్రపంచము భగవంతుని అధీనములో నున్నది ఆయన అవలంబించు మార్గములు 
మన అవగాహన కతీతములు నిత్యము జరిగే సంఘటనలను చూచుచున్నప్పటికీ, వాటికి యింకేదో 
కారణముందని ఊహించుకుని యదార్హమును విస్మ రిస్తున్నాము 


“మానవుని చేతలు తోలు బొమ్మలాట వంటివి తమ తమ యిచ్చాపూర్వకంగా చేయుచున్నట్టు 
కనబడును. కాని అది సరికాదు తోలు బొమ్మలను ఆడించువాడు దారములను లాగి ఆ బొమ్మలను యే 


విధముగా ఆడించుచున్నాడో, అదే విధముగా మానవులను అతి నైపుణ్యంతో ఆడీంచేవాడు వేరొకడున్నాడు. 
అయితే అతడు అగోచరుడు 


“ఒకనాడు నా తల్లి ఆశ్రమములోని గోవు పాలు పిదుకుటకై పశువులశాలకు వెళ్ళుచుండెను అది 
సంధ్యాసమయము ఉన్న కొద్దిపాటి వెలుగు తొందరగా అంతరించుచున ఎది ఇంతలో పశువులశాలకు వెళ్ళే 
మార్గములో నున్న పాము నా తల్లిని కరచినది ఆ వెంటనే నా తల్లి మరణించెను ఈ సంఘటనకు నేను 
యెక్కువగా విచారించలేదు ఇది భగవంతుని యేర్పాటు అని నాకు తెలుసును ఇంతవరకు నా తల్లి ఒక 
బంధముగా నుండెను ఈనాడు ఆ బంధ విముక్తికలిగినది నేను ఆశ్రమము విడిచి ఉత్తర 
అనేక (ప్రదేశములు, అరణ్యములు దాటి ప్రయాణము చేసినాను వ | కసించిన 
పువ్వులతోనున్న చెట్టను, అడవి యేనుగులు విరిచివేసిన వృక్షములను అరణ్యములలో చూచినాను బంగారు 
వెండి మెరుగులతో ప్రకాశించే పర్వత పంక్తులను చూడగలిగినాను తేనెటీగలు యిమ్మని శబ్దము చేసే అనేక 
సరస్సులను తిలకించినాను అనేక భయంకరమైన అరణ్యములగుండా ప్రయాణించినాను [క్రూర మృగముల 


అరుపులు, నక్కల కూతలు, రాత్రి గుడ్లగూబలు చేసే హూంకార ధ్వనులు నా చెవులను సోకినవి 


“పోయి, పోయి, అలసిపోయి, కాళ్ళు నొప్పులు (ప్రారంభమైనవి గొంతు యెండిపోయినది ఆకలి 
వేయుచున్నది నదీ తీరమునకు వెళ్ళి, ముఖము, శరీరము శుభ్రపరచుకుని, ఆ నదిలో (ప్రవహించే తియ్యని 
నీటిని కడుపు నిండుగా త్రాగినాను ఆ తర్వాత అచ్చట నున్న ఒక మహావృక్షపు నీడలో కూర్చుంటిని. 
బుషుల వద్ద నేర్చుకున్న విధంగా పద్మాసనము వేసి కూర్చుని, భగవంతునిపై నా మనసును లగ్నము చేసితిని. 
ఆ రీతిగా నేను ధ్యానమందు నిమగ్నుడనైతిని. 


“నా మనో నేత్రము ద్వారా నారాయణుని స్వరూపమును క్రమముగా చూడగలిగినాను నారాయణ 
దర్శనముతో నా శరీరము సంతోషముతో పులకరించెను కనుల నుండి ఆనందాశ్రువులు ఏకధారగా 
జాలువారినవి నా సర్వస్వము ఆనందములో మునిగెను, ఒక క్షణకాలము తర్వాత యీ ఆనందానుభూతి 
నారాయణుని స్వరూపముతోబాటు అదృశ్యమయ్యెను తిరిగి నేను బాహ్య స్మృతిలోపడి ధ్యానము నుండి 


శ్రీమద్భాగవతము 


తేరుకున్నాను తిరిగి ధ్యానములో నిమగ్నమగుటకు ప్రయత్నించినాను కాని మనస్సును లగ్నము చేయలేకపో 
తిని. నారాయణుని రూపము తిరిగి నా మనస్సునందు కానరాలేదు మతిచెడిన వానివలె నుంటిని 


“ఇంతలో అకస్మాత్తుగా నాతో యెవరో మాట్లాడుచున్నట్లనిపించినది అతడు నన్ను పిలుచుచున్నాడు 
అతని కంరస్వరము అతి ఆప్యాయంగా, మధురంగా, (పేమపూర $కముగా నున్నది అతని కంరము నాకిట్టు 
వినిపించెను “ఓ బాలుడా! ఈ జన్మలో తిరిగి నీవు నన్ను చూడలేవు కామముతో నిండిన నీ యీ 
రూపమున్నంతవరకు నీవు నన్ను చేరలేవు కాని తుదకు నీవు నన్ను చేరగలవని అభయమిచ్చుచున్నాను. 
అందుకు నిదర్శనముగా నా దర్శనము నీవు క్షణకాలము అనుభవించగలవు ఒకసారి నను ్న చూచిన తర్వాత, 
యెవ్వరును యితరమైనదేదియు చూచుటగాని, వాంఛించుట గాని జరుగదు ఇంత చిన్న వయసులోనే 
బుషుల సాంగత్యము చేత, కేవలము నన్ను భక్తితో (పేమించుట నేర్చినావు నాపై (పీమయున్నచో నీ 
మనస్సునందు యింకెట్టు రాగములకు తావుండదు ఈ శరీరము వదలి నా చెంతకు రమ్ము ఎల్లప్పుడూ 
నా చెంతనే యుండెదవు నీకు నాయందు గల (పేమ ప్రళయము సంభవించినప్పటికీ చెక్కుచెదరక స్థిరముగా 
మండగలదు నీవు నాకు అత్యంత ట్రీతిపాత్రుడవు' అటు తర్వాత ఆ దివ్యవాణి వినిపించలేదు 


“అప్పటి నుండి నారాయణుని కీర్తించుచు, గానము చేయుచూ ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు 
వెళ్ళుచు కాలము వెళ్ళబుచ్చుచుంటిని ఎటువంటి కోరికలు లేక సంతృప్తితో జీవించుచుంటిని నన్ను ఖైదీగా 
బంధించి యున్న యీ శరీరమును విసర్జించుటకు తగిన సమయము కొరకు వేచియుంటిని 


“రోజాలు, నెలలు, సంవత్సరములు గడచినవి. ఇంతలో మృత్యువు సమీపించినది అది ఒక మెరుపువలె 
వెలుగు తోరణముగా నున్నది పంచభూతములతో కూడిన యీ శరీరము భూమిపై వ్రాలినది సముద్రమందు 
(శ్రీమన్నారాయణుడు పవ్వళించిన దిక్కుగా నేను ప్రయాణించినాను పిమ్మట (బ్రహ్మ శ్వాసతో బాటు నేను 
అతవి యందు ్రవేశించినాను. నాలుగు యుగములు గడచినవి. బ్రహ్మ తిరిగి సృష్టి ప్రారంభించెను నేను 
మరీచి మున్నగు వారితో (బ్రహ్మకు పుత్రుడుగా జన్మించితిని వారాయణా ను(గ్రహముచేత భగవంతుని 
విభూతులను కీర్తించుచు అన్ని లోకములు సంచరించుచున్నాను. దేవతలు మహతి యనే యీ వీణను నాకు 


'ప్రపాదించినారు. ఈ వీణను మీటి గావము చేయుచు భగవ(త్రేమను ప్రపంచమంతటా (ప్రచారము గావించుచు 
న్నాను 


“నారాయణ కీర్తన గానము చేయునపుడు అతవి రూపము కనుల యెదుట ప్రత్యక్షమగును పిలిచిన 


వెంటనే (ప్రత్యక్షమగుచున్నాడమ భావము కలుగుచున్నది అతని రూపమును యెల్లిపుడూ చూచుచు 
యెంతో హాయి నమభవించుచున్నాను. 


“ఇంతకు పూర్వము చెప్పిన విషయములు తిరిగి ప్రస్తావించుచున్నాను మహాభారతములో కర్మయోగ 
ముమ బోధించినావు ఉపనిషత్తుల ద్వారా జ్ఞావ యోగమును, వేదముల దా సరా కర్మకాండను బోధించినావు. 
కావి యివేవియు మావవునకు కావలసిన శాంతివి అంత సులభముగా అందివ్వలేవు. కేవలం భక్తి యాగము 
మాత్రమే సులభంగా శాంతివివ్వగలదు ఓ మిత్రమా! బాధా విసృహలతో నిండిన యీ భవసము([ద్రము 


మండి మావవాళివిరక్షించి ఒడ్డున జేర్చుటకు అమవైన భక్తికావ్యమమ పడవనొక దానిని నీవు 
సమకూర్శవలెను"' 


ప్రథమ స్కంధము 
అనంతరము నారదుడు నిప్రుమించెను చాలాసేపటి వరకు నారదుని వీణానాదము వ్యాసునికి విన్పించు 
చునే యున్నది నారదుని పలుకులను మననము గావించుకొనుచు చాలాసేపు వ్యాసుడు అమే కూర్చుని 
యుండెను 


వ్యాసుడు కనులు మూసుకుని సమాధిలోనికి వెళ్ళెను, మనో నేత్రము ద్వారా భూత కాలములోని అనేక 
గొపు సంఘటనలను కాంచెను నారాయణుడు అనంతునిపై పవ్వళించిన దృశ్యము చూచెను. సృష్ట ఆరంభము 
— విరాట్‌ పురుషుని నాభి నుండి పద్మము ఆవిర్భవించి దాని నుండీ బ్రహ్మ పుట్టుక --- తిలకించెను 
మరియు లోకములు జనించుట, నారాయణుని విభూతులు, అనేక కల్పములలో జరిగిన సంఘటనలు 
చూచెను 


తర్వాత వ్యాసుడు మహాభాగవతి పురాణమును రచించెను దీనిని తన _ బోధించగా, 
శుకుడు మానవ (ప్రపంచమందు ప్రచారము గావించెను 


5 ముగింపు - ప్రారంభము 


కురుక్షేత్ర సంగ్రామమున అది ఆఖరిరోజు సూర్యుడు అస్తమించి చాల సేపయినది కురుసార్వభౌముడు 
దుర్యోధనుడు శమంతపంచకము వద్ద పడియున్నాడు అతని తొడను భీముడు ఏరుగ గొట్టినాడు మరణించబో 
వుచున్న సమయములో ఆచార్య పుత్రుడు అశ్వశామ దుర్యోధనుని వద్దకు వచ్చెను కురుసార్వభౌమునకు 
జరిగిన అన్యాయమునకు అశ్వత్హామ ఆ(గ్రహము కట్టలు తెంచుకున్నది దుర్యోధనుని హతమార్చినందుకు 
ప్రతిచర్యగా పాండవుల నందరనూ రూపుమాపెదనని అశ్వత్టామ ప్రతిజ్ఞ పూనెను 


కౌరవ సైన్యము సంపూర్ణముగా నాశనమైనది. మరణించుచున్న దుర్యోధనుడు కాక మరి ముగ్గురు --- 
కృపాచార్యుడు, కృతవర్మ ( హార్టికుని కుమారుడు), అశ్వత్హామ --- మిగిలినారు ఆ రాత్రి అందరూ 
నిద్రించుచున్న సమయములో పాండవులున్న శిబిరములవైపు అశ్వత్చామ తొందరగా వెళైను అచ్చట 
పాండవులు కానరాలేదు పాండవుల పుత్రులు ని(ద్రపోవుచున్నారు దృష్టద్యుమ్నుడు అతని సోదరులు కూడా 
ఆ శిబిరములలో ఉన్నారు కోధముతోనున్న అశ్వత్హామ (ద్రౌపది అయిదుగురు పుత్రులను, ఆమె సోదరులను 
సంహరించెను తర్వాత శిబిరములకు నిప్పు అంటించి తిరిగి వెళ్ళిపోయెను. ఈ విషయము కురుసారభౌము 
నకు తెలియజేయగా, తన మి(త్రుడు చేసిన అత్యాచారమునకు ఖిన్నుడయ్యెను. 


మరునాడుదయము యీ వార్త పాండవులకు తెలిసెను (ద్రౌపది యీ ఘోరవార్త విని తట్టుకొనలేకపోయెను 
ఒక్కరా(త్రిలో ఆమె కుమారులు, సోదరులు హతులైనారు. వారి మృత దేహములను చూచినది. బాధతో ఆమె 
గొంతు గగ్గమై కఠోరమైనది ఆమె కన్నీళ్ళను చూచి, అర్జునుడామెనిట్టు సముదాయించెను ''ఓ దేవీ! 
నీవు విచారింపకుము. పాండవ పుత్రులను చంపినందుకు (ప్రతిచర్య గావించెదను వీరిని చంపిన పాపాత్ముని 
వధించి అతని శిరస్సును నీ పాదముల చెంత ఉంచెదను నా గాండీవము నుండి వెలువడే బాణముల నుండి 
అతడు తప్పించుకొనలేడు అతడిని పట్టుకుని హతమార్చెదను'' 


శ్రీమద్భాగవతము 


అర్జునుడు తొందరగా వెళ్ళి తన రథము నధిరోహించెను. ఎప్పటివలె | శ్రీకృష్ణుడు రథసారథిగా నుండెను. 
అర్జునుని కంటబడకుండా తప్పించుకొనుటకై అశ్వత్హామ అతి తొందరగా పారిపోవుట కృష్ణార్దునులు 
చూచినారు. క్రోధముతో నిండిన అర్జునుని కనురెప్పలను గాంచి, ఆచార్య పుత్రుడైన అశ్వత్హామ తన శక్తిమేరకు 
పారిపోవుచుండెను. అయితే అర్జునుని తీవ్ర (ప్రతీకారకాంక్ష ముందు అశ్వత్థామ నిస్సహాయుడయ్యెను. అతని 
గుర్రములు తొందరగా పరుగెత్తలేక పోవుటచేత అచ్చట నుండి తప్పించుకొన వీలుకొకపోయెను. 


ఇక చేయునదిలేక (బ్రహ్మశీర్దాస్త్రమును (ప్రయోగించి తన ప్రాణమును కాపాడుకొనవలెనని అశ్వత్థామ 


యోచించెను. అతడు కొంచెము జలము చేకొని '*ఈ ప్రపంచము అపాండవమగుగాకి' అని పలికి అస్త్రమును 
అర్జునునిపై ప్రయోగించెను. 


అ(స్త్రతాపమునకు ఆకాశము యె(ర్రగా ప్రకాశించెను. అర్జునుడు తన్ను భయమావహించగా శ్రీకృష్ణునితో 
యిట్లనెను. '“కృష్ణా! కృష్ణా! ఎమి జరుగుచున్నది? నా శరీరము విపరీతముగా మండుచున్నది? నన్ను 
భయంకరమైన అగ్ని వెంబడించుచున్నట్టున్నది. అది యేమిటో నాకు తెలియకున్నది. ఈ భయంకరాగ్ని 
నుండి యెట్టు తప్పించుకొనవలెనో కూడా తెలియకున్నది. నేనేమి చెయ్యవలెనో తొందరగా చెప్పుము”. 


విచార ముఖముతో కృష్ణుడిట్టు పలికెను. “అర్జునా! నీ గురుపుత్రుడు నీపై (బ్రహ్మశీర్షాస్త్రమును 
ప్రయోగించినాడు. భయపడకు. ఈ అస్త్రము యెంతటి దారుణమైనదో (ద్రోణుడు నీకు బోధించియుండును. 
తన పుత్రుడైన అశ్వత్చామకు కూడా బోధించి యున్నాడని నాదృఢ నమ్మకము. అయితే, దీని పర్యవసానము 
యెంత దారుణముగా ఉండగలదో అశ్వత్తామ యోచించినట్టు కానరాదు. బహుశః యీ ప్రపంచమును 
సర్వనాశనము గావించవలెనని కోరుచుండవచ్చును. అర్జునా! అదే అస్త్రమును నీవు కూడ (ప్రయోగించు. 
నీపై రానున్న దారుణా స్త్రముము ఛేదించుటకు యిది ఒక్కటే మార్గము''. అర్జునుడు అస్రాధిదేవతను స్మరించి . 
అస్త్త్రమును [ప్రయోగించెను. రెండు అస్త్రములు పరస్పరము అభిముఖముగా 'ప్రయోగించుట చూచినవారికి 
యీప్రపంచము త్వరలోనే అంతము కానున్నట్టు గోచరించెను. ఊర్జ్యలోకముల నుండి బుషులు దిగివచ్చి, 
“మీరిద్దరూ మీమీ అస్త్రములను తొందరగా ఉపసంహరించుకొనండి, లేకున్నచో యీ (ప్రపంచ వినాశము 


తప్పుదు. ఈ రెండు అస్త్రములు ఒకదానినొకటి తాకరాదు. వెంటనేయీ (ప్రళయము నివారించండి'' అని 
పలికిరి. 


వారి మాటలను శిరసావహించి అర్జునుడు వెంటనే తన అస్త్రమును ఉపసంహరించెను. అశ్వత్డామ 
ఉపసంహరించ లేకుండెమ. తన తండ్రి వద్ద అ,స్త్రప్రయోగము నేర్చినపుడు, దాని విధ్వంసకశక్తి యెంత 
తీవ్రమైనదో తన తండ్రి తెలియజెప్పినప్పటికీ, దానిని లక్ష్యము చేయక అర్జుమనిపై ప్రయోగించెను. తాను 
చేసిన పాపకర్మలు తన బ్రహ్మ తేజసు నను హరింపజేసినవి. దాని మూలముగా అతడు ప్రయోగించిన అస్త్రము 
ముందు శక్తిహీమడయ్యెమ. తనను పొట్టబెట్టుకొనబోయే ముందు, దానిని పుట్టబోయే పాండవశిశువులవైపు 
మళ్లించి మున్ముందు యీ ప్రపంచములో పాండవవంశము లేకుండ చేయుటకు విశ్చయించెను. 


అస్త్రము నుపసంహరించిన తర్వాత అర్జునుడు ఆశ శత్హైామ వ 


ద్షకు వడివడిగా వెళ్ళెను. అశ ;ళ్తామను ఒక 
(తాడుతో కట్టివేసి బలి పశువు 


ను ఈడ్చినట్టుగా అతడిని ఈడ్పుకొని వచ్చెను. (శ్రీకృష్ణుని నేత్రములు యె(రనై 
“అర్జునా! నిద్రలో నున్న పాండవపుత్రులను చంపినది యితడే. నీవు యితడిని 


ము లేక యితడిని నువ్వు వధింపుము. యుద్దములో పాటించవలసిన ధర్మ 


ప్రథమ స్కంధము 

సూత్రములను నీకు నేను జ్ఞప్తి చేయవలసిన పనిలేదు ఈ సూత్రములు బాగా యెటింగిన వాడు శత్రువు 
త్రాగి మత్తులోనున్నపుడుగాని, తనను తాను రక్షించుకొనుటలో అజా(గ్రత్తగా నున్నపుడుగాని, నిద్రపోవుచున్న 
పుడుగాని, పాదములపైబడి క్షమాపణ కోరునపుడుగాని, తిరిగి పోరు సలుపుటకు వెనకాడునపుడుగాని, 
ఓడిపోయి భయపడునపుడుగాని, వధింపడు కాని యీ పాపాత్ముడు తనను తాను రక్షించుకొనుటకై 
అనేకమందిని నిర్జాశ్షీణ్యముగా హతమార్చినాడు. ఇట్టివానికి మరణమే శిక్ష అర్జునా! నీవు యిచ్చిన మాట 
యింత తొందరగా మరచినావా? నీవు (ద్రౌపదితో 'నీపుత్రులను చంపినవాని శిరన్ఫును నీపాదముల చెంత 
పడవేయుదు' నని పలికిన మాటలు నేను విన్నాను. నీవు ప్రతిజ్ఞ పట్టినావు ఇంక ఆలస్యమెందుకు? అశ్వత్హామను 
వధించు'' అని కృష్ణుడు పలికెను. కాని అర్జునుడు వధింపకుండెను అంతటి ఉద్రేకములో కూడ, అశ్వత్షామ 
తన గురుపుత్రుడనియు, సహాధ్యాయియనియు గుర్తుకు వచ్చెను. గురుపుత్రుని చంపుటకు అర్జునుని మనస్సు 
ఒప్పుకుండెను అశ్వత్హామను సోదరునిగా యెంచెను అశ్వత్హామను తీసుకుని (ద్రౌపదివద్దకు తక్కినపాండవుల 
వద్దకు వెళ్ళెను. ''దేవీ! ఈ పాపి నీ యెదురుగా ఉన్నాడు తల యెత్తి నిన్ను చూచు ధైర్యము లేక కనులు 
దించుకుని యున్నాడు. ఇతనిని యేమి చేయమందువో చెప్పుము ఆ విధముగా చేసెదను?” అని అర్జునుడు 
ద్రౌపదితో పలికెను 


పుత్రశోకము ఆమె మనస్సునుండి చెదరలేదు, అశ్వత్హామ వారిని హతమార్శినాడన్న విషయము కూడ 
ఆమె మరువలేదు కాని ఆమె కోపము అణగారినది అశ్వత్చామను చూచి జాలిపడి అర్జునునితో యిట్లనెను 
“అర్జునా! ఇతనికి కట్టినకట్టను వెంటనే విప్పివేయుము నీ గురుపుత్రుడు యీ విధముగా బంధాలపాలై 
యుండుట నేను చూచి సహించలేకున్నాను ద్రోణాచార్యులవారు నీకు అస్త్యవిద్యను నేర్చిన గురువు. 
గురుపుత్రుడు నీకు సోదరుని వంటివాడు. ఆ మహాసాధ్వి కృపి తన యేకైక పుత్రుడు బ్రతికియున్నందువల్ల 
తన భర్తతో సహగమనము చేయలేదు ఇతనిని నువ్వు చంపినచో, ఆమె తన యేకైక పుత్రుని పోగొట్టుకున్న 
బాధకు గురియగును ఆమె ఆ విధముగా బాధపడుట నా అభీష్టముకాదు అతని యిష్టము వచ్చిన చోటికి 
పోనిమ్ము అతనిని విడిచివేయుము'' 


యుధిష్టిరుడు, అర్జునుడు, నకులసహదేవులు (ద్రౌపది నిర్లయమునకు హర్షము వెలిబుచ్చినారు భీముడు 
మాత్రము కోపముతో మండిపడుచుండెను అశ్వత్తామను విడిచి పెట్టక హతమార్భ్చవలెనని భీముని అభిప్రా 
యము. కృష్ణుడు చిరునవ్వు నవ్వి అర్జునునితో యిట్లనెను, ''అర్జునా! ఇప్పుడు సీవు సందిగ్లములో పడినావు, 
అశ్వత్హామను వధింపకున్నట్లయితే భీముని ఆగ్రహమునకు గురికాక తప్పుదు వధించినట్లయితే (ద్రౌపది, యితర 
పాండవుల అసంతృప్తికి కారకుడవవుతావు. ఈ పరిస్తితులలో యేది ఉచితమని నీవు తలంచితే ఆ విధముగా 
చేయుము. అందరినీ సంతృప్తి పరచుటకు నీ ప్రయత్నము నీవు చేయుము”! 


అర్జునుడు ఒకసారి అందరివైపు తేరిపార చూచెను కృష్ణుడు చేతులు కట్టుకుని నీలబడియున్నాడు అతని 
ముఖములో యెట్టి భావము స్పష్టముగా కానవచ్చుటా లేదు. యుధిష్టరుడు, న్నారు. 
వారి ముఖములందు ఒక విధమైన అప్రసన్నత కన్పడుచున్నది భీముడు అశ్వత్హామవెపు కోధముతో 
వీక్షించుచున్నాడు కొద్ది క్షణముల తర్వాత అర్జునుడు (శ్రీకృష్ణుడు చెప్పినది అర్హమయినట్లు భావించి, తన 
ఒర నుండి కత్తిని తీసి అశ్వత్థామ శిరస్సుపై నున్న మణిని ఛేదించెను 


తన శరీరములో భాగముగా నున్న మణిపోయినది శిశుహత్యా పాపము నల్ల బ్రహ్మాతేజస్సు అంతరించినది 


శ్రీమద్భాగవతము 


ఈ రెండింటిని పోగొట్టుకున్న అశ్వత్హామ వారి మధ్య నిలిచియుండగా, అద్జునుడు అతనికి కట్టిన కట్టను 
విప్పి “ఇక నీవు పొమ్ము?” అని పలికెను 


బ్రాహ్మణుని తల వెంట్రుకలు తీసివేయుట, అతని సంపదను తీసుకొని, వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపించుటు 


— యివి (బ్రహ్మ హత్యకు సమావము. అర్జునుడు సరిగా యిదే నెరవేర్చినాడు అర్జునుని చేతిలో జరిగిన 
యీ పరాభవము, అశ్వత్తామ మరణమునకన్న మిక్కిలి బాధ కలిగించినది 


చూపులు దించుకుని మెల్లగా అడుగులు వేయుచూ పాండవుల సమతము నుండి వెడలిపోయెను. 


6 ఉత్తరాయణము 


యుధిస్టీరునకు మవశ్శాంతి లేకుండెను శత్రువులందరను జయించి తిరిగి దుర్యోధనుని నుండి రాజ్యమును 
చేబస్టైను. కాని అతనిలో రాజ్యపాలనా కాంక్షలేదు చాల నిరుత్సాహముతో నుండెను. కౌరవపాండవ యుద్హ 
కారణముగా తన సహోదరులు, ఎంతోమంది గొప్ప గొప్పరాజులు మరణించవలసి వచ్చినదను ఆలోచన 
చాలా దుర్భరముగా ఉండెము అనలు యుద్దమే జరగకుండా ఉండవలసినదని తలపోసెను ''కేవలం నాకు 
గల పదవీకాంక్క రాజ్యలోభము యీ యుద్దానికి కారణా''మని యుధిష్టిరుడు పదేపదే తలపోసెను. అతనిని 


స 1” 


| * ప్రయత్నించెను. ఎన్నో సద్బోధలు చేసెను. యుధిష్టీరునిలో మార్చురాకుం 
డుట జూచి కృష్ణుడిట్టనెను “విధిని యెవ్వరుమా తప్పించలేరు జరిగినదంతయు విధి కృతము దీనికి 
ఫీ బాధ్యత యెంతమాత్రము లేదు వారి అధర్మ కృత్యముల చేతనే ధృతరాష్ట్రుని పుత్రులందరూ మరణించి 


నారు. వారు నీ యెడల చేసిన ఘోరకృత్యములను జ్ఞప్రికి తెచ్చుకొమము విండుసభలో జుట్టుపట్టుకుని (ద్రౌపదిని 


యీౌడ్నుకొవి వచ్చిన సంగతి మరచిపోతివా? అది గుర్తుకువచ్చినపుడు నీ శరీరంలోని రక్తము ఉరకలు 


వేయుటలేదా? ఆ ఒక్కపాపమునకే వారందరూ మరణించవవలని వచ్చెను ఓ రాజా! విచారింపకుము. 
నిన్నెవరునూ విందించలేరు. వారి దుర్గుణములే వారివి వాశనము గొవించినవి ఈ శోకమును విడిచిపెట్టి 
నీ అన్నదమ్ములకు (ద్రౌపదికి ఆనందమును కల్లింపుము. మీరైదుగురు కలిసి తరతరాలుగా సం(క్రమించిన 
రాజ్యముమ పరిపాలింపగా నేమ చూడదలచితివి. ఇదియే - నిమ్న యీ సింహాసనముపై కూర్చుండబెట్టుటు 
- వా జీవితమున (ప్రధాన లక్ష్యము. ఇది చేను సాధించినామ వీ సంతోషమే నీవు నాకివ్వగల్లిన (ప్రతిఫలము"'. 


వ్యాసుడు వారదుడు కూడ కృష్ణువి పలుకులను సమర్దించుచు పలికిరి కాని యెట్టి ప్రయోజనము 
లేకపోయివది రాధేయువి మరణము యుధిష్టిరువి యెక్కువగా బాధింైను రాత్రింబవళ్ళు యిదే తలపో 


యుచూ విచారించసాగెమ. యుధి్నీరుడు విచారముగా మండుటచేత విచార 
ముగా మండివది. 


ఒకరోజున అందరి సమక్షములో నుండగా కృష్ణుడు అకస్మాత్తుగా దీర్దాలోచనలో పడెను అది గమనించి 
యుధిష్టిరుడు చావికి కారణమేనవి కృష్ణునడిగెమ అంతట కృష్ణుడు ముట్టు చప్పెను. ''అంపశయ్య పై నున్న 
బీష్ముడు నమ్న తలచుకొవి తన పక్కనే యుండవలసివదవి కోరుచున్నాడు యుధిష్టిరా! అతి త్వరలోనే 


ప్రథమ స్కంధము 
భీష్ముడు మరణించనున్నాడు. అతనితోబాటు, యిన్ని యేండ్డుగా అతడు సంపాదించిన జ్ఞానము కూడ 
వెళ్ళిపోవును నీవు వెళ్ళి రాజ్యము యేవిధముగా పాలించవలెనో, అంతకన్న క్లిష్టమైనది నీ మిగిలిన జీవితము 


సార్థకము గావించుటకు యేమి చేయవలసి యున్నదో, భీష్ముడిని అడిగి తెలుసుకొనుము. ఉత్తరాయణము 
త్వరలోనే (ప్రవేశించనున్నది కాబట్టి నీవు త్వరగా వెళ్ళవలెను”' 


మరునాటి ఉదయ వేళలో అందరూ కలిసి కురుక్షేత్రమున అంపశయ్య పై పరుండి మరణమున కెదురు 
చూచుచున్న భీష్ముని వద్దకు వెళ్ళిరి భీష్ముడు కూలిపోయిన వేలుపువలె నుండెను యురిష్టిరాదులు 
నమస్కారము చేసి భీష్ముని పక్కనే నిలుచుండిరి యుధిఫ్టిరుని కంటి నుండి కన్నీళ్లు కారుచుండెను 
భీష్మపితామహునికి దగ్గరగా జరిగి యుధిష్టిరుడిట్టనెను ''నీ మరణమునకు, నీ మనుమలందరి మరణమునకు 
కారణభూతుడను నేనే మిక్కిలి పాపాత్ముడను నాకు యెటువంటి నరకము ప్రాప్తించునో గదా!'' వృద్దుడైన 
భీష్ముడు ఒడిలిపోయిన తన చేతులను యుధిష్టీరుని తలపై ఉంచి సముదాయించెను. విచారిస్తున్న యుధిష్టిరు 
నకు యుద్దము అనివార్యమైనదని నచ జెప్పి, మరియు యిట్లనెను ''కుమారా! నన్ను చంపి నావన్న భావము 
రానీయకు ఈ జీవితబంధము నుండి నాకు విముక్తిని కలిగించినావు కురుసింహాసనాన్ని స్థిరముగా 
ప్రతిష్టింపజేసిన పిమ్మటనే నేను మరణించెదనని నాతల్లి సత్యవతికి చాలకాలము[క్రిందట మాట యిచ్చితిని 
నా తల్లికిచ్చిన మాటను నేను నిలుపుకోగర్గినందుకు నీకు నా ధన్యవాదములు అంతేకాక నేను నీకు కృతజ్ఞుడను 
నేను యీ జీవితములో యెంతగా అలసిపోయినానో యెరుగుదువా! నువ్వు దుఃఖించవలసిన పనిలేదు ఇది 
నీకు తగదు నీవు మహారాజువు. మహారాజుకు స్వీయ భావన లేవియూ ఉండతగదు మహారాజుకు (ప్రజల 
సమస్యలు, వారి శ్రేయస్సు తప్ప యింకెట్టు ఆలోచనలు ఉండరాదు.!'! 


ఇంతలో (శ్రీకృష్ణుడు “ఓ కురుపితామహా! యుధిష్టిరుని యెంతగానో ఓదార్చుటకు (ప్రయత్నించి 
విఫలుడనయాను నారద వ్యాసులు కూడ విచారము తగదని యెంతగానో నచ్చచెప్తుటకు ప్రయత్నించి 
విఫలులైరి యుధిష్టిరుని ఓదార్చి విచారము తగదని మీరు నచ్చచెప్పి, మేము చేయలేని కార్యమును నెరవేర్చి 
సఫలత్వ మొందగలరని ఆశీస్తున్నాను'' అని పలికెను 


భీష్ముని కనులు చెమర్చెను “'కుమారులారా! మీ యందరి విషాదము చూడగా నాకు విచారము 
కల్గుచున్నది. మీరు పుట్టిన దగ్గర నుండి యెన్నియో బాధలకు గురి అయినారు పాండు మహారాజు చనిపోయిన 
తర్వాత, మీ తల్లి కుంతీదేవి యెన్నో బాధలు పడి మిమ్మల్ని పెంచి పెద్దవారిని జేసినది. ఆకాశములో 
మబ్బులు గాలిచేత చెల్లాచెదరయినట్లు, విధి చేతిలో మీరు ఆటబొమ్మలయ్యారు కాకపోతే, సాక్షాత్తు ధర్మమూర్తి 
పుత్రుడవైన నీవు, మిక్కిలి బలసంపన్నులైన తమ్ముల సహాయముండగా, యింతకాలము రాజ్యమును 
పరిపాలింపలేకుండుటకు కారణమేమి? విధి వ్రాత యెవ్వరు యెలుగలేరు: మనకెవ్వరికీ తెలియదు కాని 
తెలిసినవాడు ఒకే ఒకడున్నాడు. అతడే కృష్ణుడు. అతడు సర్వజ్ఞుడు ఇంతకు పూర్వమే అతనికన్నియు 
తెలియును. వసుదేవుని కుమారుడు, యాదవ వంశమందు జన్మించినవాడు, మీకు మేనబావ, మి(త్రుడు, 
హితుడు, రాయబారి, రధసారధి అయిన యీ కృష్ణుడు సాక్షాత్తు (శ్రీమన్నారాయణుడే చాల కొద్దిమంది 
మాత్రమే (శ్రీకృష్ణుని వైభవము నెజుగుదురు ఒకగు నారదమహర్షి రెండవవారు కపిలమహర్షి. 


“ఈ కృష్ణుడే యింతవరకు అన్ని సంఘటనలను జరుగనిచ్చినాడు. అతని కార్యములలోని జాచిత్యమును 
నీవు యింకను శంకించుచున్నావా? అతడు ఈశ్వరుడు. అతనికెట్టు కోరికలు లేవు మనవలె రాగద్వేషములు, 


శ్రీమద్భాగవతము 


అహంకార ఉ(ద్రేకములు లేవు మిమ్మల్ని రక్షించి యీ యుద్దములో విజయులయేటట్టు తనకు తానుగా 
బాధ్యత వహించినాడు ఎందుకని యిట్లు చేసినాడు? అతనియందు మీకున్న భక్తేేతనే మిమ్మ ల్ని రక్షించుటకు 
పూనుకున్నాడు మీకు కృష్ణునిపై అపారమైన భక్తికలదు నన్ను చూడండి ప్రస్తుతము మరణశయ్య పై నున్న 
నా ఆలోచనలన్నీ కృష్ణుని మీదనేయున్నవి. కృష్ణుని కీ సంగతి తెలుసును నాకోరిక తీర్చుటకే యిక్కడకు 
వచ్చినాడు భక్తియను త్రాళ్ళచేత భగవంతుడు భక్తులకు కట్టుబడిపోతాడు'' 


కృష్ణుడు అడ్డుపడి, “ఓ భీష్మా! నీవు నాకొక సహాయము చేయవలసి యున్నది'' అని పలికెను 


“ ఆజ్ఞాపించండి ప్రభూ!*' అని రెండు చేతులు జోడించి భీష్ముడు పలికెను భీష్ముని చేతులను తన 
చేతిలోనికి తీసుకుని కృష్ణుడు యిట్లనెను "ఓ భీష్మా! నీవు గంగా పుత్రుడవు నీవు ఆదర్శనీయుడవైన 
మహారాజువు కావలెనని, నీకు శాస్త్రములు, రాజ్యపరిపాలనా విధానము, రాజధర్మములు, యింకా యితర 
ధర్మములను బైవగురువులైన శుక్ర, బృహస్పతులవద్ద నేర్చుకొనుటకు నీ తల్లీ యేర్పాటు చేసెను నీవు 
శరీరమును త్వరలో త్యజించనున్నావు నీ మనుమడైన యుధిష్టీరునకు రాజ్యమును పరిపాలించు తీరుతెన్ను 


అను విశదముగా బోధించగలవా? నీకు తెలిసినదంతయు అతనికి బోధింపుము నీకున్న జ్ఞానమును పొందుటకు 
అతనికొక్కనికే అర్హత కలదు. వీ జ్ఞానమంతయు నీతో అంతము కారాదు”! 


“అటులనే కానిండు”” అని భీష్ముడు పలికెను అటుతర్వాత వరుసగా ఏబదినాలుగు రోజులు తాను 
సంపాదించిన జ్ఞానమును యుధిష్టిరునకు బోధించెను 


ఎవ్నిరోజులుగానో భీష్ముడు మిక్కిలి ఓర్పుతో యెదురు చూచిన ఉత్తరాయణము (ప్రవేశించెను. తన 
శరీరమును వదలుటకు భీష్ముడు సంసిద్దుడుగా నుండెను భారత మహాసం(గామములో పదిరోజులు 
కౌరవ సైన్యమునకు సేనాధిపతిగా నుండి, పదవరోజు సాయంకాలము అంపశయ్యపై వ్రాలెను 


అది దక్షిణాయనమగుటచే ఆరోజునే శరీరమును విడుచుటకు యిచ్చగించకుండెను దక్షిణాయనములో 
మరణించువారికి తిరిగి పునర్షన్మ యుండునని చెప్పుదురు పౌరవవంశములో ప్రముఖుడైన భీష్ముడు స్వర్గము 
చేరుటకు సిద్దముగా నుండెను. కృష్ణునివైపు చూచి యిట్లనెను “ఓ ప్రభూ! తుది శ్వాస విడిచేముందు 
కళ్ళుమూసుకువి మనస్సున భగవంతుని రూపము చిత్రించుకుని ధ్యానించవలెనని చెప్పుదురు. ఆ భగవం 
తుడు నా పక్కనే యుండుట నా మహద్భాగ్యము ఇంతకుమించిన వైభవము వేరేదైన నుండునా?'' 


భీష్ముడు పువ్వులతో కృష్ణుని పూజించెను విశ్శబ్దత వహించెను కృష్ణుని గురించిన ఆలోచనలు 
'ప్రవాహమువలె వచ్చుచుండెమ ప్రయాణము చివర అలసిపోయిన బాటసారి నిట్టూర్పు విడచినట్టుగా, భీష్ముడు 
తుది శ్వాస విడిచి, స్వర్గములోవి పుణ్యాత్ములలో ఒకడాయె?- 


ప్రథమ స్కంధము 


7 అభిమన్యుని కుమారుడు 


యుధిస్టీరుడు మహారాజుగా పట్టాభిషిక్రడయ్యెను కృష్ణుడు యుధిష్టిరునితో నిట్లనెను “నేను కన్న కలలు 
నిజమైనవి నేను సంకల్పించిన కార్యము పూర్తి అయినది తిరిగి ద్వారకకు వెళ్ళవలెననుక్‌నుచున్నాను 
ఇల్లు విడిచి చాలా యేండ్డు గడచినది సాత్యకి, నేను ద్వారకానగరము యెట్టున్నదో పూర్తిగా మరచినాము 
కనీసం కొంతకాలముపాటు మమ్ములను వెళ్ళనిమ్ము వృద్దులైన నాతల్లిదం[డ్రులను, బంధువులను, (ప్రజలను 
చూడవలెను '' 


కృష్ణుడు వెళ్ళనున్నాడన్న వార్తవిని అభిమన్యుని భార్య ఉత్తర హుటాహుటిగా కృష్ణుని వద్దకు వచ్చెను 
కృష్ణుని పాదముల పైబడి యేడ్చుచూ యిట్లనెను “కృష్ణా! కృష్ణా! నీవు జగత్తునకంతిపూ (ప్రభువువని అవ్వ 
చెప్పినది నీవు ఒక్కడివే నాకు సహాయము చేయగలవు. గొప్ప ఆపదలో చిక్కుకుని ఉన్నాను ఏదో 
బలీయమైనది నన్ను వేధిస్తున్నది దానివలన కలిగే మంట భరించరానిదిగా ఉంటున్నది నా భర్తయుద్దములో 
5 డినా జీవితము శూన్యమైనది అర్జ్హములేని యీ జీవితము పైనాకు నిరక్తికలుగుచున్నది 
కృష్ణా! అభిమన్యుని బిడ్డ నా గర్భములో పెరుగుచున్నాడు ఈ బిడ్డ మాత్రమే పాండవుల ప్రసాదము, 
మున్ముందు పౌరవ సింహాసనము నధిరోహించగిలవాడు నన్ను వేధిస్తున్న తాపాగ్ని చేత యీ బిడ్డ నశించునని 
భయము కలుగుచున్నది కృష్ణా! యీ బిడ్డను నీవు రక్షీంచాలి'' 


కృష్ణుడు కనులు మూసుకొనెను ఆయన మనస్సులో అశ్వత్హామ బ్రహ్మశీర్షాస్త్రుము (ప్రయోగించిన 
విషయము మెదలెను మొదట ''ఈ (ప్రపంచము అపాండవమగుగాక'' యని అస్త్రమును విడిచెను అటు 
తర్వాత అస్త్రము నుపసంహరింపకొనలేక, అశ్వత్లామ దానిని పుట్టుబోవు పాండవ శిశువులవైపు మరల్ఫెను 
ఉత్తరను లేవదీసి కృష్ణుడామెతో యిట్లనెను నీవు విచారించవచద్దు ఇది నామాటగా విశ్వసింవుము నీ 
బిడ్డ అభిమన్యునివలె జీవించును నీ బిడ్డ జన్మించువరకు నేనిక్కడనే యుండెదను నేను నిన్ను రక్షించగలను 
నిన్ను, నీ బిడ్డను వేధిస్తున్న మంటను గురించి ఆందోళనపడక నిశ్చింతగా నుండుము దాని విషయము 
నేను చూచుకొందును'' మాయాశక్తో్లో ఉత్తర గర్భములో (శ్రీకృష్ణుడు (ప్రవేశించెను అస్త్రము ఆమెలో 
ప్రవేశించి ఆమె శిశువును నశింపచేయబూను సమయమున కృష్ణుడక్కడ నుండెను తన దివ్యశక్తినే అస్త్రముతో 
పోరాడి చివరకు అది నిరర్ణకమగునట్టు చేసెను 


ఉత్తర గర్భములో నున్న శిశువు అస్త్రమునుండి వెలివచ్చుచున్న ప్రకాశవంతమైన రూపమును కాంచెను 
అది తనను చుట్టుముట్టి దహించుచున్నట్టు భావించెను ఇంతలో ఆ శిశువు మరియొక రూపమును జూచెను 
బొటనవేలు పరిమాణములో ఆ రూపము అత్యంత సుందరముగ నుండెను అతని తలపై బంగారు కిరీటము 
ఉండెను అతని శరీరము మేఘమువలె నీలివర్లముతో, మెరుపువంటి వస్త్రమును ధరించి యుండెను అతని 
నాలుగు భుజములు భుజకీర్తులను ధరించి యుండెను, అతని చెవులకున్న కుండలములు బంగారువన్నెతో 
మెరయగా, అతని కనులు కోధముతో యె(ర్రగా నుండెను అతడు తనచేతిలోని గదను అటునిటు సారించగా, 
అందునుండి, నిప్పులు వచ్చుచుండెను అతడు శిశువు చుట్టూ తిరుగుచూ, అస్త్రతాపము శీశువు నంటకుండ 
దూరముగా నుంచెను ఆ విధముగా కొన్నినెలలు శిశువుతోబాటు ఉత్తర గర్భములో నుండి (బ్రహ్మ శీర్షా స్త్ర 
శక్తిని పూర్తిగ అణచివేసెను ఇంతలో యెదిగిన శిశువు చూచుచుండగనే కృష్ణుడు అదృశ్యుడయ్యెను. 


శ్రీమద్భాగవతము 


అభిమన్యుని కుమారుడు జన్మించెను హస్తినాపురవాసులందరూ యెంతో ఆనందించిరి. సాక్షాత్తు భగవం 
తుడే ఆ శిశువును రక్షించి పౌరవ సింహాసనమునకు వరముగా ప్రసాదించుటచేత, ఆ బిడ్డకు విష్ణురతుడని 
నామకరణము చేసిరి ఆ బాలుని కృష్ణుడు పరీక్షిత్తు అని పిలుచుచుండెను ఎందుకనగా గర్భములో నుండగనే 
ఆ బాలుడు విష్ణు స్వరూపుడైన కృష్ణుని జూసి, తనలో తానిట్లనుకొనెను. ''పచ్చని పీతాంబరములు, మెడలో 
రమ్యమైన వనమాల, చేతిలో గద ధరించి నన్ను సదా రక్షించుచున్న యీ విచిత్రవ్యక్తి యెవరు? ఎవరై 
యుందురు?'' పుట్టక పూర్వమే భగవంతుని రూపమును గురించి (ప్రశ్నించుకొనుట మొదలిడెను 


ద్వితీయ స్కంధము 


8. (శ్రీకృష్ణుని ప్రయాణము 


అభిమన్యుని కుమారుడు జన్మించిన అనంతరము యేర్పడిన ఆనంద కోలాహలము (క్రమముగా సద్దుమణిగి 
నది. హస్తినాపురములో జీవనము ఫూర్వమువలె మామూలుగా నుండెను. యుధిష్టిరుని రాజభవనములో 
కూడ సామాన్య పరిస్థితులు నెలకొనెను తన ప్రయాణము అందరికీ అసంతృప్తిని కల్లించునని కృష్ణుడు 
ముందుగానే ఊహించెను ద్వారకాపురికి తిరిగి వెళ్ళనున్నట్టు వారితో చెప్పబూనెను, హస్తినాపురవాసులు 
కృష్ణుని యెంతగానో (ప్రేమించినారు. కృష్ణుని ప్రయాణమునకు వారంగీకరించరు. కృష్ణుడు కూడా వారినెంత 
గానో (ప్రేమించెను కాని వెళ్ళక తప్పదు 


కృష్ణుడు ప్రతి ఒక్కరికి - చెల్లెలు సుభద్రకు, (ద్రౌపదికి, వయోవృద్దులైన గాంధారీ ధృతరా(ష్టులకు, 
పాండవులకు - వీడ్కోలు చెప్పెను (ప్రతి ఒక్కరి ముఖమునందు కృష్ణుడు వెళ్ళుట యిష్టములేదను సూచనలు 
కన్సించెను తప్పనిసరిగా, కృష్ణుడు వెళ్ళుటకు యుధిష్టిరుడు అంగీకరించెను కుంతి గృహమునకు వెళ్ళి, 
ఆమె పాదముల పైబడి కృష్ణుడిట్టనెను “నేను ద్వారకకు వెళ్ళుచున్నాను నాశ్రేయస్సుకోరి ఆశీర్వదింపుము'' 


విచారముతో నవ్వి కుంతి కృష్ణునితో యిట్లనెను ''ఇంకా నువ్వునా మేనల్లుడవైన కృష్ణుడుగా నటిస్తున్నావు 
కృష్ణా! నేను అమాయకురాలిని వేదములుగాని బ్రహ్మవిద్యనుగాని నేను నేర్వలేదు, కాని ఒక సత్యము మాత్రము 
తెలుసును. అదేమనగా, నీవు (ప్రభువులకు (ప్రభువైన ఈశ్వరుడవు ఎల్లపుడు ఉండు సత్యమే నీవు, సృష్టికర్తను, 
ఆదిపురుషుడవు నీ శక్తిచేతనే యీ ప్రకృతి ఉద్భవించినది పంచభూతములతో నిండిన యీ ప్రపంచమంతటా 
నీవు వ్యాపించి యున్నావు ఎవ్వరూ ఛేదించలేని మాయ అనే తెర నిన్ను మా అందరినుండి మరుగుపరచుచు 
న్నది (ప్రతి జీవ జడవస్తువునందు నీఉనికినిసామాన్యు "' “ ము నీవేయీ పంచజ్ఞానేంద్ర 
యములైననూ వాటి శక్తికి అతీతమైన వాడవు ఎందుకనగా వాటి వెనుక నున్న సత్యమే నీవు నాకు తెలిసినది 
అతి తక్కువ కాని నీవు ఏకైక సత్యమని యెజుగుదును నీకు నమస్కరించుట తప్ప యింకేమీ చేయజాలను 
అమాయకురాలనైన నేను, నిన్ను సరియైన పద్దతిలో (ప్రార్గించు విధము కూడ తెలియనిదానను సవినయముగా 
నీ పాదములకు నమస్కరించుచున్నాను 


'“రంగస్టలముపై తన పాత్రను చక్కగా పోషించిన నటుడు (ప్రేక్షకులకు ఆ పాత్రయే తానను భావమును 
కల్షించును కృష్ణుని పాత్రను అతి చక్కగా నటించి పోషించినావు నీ నిజస భావము అందరకూ తెలియదు 
'నేను' 'నాది' అనే రెండింటి చేత (భ్రమకులోనైన ప్రజలకు నీవు అదృశ్యుడవు స్వార్ధము విడిచి యోగాభ్యాసము 
చేసి, బ్రహ్మత్వమును పొందుటకు తీవ్రముగా ప్రయత్నించి, ఇంద్రియ శక్తులను పూర్తిగ నిగ్రహించిన బుషులు 
సైతము నిన్ను దర్శించలేకున్నారు అటువంటప్పుడు, నావంటి అమాయక స్త్రీలు, 'యోగము' 'భక్తి అనే 
పదములకు అర్హము తెలియనివారు నిన్నెట్టు తెలియగలరు? నాకు నీవు దేవకీ వసుదేవుల, నందయశోదల 
కుమారుడివి బృందావనములో గోవులను పాలించిన గోపబాలకుడివి కాని నాకు తెలుసు, నాభియందు 
కమలము ఉన్న (శ్రీమన్నారాయణుడవే నీవని చాలకాలము క్రిందట కంసుని చంపి, నీ తల్లి దేవకిని 


_ శ్రీమద్భాగవతము 
కారాగారము నుండి విడిపించినావు. అయినప్పటికీ, నేను అనేక పర్యాయములు నీచే దుర్చర పరిస్థితుల 
నుండి రక్షణ పొందినాను. నీవల్లనే నాకుమారులు తిరిగి రాజ్యమును పొందగరలిగినారు. వారిని ఉడ్హదించినవాడవు 
నీవు. మాకు కష్టములు సంభవించినపుడు నీవు రక్షించితివి. నీవు బుద్దికి అందనివాడవు. నీవు రూపనామములతో 
మానవునివలె మాకు తోడుగా నుండి యెంతో సహాయము చేసినావు. ఇది మా అదృష్టము. దురదృష్టకర 
పరిస్థితులు యెదురైనపుడు, నీవు మా చెంతకు వచ్చి రక్షించినావు. మమ్ము యెంతగానో (ప్రేమతో చూచినావు. 


“కృష్ణా! నేను నిన్ను కోరే వరము ఒక్కటే. అదేమనగా మాకు పదేపదే కష్టములు కలిగించు. ఆ విధముగా 
నీవు యెల్లపుడూ మాతో ఉండుటకు వీలగును. ఉత్తమ కుటుంబములో జన్మించినవారు, యెక్కువ. 
సంపదగల్లినవారు, బాగా చదువుకున్నవారు, సంపదమూలముగా అధికారము చేజిక్కించుకుని అహంకార. 
ముతో వర్తించేవారు, నీ నామమును యెట్లు ఉచ్చరించగలరు? అయినప్పటికీ, నీవు నీకు గల అపారమైన 
కరుణచేత అటువంటి అనర్హులను కూడా అను(గ్రహించుచునా ఇవు. 


“ ప్రభువులకు ప్రభువైన నీకు నమస్కారము. ఈ సృష్టి కారణమైన నీకు కారణము లేదుగదా! నీవే కాలము, 
ఆది అంతములు లేక నిరంతరము సాగుచునే యుందువు. ఈ మానవ (ప్రపంచములో జన్మించుటకు యేల 
విశ్చయించుకున్నావు? మలయపర్వత సానువులలో పెరిగే .మంది గంధపు వృక్షము 3 సువాసనను వెదజల్లున. 
ట్టుగా, యుధిస్టిరుని వైభవమును నలుదిశల 'ప్రసరింపజేయుటకు సీవు యదువంశములో జన్మించినావని 


కొందరందురు. సూతప పృష్లలకు యిచ్చిన మాటను నిలబెట్టుక్‌ "నుటక్షై. నీవు దేవకీ వసుదేవులకు జన్మించినా 


వని మరికొందరందురు. ఈ భూమిపై బరువు తగ్గించమని బ్రహ్మాది దేవతలు నిన్ను వేడగా, నీవు 


అవతరించినావని మరికొందరు చెప్పుదురు. అయితే రూపనామములతో అనంత పరబ్రహ్మము యెందుకవత 
'రించెనో నాకు తెలియదు. సామాన్య మానవులు లోనయ్యే ద్వంద్వములకు అతీతుడవని నేనెణుగుదును. 
నీకు, యిస్ట్రానిష్టములు. లేవు. నీకు యెవరియందు రాగముగాని ద్వేషముగాని లేదు. ఇష్టానిష్టములతో సతమత 
మయ్యే సామాన్యులు, వీవు యేప్రయోజనము నాశించి కార్యకల లాపములను రు సాగించుచు సావో యెణుగలేరు. 


కృష్ణా! నీవు వెళ్ళిన తర్వాత మేమెట్టు. ఉండగలము? ప్రాణవ ము 
_ పనిచేయగలవా? ఎల్లప్పుడూ వీగురించే ఆలోచించుట కలవాటు పడిన మనస్సు యేనిధముగా యితరమైన 
వాటిని గురించి ఆలోచించగలదు? కృష్ణా! గంగానది యెన్ని అడ్డంకుల నెదుర్కొన్నప్పటికీ సముద్రమువైపు 


యే విధముగా (ప్రవహించుచున్నదో, అదే రీతిగా నామనసు ప్ప యెల్లప్పుడూ నీయందే లగ్నమై, నిన్ను గురించిన 
ఆలోచనలతోవే నిండి యుండేటట్టు అను(గ్రహించు''. 


పోయిన పిదప, ఇంద్రియములు 


తన అనంత మధురమైన మందహాసముతో కుంతీదేవి కవీ ళ్లను తుడిచి, *' అట్టు కానిమ్ము?” అని పలికెను. 


: ఆ తర్వాత రాజస సభకు వె ల్సి అచ్చట యుధిష్టీరుడు, అతని సోదరులు, తాను ద్వారకకు వెళ్ళనున్న 
కారణంగా విచారముతో నుండుట గమవింతెను. ఇంతలో రథము వచ్చి సౌ 
అర్జుమడు రథముపై నిలిచి, కెజి 
చామరములను ప పట్టుకొని 


(ప్రజలు బయటికి వచ్చి విది 


ధద్వారము వద్ద నిలిచి యుండెను. 
గొడుగును కృష్ణుని తలపై యెత్తి పట్టుకొనెను. ఉట్టవుడు, సాత్యకి 
యుధిష్టిర, భీమ, నకుల సహదేవులు రథము కిరువైపుల నడవనసౌగిరి. పురములోని ని 
రువైపుల నిలిచి, తమకు అత్యంత (ప్రేమపా అడ కృష్ణునకు వీడ్కోలు చెప్పిరి. 
. రథము నగరపు సరిప గార్డులు దాటేరాగా, అతికష్టముతో కృష్ణుడు తన మిత్రుల నచ్చజెప్పి వారివారి యిండ్లవైపు 

వారిని మరలెను. దారుకుడు గురములను అదిలించగా రథము వేగము పుంజుకొని, క్ర 


నుమరు గయ్యెను. 


ద్వితీయ స్కంధము 
పాండవ సోదరులైదుగురు అచ్చటనే నిల్చుని, రధము అదృశ్యమైన దిక్కువైపు రెప్పవేయక చూచుచుండిరి 


9 అశ న్రమేధ యాగము 


కొన్నిమాసములు గడచినవి మనస్కైర్యమును పొందుటలో యుధిష్టిరుడు కొంతవరకు కృతకృత్యుడ 
య్యెను రాజ్యపరిపాలన విషయములందు తన మనస్సును లగ్నము చేయుటచేత యిది సాధ్యమయ్యెను 
కాని అతని మనస్సులో ఒకమూల అశాంతి మెదలుచునే యుండెను తన కారవసోదరులు యితర బంధువులు 
తన మూలముగనే మరణించినారను విషయమును మరువలేకుండెను 


వ్యాసమహర్షి యుధిక్టిరుని వద్దకేతెంచి అశ్వమేధయాగము నిర్వర్తించినచో పాపపరిహారము కాగలదని 
చెప్పెను ఈ సూచనను అందరూ ఆమోదించిరి యుధ్యిరుడు పిలువనంపగా కృష్ణుడు వచ్చి వ్యాసుని 
సూచనను బలపరిచెను 


యుధిష్టీరుడు జరుపబోవు కార్యమున కందరూ సంతోషించిరి ఈ విధముగానైనా యిధిష్టిరుని మనస్సు 
జరిగిన వాటి గురించి ఆలోచించుచు బాధపడక యుండునని అందరూ తలచిరి ముఖ్యముగా అర్జునుడు 
చాలా ఉత్సాహభరితుడయ్యెను గాండీవము చేతబట్టి అనేక సంవత్సరములు గడచినట్లు అనిపించెను అతని 
శక్తివంతమైన బాహువులు పోరు సలుపుటకు యిచ్చగించుచున్నవి కాని యుధిష్టిరుదు అధర్మ యుద్దమునకు 
వ్యతిరేకముగా నుండెను సామాన్యముగా సామంతరాజులు చక్రవర్తికి సమర్శించే సుంకములు స్వీకరించుటకు 
కూడ యుధిస్థి క్ర ''కృష్థా! ధనము సంపాదించుటకు నేరేదైన మార్గమును సూచింపుము 
నీ సూచనల ననుసరింతుము'' అని యుధిష్టీరుడు పలికెను నిదానముగా ఆలోచించి, కృష్ణుడు పాండవసోదరు 
లను ఉత్తరదిశగా నున్న ఒక ప్రదేశమునకు పంపెను ఆ ప్రదే , రాజు యజ్ఞము 
చేసి ఆ యజ్ఞమునకు వినియోగించిన బంగారు పాత్రలను, యితర వస్తువులను అక్కదనే నిడిచిపోయెను 
కృష్ణుని సూచన ననుసరించి, పాండవ సోదరులు ఆ (ప్రదేశమందు విడిచిన విశేషమైన సంపదను బైకొని తిరిగి 
వచ్చిరి యుధిష్టరుడు మూడు పర్యాయములు యజ్ఞము జరిపెను వ్యాసుడు యజ్ఞమునకు అధ్వర్యము 
వహించెను పాండవ సాంప్రదాయము (ప్రకారము కృష్ణుడు అర్జ్వాది పూజలందెను 


యజ్ఞము పూర్తి అయిన తర్వాత కొన్నిరోజులు పాండవులతో గడిపి, తిరిగి కృష్ణుడు ద్వారకకు 
ప్రయాణమయ్యెను తనతో అర్జునుని తీసుకుని ద్వారకకు వెళ్ళెను, 


10 విదురుడు ధనుర్భాణములు దిగవిడుచుట 


పాండవుల అరణ్యవాసము పదమూడవ సంవత్సరము దాటినది దుర్యోధనుని నుండి అర్హరాజ్యమును 
రాబట్టుటకు (ప్రయత్నములు జరిగెను ధృతరాష్ట్రుని సభ అంతయు కుటిలముగా కుత్సితముగా నుండెను 


శ్రీమద్భాగవతము 


పాండవులతో సమస్యను శాంతి యుతముగా పరిష్కరించుకొనవలసినదని భీష్ముడు దుర్యోధనునికి సలహా 
యిచ్చెను. ద్రోణుడు కూడ అదే విధముగా దుర్యోధనునికి నచ్చజెప్పుటకు ప్రయత్నించెను కాని (ప్రయోజ 
నము లేకపోయెను దుర్యోధనుడు యుద్దమునకు కృతనిశ్చయుడయ్యెను యుద్దమో లేక తిరిగి అరణ్యవా 
సమో, యీరెండింటిలో యేదో ఒకటి జరుగవలెనని దుర్యోధనుడు తలచెను ఇది దృష్టిలో నుంచుకుని 
ధృతరా(ష్టుడు సంజయుని, ఉపస్టావ్యమను (ప్రదేశములో నున్న పాండవుల వద్దకు యుద్దము నివారించవలసినదని 
కోరుచూ, రాయబారిగా పంపెను మంచి హృదయము ఉదారస్వభావముకల యురధిష్టిరుని రాజ్యకాంక్షను 
వీడి తిరిగి అరణ్యవాసము చేయమని కోరవలసినదిగొ సంజయుని (ప్రత్యేకముగా పంపెను. సంజయుడు 


హస్తినాపురము తిరిగివచ్చి ముసలిరాజు ధృతరా్ట్రనితో అతని దురాశను నిందించుచు పరుషముగా మాట్లా 
డెను. 


ఆరోజు రాత్రి ధృతరాష్ట్రునికి యెంతప్రయత్నించినను నిద్రరాకుండెను అతని సోదరుడైన ఏదురునికి 
కబురంపెను. గుడ్డిరాజైన ధృతరాష్ట్రునిపై విదురునకు విపరీతమైన జుగుప్ప మరొకపక్క గుడ్డిరాజుపై జాలి 
విచారము ధృతరాష్ట్రునితో విదురుడిట్టనెను. '' ప్రియసోదరుడా! నీకు నిద్రవచ్చుటలేదను చున్నావు. ఎందుకు 
వచ్చుటలేదో నాకు తెలియును మరణించిన నీ సోదరుని కుమారులయెడ నీవు అన్యాయముగా వ్యవహరించు 
చుంటివి. వీ పాపస్వభావమే నీకు నిద్రరాకుండ చేయుచున్నది నామాట వినుము మన సోదరుడైన పాండురాజు 
మృతిచెందిన తర్వాత రోజులు గుర్తుకు తెచ్చుకొనుము కుంతి తన అయిదుగురు పుత్రులతో మన వద్దకు 
వచ్చిన ఆరోజు నీకు జ్ఞాపకమున్నదా? ఆరోజునుండే ఆ యువకులను నీవు అసహ్యించుకొనుట ప్రారంభించి 
నావు నాకు తెలుసును. నీవు నీపుత్రుడు దుర్యోధనుడు కలిసి, శకుని సలహాపై, వారణావతమందు వారిని 
నాశనము చేయుటకు వేసిన పన్నాగము నాకు తెలియును ఆ పురమునకు వారిని పంపి లక్కయింటికి 
నిప్పంటించిన, వారు నాశనమగుదురని తలపోసినావు వీ దురాలోచనము ముందుగానే యెటిగి నా సోదరుని 
పుత్రులను రక్షించినాను అందుకు నీవు నన్ను క్షమించలేదని కూడ నాకు తెలియును నీకు మరొక అవకాశము 


కలిగినది నీవు దానివి సరిగా వినియోగించుకొనా ఎవా? లేదు భాండవ(ప్రస్లమనే యెడారివంటి మరు భూమిని 
యుధిష్టిరువి కిచ్చినావు 


“అయితే యుధిస్టిరుడు అతవి సోదరులతో కలిసి ఆ ప్రదేశమును అతిసుందరముగా తీర్చిదిద్ది భారత 
వర్షములోవి సామంతరాజులందరి మన్ననలు చూరగొని, రాజగూయ యాగమును విజయవంతముగా 
జరిపెను. నీ కుమారుడైన దుర్యోధనుడు ఈర్ష్య చెంది, దానిని చేజిక్కించుకొనవలెనని యోచించెను అతని 
ఆలోచనను నీవు బలపరిచినావు ద్యూతగృహమును నీవు నిర్మించి అందు నీ తమ్ముని కుమారులను 
మోసగించినావు. వారు వారితోబాటు రాజ్యమును పోగొట్టుకొనిరి అభాగ్యురాలైన (ద్రౌపదిని జుట్టుపట్టుకుని 
సభలోనికి యాడ్చుకొని వచ్చినపుడు, ఆమె తనకు జరిగిన పరాభవము నుండి కాపాడి న్యాయము చేకూర్చమని 
విమ్న (ప్రాధేయపడినది ఆమె మాటలను నీవు లెక్కచేయలేదు వారు పం[(డ్రెండు సంవత్సరములు 
అరణ్యములోనూ, ఒక్క. సంవత రము అజ్జాతముగను గడుపునట్టు చేసినావు అది తప ఎుకాదా? ఇప్పుడు 
యేమి జరిగివది? అప్పుడు విధించిన షరతులు --- పండ్రైెండేళ్లు అరణ్యవాసము, ఒక సంవత్సరము 
అజ్ఞాతవాసము, మొత్తము పదమూడు సంవత్సరములు బహిష్కరణ --- అన్నియు నెరవేర్చి వచ్చినారు. 
ఇప్పుడు వారు నిన్ను న్యాయము చేకూర్చమవి అడుగుచున్నారు వారు కోరుచున్నది రాజ్యములో వారి 
భాగము. కావి నీవు, వీ పుత్రులు దురాశతో అక్రమముగా గడించివది దక్కించుకోవలెనని చూచుచున్నారు. 


ద్వితీయ స్కంథము 

వారు కోరినదానిని నీవు వినుటలేదు. వారిని తిరిగి అరణ్యమునకు పొమ్మని రాయబారము పంపితివి. ఇది 
అన్యాయము కాదా? ఇప్పటికైనా మించిపోయినదిలేదు వారి దగ్గర నుండి కృష్ణుడు శాంతి సందేశము తీసుకుని 
రానున్నాడు కృష్ణుని మాటలు వినినట్లయిన యీ వృద్దాప్యములో నీకు కొంత శాంతి లభించును" 

అధర్మవర్తనుడైన గుడ్డిరాజుకు విదురుడు ధర్మమును బోధింప యత్నించెను మరికొన్ని రోజుల తర్వాత 
కృష్ణుడు హస్తినాపురమునకు వచ్చెను సభలో కృష్ణుడు దుర్యోధన ధృతరాష్టలకు వారి అనుచిత ప్రవర్తనను 
ఎత్తిమాపి గర్జించెను పెద్దలైన భీష్మద్రోణులు కూడ పాండవులకు న్యాయము చేకూర్చమని నచ్చజెప్పదొడగిరి 

కాని అవి నిషృలమయ్యెను తదుపరి విదురుడు మాట్టూడెను 


విదురుడిట్లు పలికెను ''ప్రియసోదరా! నీకు, నీ పుత్రులకు వాటిల్లనున్న ఘోర ప్రమాదమును నీవు 
ఊహించలేకున్నావు. నీ తెలివితక్కువతనము చేత, భీముని కఠోర ప్రతిజ్ఞలను మరచినావు కాబోలు భీముడు 
అతనిసోదరులు, నాగుపాములవలె బుసలు కొట్టుచు, నీ పుత్రులనందరినీ కాటువేయుటకు సిద్దముగా 
నున్నారు. యుధిష్టిరున కతని రాజ్యభాగము నిచ్చివేయుము మానవరూపములో నున్న భగవంతుడు యీ 
కృష్ణుడు, పాండవులు తనకు అత్యంత ప్రీతిపాత్రులని ప్రకటించెను అందుచే, దేవతలందరూ పాండవుల 
పక్షముననే యుందురు. భగవంతుడు యెక్కడ ఉండునో అక్కడ లక్ష్మీదేవి (అనగా సంపద) ఉండునని 
నీవు యెజటుగవా? నీపాపములన్నీ మూర్తీభవించి నీపుత్రుడు దుర్యోధనుడుగా రూపొందెను కుటుంబ జేమము 
కొరకై వ్యక్తిని, (గ్రామక్షేమము కొరకై కుటుంబమును, సంఘ కేమముకొరకై (గ్రామమును, చివరకు జీవ 
శ్షేమమునకై యీ భూమిని వదలుట (శ్రేయస్కరమని కోవిదులందురు దుర్యోధనుని విడిచిపెట్టుము నా 
సలహా వినుము నీ శ్రేయస్సును కోరి చెప్పుచున్నాను”, 


విదురుడు మాట్లాడుట ముగించిన తర్వాత సభ ఒక క్షణకాలము నిశ్శబ్దమయ్యెను ఒక్క క్షరాకాలము 
దుర్యోధనుడు తాను కూర్చున్న చోటునుండి దిగి వచ్చెను అతనితో రాధేయుడు, దుశ్శాసనుడు, శకుని 
కూడ వచ్చిరి దుర్యోధనుడు పినతండ్రి విదురుని ప్రక్కనే నిలుచుండెను అతని కండ్లు యె[గర్రనయ్యెను. 
పెదవులు కోపముతో కంపించుచుండెను విదురునితో సూటిగా మాట్లాడకుండ, దుర్యోధనుడు యిట్లనెను 
“అధమ జాతిలో జన్మించిన యీతనిని యీ సభకు రానిచ్చిన దెవరు? ఇతడు దేశద్రోహి. మహారాజైన నా 
తండ్రి ఉప్పుతినుచు, సిగ్గువిడచి మా శత్రుపక్షము వహించుచున్నాడు. ఇతడు వెంటనే హస్తినాపురము విడచి 
వెళ్ళవలెనని మా అభిమతము అతడిక్కడ ఉండుట మాకు సమ్మతముకాదు. పూజ్యులైన మా తండ్రిగారికి 
సోదరుడగుటచేత, ప్రాణములతో విడిచిపుచ్చుచున్నాము”' 


విదురుడు అందరినీ ఒకసారి పరిశీలించి, అన్నయైన ధృతరాష్ట్రుని వంకకు దృక్కులు మరల్చెను. సభలో 
యెవరూ నోరువిప్పి పలుకలేదు. విదురుని ముఖము వివర్షమై (ప్రశాంతముగా నుండెను. అతని పెదవుల 
నుండి కేవలము సన్నని నిట్టూర్పు మాత్రము వెడలెను. భగవంతుని తలచుకొనగా, అతని మనసు భ్రమ, 
అనురాగము, బాధ, విచారము --- వీని నుండి విముక్తిపొందెను. అతడు తన శక్తివంతమైన ధనుర్భాణములను 
తీసి సభాద్వారము వద్ద నుంచెను. ''ఈ ధనుస్సుతో బాటు మాయావృతమైన నా దృష్టిని యీ ద్వారమున 
వదలుచున్నాను; నా సోదరుడు, అతని పుత్రులయెడగల అనురాగము, వారి నిజస్వభావమును మరుగుపరిచి, 
నన్ను గుడ్డివానిని జేసినది. ఈ అనురాగమనే మాయ యింతకాలము నన్ను యిక్కడ బంధించినది. ఈనాడు 
ఆ మాయ నుండి బయటపడ గలుగుతున్నాను'' అను సందేశము నందించుచున్నట్టున్నది విదురుని 
ధనుర్చాణ విసర్ణన, 


శ్రీమద్భాగవతము 


విదురుడు సభనుండి లేచి, వెనుకకు తిరిగి చూడక, వెడలిపోయెను 


11 యుద్దానంతరము విదురుని పునరాగమనము 


హస్తినాపురము వదలి విదురుడు భారతవర్షములోని పవిత్ర నదీతీరములను దర్శించుచు తీర్హయా[త్రలు 
చేసెను. (త్రిమూర్తులగు (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులచే పావనమైన తీర్ణములన్నిటిని సందర్శించవలెనని 
సంకల్పించెను మొదట బృందావనము వెళ్ళి అచట గోవర్లన పర్వతము దిగువ కొంతకాలము గడిపెను 
అచ్చటనుండి నర్మదా నదీతీరమునకు వెళ్ళి, నిత్యమూ నిర్మలముగా నుండు నర్మదా జలములో స్నానమాచరిం 
చెను అటు తర్వాత, ఒకప్పుడు (శ్రీరాముడు సీతాన్వేషణ చేయునపుడు నివసించిన పంపాసరస్సు తీరమును 
సందర్శించెను. తీర్ణములలో పుష్కరమొకటి చెట్లు చేమలతో నిండిన దేశమంతటనూ ప్రయాణించెను 
శరీరము ధూళిధూసరమయి, తరచు చేయు స్నానములచేతను, కేశపోషణ నిర్లక్ష్యము చేయుటచేతను 
కేశములు అట్టుగట్టుకొని యుండెను అతని మనస్సు నారాయణ పాదములనే ధ్యానించుచున్నది. ఆ 


ఆలోచనయే నిత్యము మెరలుటచేత, ద్వంద్వముల (ప్రలోభములను విడిచి పెట్టి కొంత మనశ్శాంతిని 
పొందగలిగెను 


కృష్ణునికి ప్రీతిపాత్రమైన (ప్రభాస తీర్ణమును విదురుడు చేరెను అక్కడ ఉండగా, వెదురు చెట్లు రాపిడి 
వరి కలిగే అగ్నిచేత అరణ్యమంతయూ సర్వనాశనమైనట్లు, ధృతరాష్ట్రుని న్రనాశనమైన 


దవి వినెను భారతవర్షమునకంతకూ యుధిష్టరుడు చక్రవర్తిగా పట్టాభిపిక్తుడైనట్లు వినెను జరిగిన విషయము 
లను (గ్రహింప (ప్రయత్నించెను 


విరక్తి అనే కవచము విదురుని రక్షించుచున్నప్పటేికీ, అతని హృదయము విచారముతో నిండగా సరస్వతీ 
నదీ తీరము వైపు నెమ్మదిగా నడిచి వెడలెను. అచ్చట నుండి యమునా తీరమువైపు ప్రయాణించెను యమునా 
నదీతీరము వద్ద ఉద్దవుని కలుసుకొనెము బ్రహ్మవిద్య నేర్చుకొనుటకై ఉద్దవుడు విదురుని మైత్రేయ మహర్షి 
వద్దకు పంపెను. మైత్రేయుని ఆశ్రమములో కొంతకాలము గడిపి అక్కడనుండి హస్తినాపురము వైపు 
ప్రయాణించెను యుధిష్టిరుని అతని తమ్ములను చూడవలెనని సంకల్పించెను ధృతరాష్ట్రుని పాదములపైబడి, 
అతవని, గాంధారివి ఓదార్భవలెనని తలంచెను. ఈ కార్యము తాను చేయవలసిన విధి అటుపిమ్మట 
బదరికాశ్రమము వెళ్ళి తన శరీరము విడచుటకు స్వేచ్చృకలదని తలపోసెను. తపస్సుచేసి యీ జీవితమనే 
బంధమునుండి విముక్తి పొందవలెనని విదురువి ఆకాంక్ష అతనికి యెట్టికోరికలు లేవు యుధిష్టరుడు 


రాజ్యపాలనము చేబట్టే ముప్పదియైదు సంవత్సరములు గడచివది అతడిప్పుడు వైరాగ్యము నభ్యసించెను 
“పరుల కొరకే తాను' 7 కగాహన చేసుకొవెమ. భీష్మ పితామహుడు ఆనాడు చెప్పిన 


మాటలు - మహారాజు ప్రజలకు చెందినవాడు; మహారాజుకు న్వీయభావములు, ఉ(దేకములు ఉండరాదు 
- యెంత సత్యమో యీనాడు గ్రహించెను. ప్రజల శ్రేయస్సు అతవి ప్రధాన లక్ష్యముగా నుండెను యుద్దమునకు 
దారి తీసిన వెనకటి సంఘటనలను గురించి ఆలోచించుటకు యిప్పుడు యురధిష్టిరునకు సమయము 
చిక్కుటలేదు. జరిగివ దావికి తన్ను తాను విందించుకొనుట సరికాదని, నిష్బలమని (గ్రహించెను అశ్వమేధ 


ద్వితీయ స్కంధము 
యాగము జరిగిన తర్వాత యుదిష్టిరునకు మనశ్శాంతి కలిగెను. అన్ని పక్కలను సముద్రము ఆవరించిన 
యీ భూమిని పాలించుచుండెను ఇంద్రుడు స్వర్గమును పరిపా లించురీతిగా నుండెను. యుధిష్టీరుని పాలనలో 
అందరూ సుఖసంతోషములతో నుండిరి పంటలు బాగా పండి, ప్రజలు సంతృప్తితో జీవించుచుండిరి ఆయా 
బుతువులలో వర్షములు సక్రమంగా పడి, భూమి సస్యశ్యామలముగా నుండెను గోవులు అమృతము వంటి 


పాలను విరివిగా యిచ్చుచుండెను. దొంగతనములులేక, రాజ్యమువందు (ప్రజలందరూ సద్భుద్దితో ఆనంద 
ముతో జీవించుచుండిరి 


అకస్మాత్తుగా యుధిష్టిరుడు అశుభ శకునములను గాంచెను. ఇదివరలో ఒకసారి యుద్దమునకు పూర్వము 
యిటువంటి దుశ్శకునములను చూచెను అప్పటివలెనే (గ్రహములు ఆయా రాశులయందు సమకూరి, 


ప్రపంచమునకే గొప్ప వినాశము కలుగుసూచనలు కన్చడెను ఏమి జరుగనున్నదోయని ఆందోళన చెందుచున్న 
సమయమున విదురుడు హస్తినాపురమునకు వచ్చెను 


యుధిష్టరుడు అచ్చెరువొందెను గొంతునుండి మాటపెగలదాయెను విదురుని రాకకు మిక్కిలి సంతోషం 
చెను అత్యంత ప్రీతిపాత్రుడైన పినతం(డ్రిని చూచినంతనే కనులనుండి అశ్రువులు కారజొచ్చెను రాజకుటుంబ 
ములోని వారందరు --- ధృతరాష్ట్రుడు, గాంధారి, యుయుత్సుడు, సంజయుడు, కృపాచార్యుడు, కుంతి, 
(ద్రౌపది, సుభద్ర, ఉత్తర, కృపి (ద్రోణునిభార్య), పాండవ సోదరులు --- విదురునకు స్వాగతమొసంగిరి 
విదుర ధృతరా(ష్ట్రుల సమావేశము చాలా సున్నితముగా జరిగెను జీవచ్చవముగా నున్న శరీరమునకు ఊపిరి 
పోసినట్టుగా, విదురుడు లేని లోటు వృద్దుడైన ధృతరాష్ట్రునికి తీరి, యెంతో శక్తి నిచ్చినది సోదరుడైన 
విదురుని (పేమతో కౌగిలించుకొనెను ప్రారంభములో కలిగిన బౌత్సుక్యము కొంచెము సద్దుమణిగిన తర్వాత, 
వారందరూ భవనము లోపలి ప్రాంగణములోనికి వెళ్ళిరి విదురుడు భోజనపానాదులు గావించి కొంతసేపు 
వి(శ్రమించెను అటు పిమ్మట యుధిష్టిరుడు విదురుని కుశల (ప్రశ్నలువేసి గడచిన కొలది సంవత్సరములు 
యెట్లు గడపినదియు వివరింపుమని అడిగెను. ''గడచిన యీ కాలములో మా గురించి తలచేవారా? మీ 
అభిమానమును మేము యెన్నడూ మరువలేదు మా చిన్నతనములో తల్లిపక్షి తన రెక్కలతో పిల్లలను యెట్టు 
కాపాడునో ఆ విధముగా మీరు మమ్ములను కొపొడినారు మీరు గక్షించకపోయిన ఆనాడు లక్కయింటిలో 
మేమందరమూ మా తల్లీ కుంతీదేవితో సహా దగ్గమై యుండేవారము గడచిన కొద్ది సంవత్సరములలో 
మీరెట్టుండిరి? ఏయే తీర్ణములను సందర్శించిరో వివరముగా చెప్పండి భగవంతుని రూపము యెల్లప్పుడూ 
మనస్సులో మెదిలే మీవంటి పరమపావనులనే తీర్ణములుగా పరిగణింతురు సామాన్య మానవులచే కలుషితమైన 
పుణ్యనదులు మీవంటివారు వాటిని సందర్శించుటవలన అవి పునీతమగుచున్నవి భగీరధుడు గంగను భూమికి 
తెచ్చునపుడు గంగాదేవి 'ఈ స్వర్గము నుండి భూమికి దిగివచ్చినవో నాలో స్నానమాచరించే పాపులు నన్ను 
కలుషిితమొనర్చి నాలోని నిర్మలత్వమును అపహరింతురు. అట్టు జరుగుటకు వీలు లేదు' అని పలికినట్లు 
నేను వినియున్నాను అందుకు భగీరథుడు 'నిర్మల మనస్కులైన పవిత్రమానవులు నీయందు స్నానము 
చేయగలరు. వారునిన్ను పునీతను చేయగలరు వారిని తీర్ణరూపులందురు' అని జవాబు చెప్పినట్టుగా 
వినినాడను మీరు చెప్పు విషయములు వినుటకు యెంతో కుతూహల పడుచున్నాము'' 


గడిచిన సంవత్సరములు తాను యే విధముగా గడపినదియు వివరించెను. తాను సందర్శించిన పవిత్ర 
ప్రదేశములను వర్షించి చెప్పెను. కాలము మిక్కిలి తొందరగా సంతోషముగా గడచిపోయెను 


శ్రీమద్భాగవతము 
రాజభవనములో కొన్ని రోజులుండెను ఎక్కువ కాలము అభాగ్యుడైన ధృతరాష్టునితో గడిపెను 


12 ధృతరాష్ట్రుని చరమదశ 


హస్తినాపురములో కొన్నిరోజులు ఉండిన తర్వాత, విదురుడు సమయము మించిపోవుచున్నదని, కాలము 
వృధా చేయుట అనుచితమని విశ్చయించుకొనెను. తాను వచ్చి చేయవలసిన కార్యము పూర్తికాగా, ఒకరోజు 
ధృతరా।్ట్రనితో యిట్లనెను "“ప్రియసోదరా! ఆరోజులలో నేను నీకు చెప్పిన సలహాలను ఆలకించలేదు కాని 
యిప్పుడు నేను చెప్పబోవునది నీవు తప్పక వినవలెను ఈ హస్తినాపురము విడిచిపెట్టి, అరణ్యమునకు 
వెళ్ళుము. ఈ భోగభాగ్యములను విడిచి, యీ పట్టణమునకు దూరముగా నున్న అరణ్యమున కేగుము.'' 


ధృతరాష్ట్రుడు తన తమ్మునివైపు తిరిగి యిట్లనెను '*వీవు చెప్పునది నాకర్ణమగుటలేదు ఈ వృద్దాప్యములో 
అవిటివాడన్రై అరణ్యమునకు యేల పోవలెవో తెలుపుము వివరముగా చెప్పుము నీవు యీ విధముగా 
సూచించుటకు యేదో ఒక కారణము ఉండునని తలంచెదను నన్ను వెళ్ళమని యెందులకు చెప్పుచున్నావు? » 


విదురుడు యెంతో సరళమైన స్వరముతో యీ విధముగా నచ్చజెప్పదొడంగెను '' భయంకరమైన కాలుడు 
మిక్కిలి తొందరగా సమీపించుచున్నాడు కాలుని శక్తి ముందు ఏదియు నిలువలేదు ఏవో మాటలు చెప్పి 
కాలుని వెనుకకు పంపుట అసాధ్యము. మృత్యువు చేరువలో నున్నది కాలుని చెయ్యి స్పృశించునపుడు, 
వీకు అత్యంత ప్రీతికరమైన యీ జీవితమును త్యజించవలసి యున్నది ఇక యితర ట్రీతికర వస్తువులను 
గురించి యేమి చెప్పగలము! సంపదా? బంధువులా? అధికారమా? మృత్యువు సమీపించినపుడు యివన్నీ 
యేమి చేయగలవు? ఈ సందర్భములో నీకు కొన్ని చేదు నిజములను చెప్పనిమ్ము నావారు అని 
వెప్పుకోదగ్గవారెరూ నీకు లేరు నీ తండ్రీ, సోదరుడు, స్నేహితులు, పుత్రులు అందరూ గతించినారు 
కాలిగర్భములో కలిసిపోయినారు వృర్దాప్యము చేత నీ శరీరము మిగుల శుష్కించినది నీవు ఉంటూన్న 
యీ గృహము కూడ నీదికాదు నీ పుత్రులందరూ భీమునిచేతిలో మరణించినారు ఆ భీముడు పెక్ట్రే అన్నమునే 


యిప్పుడు నీవు తినుచున్నావు ఇంతటి అవమానకర పరిస్థితుల్లో జీవిస్తున్నావంకే, జీవితముపై నీకు యెంత 
వ్యామోహమో తెలియుచున్నది ఈ దుర్చర జీవితము నీకు వ్రాసిపెట్టియున్నది 


“అక్క యింటీలో పాండవులను చంపబూనుకున్నావు. ఆహారములో విషము కలిపి భీముని చంపుటకు 
సిద్దపడివావు వారి భార్యయైన ద్రౌపదిని విండు సభలో అవమానించినావు వారిసంపదను రాజ్యమును 
అపహరించినావు. ఇవ్ని జరిగినప్పటికీ, వారు వీకీ జీవితము సమకూర్చినారు ఇట్టి జీవితము వలన యేమి 
'ప్రయోజవము? ఈ జీవితము, యీ భోగభాగ్యములు త్యజించుటకు నీవు యిష్టపడకపోయిననూ, మృత్యువు 
విన్ను వదలొపెట్టురు నీకు యిష్టమైవా, అయిష్టమైనా, యీ శరీరము జీర్లవ(స్త్రము వలె క్షీణించకమానదు 
ఈ సత్యములను ఒకు క్షణము ఆలోచించు థైర్యము తెచ్చుకొనుము సంపరను, బంధుమిత్రులను, 


పుత్రులను వోగొట్టుకున్న తర్వాత రహస్యముగా అడవికేగి శరీరమును విడచిపెట్టువాడే ధైర్యవంతుడు 
కె క మరికొందరకు ఒకరు బోధించుట వలన వైరాగ్యము కలుగును 
కాని మనోరైర్యముతో 


వైరాగ్యము నవలంబించి, అరణ్యమునకేగి శేషజీవితమును గడుపు మానవుడే అందరిలో 


ద్వితీయ స్కంధము 
ఉత్తముడు యౌవనములో ధైర్యముగా నుండుట చాలా సులభము. కాని మృత్యువు సమీపిస్తున్నదని [గ్రహించి 
యెట్టి విచారములేక యీ శరీరమును వదలుటకు సంసిద్దతను ప్రకటించు మానవుడే నిజమైన ధైర్యవంతుడు. 
బాధాసదృశమైన యీ పురమును మరిచిపొమ్ము లేచి ఉత్తరదిశగా పోయి స్వర్గమార్గమున (ప్రయాణించుము'' 


చాల సేపటివరకు ధృతరాష్ట్రుడు మౌనముగా నుండెను మొట్టమొదటిసారిగా తన జీవితములో ధృతరా 
స్టుడు, యెట్టి అరమరికలు లేక, విదురుని సలహా పాటించ నిశ్చయించుకొనెను, 


రా(త్రి రెండవ యామము గడచినది ధృతరాష్ట్రుడు తనపక్కమీద నుండి లేచి, భార్య గాంధారికి తన 
నిశ్చయమును తెలిపెను ఆ మహాసాధ్వి వివాహము జరిగిన రోజునే, తన భర్త చూడలేని యీ (ప్రపంచమును 
తానుకూడ చూడనని పట్టుబట్టుతో కళ్ళకు గంతలను కట్టుకొనెను ధృతరాష్ట్రుడు చెప్పినది విని మారు 
మాట్లాడక భర్తపక్క నిలుచుండెను ఆ వృద్దదంపతులు రహస్యముగా యెవరికీ తెలియకుండా విదురుడు 
తోడురాగా రాజ భవనము విడిచి వెళ్ళిరి 


13 నారదుడు హసినాపురమున కేతెంచుట 


దీ 


'ప్రాతఃకాలముననే యుధిష్టిరుడు నిద్రనుండి లేచెను ' కొల్యకృత్యములు తీర్చుకుని, ఉదయపూజలు చేసి, 
యితర నిత్యకర్మలు పూర్తిచేసి, ధృతరాష్ట్రుడు గాంధారి నివసించే వసతివైపు వెళ్ళెను అతని నిత్యకృత్యముల లో 
యిది ఒకటి అక్కడ చుట్టూ పరికించగా ధృతరాష్ట్రుడు, గాంధారి కాఫ్రరాలేదు. విదురుడు కూడ 
కనిపించలేదు అంతటా వెదికెను కానివారి జాడ యెక్కడనూ కానరాలేదు వారి వసతి ముఖద్వారము 
వద్ద సంజయుడు కూడ తనవలెనే విచారవదనముతో కన్చడెను యుధిష్టరుడు సంజయునడిగెను సంజయుడు 
ఒక్కమాటయైనను పలుకలేదు సంజయునితో నిట్లు పలికెను ''ఓ సంజయా! వారెక్కడ? మా పెదతండ్రి, 
పినతండ్రి, పెదతల్లి యెక్కడ నున్నారు? ఎవరిచేతనైన అవమానమొంది, రహస్యముగా యెవరితో చెప్పకుండా 
వెళ్ళిపోయినారా? లేక, పుత్రశోకము భరించలేక గంగానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారా? ఏ 
విషయమునూ తొందరగా చెప్పుము'' కన్నీళ్ళను తుడుచుకుని సంజయుడిట్లు పలికెను, “నిజముగా యేమి 
జరిగినదో నాకు తెలియదు వారు యేమి చేయనున్నదీ నాకు తెలియపరచలేదు వారిద్దరునూ విదురుడునూ 
నన్ను మోసపుచ్చిరి' ఈ విషాద పరిస్థితిలో మునిగియున్న యుధిష్టిరుడు, వీణ మీటుచు వచ్చుచున్న 
నారదుని చూచెను నారదునికి స్వాగతము పలికి ఉచితరీతిని సత్కరించి యిట్టు పలికెను, “నేను మరొక 
ధ్యాసలో నున్నట్లు కన్సించినచో క్షమించ గోరెదను, నాతండ్రి సోదరులు, నాపెదతల్లీ కన్సించకపోవుటచేత 
మనసు స్పిమితము తప్పియున్నది నన్ను విచారము ఆవరించినది మీరు నన్ను ఓదార్చి, యిట్లు జరుగుటకు 
అర్హమేమిటో తెలియజెప్పమని వేడుకుంటున్నాను" అంత నారదుడిట్ల్టు పలికెను ''యుధిిరా! నీవు యెవరి 
గురించి విచారించవలసిన పనిలేదు ఈ (ప్రపంచము భగవంతుని అధీనములో నున్నది కొందరు వ్యక్తులను 
ఒకచేట జేర్చి, వారు కొంతకాలము జీవించి, తిరిగి ఒకరినొకరు విడిచి వెళ్ళునట్లు చేయునది ఆ భగవంతుడే 
ఎద్దును చూడు దాని యజమాని దాని ముక్కుకు రంధ్రములు చేసి ఆ రం(ధములగుండా ఒక త్రాడును 
వేసి, ఆ తర్వాత దాని వీపుపై బరువులను వేసి దానిని లాగుకుని వెళ్ళును యజమాని ముక్కుత్రాడును 


శ్రీమద్భాగవతము 


యెటులాగితే అటువైపు యెద్దు నడచి, తన వీపుపై యెంత బరువు వేసిన అంత బరువును లాగుకొని పోవును 
ఈ విషయములో యెద్డుకు మరొక గత్యంతరము లేదు. అదేరీతిగా మానవుడు కొన్ని త్రాళ్ళతో కట్టుబడియు 
న్నాడు. వాటినే మావవుడు వర్తించు సూత్రము అందురు అవి యేమనగా: ధర్మము, బ్రహ్మచర్యము, 
బ్రాహ్మణ్యము. ఏటీ ననుసరించి తనపై మోపిన బరువు బాధ్యతలను లాగుకొని, భగవంతుని దిశగా పోవును 
ఏ వ్యక్తిని తన యిష్టము వచ్చినట్టు సంచరించుటకు స్వేచ్చలేదు ఒక బాలుడు ఆటబొమ్మలతో 
ఆడుకొనునపుడు, కొంతసేపు వాటీనొకచోట జేర్చి ఆడుకొనును. మరికొంతసేపటికి తనకు తోచినరీతిగా 
వాటివి విడదీయును. అరేరీతిగా, భగవంతుడు మానవులను యీ (ప్రపంచములో ఒకచోట జేర్చి, తనకు 
తోచినపుడు వారిని విడదీయును. ప్రతి వ్యక్తి జీవితము యీ సత్యమును నిరూపిస్తున్నది మానవశరీరము 
అశాశ్వతమని నీకు తెలియును ఆత్మ శాశ్వతము ఏ విధముగా చూచినప్పటికీ, అదృశ్యమైన నీ తండ్రి 
సోదరులు, పెదతల్టీ గురించి వివారించుట తగిరు వారివి సంరక్షీంచుటకు నీవు లేకపోవుటచేత వారు 
విస్పహాయులయ్యెదరని నీవు తలచవద్లు ఈ భ్రమను విడువుము పంచభూతాత్మకమైన యీ శరీరము కాల, 
కర్మ, స్వభావములకు కట్టుబడి యున్నది. ఇంకేదియు దానిని సంరక్షీంపనూ లేదు, నశింపజేయనూ లేదు 


“'యుధిస్టిరా! జా(గ్రత్తగా వినుము భగవంతుడు రూపనామములతో యీ భూమిపై దుష్టశక్తులను 


నిర్మూలించుటకు అవతరించియున్నాడు. అతని కార్యము పూర్తి అయినది అతడు ఉన్నంతవరకు నీవు 
యౌ భూమిపై ఉండగలవు 


“ఇక వీ తండ్రిసోదరులు, పెదతల్లి గురించి వినుము. ధృతరా _ చేరెను గంగానది 
యా భూమికి దిగివచ్చినపుడు, ఏడు పాయలుగా విడిపోయి 'ప్రవహించెను ఎక్కడ యేడు పాయలుగా 
విడిపోయెనో ఆ ప్రదేశమునకు సప్తస్రోతస్సు అని పేరు. ఆ పవిత్ర స్రోతస్సు తీరమున, నీ పెదతండ్రి రాబోవు 
జీవితమునకు సంసిద్దుడగుచున్నాడు అయిదు రోజుల తర్వాత అతనికి యీ శరీరము నుండి విముక్తి 
లభించును. అతని శరీరముతోబాటు గాంధారి శరీరము కూడా ఆ ఆశ్రమము నందు దగ్గమైపోవును ఇది 


చూచిన తర్వాత నీ పినతండ్రి విదురుడు మరొకసారి పుణ్యతీర్ణములు దర్శించి, బదరికాశ్రమము చేరి అక్కడ 
తవ శరీరముమ విడిచిపెట్టును 


“నేను చెప్పినదంతయు విని యీ విచారమును త్రోసిపుచ్చుము'' పాండవుల వద్ద సెలవు తీసుకుని 


వారదుడు వెడలగా, యుధిస్టీరుడు నారదుడు పలికిన పలుకులను మననము గావించుకుని, తనను తాను 
సముదాయించుకెనెను. 


14 అర్థ్హునుడు దా రక నుండి తిరిగి వచు ఏట 


గడచిన కొర్చికాలములో 


ధిష్టిరువి కలవరపరచెను. కొంతవరకు నారదుని బోధలు 
అతనికి ఊరట కలిగించెను కావి దుశ్ళకునములు గోచరించుచునే యుండెమ ఎంతటి 


మహోతా ఎతములు 
సంభవించునో యవి తలంయచూ భయభభ్రాంతు డయ్యెను అతనికి విశ్రాంతి లేకుండెను 


ద్వితీయ స్కంధము 
నారదుని యీ పలుకులు --- ''దుష్టళక్తుల నణచుటకు భగవంతుడు మానవరూపంలో అవతరించెను 


అతడు వచ్చిన పని పూర్తి అయినది. అతడు యీ భూమిపై ఉన్నంతవరకు నీవు ఉండగలవు'' --- యుధిష్టిరుని 
మదిలో మెదలెను 


నారదుని మాటలు యుధిష్టిరునికి మిక్కిలి ఆందోళన కలిగించెను కృష్ణునితో వెళ్ళిన అర్జునుడు తిరిగి 
యింకను రాలేదు వెళ్ళి చాలా నెలలైనది భీమునితో యుధిష్టిరుడు తన మనసులోని ఆవేదనను వెలిబుచ్చెను 
యుధిష్టిరుడిట్లనెను “భీమా! నాకెందుకో యెక్కువ ఆందోళన కలుగుచున్నది. పూజ్యుడైన నారదమహర్షి 
కృష్ణభగవానుడు అవతరించిన పని పూర్తి అయినదని, తాను ధరించిన యీ మానవశరీరమును, నటుడు 
తన పాత్రపోషణ పూర్తికాగానే తాను ధరించిన వేషమును వదలివేయునట్లు, త్వరలోనే వదలనున్నాడని 
చెప్పినప్పటి నుండి నాకెంతో కలవరముగా ఉంటున్నది కృష్ణుడు మనలను విడిచి వెళ్ళిపోవునా? మనందరకు 
సర్వస్వముగా ఉంటూన్న కృష్ణ భగవానుడు మనలనందరినీ విడిచి వెళ్ళునా? ఇది చాలా తొందరలోనే 
జరుగగలదని నాకెంతో భయముగా ఉన్నది. చెడుమార్చులు యెంత తొందరగా కలుగుచున్నవో చూడు! 
(ప్రజలు రానురాను అధర్మవర్తను లగుచున్నారు మానవులకు తల్లి తండ్రులయెడ, పెద్దలయెడ (పేమ, 
గౌరవాభిమానములు అడుగంటుచున్నవి. మరింత కుత్సిత బుద్దులగుచున్నారు కలికాలము ప్రవేశించినదని 
నాకు తోచుచున్నది కృష్ణుడు తన పవిత్ర పాదములను యీ భూమిపై పెట్టినప్పటి నుండి నేటివరకు కాంచిన 
యీ వైభవము త్వరలోనే అంతరించనున్నది. భీమా! నాకు మిక్కిలి భయాందోళనలు కలుగుచున్నవి''. 
ఇంతలో అర్జునుడు ద్వారక నుండి తిరిగి వచ్చెను. నెమ్మదిగా అడుగులు వేయుచూ అన్నగారైన యుధిష్టిరుని 
వైపు నడచెను అర్జునుని కనుల నుండి అశ్రువులు వర్షించుచుండెను ముఖము దించుకుని యుండెను ముఖము 
కళావిహీనముగా నుండెను అన్న పాదములపై బడి కాళ్ళను గట్టిగా పట్టుకుని లేవకయుండెను యుధిష్టరుడు 
వణకుచుండెను అతని గుండెలు అసాధారణముగా కొట్టుకొనుచుండెను గద్గద స్వరముతో అర్జునుని లేవనెత్తి 
యిట్లడిగెను ''అర్జునా! ఏమి జరిగినది? నీకేమి అనారోగ్యము లేదు కద లేక యేదైన మనోవ్యధ నిన్ను 
వేధిస్తున్నదా? విషయమేమిటో చెప్పుము ద్వారకలో అందరూ కుశలమేనా? మనకు (ప్రీతిపాత్రుడైన కృష్ణుని 
గురించి చెప్పుము? అర్జునుడు మౌనముగా నుండెను అతని ముఖమందు హృదయములో వలె, ఆనందమంత 
రించిపోగా, కనులు తుడుచుకొని, చేతులు కట్టుకుని నిలుచుండెను అతని మనస్సు కృష్ణుని గురించి 
ఆలోచించుచుండగా, అతిగద్గద స్వరముతో ''ప్రభూ! మనము వంచితులమైనాము విధి అతిక్రూరముగా 
వంచించినది ద్వారలో కృష్ణుడు ఇకలేడు, అంతెందుకు, అసలు ద్వారకయే లేదు!” అని పలికి మూర్చపోయి 
నేలపై పడెను 


మూర్భనుండి తేరుకుని తెలివివచ్చిన పిదప, అర్జునుడు, తనను ' కుని, యాదవులం 


దరూ యేవిధముగా నాశనమైనారో, కృష్ణుని నిర్యాణానంతరము ద్వారకానగరము యెట్లు సముద్రములో 
మునిగిపోయెనో తెలిపెను 


అర్జునుడు పూర్తిగా మూర్చనుండి తెలివితెచ్చుకుని, చెప్పిన దుర్భర విషయములను (గ్రహించుటకు అక్కడ 
చేరిన వారందరికీ కొన్ని నిముషములు పళ్టైను అటు తర్వాత, ప్రభాసతీర్ణములో సంభవించిన దారుణముల 
గూర్చిన విషయములు ఒక్కటొక్క ట్‌ తెలుసుకొనిరి కృష్ణుని గొప్ప వైభవములను గుర్తుకు తెచ్చుకుని 
వారికి వివరించుచుండగా, అర్జునునికి తన శరీరమంతటా యేదో చెప్పరాని శాంతి పూర్వకమైన అనుభూతి 
కలిగెను అతని మనస్సు ప్రశాంతముగా నిర్మలముగా నుండి, వైరాగ్యభావము ఆవహించెను భగవంతుని 


శ్రీమద్భాగవతము 


నిత్యము తలచుచుండుటచేత అత 


ని మనస్సులోని కలవరములు అంతరించను. చాలా యేండ్ల(క్రితము 
రణరంగమందు కృష్ణుడు (బ్ర 


హ్మవిద్యను బోధించెను. ఇప్పుడు, యిన్ని సంవత ఎరముల తర్వాత, కృష్ణుడు 
బోధించిన ఆ విషయములు ఒక్కటొక్కట అర్జునుడు అర్హము చేసుకొనుచుండెను. ద ంద్వముల (ప్రభావము 


యేవిధముగా జీవుడు, పరమాత్మ వేరను భ్రమ కలిగించి, దుఃఖమునకు దారితీయుచున్నదో (గ్రహించెను. 
ద్వంద్వ భావము కలుగుటకు పంచభూతములతో నిర్మి 


(తిగుణముల కలయిక. ద్వంద $ భావమునకు అఐద్య 
గుర్తించినపుడు, ద సంద్వభావము అదృశ్యమగును. 


తమైన యీ శరీరము ఒక కారణము. రెండవ కారణము 
( అసత్యము) ఆధారము. అవిద్య నిర్మూలమై సత్యము 


దారుణమైన కృష్ణుని నిర్యాణ వార్త విన్న యుధిష్టరుడు మూ 
గానే ద్వారక 


లో జరిగిన దారుణ సంఘటనలు, కృష్ణుని 
నట్లయ్యెను. నారదుడు వచి ి వెళ్ళినప్పటి నుండి 
మనసు ఎలో యెట్టి వికా 


గబోయెను. అతడు ఊహించి భయపడినట్టు 
నిర్యాణము దుశ్శకునముల ప్రభావము నిర్జారించి 
యుధిష్టిరునికి మనశ్శాంతి లేకుండెను. ఇప్పుడు అతనికి 
రములు, ఆందోళనలు లేక విశ ఎల భావము (క్రమ్ము కొనెను. తిరిగి నారదుని మాటలు 
— “కృష్ణుడున్నంత వరకు యా భూమిపై నీవు ఉండగలవు'' __ జ్ఞప్తికి వచ్చెను. యుధిష్టిరుని ఆలోచనలు 
పరలోకము వైపు మరలెను. 


కృష్ణుని విర్యాణ వార్త విన్న తక్షణమే కుంతీదేవి తనువు చాలించి, నిత్యమునూ 
కృష్ణుని చింతించుట చేత, అతనితో ఐక్యము చెందెను. 


యుధిష్టిరుడు తన మహా 'ప్రస్తానమునకు సనా ఇవాము కావించెను. పరీక్షిత్తునకు పట్టాభిషేకము చేసెను. 
మధురలో అనిరుద్దుని కుమారుడైన వజ్రానకు పట్టము గక్టైను. తన సంపదను యుధిష్టరుడు విరివిగా దానము 
చేసెను, నారచీరలు ధరించి, జడలతో రాజభవనము నుండి ఏ 


నిష్కమించెను. ముఖమునందు యెట్టి భావములేక 
మతిచెడిన వానివలె నుండెను. ఎవరితో మాట్లాడలేదు, చివ 


వరకు తన తమ్ములతో గూడ మాట్లాడక యుండెను. 
భీమార్జున నకులసహదేవులు, యుధిష్టిరు ననుసరించిరి. వాది మనస్సులు భగవంతుని చింతించుచుండగా, 
ఉత్తరదిశగా నడిచి, యీ భూమిని విడిచి స్వర్గము నలంకరించిరి. ' 


15 గోవు కుంటీఎద్దు 


పరీక్షీత్తు జన్మించిన తర్వాత ధౌమ్యమహర్షి కృపాచార్యుడు అతని జాతకచ[క్రము వేసిరి. పుట్టనబిడ్డకు 

ని వారు యుధిస్టీరునకు చెప్పిరి. “మనువు పుత్రుడైన ఇక్ష్వాకు వలె నుండు'* 
వని చెప్పిరి. మరియు, *' బ్రాహ్మణులను గౌరవించి సత్కరించుము. | క్రీదశరథ కుమారుడైన ( శ్రీరామునివలె 
సత్యమే యెల్లప్పుడుమ పలుకును. శిబిచ (క్రవర్తివలె విరివిగా దావధర్మములు చేయును. దుష్యంతుని కుమారుడైన 
యితవి కీర్తి వ్యాపించగలదు 


అలి 


ద్వితీయ స్కంధము 
పట్టాభిషిక్తుడైన పరీక్షిత్తు బుషుల వచనములను బుజువు చేసెను యుధిష్టిరునివలె నేర్చుతో రాజ్యమును 
పాలించెను ఉత్తర కుమారుని పుత్రికయగు ఐరావతీదేవిని వివాహమాడెను వారి జ్యేష్టపుత్రుడు జనమేజయుడు 
గంగానదీతీరమున అశ్వమేధయాగము నిర్వర్తించెను కలిప్రభావము దినదినము హెచ్చుచుండుట అతనికి 
విపరీతముగా బాధకలిగించెను కలితో యుద్దము చేసి అతనిని నాశనము చేసి, తిరిగి యీ భూమిపై తన 
తాతలు రాజ్యము నేలినప్పటీ వైభవమును పునరుద్దరింప తలచెను 


ఒకసారి, సరస్వతీ నదీ తీరమున ఒక ఎద్దు (ధర్మము) ఆవు(భూదేవి)తో సంభాషించుచుండెను ఆవు 
చిక్కి, తన దూడను కోల్పోయినదానివలె నుండెను. ఆవు కనుల నుండి నీరు కారుచుండెను. ఎడ్లు 
అవిటిగానున్నది. ఒక కాలుతో కుంటుచు ఆవువద్దకు వెళ్ళి యిట్లనెను, ''నీవు యెందుకు యేడ్చుచున్నావు? 
ఏల విచారముగా కన్చించుచున్నావు? నీవు రోగివలె నున్నావు ఇధి యేదో మానసిక వ్యధగా నాకు 
గోచరించుచున్నది ఏదో తీరని బాధ నిన్ను వేధించుచున్నట్టున్నది నీకు అత్యంత ప్రీతిపొత్రులైన వారు 
గతించగా, వారికొరకు విచారించుచున్నావా? లేక నా మూడు కాళ్ళు కుంటిగా నుండుట జూచి భరించలేక 
యేడ్చుచున్నావా? క్షత్రియులకు బదులు అధమజాతిలో జన్మి | పాలకులు కాగలరని 
విచారించుచున్నావా? ఇకముందు యజ్ఞయాగములు జరుగవని దేవతలకు హవిస్సులో భాగము లభించదని 
దుఃఖించుచున్నావా? తల్లీ భూదేవీ! ఇకముందు ఇంద్రుడు వర్షములు కురిపించక పోవుటచేత తేమ యుండదని 
విచారించుచున్నావా? ధర్మము క్షీణించుచున్నదని విచారమా? ఇకముందు (స్త్రీలను పురుషులు రక్షింపలేరని, 
యువకులు తమ తల్లిదండ్రులను గౌరవించరని భయపడుచున్నావా? సరస్వతీదేవి అపవి(త్రులైన బ్రాహ్మణుల 
యిండ్లలో నుండవలసి వచ్చునని, లేక ఉత్తమ జన్మనందిన బ్రాహ్మణులు వారికంకు అధములైన వారికి నీచపు 
"సేవచేయలసి వచ్చునని బాధపడుచునా ఇవా? లేక భగవంతుని చింతించక, *. కొరకు 
పాపకార్యములందు మునిగే మానవుల గురించి శోకించుచున్నావా? 


““నీవెందుకు విచారముగా నున్నావో నేనెజుగుదును. ఇంతవరకు భగవంతుడు నీ తోడనే యుండి నీపై 
బరువును తొలగించెను అధర్మమును నాశము కావించెను అతడు యీ భూమి నుండి వెడలుటతోడనే 
ధర్మము కూడ అతని ననుసరించి వెళ్లిపోయెను ఇదియే నీ విచారమునకు తప్పకుండ కారణమై యుండును 
అందరూ శత్రువుగా పరిగణించే కాలము నీ గతవైభవమును దోచుకున్నది భవిష్యత్తును గురించిన ఆలోచనలే 


నీ బాధకు కారణమై యుండును. నేను చెప్పినది నిజమేనా?” 


అశ్రువులు నిండిన కనులతో ఆవు (భూదేవి) యిట్లనెను ''ఓ ధర్మ(ప్రభువా (ఎద్దు)! నా యీబాధ 
వెనుక యేమి ఉన్నదో నీకు బాగుగా తెలియును. నీ (ప్రశ్నలు నా గాయములను తిరిగి రగిలించినవి. గోపాలుడు 
(భగవంతుడు) నన్ను విడిచిపోయెను. నేను అతనికై పరితపించుచున్నాను. అతడు వెళ్ళిన తక్షణమే ధర్మము 
నన్ను విడిచిపోయెను దానితో యింతకాలము నాలో వసించిన ఉదార గుణములు విడిచి పోయెను నీవు 
యింతవరకు యే ధర్మమునకు (ప్రతినిధిగా నిలిచినావో, అఏ వెళ్ళిపోవుటతో నిన్ను గురించి విచారించుచు 
న్నాను. సౌందర్యము, మంచితనము, నైర్మల్యము --- వీటికి నిలయమైన ఆ భగవంతుడు విడిచివెళ్ళగా, 
కలి పురుషుని దినదినాభివృద్ది భయము కల్గించుచున్నది. కృష్ణువి రూపములో భగవంతుడు తన పాదములను 
నాపై నుంచి నడచెను నన్ను పునీతను కావించుటచేత నేనెంతో సుందరముగా నుంటిని నా అదృష్టమునకు 
నేను గర్వపడితినని కాబోలు, నన్ను విడిచివెళ్ళి యీ విధముగా శిక్షీంచెను ఏమి చేయుటకు తోచకున్నది 
అప్పటీ వైభవము పదేపదే జ్ఞప్రికి రాగా మరీమరీ దుఃఖము కల్లుచున్నది' '. 


శ్రీమద్భాగవతము. 


ఆ విధముగా సంభాషించుచుండగా, యెక్కడి నుండియో ఒక అధమ జాతిలో జన్మించిన వ్యక్తి క్షత్రియ 
వేషముతో వారికడకు వచ్చెను. తదుపరి వారిని వేధింపబొచ్చెను ఒక కర్రను తీసుకుని, ఎద్దుకున్న ఒకే 
ఒక కాలిని విరగగొట్టు బూనుకొనెను ఇంతలో పరీక్షిత్తు మహారాజు తన రధముపై ఆ (ప్రాంతమునకు రాగా 
యీ దారుణ దృశ్యము అతని కంటబడెను. వెంటనే అతడా (ప్రదేశమునకు వచ్చి, ఒక చేతితో ధనుస్సు 
యెత్తి తక్షణమే రెండవ చేతితో అమ్ముల పొది నుండి ఒక అమ్మును వెలుపలికి తీసెను దీనముగా నున్న 
గోవును చూడగా పరీక్షిత్తు కనుల నుండి అ[శ్రువులు ప్రవహింప మొదలిడెను తీక్షణమైన కంరముతో ఎద్దును 
గాయపరచుచున్న వానివైపు తిరిగి యిట్లనెను. “ఎందుకింత క్రూరముగా ప్రవర్తించుచున్నావు? నా రాజ్యములో 
యిటువంటి అన్యాయము యేల జరుగుచున్నది? ఒకప్పుడు ధర్మమూర్తి యైన యుధిష్టరుడు పాలించిన 


యీ భూమిపైనా? నేను మహారాజాగా నుండగా, యింతటి దారుణ కార్యము చేయుటకు నీకెట్లు ధైర్యము 
వచ్చినది??? 


గోవును, యెద్దును సేదదేర్చి వారితో పరీక్షిత్తు యిట్లనెను “మీరెవరు కానీయండి ఈ పాపాత్ముని 
వలన వేదనకు గురియైన మీరు యిక "స్వేచ్చగా నుండగలరు. ఈ దుర్గార్గుని యిప్పుడే చంపెదను. మీకు 


యిక భయము లేదు. వీ అవిటితనమువకు జాలి కలుగుచున ఎది నీ మూడు కాళ్ళను యెవరు విరగగొట్టేరి'' 
అని యెద్దు నడిగెను 


ఎద్దు (ధర్మము) పరీక్షిత్తును చూచి యిట్లనెను “'కురువంశములో జన్మించిన నీవు యిట్లు పలుకుట 
చాలా ఉచితముగా నున్నది భగవంతుడు యెవరికి శాంతి దూతగను, రథసారధిగను సహాయపడెనో అట్టి 
ఉత్తమోత్తములకు వీవు వారసుడవు. మాయీ (ప్రస్తుత స్టితికి యెవరు బాధ్యులో నిజముగా మాకు తెలియదు. 
నా చుట్టును పరికించి చూచిన, ప్రజలు ధర్మము వివిధ రూపముల గురించి మాట్లాడగా నాకు తెలివి 
తప్పినట్టుండును నాస్తికులు కొందరు మానవుడే తన దురదృష్టమునకు కారణమందురు ఈ భూమిపై 
మావవుల జీవితములను విర్దేశించుటకు భగవంతువకెట్టే శక్తియు లేదనుచుందురు. మానవుల అహంకారమే 
వారి జీవితమును తీర్చిదిద్దుదున్నది. మరికొందరు అన్నింటికి నవ(గ్రహముల (ప్రభావమే కారణమందురు 
విధి, (గ్రహచారము పర్యాయ పదములని వారి నమ్మకము మరికొందరు కర్మయే (ప్రధానమని, అన్నింటికి 
కర్మయే కారణమని చెప్పుదురు. ఇంకనూ మరికొందరు మంచి చెడులు జరుగుటకు వారివారి స $భావములే 
తప్ప యితరమైన దేదియూ కారణము కాదని అందురు కొద్దిమంది, చాలా కొద్దిమంది, భగవంతుడను 
వాక్‌ కడున్నాడవి, అతడు మానవాతీతుడవి, అతడే అన్నింటికీ కారణభూతుడని విశ ;సీంతురు ఓ రాజా! 


ఈ అభిప్రాయము లన్నిటివీ చక్కగా యోచించి, యేది యిప్పటి పరిస్తితులకు కారణమో నీకు నీవే 
విశ్చయించుకామము. వాకైతే విజముగా తెలియరు”'. 


ఆ మౌటలమ విని పరీక్షిత్తు ఒక క్షణము యోచించి చిరునవ్వుతో యిట్లనెను. ''అధర్మపరులేకాక, వారి 


పేరు మచ్చరించువారు గూడ వరకము పాలగుదురని శాస్త్రములు చెప్పుచున్నవి నిజమైన ధర్మశీలురు 
పాపాత్ముల పేర్లు తలంచరు. నీవు చెప్పిన మాటలు ధర్మము లోతుపాతులు బాగుగా యెటీగిన వారు 


చెప్పివట్టువ్నవి. నీ పలుకులు వివి యోచించగా వీవు ధర్మమూర్తిని తప్ప వేరొకరు కాదని స్పష్టముగా 
తెలియుచున్నది. 


“తపస్సు, శౌచము, దయ, సత్వము ధర్మమునకు వాలుగు పాదములని చెప ఫుదురు. తపను ఏ నాశమొందు 


ద్వితీయ స్కంధము 

టకు మదము కారణము. ఇం(ద్రియానుభవములు, అహంకారము తరువాతి రెండు పాదములు, అనగా శౌచము, 
దయ నశించుటకు ముఖ్య కారణములు ఈ కలియుగములో సత్యము ద్వారా ధర్మము నవలింబించ వచ్చునని 
చెప్పుదురు ఆ ఒక్క పాదముపైనే నీవు యిప్పుడు నిలిచి యున్నావు. ఈ కలి, సత్యమును వధించి దాని 
స్థానమున తన ఆయుధమైన అసత్యమును ప్రతిస్టంచుటకు ప్రయత్నించుచున్నాడు. భూమాత యెందుకు 
విచారించుచున్నదో నాకు తెలియును భగవంతుడు తనపై నడచినపుడు గడచిన స్వర్లయుగమును, 
పాపాత్ములు పాలించు రాబోయే కాలముతో సరిపోల్చి విచారించుచున్నది. భయమును విడువండి. నేను 
కలిని రూపుమాపబోవుచున్నాను''. 


ధనువును క్రిందపెట్టి చేతిలో కత్తి తీసుకుని కలిని చంపుటకు పరీక్షిత్తు ఉద్యమించెను. 


16 కలి ప్రభావము 


తాను భరించిన వేషము విప్పివైచి, కలి పరీక్షీత్తు మహారాజు పాదములపైబడి క్షమించమని ప్రార్థించెను. 
అంత పరీక్షిత్తు యిట్లనెను ''నా పాదములపై బడుటచేత నీకెట్టి హానియు చేయనని నీవెజుగుదువు. అర్జునుని 
కుటుంబములో జన్మించిన నేను, నా పాదములబడిన వారికి బాధ కలిగించను. కాని నీవు అధర్మమునకు 
దగ్గర బంధువు అగుటచేత నీవు నా రాజ్యము నుండి దూరముగా వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నా 
రాజ్యములో నీవు ఉండతగవు. నీ ఉనికి నేను సహించలేను. ఒకసారి గాని నీవు ఉండుటకు అవకాశమిచ్చినచో 
నీ సహచరులు --- దురాశ, అసత్యము, చౌర్యము, అధర్మము, కుత్సితము, మత్సరము --- యింతేల 
అసహ్యమైన వారందరూ వచ్చి చేరుదురు. మీరెవరూ నా రాజ్యములో ఉండుటకు వీలులేదు”. 


భయముతో వణకుచూ కలి యిట్లనెను “ఓ రాజా! ఈ భూమి అంతయూ నీ పాలనలో .మన్నది 
మరి నేనెక్కడికి పోగలను? మంచిని సృష్టించిన భగవంతుడే దానికి నీడగా చెడును కూడ నృష్టించినాడు 
భగవంతుడు సృష్టించిన నేను యెక్కడో ఒకచోట ఉండక తప్పదు నేనెక్కడకు వెళ్ళవలెనో సెలవిమ్ము 
నీ ఆజ్ఞ శిరసావహింతును"'. 


కలి మాటలను విని, కొంతసేపు యోచించి యిట్లనెను ''నీవు పలికినది నిజమే జనులు భగవంతుని 
నామము పూర్తిగా విస్మరించిన చోటికి వెళ్ళిపామ్ము ఎక్కడ జూదము, పానము, ఇంద్రియ సుఖాసక్తి, హింస 
తాండవమాడునో అక్క_డికేగుము' ' 


“నువ్వు చెప్పినవన్నియు నున్న (ప్రదేశము యెక్క_డనున్నదో తెలిపిన నేనక్కడకు వెళ్ళగలను” అని 
కలి పలికెను 


“బంగారము, బంగారమున్న చోట దురాశ, అసత్యము, అహంకారము, ఇంద్రియ లోలత్వము, ద్వేషము, 
నిర్దాశ్షీణ్యము విచ్చలవిడిగా నుండును ఇవి అన్నియు బంగారమున్నచోట తప్పక ఉండును. కాబట్టి 
నీవక్కడకు పోయి ఉండవచ్చును"? అవి పరీక్షిత్తు అనెను 


శ్రీమద్భాగవతము 

పరీక్షిత్తు సూచించినట్లు, కలి అక్కడ నుండి వెడలిపోయెను అందుకే కామినీ కాంచనములు ప్రబల 
శత్రువులని, అవి మానవుని నాశము చేయునని బుధులు చెప్పుదురు. కలి చెప్పిన మాటలు బాగా 
ఆలోచించదగినవి. తనను భగవంతుడు సృష్టించెను కనుక దాని వెనుక ఒక (ప్రయోజనముండి తీరవలెను 
భగవచ్చింతన యెచ్చకుచ్చట ఉండదో ఆయా ప్రదేశములందు కలి సంచరించునట్టు జేసెను భగవంతుడే 
విస్కృతి పాలైనాడు. నిజమే కాని కుంతి ''మాకు యెల్లప్పుడూ కష్టములు ఉండినచో నిన్ను యెల్లప్పుడూ 
చింతించెదము'' అని కృష్ణునితో పలికినది దీని భావమేమి? భౌతిక సుఖముల ననుభవించుటలో మానవుడు 
నిమగ్నమై యుంటున్నాడు. జీవితములో విజయము సాధించినచో అది తన (ప్రయోజకత్వమని తలచును. 
అది తన అదృష్టమని భావింపడు. కావి కష్టములు యెదురైనపుడు, దుర్భర స్లితిలో నున్నపుడు మనస్సు 
మెత్తబడును. బాధలు అహంకారమును కరిగించి ద్రవింపజేయును దేనివైనను సాధించినపుడు, అహంకారము 
తలయెత్తును. అపజయము కలిగినపుడు, అహంకారము వెనుకకు తరలిపోగా, వినయము '్రకటితమగును 
ఆవరణ తొలగిపోగా, హృదయ వాసియైన భగవంతుడు జాజ్జ్వల్యమానముగా ప్రకాశించును సంకట పరిస్థితులు 


ప్రొప్రించునపుడే భగవంతుని తలచుట జరుగును తనను సృష్టించుటలో యేదో ప్రయోజనము ఉండవచ్చునని 
కలి పలుకుటలో అంతరార్డ 'వచ్చును. దుష్ట్ర మార్గము సనుసరించు మానవులు పూర్తిగా 


భగవంతుని విస్మరింతురు. అట్టి వారికి కలి సహాయపడును. కాని దీని వెనుకనున్న సత్యము జీవులను 
రక్షించుట, కష్టములందు తగుల్కొనిన జీవులు వారి మనస్సును భగవంతునిపై మరల్చగా రక్షపడయుదురు 
““చెదు మంచికి నీడ''యని కలి చెప్పుటలోని భావము యిదియే అయి ఉండవచ్చును 


17 శృంగి శాపము 


ఒకరోజు పరీక్షిత్తు మహారాజు వేటకు వెళ్ళెమ ఒక లేడిని వేటాడుటలో వెంట తరిమి త్రోవదప్పెను 
ఆలపిపోయి ఆకలితో, కొంత దూరములో | తొందరగా 
ఆశ్రమమువైపు నడిచి, అందు (ప్రవేశించి యెవరైన ఉన్నారాయని కేకవేసెను ఎవ్వరునూ పలుకకపోవుటతో 
ఆశ్రమములో యెవరూ లేరని తలంచెను. ఆ (ప్రదేశములో నడచుచుండగా ధ్యానములో నిమగ్నుడైన బుపిని 
కనుగొవెమ. అతడు కనులు మూసుకుని యుండెను. అతడు తన ఇంద్రియములను, శ్వాసను అరికట్టి, 
బాహ్యా 'ప్రషంచముతో సంబంధము లేక యుండెను. అతని తలమీద వెండ్రుకలు జడలుకట్టి యుండెను 
లేడి చర్మమును ధరించి ధ్యానము చేయుచుండెను పరీక్షిన్మహారాజు ధ్యానములోనున్న ఆ బుషిని మంచి 
ఏరు యిమ్మవి ఆడిగెనమ. బుషి మండి యెట్టి సమాధానము రాలేదు మరల మరల అడిగెను కాని బుషి 
మండి మౌనమే సమాధానముగా వచ్చెమ భౌతికముగా దప్పికచే కలిగిన అలసట, ధ్యానములో నిమగ్నుడైన 
బుషి విర్షవ్యము కూడి పరీకత్తు ఓర్పును కోల్పోవువట్టు చేసినవి చుట్టూ పరికించగా చచ్చిపోయిన పాము 
ఒకటే చేరువలో కానవచ్చెను. మనన్సు వికారము చెందగా, పరిక్షిత్తు తన వింటితో చచ్చిన పామునెత్తి బుషి 
మెడలో వైచి, అక్కడ మండి తరలిపోయెమ ఆ బుషి శమీక మహర్షి కదలక మెదలక సమాధియందుండెను 


శమీకువకు శృంగియమ కుమారుడు గలడు అతని తోటి బాలురు శృంగి వద్దకు వెళ్ళి యిట్లనిరి '' నీవు 
చాల గొప్పవాడవవి గర్వపడుచున్నావు ఇకనుండి వీ గర్వమును దిగమింగుకో వలసియున్నది. ఎందుకనగా 


ద్వితీయ స్కంధము 
మృత కళేబరములను ధరించిన వానికి నీవు పుత్రుడవు''. శృంగి వారివైపు తీక్షణముగా చూడగా, ఆ బాలురు 
నవ్వుచూ అతని తండ్రి పరిస్పితిని వివరించిరి; పరీక్షిత్తు మహారాజు వచ్చి బుషి మెడలో చనిపోయిన పామును 
వేసిన వృత్తాంతము నివేదించిరి. శృంగి తన ఆ(గ్రహమును ని(గ్రహించుకొనలేక యిట్లనెను. ''అహంకార 
పూరితుడైన రాజు నా తండ్రిని అవమానించెను. అతనిని శిక్షించెదను. ఈరోజు నుండి యేడవ దినమున 
తక్షకుడనే భయంకర సర్పము కాటువేయగా మరణించును”'. 


అటు తర్వాత తండ్రీ కడకేగి శృంగి గట్టిగా యేడ్చుచుండెను. తన కుమారుని యేడుపు విని శమీక 
మహర్షి సమాధి నుండీ లేచెను. కనులు విప్పి చూడగా తన మెడలో వేసిన చనిపోయిన పాము కనుపించెను 
దానిని పక్కకు నెట్టివేసి యిట్లనెను. ''కుమారా! ఎందుకేడ్చుచున్నావు? నిన్నెవరైనా బాధించినారా?'* 


శృంగి జరిగినదంతము తండ్రీకి వివరముగా చెప్పి, రాజును తాను శపించినట్తుగూడ చెప్పెను పుత్రుని 
తొందరపాటునకు శమీకునకు విపరీతమైన కోపము వచ్చెను. శృంగి తన కోపములో, ఉత్తముడైన పరీక్షిత్తు 
మహారాజును శపించెనని శమీకుడు (గ్రహించి యిట్లనెను. ''నీవు యువకుడవు. నిన్ను నీవెట్టు నిగ్రహించుకోవ 
లెనో నీకు తెలియదు. నీవు చాలా దుడుకుగా ప్రవర్తించినావు. ఉత్తమోత్తముడైన ఆ మహారాజును నీవేల 
శపించితివి? అతడు చాలా ధర్మపరుడని నీవు యెజుగవా? ఆకలి దప్పికలతో అలమటించి అతని పిలుపునకు 
నేను మారు పలుకకపోవుట చేత విసిగి యీ చచ్చిన పామును నా మెడలో వేసెను ఇది కుర్రతనపు చేష్టగా 
పరిగణించవలెను. నీవు దారుణమైన శాపము నిచ్చుటకు యిది తగిన కారణము కాదు. 


“ఈ పౌరవ రాజు తల్లి గర్భములో నుండగా భగవంతుడు రక్షించుటచేత విస్థురతుడని పేరొందెను 
ఈ ప్రపంచమును కలి ప్రతాపము బారి నుండి రక్షించుటకు అతడే కారణము నీ అనాలోచిత చర్య వలన 
ఒక ఉత్తమ పుత్రుని యా భూమి కోల్పోవనున్నది నీవు తక్షణమే యిక్కడ నుండి వెళ్ళి ఆత్మ నిగ్రహమలవడు 
వరకు తపస్సు చేయుము. నీ శాప కారణముగా ఉత్తముడైన ఆ రాజు మరణించును నేను వెళ్ళి కనీసం 
ఆ మహాజుకు కలుగబోయే దారుణ మరణమును ముందుగా తెలియచెప్పి, అతడు పరలోకమునకేగు 
సన్నాహము చేయుటకు అవకాశము కల్పించెదను '' 


ఇంతలో పరీక్షిత్తు మహారాజు తన రాజ్యమునకు తిరిగి వచ్చెను. అతడు చేసిన తెలివి తక్కువ పనికి 
విచారించుచుండెను క్షమింపరాని పాప కార్యము చేసితినని (గ్రహించెను, ఇట్టు తలపోయుచుండగా, గౌరముఖు 
డను పేరుగల శమీకుని శిష్యుడు వచ్చి శృంగి శాపమును తెలిపెను 


త ఎతయ స్కంధము 
18 పవిత్ర గంగానదీ తీరము 


ఛర్మ.మార్గమునందు శిక్షణ పొంది, ధర్మపరాయణులైన పాండవులకు వారసుడుగా జన్మించిన పరీక్షేత్తు 
మహారాజు జగిరివ సంఘటనలకు యెక్కువగా విచారించకుండెను. అతవికి భౌతిక విషయములపై ఆసక్తీ 
పోయినది శమీకువి యెడ తాను ప్రవర్తించిన తీరు క్షమించరానిదని గ్రహించి, దానికి మరణమే తగిన శికష్షయని 
భావించి తన మరణమున కెదురు చూచుచుండెను పరీక్షిత్తు తన కుమారుడైన జనమేజయుని పట్టాభి షిక్తుని 
జేసి తామ ధరించిన క్షత్రియ వస్త్రములను వదలి, గంగానదీ తీరమునకు ప్రయాణమయ్యెను అచ్చట 
పవిత్ర కుశ ఘాసములను పరచి దానిపై కూర్చుండెను. అతడు మరణ మానసన్నమగు వరకు భగవచ్చింతన 
గావించుచూ ప్రాయోపవేశము చేయుటకు నిశ్చయించుకొనెను అతడు యీ జీవితము చాలించుటుకు 
(ప్రయత్నములు చేయ మొదలిడెను. అతనికిది ఒక సాహసకార్యముగా గోచరించెను 


" . గంగా తీరముననున్న పరీక్షిత్తు వద్దకు అనేకమంది బుషులు - అత్రి, వసిష్టుడు, చ్యవనుడు, శరద్వతుడు, 
భృగువు, అంగిరసుడు, పరాశరుడు, విశ్వామిత్రుడు, పరశురాముడు, నారదుడు, వ్యాసుడు - వచ్చిరి. 
వారందరూ ఒకేమారు రావడము చూచి పరిక్షిత్తు ఉప్పాంగిపోయెను అత్యంత ఆనంరోత్సాహములతో వారి 
నాహ్వానించి, సత్కరించి, అత్యంత వినయముతో నిట్లనెను “వేను యెంతో అదృష్టవంతుడ ననుటుకు 
యెటువంటి సందేహము లేదు నేమ పూర్వ జవ్మలో యే పుణ్యకార్యములు చేసిన ఫలితముగా తామందరూ 
ఒకేసారిగా వచ్చి నాకీ దర్శన భాగ్యము కల్లించినారు? మీరు వచ్చినందుకు ప్రాయోపవేశము గావించుటకు 
నిశ్చయించుకున్న నన్ను ఆశీర్వదించండి. నన్ను శపించిన ఆ (బ్రాహ్మణ బాలుడు నిజముగా నాకెంతో 
మేలు చేసెను. లేకున్న మీవంటి మహాత్ముల సమక్షములో నేమ పరలో కమున కేగుట వీలగునా! నేనీ ప్రపంచము 
మండి సవ్వ్యసించి త్వరలోనే రామన్న మరణమునకు సిద్దముగా నున్నాను కాని నాదొక మనవి. నేను 
మరణించుటకు ముందు యీ యేడు రోజులు భగవంతుని కీర్తనలు చెవులారా వివగోరుచున్నాను '' 


పరీతే_ వరూ సంతోషించి యిట్లనిరి. ' "కృష్ణుడు నిర్యాణము పొందగానే పాండవులం 


దరూ యీ లోకము విడిచిరి అట్టి మహాపురుషుల వంశములో జవ్మించివ నీ విశ్చయము మెచ్చుకోదగినది”' - 


పరీక్షేత్తు “ నేవాక ప్రశ్న అడగవలెనమ కొనుచున్నాను మరణించుటకు సిద్దముగా మన్నవాడు పాపరహి 
తుడు కావలెనన్న, అతడు అనుసరించవలసిన మార్గము, చేయవలసిన కర్మలు యెట్టుండవలెను?'' అని 
అడిగెమ ఈ ప్రశ్నను వివి బుషులు ఆలోచించుట మొదలిడిరి కొందరు యాగము గురించి, మరికొందరు 
యోగము గురించి పలికిరి. తపస్సు అత్యుత్తమమైవదవి కొందరు చెప్పగా, మరికొందరు సంపదనంతనూ 
దానము గావించమవిరి ఎవ్వరుమా విర్దారణగా యేదియు చెప్పలేకపోయిరి. అన్ని మార్గములు సవ్యముగానే 
గోచరించెమ. అయితే కాలము మించిపోవుచున్నది ఏడు రోజులు మాత్రమే మిగిలియున్నవి. ఈ యేడు 


రోజులలో అమసరించరగు మార్గము రాజువకు సమస్య అయ్యెను. ఏదు రోజులు అతి స్వల్పకాలము. ఇదివరకే 


అవేక దానములు చేసియుండెను తపస్సునకు కాలము తక్కువ యాగమువకు యోగమునకు కూడ 
సమయము లేరు 


తృతీయ స్కంధము 

బుషు లీ విధముగా మాట్లాడుచుండగా వ్యాసుని కుమారుడు శుక మహర్షి అచ్చటికి వచ్చెను అత్యంత 
వైభవముతో స్వర్ణ వర్లముతో ప్రకాశించుచున్న శుకుడు వారిముందు నిలిచెను ఇది ఒక గొప్ప సన్నివేశము 
బుషులందరూ ఏకముగా లేచి నిలబడి శుక మహర్షిని గౌరవించిరి. అతని పాదములపైబడి కన్నులలో నీళ్ళు 
చిందగా పరీక్షిత్తు యిట్లనెను ''నేను చాలా చాలా అదృష్టవంతుడను. తల్లి గర్భములో నుండగా రక్షించిన 
ఆ భగవంతుడు నా శ్రేయస్సునే యిప్పటికీ తలపోయుట నా మహద్భాగ్యము లేకున్న, నావంటి పాపాత్ము 
డున్న (ప్రదేశమునకు శుక బ్రహ్మ వచ్చి అను(గ్రహించునా? మీ వంటి ఉత్తమ జీవులు నా వంటి పాపాత్ములున్న 
ప్రదేశమునకు వచ్చి పావనము గావింపగొ, మా వంటి వారు కూడ సాధువుల వలె పరిశుద్దులై పూజించుట 
కర్ణులగుదురు మీ వంటి మహాత్ములను తలంచినంత మాత్రముననే ఆ గృహము పావన మగునని చెప్పుదురు 
ఇక మీరు సందర్శించిన ప్రదేశము గురించి చెప్పవలెనా? నా వద్దకు మీరు వచ్చిరి పాపాత్ముడనైన నా వంటి 
క్షత్రియుడు నిలిచియున్న యీ ప్రదేశము మీ పవిత్ర పాద స్పర్శచేత పావనమైనది మీరు ఆసీనులై 
నన్నను(గ్రహింపుడు త ;రలోనే మరణము సంప్రాప్తించనున్న నా పక్కనే శుక బ్రహ్మ ఉండుట నా 
మహద్బాగ్యము మరణము సమీపిస్తున్న నాకు సరియైన మార్షమేదో తెలియజేయవలసినదని ధైర్యము చేసి 
అడుగుచున్నాను నారాయణుని పాదములు చేరుటకు నేనేమి చేయవలెనో దయచేసి చెప్పవలెను?! 


శుకుడు పరీక్షిత్తు నాశీర్వదించెను. శుకుడు ఆసీనుడయ్యెను ఇతర బుషులు కూడ ఆసీనులైరి. అంతట 
శుకుడిట్టనెను “నారాయణుని వైభవమును నీకు వర్షించి, కీర్తించుటకొరకే నేనిక్కడకు వచ్చితిని ఆ కీర్తనలే 
వినదగినవి పూజ్యులైన నా తండ్రి భాగవత పురాణమును రచించి దానిని నాకు బోధించెను. ఈ ఏడు రోజులు 
భగవత్కధలను నీకు వివరించి, నీ జీవితములో యీ ఏడు రోజులు మాత్రమే అత్యంత వైభవోపేతమైనవని 
నీవు (గహించునట్టు చేసెదను ఈ కథలు వీకు చాలా మేలు చేయును, నీకే కాక, ఇకముందు యీ భూమిపై 
పుట్టబోవు మానవులందరకూ మేలు చేకూర్చును. 


“సామాన్య మానవుల జీవితము గురించి యోచించుము. వారు అనేక బంధములలో --- యింటిపై 
వ్యామోహము, భార్యా పిల్లల పై అనురాగము, ఆస్తిపాస్తులపై మమకారము --- చిక్కుకుని యున్నారు వారికి 
ఆత్మానుభూతిపొందు నేర్పు తెలియదు. జీవించు కొద్ది కాలములో మానవులు యెన్నో విషయములను 
తెలుసుకొనవలసి యున్నది కాని మానవుడేమి చేయుచున్నాడు? సగము జీవితము నిద్రయందు గడపును 
మిగిలిన కాలము బాల్య యౌవనములతో గడచిపోవుచున్నది భౌతిక సుఖానురక్తుడై దానివలన కలిగే బాధకు 
గురియగుచున్నాడు మృత్యువు పొంచియున్నదను సత్యమును గురించి యెన్నడూ ఆలోచించడు ప్రతిరోజూ 
తనచుట్టూ మరణించు వారిని చూచుచున్నప్పటికీ, తనకు మృతి సంభవించునని తలంపడు కాలము 
వేగముగా గతించి, మృత్యు సమీపమునకు చేరువవుచున్నానని గ్రహింపడు ఈ |ప్రపంచమనే బంధము నుండి 
ముక్తికోరు వానికి జీవితాంతమందు భగవంతుని చింతించుట యొక్కకే అతి సులభమైన మార్గము 
బ్రహ్మత్వమును పొందిన బుషులు కూడ నారాయణుని కీర్తించి పరమానందము పొందెదరు. గతించిన 
కాలములో భగవంతుని తలచలేదని విచారించవలసిన పనిలేదు. శ్రద్దతో కేవలం ఒక ముహూర్త కాలము మాత్రమే 
భగవంతుని స్మరించ తరించవచ్చును 


“ఖట్వాంగుడను రాజు ఉండెను. అతడు తాను జీవించుటకు ఒక ముహూర్త కాలము మౌత్రమే 
మిగిలియున్నదని తెలిసికొనెను అప్పుడతడు దేవతలతో స్వర్గమున నుండెను ఖట్వాంగుడు వెంటనే 
స్వర్గము విడిచిపెట్టి భూలోకమునకు వచ్చెను ఆ ఒక్క ముహూర్త కాలములో భగవంతుని ధ్యానించి, 


శ్రీమద్భాగవతము 


నారాయణుని పాదములు చేరెను. ఓ పరీక్షిత్తూ! భగవంతుని చింతించుటయను నీ మంచి కార్యము చేయుటకు 
వీకు నిండు యేడు రోజులున్నవి భగవంతునిపై నీ మనసు లగ్నమగునట్టు నీకు సహాయపడెదను''. 


19 ధారణ 


““మృత్యువు సమీపించుచువ్నపుడు మృత్యుభయమును విడనాడవలెను త్యాగమను కత్తితో భార్య, పిల్లలు, 
ఆస్తిపాస్తులతోనున్న బంధములను తెగనాడవలెను గృహము విడచి, పుణ్య తీరములో స్నానమాచరించి 
ధ్యానమునకు కూర్చొవవలెను. ధ్యానము సలుపు (ప్రక్రియను నేను వివరముగా తెలిపెదను 


'“ప్రాణాయామముతో మనస్సుమ నిశ్చలముగా ఉంచవలెను “ఓం* అను యేకాత్షరమును పదే పదే 
ఉచ్చరించవలెను. మనస్సును వి(గ్రహించిన తర్వాత, రథసారథి వలె బుద్ది కళ్ళెము పట్టుకుని మనస్సును 
భగవంతుని మననము గావించు మార్గమున తీసుకువెళ్ళగలదు మనస్సు ఇంద్రియములకు వశము కాకుండ 
చూడవలెను భగవంతునిపై దృష్టిని కేంద్రీకరించుటకు అష్టాంగయోగమనే (ప్రాధమిక యోగ ప్రక్రియ 
సహాయపడును. ఈ యోగము ఎనిమిది గుణములతో కూడుకుని యున్నది ఈ గుణములన్నీ నీలోని 
అంతర్భాగములు కావలెను. అవి యేవనగా: అహింస - యితరులకు హాని కలిగింపకుండుట; సత్యము - 
నిజము పలుకుట ; అస్తేయము - యితరురలకు చెందిన వాటిని దొంగిలింపకుండుట, బ్రహ్మచర్యము - 
ఇందియములను ని(గ్రహించుట, అపరి[గ్రహము - యితరుల నుండి వస్తువులను (గ్రహింపకుండుట, శెచము 
- లోపల బయట విర్మలముగా నుండుట, తపస్సు - సాధన చేయుట; స్వాధ్యాయము - శాస్త్రములను 


చదివి వాటిని తెలుసుకొనుట ఈ ఎనిమిది గుణములను ధారణ అం దురు, యిది తరువాత చేయు ధ్యానమునకు 
వాంది 


“నిశ్చలమైన మనస్సుతో భగవంతువి రూపమును దర్శించవలెను. భగవంతుని రూపమే మనస్సంతా 
ఏిండియుండవలెను. ఇది పాధించిన తర్వాత తామస స్వభావము చేత మానవునికి (భ్రమ కలుగుట కాని, 
రాజస స్వభావముచేత ప్రాపంచిక విషయములపై దృష్టి మరలుట గావి జరుగదు. ప్రాణాయామ సూత్రము 
వమసరెంచి సరిగా కూర్చువి సరియైన పద్దతిలో ఉచ్చ్వాప విశ్వాసములను నియమించుటలో ఆరితేరి 
ఇంగ్రియామ బంధములను త్రెంచుకున్నచో ధారణచేయు శక్తి గలుగును ధారణ చేయునపుడు భగవంతుని 
రూపము మవస్సువ విశ్చలముగా నుండవలెమ. విరాట్‌ పురుషువే తలంచవలెను 


“విరాట్‌ స్వరూపము భూత భవిష్యర్వర్తమానములతో కూడివది ఇదివరకు జరిగినవి, ప్రస్తుతం 
జరుగుచున్నవి, ముందు జరుగనున్నవి - అవన్నియు విరాట్పురుషువి యందే యుండును విరాట్వురుషుడు 
యేడు పదార్దముల ఆవరణలలో నున్నాడు. వీటివి ఆవరణ అందురు. ఇవి . పృధ్వి - భూమి, అప్పు 
- జలము, శేజస్సు - అగ్ని, వాయు - గాలి; ఆకాశము - అమహత్తత్త్వము, మహత్తత్త్య్రము. విరాట్‌ పురుషుని 


పాదముల చర్మమే పాతాళము, పాదములే రసాతలము, కాలి వెమకభాగము మహాతలము; మోకాళ్లు నుతలము; 
రెండు తొడలు వితల శితలములు; వడుము భూతలము. 


36 


తృతీయ స్కంధము 

“ఆకాశము విరాట్పురుషుని కడుపు, తేలికగానుండు గుండె సువర్గోకము; మెడ మహర్షోకము, ముఖము 
జనలో లోకము, సహగ్ర శీర్ణములు సత్యలోకము ఇం(ద్ర పాలితులైన దేవతలు 
విరాట్పురుషుని చేతులు. నాలుగు దిక్కులు అతని చెవులు, అశ్వినులు ముక్కు రంధ్రములు, అగ్ని అతని 
నోరు, సూర్యుడు అతని నేత్రములు రాత్రి పగలు అతని కంటి రెప్పలు జలము అతని నోటిలోని 
ఉపరిభాగము. రుచి అతని నాలుక వేదములు అతని తల; యముడు అతని దంతములు చిరునవ్వు మాయ; 
కనుచూపు సృష్టి సముద్రము కడుపు, పర్వతములు యెముకలు, నదులు అతని శరీరములోని నరములు, 
వృక్షము లతని వెండ్రుకలు. కాలము దీర్షమైన అడుగు; వాయువు అతని శ్వాస; పెక్కు గుణములు అతని 
లీలలు. మేఘములు అతని చూపులు, సాయం సమయము అతని వస్త్రములు అతని హృదయము అవ్యక్తము, 
మనస్సు చంద్రుడు, రుద్రుడు అహంకారము స్వాయంభూమనువు అతని బుద్ది గంధర్వులు చారణులు 
సంగీత స్వరములు, అప్సరసలు స్మృతులు ఈ పదజాలముతో వేదములు విరాట్‌ పురుషుని వర్షించెను. 
విరాట్‌ పురుషుని రూపముపై మనసు లగ్నము చేయవలెను 


''ఈ విధముగా మనసును లగ్నము చేయుటలో ఆరితేరిన తర్వాత, భగవ(ర్రూపమును హృదయములో 
దర్శించవలెను అనంతుడనే సర్పముసపై, నారాయణుడు పవ్వళించిన రూపమును కాంచవలెను మనస్సును 
స్తంభింపజేసి లగ్నము చేయగలిగిన మానవుడు యీ రూపమును చూడగలడు దీనిని సాధించిన తర్వాత 
అతి సులువుగా (ప్రాణము శరీరమును వీడి భగవంతుని చేరగలదు. ధారణ ఆఖరి దశ ముందు భగవత్కధలను 
వింటూ కాలమంతయూ గడపవలెను నారాయణుని కీర్తనలను వినని మానవుని చెవులు రెండు రంధ్రములు 
మాత్రమే నారాయణుని వైభవము నుచ్చరింపని నాలుక, వర్షా కాలములో బెక బెకమను కప్పు నాలుక కంటె 
భిన్నము కాదు నారాయణుని పాదములకు వంచనట్టి తల కేవలము బరువు మాత్రమే చేతులకు సుగంధము 
పూసి అలంకరణలు చేసినప్పటికీ, అవి నారాయణుని పువ్వులతో పూజింపకున్న, శవము చేతుల వంటివే 
యగును. నారాయణుని సుందర రూపమును కాంచని కనులు నెమలి పింఛముపై నున్న కనుల వంటివే 
యగును. పవిత్ర తీర్ణములకు ప్రయాణము చేయని పాదములు వృక్షముల వేరుల వంటివే యగును 


'“పుణ్యాత్ముల పాద ధూళిని తన తలపై ధరించని మానవుడు శవముతో సమానము భగవంతుని కధలు 
వినగా యెవని శరీరము పులకరించక, కనులు చెమర్చక యుండునో, అట్టివాని హృదయము పాషాణమని 
యెంచవలెను. ఇట్టి మానవులు దురదృష్టవంతులు. కాని వీరు కూడను జీవితాంత్య కాలములో నారాయణుని 
కథలు విని చింతించినచో తప్పక తరింపగలరు 


““కాబట్టీ నీకు భాగవత పురాణమంతయు యీ వారము దినములలో వివరముగా తెల్పెదను నీ మూలముగా 
మానవజాతి కంతకూ భవిష్యత్తులో మేలు కలుగును”. 


శుకుడు తన మనస్సునందు నారాయణుని ఆవాహన చేసి, భాగవత పురాణ కర్త తన తండ్రియైన వ్యాసునకు 
నమస్కరించెను. అటు తర్వాత భాగవత పురాణమును చెప్పుట (ప్రారంభించెను. 


శ్రీమద్భాగవతము 


20 ప్రభాసలో దారుణకాండ 


దురదృష్టకరమైన ఆ రోజున హస్తివాపురము విడచి విదురుడు భారత వర్షములోని పుణ్యనదులను 
సందర్శించవలెవని నిశ్చయించుకొనెను. నారాయణువి పాదములచే పావనమైన పుణ్య తీర్ణములన్నిటి యందు 
స్నావమాచరించవలెనని తలంచెను. మొదట బృందావనము వెళ్ళి, కృష్ణునికి ప్రీతికరమైన గోవర్దన పర్వతము 
వీడలో కొంత కాలముండెను. బాల్యమందు అచ్చట కృష్ణుడు గడిపిన విషయము తలచుకొని విదురుడు 
కొంత మనశ్శాంతి పొందెను. నారాయణుడే కృష్ణుడుగా అవతరించెనని భీష్ముడు చెప్పిన విషయము జ్ఞప్తికి 
వచ్చి, గోవర్షన గిరి అదృష్టము తలచుకొవగా విదురుని కనుల నుండి నీరు జాలువారెను. బాల్యమునందు 
ఇప్పుడున్న బరువు బాధ్యతలు లేకుండ, గోవర్ణన పర్వత సానువులందు సంచరించిన బాలక ప్టుని తలచుకి 
నెను భగవంతుని అవతారమైనప్పటికీ, మానవులను రక్షించుటకు వారిలోనొకడుగా సంచరించిన కృష్ణుని 
తలచుకువి ఆనందించగా, విదురువి ముఖము మందహాసముతో మెరసెను కొన్ని రోజుల తర్వాత 
బృందావనము నుండి ఉత్తర దిక్కుగా ప్రయాణము జేసెను. అనేక తీర్ణములు, క్షేత్రములు సందర్శించెను. 
దీర్హ ప్రయాణము చేసి చివరకు కృష్ణునికి ప్రీతికరమైన (ప్రభాస తీరము చేరెను అక్కడ ఉండగా కౌరవుల 
వివాశము, యుధిస్టీరుడు చక్రవర్తి యగుట వినెను. వైరాగ్యముతో నున్నప్పటికీ, విచారముతో విదురుని 
హృదయము (ద్రవింపగా, సరస్వతీ నదీతీర ప్రాంతమునకు నడచి వెళ్ళెను. అక్కడ నుండీ అనేక తీర్ణములు 
సందర్శించి, తిరిగి యమునా నదీ తీరమువకు వచ్చెను అచ్చట కృష్ణువి చెలికాడైన ఉద్దవుని కలుసుకొనెను. 


వారిరువురు కలుసుకుని చాలా కాలమయ్యెను. వారి కనులలో అశ్రువులు చిందగా ఒకరినొకరు గాఢముగా 
ఆలింగనము చేసుకొనిరి. విదురుడు తనను తాను నముదాయించుకుని యిట్లనెను “'ఆహాసుదినము! చాలా 
సంవత్సరముల తర్వాత విన్ను కలుసుకొనుట సంభవించెమ. బలరామకృష్ణులు యెట్టున్నారో చెప్పుము? 
ద్వారకలో అందరూ యెట్టున్నారు? ఇదివరకు వలెవే సాత్యకి భీకరముగా నున్నాడా? ప్రద్యుమ్నుడెట్టు 
న్నాడు? అందరి విషయమూ విపులముగా చెప్పుము ద్వారకలో అందరి క్షేమము తెలిసి చాలా కాలమైనది. 
వేమ తీర్షములు సందర్శించుచువ్నాను అన్నీ తెలునుకొనవలెనవి చాలా ఆత్రముగా నున్నది యుధిష్టిరుడు 
మహారాజైనట్టు వివియున్నామ నా సోదరుడు ధృతరా(్టువి కుమారుడైన దుర్యోధనుడు నన్ను హస్తినాపురము 
విడిచి వెళ్ళమని చెప్పిన విషయము వినియుందువు అప్పటి నుండి నేనిట్టు ఒక ప్రదేశము నుండి మరొక 
(ప్రదేశమునకు సంచారము చేయుచున్నామ. నారాయణుడే మానవ రూపములో, ధర్మము ్రతిష్టీంచుటకు, 
అహంకారపూరితులైవ రాజాలమ ఆణచివేయుటకు అవతరించెనవి (గ్రహించినాను వీరు మూడు రకములైన 
మదములతో విండియున్నారు. అవి : విద్యా మదము, ధవ మదము, కుల మదము. ఏ ఒక్కటియైనను 
మానవువి పతనము గావించును. ఇక మూడు ఒకవిలో మూర్తీభవించినవో, అతడు మదమెక్కి చేయు 
పాపకార్యములు తీన్రముగా నుండుననుటకు సందేహముండునా? అట్టి రాజు అనేకమంది యీ లోకమున 
గలరు వారి వొకొక్కంరినే భగవంతుడు నిర్మూలించెను. ఈ మహత్తర కార్యము పూర్తిగావించిన తర్వాత 
బహ+ విశ్రాంతి తీసుకొమునుండెమ కాబోలు. (ప్రస్తుతము భగవామడైన కృష్ణుడు తన విరామ కాలము నెట్టు 
గడుపుచుండెమ? కృష్ణుడు, యాదవులు యెట్లున్నారు?”” ఉర్దవుడు ఒక క్షణము మౌనము వహించెను 

ఆతవి ఆలోచనలు బాల్యము నుండి కృష్ణునితో గడసివ రోజులపైకి మరలెను. ఆ ఒక్క. క్షణము ఉద్దవుడు- 
యౌ ('ప్రపంచముతో సంబంధము లేక యుండెమ. గతించిన ష్మృతులు జ్ఞప్తికి రాగా అతని కనులు ఆనందముతో 


ఇచి 


తృతీయ స్కంధము 
చెమర్చెను తిరిగి యీ ప్రపంచములోనికి వచ్చి, కనులు తుడిచికొనుచు యిట్లనెను *'మిత్రమౌ! నీ (ప్రశ్నలు 
నాకు విచారము కల్షించుచున్నవి నీకెట్టు చెప్పను? కృష్ణుడిక లేడు''. 


విదురుడు నిశ్ళేష్టుడయ్యెను ఉద్దవుని పలుకులు సరిగా (గ్రహింపలేకుండెను విదురుని పరిస్తితి చూసి 
ఉద్దవుడు విచారముతో యిట్లనెను. ''ఇది నిజమే కృష్ణుడు నిర్యాణము చెందెను కృష్ణుని నిర్యాణముతో 
యీ భూమిపైనున్న వైభవమంతయు అంతరించెను కృష్ణుడు నారాయణావతారమని గుర్తించని యాదవుల 
అజ్ఞానము నాకు విచారము కలిగించినది ఓ విదురా! సముద్రములో చంద్రుడు ప్రతిబింబించినపుడు 
సము(ద్రములోని చేపలకు అది చంద్రుడని తెలియదు అది మరియొక చేప అని అవి భావించును అదే 
రీతిగా యాదవులు కృష్ణుని మరొక యాదవుడుగా మాత్రమే గుర్తించిరి. వారందరికంకు గొప్పవాడని, 
తెలివైనవాడని యాదవులకు తెలుసును అందుచేతనే ''యాదవోత్తము'' డని కృష్ణుని పిలుచుచుండిరి అంత 
మాత్రమే యాదవులందరూ మరణించిరి. నేనాక్కడనే మిగిలియున్నాను'' 


“అదెట్లు సంభవించెను?'” ఆశ్చర్యముతో విదురుడడిగెను '' ఒక్కసారిగా యాదవులందరూ యెట్లు 
మరణించిరి? అంతయూ వివరముగా చెప్పుము విని నేను భరించగలను'', 


ఉద్దవుడిట్టు చెప్ప మొదలిడెను ''ఒకప్పుడు కొందరు యాదవ యువకులు ద్వారకానగిరమునకు వచ్చిన 
బుషులను అగౌరవించి వారికి ఆగ్రహము కలిగించిరి జాంబవతి కుమారుడైన సాంబునికి గర్భముతో నున్న 
(స్త్రీ, వేషము వేసి, ఆడబిడ్డ కలుగునా, మగబిడ్డ కలుగునా యని బుషులను (ప్రశ్నించిరి బుషులు ఆ(గ్రహావిష్టులై 
“ఈమె ముసలమును ప్రసవించును అది యాదవ కులమునంతను సమూలముగా నాశనము చేయు' ననిరి 


సాంబుడు ముసలమును ప్రసవించెను, అనగా, సాంబుని స్త్రీ వేషము తీసివేయగా ఒక బరువైన 
యినుపగుండుగల రోకలిని ఆ యాదవ యువకులు కనుగొనిరి. అది చూచి వారు భయభభ్రాంతులై, 
బలరామకృష్ణుల వద్దకు వెళ్ళి జరిగినదంతయూ వివరించిరి బలరామునికి తీవ్రముగా కోపము వచ్చెను 
బలరాముడు వారిచేత దానిని పొడి అగునట్లు అరగదీయించి సముద్రములో పారవేయించెను ఆ తర్వాత 
ఆ విషయము బలరాముడు పూర్తిగా మరచిపోయెను కృష్ణుడు మాత్రము మరువలేదు 


“కురుక్షేత్ర సంగ్రామానంతరము, దుర్యోధనుని తల్లి సాధ్వి అయిన గాంధారి కృష్ణుడే ఈ ఘోర 
యుద్దమునకు కారణమని తలచి అతనిపై ఆగ్రహము చెందెను “వెదురు చెట్టు తమయొక్క రాపిడి చేత 
అడవినంతనూ దగ్లము గావించునట్లు, అసూయాగి చేత కౌరవవంశము నాశనమైన' దని కృష్ణుడనెను కాని 
రాజమాత గాంధారి అందుకంగీకరించ లేకపోయెను కృష్ణునితో ఆమె యిట్లనెను 'సీ కుటుంబము కూడ 
యిదే విధముగా కుటుంబ కలహము వల్లనే నాశనమగును' కృష్ణుడు తలవంచి, చేతులు జోడించి, ఆమె 
శాపమును తీసుకొని, 'తల్లీ! ఇది వరమే, శాపము కాదు' అనెను, 


కొన్ని సంవత్సరములు గిడచెను కులక్షయము సంభవించు రోజు సమీపించినదని కృష్ణుడు తెలుసుకొ 
నెను యాదవులందరినీ (ప్రభాస తీర్ణమునకు వెళ్ళి అక్కడ కొంతకాలము గడపుడని పంపెను వారందరూ 
సంతోషముతో వెళ్ళిరి 


“ఒకరోజు వారందరూ మద్యము సేవించి మైకముతో నుండిరి ఆ మైకములో వారేమి మాట్లాడునదీ, 


శ్రీమద్భాగవతము 


వారేమి చేయునదీ వారికే తెలియుటలేదు. ఒకరినొకరు తిట్టుకొనుచూ పోట్టాడుకొనుచుండిరి ఈ పోట్లాట 
కొంతసేపటికి బాగా విజృంభించి, ఒకరినొకరు చంపుకొనుట మొదలయ్యెను. వారి వద్ద ఆయుధములు 


లేకపోవుటచేత, అక్కడ సముద్ర తీరమున పెరుగుచున్న పొడుగైన రెల్లు గడ్డిపోచలను ఊడబెరికి వాటితో 
ఒకరినొకరు కొట్టుకువి చంపుకొనుచుండిరి. 


“ఇదివరలో సము(ద్రములో పారవేసిన ముసలము పొడియే యిప్పుడు పొడుగైన గడ్డిపోచలుగా పెరిగినవి. 


ఒకొక్క గడ్డి పోచ ఒకొక్క అ;స్త్రమై యాదవ, భోజ, అంధక వృష్టి కులములను సమూలముగా నాశనము 
గావించెను. ఇదంతయు కొద్ది కణములలో జరిగెను. 


వారి నుండి కృష్ణుడు దూరముగా వెళ్ళి, ఒక అశ్వత్హ వృక్షము (క్రింద కూర్చుండగా నేను చూచితిని 
కృష్ణునితో నేను కూడ వచ్చెదనవి చెప్పగా, నన్ను బదరికాశ్రమము వెళ్ళమనెను నేనందు కంగీకరించక 


యిట్లంటిని. “కృష్ణా! నీవు లేవి యీ లోకములో నేను జీవింపను. దయచేసి నన్ను నీతో గొనిపామ్ము' 
ఇంతలో మైత్రేయ మహర్షి అచటికేతెంచెను 


“'కృష్ణుడు నావైపు జూచి యిట్లనెను. *ఉద్దూ! వా మాట వీవు వినవలెను నీవు నాతో రాతగదు. వీవు 
చేయవలసిన కార్యమొకటి యున్నది. వీకు సత్యమును బోధించెదను. బ్రహ్మ విద్యను నీకెజుక పరతును 
వీవు లోకములో సంచరించి వమ్న చేరుట యెట్లో తెలియని వారందరికీ, ఈ (బ్రహ్మ విద్యను బోధించవలెను' 


*'నాకు బ్రహ్మ విద్యను బోధించి వమ్ను వెళ్ళమవి చెప్పెను వేను వెళ్ళిన తర్వాత కృష్ణుడు, పద్మాసనము 
వేసి పాదములమ తన తొడలపై బెట్టి యోగ సమాధిలో మండెను 


“కొంత దూరము నుండి ఒక బోయవాడు తొడపైనున్న యెడమ పాదమును చూచెను గులాబి రంగులో 
నువ్న పారము, పచ్చవి పట్టు వస్త్రమును చూసిన బోయవావికి అది లేడియను (భ్రాంతి కలిగెను వెంటనే 


బాణము విల్లుతీసి ఆ బోయవాడు గురిపెట్టి వదలెను కృష్ణుని పారములో అది గుచ్చుకొనగా ఆ వెంటనే 
కృష్ణుడు మరణేంచెమ. అప్పుడు వేమ బదరికి వెళ్ళు త్రోవలో మంటిీవి*' 


కనులలో అశ్రువులు యేకధారగా కారుచుండగా విదురుడు వినుచుండెను ఉద్దవుని చూచి జాలితో నిండిన 


స్వరముతో, “'కృష్ణుడు బోధించివ బ్రహ్మ విద్యను నాకు దయచేసి చెప్పుము. నాకు యిప్పుడు యెంతగా 
ఆడి అవసరమో నీకు తెలియనిది కారు”. 


ఉద్దవుడు ఏదురువితో విట్ణవెమ. “'మిత్రమా! నీకు బోధించవలసినది నేను కాదు మైత్రేయుడు. నీవు 
మెత్రేయుని ఆశ్రమువకు వెళ్ళి, అతని వద్ద బ్రహ్మ విద్యను నేర్వవలసివరని నీతో చెప్పమని కృష్ణుడు నాకు 


చెప్పెను. దయచేసి మైత్రేయువి వద్దకు వెళ్ళి అతవి వద్ద వేర్చుకొనుము"'. విదురునికి వీడ్కోలు చెప్పి, 
ఉద్దవుడు ఉత్తరమువ మన్న బదరికాశ్రమము దిక్కుగా పయవించెము | లో 
చాలా కాలము క్రిందట తపస్సు చేసిరి. 


తృతీయ స్కంధము 
21 ప్రారంభములో 


గంగా నదీతీరమున నున్న మై(త్రేయుని ఆశ్రమము వైపుగా విదురుడు ప్రయాణముచేసి, అచటకు చేరెను 
మైత్రేయ మహర్షికి ప్రణామము లర్చించి, ఉద్ద్లవునితో జరిగిన సమావేశము గురించి తెలిపి విదురుడిట్లనెను 
““భవగంతుడు ఉద్దవునకు బోధించిన బ్రహ్మ విద్యను మీ వద్ద నేర్చుకొనుటకై వచ్చితిని. మీరు నాకు 
బోధించగలరని చెప్పెను నేను మీ వద్ద నేర్చుకొనుట కృష్ణుని అభిమతమని ఉద్ధవుడు చెప్పెను" 


అంత మై(తేయుడిట్లనెను ''నీవు వచ్చుట నాకు సంతోషముగా నున్నది నిన్ను వేధించుచున్న సమస్య 
చెప్పుము నీ సందేహములు తీర్చుటకు ప్రయత్నించెదను'' 


విదురుడిట్లు సమాధానమిచ్చెను. “బుధవర్యా! ఈ లోకములో అనేక రకములైన వ్యక్తులతో యిన్ని 
సంవత్సరములుగా జీవించియున్నాను. సత్పురుషులను కాపురుషులను గూడ యెణుగుదును ఈ యిరువు 
రిలో అనేక భేదములున్నప్పటికీ, ఒక విషయములో వారిరువురికీ భేదము లేకున్నది మానవులు చేయు 
కార్యముల వెనుకనున్న కోరిక ఒక్కటు - అది ఆనందము. ఇది నేను గమనించిన విషయము కాని 
విడ్డూరమేమనగా, వారి చర్యలు ఆనందము నిచ్చుట లేదు, సరికదా దుఃఖమును కూడ నివారించుట లేదు 
వారి కర్మలు దుఃఖమునే - ఆనందమును కాదు - ఫలముగా అందిస్తున్నవి దీనిని తప్పించు మార్గము 


వేరొకటి లేదా? అని నాకు నేనే ప్రశ్నించుకున్నాను అనేక సంవత్సరముల నుండి నన్ను వేధిస్తున్న యీ 
సమస్యకు యేదైన సమాధానము కలదా? 


“తాను చేయు కర్మల ఫలితముగా కలిగే దుఃఖమును నివారించుటకు మానవుడేమి చేయవలెను? నా 
(ప్రశ ఎకు సమాధానము లఅభించినదని భావించినాను భగవత్కధలను వినుచూ, భగవంతుని నిత్యము 
చింతించిననో యీ దుఃఖమును నివారించవచ్చును. భగవంతుని భక్తులైన మీ వంటి ఉత్తమ పురుషులు ఒకే 
ఒక్క. ప్రయోజనముతో జీవించుచున్నారు అది యేమనగా తప్పుదారి తొక్కు మానవాళిని భగవంతునివైపు 
మరల్చి, భగవంతుని వైభవమును వివరించు కథలు చెప్పి, వారు భక్తీ మార్గము ననుసరించునట్టు చేయుట 
దయచేసి భగవంతుని చేరు మార్గము నాకు బోధించి, నా ద్వారా యావత్ర్రపంచమునకు తెలియజెప్పవలెనని 
కోరుతున్నాను భగవత్కధ వినుట యెంతో సంతోషదాయకము. వ్యాసమహర్షి మహా 
రకూ బోధించెను ఆ కధను వివరించుచు, మానవులు అవలంబించ వలసిన నడవడిని విపులికరించెను 
మమకారము దుఃఖమునకు దారితీయునని వ్యాసుడు బోధించెను మరియు అనేక ధర్మ సూక్మములను 
బోధించెను. కాని యింకను తెలుసుకొనగోరుచున్నాను నారాయణుని కీర్తనములతో తన్మయత్వము 
చెందవలెనని ఆకాంక్ష. నారాయణుని వివిధ అవతారములకు సంబంధించిన కధలను వివరించి చెప్పవలెను 
ఏయే కార్యములను భగవంతుడు చేయగా, యీ లోకము మరల మరల పావనమైనదో వాటివి వివరించవలెను. '' 


మైత్రేయుడు చిరునవ్వుతో ఆమోదపూర్వకముగా యిట్లనెను '“ధర్మమ్లూర్తిగా అవతరించిన నీవంటివారు 
కాక వేరెవరు యిట్టి ప్రశ్నల నడుగుదురు? నిన్ను చూడగా నాకు ఆనందము కలుగుచున్నది. భగవంతుని 
కథ సర్వమూ నీకు తెలుపుటకన్న సంతోషింపదగినది వేరేదియులేదు (ప్రారంభమునుండి మొదలుపెట్టి 
చెప్పెదను?” 


శ్రీమద్భాగవతము 


““ఇది గొప్ప ప్రళయానంతరము జరిగినది. భూమి అంతయూ నీటిలో మునిగియుండెను మహాప్రభయము 
సంభవించిన తర్వాత నారాయణమూర్తి యోగ విద్రలో నుండెను. ఆదిశేషునిపై పరుండియుండగా, యావత్ర్ర 
పంచము అతనియందు లీనమై కష్టులో అగ్ని దాగియున్నట్టుండెను 


“తిగుణములు సమవిభక్తముగా నుండుటచేత యెట్టి కార్యము జరుగకుండెను ఆ విధముగా చాలా 
కాలముండెను. తర్వాత (త్రిగుణములు వ్యత్యస్తమై సమత్వము తప్పెను. అంతట నారాయణుని నాభి నుండి 
సవ్నవి కాడ వంటిది ఆవిర్భవించెను. ఇది వ్యకమైన రజోగుణ స్వరూపము కొంత కాలమునకిది పెరిగి 
అందునుండి పద్మము వికసించి 'ప్రకాశించెను. ఆ పద్మమునందు నారాయణుడు (ప్రవేశించి బ్రహ్మగా 
రూపాందెమ. తవకు తానుగా పుట్టినట్లు భావించిన బ్రహ్మ వేరములను తంణ్ఞముగా తెలిసికొని యున్నట్లు 
తలంచెను. | 'కిగా మవ్నట్లు గుర్తించి, విశాలమైన కనులతో చుట్టూ పరికించి చూడగా, 
తన వాలుగు ముఖములు వాలుగు దిక్కులను చూచుచున ట్లు గోచరించెను. తన చుట్టూ జలము ఆవరించి 
యుండుట చూచెను ఇంకేదియు అతవికి కానరాలేదు. సముద్రములో అలలు చేయు క్రబ్దమును మాత్రము 
ఏనెమ. క్రిందకు చూడగా తానొక పద్మముపై ఆనీనుడైయున్నట్లు గుర్తించెను. కాని పద్మము యొక్క 
కాండమువకు మొదలు యెక్కడో చూడలేకుండెను. కాండములో (ప్రవేశించి క్రిందకు ప్రయాణము చేసెను 
ఆడుగువ యేదియు ఆతవికి కాన రాకుండెము. తిరిగి తవ స్వస్థానమునకు చేరుకొనును. అంతట అతనికొక 
శబ్దము వినిపించెను. అది ““తప! తప!" అమచున్నట్టుండెను. “తపస్సు చేయుము”. “తపస్సు చేయగా 


నీవు అవ్వేషించుచున్న దానివి కమగొవగలవు' ఆ పద్మము నందే యుండి, మూరు సంవత్సరములు తపస్సు 
చేసెను. ఆ నూరు సంవత్సరములు ధ్యాన నిమగ్నుడై యుండెను 


“అకస్మాత్తుగా అతడు తన మనసులో వారాయణువి రూపము గాంచెను. నారాయణునకు శయ్యగా నున్న 
ఆదిశేషుడు పద్మ కాండము వలె తెల్లగా నుండెను. అతడే అవగా ఆ నారాయణుడే “పురుషు డని (బ్రహ్మ 
(గ్రహించెను. వారాయణుని చూచివ తక్షణమే (బ్రహ్మకు జ్ఞావము కలిగెను. అతడేమి చేయవలెనో తెలిసికొనెను. 
కొత్తగా ప్రపంచముమ సృష్టించుటకు పద్మము మండి రావలసి వచ్చెమ, ఎవ్వరును నేర్పకయే అలవడిన 


పదములతో వాదాయణువి పూజించెమ. వారాయబణుడీట్లు పలికెమ ' ప్రపంచములను అందులో జీవరానులను 
పృష్టించు కార్యము వీకు అప్పగించుచున్నాము. 'అటులవే' ఆని బ్రహ్మ పలికెను. 


“(బ్రహ్మ మనమ మండి నలుగురు బుష్కులు - వవకుడ్కు వవందుడు, సవాతనుడు, సవత్కుమారుడు 


- జవ్మించరి. వారితో బ్రహ్మ యిట్టవెమ. 'మీరు సృష్టికార్యము చేబట్టి ప్రజోత్పత్తివి గావింపుడు'. వారు 
వనారాయణువి పాదముల చెంత అతనిలో ఐక్యము కావలెవని తలచి సృష్టిని విస్తరింపజేయు కార్యమునకు 
అంగీకరింపకుండిరి. బ్రహ్మకు వారిపై విపరీతముగా కోపము వచ్చెను. కావి విగ్రహించుకొనెము. అతవిలోవి 
వివేకము కోపము నలవి పెట్టినప్పటికీ ఆది మరియొక రూపమున అ్రహ్మనుదుటిపై ఆవిర్భవించెను. ఆ 
శిశువు యెరువు వీల వర్షము కలిపిన వవ్నెతో మండి, పుట్టిన వెంటవే యేడ్వపాగెము. 'వాకొక పేరు, ఉండుటకు 
ప్రుము' యిమ్మవి యేడ్చుచుండగా, బ్రహ్మ యిట్లవెమ. “ఏడ్పుమామము. వీవు జన్మించినది మొదలు 
యేడ్చుచుండుటచేత విన్ను రుర్రుడవి పిలిచెదను. హృదయము, ఇంద్రియములు, (ప్రాణము, ఆకాశము, 
వాయువు, ఆగ్ని జలము, భూమి, మార్యుదు, చంద్రుడు, తవేన్సు - యీ 


ప్రదేశములు నీవి. వీవు యిక్కడ 
మండి వెళ్ళి వీ బ్రతి రూపములుగా సృష్టిని జరుపుము'. తరువాత తవ శరీరము మండి పదిమంది పుత్రులను 


నృష్టించెమ. వారు : అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు భృగువు, దక్షుడు, మరీచి, 


తృతీయ స్కంధము 

వసిష్టుడు, నారదుడు ధర్మము, అధర్మము కూడ (బ్రహ్మ నుండీ జనించెను. తన హృదయము నుండి 
కామము, రెప్పల నుండి క్రోధము ఫుక్టైను. అతని నీడ రూపము చెందగా, అతనికి కర్టముడని పేరిడెను, 
ఈ (ప్రపంచము అతని మనస్సు నుండి, శరీరము నుండి సృష్టించెను. అతని నాలుగు ముఖముల నుండి 
నాలుగు వేదములు పుక్టైను. తర్వాత తన శరీరమును రెండు భాగములుగా విభజించెను. ఒకటి పురుష 
భాగము, రెండవది (స్త్రీ భాగము వారికి స్వాయంభువ మనువు, శతరూపియని పేర్లు పెట్టును. వారికి 
అయిదుగురు పిల్లలు కలిగిరి ముగ్గురు పుత్రికలు - ఆకూతి, ప్రసూతి, దేవహూతి, ఇద్దరు పుత్రులు - 
ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు 


ఆకూతి రుచి యను బుషిని వివాహమాడెను. దేవహూతి కర్షముని, ప్రనూతి దక్షుని వివాహమాడెను 
వారి సంతతి, ఆ సంతతి సంతతి యా లోకమున విస్తరించెను 


22 ఆది వరాహము 


స్వాయంభువ మనువు జన్మించిన వెంటనే తన తండ్రిని సమీపించి యిట్లనెను “నేనేమి చేయవలెనో 
ఆజ్ఞాపించవలెను మీ ఆజ్ఞను శిరసావహించెదను''. తన కుమారుని పలుకులను విని బ్రహ్మ సంతసించి, 
సృష్టి కార్యము కొనసాగించమని చెప్పెను. ''తండ్రీ! అట్టే కావించెదను'' అని మనువు జవాబిచ్చెను “కాని 
నేను సృష్టించువారు యెచ్చట జీవించవలెనో సూచించవలెను. నేను సృష్టికార్యము చేపట్టుటకు సంసిద్దుడనై 
యున్నాను, కాని భూమి (ప్రభ్రయమందు నీటిలో అట్టడుగున మునిగిపోయినది భూమిని తిరిగి తెచ్చి 
స్వస్థానమునందుంచిన, మీరు కోరినట్టు సృష్టి కార్యము కొనసాగించగలను'' అని మనువు పలికెను 


బ్రహ్మకు యేమియు తోచకుండెను. తనలో తానిట్టనుకొనెను. “అట్టడుగున మునిగిపోయిన భూమిని 
తిరిగి బయటకు తీసుకువచ్చుటెట్టు? సృష్టి కార్యము యెట్లు జరుగగలదు? ఓ నారాయణమూర్తి 
సృష్టిచేయమని నీవు నన్నాజ్ఞాసించితివి ఈ సమస్యను నీవే తీర్చవలెను'' మనసులో నారాయణుని తలంచెను 
నారాయణుని ధ్యానించుచుండగా, ఆకస్మాత్తుగా బ్రహ్మ ముక్కు రం(ధ్రముల నుండి వేలి గోరు పరిమాణములో 
నున్న ఒక వరాహము (పంది) ఊడిపడెను. అరి పుట్టిన తర్వాత తన పరిమాణమును బాగా విస్తరింపజేసెను. 
ఈ దృశ్యమును తిలకించిన వారందరూ నారాయణుడే, అట్టుడుగున నున్న భూమిని వెలుపలికి తెచ్చుటకు, 
వరాహ రూపమును దాళ్చెనని (గ్రహించిరి. 


వరాహము విపరీతమైన శబ్దము చేయగా దిక్కులన్నియు ప్రతిధ్వనించెను. ఆ శబ్దమును విని అందరూ 
ఉప్పాంగిపోయిరి. వారందరూ యేక కంరముతో నారాయణుని కీర్తించిరి, 


తన చుట్టూ ఉన్న వాయువును ముక్కుతో ఆ(ఘ్రాణించి, తరువాత సముద్ర జలమును చవి చూచి, 
అద్భుతమైన ఆ వరాహము సము(ద్రములోనికి ప్రవేశించెను అకస్మాత్తుగా ఆ వరాహము సముద్రములో 
ప్రవేశించిన తీరు యెంతో భయంకరముగా నుండెను. ఆ బరువును మోయలేక సముద్రము ఆయాసపడుచున్న 
టుండెను. ఆ సముద్రములో యీది నీటి అట్టడుగు భాగము చేరి అచటనున్న భూమిని కాంచెను. భూమిని 


శ్రీమద్భాగవతము 


తవ రంతములతో పైకి యెత్తి మెల్లమెల్లగా సముద్ర ఉపరి భాగమునకు వచ్చుచుండెను. వరాహము భూమినెత్తి 
పైకీ వచ్చుచుండగా ఒక అసురుడు అడ్డుపడుచుండెను. కాని వరాహము అడ్డుపడుచున్న ఆ అసురుని 


హతమార్చి, తిరిగి మెల్లగా పైకి వచ్చుచుండెను. సనకుడు, అతని సోదరులు, బ్రహ్మ, మరీచి, అతని సోదరులు 
యెంతో ఆత్రముతో ఊపిరి బిగబట్టి వేచి చూచుచుండిరి. 


వారట్టు ఆత్రముతో చూచుచుండగా, భూమిని తన దంతములతో నెత్తి పైకెగయుచున్న వదాహము 
కన్చించెను తవ గట్టి దంతములచే భూమికి యేర్పడిన గంతల పై భూమివి దించి యుంచెను. (బ్రహ్మ మొదలగు 
వారు వరాహముమ కీర్తించిరి వారిట్టువిరి '“ప్రభువులకు ప్రభువైన నిన్ను యజ్ఞ పురుషుడని అందరూ 
పూజింతురు వీవు నాలుగు వేదముల స్వరూపము వరాహ రూపము ధరించిన ఓ నారాయణుడా! నీకు 
చేతులెత్తి నమస్కరింతుము నీ శరీర చర్మము గాయత్రి, యితర ఛందస్సులతో చేసినది నీ నేత్రములే 
ఆజ్యము నీ నాలుగు పాదములతో చతుర్దోత్రమను కర్మకాండ రూపాందినది నీవు కావించిన యీ పవిత్ర 
కార్యమును యెల్లరు చూచుటకు అర్హత లేదు'' ఆ తర్వాత వారు వరాహ శరీరములోని (ప్రతి అవయవము 
యజ్ఞ, కార్యమువ కెంత ముఖ్యమో సరిపోల్సిరి. ఆ ఏమ్మట తిరిగి వారిట్టనిరి ''నీకు మేము కృతజ్ఞులము 

సీ దంతములతో "పైకి యెత్తివ యీ భూమి అతి రమణీయముగా మండెను. ఏనుగు తన తొండముతో 
నెత్తిన తమ్మి మొగ్గవలె భూదేవి కన్చించెను. సృష్టి కావించుటకు ఆధారమైన భూమిని తిరిగి యధాస్త్రానమునకు 
తెచ్చియుంచివ వీకు మా ధవ్యవాదములు తెలుపుచు ప్రణమిల్లుచువ్నాము నీకు, నీ పత్నియైన భూమౌతకు 
నమస్కరించున్నాము. జల బిందువులను నీ చుట్టూ (ప్రోక్షించుట చేత స్వర్గములన్నీ పావనమైవవి వీ కేశములు 


విస్తరించిన (ప్రదేశములు పవిత్రములై యజ్ఞములు చేయుట కనువుగా నున్నవి. నీ కరుణాపూరిత దృష్టి 
యెిల్సిపుడూ మాపై మండుగాక అవి (ప్రార్షించుచున్నాము”. 


వారి మాటలమ వింటూ కొంతసేపు అక్కడ ఉండి ఆ తర్వాత వారి యెదుట నుండి వరాహము 
నిష్కమించెము. 


విదురుడు అడ్డుపడి యిట్టవెను “' ఓ మహర్షీ ఈ పురాణ గాధ విమచుండగా నా శరీరము గగుర్పొడుచు 
చుండెను. వరాహము వెదుర్కొన్న ఆ అసురుడెవరు? వరాహ రూపములో నారాయణుడు హిరణ్యాతుడనే 
అసురుని చంపివట్టు వినియున్నామ. బహుశః అతడే యూ అసురుడై యుండవచ్చు. కేవలము ఒక అసురుని 
చంపుటకే వారయలుడు దిగి వచ్చెవా? ఆ వృత్తాంతమేదో వివరముగా చెప్పుము”. 


మైత్రేయుడిట్టవెను. “ హిరణ్యాకువి వృత్తాంతము తెలునుకొవవలెవవ్న అనేక సంవత్సరములు వెనుకకు 
వెళ్ళవలపి యున్నది”. 


తృతీయ స్కంధము 
23 దక్ష పుత్రిక దితి 


మరీచి కుమారుడు కశ్యప బుషి అతడు దత్తుని పదముగ్గురు పుత్రికలను వివాహమాడెను. వారిలో దితి 
ఒకతె. 


ఒకరోజు సాయం కాలము దితి తన భర్త వద్ద నిలుచుండెను అప్పుడే కశ్యపుడు అగ్నిలో హవిస్సు వేలి 
సాయం పూజ ముగించెను దితి భర్తతో సంయోగము కొరకు ఉప్విళ్లూరుచున్నది. ఆమె భర్తతో అతి మెల్లగా 
మృదు స్వరముతో యిట్లనెను. “'నాధా! నా శరీరమును కామాగ్ని దహించుచున్నది నా కోరిక తీర్చి నన్ను 
సంతోషపెట్టుము. మన్మధ బాధ భరించలేనంతగా ఉన్నది'' కశ్యపుడు మాటాడక మౌనముగా నుండెను. 
“దయచేసి నన్ను కరుణించి నా బాధను తీర్ఫుము'"', అని ఆమె మరల పలికెను. ఆమె అవయవ సౌందర్యమును, 
ఆమె కనులలో (ప్రస్ఫుటముగా గోచరించే కామవాంఛను కశ్యపుడు తిలకించెను ఆమెతో (పేమ పూర్వకముగా 
కశ్యపుడిట్టునెను “(పేయసీ! తప్పక నిన్ను సంతోషపెస్టైదను. పురుషుడు జీవిత సముద్రము దాటుటకు 
భార్య నావ వంటిది జీవితములోని సుఖ దుఃఖములందు భార్య భర్తకు తోడుగా ఉండును అతనితో ఆమె 
ధర్మము ననుసరించును అందుకే భార్యను సహధర్మచారిణి యందురు. భర్త హృదయములో జనించి అక్కడ 
ఆమెకొక గౌరవ స్థానముండుటచేత వివాహిత (స్త్రీని “జయ” అందురు నీవు నా కెంతో (పేమ పాత్రురాలవు. 
కాని యిప్పుడే నీ కోరిక తీర్చమని అడగకుము 


ఇప్పుడిది సంధ్యా సమయము. ఇప్పుడిప్పుడే సూర్యుడు తన తీళ్ల కిరణములను ఉపసంహరించి పశ్చిమ 
దిక్కున అస్తమించుచున్నాడు ఇది పవిత్రమైన సమయం దినమంతటిలో యీ సమయం మహాదేవునికి 
పవిత్రమైనది ఈ సమయములో EN ౬ ప్రమధగిణములు వెంటరాగా నెమ్మదిగా వాహ్యాళికి 
వెడలును ఈ సమయంలో అతడు తన మూడు కనులతో - సూర్యుడు, చంద్రుడు, అగ్ని - లోకము 
నంతనూ పరీక్షీంచును నీ తోబుట్టువు సతి భర్తయైన మహాదేవుడు, శ్మశాన భూమిలోని బూడిద కప్పిన 
శరీరముతో, చల్లటి గారికెగసే యె(ర్రని ధూళితో నిండి అటు నిటు రేగుతున్న జడలతో, బంగారు వన్నె 
శరీరము బూడిదతో తెల్లబడి యుండగా, యీ లోకమును వీశ్షించుచుండును. రతి క్రియకు యిది సమయము 
కాదు మహాదేవుని అగౌరవపరచుట యగును కొంచెముసేపు నిదానించుము నిన్ను సంతోషపెళ్నోదను. 
ఇంచుక తాలిమి వహింపుము'' 


కాని ఆమె వినలేదు కామాగ్నికి తాళలేక ఆమె చెప్పు కారణములకు విసిగి నేసారి, కోధోడ్డీప్పుడైన భర్త 
కశ్యపుడు, ఆమె పదే పదే కోరుతూ బలవంతపెట్టుగా, ఆమెతో (క్రీడించి సంతోషపెట్టను కామాగ్ని చల్లారి, 
తిరిగి సవ్యముగా ఆలోచించుసరికి, కశ్యపుడు సూచించిన ప్రమాదము జ్ఞప్తికి వచ్చి ఆమె యిట్లనెను 
“కామాగ్నికి తాళలేక నీ మాటలను నిర్హక్ష్యమును చేసి పరిసరములను గుర్తించకుంటిని, మహాదేవుని 
అగారవపరిచినానేమోనని భయము కలుగుచున్నది పుట్టబోవు బిడ్డకు మహాదేవుని ఆగ్రహము చేత యెట్టి 
ఆపద కలుగదని అభయమిమ్ము క్షమించి కరుణించమని మహాదేవుని వేడెదను నేను చేసిన యీ పాపము 
క్షమార్దమని చెప్పుము మహాదేవుడు నా సోదరి సతికి భర్త తప్పక కరుణించ గిలడని భావింతును. ఏమి 
జరుగునో చెప్పుము నాకు భయముగా నున్నది'' చాలాసేపు కశ్యపుడు మొనను వహించి యుండెను. 
చివరకు కనులు దించుకుని నిలుచున్న తన భార్యవైపు తిరిగి యిట్లనెను ''సీవు సాపము చేసితివి నా వద్దకు 


శ్రీమద్భాగవతము 


వచ్చినపుడు నీ మనసు ను తుచ వాంఛలతో నిండి యుండెను. నా మాట వినకపోతివి. అంతేకాక, మహాదేవునికి 
గౌరవము చూపక అవమానించితివి. నీకు కలిగే యిద్దరు పుత్రులు పరమ దుర్గార్గులగుదురు. వారు యీ 
ముల్లోకములను వేధించుదురు. దేవతలకు వారివలన పెక్కు బాధలు కలుగును. వారు యా భూమిపై 
ధర్మమును నశింపజేయుదురు. సత్పురుషులను బాధించి నీ పుత్రులు లోక కంటకులయ్యెదరు. నారాయణుడ 
వతరించి వారి దుషృత్యముల నుండి యీ లోకమును రక్షించును”. 


ఈ విధముగా జరుగ గలదని దితి. తెలుసుకొనెను. కశ్యపుని పాదములపైబడి ఆమె యిట్టనెను. ''నాథా! 
.. మిమ్మల్ని ఒక వరమడగవలె ననుకొనుచున్నాను. నా పుత్రులు భగవంతునిచేత మరణించునట్లు చేయుము. 
అంతేకాని బ్రాహ్మణ శాపము చేత మరణింపకుండునట్టు చేయుము. భగవంతుని చేత మరణించిన వారికి 
ముక్తి కలుగును. ఎ లేకున్న, వారు మరల మరల ఏ జన్మించవలసి వచ్చును. 


ఆమె మాటలను విని కశ్యపుడిట్టనెను. ' “ఎంతటి పాపమైనను (ప్రాయశ్చిత్తము చేత దాని ప్రభావము తగ్గును. 
- జరిగినదానికి నీవు పశ్చాత్తాప పడుచున్నావు. నీ పుత్రుల మరణమునకు నారాయణుడు కారణము కావలెనని 
కోరుటచేత అతనిని గౌరవించినట్టయ్యెను. మరియు, నన్ను క్షమించమని మహాదేవుని కోరితివి. అందుచేత 
నీ యిరువురు పుత్రులు: నారాయణుని చేత మరణించగలరని అభయమిచ్చుచున్నాను. నీకు సంతోషము 
గూర్చు మరొక విషయము చెప్పదలచుకున్నాను. నీ మనుమడు నారాయణుని భక్తులలో అగ్రగణ్యుడు 
కాగలడు. లోకమంతయు అతని భక్తిని కీర్తించును. భగవంతుని నామమును (ప్రజలుచ్చరించునంతకాలము, 
అతని కీర్తి చిరస్థాయిగా నుండును. అగ్నిలో కరగించి మెరుగుపెట్టిన బంగారము మాలిన్యముపోయి యెట్టు 


పండునో, అదే విధముగా మానవుల (ప్రాపంచిక వాంఛలు దగ్హమై నశించి నారాయణుని భక్తుడైన నీ మనుమనివలె 
నుందురు. 


''అతడు ఆదర్శ భక్తుడుగా వెలుగొందును. ఎన్ని ఆటంకములు అంతరాయములు కలిగినను నారాయణు 
నిపై భక్తి విడువక, రాత్రింబవళ్ళు భగవంతుని స్మరించును. పంచభూతములతో యేర్చడిన తన శరీరము 
ఉన్నంతవరకు అతనికీ భక్తి యుండును. ఆ పిమ్మట అతడు నారాయణునిలో లీనమగును. అతనికెట్టి 
బంధములు ఉండవు. మంచి స్వభావము కలిగియుండును. థైర్యమునకు, కరుణకు నిలయముగా నుండును. 
క్రోధము, ద్వేషము లేక అందరియెడ సమభావము కలిగియుండును. అతనికి శత్రువులెవరూ ఉండరు. 
చంద్రునివలె చల్లదనము విరజిమ్మి ప్రకాశించును. మంచి నడవడితో అందరి హృదయములకూ ఆనందము 


'కల్షించును. అతనికొరకై భగవంతు డవతరించును. చర్మచక్షువులతో భగవంతుని దర్శించే కొద్దిమందిలో 
- వి మనుమడు ఒకడు కాగలడు. 


. . తన తెలివితక్కువ తనము చేత తన పుత్రులకు సంప్రాప్తించిన దురదృష్టము నెవరూ తప్పించలేరని దితి 
. గ్రహించెను. ఇక. ఆ విషయమై చింతించి ప్రయోజనములేదని తలంచెను. కాకపోతే తనపుత్రులు నారాయణుని 
. చేతిలో తప్ప యింకెవరి చేతిలోనూ మరణించరని ఊరళు చెందెను. అంతేకాక ఆమె మనుమడు సతు ఎరుషు 


డుగా (ప్రఖ్యాతి గాంచగలడని తెలిసి సంతోషించెను. కనులవెంట నీరు రాగా తలదించుకుని భర్తసముఖమునుండి 
వెళి పోయెను. 


తృతీయ స్కంధము 
24 దా ఇరపాలకులు 


దితి గర్భములో పుత్రులు వేగముగా పెరుగుచుండిరి. పాపమామె దేవతలకు, యీలో కమునకు జరుగబోవు 
కీడు తలచుకుని భయపడెను. అందుచేత ఆమె పుత్రులను ప్రసవించక తన గర్భమునందే యుంచుకొనెను. 
నూరు సంవత్సరములు ఆమె గర్భమునందు వారుండిరి. ఇంతలో ఒక అద్భుతము జరిగెను. గర్భములో 
నున్న వారి కాంతి ప్రజ్వలించగా, దానిముందు లోకము కాంతిహీనమయ్యెను. దేవలోకమునూ, అందలి 
దేవతలును కూడ కాంతి విహీనముగా గోచరించిరి. వారి వైభవము మాసిపోవుచున్నదను ఆందోళనతో, 
సృష్టికర్తయైన బ్రహ్మవడ్డకు వెళ్ళి, యీ విచిత్రమునకు కారణమేమని యడిగిరి. వారిని చూసి చిరునవ్వు 
నవ్వి యిట్లనెను. “మీరు ఆందోళన పడవలసిన అవసరములేదు. కనీసం ప్రస్తుతానికి లేదు! దీనికి కారణము 
మీకు వివరించెదను. 


“ఒకప్పుడు వైకుంఠములో నున్న నారాయణుని పూజించుటకు, నా కుమారులు సనకుడు, సనందుడు, 
సనాతనుడు, సనత్కుమారుడు వెళ్ళిరి. తొందరగా ఆరు ద్వారములు దాటి యేడవద్వారము సమీపించిరి. 
ఏడవద్వారము సమీపించి, వైకుంఠము ప్రవేశించబోవు తరుణములో ద్యారపాలకులైన జయ విజయులు ఆ 
బుషులను అడ్డగించి, “మీరు ప్రవేశించుటకు నీలులే' దనిరి. ఒక క్షణము బుసులు వారిద్దరినీ చూచిరి. 
అందముగా, చక్కని వస్త్రముల నలంకరించుకున్న వారిరువురూ అహాంకారపూరితులై యుండుట ఆ 
బుషులు గమనించిరి. ద్వారపాలకుల మాటలను లక్ష్య పెట్టక, బుసులు యేడవద్యారము దాటి వైకుంఠము 
ప్రవేశించుటకు ప్రయత్నించిరి. అంత ద్వారపాలకులు తమ చేతులలో నున్న క(ర్రంనడ్డుపెట్టి “(ప్రవేశించుటకు 
వీలులే' దనిరి. 


'“బుసులకు విసుగుకలిగి కోపము వచ్చెను; క్రోధము కామమునకు తమ్ముడు. జయి నిజయులను చూచి 
ఆ బుషులిట్లునిరి. “భగవంతుని సన్నిధిలో యింతకాలముగా ఉంటూన్న మీలో ౩ యుట్ణి దుర్గుణములుండుట 
ఆశృర్యముగా నున్నది. భగవంతుని సని ్నధిలోనే యున్నామను అహంకారము మీకు ఉన ఉన్నట్టు గోచరించుచు 
న్నది. నారాయణుని సన్నిధి మీకు లేకుండునట్టుగా శపించుచున్నాము. మీరు కాము(క్రోధాది దుర్గుణములు 
తాండవమాడే మానవ లోకములో జన్మించెదరు. నారాయణుని సన్నిధిలో నుండుటచేతి ఆజా ౨౬"రముతో 
కన్నుమిన్నుగానక, సతృురుషులను అగౌరవపరచు స్టితికి దిగజారినారు'. 


““తమకు సంభవించనున్న ఘోరదుస్టితిని తలచుకుని, జయ విజయులు సనకసనందాది బుషుల కాళ్ళమీది 
పడి క్షమించమని ప్రార్థించిరి. వారి పరిస్టితికి విచారించి బుషులిట్లునిరి. “మీరీ శాపమునకు తగుదురని 
శపించితిమి. అయితే యిప్పుడు దీనిని కొద్దిగా సవరించెదము. మీరెత్తబోవు జన్మలలో యెల్లపుడూ నారాయి 
ణుని ద్వేషించుటచేత మీ హృదయములు నారాయణ భావముతో నిండియుండును ము? . “జయ విజయులిద్దరూ 
చెవులు మూసుకుని 'శాంతం పాపం' అని ఆశ్చర్యముత్‌ ముతో 'భగవంతుని దే పసించుటయా? ద్వేషమా? షదియెట్ట్లు 
సాధ్యము' అని తలచిరి. వారి కన్నుల నుండి అశ్రువులు వర్షించుచుండెను. 


“ఆ క్షణములో నారాయణుడచటికి వచ్చెను. బుషులు అతని పూజించిరి. జయ విజయు లిద్దరూ 
నారాయణుని పాదములను విడువకుండిరి. వారి కనీ ళ్లతో నారాయణుని పాదములు తడిసెను. వారిని లేవనెళ్తి, 
బుషులవైపు తిరిగి యిట్లనెను. యు గొప్పతనము గుర్తింపక నా "సీవకులైన వీరిద్దరు నుమ్ములను అగోరవపరచిం. 


శ్రీమద్భాగవతము 


మీరు వీరికి శాపమిచ్చుట ఉచితముగా నున్నది. మీరు చేసినది నాకు ఆమోదమే సేవకుని దోషములు 
యజమానికి వర్తించును, కాబట్టే వారి పక్షమున క్షమించమని వేడుకొనుచున్నాను భక్తులంకె ప్రీతిప్రాతులు 
నాకు మరియొకరు లేరు. అటువంటి భక్తులకు అవమానము జరిగినవో నాకు ఆగ్రహము కలుగును. మీరు 
శాసించినట్టుగా వారు మానవలోకములో జన్మించి, తర్వాత నావద్దకు తిరిగి రాగలరు' 


“నిగ్రహము కోల్పోయి, నారాయణునికి (పేమపాత్రులైన జయ విజయులను తొందరపడి శపించినందు 
అకు, బుషులు సిగ్గుపడి వారి తొందరపాటునకు నారాయణుడు మందలించుచుండెనా యని కల్లోలిత 
మనస్కులై యుండిరి. వారి ఆలోచనను తెలుసుకుని నారాయణుడిట్లనెను, 'మీరు కలవరపడవద్దు ఇంతవరకూ 
జరిగిన దంతయూ నాకు సమ్మతమే!' “నారాయణుని ఆభయ వచనములు విని బుషులు సంతృప్పులై 
నారాయణుని పూజించి వెళ్ళిపోయిరి జయ విజయులతో నారాయణుడిట్లనెను 'బుషుల శాపమును నేను 
సరిదిద్దగిలను, కాని నేనట్లు చేయను బ్రాహ్మణుల శాపము వృధా కారాదు మీరిద్దరూ మానవలోకములో 
జన్మించక తప్పదు మీకు మూడు జన్మలు కలుగును మొదటి జన్మములో (క్రోధము చేత మీకు 
వినాశముకల్లును. రెండవ జన్మలో కామము చేతను, ఆఖరి జన్మలో మదము చేతను మీరు చేయు కార్యములు 
కలుషీతమై మీకు వినాశము తెచ్చును. కాని మీకు ఒక హామీ యిచ్చుచున్నాను మీరు నాచేతిలోనే 
మరణించెదరు చివరకు మీరు తిరిగి నన్ను చేరెదరు. మీరు నాయెడల విశేషమైన దే షముతో వ్యవహరించెదరు. 
అదియూ ఒక విధమైన యోగమే; భక్తులకన్న మిన్నగా యెల్లపుడూ నన్నే తలంచెదరు. ఈ సంభ్రమ యోగము 
మీ ప్రత్యేకత మీమూడు జన్మలు ద్వాపరయుగాంతముతో పూర్తి యగును. 


“వారి యెదుట నుండి నారాయణు డదృశ్యుడుకాగా, జయ విజయులు భూలోకమున జన్మింపబోయిరి 


ఈ జయ విజయులే దితి గర్భమున నున్నారని, వారి తేజస్సు చేతనే, భూలోక స్వర్గలోకములు 
కాంతివిహీనమైనవని, వేరే ని బ్రహ్మ తెలిపెను 


నూరు పంవళరముల తర్వాత దితికి యిడ్లరు కవలు పుట్టిరి వారికి హిరణ్యాక్ష హిరణ్యకశిపులని తండ్రి 
నామకరణము చేసెను వారు జన్మించునపుడు (ప్రపంచమునకు సంభవి 


దించునట్లుగా, 
అనేక దుశ్శకునములు గోచరించెను. 


25 హిరణ్యాక్ష వధ 


కవలిర్దరూ పెరిగి మిక్కిలి బలముతో శక్తివంతులుగా రూపొందిరి వారు (బ్రహ్మను గురించి ఘోరతపస్సు 


చేసి సృష్టికర్తను మెప్పించిరి హిరణ్యకశిపుడు మరణము కలుగకూడదని వరమడిగెను మృత్యువునకు తాను 


అతీతుడను కానని చెప్పి, ఆ వరము కయతను (బ్రహ్మా తెలిపెను. అంతట రాక్షసరాజు 


తన వరమును సవరించి, యిట్లు పలికెను ““నమ్న యే దేవుడుగాని మానవుడుగావి చంపకుండునట్టు 
వరమిమ్ము. నీవు సృష్టించిన యేవస్తువూ నా మరణమువకు కారణము కారాదు. ఎట్టి ఆయుధముచేత నేను 
మరణించరాదు ఎట్టి జీవపదార్థముచేతగాని జడపదార్హముచేతగాని నాకు మృత్యువు రారాదు. రాత్రియందు 
గొవి, పగటేియందుగావి వాకు మరణము కలుగకూడదు. భూమిసపైగావి, ఆకాశమందుగాని, యింటిలో గాని, 


తృతీయ స్కంధము 


యింటిబయలుగాని నాకు మరణము సంభవించకూడదు'' మరణము కలుగుటకు సాధ్యమైన వాటినన్నింటిఒ 


ఊహించి వాటినుండి తనకు మరణము తప్పునట్లు వరమడీగెను ''తధాస్తు'' అని (బ్రహ్మసలికి అంతర్జానమ 
య్యెను 


ఇరువురు సోదరులు లో దేరిరి దేవతలను వారు సులువుగా అణచివేసిరి 
ఎల్లపుడూ తన తమ్మునికి సంతోషము కలిగించుటక్తై హిరణ్యాక్షుడు నూతన విధానము లన్వేషించుటకై 
సంసిద్దుడయ్యెను నారాయణుడు అన్ని లోకములకు (ప్రభువని తెలుసుకుని, అతనిని ద్వేషించుట మొదలిడిరి 
నారాయణుని నిర్మూలిందినచో లోకములన్నీ వారి హస్తగతమగునని భావించిరి. 


వరుణు డధిపతిగా నున్న ఊర్ష్యలోకములో విభావరి అను పట్టణములో హిరణ్యాక్షుడు ప్రవేశించెను 
వరుణుని యెదుట నిలిచి అహంకారముతో కొద్దిగా తలవంచి, వ్యంగ్య పూరితమగు వినయముతో, “ప్రభూ! 
మీరు అతి బలసంపన్నులుగా 'ప్రసిద్దికెక్కిరి. మీతో పోరు సలుపు అవకాశమును నాకు ప్రసాదింపుడు ఇదివరలో 
మీరు దైత్యులందరినీ జయించి, రాజసూయయాగము జరిపి, యీ ఊర్ల్యలోకమునకు అధిపతి కాగల్షిరి 
మీతో పోరు సలిపే గౌరవము నాకు కలిగించండి'' అని పలికి హరణ్యాక్సుడు వికటాట్టహానము చేసెను 
వరుణుడు ఆ(గహమును ని(గ్రహించుకుని వినయము నటించుచూ యిట్లు సమాధానమిచ్చెను ''హిరణ్యాశ! 
నాకు వయసు మీరినది చాలా కాలము (క్రిందటనే పోరు సలుపుట విరమించితిని, నాకు పోరు సలుపు కోరికలేదు. 
నీతో పోరు సలుపుటకు తగినవాడు ఒక్కడే; అతడు పురాతనుడైన నారాయణుడు, అందరికీ ప్రభువు అతనితో 
నీవు తప్పక పోరు సల్ఫ్పవలెను'' కొంతసేపు మౌనము వహించి, తిరిగి వరుణుడు, ''నీవంటి దుష్టులను 
హతమార్చుటకు నారాయణుడు అనేక రూపములు ధరించును నీ అహంకారమును సోగొట్టి, అతడు నిన్ను 
రణరంగమున కుక్కలకు, నక్కలకు ఆహారముగా విడుచును. 


నారాయణుడు తనతో పోరు సలుపుటకు యిచ్చగించునని తెలుసుకుని పరమానందభరితుడయ్యెను 
వరుణుని చివరి వచనములు విస్మరించెను తన (ప్రబల శత్రువును అన్వేషించుచూ ఆ రాక్షసరాజు సంచరించు 
చుండెను అట్టు సంచరించుచుండగా నారదు డెదురయ్యెను, తొందరలో నున్నట్టుగా నారదు డతి వేగముగా 


యిట్లు పలికెను. “హిరణ్యాళా! నీవు నారాయణుని వెదకుచున్నావని, అతనితోపోరి సంహరింపనున్నావని 
విన్నాను ఇది నిజమేనా?'' 


“నిజమే” అని హిరణ్యాక్షుడు తిరిగి, ''అవును నిజమే అనేక సంవత్సరములుగా, మీరందరూ పిలిచే 
(ప్రభువులకు (ప్రభువైన ఆ నారాయణుని అన్వేషించుచున్నానని లోకములో అందరకూ తెలుసు అతడెక్కడ 
దాగియున్నాడో యెవరైనను తెలియజెప్పిన వారికి నేను కృతజ్ఞుడనై యుండగలను' ' 


“అయితే నీవు నాకు కృతజ్ఞుడవై యుండగలవు" అని నారదుడనెను ''అతడెక్కడున్నదీ నాకు తెలుసు 
అది నీకు చెప్పుటకే తొందర తొందరగా నీ వద్దకు వచ్చితిని ప్రళయానంతరము భూమి యేవిధముగా 
రసాతలమున మునిగినదో నీకు జ్ఞాపకమున్నదా? భగవంతుడు తిరిగి రసాతలమునుండి భూమిని వెలికి తెచ్చి 
స్వస్తానములో నుంచుటకై వరాహరూపమును ధరించెను అతడు భూమిని బాహువులందిడుకొని సముద్ర 
ఉపరితలమునకు వచ్చుచుండవచ్చును నీవు తొందరగా వెళ్ళినచో అతనితో పోరు సలుపగలవు'. నారదునికి 
ధన్యవాదములు తెలిపి, పవిత్ర వరాహమున్న వైపుగా హిరణ్యాక్షుడు అతితొందరగా వెళ్ళెను వరాహమువైపు 
తిరిగి గట్టిగా అరచుచూ హిరణ్యాక్షుడిట్టనెను ''ఓరీ మృగమా! నామాట వినుము నేను చూచుచుండగా 


శ్రీమద్భాగవతము 


యీ భూమిని దొంగిలించుకొని పారిపోవచ్చునని తెలివితక్కువగా తలచకుము. రసాతలములో నుండు మాకు 
బ్రహ్మ యీభూమిని యిచ్చెను. నీవు దానిని తీసుకువెళ్తుటకు వీలులేదు. నీకు భూమిపై యెట్టి హక్కు 
లేదు. నీవు ఒక దొంగవు. నీవు వరాహరూపము ధరించినటప్పటికీ, నాకు పరమశ త్రువైన నారాయణుడవని 
యెణుగుదును. నీవు సాధించిన విజయములను వినియున్నాను. ఇంత కాలము మమ్ము మోసగించి నెగ్గుకు 
రాగలిగినావు. నీ మాయ చేత మమ్ములను హతమార్చినావు. మాలో యెవ్వరితోనూ ముఖాముఖి పోరు 
సలుపుటకు ధైర్యము లేకపోయినది. అందుకే కాబోలు మాకు శత్రువులైన దేవతలు నిన్ను ప్రభువులకు ప్రభువని 


గొప్పగా చెప్పుచుందురు. ఇకముందు అట్టు జరుగదు. ఆరోజులు గతించినవి. నీవు నాకు చిక్కితివి నీతో 
పోరాడకుండా నిన్ను వదిలిపెట్టను. నిన్ను యీరోజే యమువివడ్డ డ్లముగా నిలుచున్న 
నిన్ను తొలగించెతను'' 


హిరణ్యాక్షుని మాటలు లక్ష్యము చేయక సముద్రము పైకి వచ్చుటకు వరాహము ప్రయత్నించుచుండెను 
కాని హిరణ్యాక్షుడు వెంబడించుచూ యిట్లనెను “నీకు సిగ్గులేదు అందుకే నానుండి పారిపోవుటకు 
ప్రయత్నించుచున్నావు చాలా కాలము నుండి నీకొరకై యెదురు చూచుచుంటిని నిన్ను తేలికగా వదలిపె 
ట్టను. నన్ను తప్పించుకుని పారిపోకుము నీ గురించి వినినప్పటే నుండి నీతో పోరు సలుపుటకు నా భుజములు 
ఉవ్విల్లూరుఛున్నవి''. 


వరాహము సముద్రముపై భూమిని స్థిరముగా నుండునట్లు చేసి, హిరణ్యాక్షునివైపు తిరిగి యిట్లనెను 
“నేను మృగము కావటము చేతనే నీ మాటలను విని యూరకున్నాను కుక్కల మొరుగులను జంతువులు 
మాత్రమే విని యూరకుండును. నీ ప్రగల్బములు విని ధైర్యవంతులెవరు నూరకుండరు, ఊరకుండకూడదు 
నీవు మృత్యువు చేతిలో నిమిడియున్నావు లేకున్న నీకంకు బల సంపన్నులైన వారితో యిట్లు మాట్లాడవు 
నీవు యిదివరకు చెప్పినట్టుగా, యెవరూ చూడకుండ యీభూమిని రసాతలమునుండి నేను దొంగిలించి 
తెచ్చుచుండుట నిజమే కానియిప ఏడు నీవునను ఎ కనుగొన్నావు రాక్షసుల మార్గములో ముల్లుగా ఉంటూన్న 
నన్ను తొలగించి, వారి పాదములు రక్తము చిందకుండ నివారించుటకు ప్రతిజ్ఞ పట్టితినని పలికినావు నీ 
అసుర మిత్రుల పాదములు రక్తము చిందుట చూచి నేను సహించలేను. అంతేకాక నీవంటి ధైర్యశాలి తనమాటను 


నిలబెట్టుకానలేకపోవుటకూడ నేను సహించలేను అందుకే నేను ఆగినాను లేకున్న యింతకుముందే 
పారిపోయియుందును'' 


కేవలము ఒక మృగముగానున్న వరాహమును గాంచి యేవగింపు జుగుప్పతో కూడిన దాని స్వరమువిని, 
హారణ్యాకుడు మండిపడెను. తన గదను యెత్తి వరాహమువైపు వడివడిగా వెళ్ళెను సర్పమువలె బుసకొట్టుచుం 
డెను ఆ(గహముతో అతని తలగి(రుమని తిరుగుచుండెను. వరాహమును సమీపించి, తన గదతో గట్టిగా 
కొట్ట్ణను, ఆ దారినుండి పక్కకు మళ్ళి, ఆ గదాఘాతము నుండి, యముని నుండి యోగివలె తప్పించుకొనెను 
వరాహము గదనెత్తి హిరణ్యాక్షుని సుదుటిపై కొట్టను. హిరణ్యుడు కూడ పక్కకు తొలగి గదాఘాతము 
నుండి తప్పుకొనెను. ఆ విధముగా వారిరువురూ గదా యుద్దము కొంతసేపు జరుపగా, అందరూ ఊపిరి 
బిగబట్టుకుని చూచుచుండిరి. హిరణ్యాక్షుడు అతి బలవంతుడు, అతని (ప్రత్యర్ణి సాక్షాత్తు నారాయణావతారము. 
వారి గదా యుద్లమును వీక్షించుటకు బ్రహ్మ బుషులు రసాతలమున కేతెంచిరి 


తన మనస్సునందు నారాయణుని సంకల్పించి, బ్రహ్మయిట్టనెను. "' ప్రభూ! వారి తపస్సునకు మెచ్చి, 


తృతీయ స్కంధము 


వారి పొగడ్తలకు లొంగిన ఒకానొక క్షణములో పాపాత్ములైన యీ సోదరులిద్దరికీ వరములను (ప్రసాదించి 
ముప్పు తెచ్చితిని. నిన్ను (ప్రేమించు వారందరిని వేధించుటకు వారు కృతనిశృయులైరి వారివలన యీ 
లోకము బాధపడుచున్నది అతడు చాలా శక్తివంతుడు. ఇక అతనిని హతమార్చుటలో జాగు చేయవద్దు 
చీకటిపడిన తర్వాత అసురులశక్తి యినుమడించునని నేను నీకు చెప్పనక్కరలేదు ఈ సమయము అభిజిత్తు, 
చాలా పవిత్రమైనది ఈ పాపాత్ముని నుండి యీ లోకమును యీ క్షణమే రక్షింపుము: 


భగవంతుని చిరునవ్వు యిట్లు చెప్పుచున్నట్లుండెను, ''నేను కాలమును నాకుమారుడైన బ్రహ్మ అభిజిత్తు 
ముహూర్తము యొక్క పవిత్రతను, రాత్రి అసురుల శక్తి విజృంభించునని తెలుపుట వింతగా నున్నది. నేను 
హతమారుదునని తలంచుచున్నాడేమో! 


వరాహము తన గదతో హిరణ్యాక్షుని గడ్డముపై గట్టిగా కొట్టను తన గద నడ్డుపెట్టి హిరణ్యాక్షుడు 
తప్పించుకొనెను అతి తెలివిగా అతను యుద్దము చేయుచుండెను భగవంతుని గదను పిప్పిజేసి, నిరాయుధు 
డైన ప్రత్యర్హితో యుద్దము చేయుట ధర్మముకాదని తలచి కాబోలు హిరణ్యాక్షుడు కొంతసేపు వేచి యుండెను 


ఇంతలో వరాహము తన చక్రమును తలంచగా, అది తక్షణమే చేతికందెను హిరణ్యాక్షుడు యింకనూ 
గదను (ప్రయోగించి యుద్దము చేయుచూ, తుదకు ఆ గదను వరాహము పైకి విసరగా, వరాహము తన 
యెడమచేతితో దాని నందుకొనెను వరాహము దానిని తిరిగి యివ్వబోగా దానిని తీసుకొనుటకు హిరణ్యాక్షుడు 
నిరాకరించెను 


అనేక ఆయుధములతో పోరు సలిపి, చివరకు ఒకరితోనొకరు మల్లయుద్దమునకు తలపడిరి. చివరకు 
తన బలమైన చేతితో వరాహరూపములో నున్న నారాయణుడు హిరణ్యాక్షుని కొట్టి చంపెను. 


26 కర్హముని తపస్సు 


బ్రహ్మ తన పుత్రులైన మనువుతోను, కర్షమునితోను, దక్షునితోను (ప్రబోత్సత్తిగావించమని చెప్పగా 
వారందు కంగీకరించిరి కర్షముడు సరస్వతీ నదీతీరమునకు వెళ్ళి అక్కడ అనేక సంవత్సరములు తపస్సు 
చేసెను అతని భక్తి ప్రపత్తులకు సంతోషించి నారాయణుడు ప్రత్యక్షమై యేమి కావలెనని అడిగెను కర్షముడు 
నారాయణుని పాదముల పైబడి, కీర్తించి యిట్లనెను. '“నేను చాలా అదృష్టవంతుడను నీవు నాకు (ప్రత్యక్షమైతివి. 


నీవే పరబ్రహ్మము నిన్ను చేరుటకు మహాత్ములు తపస్సు చేసెదరు. నిన్ను చూచిన తర్వాత యింకెట్టి 
కోరికకు అవకాశము లేదు 


“అయినప్పటికీ, ప్రజోత్పత్తి కావించమని నాతండ్రి ఆదేశించుటచేత, తప్పనిసరిగా నిన్ను ఒక వర మడుగ 


వలసి యున్నది అందుకు నాకొక అత్యుత్తమ (స్త్రీని ప్రసాదించవలెను నావిధులను నిర్వర్తించిన తర్వాత, 
నా సర్వస్వమును నీకు అర్చించెదను 


“నీవు కాలస్వరూపుడవు కాలచ[క్రము తిరుగుటకు పర(బ్రహ్మమగు నీవు కీలకుడవు. అనేక వస్తువులతో 


శ్రీమద్భాగవతము 


చేసిన యీ చక్రమందు పండ్రెండు మాసములనే ఆకులున్నవి. ఇందు మూడువందల అరువది పర్వములు 
(దినములు) గలవు. చక్రము చ(ట్రము ఆరు బుతువులతో కూడియున్నది చక్రము అంచున కోట్లకొలది 
క్షణములనే వల్లు గలవు. చట్రము నాలుగు భాగములు ఒకొక్క భాగము మూడు మాసములకు సమానము 


“'“కాలచక్రము యొక్క వేగము అతి భయంకరము. దాని శక్తిముందు యెవ్యరూ నిలువలేరు యావత్ర్రపం 
చము కాలమునకు కట్టుబడి, కాలముతో దొర్హుచున్నది. ఈ కాలవేగములో మానవులు స్వార్హపరులై తమతమ 


కోర్కెలమ తీర్చుకొనుటలో నిమగ్నమై యున్నారు. వారికి నీగురించిన ఆలోచన లేదు వారి జీవితము 
వ్యర్ణమై తొందరగా ముగియుచున్నది. 


'“అనేకులవలె నేను కూడ నిన్ను యేదైన ప్రాపంచికమైన వస్తువును (ప్రసాదించమని అడుగుచున్నాను 
కాని నాకు ప్రాపంచిక వస్తువులపై మనుకారము లేకుండునట్టు అను[గ్రహింపుము. నాతండ్రి నాకు విధించిన 
కర్తవ్యములను నిర్మమముగా తగిన నేర్చుతో, మీరు (ప్రతిపాదించిన ప్రవచనముల కనుగుణముగా నేరవేర్చునట్టు 
నన్నను(గ్రహింప వేడెదను నాకు యిష్టము వచ్చినపుడు యీ ప్రపంచము వదలి నిన్ను చేరుట సాధ్యమగునట్టు 
చేయుము ఇదే నేను కోరువరము"'* 


నారాయణుడు భక్తుడైన కర్షమునితో చిరునవ్వు నవ్వి యిట్లనెను “నీ మనస్సులో యేమున్నదో 
గ్రహించితిని ఈ కర్మభూమిపై తామరాకు మీద నీటిబొట్టువలె జీవించగోరుచున్నావని నేనెజణుగుదును 
నీకొక భార్యను అప్పుడే సిద్దముగా నుంచినాను నీ భక్తి నన్ను యెంతో సంతోషపరచినది. 


““రెండు దినములలో మనుచక్రవర్తి అతని భార్య శతరూపి నీవద్దకు రాగలరు తమకుమార్తె దేవహూతిని 
నీకిచ్చి వివాహము చేయుటకు యిక్కడకు వచ్చెదరు. దేవహూతి నీకు ఆదర్శపత్నికాగలదు ఆమె తొమ్మిది 
మంది స్పుత్రికలకు తల్లి అగును. ఆమె కుమార్తెలు మరీచి మున్నగు బుషులను వివాహమాడెదరు ఆ విధముగ 
నీ తండ్రి నీకు ఆదేశించిన కర్తవ్యమును నిర్వర్తించగలవు. చివర, నీవు నాకు ప్రేమపాత్రుడవగుటచేత, నీకు 
పుత్రుడుగా జన్మించెదను. అప్పుడు సాంఖ్య యోగమును యీ పుడమిపై స్టాపించెదను' 


నారాయణుడు అటుపిమ్మట అదృశ్యమయ్యెను. కర్ణముడు మనువు రాకకై వేచియుండెను 


కర్షముని ఆశ్రమమున కిరువైపుల సరస్వతీనది (ప్రవహించుచుండెను ఆశ్రమము పక్కనే ఒక చిన్న సరస్సు 
నిర్మలమైన తియ్యని నీటితో నిండియుండెను. ఆశ్రమము పువ్వులచెట్టు, ఫలవృక్షములతో నుండగా, 
పరిమళమైన గాలి యెల్లపుడు వీచుచుండెను పవిత్రమైన ఆ ప్రదేశము నారాయణుని రాకతో మరింత 


పావనమయ్యెను. కర్షముని భక్తికి సంతోషింపగా, నారాయణుని కనుల నుండి ఆనందా్రువులు రాలెను 
అందుచేత ఆ సరస్సునకు బిందు సరస్సు అనిపేరు కలిగెను 


తృతీయ స్కంధము 
27 దేవహూతి ఆగమనము 


స్వాయంభువమనువు, భార్య శతరూపి, కుమార్తె దేవహూతి వెంటరాగా, బిందు సరస్సువైపు తొందరగా 
ప్రయాణించుచుండెను తనతో విలువైన పట్టుబట్టలు, నగలు తీసుకుని ఆశ్రమమువైపుగా ప్రయాణించెను 
త్వరలోనే ఆ (ప్రదేశమును చేరెను సేవకులు తాను తెచి న వస్తువులను తీసుకునిరాగా, మనువు ఆశ్రమములో 
ప్రవేశించి, కర్షమునివైపు నడచెను కర్ణముడు అప్పుడే నిత్యకర్మలను (అగ్నిపూజ) పూర్తిణేసెను. అనేక 
సంవత్సరములుగా చేసిన తపస్సు ఫలితముగా కర్షమునిలో ఒక విధమైన తేజస్సు ప్రభవించి అది నారాయణ 
దర్శనముతో, మరింతగా (ప్రకాశింపజాచ్చెను. కరుణాపూరిత నేత్రములు మంచి శరీర సౌందర్యము కలిగిన 
కర్ణముని జూచి మనువు సంతోషించెను మనువు కర్షముని పాదములకు సమస్కరించెను 


కర్ణముడు మనువును ఆశీర్వదించి అతిధులకు చేయు సపర్యలు చేసి, అర్హృపాద్యాదులను సమర్పించెను 
మనువు చక్రవర్తియగుట చేత అతనిని తగురీతిగా గౌరవించెను. గౌరవ మర్యాదలను వినయముతో స్వీకరించి, 
బుషీపాదముల చెంత కూర్చుండెను 


కర్షముడు మనువుతో మధురముగా ప్రసంగించి, అతని రాజ్యములోని ప్రజల కేమ సమాచారము అడిగి 
తెలిసికొనెను తరువాత కర్ణముడిట్లనెను “నీవంటి మహాచక్రవర్తి ఉత్తమవ్యక్తి యీచిన్న ఆశ్రమమునకు 
విచ్చేయుట నాకు చాలా ఆనందముగా నున్నది మీరాక యీ ఆశ్రమమునకు గౌరవము కల్లించెను మీరు 
నారాయణయుని అంశమగుటచేత నాకు మిక్కిలి గౌరవనీయులు చక్రవర్తి భగవంతుడేయని చెప్పుదురు 
మరియు అతడే సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఇం(ద్రుడు, వాయువు, యముడు, ధర్మము, వరుణుడు 
నారాయణుడు తేజస్ఫుగలవాడగుటచేత సూర్యుని, (ప్రసన్న వదనుడగుటచేత చంద్రుని పోలియుండును, 
ప్రచండ శక్తిముందు సామాన్యులెవరూ నిలువలేరు కనుక అగ్నితో పోల్చుచున్నారు రాజ్యములో సిరిసంపదలు 
వర్షించుటచేత ఇంద్రునివలె నున్నట్లు చెప్పుదురు. అందరి మనస్సులలోని భావములు తెలుసుకుని యుండుట 
చేత, సర్వత్ర వ్యాపించే వాయువుగా పరిగణింతురు. దుష్టకక్తులను నాశముగావించుట చేత యముడుగను, 
సత్పురుషులను రక్షించుటచేత ధర్మమూర్తిగను తలంచుదురు వరుణునివలె రీవి, గొప్పదనము గలిగి 
యుండి, నారాయణునికి (ప్రతినిధిగా యీ భూమిపై చక్రవర్తి యేలు చుండును. ఈ కారణములచేత చ(క్రవర్తిని 
ఒక దివ్యపురుషునిగా గౌరవించవలెను ఈ ఆశ్రమమునకు వచ్చుటకు మిమ్ములను (ప్రేరేపించిన కారణము 
తెలిపినచో, నా శాయశక్తులా మిమ్ములను సంతోషపెట్టుటకు (ప్రయత్నించగలనని వాగ్జానమిచ్చుచున్నాను?' 


కర్ణముని మాటలకు తత్తరపడి, వినయముగా మనువు యిట్లు పలికెను ''తపస్సు, జ్ఞానము, నిస్సార్లము, 
వైరాగ్యము (ప్రచారము చేయుటకు (బ్రహ్మా ముఖము నుండి నీవు జన్మించినావు. క్షత్రియులమైన మేము 
భగవంతుని బాహువులనుండి, మీ వంటి ఉత్తమ జీవులను రక్షించి, మీరు నేర్చిన విద్యను (ప్రచారము 
గావించుటలో సహాయపడుటకు, జన్మించితిమి మనము ఒకరినొకరు సంరక్షించుకొందుము నా పరిపాలనకు 
నీవు సంతోషము వెలిబుచ్చగా, నిన్ను సంతోషపెట్టుగలుగుట నా మహద్బాగ్యమని భావించుచున్నాను 
దయాపురుషుడవైన నీవు నామాటలు విని నా కోరిక తీర్చగలవని నమ్ముతున్నాను. 


''నాకు అయిదుగురు పిల్లలు. ఉత్తానపాదుడు ప్రియవ్రతుడు నా పుత్రులు. ఆకూతి, (ప్రసూతి, దేవహూతి 
నా పుత్రికలు. నా కుమార్తె దేవహూతి, నారదుని వడ్డ నీ గొప్పదనమును విన్నప్పటి నుండి ఆమె హృదయమును 


శ్రీమద్భాగవతము 


నీకు అంకితము గావించినది. అమె నిన్ను భర్తగా యెంచినది. భగవంతుడైన నారాయణుడు నీ వద్దకు వెళ్ళమని 
ఆదేశించినాడు. అందుచే నా పుత్రిక దేవహూతిని చేబట్టుమని కోరుచున్నాను. ఈమెను స్వీకరించి నన్ను 


గౌరవింపుము'"'. ప్రి 


అంత కర్షము డిట్టనెను. “వివాహము చేసుకొనవలెనని కొంతకాలము నుండి యోచించుచున్నాను. నీ 
కుమార్తె నన్ను తన భర్తగా యెన్నుకున్నదని తెలుసుకుని, ఆమెను భార్యగా స్వీకరించుటకు సంతోషించుచు 
న్నాను. ఆమె గొప్ప సౌందర్యము, ఆమె ధరించు నగల (ప్రకాశమును మరుగుపరచుచున్నది. ఆమెను 
స్వీకరించుటుకు ముందు ఒక విషయము ముందుగా చెప్పవలసియున్నది. ఆమెకు నావలన సంతానము కలిగి 
తల్రీయగువరకు నేను గృహస్థాశ్రమములో నుండెదను. అటు తర్వాత నేను ఆమెను వదలి నారాయణుని 
చేరుటకు తపస్సు చేయుటకై వెళ్ళెదను. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థాశ్రమముల ననుసరించినవారు, తన 
భార్యను, పిల్లలను, గృహమును విడిచిపెట్టి సన్న్రాసా[శ్రమమును తప్పక చేబట్టువలెను. ఇది నా అభిప్రాయము”. 


అటుపిమ్మట మనువు, శతరూపి తమ కుమార్తె దేవహూతిని కర్ణమునికిచ్చి వివాహము జేసిరి. సుందరమైన 
ఆ బిందుసరస్సు ప్రాంతములో తమ కుమార్తెను భర్త కర్షముని ఆశ్రమములో వదలి, మనుచక్రవర్తి శతరూపితో 
తిరిగి ప్రధాన నగరమైన బరిష్మతికి చేరుకొనెను. ఆ నగరమతి పవిత్రమైనది. ఇచ్చటనే పవిత్ర వరాహము, 
భూమిని వెదకునపుడు, తన శరీరము నుండి వెండ్రుకలను రాల్చెను. ఆ వెండ్రుకల నుండియే కుశతృణములు 
ఆవిర్భవించెను. ఆ తృణములనే బర్జియనియు, నగరమును బర్షిష్మతియని పిలుచుచుండిరి. అచట బర్షియను 
గడ్డిని పరచి, ఆదివరాహమను పేరుతో యజ్ఞవేదిక నేర్చాటు చేసి, మనువు ఒక యజ్ఞము సలిపెను. పునీతమైన 
ఆ (ప్రదేశము (బ్రహ్మావర్తమని పేరు కాంచెను. 


28 ఆదర్శపతి | 


పార్వతి మహాదేవునికి సేవ చేసినట్టుగా కర్షమునికి దేవహూతి ఆదర్శపత్నిగా సేవ చేయుచుండెను. రోజులు, 
మాసములు, సంవత్సరములు గడచిపోవుచుండెను. ఆమె యెప్పటివలె తన భర్తను సేవించుటయే ఆనంద 
ముగా భావించి, సుఖముగా జీవించుచుండెను. ఒకరోజు కర్షముడామెను చూడగా, నిత్యము ఆమె ఆచరించు 
వ్రతపూజలచేత శుష్కించి, నీరసముగా నున్నట్లు గోచరించెను. ఆమె ముఖములో మొదట ఉన్న కళాకాంతులు = 
తగ్గెను. ఆమె నీలవర్లపు నేత్రములు అందముగానే యున్నవి, కాని రాత్రులందు ని(ద్రలేకుండటచేత కనులలో 
వెలుగు తగ్గను. ఆమె యిదివరకే నగలన్నిటినీ తీసివేసి, సామాన్యమైన ముతక నూలు వస్త్రములను 
ధరించుచుండెను. పట్టువ(స్త్రములను ధరించుట చాలా కాలము క్రితమే మానివేసెను. 


కద్దము డామెను పిలిచి యిట్లనెను. '' ప్రియపత్నీ! నిన్ను, నీ భక్తిని చూడగా నాకు ఆనందముగా నున్నది. 
రాకుమార్తెగా జన్మించి భోగభాగ్యముల కలవాటుపడిన నీవు, యిన్ని సంవత్సరములుగా యిక్కడ పేదరికము, 
కష్టము లనుభవించుచున్నప్పటికీ, నీవు యెన్నడూ విచారముగ లేవు. నిత్యము వ్రతములను ఆచరించుచు, 
ధ్యానములో నున్న నన్ను సేవించుచుండుటచేత నీకు నారాయణుని అనుగ్రహము కలిగినది. నేను నీకు 
అంతర్హుష్టి నాసగెదను. నీవు నారాయణుని వైభవము కాంచగలవు. దేవీ! నామాట వినుము. భగవంతుడు 


5 


తృతీయ స్కంధము 
తన కనుబొమ్మలు కొద్దిగా పైకెత్తి మానవుని మనస్సులోని కోరికలను నశింపజేయగలడు భగవంతుడు 


మనలను మిక్కిలి (ప్రేమతో చూచుచుండగా, యిక (ప్రాపంచిక సుఖముల ఆవశ్యవకత యేల? స్వర్గసౌఖ్యములకు 
వారసులము. అట్టియెడ ఇంద్రియ సుఖములకై తాపత్రయ పడనేల? మనమిద్దరము వాటి నతి క్రమించితిమి' 


దేవహూతి భర్తతో మాట్టూడునపుడు కనులు దించుకుని యుండెను ఆమె యిట్లనెను. ''నాకు తెలుసును, 
మీరు పలికినదంతయూ నిజమే యోగమునకున్న శక్తి, మీపై నారాయణునికి గల అనుగ్రహము నేనెజుగు 
దును కాని, నాధా! నేను కేవలము (స్త్రీని మాత్రమే మాతృమూర్తి కావలెనని ప్రతి (స్త్రీకి సహజమైన వాంఛ 
నా మనస్సు యీకోరికతో నిండియున్నదని మీకు తెలిసియే యుండును, కాని నా నోటివెంట దానిని మీరు 
పలికించుచున్నారు'' ఆమె వదనములో సిగ్గు ముంచుకొని రాగా భర్త పక్క నిలుచుని యుండెను 


కర్షముడు చిరునవ్వు నవ్వి ఆమెతో “అట్లే కానిమ్ము'' అని పలికెను తన యోగశక్తి చేత కర్షముడు 
విమానమును సృష్టించెను. ఆ విమానమందు గాలిలో తేలుచుండు భవనము, భవనము చుట్టూ పూలతోటలు, 
సరస్సులు, భవనమందు రత్నములతో అలంకరించిన స్తంభములు, పట్టుబట్టలు పరచిన ఆసనములను 
సృష్టించెను. ఆశ్రమ ద్వారము వద్ద యీ విమానము నిలిచి యుండెను. దేవహూతి వానిని చూచుచుండెను. 
వానిని అనుభవించవలెనను కోరికతో నిండిన ఆమె కనులను కర్షముడు గాంచి యిట్లనెను. '' ప్రియపత్నీ! 
బిందుసరస్సులో (ప్రవేశించుము అందు స్నానమాచరించిన తర్వాత, నాతో యీ విమానములో నీవు యెక్కడికి 


పోదచలచుకున్న నక్కడకు వెళైదము. ఈ సరస్సు నారాయణుని కారుణ్యము కారణంగా రూపొందింది 
అందరి కోరికలు అది తీర్చగలదు'' 


నీలికనుల దేవహూతి, మాసిన వ(స్త్రములతో, చిందర వందరగా సంస్కారములేకయున్న కేశములతో, 
వ్రతముల నాచరించి కృశించియున్న సన్నని శరీరముతో, భర్త ఆదేశము ననుసరించి బిందుసరస్సులో 
ప్రవేశించెను ఆమె అట్టు చూచుచుండగనే ఒక విచిత్రమైన సంఘటన జరిగెను వందలక్‌"లది అందమైన 
యువతులు దేవహూతికి స్వాగతము చెప్పిరి వారు ఆమెకు నూనెతో, పన్నీటితో స్నానము చేయించి చక్కని 
పట్టువృస్త్రములను ధరింపజేసిరి ఆమెను ఆభరణములతో అలంకరించగా, సరస్సునుండి బయటకు వచ్చిన 
పిమ్మట దేవహూతి తనను తాను గుర్తించలేక పోయెను. ఆమెకు వెనుకటి సౌందర్యము, అందము తిరిగిరాగా, 
కర్ణముని తలచుకుని లజ్జచెందెను. ఆమె ఆలోచన కన్న తొందరగనే అచటకు వచ్చి కర్లముడు ఆమె ప్రక్కగా 
నిలుచుండెను ఆమె అతనిని చూడగా, అతనిలో కూడ విశేషమైన మార్చు గోచరించెను వివాహము జరిగిన 
రోజున ఉన్నట్టు అతడుండెను గంధర్వునివలె అతిసుందరముగా నుండెను 


చిరునవ్వు నవ్వుచూ ఆమె చేయినందుకొని విమానములో గూర్చుండబెట్టను విమానము యెగిరి 
ఆకాశములో వాయువేగముతో ప్రయాణించుచుండెను. కొన్ని సంవత్సరములు ఆ దంపతులు విమానములో 
గడిపిరి. వారు రాత్రింబవళ్ళు అత్యంత సుఖముగా గడుపగా, వారికి కాలమే తెలియకుండెను అసలు యీ 
ప్రపంచమునే మరచిరి అట్టు నూరు సంవత్సరములు గడచిననూ, వారికి తెలియనే లేదు దేవహూతికి 
తొమ్మిదిమంది పుత్రికలు కలిగిరి తిరిగి భూమిపైకి వెళ్ళవలసిన సమయము వచ్చినదని కర్షముడు (గ్రహించెను 


దేవహూతికి కల అంతరించి మెలకువ స్పితిలోనికి వచ్చినట్టయ్యెను. తపస్సు చేయుటకై తన భర్త తనను 
వీడి వెళ్ళునని ఆమెకు తెలియును వివాహమునకు ముందుగనే అతడా విషయము చెప్పుట ఆమెకు జ్ఞప్తికి 
వచ్చెను. కర్షముని చెంతకేగి అతి మృదువుగా యిట్లు పలికెను. ''నాధా! నేను తల్లి నయిన పిమ్మట 


శ్రీమద్భాగవతము 


గృహస్టాశ్రమము విడిచి వెళ్ళుదునని నాతండ్రితో చెప్పిరి మీరు వెళ్ళు సమయము ఆసన్నమైనదని 
నేనెజుగుదును కాని, నాధా! మిమ్ము విడిచి నేనెట్టుండగలను? నేనొక అమాయిక వనితను సంసారభయము 
నుండి యెట్లు బయటపడగలనో నాకు దయచేసి బోధింపుడు నాకు చాలా భయముగా నున్నది నేను 
ఒంటరిగా జీవించవలసి వచ్చును కుమార్తెలకు వివాహము కాగానే వారి వారి భర్తలతో వెళ్ళిపోవుదురు వారి 
వలన నాకు ఉపశమనము కలుగదు. అందుచేత మరికొంతకాలము మీరు ఉండవలెను. ఎవరికి తెలుసు! నాకు 
సహాయముగా నుండుటకు బహుశః పుత్రుడు కలుగవచ్చు. అతడు నాకు యో (ప్రాపంచిక బంధములనుండీ 
విడివడుపెట్టో బోధింపవచ్చును. 


“ఈ పిల్లలు పుట్టుక పూర్వము, మీతో గడిపిన యిన్ని దినములలో నా కోరికలు ప్రాపంచికమైననిగా 
నుండెను భౌతిక వ్యామోహములు గల వ్యక్తికి అటువంటి ప్రాపంచికమైన కోర్కెలతో నిండిన మరొక వ్యక్తితో 
అనుబంధమేర్చడినపుడు, అది బంధమునకు దారితీయును. కాని ఆ అనుబంధమే భౌతిక వ్యామోహముల 
కతీతుడైన వానితో కలిగినపుడు అది మోక్షమునకు దారితీయగలదని చెప్పుదురు నీవు (ప్రాపంచిక వ్యామోహ 
ముల కతీతుడవు. అందుచేత నీయెడల నాప్రేమ మోక్షమునకు దారితీయగలదా” నాగురించి చెప్పుము. 
నేను నీ ధర్మపత్నిని తాపసులలో ఉత్తముడవైన నీకు భార్యను అయినప్పటికీ నా మనస్సు ప్రాపంచిక 
విషయముల నుండి మరలుట లేదు వానిని నేను అతిక్రమించవలసియుంది నేనుమిక్కిలి దురదృష్టవంతురా 
లను. భగవంతుని మాయ నన్ను మోసపుచ్చుచున్నది''. 


ఆమె కన్నీళ్ళను తుడిచి, కర్ణముడిట్లనెను. ''నిన్ను నీవు చెడ్డగా తలంపకుము. నీవు దురదృష్టువంతులరా 
లవు కావు, కాకపోగా, నీవు అందరి (స్త్రీలకన్న అదృష్టవంతురాలవు. సాక్షాత్తు నారాయణుడే నీకు పుత్రుడుగా 
జన్మించగలనని నాతో చెప్పెను. నీ గర్భములో నారాయణుని ధరించెదవు మరి యింకే (స్త్రీయైన నీకంకు 
అదృష్టవంతురాలెట్టు కాగలదు. నీవు కన్నీరు కార్చవద్డు ఈ రోజు నుండి తీవ వ్రతముల నాచరించి, 
భగవంతుని ప్రసవించుటకు సంసిద్దురాలవు కావలెను రాత్రి పగలు నారాయణుని ప్రార్డింపుము నీ భక్తికి 
మెచ్చి,నీకు పుత్రుడుగా జన్మించగలడు భవిష్యత్తులో మన ఇద్దరి పేర్లు చిరస్థాయిగా నిలిచియుండునట్టు 
అతడు అత్యంత గౌరవము చేకూర్చును నీకు బ్రహ్మ విద్యను బోధించి, యీ (ప్రపంచముతో నీకున్న 
బంధములను విప్పివేయును మాయనుండి వీవు తేరుకునే మార్గము సూచించి నీకు మిక్కిలి సహాయపడును 
నీ ద్వారా, లోకములోని మానవులందరూ అతని బోధల నందుకొనగలరు''. 


29 కపిల వాసుదేవుడు 


కర్ణముడు చెప్పినట్టు దేవహూతి |(వ్రతముల నాచరించుచుండెను. (ప్రతి దినము, రాత్రి పగలు, నారాయణుని 
పూజించుచుండెను. చాల కాలమిట్రు గడచెను కొంత కాలము తర్వాత నారాయణుడు ఆమె గర్భములో 
ప్రవేశించి, అరణిలో దాగియున్న అగ్నివలె నుండెను ఇట్లు జరుగగా, స్వర్గములో అందరూ బ్రహ్మానందభరితు 
లైరి. ఆకాశమున మధుర గానము వినవచ్చెను. మేఘములు సంతోషముతో గర్జించెను. గంధర్వులు 
పరమానందముతో గానము చేయగా, అప్పురసలు తన్మయత్వముతో నాట్యమాడిరి నారాయణునికి తల్లి 


తృతీయ స్కంధము 
కాబోవు భాగ్యశాలిని దేవహూతిపై దేవతలు పుష్ఫవర్షము కురిపించిరి 


ఇరుప్రక్కల సరస్వతీ నది ప్రవహించు ఆశ్రమమునకు, కర్షముని తండ్రి మరియు సృష్టికర్తయైన బ్రహ్మ 
యేతెంచెను మరీచి, మరికొందరు బుషులు కూడ (బ్రహ్మతో వచ్చిరి నారాయణుడు జన్మించచోవుచున్నట్లు, 
జన్మించుటకు గల ' బ్రహ్మ, కర్షమదే , ది, వారితో యిట్లనెను 
“కుమారా! నీవు నాకు అదర్శ పుత్రుడవు నా ఆదేశములను మన్నించినావు నీ తొమ్మండుగురు పుత్రికలు 
యీ భూమిపై (ప్రజోత్సత్తి గావించెదరు నాతో వచ్చిన యీ బుషులకు వారినిచ్చి వివాహము జరుపుము 
నారాయణుడు నీకు పుత్రుడుగా జన్మించెదనని వాగ్దానము చేసి యున్నాడని నేనెణుగుదును ఇప్పుడు నీ 
భార్య గర్భములో నారాయణుడు పెరుగుచుండుట కూడ తెలుసును బాలా! అతడు నీకు, నీ ద్వారా 
యీ లోకమునకు, బ్రహ్మ విద్యను బోధించి, సంసార బాధకు కారణమైన నీ అసిద్యను తొలగించును అతడు 
సాంఖ్య యోగమును నెలకొల్పి, కపిలుడను పేరుతో లోక (ప్రఖ్యాతి పొందును అతని ఉనికి యీ లోకపు 
గొప్పదనమును యినుమడింపజేయును. మీరు కపిలుని తల్లిదండ్రులుగా చిరస్మరణీయులగుదురు''. (బ్రహ్మా 
వారికి సెలవు నొసగి తిరిగి సత్యలోకమునకు వెళ్ళెను 


కరముడు తన పుత్రికలను బుషుల కిచ్చి వివాహము చేసెను కళను మరీచికి అనసూయిను అత్రికి, 
శద్దను అంగిరసునికి, హవిర్భువును పులస్త్యునికి యిచ్చి వివాహము చేసెను గితిని పులహునకు, (క్రియను 
క్రతువునకు, ఖ్యాతిని భృగువునకు యిచ్చెను. అరుంధతి వసిష్టునికి భార్వ కాగా, కడపటి పుత్రిక శాంతి 
అధర్వునికి పత్ని అయినది. వారు తమ తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకుని, వారి భర్తలతో వెల్లిపోయిరి 
ఇప్పుడు ఆ దంపతులిరువురు మాత్రమే ఆశ్రమములో ఉండిరి. జరుగబోవు గొప్ప సంఘటన తలచుకొనుట 
వారికి ఆనందము నిచ్చుచున్నది పుత్రికలు నిష్క్రమించిన తర్వాత యేకాకిగా నున్న దేవహూాతిని సమీపించి, 
కర్ట్షముడు ఆమె గర్భములో నున్న నారాయణునకు ప్రణమిల్లి యిట్లనెను “నా పరిమితి బుద్దితో నీ 
గొప్పతనమును నేనెట్లు వర్షించగలను? నీ అపార కరుణను నేను వెల్లడించుటకు మాటలు చాలునా? సంసార 
బాధలలో చిక్కుకుని జీవితము గడపుచున్న మానవుల యెడ దేవతలు యెంతో దయగలిగి యున్నారు 
ఎన్నో జన్మల నుండి సంక్రమించిన సంచిత పాప ఫలితముగా, యీ లోకములో జన్మించి బంధములలో 
చిక్కుకొని యున్నాము అయినప్పటికీ నీవు అట్టి వారిని కనికరించవు మహర్షులు సంవత్సరముల తరబడి 
సాధనచేసి, భక్తి మార్గము సనుసరించుటకు మనసునకు శిక్షణ యిచ్చెదరు ఏకాంత ప్రదేశములో కూర్చుని, 
అనన్య భక్తితో నీ రూపమును ధ్యానించి, తమ హృదయములో నిలుపుకుని దర్శించుటకు ప్రయత్నించెదరు 
మరి నీవు చేసినదేమి? నా అమాయికతను, తెలివితక్కువ తనమును విస్మరించి, ఇం(ద్రియలోలుడ నైనప్పటికీ, 
నా ఆశ్రమములో నాకు కుమారుడుగా జన్మించుటకు నీవు సంకల్పించినావు నేనేమి చెప్పను? నేనేమి 
చెప్పగలను? ఒకప్పుడు నాకు పుత్రుడుగా జన్మించగలనని నీవు చెప్పియున్నావు నీ మాట నిలుపుకొనుటకై 
నీవు వచ్చితివి. భక్తుల యెడ నీకున్న (ప్రేమ అపారము, 


“నిన్ను, నీ రూపమును కీర్తిచుటకు మాటలు చాలవు. ఈ లోకమే నీ గర్భములో ఉండగా, యిప్పుడు 
నీవు దేవహూతి గర్భములో శిశువుగా నున్నావు నీవు చతుర్చుజుడవని వర్లింతురు 
నాలుగు యోగములుగా నిన్ను చేరుటకు మార్గములు. తమ తపస్సుచేత (ద్రష్టలు నిన్ను తెలియగలరు నేను 
మాత్రము నీ పాదములకు (ప్రణమిల్లి పూజించగలను. ఈశ్వరుని నేనెట్లు వర్షింపగలను? నీవు పురుషుడవు; 
నీవే మహత్తత్త్రము, అహంతత్మ్యము; నీవే కాలము, నీవే త్రిగుణములు - సత్త్వరజస్తమో గుణములు నీవే 


శ్రీమద్భాగవతము 


విశ్వము, విశ్వ రక్షకుడవు నీవే. ఈ లోకమంతయూ నీలోనున్నది ఓ కపిల వాసుదేవా! ప్రభువులకు (ప్రభువైన 
నీకు నా ప్రణామములు. నిన్నెరిగి యుండుట నన్ను మాయ - సంసారము - నుండి విముక్తుని గొవించినది. 


ఇక సన్న్యాసాశ్రమము స్వీకరించుటకు సిద్దముగా నున్నాను. మిగిలిన జీవితకాల మంతయూ నిన్నే ధ్యానించి, 
నిన్ను చేరుకొనుటయే నా జీవిత పరిమావధిగా యెంచెదను"'. 


దేవహూతి గర్భములో నున్న నారాయణుడిట్లనెను. '“కర్ణమా! ఒకప్పుడు, నీకు పుత్రుడుగా జన్మించెదనని 
మాట యిచ్చితిని. ఆ మాట నిలబెట్టుకొనక యెట్టుండగలను? మానవ శరీరమనే బంధమునుండి విముక్తిని 
కోరు వారి నిమిత్తమే యీ అవతారమును ధరించుట. మానవులకు నా గురించి సత్యము తెలిపి వారికి 
సహాయపడవలెనని నా కోరిక. ఈ (బ్రహ్మ విద్యను అనేకులు విన్మరించిరి మానవులను రక్షించుటకై దీనిని 
పునరుద్దరింప నిశ్చయించితివి నీవు తీసుకున్న విర్ణయము చక్కగానున్నది నీవు సన్బ్యాసాశ్రమము 
స్వీకరించుటను నేను ఆమోదించుచున్నాను నీవు మోక్షమున కర్లుడవైతివి నీ కోరికలన్నిటీనీ నాకు 
విడిచిపెట్టుము నీవు యీ బంధముల నుండి విముక్తి పొందగలవు. వీ హృదయములో నన్ను నీవు 
దర్శించగలవు. త్వరలోనే నీవు నన్ను చేరగలవు నీవు వెళ్ళిన తర్వాత, నా తల్లి తనకు సంభవించే ఒంటరి 
తనమును, యీ (ప్రపంచమును తలచుకొని విపరీతముగా భయపడుచున్నది ఆమెకు ఆత్మవిద్యను బోధించి, 
నన్ను ఆమె చేరుకొనుటకు సహాయము చేసెదను'' 


కర్షముడు కపిలునకు ప్రదక్షిణముజేసి అడవికేగెను. అడవిలో మౌనముగా అతడు రోజులు గడపుచుండెను 
బ్రహ్మమును తప్ప యింకేదియు అతడు తలచుట లేదు.* అతనిలో మమకార భావము లేవియు లేవు. 
అతడిప్పుడు కార్యకారణముల కతీతుడు. త్రిగుణములు సమవిభక్తముగా నుండే నిర్గుణ స్పితిని అతడు 
చేరుకొనెను; అనగా గుణాతీతుడయ్యెను. 'నేను', 'నాది' అను భావములు అతనిలో అంతరించెను. 
ద్వంద్వముల బాధ అతనికిపుడు లేదు శారీరక బాధలు, మానసికాందోళనలు, అశాంతితో కూడిన బుద్ది 
యెన్నడో అతనిని విడచినవి అతని దృష్టీ అంతర్ముఖమై నారాయణుని మాత్రమే దర్శించుచుండెను. 


కర్టముని మనస్సు ప్రశాంతముగా, నిశ్చలముగా అలల శబ్దమణగియున్న సముద్రమువలె నుండెను అట్టి 
స్తితిలో, బ్రహ్మ పుత్రుడు, కపిల వాసుదేవుని తండ్రియగు కర్షముడు నారాయణుని పాదములు చేరెను. 


30 కపిలుని బోధలు - 1 


సన్న్యాసము స్వీకరించి కర్టముడు ఆశ్రమము విడిచి అరణ్యమునకు వెళ్ళిన తర్వాత, బాలకుడైన కపిలుడు, 
తన తల్లి దేవహూతితో, అత్యంత రమణీయమైన ఆ బిందు సరస్సు తీరమున నున్న ఆశ్రమమునందే 
యుండెను. ఇట్లు కొన్ని రోజులు గడచెను. దేవహూతి (బ్రహ్మ మాటలను జ్ఞప్తికి తెచ్చుకొనెను “బాలా! 
నారాయణుడు యీ లోకమునకు బ్రహ్మ విద్యను బోధింపనెంచి నీకు కుమారుడుగా జన్మించుటకు 
విశ్చయించుకొనెను. అతడు నీకు బ్రహ్మ విద్యను బోధించి, లోకములో బాధలకు కారణమైన అవిద్యను 
తొలగించును?” ఏకాకిగా కూర్చువియున్న కుమారుని జూచి, దేవహూతి ఆ బాలుని వద్దకు వెళ్ళి యిట్లనెను 
“వీవు నా కుమారుడవు. నీవు నారాయణుడవని కూడ నేనెణుగుదును. నాకు సహాయము చేయుమవి నిను | 


58 


తృతీయ స్కంధము 

అడుగుచున్నాను ఈ జీవితమంతయు ఇంద్రియములను తృప్తిపరచుటలో విసిగివేసారి అలసియున్నాను 
నావంటి సామాన్య మానవుల మనస్సులోని చీకటిని పారద్రోలుటకు ఉదయించిన సూర్యుడవు నీవు 
భగవంతునికి మాతృమూర్తినగు అదృష్టము నాకు దక్కెను. నేను తెలుసుకోవలసినది నాకు చెప్పుము 
పంచభూతాత్మకమైన యీ శరీరములో 'నేను' 'నాది' అను భావములను కలిగించినావు. వీనివలన రాగద్వేషము 
లవంటి అనేక ఉద్వేగములకు తావు యేర్చడుచున్నది. అవిద్యయనే దుష్టశక్తిని ఆత్మకు అడ్డముగా నీవు, 
కేవలం నీవు, పెట్టినావు నీవు మాత్రమే దానిని తొలగించి మమ్ము రశ్షీంచగలవు శాంతి మౌర్గమును నాకు 
బోధింపుము ముక్తిమార్గమును బోధించి, నీ స్వభావమును వివరింపుము. పురుషుడు, ప్రకృతి నీవేయనియు, 
వాటిని గురించి నేను తెలుసుకున్నచో జనన మరణములనే బంధములనుండి స్వేచ్చగలుగుననియు 
చెప్పుదురు! 


కపిలుని వదనము చిరునవ్వుతో (ప్రకాశించగొ, ప్రసన్న దృష్టితో తల్లిని చూచి యిట్లనెను. ''నేను నీకు 
చెప్పెదను సంసారము వలన కలిగే సుఖదుఃఖములను పూర్తిగా నశింపజేయుటకు ఒకే ఒక యోగము కలదని 
నా అభిప్రాయము పూర్వముకొ కొనగోరగా, వారికి నేను బోధించితిని 
ఆ యోగమును యిప్పుడు నీకు బోధించెదను. నీకు సులభముగా అర్హమగునట్లు చెప్పెదను ఎవరైనను యీ 
ముక్తి మార్గమును తేలికగా అర్హము చేసుకొనవచ్చును. 


“తల్లీ! బంధమునకు, మోక్షమునకు మనస్సే కారణము మనసు (త్రగుణములతో చేరి, ఆ గుణములు 
సమత్వము తప్పినపుడు, అందులో యేదో యొక గుణము తీవ్రమై దానివలన జనించు ఉద్రేకముల యందు 
ఆత్మ తగుల్కూని యుండును మనస్సు అంతరాత్మ నుండి దూరమై, ఇం(ద్రియములకు సంతృప్తి గూర్చు 
వస్తువులయందు తగులువడి యుండును. ఇంద్రియములకు వస్తు అనుభవమును సమకూర్చుచు, ఆత్మకు 
దూర దూరముగా జరిగి మనస్సు సంచరించుచుండును అదే మనస్సును అంతర్ముఖము గావించి, 
పురుషోత్తముడైన నారాయణునితో అనగా ఈశ్వరునితో చేర్చియున్నపుడు, యింద్రియ లంపటముల నుండి 
స్వేచ్చను పొందును ఈ మార్గమునకు చిత్త సంయమనమని పేరు గమ్యమునకు యిది మొదటి మెట్టు 
'నేను', 'నాది' అను భావములు అదృశ్యమైనపుడు, మనస్సు కామక్రోధములనే దుష్టశక్తుల నుండి స్వేచ్చ 
నొంది యుండును అప్పుడు మనస్సు శుద్దముగా నుండి నన్ను ధ్యానించి చేరుట కర్షమై యుండును 
అపుడు (ప్రాపంచిక సుఖ దుఃఖములు మనసును అంటవు. భక్తి జ్ఞాన వైరాగ్యములతో నిండిన మనస్సు 
బ్రహ్మమును దర్శించగలదు. 


''తల్లీ! అన్ని మార్గములలో భక్తి మార్గము అతి సులభమైనది. తప్పక గమ్యమునకు తీసుకు వెళ్ళగలదు. 
ఇతర మార్గములు, భక్తి మార్గము తీసుకువెళ్ళునంత త్వరగా, మోక్షమునకు తీసుకువెళ్ళలేవు మానవునిలో 
'సంగ'మనే గుణము అంతర్జీనముగా ఉన్నదని బుధులు చెప్పుదురు దీనికి నాశము లేదు నిత్యమూ పచ్చగా 
ఉండి, నాశనము లేని యీ గుణమును విస్మరించుటకు వీలులేదు. అమ్మా! సంగమనునది యెల్లపుడూ 
ఉండును మోక్షమునకు దీనినొక సాధనముగా వినియోగించు కొనవలెను సంగము అనగా అనుబంధము 
ఉండనిమ్ము. కాని బాహ్యా వస్తువుల నుండి మరల్చుము ఇంతవరకు నీకు ప్రాపంచిక వస్తువులపై అనుబంధము 
కలదు. (ప్రాపంచిక వస్తువులకు బదులుగా నారాయణునితో అనుబంధము యేర్చరచుకొనుము అనుబంధము 
వీడనక్కరలేదు. నారాయణునితో అనుబంధము బాహ్య వస్తువులతోగల అనుబంధమును ్రెంచును ఇది 
సులభముగా చేయవచ్చును 


59 


శ్రీమద్భాగవతము 


''ఈ అనుబంధమును అధమమైన వానినుండి ఉత్తమమైన వానివైపు మల్లించుట క్రమ (క్రమముగా 
జరుగవలెను ఒక్కసారిగా ఒకదానిని వదలిపెట్టి రెండవదానిని చేబట్టుట సాధ్యము కాదు. అందుకు మనస్సు 
సహకరించదు అంతిమ ధ్యేయమునకు ముక్త సంగమని పేరు. ఈ మార్గము ననుసరించుటకు సాధు 
సాంగత్యముచే, మనసునకు తగిన శిక్షణ కలుగును సజ్జన సాంగత్యము కలిగిన తర్వాత, మనస్సు వెనుకటి 
ఆకర్షణలకు లోబడకయుండును. ఇందువలన తరువాత మెట్టు సులభమగును. 


“భగవంతునిపై ఆలోచనలకు మనస్సును మళ్ళించుకుట్టు? అనుకున్న దానికన్న తేలికయే. ఇంతకు 
ముందు అరిషడ్వర్గములైన కామ।క్రోధాదులు, “నేను' “నాది? అను భావములు మనస్సును మలిన మొనర్చి 
గమ్యము నుండి మరల్చి, ఇంద్రియములకు తృప్తిని గూర్చు వస్తువులవైపు నడిపించునని తెలిపియున్నాను 
అరిషడ్వర్గములైన కామ క్రోధ లోభ మోహ మద మాతృర్యములనే కల్మషముల బారినుండి స్వేచ్చపాందిన 
మనస్సు సహజముగా భగవంతునివైపు మరలును 


“దీవిని సాధించి, ముక్త సంగులైన తర్వాత, సత్సంగము అనగా సజ్జనుల సాంగత్యముతో కాలము 
గడపవలెను. నిత్యమూ పచ్చగా ఉండే అనుబంధము సాధువులతో ముడిపడి యుండవలెను సాధువు లెవరు? 
వారి లక్షణము లేమిటి? వారిని గుర్తించుకొట్టు? ఇవి నీకు చెప్పెదను. ఈ భౌతిక శరీరమునకు కలిగే బాధల 
వలన అనారోగ్యముల వలన సాధువులు తమ మనస్తిమితమును పోగొట్టుకొనరు. అందరి మానవుల యెడ 
వారు దయగలిగి యుందురు. అన్ని జీవులు వారికి బంధువులే అన్ని జీవులనూ (పేమించెదరు అందుచే 
సహజముగా వారికి శత్రువులుండరు. వారు యెప్పుడూ శాంఆ రృు యెట్టి కలవరములు 
లేక ప్రశాంతతతో నిండియుండును. వారు యెప్పుడునూ ధర్మ మార్గమును విడిచిపెట్టరు వారి (ప్రవర్తన 
దోషరహితము నన్ను గురించియే వారెప్పుడూ తలంచెదరు. వారికి యెటువంటి విధులు, బాధ్యతలు, 
సంబంధములు లేకుండుటచేత, నాగురించిన కధలు తెలుసుకొనుటలోను వాటిని యితరులకు తెలియజెప్పుట 
లోను ఆనంద మనుభవించుచుందురు ఈ (ప్రాపంచికమైన బాధలు వారిని బాధించవు వీటినుండి స్వేచ్చను 
పొందినటువంటి వారినే 'సాధువు'లందురు. అమ్మా! ఇట్ట సాధువులతో నీ మనస్సు అనుబంధము కలిగి 


యుండవలెనని (ప్రార్జింపుము వారు నీకున్న యితర అనుబంధముల నుండి విముక్తికలిగించుటకు సహాయపడగ 
అరు 


“సాధు సాంగత్యము వలన నీకు నన్ను గురించిన కధలతో పరిచయమేర్చడును. ఆ కథలు చెవులకింపుగా 
నుండుటయే కాక, హృదయమున కాహ్హాదము కలిగించును. (ప్రీతికరమైన యీ కధలు వినుటచేత నీకు 
నాయందానక్షిని పెంచి, చివరకు ఆనందము చేకూర్చును. అనగా నిత్యమూ నన్ను మాత్రమే చింతించుచూ 
ఆనందమును పొందెదవు. ఈ ఆనందమే భక్తిగా రూపొందును సత్సంగము గ్రద్హకు, శ్రద్ద రతికి, రతి భక్తికి 
దారితీయును నీలో నా యెడల పెంపాందు భక్తి వలన నెమ్మదిగా క్రమక్రమముగా, తప్పకుండా ఇంద్రియము 
లకు సంతృప్తినిచ్చు వస్తువులపై ఏహ్యభావము కలుగును. ఒకప్పుడు ప్రాపంచిక వస్తువులపైనున్న ఆకర్షణ 
ఉండదు. ఒకప్పుడనుభవించిన సుఖముల యెడ ఆసక్తి అంతరించును. భగవంతుని యెడ నిశ్చలముగా 
మనస్సును కేంద్రీకరించుటకు మార్గముల నన్వేషించుటలో ఆసక్తికలుగను. అన్నిటి నుండి స్వేచ్చను పొందిన 
మానవుడు (శ్రద్దగా మోత్షమునకై పాటుపడును. (ప్రకృతిపరమైన వాటీయందు అభిరుచి లేకుండ, అతని బుద్ది 
అప్రమత్తత కలిగి విశితముగా మండును ఇంద్రియములతో అనుబంధమును, ఇం(ద్రియములకు సంతృప్తి 
కలిగించు వస్తువులపై వ్యామోహమును కే ' “రణము. నాకు పూర్తిగా శరణాగతుడైనందు 


"60 


తృతీయ స్కంధము 
వలన అతడు నాలో లీనమగును'' 


దేవహూతి (శ్రద్దగా వినుచుండెను ఆమె తన కుమారుడు చెప్పుచుండగా అడ్డు తగిలి యిట్లనెను “నేను 
వేదములను చదువలేదు చదువుకున్న కోవిదులు తెలిపే సత్యములను నేను నేర్చుకొనలేదు మరి నావంటి 
అమాయిక (స్త్రీ భగవంతుని చేరుకుట్లో తెలియజెప్పుము. భగవంతుని చేరుటకు సులభమైన మార్గమేది?'' 


''భక్తి' యని కపిలుడనెను “'నీకు భక్తి యోగము ఉపయోగపడును (ప్రాపంచిక వస్తువులందు తగుల్లొనిన 
యిం(ద్రియములు, వేదములు నిర్దేశించిన నిత్యవిధులు, కర్మలు చేయుట యందు నిమగ్నమైన మనస్సు, 
యీ రెండూ కూడను విముక్తిపాందుటకు ఒకే ఒక మార్గము కలదు, అది తనకు తానుగా శ్రద్దతో మోక్షమును 
కాంక్షించుట నారాయణుని యందు అనన్య భక్తి పెంపొందించుకొనినపుడు యీ కాంక్ష తీరగలదు ఈ 
భక్తి కర్మబంధములను, ఇం(ద్రియ బంధములను, శరీరములోని అగ్ని (వైశ్వానరుడు) భుజించిన ఆహారమును 
దహించినట్లుగా, దగ్హము చేయును భక్తి వస్తు ప్రపంచము నుండి విముక్తిని కల్గించి, నారాయణునితో 


ఐక్యమగునట్టు చేయును భక్తి మార్గములో పయనించే యాత్రికులు, ముక్తి అనే గమ్యమును సునాయాసముగా 
చేరగలరు 


''నాకు యెప్పుడూ సేవచేయుచూ, నాతోనే అనుబంధము కలిగియుంటూ, నాకు సంతోషము కలిగించు 
టకే కర్మలను చేయుచూ, నా కథలనే యెల్లప్పుడూ చెప్పుచుండు సాధువులు మోక్షమును సైతము కోరరు 
నన్ను గురించిన ఆలోచనలతోనే వారు ఆనందముగా నుండెదరు వారు తమ మనో నేత్రముతో నా రూపము 
నెప్పుడూ చూచుచుందురు అందుచే, వారడిగిననూ లేకున్ననూ, నేను వారికి ముక్తిని ప్రసాదింతును నా 
గురించిన ఆలోచనలతో మునిగియుండే వారికి స్వర్గ సౌఖ్యములు కూడ ఆకర్షణీయము కావు అయినప్పటికీ 
వారికి అట్టి అర్హత యుండుటచేత నేను వారికి ఆ సౌఖ్యములను (ప్రసాదించెదను 


''నా భక్తులకు యెట్టి వినాశము కలుగదు నాలో లీనము కానున్న భక్తుల యెడ, చక్రము (కాలచక్రము), 
శక్తిహీనమై యుండును నేను భక్తులకు సర్వస్వమును పుత్రులపై యెట్టి (ప్రేమయో నా భక్తులపై నాకట్టి 
(పేమ నేను భక్తులకు మి(త్రుడను, గురువును, శ్రేయోభిలాషిని, ప్రియతముడను ఈ లోకమంతయూా నా 
అధీనములో నుండుటచే నా భక్తులకు యెట్టి భయము ఉండదు నాకు భయపడి గాలి వీచును, సూర్యుడు 
ప్రకాశించును, పర్ణన్యుడు (వరుణుడు) వర్షించును నాచే నియమితుడై అగ్ని దహించును, యముడు అందరినీ 
కనిపెట్టి యుండును ఇంద్రియములను జయించిన యోగులకు దేనివలనను భయము కలుగదు వారు నన్ను 
తప్పక చేరెదరు ఇందు సంశయము లేదు. 


31 కపిలుని బోధలు - 2 


“పురుషుని రహస్యమును, అతడు యీ లోకమునంతయూ యెట్లు వ్యాపించియున్నదీ నీకు నేను 
చెప్పెదను. దీనిని ఆత్మవిద్యా యోగమందురు సంపూర్ణముగా దీనిని చక్కగా అర్హము చేసికొనినయెడల, 
నీవు మోక్షమును పొందగలవు ఈ యోగము తెలుసుకొనిన వారి సంశయములన్నీ నివృత్తి కాగలవు నీలో 


61 


శ్రీమద్భాగవతము 
నున్న ఆత్మయే పురుషుడు అతనికి ఆద్యంతములు లేవు. అతడు స్వయం ్రకాశుడు. పురుషుడు కాని 


వస్తువేదియులేదు, పురుషునికి భిన్నమైన దేదియు లేదు. అతడు అంతటా వ్యాపించియున్నాడు. అతడు 
విత్యుడు 


“ప్రకృతి కారణముగా ఆత్మ ఉపాధులతో చేరియున్నది. పురుషుడు నిత్యుడని యింతకు ముందు 
తెలిపియున్నాను ఈ బహుళ (ప్రపంచము నందంతటా వ్యాపించి యున్నది ఆ పురుషుడే. అతడు 
త్రిగుణాతీతుడు పురుషునికి సంబంధించిన యీ రెండు విషయములను సమన్వయ పరచుజుట్లు? ఒకటి 
శుద్దమైనది. రెండవది బహుళ (ప్రపంచము. పురుషుడు గుణములకు, (ప్రకృతికి అతీతుడెట్టు కాగలిగెను? 


ఈ లోకములోని జనన మరణములత్తో అతనికి ప్రమేయము యెట్లు కలిగెను? జ్ఞానులకు యిది చిత్రవిచిత్రమని 
గోచరించదు. 


'“(ప్రకృతి యందు రెండు కీలక శక్తులు గలవు ఒకటీ ఆవరణ శక్తి, రెండవది విక్షేప శక్తి. (త్రిగుణములు 
సమ విభక్తముగా నున్నప్పుడు దానిని నిర్గుణ స్పితి యందురు అనగా గుణములు లేనట్టి స్తితి. పురుషుని 
మరొక రూపమే కాలము. కాలము తిరుగుచున్నపుడు, త్రిగుణములలో సమత్వము తప్పిపోవును. ఈ 


సమత్వము, లేక సమవిభక్తస్త్రితి తప్పినపుడు, రజో గుణము ప్రకటితమగును దాని తర్వాత మిగిలిన రెండునూ 
(ప్రకటితము కాగలవు. 


''ఆ విధముగా గుణములు కార్యమునకు దిగినపుడు, ఆవరణ విక్షేపములు కలుగును ఇప్పుడు పురుషుడు 
రెండు రూపములు ధరించును. ఒకటి జీవుని రూపము, రెండవది ఈశ్వర రూపము గుణములతో 
కూడియున్న పురుషుని జీవుడందురు. ఆవరణము, జీవుడు తన సహజ (నిజ) స్వభావమును మరిచిపోవునట్లు 
చేయును అవిద్య చేత యీ మరపు కలుగుచున్నది సత్యమును తెలుసుకొన లేకుండుకే అవిద్య. అవిద్యతో 
బాటు విక్షేపము కలుగును విక్షేపము కలవరము లేక ఆందోళనను స్పష్టించును. దీనినే మాయ అందురు 
ఇది అసత్యము సత్యమను (భ్రమను కలిగించును అనగా అవిద్యకు, మాయకు ఆవరణ విజ్షేపములే కారణము. 
ఆవరణ విక్షేపముల చేత జీవాత్మ తన నిజ స్వరూపమును విస్మరించుచున్నాడు అశాశ్వతమైన ఉపాధులే 
తానని భ్రమించి యీ బహుళ (ప్రపంచపు ్రలోభములకు లోనై చిక్కుకునిపోతున్నాడు (ప్రకృతి యొక్క 
ఆవరణ విక్షేప శక్తులకు భ్రమింపక, వేరుగా నుండునదే పురుషుని రెండవ స్వరూపమైన ఈశ్వరుడు 


''ఈ మాయ నుండి విముక్తి పొంది, అనగా జీవుడు (ప్రకృతి శక్తులు బంధించలేని స్తితిని చేరుటకు ఒక 
మార్గము కలదు అదియే భక్తియోగము అమ్మా! ఎల్లప్పుడూ భగవంతునే చింతింపుము భక్తి దానంతటదియే 
జ్ఞాన వైరాగ్యములను కలిగించును వాటిని నీవు అన్వేషింన నవసరములేదు నారాయణునిపై (ప్రేమ 
పెంపొందినపుడు, యితర వస్తువులపై (పేమ లేకుండ “జేయును ఆ విధముగా వైరాగ్యమలవడును, భక్తి 
నారాయణుని పాదములు చేరు మార్గమున తీనుకుపోవును, నారాయణుని సని వధికి చేరుటయే జీవిత లక్ష్యముగా 
యెంచిన భక్తుడు సత్యమును తెలుసుకొన్న వాడగును. అనగా అతని అవిద్య తొలగినదన్నమాట నారాయణుడే 
సత్యమని, యితరమైనవి అసత్యమని తెలుసుకొనును అదియే జ్ఞానము 


''ఏవిథ యోగములు బ్రహ్మమును, పురుషుని, ఈశ్వరుని, భగవంతుని చేరుటకు మార్గమును సూచించు 
చున్నవి. అనగా గమ్యము ఒకటే. పురుషుడు అవగా ఈశ్వరుడు యీ బహుళ (ప్రపంచమందు అని షంటియందు 
వ్యక్తమగుచున్నాడు. దీనిని (గ్రహించిన వాడు బ్రహ్మమే యగును అనగా బ్రహ్మత్వమును గురించి తెలుసు 


62 


తృతీయ స్కంధము 
కొనుట కాదు, బ్రహ్మత్వమునే పొందుట. తానే బ్రహ్మమని యెజుక కలిగియుండుట. జీవుడు, తాను 
పురుషుడు లేక ఈశ్వరుడనని యెలజుగును. ఇప్పుడు నీకు బోధించిన జ్ఞాన యోగము, యింతకు ముందు 


వివరముగా బోధించిన భక్తి యోగము, యీ రెండునూ నిజముగా ఒక్క. ఒకటి, మరియొక దానికన్న 
వేరు కాదు 


“అమ్మా! వివిధ మార్గములను నీకు బోధించితిని. ఏ ఒక్క మార్గమునైనను శ్రద్దగా అనుసరించినపుడు 
నీకు తప్పక మోక్షము లభించగలదని హామీ యిచ్చుచున్నాను''. 


32 దేవహూతి మరణము 


కపిలుడు వచ్చిన కార్యము పూర్తి అయినది, తన తల్లి ద్వారా యీ లోకములో సాంఖ్యమును (ప్రచారము 
గావించుటకు అతడు జన్మించెను. ఆ పనిని అతడు పూర్తి చేసెను. ఆశ్రమము నుండి నిష్కమించుటకు 
అతడు సంసిద్దుడయ్యెను. తన తల్లి వద్ద సెలవు తీసుకుని అతడు ఆశ్రమము విడిచి వెళ్ళిపోయెను. కుమారుడు 
బోధించిన రీతిలో దేవహూతి తన శేష జీవితమును ఆశ్రమములో గడపుచుండెను. బిందు సరస్సులో తరుచుగా 
స్నానమాడి, కేశములను సంరక్షించుకొనకుండుటచేత, ఆమె నల్లని అందమైన కేశములు జీవముడిగి, 
ఆట్టగట్టుకుని, యిటుక రంగుగా నూరెను ఆమె చేయు వ్రతములకు దేహము శుష్కించి నీరసించెను నార 
చీరలు ధరించి, నారాయణావతారమైన కపిలుడు బోధించిన యోగమును ఆచరించుచుండెను. ఆమె తన 
సర్వస్వమును యితరుల కిచ్చివేసెను భర్త కుమారుడు లేని వెలితి ఆమె తెలుసుకొనెను. ఆమె వైరాగ్యము 
నేర్చినప్పటికీ దానిని ఒక్కసారిగా అనుసరించుట సులభము కాకుండెను ఆమె రాత్రి పగలు తన కుమారుని 
తలంచుచుండెను. అతడు ఆమెకు తన ఆలోచనలను పగలు రాత్రి నారాయణునివైపు, నిత్యము పారే సెలయేరు 
(ప్రవాహమువలె, ఉండవలెనని చెప్పగా ఆమె అట్లు చేయుచుండెను కపీలుని సుందర వదనమును ఆమె తలచగా, 
ఆమె మనస్సు క్రమక్రమముగా నిశ్చల స్టితిని దాల్బెను. అప్పుడామె నారాయణుని రూపమును తలంచసాగెను. 
ఆమె అస్థాంగ యోగము నాచరించగా, ఆమె మనస్సు బ్రహ్మముపై కేంద్రీకరించెను ఆమె చేసిన తపస్సు 
వలన అవిద్య దగ్హమైనది. అవిద్యతోబాటు ఆమె బాధలు నశించెను. జా(గ్రదవస్టలో స్వప్నమును విన్మరించినట్లు, 
ఆమె తన శరీరముపై ధ్యాస లేకయుండెను. త్వరలోనే ఆమె బ్రహ్మ స్తితిని చేరుకొనెను, 


ఆమె బ్రహ్మ స్టితిని పొందిన (ప్రదేశము అతి పవిత్రమైన తీర్ణము ఆమె వదలివేసిన శరీరము నదిగా 
రూపొందెను. తమను తాము శుద్దిపరచుకొనుటకు దేవతలు యీ నదిని వినియోగించుచుండిరి. ఆ పవిత్ర 
(ప్రదేశమునకు సిద్దపాదమని పేరు ఆ విధముగా మనువు కుమార్తె యైన దేవహూతి, తన పుత్రుడైన కపిల 
వాసుదేవుని వద్ద బ్రహ్మ విద్య నేర్చినందువల్ల జీవన్ముక్తులందరి కన్న ఉత్తమస్షితిని పొందెను. 


ఆశ్రమము విడచి వెళ్ళిన తర్వాత కపిలుడు వాయవ్య దిక్కుగా ప్రయాణము చేసెను. అతడు వెళ్ళిన 
ప్రదేశములలో సిద్ద చారణ గంధర్వులు అతనికి (మొక్కిరి. సాగర (ప్రభువు అర్య పాద్యములతో కపిలుని 
పూజించి, అతనికి తన ప్రాంతములో ఒక (ప్రశాంత స్థలమును తపన్సు కొనసాగించుటకు యిచ్చెను 


63 


చతుర స్కంధము 


33 ఆకూతి పుత్రుడు 


స్వాయంభువమనువుకు ముగ్గురు కుమార్తెలు, యిద్దరు కుమారులు. (ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు 
కుమారులు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి కుమార్తెలు ఆకూతిని రుచి యను బుషి కిచ్చి మనువు వివాహము 
చేసెను 'పుత్రికా ధర్మమిను పద్దతి ననుసరించి యీ వివాహము జరిగెను. పుత్రులు లేక, పుత్రికలు మాత్రమే 
యున్నప్పుడు, యోగ్యుడైన వానికి తన పుత్రిక నొకరి నిచ్చి అతనితో నిట్లనును. “అన్నదమ్ములు లేని 
యీ కన్యను నీ కప్పుగించుచున్నాను ఈమెకు పుట్టబోవు కుమారుడు నీకు, నాకు కూడ కుమారుడగును". 
మనువు ఎప్పటికీ మరొక పుత్రుని కోరె, యీ పద్దతిని ఆకూతికి వివాహము జేసెను 


రుచి మహా గొప్ప బుషి నారాయణుని యందు అత్యంత భక్తి రుచికి ఆకూతికి ఒక కుమారుడు, 
ఒక కుమార్తెకలిగిరి నారాయణుడే కుమారుడుగా జన్మించెను యజ్ఞపురుషుడైన నారాయణుడుగా మూర్తీభ విం 
చుటచేత యుజ్జుడని ఆ బాలునికి పేరిడిరి లత్ష్మీదేవిగా అవతరించిన కుమార్తెకు దక్షిణ యని నామమిడిరి 


నారాయణుడే తనకు పుత్రుడుగా జన్మించినందుకు సంతసించి, ఆ బాలుని తన యింటికి తీసుకువెళ్ళెను 
దక్షిణ త క్లీదిం(డ్రుల వద్ద నుండెను ఆ తర్వాత యజ్ఞుడు దకీణను శాస్త్ర పద్దతుల ననుసరించి వివాహమాడెను 
వారికి పన్నెండుగురు పుత్రులు పుట్టిరి (ప్రతి మన్వంతరమందు - ఒక మనువు, దేవతలు, మనుపుత్రులు, 
సుర గణాధిపతులు, బుషులు, నారాయణావతారము ఉండవలయును స్వాయంభూమన్వంతరమునందు, 
అనగా స్వాయంభువమనువు కాలమున, యజ్ఞాని పన్నెండుగురు పుత్రులు సురగణాధిపతులు, మరీచి మున్నగు 
బుషులే సప్తర్షులు యజ్ఞుడే నారాయణావతారము అతడే ఇంద్రుడు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు 
దునుపుత్రులు స్వాయంభూమన సంత రమునందు వీరందరూ ప్రజోత్పత్తి గావించిరి 


దేవహూతి కర్షమ (ప్రజాపతిని వివాహమాడగా వారికి కపిలుడను పుత్రుడు కలిగెను. వారి జ్వేష్ట్ర పుత్రి 
కళ మరీచి బుషికి భార్య అయ్యెను వారి పుత్రులలో కశ్యప బుషి గొప్పవాడు వారి కుమార్తె పూర్ణిమ, 
ఆమె కుమార్తె దేవకుల్స తర్వాత ఈమెను గంగి యను పేరుతో పిలుచుచుండిరి 


కర్ణముని తర్వాతి కుమార్తె (శ్రద్ద అంగిరసునకు భార్యయై, బృహస్పతికి తల్లి అయినది హవిర్భువు 
పులస్త్యునకు పత్నియైై, అగిస్త్యునకు తల్లి అయినది. మరియొక పుత్రుడు విశ్రవసుడు విశ్రవసుని పుత్రుడు 
కుబేరుడు విశ్రవసుని మరియొక భార్య కైకసి ఆమె పుత్రులు రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. క్రియ 
(కతువునకు భార్యయై, “వాలభీల్యు'లను బుషులకు తల్లియైనది. 


ఖ్యాతి భృగు మహర్షి పత్ని వారికిద్దరు పుత్రులు అందులో ఒకరు మృకండుని తండ్రి మరొక పుత్రుడు 
డు ఇతిదు 'కపి యును పేరుతో ప్రఖ్యాతి పొందెను ఇతడే అసురులకు గురువైన శుక్రాచార్యుడు 

) మూడవ కుమార్తె యైన ప్రసూతివి దక్ష ప్రజాపతి వివాహమాడెను వారికి పదహారుగురు పుత్రికలు 
వారిలో పదముగురిని ధర్మునకు, ఒకతెను అగ్నికి, మరాకతను (bీతిస్ఫునకు, యింకొకామెను మహాదేవునికి 


64 


చతుర్ధ స్కంధము 


34 దత్తాత్రేయుడు 


కర్టముని కుమార్తె అనసూయ అత్రి మహర్షికి భార్య అయ్యెను రూత్ష పర వత సానువులందు అత్రి మహర్షి 
తపస్సు చేయుచుండెను. ఆ స్టలము చాలా ప్రశాంతముగా నుండెను పర్వతమునకు అన్ని ప్రక్కలను నిర్వింధ్యా 
నది మెల్లగా ప్రవహించుచుండెను నదీ ప్రవాహము వలన కలిగే సంగీత యిరి, పువ్వుల పొదలందు తేనెటీగలు 
చేసే యుమ్మను శబ్దము, ఆశ్రమమంతా వ్యాపించి, అచ్చటి (ప్రశాంత వాతావరణమునకు అనువుగా నుండెను 
అత్రి మహర్షి, ఇంద్రియములను నిగ్రహించి, ప్రాణాయామముతో శ్వాసనరికట్టు, అనేక సంవత్సరములు తపస్సు 
చేసెను 


పుత్రుడు కలుగవలెనని అత్రి మహర్షి ప్రార్హించెను అతని (ప్రార్లన యీ విధముగా నుండెను ''(ప్రభువులకు 
ప్రభువైన ఓ భగవంతుడా! అన్ని విధములా నీవలెనే యుండునట్టి కుమారుని నాకు (ప్రసాదింపుము''. నూరు 
సంవత్సరములకు పైబడి చాలా ఘోరముగా తపస్సు చేసెను తపస్సు తీవ్రతకు అతని ముఖములో నుండి 
వెలువడే అగ్నివంటి (ప్రకాశమును చూసి స్వర్గవాసులు భయపడిరి అంత త్రిమూర్తులైన (బ్రహ్మా విష్ణు 
మహేశ్వరులు అత్రి మహర్షి ఆశ్రమమునకు వచ్చిరి తన ఆశ్రమ ద్వారము వద్ద వారు నిలుచుండుట చూద, 
వారు ముగ్గురు ఒకేసారి రావడము తన మహద్చాగ్యమని యెంచెను అత్రి సంభమముతో లేచి వారిని 
సాదరముగా ఆహ్వానించి గౌరవించెను ఉద్వేగిము చేత అత్రి మహర్షికి నోటివెంట మాటలు వచ్చుట లేదు 
కొంత సేపటికి తమాయించుకుని వారివైపు చూచెను చిరునవ్వులు చిందే ముఖములతో త్రిమూర్తులు నిలుచుని 
యుండిరి వారిని పువ్వులతో పూజించి అత్రి యిట్లనెను ''ఈ లోకమున సృష్టి స్పితి లయములు మీ 
ముగ్గురియందు ఉన్నవి. నేను పలికే పలుకులు నా ఆలోచనలును సరిగా తెలియచెప్పలేకున్నవి నన్ను 
అను(గ్రహించుటకై మీరు ముగ్గురు ఒకేసారి వచ్చుటకు గల కారణము తెరియజెప్పవలెను మీ ముగ్గురిల్‌ 
యెవరు గొప్పవారైతే వారిని పోలిన కుమారుడు నాకు కలుగివలెనని ప్రార్దించినాను మీలో యెవరు గొప్ప 
వారో యెవరు నాకు పుత్రుని ప్రసాదించెదరో తెలుపవలెను మీ ముగ్గురిలో గొప్ప వారెవరు?” 


(బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అత్రి మాటలకు సంతోషించి, నవ్వుచు యిట్లనిరి 'మా ముగురిలో గొప్పవానివి 
పోలిన కుమారుడు కలుగివలెనని కోరుచున్నావు నీకు నిరాశ కలిగించదలచుకోలేదు అందుకే ముగ్గురము 
వచ్చితిమి మేము ముగ్గురము కలిసి ప్రభువులకు ప్రభువైన భగివంతుడుగా ఉంటున్నాము బ్రహ్మ విష్ణు 
మహేశ్వరుల మైన మేము గూడ పరబ్రహ్మాంశలుగా (సృష్టి స్పితి లయ కారకులుగా) ఉంటున్నాము 
పరబ్రహ్మయే సృష్టి సితి లయలకు కారకుడు మేము పరబ్రహ్మ స్వరూపులము మా ముగ్గురిలో ఒకరికి 
యింకొకరికి భేదము లేదు మా గురించిన సత్యము నీకు తెలియజేయవలెనని మేము ముగ్గురము కలిసి 
నీ వద్దకు వచ్చితిమి మా ఒకొక్కరి అంశతో నీకు ఒకొక్క కుమారుడు జన్మించును వారు మువ్వురు 
లోకములో (ప్రఖ్యాతి పొంది నీకు కీర్తి తేగలరు. నీవు సంతోషముగా నుండగలవు'' అత్రికి బ్రహ్మ అంశతో 
పుట్టిన కుమారుడు చంద్రుడు, విష్ణు అంశతో పుట్టిన కుసూరుడు దత్తుడు, మవోదేవుని అంశతో బుట్టిన 
కుమారుడు దుర్వాసుడు 


65 


శ్రీమద్భాగవతము 


35 దక్షుని ఆగ్రహము 


దత్తుని కుమార్తెలలో ఒకతెయైన సతి మహాదేవుని వివాహమాడెను. ఒకప్పుడు, మరీచి మున్నగు బుషులు 
(బ్రహ్మ సత్రమను యజ్ఞమును జరుపుచుండిరి. గొప్ప గొప్ప బుషులు, దేవతలు, స్వర్గవాసులు ఆ యజ్ఞము 
చూచుటకు వచ్చిరి. యజ్ఞము జరుగుచుండగా, దక్ష (ప్రజాపతి యజ్ఞశాలలో (ప్రవేశించెను అతడు సూర్యుని 
వలె (ప్రకాశించుచుండెను. అతవి రాకతో యాగశాల మిక్కిలి తేజస్సుతో వెలుగొందుచుండెను అతని 
గొప్పదనమును గుర్తించిన బుషులందరూ ఒకేసారి లేచి నిలబడి దక్షుని గౌరవించిరి ఇద్దరు మాత్రము 
లేవక యితరులు చూపినట్టు, దక్షునికి యెట్టి గౌరవము చూపలేదు. ఆ యిద్దరిలో ఒకరు బ్రహ్మ, రెండవవారు 
మహాదేవుడు. దక్షుడు తన తండ్రి యైన బ్రహ్మ వద్దకు వెళ్ళి, పాదములకు ప్రణమిల్లి పాద ధూళిని తన 
శిరస్సుపై నుంచుకొనెను. బ్రహ్మ అంగీకారముతో దక్షుడు కూర్వొనెను ఇతర బుషులవలె, మహాదేవుడు 
లేచి తనకు గౌరవము చూపకపోవుటచేత ఆ(గ్రహము చెందెను ఈ అవమానము దక్షుడు భరించలేకుండెను, 
ఆ(గ్రహముతోనిండి, చింత నిప్పుల వలె నున్న యెర్రని కన్నులతో దక్షుడిట్లునెను ''బ్రహ్మర్తు అయిన 
మీరందరూ యిక్కడ సమావేశమైనారు మీ అందరి సమక్షములో మహాదేవుడు నన్ను అవమానపరచెను 
నా ప్రియ పుత్రిక సతిని యితనికిచ్చి వివాహము చేసితిని అందుమూలముగానైనా అతదు నన్ను గౌరవించవలసి 
యున్నది నేను అతనికి గురువుతో సమానము. అతనికి ప్రాధమిక మర్యాదలు కూడ తెలిసినట్టు కనబడదు 
అహంకారముతో ఉబ్బియున్నాడు నేను ప్రవేశించగనే గౌరవపూర్వకముగా నాతో మాట్టాడనుకూడ లేదు 
ఇటువంటి అమర్యాదకర వ్యక్తికి నా కుమార్తె నిచ్చినందుకు విచారిస్తున్నాను. ఒక అప్రయోజుకునకు నా కుమార్తె 
విచ్చి చాలా పొరపాటు చేసితిని ఇతనికి ప్రవర్తించవలసిన తీరు తెలియదు, మలినుడు, మర్యాదా దూరుడు, 


అన్నిటికన్న మిక్కిలి గర్విష్టి, ఇట్టి దౌర్బాగ్యునకు నా పుత్రిక నిచ్చితిని ఉచ్చరించుట తెలియని వానికి 
వేదములను బోధించినట్టున్నది. 


“(పీత భూత పిశాచములు సంచరించే శ్మశానము యితని నివాస సము జడలు కట్టిన కేశములతో 
దిగంబరముగా శ్మశానమందు సంచరించును మతి తప్పిన వానివలె కొంచెము సేపు నవ్వుచు, కొంచెముసేపు 
యేడ్చుచు ఉండును శరీరమునకు బూడిదను పూసుకుని, మెడలో పు(ర్రెలతో కట్టిన దండ ధరించి 
తీరుగుచుండును.మానవుల యెముకలు యితని ఆభరణములు నిజముగా యితడు 'అశివుడు', కాని 
'శివు'డ ' కో అధమమైన తమస్సుతో నిండి, అహంకారముతో ఉబ్బియున్నాడు 
ఇతని సహచరులు కూడ యితని లక్షణములవారే. నా తండ్రీ బ్రహ్మ ఆదేశించుటచేత నా కుమార్తె సతిని 
యితనికిచ్చి వివాహము చేసితిని అందుకు యిప్పుడు చాలా చింతిస్తున్నాను'' 


దక్షుడు చేతిలో జలము వేసుకుని, మహాదేవుని శపింపబూని యిట్లనెను '' దైవము అందరిలో అధముడైన 
యీ మహేశ్వరునకు, ఇంద్ర ఉపేంద్రాది దేవతలకు వలె యజ్ఞ హవిస్సు నందు భాగిము లేకుండుగాక''. 


మహాదేవుని శపించిన తర్వాత దక్షుడు ఒక క్షణమైనను అక్కడ నిలువక తన యింటి కేగెను మహాదేవునికి 
అత్యంత భక్తుడైన నందికేశ్వరునకు, దక్షుడు మహాదేవుని యెడల (ప్రవర్తించిన తీరునకు ఆగ్రహము కలిగెను 


66 


చతుర్ధ స్కంధము 

తన దైవమైన మహాదేవునికి తీవ్ర అవమానము జరిగినదని భావించెను నందికేశ్వరుడు లేగి నిలబడి యిట్లనెను 
“ఈ దకుడు మూర్చుడు తాను చాలా గొప్పవాడనని తలచి, మహాదేవుడు యెవరో మరిచిపోయెను 
మహాదేవుని నిజ స్వభావము యెరుగని వ్యక్తి నిర్భాగ్యుడు ఇకనుంచి అతడు భగవదనుగ్రహమునకు 


దూరమగును ఆకలి దప్పులను తీర్చుకునే పశువుకన్న అతడు గొప్పకాదు తెలివితేటలు లేని మేకవంటి 
వాడు దక్షుడు ఇక నుండి అతని తల మేక తల యగును 


“మహాదేవుని దక్షుడు శపించినపుడు మౌనము వహించిన యీ బుషులు అందరూ యిందుకు బాధపడె 
దరు దక్షుని అనుయాయులు యికముందు జనన మరణమను సంసార చక్రములో చిక్కుకొందురు వారు 
తమ నిజ స్వభావము మరిచి, బ్రహ్మమునకు దూరమగుదురు ప్రాపంచిక విషయములందు కోరికలు కలిగి 
వానిని తీర్చుకొనుటలో నిమగ్నమై యుందురు. నిత్య విధులను నెరవేర్చుటలో కాలము వినియోగించుచు, 
తపస్సుకు దూరమై నియమము తప్పి సంచరించుదురు పొగడ్తలకు లొంగిన వారి మనస్సులు అజ్ఞానముతో 
నిండి లోక విషయములందు తగుల్కొని యుందురు. ఆహారమునకై వారు బిచ్చమెత్తుకొనవలసి వచ్చును. 
దక్షునకు ప్రోదృలము నిచ్చిన వారందరికీ నేనిచ్చు శాపమిది.?' అక్కడ సమావేశమైన బుషులలో ప్రధానుడైన 
భృగువు నందికేశ్వరుని మాటలకు ఆగ్రహము చెంది యిట్లనెను ''మహాదేవుని అనుయాయులను శపించెదను 
మహాదేవుని పూజించి అతడు చాలా గొప్పవాడని తలచు వారందరూ పాషండులుగా పేరొందెదరు, అనగా 
వారు వెనుకొకమాట ముందొకమాట చెప్పవారుగా నుందురు వేదములు ప్రతిపాదించిన కర్మలను చేయుటకు 
వారు అనర్హులగుదురు వారు వేదములను వ్యతిరేకించెదరు వారు అపరిశు[భ్రముగా, మూర్చులై యుందురు. 
మహాదేవుని వలె వారి కేశములు జడలుకట్టి యుండును. వారి (ప్రభువు వలె, యెముకలు ఆభరణములుగా 
ధరించి, శరీరమునకు బూడిద పూసుకొందురు వారు సురాపానము చేయుదురు. నాలుగు ఆశ్రమములకు 
ఆధారమైన వేదములకు వ్యతిరేకులగుటచేత, సంఘ నీతి నియమములను పాటించక లోకములో సంచరించె 


దరు వారు నీతి బాహ్యమైన విధానము లవలంబించి పూజించుటచేత లోకములో వారినందరూ అసహ్యించు 
కొందురు 


“వేదముల నవమానించుటయే ధ్యేయముగా కలిగిన ఒక మతమును యేర్పరచెదరు మహాదేవుని 
పూజించువారు, అనేక సంవత్సరములుగా వేదములను పూజించుచూ, సాధువులేర్పరిచిన మార్గములో 
సంచరిస్తూ, వేదములు నారాయణుని అంశమని వాటిని గౌరవించే వారికి భిన్నముగా నుండెదరు పాషండులం 
దరూ అధమమైన తమోగుణముతో నిండి యుందురు! 


ఇంతవరకు మౌనముగా కూర్చుని యున్న మహాదేవుడు లేచి విచార వదనముతో యజ్ఞశాలనుండి తన 
అనుయాయులతో బయటకు వెడలెను. 


నిర్ణీతమైన వేయి సంవత్సరములు పూర్తయిన తర్వాత సత్రయాగము సమాప్తమయ్యెను. యాగ నిధ్వాహ 
కులు గంగా యమునల సంగమ (ప్రదేశమునకు వెళ్ళి, స్వచ్చతను సంతృప్తిని పొందిన మనస్సులతో తిరిగి 
వారి ఆశ్రమములకేగిరి, 


67 


శ్రీమద్భాగవతము 


36 కైలాసములో కలహము 


బ్రహ్మ సత్ర యాగములో జరిగిన సంఘటన గడచి చాలా సంవత్సరములాయెను ప్రజాపతులందరిలో 
దక్షుని (ప్రప్రథముడుగా యెంచి బ్రహ్మ అతనికి పట్టాభిషేకము చేసెను దీని పర్యవసానముగా యిదివరకు 
కన్న అహంభావము, గర్వము పెరిగెను మహాదేవునిపై తనకున్న ఏహ్యభావము ప్రకటించుటకు ' బృహస్పతి 
సవ' మను యజ్ఞమును ప్రారంభించెను బ్రహ్మర్షులు, దేవర్షులు, పిత దేవతలు, దేవతలు యజ్ఞము చూచుటకు 
వచ్చిరి 


తండ్రి జరుపుతున్న యజ్ఞము గురించి మహాదేవుని భార్య సతీదేవి వినియుండెను చక్కగా నలంకరించు 
కొని అనంత ప్రవాహముగా సాగిపోవుచున్న (స్త్రీ పురుషులు యజ్ఞమునకు పోవుచుండుట ఆమె చూచెను 
ఆమె భర్త వద్దకు వెళ్ళి యిట్లనెను, “మీ మామగారు, నా తండ్రి, గ్‌పు యజ్ఞమును (ప్రారంభించెను మనము 
కూడ పోవుదము దేవతలు, బుషులు వారి భార్యలతో అక్కడకు వచ్చియున్నారు యాగశాలవైపు ప్రజలింకను 
వెళ్లుచునే యున్నారు కాబట్టి యింకా సమాప్తి కాలేదని తోచుచున్నది నాధా! నాకు వెళ్ళవలెనని యున్నది 
నా తల్లిని, అక్క చెల్లెండ్రను చూచి చాలా కాలమైనది వెళ్ళి యజ్ఞము చూడవలెనని ఆత్రముగా నున్నది. 


““మీరు యీ లోకమునకు (ప్రభువైయుండి, యీ యజ్ఞము సామాన్యమైనదిగా పరిగణిస్తున్నారు నేనొక 
(స్త్రీని నా తండ్రి జరుపుచున్న యజ్ఞము చూచుటకు నాలో కలిగిన కుతూహలమును నివారించలేక 
పోవుచున్నాను మీ ముఖమును చూడగా మీ మనోభావ మీ విధముగా నున్నట్లు నాకు గోచరించుచున్నది 
“మనలను ఆహ్వానించలేదు' ఆహ్వానించకపోయిననేమి? సత్పురుషులు తమ యజమాని, గురువు, తండ్రి, 
స్నేహితుల గృహములకు వెళ్ళుటకు ఆహాగనమునకై వేచి యుండనక్కరలేదు నాయందు దయతలచి, 


యజ్ఞమును చూడ తహతహపడుతున్న నా కోర్కెను తీర్చుడు నన్ను అక్కడకు తీసుకువెళ్ళి నాకు 
సంతోషము కలిగింపరా?"' 


మహాదేవుడు చిరునవ్వు నవ్వి, దీనవదనముతో తన భార్యవైపు చూచెను ఆత్రముతో నిండిన ఆమె ముఖము 
చూచి, ఆమె కోరికను తీర్చలేకపోవుచున్నందుకు విచారించుచుండెను ఆ రోజు కఠినముగా పలికిన దక్షుని 
మాటలు గుర్తుకు వచ్చెను మహాదేవు డామెతో యిట్లనెను, '“ప్రియ పత్నీ, సతీ! ఆహ్వానించక పోయినప పpటికీ, 
వీ తండ్రీ అందరివలె నున్నట్లయితే అతని యింటికి నీవు వెళ్ళవలెనను ఆలోచనను నేను అంతగా 
పట్టించుకొనవలసిన పనిలేదు. కాని, నీ తండ్రి దక్ష ప్రజాపతి గర్వముతో మదించి యున్నాడు అధికారపు 
మత్తులో అతడు మనకు తగిన గౌరవమును చూపకపోవచ్చును నీ తండ్రికి అనేక గొప్ప గుణములు 
విద్య, తపస్సు, సంపద, రూపము, వయస్సు, ఉత్తమ జన్మము - కలవు సత్పురుషులందు యీ గుణములు 
మంచి ఆభరణములుగా ప్రకాశించును కాని యీ గుణములు నీ తండ్రిలో గర్వమును పెంచెను “నేను 
విద్యావంతుడను', “నేను గొప్ప తపస్విని అను భావములు అతనిలో గర్వమును పెంచి, నన్ను చూచి 
ఓర్వలేకున్నట్లు చేయుచున్నవి. గర్వము అనేక రకములు. తపో గర్వము అన్నిటికన్నా అధమమైనది. నీ 
తండ్రికి యీ తపోగర్వమనే రోగము సం(ప్రాప్తించినది. 


““శత్రువు ప్రయోగించిన బాణముకన్న, దగ్గర బంధువు వలన కలిగే బాధ చాలా తీవ్రమైనది. శత్రు బాణము 
తెలివి తప్పి పడిపోవునట్టు చేయును అందువలన చాలాసేపటి వరకు ఆ బాధ తెలియదు నీకు తెలియదా? 


68 


చతుర్ధ స్కంధము 

నీ యెడల నీ తండ్రికి మిక్కిలి (ప్రేమ అతని సంతానములో అందరికన్న నీపై మిన్నగా (ప్రేమ కలదు. 
కాని, నేనన్న యిష్టము లేదు నేను తనను అవమానపరచినట్టు భావించి, నన్ను ద్వేషింపసాగెను అందుచేత 
నువ్వు ఆశించుచున్నట్లు నిన్ను (పేమ పూర్వకముగా ఆదరించడు అతని ఆ(గహమునకు కారణము బహుశః 
నీకు తెలియకపోవచ్చు ఒకప్పుడు అతను యజ్ఞశాలలో (ప్రవేశించినపుడు, అందరూ లేచి అతనికి నమస్కారము 
చేసిరి నేను అట్టు చేయలేదు ఎందుచేతనో నీకు తెలుసా? ఒక వ్యక్తిలేచి మరొక వ్యక్తికి నమస్కరించినపుడు, 
దానిని ప్రత్యుద్గమనము మరియు అభివందనమని అందురు, దీనికొక విశిష్టమైన అర్హము కలదు “తనలోని 
పు ఎ పురుషునకు నమస్కరించుట' యని జ్ఞానులు చెప్పుదురు చేయు నమస్కారము 
వ్యక్తికి అనగా, అతని శరీరమునకు కాదు, అందరి శరీరములలో అంతర్గతముగా నుండే పురుషునకు కాని 
నీ తండ్రి తనకు నమస్కారముచేసి గౌరవించవలెనని భావించెను నేను అట్టు చేయలేకపోతిని ఒక 
సత్పురుషుడు అహంభావముతో నిండిన వ్యక్తిని కలుసుకొన్నపుడు, అతనిలోని ఆత్మ తన్ను కలుషితమైన 
మనోబుద్దులు ఆవరించియుండుటచే కన్చింపక యుండును అటువంటప్పుడు సత్పురుషులు వారికి 
నమస్కరించుట జరుగదు. 


“1 చాలా కాలము (క్రితము నీ తం(డి నన్ను కించపరచుచు మాట్టాడెను అందరిలో నన్ను చాలా క్రూరముగా 
అవమానించి శపించెను దేవతలకు అర్పించు యజ్ఞ హవిస్సులో నాకు భాగము లేకుండునట్టు చేసెను అతడు 


నీకు తండ్రియే కాని అతడు అతని అనుయాయులు నాకు శత్రువులు నీవు నా భార్యవగుటచేత వారి దృష్టి 
నీమై పడుట నాకు సహింపరానిది"'. 


సతీదేవి మౌనముగా తన భర్త మాటలను వినెను అతడామెను చూచి ఆమెలో విజృంభించు ప్రతీకార 
భావములను పసిగక్టైను ఆమె మనస్సులో కలిగే ఆలోచనలను అతడు ఊహించగలిగెను కాని అతడు 
దృఢమనస్కుడై ఆమెతో యిట్లనెను “నా మాటలు ఉల్లంఘించి నీవు వెళ్ళుటకు నిశ్చయించినచో, నీకు 
శుభము కలుగబోదని నిశ్చయముగా చెప్పగలను ఆత్మాభిమానముగల వారికి తమ దగ్గర బంధువుల 
అవమానము పొందినపుడు మరణమే గత్యంతరము నీకు ముందుగానే చెప్పుచున్నాను నిన్ను అక్కడ 
యెవ్యరూ సాదరముగా ఆహ్వానింపరు, యెందుకనగా యిప్పుడు నీవు దక్షుని తనయవుకావు, మహాదేవుని 
సహధర్మచారిణివి'' 


సతి చాలా విచారముగా నుండెను భర్త ఆమెను వెళ్ళవలదనెను. తన యిష్టమునకు వ్యతిరేకముగా ఆమె 
వెళ్ళినచో తీరని నష్టము కలుగునని తెలిపి ఆమె వెళ్ళకూడదనెను. కాని ఆమె మనస్సు తన ప్రియ 
బంధువులందరు నున్న యజ్ఞశాల యందే యుండెను. ఏమి చేయుటకు నిశ్చయించుకొనలేక తన గృహములో 
అటు నిటు తిరుగుచుండెను ఏమియు మాట్లాడక, మహాదేవుడు ఆమెను గమనించుచుండెను ఆమెను 
తన వారి వద్దకు వెళ్ళకుండా భర్త వారించుట చేత ఆమె కన్నులు అశ్రువులతో నిండియుండెను ఆమె 
కోరిక తీర్చుట కతడు యిష్టపడకున్నందున, (స్త్రీలకు సహజముగా కలిగే కోపముతో అతనివైపు ఆమె 
చూచుచుండెను ఆమె కోరిక చాలా స్వల్పమైనది, కాని ఆమె భర్త దానిని తీర్చకుండెను చివరకు ఆమెలోని 
(స్త్రీత్వము గెలిచెను. 


భర్తలో అర్హభాగమైన తాను, భర్తను విడిచి నిట్టూర్పులతో యజ్ఞశాలకు వెళ్ళుటకు నిశ్చయించుకొనెను 
వెనుకకు తిరిగి చూడక సూటిగా తొందరగా బాణమువలె దూసుకొనిపోయెను. మహాదేవుని సేవకులు ఆమె 


69 


శ్రీమద్భాగవతము 


వెంటి వెడలిరి వారు ఆమెను నందిపై కూర్చుండబెట్టి యజ్ఞశాల వైపుగా తీసుకొని వెళ్ళిరి మహాదేవుడు 
ఏకాకిగా కూర్చుని విచారమనస్కుడై యుండెను. 


37 సతీదేవి ఆత్మత్యాగము 


దూరము నుండియే సుస్వరమైన వేద పఠనమును సతీదేవి వినసాగెను. ఆ స్టలము చేరుకొనగనే ఆమె 
గొప్ప బుషులు, దేవతలు, గంధర్వులు, సిద్దులు, చారణులతో నిండిన యజ్ఞశాలను చూచెను ఆమె 
గమ్యమును చేరెను యజ్ఞశాల స్వర్గమువలె ప్రకాశించుచుండెను ఆమె అందరివైపు చూచి, తర్వాత తండ్రివైపు 
చూచెను. దక్షుడు ఆమెను ఆపాదమస్తకము చూచియు ఆమె అక్కడ లేనట్టు నటించెను ఎవ్వరికిని దక్షుని 
యెదిరించి సతీదేవిని పలుకరించి ఆహ్వానించుటకు ధైర్యము లేకపోయెను ఆమె తల్లి, అక్కచెల్లెండ్రు ఆమెను 
కౌగలించుకుని తమ సంతోషమును వ్యక్రపరచిరి. ఆమెను వారు ఆట పట్టింపజూచిరి, కాని ఆమె అట్లు 
జరుగనివ్వలేదు తండ్రి నిర్లక్ష్యమునకు గురియైన సతి యింకెవరిని చూచుటకు యిష్టపడకుండెను 


కొంతసేపటికి ఆమె తన భర్తను అవమానించుటకే యీ యజ్ఞము జరుగుచున్నదని, యజ్ఞ హవిస్సులో 
భాగము తన భర్తకు ఉండదని (గ్రహించెను. మహాదేవుడు ఊహించి చెప్పినట్లే అన్నియు జరుగుచుండెను 
మహాదేవునికి భార్య అగుటచేత ఆమెను వారు నిర్లక్ష్యము చేయుదురని అతడు చెప్పిన మాటలు గుర్తుకు 
వచ్చెను. కాని, తన తెలివి తక్కువతనముచేత భర్త మాటలను పెడచెవిని పెట్టను. ఆమె యిల్లు వదలుటకు 
ముందు చివరసారిగా నిస్పృహతో విచారముతో నిండిన అతని ముఖము జ్ఞప్తికి రాగా, ఆమె కన్నులలో కోపము 
మెరిసెను. ఆమెకు అమితముగా కలిగిన కోపముచేత నోటివెంట మాటలు స్పష్టముగా పెదవులు దాటి 
రాకుండెను. క్రోధముతో పెదవులు వణకుచుండెను. కన్నులు యె(ర్రబడెను. ఆమె శరీరమంతయు పొగలేని 
నిప్పువలె ఉండెను తండ్రినిచూచి సతీదేవి యిట్లనెను. ''నీవు యెంత తెలివితక్కువవాడవు! ఈ లోకమున 
సాటిలేని ప్రభువు ( మహాదేవుడు)ను నీవు శత్రువుగా పరిగణించుచున్నావు నీవంటి మూర్వులే ఆ విధముగా 
భావించెదరు (ప్రజలను అనేక రకములుగా విభజించవచ్చును. మొదటి రకము అధములు. వీరిని 'అసాధువు' లం 
దురు. ఇతరులలోవి దోషములనే వీరు చూచెదరు. మంచిని వారి కనులు చూడలేవు. రెండవ తరగతి వారు 
మధ్యములు. ఇతరులలో మంచిని చెడునూ కూడ వీరు చూడగలరు. మూడవ రకము వారు యితరులలోని 
మంచి చెడ్డ గుణములను చూచి, సందర్భమును పురస్కరించుకుని విచక్షణతో వ్యవహరించెదరు వారిని 
సజ్జనులందురు వీరిలో ఉత్తములు యితరులలోని దోషముల నెంచక మంచినే కనుగొని వర్తించెదరు 
ఉత్తమోత్తమ జీవులు దోషములను కన్నెత్తి చూడరు; అసలు దోషములు వారికి గోచరించవు. ఇతరులలో 


మంచిని, అది యెంత స్వల్పమైనను, మెచ్చుకుని అభినందింతురు. ఎదుటివారిలో అనేక దోషములున్నను 
వాటివి విస్మరించెదరు 


““నీవు అధమాధముడవు. లేవి దోషములు నీకు కవ్చించును. ఇతరుల గొప్పదనము గుర్తించలేని నీ వంటి 
వారు యిట్టుండుటలో అసహజమేమియు లేదు. -నా భర్త నిన్ను ఉపేక్షించెను. నీ ప్రవర్తన అతని నేమియు 
చేయలేదు. కాని నాకు చాలా బాధగా మన్నది. నేను సహించలేకపోవుచున్నాను. నా భర్తను 'శివు' డని పిలిచెదరు 


70 


చతుర్ధ స్కంధము 


అనగా పవిత్రము, స్వచ్చము, మంగళకరమైన వాడు. నీవు అశివుడవు కాబట్టి నా భర్తను నీవు 
ద్వేషించుచున్నావు. 


“భక్తుడు, తన దైవమును యెవరైన అవమానించినట్టయితే వారిని దండించునని పెద్దలు చెప్పుదురు 
అట్లు చేయుటకు వీలుకానిచో, లేక అవమానించిన వారి నెదిరించుటకు తగిన బలము లేకున్నచో, భక్తుడు 
ఆ ష్ట్రలము విడిచి దూరముగాపోయి, కనీసం అవమానకరమైన మాటలను వినకుండా యుండవలెను. దైవద్వేషి 
ఆడిన అవమానకరమైన మాటలను విన్న తర్వాత విజమైన భక్తుడు జీవించవలెనని కోరడు. శివద్వేపివైన 
నీకు కుమార్తెగా జన్మించినందుకు నాపై నాకు అసహ్యము కలుగుచున్నది నీవంటి పాపాత్మునికి కుమార్తెను 
కావడంచేత నాపై నాకు ద్వేషము కలుగుచున్నది. ఇకముందు నన్ను 'దాక్ష్షాయణి' యని పిలుచుట నాకు 
యిష్టము లేదు ఇంతవరకు జీవించినది చాలు ఈ శరీరమును వదలిపెష్టుదను ”! 


ఆ తర్వాత సతీదేవి యింకేమియు మాట్లాడ కూరకుండెను. బంగారు వన్నె దుస్తులను ధరించిన సతి 
కూర్చుని కనులు మూసుకుని యోగ సమాధిలోనికి వెళ్ళెను అందరూ ఆమెను గమనించుచుండిరి మనో 
విగ్రహముతో ఆలోచనల నరికట్టి, తనలో ప్రవేశింపమని అగ్నిదేవత నాహ్వానించెను ఎవ్వరూ పెదవి విప్పలేదు 
ఉన్నట్టుండి ఆమె శరీరము, ఆహూతుడైన అగ్నిలో దగ్షమై కొద్ది క్షణములలో బూడిద అయ్యెను 


38 మహాదేవుని ఆగ్రహము 


సతీదేవి తన్ను తాను దహించుకొనగా, ఆమె సేవకులు తమ ్రభ్వి మరణమునకు ప్రతీకారముగా దక్షుని 
చంపుటకు బయలుదేరిరి. వారి రాకను కనిపెట్టి భృగు మహర్షి ఒక మంత్రము నుచ్చరించి అగ్నిలో ఘృతము 
సమర్పించెను ఈ మంత్రము యజ్ఞమున కంతరాయము కలిగించువారిని నాశనము చేయును. అగ్ని నుండి 


వేయికి మించి 'రిభు' లనే ప్రజలు ఒక్కసారిగా పుట్టిరి. మహాదేవుని సేవకులతో యీ రిభులు పోరాడి, 
వారిని వెనుకకు తరిమివేసిరి. 


ఇంతలో నారదుడు మహాదేవుని వద్దకు వెళ్ళి యజ్ఞశాలలో జరిగినదంతయూ - సతీదేవి దారుణ మరణము, 
భృగువు మంటత్రశక్తి్మేత ప్రమధగణముల ఓటమి - పూసగుచ్చినట్టు చెప్పెను 


మహాదేవుడు ఆశ్చర్యపడలేదు ఇటువంటిదేదో జరుగగలదని అతడు యింతకు పూర్వమే ఊహించి 
యుండెను. అతని విచారము (కోధముగా మారెను ఆ కోపములో జడలు కట్టిన కేశములలో నొకదానిని 
ఊడదీసి నేలపై విసిరెను. అందుండి అగ్ని రూపము వలెనున్న వీరభద్రుడు జన్మించెను అతడు చూచుటకు 
చాలా భయంకరముగా నుండెను అతడు భూమికి స్వర్గమునకు గల దూరమును కొలువగలిగినంత 
పరిమాణములో నుండెను అతనికి వెయ్యి భుజములు; కనులు నిప్పులవలె నుండెను. అతని శరీరము 
మేఘమువలె నల్లగా నుండి, కనుల నుండి అగ్ని చిమ్ముచుండెను మహాదేవునివలె అతని మెడలో పుర్రెల 
దండ గలదు. అతడు మహాదేవుని పాదముల పైబడి యిట్లనెను ''నేనేమి చేయవలెనో ఆజ్ఞాపించరాదా?'' 
మహాదేవుడు ''వెళ్ళుము దక్షుని యజ్ఞశాలకు వెళ్ళి, దక్షుని చంపి ఆ యజ్ఞశాలను నాశనము చేయుము'' 


71 


శ్రీమద్భాగవతము 


అని చెప్పును 


మహాదేవుని సేవకులు వెంటరాగా వీరభద్రుడు త్వరితముగా యజ్ఞశాలవైపు వెడలెను. ఒక భయంకరమైన 
హాహాకారము అతని నుండి బహిర్గతము కాగా, అతడు చేతిలో త్రిశూలము ధరించి పవిత్ర స్థలమును చేరెను 
ప్రమథ గణములు అతని వెంట నడువగా, వారి పాద ధూళి రేగి బ్రహ్మాండముగా యజ్ఞశాల యందు విస్తరించెను. 
అది చూచి యజ్ఞశాలలో నున్నవారు యేమి జరుగుచున్నదో తెలియక ఆత్రముతో చూచుచుండిరి. 
“'ఉత్తరదిక్కుగా యేమి జరుగుచున్నది?'' అవి ఒకరినొకరు (ప్రశ్నించు చుండిరి. '' అప్పుడే చీకటి పడుటకు 
సమయము ఆసన్నము కాలేదు బహుశః ధూళి మేఘము కావచ్చు. ఎచ్చటనుండి యీ ధూలి వచ్చుచున్నది? 
గాలి వీచుటలేదే బహుశః గొప్ప ప్రళయము సంభవించనున్నది కాబోలు'' అని వారిలో వారు అనుకొనిరి 


దక్షుని భార్య ప్రసూతి యేదో గొప్ప ఆపద సంభవించనున్నదని భయపడెను తన కుమార్తె అవమాన 
మొంది, ఆ తర్వాత ఆమె శరీరము తన కనుల ముందే దహించుకొనిపోవుట చూచిన ప్రసూతి, యిటువంటి 
అవాంతర పరిస్టితి కలుగగలదని తలపోసెను మహాదేవుని గొప్పతనము ఆమె యెరుగును అట్టి మహాదేవుని 
యెదిరించినవారు క్షేమముగా యెట్లుండగలరు? కొద్ది క్షణములలోనే వీరభద్రుని నాయకత్వములో కోపోద్దీపులై 
యున్న (ప్రమధగణములు యజ్ఞశాలను చుట్టుముట్టిరి అల్లకల్లోలము చెలరేగెను. (ప్రతివారు పారిపోవుటకు 
ప్రయత్నించుచుండిరి మణిమంతుడు భృగువును పట్టుకొనెను వీరభద్రుడు తన దీర్హమైన బాహువులందు 
దక్షుని బంధించెను చండికేశ్వరుడు పూషుని, నందికేశ్వరుడు భృగుని తమ బాహువులతో బంధించిరి 
భృగువు పెదవులకైనున్న మీసమును వీరభద్రుడు లాగివేసెను. సతిని అలక్ష్యము చేయుటలో దక్షునికి పురి 
యెక్కించిన భృగుని కనురెప్పలను ఊడబెరికి, అతని రెండు కన్నులనూ పాడిచివేసెను బ్రహ్మ సత్ర 
యాగములో దక్షుడు మహాదేవుని అవమానించినపుడు, అనుచితమని యెంచక నవ్విన పూషుని (భాస్కరుని) 
పళ్ళను, మహాదేవుడు పంపగా వచ్చిన భయంకర వీరభద్రుడు విరగగాళ్టైను. 


దక్షుని గుండెలపై వీరభద్రుడు కూర్చుండి అతని తలను నరుకుటకు ప్రయత్నించెను. కాని అతడట్లు 
చేయలేకపోయెను ఏమి చేయుటకు తోచక కొద్దిసేపు అక్టే యుండెను. ఏ ఆయుధము చేతను దక్షుని 
చంపుటకు సాధ్యము కాకుండెను దక్షుడు యజ్ఞమును జరుపుచుండుటచేత, ఆయుధములేవీ పనిచేయవని 
వీరభద్రుడు (గ్రహించెను అప్పుడేమి చేయవలెనో వీరభద్రునికి తెలియవచ్చెను వీరభద్రుడు తన చేతులను 
దక్షుని మెడచుట్టూ వేసి, ఉక్కిరి బిక్కిరి చేసెను. దక్షుని తలను శరీరము నుండి వేరుచేసి యజ్ఞాగ్నిలో 
పడవైచెను యజ్ఞశాలను పూర్తిగా నాశనము చేసి, వీరభద్రుడు ప్రమధగణములతో తిరిగి కైలాసము చేరెను 


39 మహాదేవుని క్షమ 


యజ్ఞశాల నాశనమైన తర్వాత సజీవులుగా మిగిలిన కొందరు బ్రహ్మకడకేగి, జరిగిన మహాదారుణ 
ఉదంతమును వివరించిరి. మహాదేవుడు లేని ఆ యజ్ఞమునకు బ్రహ్మ, విష్ణువు కూడ రాలేదు. కేవలము 
మహాదేవుని అవమానించుటకు యీ యజ్ఞమును తలపెట్టుట వారు రాకుండుటకు మరొక కారణము 
యజ్ఞశాలలో జరిగినదంతయు వినిన బ్రహ్మ వారితో యిట్లనెను “అతి శక్తివంతుడైన వ్యక్తి ఒక అపచారము 


T2 


చతుర్ధ స్కంధము 

చేసిన, ఆ శక్తిని పురస్కరించుకుని అతని అనుయా ర్లించుట చాలా అనుచితము, 
గర్వము అది మంచిది కాదు మీరందరూ దక్షుని పక్షము వహించిరి దక్షుడు యజ్ఞమును జరుపుచుండగా, 
ఆ యజ్ఞము మహాదేవుని అవమానించుటకు తలపెట్టినదని తెలిసి కూడ మీరు ఆ యజ్ఞమునకీ వెళ్ళిరి 
మీరు మహాదేవుని యెడ అపచారము చేసితిరి కాబట్టి, మీరు చేయగలిగినది మహాదేవుని పాదముల మీద పడి 
క్షమించమని (ప్రార్జించుటకన్న వేరే గత్యంతరము లేదు. మహాదేవునికి తీరని అపచారము జరిగినది అతని 
భార్య సతీదేవి యెడల దక్షుడు ప్రవర్తించిన తీరు మహాదేవునికి తీవ మనస్తాపము కలిగించినది దక్షుని 
కారణముగా సతీదేవి మరణించెను మహాదేవుని ఆగ్రహము కొనసాగిన, యీ లోకమే నశించగలదు వెంటనే 
మహాదేవుని వద్దకు వెళ్ళి అతనిని శాంతింపజేయుడు''. 


ఆ తర్వాత బ్రహ్మ మహాదేవుని నివాసమైన కైలాసమునకు వెళ్ళెను అది అత్యంత రమణీయమైన ప్రదేశము 
అచ్చట నంద అను నది పారుచుండెను కైలాస పర్వతమున కెదురుగా కుబేరుడు పరిపాలించు అలకా 
నగరముండెను బ్రహ్మతో వచ్చిన దేవతలు అచట నిలబడి సరస్సులో తేలియాడుచున్న సౌగంధిక పద్మములను 


వీక్షించుచుండిరి నందానది, ఆమె తోబుట్టువు అలకనంద, యిరువురూ కూడ అలకా నగరము నుండి 
(ప్రవహించుచుండిరి 


అక్కడ ఒక పెద్ద మర్రిచెట్టు (క్రింద తపస్సులో నిమగ్నమైయున్న మహాదేవుని వారు కాంచిరి అతని 
కుడిచేతిలో పూసలదండ కలదు చేతులు జోడించి, దేవతలు వెంటరాగా, బ్రహ్మ మహాదేవుని సమీపించి 
మృదువుగా మాట్లాడ మొదలిడెను మహాదేవుని కీర్తించుచూ మాట్లాడసాగాను బ్రహ్మ మాటలలో అభ్యర్హన 
యిమిడి యుండుట అక్కడ ఉన్న దేవతలకు గోచరించెను. మహాదేవుడు యోగము నుండి లేచెను (బ్రహ్మ 
అక్కడ ఉండుట (గ్రహించి, లేచి నిలబడి శిరస్సు వంచి (బ్రహ్మకు వినయపూర్వకముగా నమస్కరించెను 
అక్కడ ఉన్నవారు కూడ శిరస్సు వంచి బ్రహ్మకు నమస్కరించిరి వారి సమస్కారములను చిరునవ్వుతో 
స్వీకరించి, మహాదేవునితో బ్రహ్మ యిట్లనెను “ఈ లోకమునకు, మనస్సుకు, ఇంద్రియములకు (ప్రభువువైన 
నీవు యీ ప్రజలపై కోపమును విడనాడవలెను అమాయకుల దోషములను మన్నించవలెను ఆగిపోయిన 
దక్ష యజ్ఞము పరిసమాప్తి యగునట్టు అనుగ్రహింపుము హవిస్సులో నీకు భాగము లేకుండజేసిన యజమాను 
లను క్షమింపుము వికలాంగులైన వారినందరినీ తిరిగి పునరుద్దరింపుము వారందరినీ క్షమింపుము'' 


చిరునవ్వుతో మహాదేవుడు అందరితో యిట్లనెను ''యజ్ఞములో పాలుపంచుకున్న అందరిపై నాకు కోపము 
లేదు కాని దక్షుని శిక్షింపవలసి యుండెను. అతని గర్వమును అహంకారమును నివారించవలసి యుండెను, 
అతని కారణముగా యితరులు కూడా శీక్షకు గురియైరి మేక తలతో తిరిగి దక్షుడు జీవించవచ్చును 
నందికేశ(రుని మాటలు వృధాకావు కదా! దక్షుని మనస్సు పూర్తిగా కాళనమై యున్నది వికలాంగులైన 
వారందరూ అంగవైకల్యము పోయి తమ నిజ స్వరూపమును పొందగలరు' 


తమతో యజ్ఞశాలకు రావలసినదని (బ్రహ్మ మహాదేవుని అడిగెను మహాదేవుడందు కంగీకరించెను 
మహాదేవుడు చెప్పినట్లు అన్నియు నిజమయ్యెను దీర్చ నిద్రనుండి లేచినట్లుగా దక్తుడు లేచి దేవతలకు, 
(బ్రహ్మకు, మహాదేవునికి యెదుట తానున్నట్టు (గ్రహించెను మహాదేవుని యెడ ద్వేషముచేతి మలినమైన దత్తుని 
మనస్సు యిప్పుడు ప్రశాంత సరస్సులోని జలమువలె నిర్మలముగా నుండెను దక్షుడు మాట్లాడబోయెను, 
కాని మాటలు రాకుండెను దుఃఖము ముంచుకు వచ్చెను తన మూలముగా తిన (ప్రియ పుత్రిక సతీదేవి 


13 


శ్రీమద్భాగవతము 


మరణించవలసి వచ్చినదని, తండ్రిగా తాను, ఆమె భర్త వైభవమును గాంచలేక (గ్రుడ్డి వాడనైతినని, ఆలోచనలు 
రాగా, దుఃఖము కట్టలు (త్రెంచుకొని వచ్చెను. అప్పుడు దక్షుడిట్టునెను. ''నేను నిన్ను అవమానించుటచేత 
నీవు నన్ను శిక్షించినావని యీ లోకము భావిస్తున్నది. కాని, నిజముగా నీవు నన్ను అనుగ్రహించినావు. 
నీకు విష్ణువునకు మానవాళిపై అమితమైన (ప్రేమ గలదు సర్వమూ తెలుసుననుకునే అమాయక బ్రాహ్మణులను 
చూచి చిరునవ్వు నవ్వి, వారి తెలివి తక్కువ తనమును లత్ష్యపెట్టక, వారి యెడల దయ కలిగియున్నావు. 
అటువంటప్పుడు, నా తండ్రీ ఆదేశము (ప్రకారము నడుచుకొనుచున్న నన్ను నీవు శిక్షించినావని యెవరైనా 
యెట్లు ఊహించగలరు ఎంతో తెలుసుకొనవలసియున్న నేను యేమీ తెలియని వాడుగా నుండుట చాలా 
దురదృష్టకరము (భ్రాంతిలో నుండుట చేత సత్యమును గమనించలేకపోతిని ఆ భ్రాంతి చేతనే నేను తెలివి 
తక్కువగా |ప్రవర్తించితిని అందరి సమక్షములో, నిన్ను అవమానించినాను అయినప్పటికీ, నా యెడల 
అపారమైన కృపగలిగి యున్నావు నేను చేసిన వానిని లక్ష్య పెట్టక, నన్ను శుడ్డునానర్భినావు నాకు పునర్జన్మను 
(ప్రసాదించినావు, దీనిని సద్వినియోగము చేసెదను. నీ పాదముల పైబడి క్షమించమని ప్రార్థించుట కన్న నేను 
చేయగలిగినది లేదు”. 


యజ్ఞము తిరిగి కొనసాగెను నారాయణుడు రాగా త్రిమూర్తులు యజ్ఞమునకు అధ్వర్యము వహించిది 
యజ్ఞ ల పిమ్మట, దక్షుడు త్రిమూర్తులను, దేవతలను, వచ్చిన అతిధులను తగు రీతిగా 
నత్కరించి గౌరవించెను అటు తర్వాత దేవతలు వారి స్వస్థానములకు వెడలిరి దక్తునిలో యిప్పుడు గర్వము 
అహంకారము అంతరించి సాధువుగా మారెను 


సతీదేవి మాత్రము మరణించెను 


40 బాలుని (ప్రతిజ్ఞ 


మనువు కుమారుడైన ఉత్తానపాదునకు యిద్దరు భార్యలు, సునీతి, సురుచి. సునీతి కుమారుడు (ధ్రువుడు, 
సురుచి ఇ ఉత్తానపాద మహారాజునకు సునీతికన్న సురుచియందు (ప్రేమ యెక్కువ, 


ఒకరోజు తోటలో మహారాజు పుత్రుడు ఉత్తమునితో ఆడుకొనుచుండెను ఆ బాలుని తన ఒడిలో 
కూర్చుండ పెట్టుకుని ఆడించుచుండెను ఇంతలో (ధ్రువుడు అక్కడకు వచ్చి, తానుకూడ తండ్రీ ఒడిలో 
కూర్చుండ గోరెను అతడట్టు కూర్చుండుటకు ప్రయత్నించుచుండగా, సురుచి దూరము నుండి చూచి, 
పరిగెత్తుకొని వచ్చి (ధ్రువుని తండ్రి వద్ద నుండి లాగివేసి యిట్లనెను. ''మహారాజునకు నీవు పుత్రుడవు, కాని 
నీవు నా పుత్రుడవు కావు. అందుచేత నీ తండ్రి ఒడిలో కూర్చుండు అర్హత నీకు లేదు. అసాధ్యమైన దానికొరకు 
నీవు ప్రయత్నించుచున్నావు. నీ దురదృష్టమును నీవు (గ్రహించ లేకున్నట్టున్నది మరొక (స్త్రీకి నీవు 
పుత్రుడవగుట నీ దురదృష్టము ఉత్తముని వలె తండ్రి ఒడిలో కూర్చొను అర్హత పొందుటకు నీవు దీర్చ 
తపస్సు చేయవలెను వచ్చే జన్మలో సురుచికి కుమారుడుగా పుట్టవలెనని భగవంతుని ప్రార్జింపుము''. 


ఆమె మాటలను మహారాజు వినుచుండెను. ఆమె యందు మిక్కిలి మోహము గలవాడగుటచేత ఒక్కమాట 


714 


చతుర్ధ స్కంధము 
కూడ పలుకకుండెను తన సవతి తల్లీ పలికిన పరుపవాక్కులకు (ధ్రువుడు బాధపడి, దెబ్బతిన్న సర్పమువలె 
బుసక్‌"ట్టుచూ, మౌనముగా నున్న తండ్రిపై విందాపూర్వక దృక్కులు బరపెను. అక్కడ నుండి (ధ్రువుడు 
తన తల్లీ వద్దకు వెళ్ళెను. ఏమియు మాటాడక యేడ్చుచుండెను తల్లి తన ఒడిలో పెట్టుకుని సముదాయించి, 
సురుచి బలవంతముగా (ధ్రువుని లాగివేయగా చూచిన వారినుండి జరిగిన వృత్తాంతము తెలుసుకొనెను 


ఏమియు చేయలేక సునీతి యేడ్వసాగెను. విచారములో మునిగి యున్నప్పుటికీ ఆమె తన సహజమైన సరళ 
స్వభావమును వీడలేదు. 


ఆమె పుత్రునితో యిట్లనెను. “కుమారా! ఒక సత్యమును జ్ఞప్రియం దుంచుకొనుము. అది యేమనగా, 
ఒకరు మరొకరికి హాని తల పెట్టినప్పుడు, తలపెట్టిన వారికి హాని కలుగును. అందుచేత, యెప్పుడూ ఒకరికి 
హాని తలపెట్టకుము మహారాజుకు నాపై యిష్టము లేదు. సేవకురాలుగానైనా నేను సేవచేయుట అతని 
కయిష్టము. అటువంటి దౌర్పాగ్యురాలను నీకు తల్లినైనాను. సురుచి పలికినది నిజము. నీవు నాకు 
పుత్రుడవగుటచేత నీ తండ్రి ఒడిలో కూర్చునే అర్హత లేదు. నీ సవతి తల్లి పలికిన పలుకులకు బాధ కలుగుటచేత 
నీవు ఆమెపై ఆ(గ్రహము చెందవద్దు. పైగా, ఆమె చెప్పినట్లు చేయుము బాధితులకు ఆశ్రయుడు, 
ఉత్తమోత్తముడైన నారాయణుని ప్రార్షింపుము. సర్వ దేవతలకు, (బ్రహ్మకు, నీ పితామహుడైన మనువుకు, 
యితర స్వర్గవాసులకు ఆశ్రయుడైన ఆ భగవంతుని పాదములే శరణ్యమని తలచి ఆశ్రయింపుము. భగవంతు 
నితో మాత్రమే అనుబంధము పెంచుకొనుము. అతని రూపమును కాంచి, నామము నుచ్చరింపుము 


భగవంతుని (ప్రార్జింపుము అతడు నీ విచారమును పోగొట్టగలడు. నిన్ను ఓదార్చుటకు మరొక మాగ్గమేమియు 
నాకు కానరాదు”! 


తన (శ్రేయస్సుకై తల్లి చెప్పినది ఆచరించుటకు దృఢముగా నిశ్చయించుకొనెను. తన తండ్రియున్న 
నగరము విడిచిపెట్టి, తపస్సు యెట్లు చేయవలెనో తెలియక సంచరించుచుండెను. నారదుడు తన యోగశక్తిేేత 
(ధువుని విషయము తెలుసుకొనెను. బహుశః అతనికి తన పూర్వ జన్మలో భగవంతుని అన్వేషించుచు 
బాలుడుగా సంచరించిన విషయము గుర్తుకు వచ్చి యుండవచ్చు తనలో తానిట్టనుకొనెను. ''ఈ బాలునికి 
సహాయపడవలెను ఇతడు తృత్రియుడు, సవతి తల్లి మాటలు యితనికి బాధను కలిగించెను”. (ధ్రువుడు 
ఉన్నచోట నారదుడు (ప్రత్యక్షమై, ఆ బాలుని తలపై చెయ్యివేసి ఆశీర్వదించెను నారదుడా బాలునితో 
యిట్లనెను ''నీవు పసి బాలుడవు. నీకు అయిదు సంవత్సరములు మాత్రమే. బొమ్మలతో ఆటపాటలందు 
గడపవలసిన వయస్సు నీది. నీకు జరిగిన అవమానమును, నీ మనన్సుపై దాని ప్రభావమును చింతించుటకు 
తగిన వయసు నీకు లేదు ఈ లోకములో మంచీ చెడూ, మానావమానములు వారి కర్మల ఫలితమేగాని 
మరియొకటి కాదు. మానవుని భ్రాంతి చేతనే యివి కలుగుచున్నవి. భగవదను[గ్రహము నీకున్నచో, విచారము 
నీ చాయలకు రాదు. భగవదను(గ్రహమే కావలసినది. ఆది లేకున్నచో యెన్ని ప్రయత్నములు చేసిననూ 
అవి ఫలించవు. భగవంతుడు (ప్రసాదించు సుఖ దుఃఖములను స్వీకరించుట నీ వంతు. 


“నారాయణుని ఆశ్రయించమని నీ తల్లి నీకు చెప్పినది. నీవు తపస్సు చేసి నారాయణుని కనుగొనవలెనని 
తీర్మానించుకున్నావు. కుమారా! భగవంతుని మెప్పించుట సులభము కాదని నీకు తెలియునా? బుషులు, 
యోగులు అనేక సంవత్సరములు తపన్వు చేసినప్పటికీ భగవంతుని చూడలేకుండిరి. ఇందుకు ధారణ 
అవసరము. త్యాగము, వైరాగ్యము, ఓర్పు చాలా అవనరము. ఒక జన్మనుండి మరొక జన్మకు యీ తపస్సు 
చేయవలయును అయినప్పటికీ, యింత చేసిననూ, భగవంతుని కనుగొనుట కష్టము. అందుచేత యీ 


75 


శ్రీమద్భాగవతము 


ప్రయత్నము విరమింపుము నీ మొండితనము వదలిపెట్టుము. కొంత కాలము తర్వాత చేయవచ్చును 
నీకు వృద్దాప్యము వచ్చిన తర్వాత తపస్సు చేయవచ్చును. మానవుడు కొంత సుఖమును, కొంత దుఃఖమును 
అనుభవించవలెనని భగవంతుడు నిర్దేశించెను (ప్రకృతి న్యాయమునకు యెదురు తిరుగుట సరికాదు 
జీవితములో సుఖములు అనుభవించుటచేత పుణ్యము తరుగునని, కష్టములు అనుభవించునపుడు పాపము 
తరుగునని జ్ఞానులు చెప్పుదురు అందుచే, సమదృష్టి కలిగి కష్ట సుఖములకు (ప్రభావితము కాక యుండినచో, 
యీ రెండింటి నుండి విముక్తికలుగును నీకన్న అదృష్టవంతుని చూచినపుడు, అతనిపై అనూయ చెందరాదు 
అతని యెడ (ప్రేమ చూపవలెను మంచి గుణములు లేని వానిని చూచినపుడు, అతనిని అసహ్యించుకుని 
ద్వేషింపక, జాలిపడవలెను నీతో సమానమైన వానిని చూచినపుడు అతనితో స్నేహముగా నుండవలెను 
అటువంటి వ్యక్తి యెప్పుడూ విచారముగా నుండదు'' 


నారదుని మాటలు విని (ధువుడిట్లనెను ''మిమ్ములను కలుసుకొనుట నా అదృష్టము సుఖ దుఃఖములను 
గురించిన రహస్యములను తేటతెల్లముగా వివరించి, యీ రెండింటికి అతీతముగా యెట్టుండవలెనో విశదపరిచిన 
మిమ్ము కనుగొనుట నా సుకృతము అయినప్పటికీ, శిక్షణలేని క్షత్రియుడ నగుటచేత కాబోలు సురుచి 
మాటలు బాధ కలిగించి తీవ్రమైన అయిష్టత జనించుట చేత మీరు చెప్పిన మాటలు నాలో లోతుగా 
నాటుకొనలేదు అవి నన్ను ఆకట్టుకొనవలసి యుండెను కాని అట్టు జరుగలేదు. నా అమాయికత్వమునకు 
మన్నింపుడు. నేను భగవంతుని చేరు విధమును బోధించవలెను నేను ఉత్తమోత్తమ స్థితిని కోరుచున్నాను 
దానిని నాకు (ప్రసాదించమని భగవంతుని (ప్రార్లించెదను దయచేసి బోధింపుడు. మీరు బ్రహ్మకు వుత్రులని, 
వీణ మీటుతూ, మానవ కళ్యాణమునకై లోకములో సంచారము చేయుదురని వినియున్నాను నన్ను 
కరుణింపుడు'' 


al 


బాలుని అమాయికత మునకు, అతని మధురమైన మాటలకు ముగ్గుడై నారదుడు (ధ్రువునికి సహాయము 
చేయ నిశ్చయించుకొనెను నారదుడిట్లనెను. ''వీ తల్లీ సూచించన మార్గము సరియైన మార్గము అది నీ 
కోరికను తీర్చును. అందరకూ ఆ నారాయణుడే ఆశ్రయుడు అతనిని ప్రార్జింపుము. అతవి యందే నీ 
మనసును లగ్నము చేయుము అతనిని ప్రార్థించిన వారి కోర్కెలను అతడు తీర్చునని అందరూ యెరుగుదురు 


''వీ మనసును నారాయణునిపై విలుపుము నీ (ప్రార్హనలను తప్పక వినును. నీ ప్రయత్నములు ఫలించుగాక! 


“కుమారా! భగవంతుడు నిత్యము నిలిచియుండు యమునా నదీతీరమునకు వెళ్ళుము మధువనమను 
పవిత్ర స్థలమును చేరుము. రోజుకు మూడు పర్యాయములు యమునా నదిలో స్నానమాచరించి, ప్రాణాయా 
మము చేయుచూ భగవంతుని రూపమును మనసులో ధ్యానింపుము. అతడు సులభముగా (ప్రసన్నుడగును 
నేమ నీకొక మంత్రమును బోధించెదను ఆ మంత్రమును నిత్యము ఉచ్చరించగా, భగవంతుడు నీ 
సమక్షమునకు వచ్చును. ఆ మంత్రము : ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంటత్రమును పదేపదే 
ఉచ్చరించినచో భగవంతుడు నీ కోర్కెలను తీర్చును ఇదియే భక్తి యోగము, అన్ని యోగములకన్న 
సులభమైనది. మరియు నారాయణునికి అత్యంత (పీతికరమైనది'' 


అటు పిమ్మట నారదుడు వివరముగా భగవంతుని రూపమును వర్షించుచుండగా (ధ్రువుడు తన 
మనస్సునందు ఆ రూప (ప్రతిబింబమును స్థ్రీరము చేసుకొనెను. అనంతుడను సర్పముపై పవ్వళించియున్న 
నారాయణుని రూపములో అతని మనస్సు నిండియుండెను. నారాయణుని నాభినుండి పద్మము మొలకెత్తుట 


76 


చతుర్ధ స్కంధము 
ఆ బాలుడు కాంచెను పీతాంబరములు ధరించి, పెదవులపై చిరునవ్వుచిందగా, కరుణతో నిండిన నే!తపద్మము 
లుగల నారాయణుని రూపము ఆ బాలుని మదిలో మెదలెను. 


నారదునికి ప్రదక్షీణము చేసి ధ్రువుడు అతని పాదములకు ప్రణమిల్లెను. గురువువద్ద సెలవు తీసుకుని 
(ధ్రువుడు యమునా నదీతీరమున నున్న మధువనముమైపుగా ప్రయాణించెను 


41 (ధ్రువుని తపస్సు 


నారదుడు బోధించినట్టుగా యమునా నదీతీరమున నున్న మధువనమను పవిత్ర స్టలమందు (ధ్రువుడు 
తపస్సు చేయనారంభించెను మొదటి మాసమందు ఆ అడవిలో దొరకు ఫలములను భుజించి జీవించుచుం 
డెను రెండవ మాసములో యెండిన ఆకులు, గడ్డిపోచలు భుజించెను మూడవమాసమందు మంచినీరు 
మాత్రము త్రాగుచూ జీవించెను నాల్గ్లవమాసమున మంచినీటిని కూడా విసర్దించెను గాలిని పీల్చుచూ అదియే 
ఆహారముగా స్వీకరించుచుండెను నారదు డుపదేశించి ' _' ౩ _ అతని మనస్సు లగ్నమైయు 
న్నది. మనసులో 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అను మంత్రమును ఉచ్చరించుచుండెను. ఆ అయిదేండ్ల 
బాలునికి మంత్రము నుచ్చరించుట తప్ప వేరే ధ్యాస లేకుండెను 


దేవతలు (ధ్రువుని తపస్సు తీవ్రత కచ్చెరువొందిరి. అతని ధారణకు అంతరాయము కల్గింప ప్రయత్నించిరి 
అడవి మృగములను, పాములను, ( వి భయపెట్టదొడగిరి. కాని వానిని ఆ బాలుడు 
లక్ష్య పెట్టలేదు. తీవ్రముగా తపస్సునందు నిమగ్నుడగుటచేత వాని ఉనికి కూడ అతడు గమనించలేదు 
అతనికి తపస్పే ప్రధానము అతని తపస్సునకు ముల్లోకములు దద్దరిల్లగా దేవతలు నారాయణుని కడకేగి 
యిట్టవిరి *'(ప్రభూ! ఇదివరకెన్నడునూ యిట్లు జరుగలేదు (ధ్రువుని తీవ్రమైన తపస్సునకు వెరచి, జీవజాలము 
ఊపిరి పీల్ళుకొనలేకున్నది మమ్ము కరుణించి, (ధ్రువుని తపస్సు విరమింపజేయుము '' వారి మాటలు విని 
నారాయణుడిట్లునెను. ''నేను అతనివద్దకు వెళ్ళి తపస్సును విరమింపజేసెదను. ఇప్పటికి అయిదు మాసములు 
గడచినవి. నాభక్తుడైన యీ బాలుని ఆశీరదించెదను'' 


నారాయణుడు యమునా తీరమునకు వచ్చెను. అకస్మాత్తుగా (ధ్రువుడు, యిన్నిరోజులుగా తన హృదయ 
ములో కొంచిన నారాయణుని రూపము అదృశ్యమైనట్టు భావించెను. సమాధినుండి తేరుకుని కళ్లు తెరిచి 
చూడగా, (ధ్రువుడు తసయెదుట నారాయణుడు నిలబడియుండుట గాంచెను అకస్మాత్తుగా జరిగిన యీ 
సంఘటన ఆ బాలునికి పట్టరానిదిగా నుండెను నారాయణుని రూపమును కనులతో త్రాగుచున్నట్టుగా 
చూచుచుండెను నారాయణుని ఆలింగనము చేసుకొనుటకా యనునట్లు తన చేతులను జాపెను అతని 
కనులు వర్షించుచుండగా, ముఖమంతయు విప్పారియుండెను నారాయణుని పాదముల పైబడి, తిరిగి లేచి 
నిలబడి, అదే పనిగా రెప్పవేయక చూచుచుండెను. పెదవులు కదలుచున్నప్పటికీ మాటవచ్చుటలేదు అట్టు 
కొంతసేపు నిల్చుని యుండెను. 


ఆ బాలునికేమి కావలయునో నారాయణుడెరుగును. (ధ్రువుడు నారాయణుని కీర్తించుటకు ప్రయత్నించెను. 


77 


శ్రీమద్భాగవతము 
కాని యెట్లు కీర్తించవలెనో తెలియకుండుటచేత కీర్తింపలేకుండెను. అతనికి పదములు దొరకుట లేదు. అందుచే 
నారాయణుడు, వేదములకు (ప్రతిరూపమై మంచువలె తెల్లగానుండు శంఖముతో ఆ బాలకుని బుగ్గలు విమిరెను 


శంఖము బుగ్గలను స్పృశించిన క్షణములో (ధ్రువునికి జ్ఞానోదయమయ్యెను. మాటలను నేర్చెను. అతని మాటలు 
నారాయణుని వైభవమును వర్షించు బుషుల మాటలవలె నుండెను. 


(ధువుడిట్లనెను. ''నాలో ప్రవేశించి నాకు మాట్లూడు శక్తినాసగిన నీకు చేతులు జోడించి నమస్కారము 
చేయుచున్నాను ప్రభూ! నాలో విద్రించియున్న వాక్ళక్తిని మేలుకొలిపినావు. ఇంద్రియములన్నిటియందు 
వ్యాపించి నీశక్తినే వాటికి ప్రాణము పోయుచున్నావు. ఏకైక సత్యము నీవు మాయను, మహత్తత్త అహం 
తత్త్యములను సృష్టించినది నీవు త్రిగుణములను, ఇం(ద్రియములకు అధిపతులను సృష్టించినది నీవు. 
వీనన్నిటిలో నీవు (ప్రవేశించి, అరణిలో దాగియున్న అగ్నివలె నుందువు నిన్ను గురించిన సత్యము 
తెలియనివారు యీ మాయ నీకు భిన్నముగా నున్నదని తలచెదరు స్వప్నదృశ్యమును చూచుచున్నవానిని 
మేల్కొలిపి జూగ్రత్‌ స్లీతిలోనికి తెచ్చినట్టు, బ్రహ్మకు దృష్టినిచ్చి యీ లోకమును చూచునట్లు చేసినావు. 
సర్వము నీవే అయి ఉండగా, యెవరైనను నిన్నెట్లు విస్మరించగలరు? నిను ఎ పూజించువారికి జననమరణముల 
నుండి విముక్తి కలిగించెదవు అపాయిక (ప్రజలు, తమ ఇంద్రియములను తృప్తిపరచుటకై నిన్ను కోరికలు 
కోరుచూ పూజించువారెంత దురదృష్టవంతులు! వారు మాయచేత మోసపోవుచున్నారు. కల్పవృక్షము వలె 


నీవు అమృతత్వము (ప్రసాదించుచుండగా, నశ్వరమైన యీ శరీర మనుభవించే సౌఖ్యముల కొరకు |ప్రాకులాడే 
మానవుడు దురదృష్టవంతుడు కాడా? 


నిన్ను తలచుచూ, నీగురించి కధలు వినుచూ, నీ భక్తులు చెప్పుకథలు వినుచుండగా |ప్రొప్తించే 
బ్రహ్మానందానుభవము, (బ్రహ్మస్టితిని పొందిన ఆనందమునకన ఎ మిన్న. 


'“కేవలము శారీరక సౌఖ్యముల | సామావ్య మానవుడు, రధములో ప్రయాణించు 
వ్యక్తిని అకస్మాత్తుగా భూమిమీదకు మృత్యువనే కత్తితో విసరివైచినట్లుగా జీవించుచున్నారు అట్టివానికి 
బ్రహ్మానంద మెట్టుండునో యెన్నడూ తెలియదు, (బ్రహ్మ స్తితిలో కలిగే ఆనందము నిన్ను నిత్యమూ 
చింతించుటవల్ల కలిగే బ్రహ్మానందమునకు సాటిరాదు. అటువంటపుడు, భౌతిక సుఖములలో ఓలలాడుతూ, 
చెట్టునుండి యెండుటాకులు రాలినట్టు వారి కాలము చెల్లిపోగానే మరణించు మానవులెంత దౌర్చాగ్యులో 
వేరే చెప్పవలెనా? రాత్రిపగలు నిన్నే చింతించునట్టు దయచేసి నన్నను(గహింపుము నీ భక్తులైన సాధువుల 
సత్సంగమును నాకు (ప్రసాదింపుము. వారి సాంగత్యములో, నీకధలనే వినుచు ఆనందముతో తన్మయత్వము 
పొందగలను ఆ విధముగా, యెట్టి బాధయులేక, దుఖభరితమైన జనన మరణ సము(ద్రమును దాటగలను. 


“నీ భక్తుల సాంగత్యము కలిగిన వ్యక్తి అశాశ్వతమైన యీ శరీరమును తనకు (ప్రియమైన వారిని గురించి 
తలపక, సుఖముగా నుండును భార్య, పిల్లలు, యిల్లు, సంపద, వీటి ఆకర్షణకు లోబడక యుండును నాకైతే 
వీ దర్శన భాగ్యమును-ప్రసాదించినావు. కాని యాలోకమునకు కారకుడవైన నీ ఈశ్వర రూపము నాకు అవగాహన 
అగుటలేదు. దీనినిబట్టి, నా మనస్సునుండి కోరికలు పూర్తిగా తొలగలేదని స్పష్టమగుచున్నది ప్రళయానంత 
రము యోగసమాధిలో విద్రిస్తున్న నీ రూపము నేను కాంచుటలేదు ఈ లోకమంతయు నీలోనికి 
ఉపసంహారమొంది, కాలమునకు మరొకరూపమైన అనంతుడు నీకు శయ్య అయ్యెను నీ నాభి మండి (బ్రహ్మ 
జన్మించెను ఈ దృశ్యమును ఊహించి నీకు నమస్కరించుచున్నాను 


78 


చతుర్ధ స్కంధము 
''నీవు పరమాత్మవు నేను యింకనూ జీవాత్మనే నీవు శుద్దుడవు, జీవుడట్టుకాదు. కోరికలతో మలినుడైై 
యున్నాడు. నీవు జ్ఞానమూర్తివి, జీవుడు అవిద్యతో నిండియున్నాడు. నీవు చైతన్యము, నీవులేని జీవుడు 
చైతన్యరహితుడు. నీకు నాశమనునది లేదు. జీవుడు (భ్రాంతిచేత సతమతమగుచు యెప్పుడూ మార్చుచెందు 


చుండును నీవు సనాతనుడవు జీవుడు మరలమరల జన్మించును. నీవు గుణములను శాసింతువు, జీవుడు 
గుణములకు దానుడు 


''నీవు పరబ్రహ్మము, పురుషుడు, యీ లోకమునకు కారకుడవైన నీకు నమస్కారము''. 


బాలుడైన భక్తుని చూచి సంతసించి నారాయణుడిట్లనెను. “నీవు యో క్ర్షషకార్యమును చేబట్టుటకు 
కారణము నేనెరుగుదును. నీవుకోరిన దానిని ్రసాదించెదను. నీకు నేనొక శాశ్వత స్థానమును 
ఒసంగుచున్నాను. 


“నీకు ఒసగబోయే స్థానము చుట్టూ సూర్యచంద్రులు పరిభ్రమించెదరు. ఆ స్థానమునకు నప్తర్టిమండలము, 
నక్షత్రములు (ప్రదక్షిణము చేయును 


''నీతం(డి రాజ్యము వదలివేసిన తర్వాత, నీకు పట్టాభిషేకము చేసి, శాంతి నన్వేషించుచు వెళ్ళిపోవును. 
నీవు యెల్లపుడూ నాయందు, భక్తులయందు భక్తి కలిగి యుందువు. వారి సాంగత్యములో నీకు కాలము 
గడచును ముప్పదివేల సంవత్సరములు నీవు యీ రాజ్యము నేలగలవు. నీవు అనేక యజ్ఞములు చేసి, తిరిగి 
నన్ను చూడగలవు చివరకు నీవు నన్ను చేరగలవు'' 


నారాయణుడు అంతర్జానమయ్యెను. ఏకాకిగా నున్న (ధ్రువుడు, జరిగిన సంఘటనయందే జీవించుచూ, 
పదేపదే తలచుకొనుచుండెను తండ్రిపాలించు నగరమునకు తిరిగి వెళ్ళుటకు ఆ బాలుడు సంకల్పించెను. 
ఒకవిధముగా అతడు సంతోషీంచెను, కావి అతని హృదయము జరిగిన సన్నివేశములకు, అంతగా ఉప్పాంగ 
లేదు. తనలో తానిట్లనుకొనెను “నేను నారాయణుని చూచితిని. అతడు నన్నాశీర్వదించెను. బుషులైన 
సనకసనత్కుమారులకు కలుగని ఆనందము నాకు కలిగినది. తెలివితక్కువవాడనై మోక్షము (ప్రసాదించమని 
అడుగవైతిని నా మనస్సు . నిర్భాగ్యము నారదమహర్షి చెప్పినది సరిగా యున్నది. 
'మానావమానములను (గ్రహించుటకిది సరియైన వయసుకాదు' అతని మాటలు లత పెట్టకుండుట నా 
తెలివితక్కువతనము మోక్షముకన్న అతి తక్కువైనదానిని భగవంతుడు (ప్రసాదించెను. ఈ భూమిపై 
జీవితమనే బంధమునుండి విముక్తిని కోరవలసినది. కాని నేనట్టు చేయలేదు నాలో అహంకారము పూర్తిగా 
నిర్మూలము కాలేదు అందుకే నామనస్సు పరిశుద్దముగ లేకుండెను నేనొక యాచకునివలె ప్రవర్తించుట 
నాకు సిగ్గుగా నున్నది'' 


79 


శ్రీమద్భాగవతము 


42 (ధ్రువతార 


నారదుడు (ధ్రువునితో మాట్లూడిన తర్వాత ఉత్తానపాదుని రాజభవనమునకేగెను రాజు అతనికి తగురీతి 
స్వాగతముపలికి గౌరవించి ఉచితాసనము పై కూర్చుండబెట్టిన తర్వాత నారదుడు రాజు నుద్దేశించి యిట్లనెను 
“నీవెందుకు నిరుత్సాహముగా కనుపించుచున్నావు? నీ రాజ్యమునకేమైన ఆపద సంభఎంచినదా?'' రాజు 
ఒక పెద్ద నిట్టూర్చు విడిచి యిట్లనెను "నేను నిర్హాక్షీణ్యముగా ప్రవర్తించితిని నా భార్యయందు మోహావేశము 
వలన అయిదు సంవత్సరముల నాకుమారుడు నాదగ్గర నుండి వెళ్ళిపోవునట్టు చేసితిని అతడు అడవిలో 
తిరుగుచున్నాడు అతనికి ఆకలిదప్పులుండవా? లేతవయస్సులో నున్న ఆ బాలుడు అడవిలో కష్టములతో 
యెట్లు జీవించగలడు? భయంకరమైన అడవిలో, అడవిమృగములు, నక్కలు తమ పొట్టను బెట్టుకొనును 
నా ఒడిలో కూర్చొన గోరెను. కాని నా మోహాంధకారము చేత అతనికా అవకాశము నివ లేదు నా నిర్హక్ష్యమునకు, 
నా భార్య పరుషవాక్కులకు మిక్కిలి బాధపడి నన్ను వదలి వెళ్ళిపోయినాడు అందుచేత నేను నిరుత్సాహముగా 
నుండుటలో ఆశ్చర్యమేమున్నది?'*' 


నారధుడు చిరునవ్వు నవ్వి యిట్లనెను. “నారాయణుని రక్షణలో నున్న నీ కుమారుని గురించి 
విచారింపపనిలేదు నీ కుమారుడు ఉత్తమోత్తమ వ్యక్తి కాగలడు. (ధ్రువుని గొప్పతనము నీకు తెలియదు వానిని 
బాలుడని తలపోయు నీకు అతని భవిష్యత్తు అసలే తెలియదు దేవతలు సాధించలేనిదానిని నీ కుమారుడు 
సాధించును నీ బాలుని మూలముగా నీ పేరు చిరస్థాయిగా యీ లోకములో విలుచును గొప్పవాడైన (ధ్రువుని 
తండ్రిగా ఉత్తానపాదుడను పేరు ప్రసిద్దినాందును. విచారించవద్దు. (ధ్రువుడు త్వరలోనే నీవద్దకు వచ్చును'' 


అయిదు నెలలు గడచినవి కాలము గిడచుచున్నకొలది రాజు ఓర్పు తగ్గుచుండెను ఇంతలో అడవినుండి 
(ధ్రువుడు తిరిగి వచ్చుచున్నా ్‌ చ , రాజు (ధ్రువునికి స్వాగతము 
చెప్పుటకు వెడలెను. రాజువెంట భార్యలు సునీతి, సురుచి, చిన్నకుమారుడు ఉత్తముడు కూడ ఉండిరి 
నగరసీమ సమీపించిన (ధ్రువుని దూరమునుండి రాజు చూచెను రధము నుండి ఉత్సాహముతో ఉరుకువేసి, 
కనులవెంట ఆనందాశ్రువులు జాలువారగా, (ధ్రువుని గాఢముగా కౌగిలించుకొనెను తండ్రికి తల్లులకు 
(ధ్రువుడు ప్రణమిల్లెను సురుచి ఆలింగనము చేసికొని, ఉద్వేగమొప్పగా గద్గద స్వరముతో “'దీర్షకాలము 
జీవింతువుగాక'' అని దీవించెను 


సంవత్సరములు గడచెను (ధ్రువుని రాజుగా పట్టాభిషిక్తుని చేసి, ఉత్తానపాదుడు రాజ్యమువదలి, తపస్సున 
కరణ్యమునకేగెను అనేక సంవత ఎరముల తర్వాత, రాజ్యమును అత్యంత నైపుణ్యముతో పరిపాలించి, అనేక 
యజ్ఞములు, అశ్వమేధయాగము జరిపిన తర్వాత, ముప్పదివేల సంవత్సరములు పాలించితినని ధ్రువుడు 
(గ్రహించెను. నారాయణుని మాటలు అతని మనసులో నిలిచియున్నవి: ముప్పదివేల సంవత్సరములు 


రాజ్యమేలిన తర్వాత, నారాయణుని పాదములచెంత సేదదేర్చుకొనవచ్చని చెప్పి “ఎను 


త్వరలో తను పొందబోయే స్వేచ్చను తలచుకుని (ధ్రువుడు ఆనందించెను. అతని కుమారునికి 
పట్టాభిషేకము చేసి, తపస్సు ఆచరించుటకు బదరికాశ్రమము వెళ్ళెను ఆత్మను కప్పియున్న యీ భౌతిక 


శరీరమును విడచుటకు తొందరపడుచుండెను యోగములో పూర్తిగా, యిదివరలో వలె, నిమగ్నమై తన 
పరిసరముల నెరుగక యుండెను 


80 


చతుర్ధ స్కంధము 

ఇంతలో మెరయుచున్న రధ మొకటి అతనివడ్డ నిలిచియుండెను. అందుండి నారాయణుని సేవకులైన 
యిద్దరు దివ్యపురుషులు దిగిరి (ధ్రువుడు వారిని గౌరవించగా, వారిట్టుపలికిరి. '“కొన్ని సంవత్సరముల 
(క్రిందట, నీవు అయిదేండ్ల బాలుడుగా నున్నపుడు, నారాయణుని (ప్రార్థించగా, స్వర్గములో ఒక ఉత్తమమైన 
స్థానమును నీకుప్రసాదించెను. నీ చుట్టు సూర్యచంద్రులు, సప్తబుషులు, నక్షత్రములు (ప్రదక్షిణములు 
చేయుదురు అంతేకాక నీ ఉత్తమస్తితిని వారు యెన్నటికీ చేరుకొనలేరు మిగిలిన నక్షత్రములు, [గ్రహములు 
స్వర్గములో ఒకస్థానము నుండి మరొక స్థానమునకు వెళ్ళుచుండును కాని నీవు స్థిరముగా నుండెదవు. కృపతో 
యీ రధమునెక్కి, నీకు నిర్దేశించిన స్థానమును చేరుకొనుము". 


రధము నధిరోహింపబోవుచుండగా, మృత్యుదేవత (ధ్రువుని సమీపించి, వంగి యిట్లనెను ''ఓ (ప్రభూ! 
నన్నను(గహింపుము'' (ధ్రువుడు, “'నీకు స్వాగితము'' అని పలికి, మృత్యుదేవత వంచిన శిరముపై తన 
పాదము నుంచి, రధములో (ప్రవేశించెను 


43 వేనుడు జన్మించుట 


(ధ్రువుని కుమారుడు ఉత్కలుడు అతడు గొప్పవేదాంతి చిన్నవయసునందే (బ్రహ్మ స్టితిని పొందెను అతడు 
సింహాసనమును, రాజరికపు డాబుదర్పములను లక్ష్యపెట్టుకుండెను రాజ్యపాలనములో అతనికి ఆసక్తి లేకుం 
డెను అతని అనాసక్తిని చూచి ప్రజలు అతడొక ఉత్తేజములేని అమాయికుడని యెంచిరి వేషధారణయందు 
అ(శ్రద్దగా నుండుటచేత అతనిని చూచినవారు యెట్టి గౌరవమును చూపకుండిరి చివరకు (ప్రకృతులు అతనికి 
రాజ్యపాలనలో యేమా(త్రము నేర్చులేని వాడని భావించిరి అతని తమ్ముడైన వత్సరునికి వారు పట్టము 


గట్టరి 


వత్సరుని వంశీయులలో అంగుడనే రాజు ఒకడు జన్మించెను. అతడు అశ్వమేధయాగముజేసి రాజర్షిగా 
సేరుగాంచెను యాగానంతరము దేవతలు వచ్చి యజ్ఞ హవిస్సులో భాగమును తీసుకొనవలసి యుండెను 
కాని వారిని మంత్రములచే ఆహ్వానించినపుడు వారు రాకుండుటయేగాక తమ భాగమును తీసుకొనకుండిరి. 
అందరూ ఆశ్చర్యముచెంది, యజమానుడైన రాజును యిట్లడిగిరి ''ఓరాజా! మీరు అగ్నికి సమర్చించిన 
హవిస్సును దేవతలు న్వీకరింపకుండిరి. ఎట్టి పారపాటు లేకుండ మేము యజ్ఞమును జరిపినాము. మా యందు 
యెట్టి దోషములేదు. మరి దేవతలు రాకుండుటకు కారణము తెలియకున్నది'', 


రాజునకు చాలా విచారము కలిగెను. అక్కడ చేరియున్నవారి నుద్దేశించి రాజు యిట్లనెను. “మీరందరూ 
చాలా తెలివిగలవారు, నా శ్రేయస్సును కోరువారు, నా దోషమేమిటో యెవరైనను చెప్పగలరా? ఈ స్తితిలో 
చెయ్యరానిదేరైనను చేయుట జరిగెనా? ఇటులెందుకు జరిగెనో నాకు తెలియుటలేదు ఎవరైనను యిట్లు 
జరుగుటకు కారణము చప్పగలరా?'' 


వారిలో బుధులు యిట్లు పలికిరి “ఓ రాజాధిరాజా! ఈ యాగనిర్వహణలో యెవ్వరూ నిన్ను 
నిందింపలేరు దీనికి కారణము మాకు తెలియును నీవు సరద్గుణవంతుడవు, సందేహములేదు. కాని నీ 


81 


శ్రీమద్భాగవతము 


పూర్వజన్మలో పాపరహితుడవుకావు. ఆ కారణముచేత నీకు సంతానము కలుగకుండెను. నీకు మేము ఒక 
సహాయము చేసెదము పుత్రుని పొందుటకై నీవు మరొక యజ్ఞమును జేయుము నీచే పూజలందిన 
నారాయణుడు సంతోషించి నీ కోరికను తీర్చును. నారాయణుడే స్వయముగా మెచ్చుకుని నీకు పుత్రప్రాప్తి 
కలుగునట్లు ఆశీర్వదింపగా, అతనితో వచ్చు దేవతలు హవిస్సులో వారి భాగమును స్వీకరింతురు'', 


నారాయణుని ప్రార్థించి గౌరవించుటకు మరియొక యజ్ఞము నిర్వహించు బాధ్యతను వారు స్వీకరించిరి. 
యాగము పరిసమాప్తి కానున్న తరుణములో, బంగారు నగలను ధరించి చేతియందు బంగారు కలశముతోనున్న 
రూపము అగ్నినుండి ఆవిర్భవించెను. ఆ కలశమును రాజునకు అందివ్వగా, అందు దివ్యపాయసమును రాజు 
కాంచెను అక్కడచేరిన వారు ఆశీర్వదింపగా రాజు ఆ పాయసమును రుచిచూసి, తన భార్య సునీతకు 
యిచ్చెను. 


కొంత కాలమునకు ఒక పుత్రుడు జన్మించెను యాగఫలితముగా జన్మించిన యీ బాలుడు వేనుడు 
అధర్మమునకు నిలయమయ్యెను బాలుడుగా నున్నపుడే జీవులను బాధించి ఆనందించుచుండెను వయసు 
వచ్చిన తర్వాత వేటకై అడవి కేగుచుండెను తనకు యిష్ట్రమైనపుడు వేటాడుచు, హాని కల్లించని సాధుజంతువు 
లను చంపుచుండెను. అతని క్రూూరత్వము చూచి ప్రజలతనికి దూరముగా తొలగుచుండిరి అతడు 
కనిపించినపుడు (ప్రజలు ''క్రూరుడైనరాజు వేనుడు యిటు వచ్చుచున్నాడు'' అని తలచి అతనికి దూరముగా 


పారిపోయెడివారు. సహచరులతో ఆడుచున్నపుడు యెట్టి సంకోచములేక నిర్దాక్షీణ్యముగా వారిని చంపుచుం 
డెను 


రాజు తన పుత్రుని మంచి మార్గములో పెట్టుటకు అనేక ప్రయత్నములు చేసెను సామ, దాన, భేద, 
దండోపాయములను (ప్రయోగించెను. కాని ప్రయోజనము లేకపోయెను అతని స్వభావమును మార్చలేకుండెను 
రాజా చాలా విచారముగా నుండెను తనలో తానిట్టనుకొనెను. ''పిల్లలులేనివారియెడల భగవంతుడు చాలా 
దయకలిగి యుండును. ఎందుకనగా దుష్టుడైన కుమారుడు చేయు అకృత్యములు లేకుండుటచే వారు 
నిర్విచారముగా నుందురు. దుష్టుడైన కుమారునికి తండ్రి అయినాడు అపకీర్తికి, ప్రజల ద్వేషమునకు, తీరని 


మావసిక బాధకు గురియగును. ఒక దుష్టపుత్రునివలన యింటికి, కుటుంబమునకు, దేశమునకు హాని 
కలుగుటచేత, తెలివిగలవారు పుత్రుడు కావలెనని కోరరు 


“కావి నా గురించి నేను ఆలోచించగా, భగవంతుడు నాకు సద్వర్తన కలిగిన పుత్రునికి బదులు యీ 
దుష్టపుత్రుని యిచ్చి మేలు చేసపెనేమాయని తోచుచున్నది ఈ కుమారుని కారణముగా నాకు సంతోషము 
లేకుండుటచేత యీ జీవితముపై విరక్తి కలుగుచున్నది. ఇట్టి దుర్మార్గుని కన్న పాపమునకు తలయెత్తుకుని 
సజ్జనులలో సంచరించలేకపోవు చున్నాను. సత్సుత్రుడు కలిగిన తం(డ్రి యింత తొందరగా సనా ఎస మార్గమును 


సీ | ఇకరించడు నా కుటుంబముతో మరికొంత కాలముండెడి అనుబంధము దుష్టుడైన యీ పుత్రుని కారణముగా 
యిప్పుడే తెగిపోయెను 


రాజు చాలా విచారములో మునిగియుండుటచేత, యెవ్వరునూ అతనితో మాట్లూడలేకుండిరి 


ఒకరోజురాత్రి నిద్రరాకుండుటచే పక్క'పై అటునిటు పారలు చుండెను అకస్మాత్తుగా ఒక నిశ్చయమునకు 


వచ్చేను. నిర్బాగ్యుడైన అంగరాజా తన శయ్యను విడిచి, దావితోపాటు ఇంటిని, ఇల్టాలిని సమస్తమును వదలిపెట్టి 


82 


చతుర్ధ స్కంధము 
ఆ నగరము నుండి వెళ్లిపోయెను మరి యెన్నడూ అతడు తిరిగి రాలేదు. 


రాజు నిగ్గ్లమనముతో రాజ్యములోని ప్రజలు దుఃఖితులైరి పుత్రుని దుర్మార్గము రాజు యిట్లు ప్రవర్తించుటకు 
కారణమని వారు తెలుసుకొనిరి. అంగరాజు శాంతి నన్వేషించుచు వెళ్ళిపోయెను మంత్రులు, తదితరులు 
బుషుల వద్దకు వెళ్ళి సలహా యివ్వలసినదని బుషుల నడిగిరి. రాజ్యమునకు రాజుఉండవలెను. అందుచే 
అయోగ్యుడైనప్పటికీ దుష్టుడైన వేనుని రాజుగా చేయక తప్పుదని బుషులు సలహా యిచ్చిరి. 


44 _వేనుని రాజ్యపాలనము 


రాజ్యములో భయాందోళనలు తాండవించెను ఇంతకు పూర్వమే దుష్ట్రుడుగా పేరుగాంచిన వేనుడు, 
రాజు అయిన తర్వాత మరింత క్రూరముగా (ప్రవర్తించుచుండెను. అధికారము, దానికి తోడు అమితమైన 
సంపద, యీరెండూ కలిసి అతని అహంభావమును యినుపడింపజేసినవి పెద్దలయెడ గౌరవము లేకపోయెను, 
సరికదా వీలు కలిగినపుడు వారి నవమానించుచుండెను. మిక్కిలి అహంభావము, క్రూరత్వము, నిర్దాక్షీణ్యము 
గల రాజుగా ప్రఖ్యాతికక్కెను ఎచ్చటనూ హోమములు, యాగములు జరుగకూడదని ఆజ్ఞ యొసగిను 


బుద్దిమంతులు కొందరు సమావేశమై యీ అరాజక పరిపాలనను ఆపుచేయటుకు మార్గములను పరిశీలిం 
చిరి రోజురోజుకూ అరాజకము మితిమీరుచుండెను వారు సంధిగ్హావస్తలో పడిరి ఇప్పటివలె రాజు తన 
అరాజక పరిపాలనను కొనసాగించినచో, | _" భరింపజాలరు రాజ్యములో రాజు లేకున్న 
బందిపోటు దొంగలు దోపిడిదొంగలు దేశములో (ప్రవేశించి ప్రజలను బాధపెళ్టైదరు రాజ్యములో రాజు 
ఒకడు ఉండవలసి వచ్చుటచేత వేనుడు రాజుగా నియమితుడయ్యెను అతడా పదవికి అనర్హుడని తెలిసియున్న 
ప్పటికీ, పరిస్తితులు దారుణముగా దిగజారునని యెవరూ ఊహించలేదు ప్రతిఒక్కరి భయాందోళనలకు 
అతడే కారణము. వారిలో ఒకరు, రాజైన వేనుడితో మాట్లాడి, అతనికి కర్తవ్యమును తెలిపినచో బాగుండునేమో 
యని వారు భావించిరి ధ్యత వహించిరి. అందుచేత తిరిగి పరిస్థితిని చక్క_బెట్టుట 
వారి బాధ్యతయని గుర్తించిరి 


మంత్రులు బుషుల వద్దకు వెళ్ళిరి. బుషులు చేతనైనంత వరకు సహాయము చేయుట కంగీకరించిరి 
రాజు వద్దకు వెళ్ళి, అతి కష్టముతో వారి ఆ(గ్రహమును ని(గ్రహించుకుని, మృదు వచనములతోనిట్లు పలికిరి 
“కుమారా! మేము చెప్పునది జా(గ్రత్తగా వినుము నీ జీవితము, నీ సంపద, సీ పేరు ప్రఖ్యాతులు (ప్రహాదములో 
చిక్కుకుని యున్నవి త్రికరణశుద్దిగా — మనస్సు, వాక్కు, కార్యము ఒకటిగా నుండుట -- ధర్మము 
నాచరించినచో గొప్పతనము చేకూరును నీవు యిప్పుడాచరించు చున్న ఆధర్మ పరిపాలన సీక్రుగాని దేశమునకు 
గాని శేమముకాదు నీ (ప్రజలను రక్షించవలెనుగాని బాధపెట్టురాదు ధర్మమును, భగవంతుని లక్యపెట్టుని 
రాజు నరకము పాలగును నీవు యజ్ఞములు చేసి దైవమునకు ప్రీతి కల్షించవలసి యున్నది నీవు చేయుటలేదు 
సరికదా, చేయబోవు వారిని చేయకుండ ఆపుచేసితివి నీవు తప్పుగా నడచుకొనుచున్నావు మా సలహా 
పాటించి, నీ విధానములు మార్చుకొనుము ఇప్పుటికైనను మించిపోయినది లేదు మా మాటలను విన ్నచో 
నీకు, నీ ప్రజలకు క్షేమము కలుగును దుష్ట్రపరిపాలన విడిచిపెట్టి, అందరికీ మేలు చేయుము" వారి 


83 


శ్రీమద్భాగవతము 


విన్నపములను రాజు వేనుడు పెడచెవిని పెళ్టైను అతడిట్లునెను. “వేనుకాదు, మీరు అధర్మమార్గము 
ననుసరించుచున్నారు. మిమ్ములను రక్షించుచున్న నన్ను వదలి, నాకు బదులుగా మరొక దైవమును మీరు 
పూజించుచున్నారు. దైవమునకు ప్రతిబింబము రాజా, అందుచే రాజును దైవముగా పూజించ వలెను 
మరియొకరిని కాదు స్వర్షవాసులందరికీ రాజు శరీరమే గృహము, అందుచేత రాజునైన నన్ను మీరందరూ 
పూజించవలసియున్నది. నేను నారాయణుడను, అత్యుత్తమ గౌరవము నందుకొనుటకు తగినవాడను ఈ 
సత్యము తెలియని (ప్రజలే నరకమునకు వెళ్ళెదరు, నేను కాదు మీరందరూ భర్తలయెడ (ప్రేమలేని 
భార్యలవంటివారు మీరు చెప్పే యజ్ఞపురుషుడెవరు? అతడు రాజు ఇకముందు యజ్ఞములను నన్ను 
గౌరవించుటకు జరుపవలెను నాకు హోమములు, నా పేరిట ఆహుతి చేయవలెను మీ రాజునైన నన్నుతప్ప 
యింకెవరినీ పూజించుటకు వీలులేదు?! 


వేనుని మాటలకు బుషులు దిగ్రాంతి చెందిరి కొంతసేపు అతని వైపుచూచి, యీ దుర్మార్గుడు రాజుగా 
నున్నంతవరకు దేశభవిష్యత్తు యెట్టుండునో యని యోచించిరి ఇంతవరకు నిగ్రహించుకున ఏ వారి ఆగ్రహము, 
వేనుని మాటలకు, అతడు కురిపించిన అవమానములకు ఒక్కసారిగా బయటికి వచ్చెను వారిలో వారిట్లనుకొ 
నిరి. ''ఇతడు మరణించక తప్పుదు 


““యజ్లేశ్వరుడైన నారాయణునితో సమముగా తనను యెంచుతున్నాడు ఆ విధముగా తన విధిని తానే 
నిర్ణయించుకున్నాడు తన అహంభావమునకు భగివంతునిచేత యింతకుమునుపే విహతుడైనాడు ప్రజలను 
రక్షించుటకు యీ వేనుని మనము నాశనము చేయవలెను"! 


వారు మనస్సులో మృత్యుదేవతను ఆహ్వానింపగా, మృత్యువు వేనుని (ప్రాణములను హరించెను తిరిగి 
చూడక బుషులు వారి ఆశమములకు వెళ్ళిపోయిరి 


45 పృథు మహారాజు 


- కొంతకాలము గడచెను. దేశమును పాలించు రాజు లేకపోవుటచేతి, ప్రజలను దోచుకొనుటకు యిదియే 
సమయమని యెంచి బందిపోటు దొంగిలు నగరములో ప్రవేశించిరి. ఒకరోజు సరస్వతీ నదీ తీరమున బుషులు 
కూర్చుని యుండగా, దూరముగా ధూళిమేఘమును చూచిరి వారు కుతూహలముతో దీనికి కారణమేమై 
యుండునా అని పరిశోధింపసాగిరి. రాజు లేకుండుటచేత నగిరమును దోచుకుని బందిపోటుదొంగిలు 
గు(ర్రములపై తిరిగి వెళ్ళుటచేత రేగిన ధూళియని వారు కనుగొనిరి రాజ్యములో రాజు లేకపోవుట యెంత 
కీడును కలిగించునో ఆ బుషులు (గ్రహించిరి ఈ పరిస్టితి కలుగుటకు కొంతవరకు తాము బాధ్యులమని 
విశ్వసించి, ఆ రాజ్యములోని ప్రజలను యీ దౌర్చాగ్య స్టీతి నుండి కాపాడుటకు యేదైన చేయవలసియిన్నదిని 
వారు తలచిరి. ఆ రాజ్యములోని ప్రజలు దుర్మార్గుడైన వేనుని పరిపాలనలోను, ఆ తర్వాత బందిపోటు 
దొంగలచేతను మిక్కిలి యిక్కట్లకు పాలయిరి. 


అంగరాజు భార్య సునీతకు తిన కుమారుడైన వేనునిపై విశేషమైన (పేమ యుండుటచే అతని భౌతిక 


84 


చతుర్ధ స్కంధము 
కాయమును దహనపరచుటకు ఆమె అంగీకరించదని బుషులకు తెలియును ఆమెకున్న మాంత్రిక శక్తులచే 
తను, బౌషధములచేతను, ఆ మృతదేహమును కాపాడుచుండెను. బుషులు ఆమెవద్దకు వెళ్ళి, వేనుని 
మృతశరీరము నిమ్మని అడిగిరి. బుషులు ఆ మృతదేహమందు తొడలను చిలకగా, అందునుండి అనాకారిగా 
నల్లగా నుండు పురుషుడు ఉద్భవించెను ఆ పురుషుడు వేనునిలోని దుష్టత్వము మూర్తీభవించినట్టుండెను 
అతనిని నిషాదుడను పేరుతో పిలుచుచుండిరి అతని వంశీయులు నిషాదులుగా పేరొందిరి 


ఆ తర్వాత బుషులు మృతదేహను కుడిభుజమును మొదట చిలికి, పిమ్మట యెడమ భుజముగూడ 
చిలికిరి, వాని నుండి ఒక పురుషుడు ఒక స్రీ జన్మించిరి వారు నారాయణుడు, లక్ష్మీదేవి అవతారములు 
వారిని బుషులు పొగడి యిట్టనిరి. ''ఊ పురుషుడు పృధువు అనుపేరుతో, యీ (స్త్రీ అర్చిస్పు అను 
పేరుతో వ్యవహరింతురు వారు భార్యాభర్తలుగా జీవించి, యీలోకములో ప్రఖ్యాతి గాంచెదరు పృధుచక్రవర్తి 
అత్యంత వైభవముగా రాజ్యము పరిపారించును'' 


పృధువు జన్మించి నందుకు సంతోషించి, బ్రహ్మాది దేవతలు యీ గొప్పు సంఘటనను తిలకించుటకు 
భూమికి దిగివచ్చిరి 


పృధువు జన్మించినపుడు, స్వర్గములో మేళ తాళములు (మోగెను సిద్దులు భూమిపై పుష్పవర్షము 
కురిపించిరి భూమికి దిగివచ్చిన బ్రహ్మ, దేవతలు, దేవర్గులు కొత్తగా పుట్టిన ఆ బాలుని చూచిరి ఆ బాలుని 
కుడిచేయిని పరీక్షించి, (బ్రహ్మా యిట్లనెను. “ఆహా! ఈ బాలుని చేతియందు చక్రము, పాదములందు 
పద్మ చిహ్నములు గలవు ఇతడు నారాయణుని అవతారముగా లోకమును రక్షించుటకు వచ్చను'' 


పెరిగి వయసు రాగానే పృథువు పట్తాభిషిక్తుడయ్యెను (ప్రతిఒక్కరు పృధుమహారాజుకు కానుకలు తెచ్చిరి 
నదులు, సముద్రములు, పర్వతములు, వృక్షములు, గోవులు, పక్షులు, లేళ్లు కూడ కానుకలు తెచ్చెను 
ఆకాశము, భూమి, సకల జీవరాసులు కానుకలు తెచ్చెను సింహాసనముపై కూర్చునియున్న పృథువును 
నదీ జలములచేత అభిషేకించగా, అతని ముఖము (ప్రకాశమానముగా నుండెను అతని ప్రక్కనే భార్య అర్చిస్తు 
కూర్చొనెను 


దేవతలు, (ప్రత్యేకమైన వస్తువులను కానుకలుగా సమర్పించిరి ఉత్తరదిక్కునకు అధిపతియైన కుబేరుడు, 
గంధర్వులు ఒక అందమైన ఆసనమును కానుకగా నిచ్చిరి చంద్రునివలె తెల్లగా నుండు ఛత్రమును వరుణుడు 
కానుకగా తెచ్చెను వాయువు చామరములను, ధర్ముడు ఒకమాలను కానుకలుగా నిచ్చిరి ఇంద్రుడు 
కిరీటమును, యముడు సంయమనమను దండమును కానుకగా నిచ్చిరి వేదరక్షితమైన కవచమును బ్రహ్మ 
కానుకగా నివ గా, చదువుల తల్లి సరస్వతి ముత్యాల దండను కానుకగా నొసగాను నారాయణుడు చ(క్రమును, 
అతని భార్య లక్ష్మి సంపదను యిచ్చిరి. రుద్రుడు ఖడ్గమును, పార్వతి రక్షణ కవచమును కానుకలుగా నొసంగీరి 
చంద్రుడు తెల్లని గుర్రములను, త్వస్తరుడు రధమును యిచ్చిరి. అగ్ని ధనుస్సును, నూర్యుడు తన 
కిరణములవలె ఉండు అమ్ములను యిచ్చిరి. భూమి పాదుకలను యిచ్చెను ఈ పాదుకలు యెక్కడికైనను 
గొనిపోగలవు స్వర్గవాసులు తమ పూలతోటల నుండి (ప్రతిదినము పువ్వులను పంపుచుండిరి. నృత్యసం గీత 
వాద్యములను దేవతలు కానుకగా నొసంగిరి. మరియు సంకల్పించినంతనే అదృశ్యమగు శక్తిని కూడ 
ప్రసాదించిరి బుషులు ఆశీర్వదించిరి సముద్రము శంఖములను రాజునకు సమర్పించెను నదులు, అతడు 
వెళ్ళునపుడు సులభముగా దాటుటకు మార్గము నిచ్చుచుండెను 


85 


శ్రీమద్భాగవతము 


సూతవంది మాగధులు పృథువు వైభవమును కీర్తింప మొదలిడిరి పృధుచ॥క్రవర్తి నవ్వి హెచ్చు స్వరముతో 
పలికెను. వర్షాభ్ర గర్దనమువలె అతని స్వరము అందముగా నుండెను. అట్టి స్వరముతో నిట్లనెను ''మీ 
మధురమైన మాటలతో కూడిన పొగడ్తలను చాలింపుడు పరిపాలనలో నేర్పు సంపాదించిన వాడను కాను. 
మీరు నాపై వర్షించు పొగడ్తలకు అర్హత పొందుటకు నేను కృషిచేయవలసి యున్నది నన్నుకొక, భగవంతుని 
క్రీర్తింపుడు నేను ఉత్తమ (ప్రభువుగా బుజువైన తర్వాత మీరు నన్ను మీ యిష్టము వచ్చినట్టు పాగడవచ్చు 
ఇప్పుడుకాదు మీ పొగడ్తల నందుకొనుటకు అర్హులు అనేకమంది యిక్కడ సమావేశమై యుండగా, నన్ను 
మీరు ౨ లేదు. 


“వినయ సంపన్నుడైన యే వ్యక్తికూడను, మున్ముందు కలుగబోయే మీరు చెప్పిన గుణములను యిప్పుడు 
అంగీకరింపలేడు ఎంతో గొప్పతనము, అత్యంత నైపుణ్యము, కీర్తి ప్రఖభ్యాతుల నార్జించి యున్నప్పటికీ, 
వినయముకల్లిన వ్యక్తి తన యెదుట యితరులు తన్ను పొగడుట కంగీకరింపడు మీరు నన్ను అదేపనిగా 
పొగడుచుండుటచేత నాకు లజ్జగా ఉంటున్నది కాబట్టి మీరు యీ పని మానివేయుడు'' 


పృధువునకు పట్టము గట్టిన తర్వాత, అతడు లోకరక్షకుడై (ప్రఖ్యాతి పొందునని బుషులు ఆశీర్వదించిరి 


46 పృథువు ఆగ్రహము 


రాజుగా పట్టాభిషిక్తుడైన పృధువును ' లోకరక్షకు' డని దేవతలు పిలిచిరి ఆ మాటల వెనుకనున్న అర్హమును 
గుర్తించిన రాజు, ముందు కర్తవ్యము చాలా క్షిష్టమైనదని కనుగొనెను అతడు ప్రజలు కృశించి మిక్కిలి నీరసించి 
యుండుట చూచెను వారు సరియైన ఆహారము, పోషణ లేక మిక్కిలి బాధలలో నుండిరి ఆ (ప్రజలు 
రాజుతో నిట్టనిరి '' ప్రభూ! దయచేసి మాకు ఆహారమును (ప్రసాదించండి తొర్రలో నున్న అగ్నిచేత చెట్టు 
దగ్దమైనట్లు, మేము ఆకలి అనే అగ్నిచేత మెల్లగా దహించుకు పోవుచున్నాము మా (ప్రధానాంగములు 
బాధపడుచుండుట చేత మేము పని చేయలేకపోవుచున్నాము మాకు అన్నము పెట్టండి పూర్వపు రాజు 
భుజములను బుషులు చిలకగా, మీరు జన్మించి మమ్ము రక్షించి ఉద్దరించెదరని వినియున్నాము. ఈ ఆకలి 
బాధనుండి మమ్ము రక్షించి కాపాడవలెను''. 


పృథువు ఒక క్షణము యోచించెను. ఆరోగ్యమును, పోషణను యిచ్చే ధాతువులను భూమి నమిలివేసినదని, 
అవి తిరిగి మొలకెత్తకుండ చేయుచున్నదని రాజు (గ్రహించెను ఈ కారణము చేత భూమిపై ఆగ్రహము 
చెంది, శిక్షంపనెంచెను. తన విల్లందుకొని ఒక అమ్మును భూమికి (గుచ్చుకొనునట్టు వదలెను భూమాత 
భయపడి గోవురూపము ధరించి రాజు నుండి పారిపోయెను. తోకనెత్తి వణకుచున్న కాళ్ళతో ఆ గోవు భూమి 
అంతటా పరుగిడెను (క్రోధముతో కనులు యె[గ్రబడగా, రాజు గోవును వెంబడించెను. గోవు పర్వత సానువుల 
క్రిందగా వెళ్ళి, లోయలలో ప్రవేశించి, అక్కడ నుండి దట్టమైన అడవిలో చొరబడి రాజునుండి తప్పించుకొను 
టకు యత్నించెను కావి రాజు అలుపులేక గోవును వెంబడించుచునే యుండెను ఎక్కడకు వెళ్ళిననూ, 
గోవు వెనుదిరిగి రాజు తనను వెంబడించుట చూచుచుండెను. ఎవరూ తనను రక్షించువారులేరని గోవు 
తెలుసు క్‌'నను చివరకు రాజు పాదముల పైబడి యిట్లనెను. “దయచేసి నన్ను రక్షింపుము. నీవు ధర్మ (ప్రభు 


86 


చతుర్ధ స్కంధము 
వువు. ఈ విధముగా నావంటి (స్త్రీని వేధించుట తగదు. (స్త్రీహత్య మహాపాపమని నీకు తెలియును. ఆమెలో 
దోషమున్నప్పటికీ చంపరాదు నేను నీకు యెట్టి హాని చేయకున్నప్పటికీ నన్ను చంపబూనుకునా ఎను. నన్ను 
చంపినట్టయిన, నీ రాజ్యము నెక్కడ (ప్రతిష్టించుకొనగలవు' '. 


పృధు విట్లనెను. ''భూమాతా! నీవు తప్పు మార్గములో నున్నావు. అందుకే నిన్ను శిక్షింప బూనుకున్నాను. 
మానవులు చేయు యజ్ఞములలో హవిస్సులో నీకు భాగము యిచ్చినప్పటికీ, తిరిగి నీవు ఆహారము 
నిచ్చుటలేదు. నీ విధిని నీవు నిర్వహించకపోవుటచేత నిన్ను శిక్షించవలసి యున్నది గోవు రూపములో 
గడ్డిని మేయు చున్నప్పటికీ, పాలను పిదుకుట లేదు. నీవు స్వార్హముతో (ప్రవర్తించుచున్నావు నా పరిపాలనను 
నువ్వు ధైర్యముగా విస్మరిస్తున్నావు చాలా కాలము (క్రిందట (బ్రహ్మ నీకొసగిన ఆరోగ్యదాయులైన మూలికలను 
నీలో నిముడ్చుకున్నావు. నా ప్రజలు ఆకలితో బాధపడుచున్నారు వారి ఆకలిని తీర్చి సముదాయించవలెను. 
ఇతరుల శ్రేయస్సు తలంచని వారిని, మొగివారైనా ఆడవాలైనా సరే రాజు చంపవలసినదే, అట్లు చంపిననూ 
పాపముగా పరిగణింపరు నాకు ధర్మశాస్త్రము తెలుసును. అందలి రహస్యములను నీవు నాకు బోధించనక్కర 
లేదు! నిన్ను చంపుటకు నాకెట్టి సంకోచములేదు నిన్ను చంపి నీ మాంసమును ప్రజలకు ఆహారముగా 
యిచ్చెదను. యోగముచేత తిరిగి నేను రాజ్యమును |ప్రతిష్టించగలను'' 


(కోధముతో నిండిన కనుబొమలు, పిడుగువంటి స్వరము, బాణమును యింకా యెత్తి యుంచుటను 
జూచి భూమాత వణకసాగెను ఆమె యిట్లనెను. “నీవు ఉత్తమోత్తమ (ప్రభువువని యెరుగుదును జీవులకు, 
జడములకు నిలయముగ నన్ను సృష్టించినావు వీరందరికీ నన్ను తల్లిని జేసినావు నీవే నాపై ఆయుధములు 
ప్రయోగించిన, యిక నన్ను రక్షించువారెవరు? సముద్రములో అట్టడుగున నేను మునిగి యున్నపుడు, నీవు 
వచ్చి నన్ను లేవనెత్తి , సముద్రముపైన ప్రతిష్టించినావు ఆనాటి ఆదివరాహమే నీవు ఈనాడు మానవరూప 
ములో నన్ను, నాపిల్లలను రక్షించుటకు వచ్చినావు కాని, నేను చూచునదేమి? నా ప్రభువు, నా స్వామి 
బాణముతో నన్ను చంపుటకు బెదిరించుచున్నాడు (ప్రభువు లీలలు నావంటి సామాన్య వ్యక్తులు అవగాహన 
చేసుకొనలేరు నాపై కరుణ చూపుము 


“నా మొరను జాగ్రత్తగా వినుము, తేనెటీగ అనేక పుష్పములనుండి ఒకొక్క బిందువును తెచ్చి తేనెను 
తయారుచేయును ఇట్లు చేయుటకు ఆ యీగ యెంతో శ్రమ పడును జ్ఞాని సత్య' జ" డీ 
పలువురు వ్యక్తుల నుండి సమకూర్చుకొనును వానిని తాను జీర్లము చేసుకుని జ్ఞానమును ప్రభవింప జేయును. 
అటులనే, నా నుండి పొందుటకు, యెంతగానో ప్రయత్నము చేయవలసి యున్నది ఈ లోకము నుండి 
మంచిని పొందుటకు మానవులకు బుషులు అనేక విధులను నిర్లయించిరి అనేక యాగములు, కర్మలు 
పరలోకప్రాప్తికై యేర్పరచిరి సరియైన మార్గములో నడచి పూర్వులు నిర్లయించిన విధులు శ్రద్దతో పాటించిన 
వారు తప్పక లాభమును పొందగలరు (ప్రజలందరూ ధర్మపరులైనపుడు, బుషులు నిర్దేశించిన వానిని వారు 
చేయుచుందురు 


“కాని కాలక్రమములో వేనుని వంటి పాపాత్ములు నన్ను పాఠింపదొడగిరి ఈ భూమిపై పాపము 
విస్తృతమయ్యెను దొంగలు, దుర్మార్గులైన రాజులు నన్ను వేధింపగా, నన్ను రక్షీంచువారు లేకపోయిరి. ఆ 
విధముగా (ప్రతిఒక్కరు నన్ను విస్మరించుటచేత, (బ్రహ్మ కానుకలుగా యిచ్చిన విలువైన మూలికలు, యితర 
పోషకపదార్హములు, అనర్హులచేతిలో దుర్వినియోగమగుచున్నవని (గ్రిహించితిని (ప్రజలు యీ ధాతువులను, 


87 


శ్రీమద్భాగవతము 


మూలికలను యితర పదార్హములను వినియోగించుట కనర్హులని తలచి, వానిని నేను దిగ(మ్రింగితిని. నేను 
వానిని దాచివేసితినని నీవు అనుట సమంజసముగనే యున్నది. ఈ భూతలముపై అవి యిక మొలకెత్తలేవు. 
ఇక నానుండి ఉత్తమమైన వానిని బయటకు తెచ్చుట నీ చేతిలో నున్నది. నీవు సరియైన ప్రక్రియ చేత 
నాలోనున్న వాని నన్నింటినీ బయటికి తెప్పించగలవు. 


“నేను పాలను పిదుకుటకు నాకొక దూడనిమ్ము. నీవు సరియైన పాత్ర నొకదానిని తెచ్చినవో, అందు 
పాలను పిదుక వచ్చును. పాలను పిదుకుటకు తగిన వ్యక్తిని చూడుము వాజి చేసినచో 
వర్షపునీరు నిలుచును, లేకున్న నీరు (ప్రవహించిపోయి బీడుభూమిగా నుండును”. భూమాత మాటలను 
పృధుమహారాజు వినుచుండెను. అతని చేతినుండి అమ్ము, భుజమునుండి అప్రయత ముగా విల్లు జారి 
(క్రిందపడెను అతని నేత్రములు ఆలోచనా పూరితములయ్యెను. పృథు వామెతో నిట్టుపలికెను '“భూదేవీ! 
నీవు పలికినది సమంజసముగా నున్నది. నీ నుండీ ఎక్కువ లాభమును పొందుట నాకర్తవ్యమై యున్నది 
మానవుడు కృషి చేయవలెను. నిన్ను దున్ని, విత్తనములు నాటీ, మొక్క అయిన తర్వాత పోషించవలసి 
యున్నది స్వర్గవాసులు ఆయా బుతువులలో వర్షములు కురిపించగా, మానవుల కృషికి నీవు తగిన ఫలితము 
నిచ్చెదవు నీ విలువను మానవులు విస్మరించిరి విన్మరించినను నీవు లాభమొనగూర్తువని వారు తలంచిరి 
“భూదేవి ఓర్పు'' అనే నానుడి చిరకాలముగా వాడుకలో గలదు అట్టి నీ ఓర్పు నశించినదనగా, యీ 
లోకము పాపభూయిష్టమైనదనుట స్పష్టము విచారించవడ్డు నేను సరిదిర్షెదను'' 


47 భూదేవినుండి పాలుపిండుట 


చాలా సేపు తనలో తాను ఆలోచించి, మనువును దూడగాచేసి తాను స్వయముగా పాలుపిదుకుటకు 
నిశ్చయించుకొనెను. భూమాతనుండి ఆమెలో దాగియున్న మూలికలు, విలువైన ధాతువులను, తన (ప్రజల 


ఉపయోగార్హము, పిండసాగెను. ప్రతిఒక్కరితో సరియైన దూడ, పిదుకువాడు ఉన్నచో, ఆమె నుండి వారు 
కోరినదానిని పొందవచ్చునని చెప్పెను 


జ్ఞానులు ఆమెనుండి జ్ఞానమును పిదికిరి బృహస్పతిని దూడగజేసి, బుషులు వేదము లను శ్షీరమును 
పిండసాగిరి. ఈ క్షీరము నుంచుటకు వాక్కు, శ్రవణము, మనస్సులతో జేసిన పాత్రను వినియోగించిరి 
దేవతలు ఇంద్రుని దూడగా నొనర్చి ఒక బంగారుపాత్రలో ఆమె నుండి సోమరసము (అమృతము), వీర్యము, 
ఓజస్సు, బలమును పిండిరి. దైత్యులు, దానవులు (ప్రహ్లాదుని దూడగాజేసి, ఒక యినుపపాత్రలో సుర, 
ఆసవములను నింపిరి గంధర్వులు అప ఎరసలతో కలిసి, విశ్వావసును దూడగా జేసి పిదుకగా పద్మములతో 


చేసిన పాత్రయందు సంగీతమను క్షీరము లభించెను. ఆ సంగీతము మధురమైన స్వరములతో కూడి 
విమటకెంతో రమ్యముగా నుండెను. 


పితృదేవతలు అర్యమువి దూడగా చేసి పిదుకగా, కాల్చవి మట్టిపాత్రలో గుర్రములకు ఆహారమైన గవ్యము 
లభించెను. కపిలుని రూడగా జేసి సిద్దులు భూమినుండి అణిమాది సిద్దులను (గ్రహించిరి విద్యాధరాదులు 
యధేచ్చగా ఆకాశములో విహరించు శక్తిని సంపాదించిరి. కింపురుషులు మయుని దూడగాచేసి, మాయ అనే 


చతుర్ధ స్కంధము 
శ్షీరమును పిదికిరి 


యక్ష రాక్షస, భూతపిశాచములు రుద్రుని దూడగను, పు(రైము పొత్రగను జేసి, ద్రాక్షరసము రక్తము 
కలిపిన (ద్రవమును పిదికిరి సర్పములు తక్షకుని దూడనుజేసి భూమి నుండి విషమును (గ్రహించినవి. పుట్టను 
పాత్రగా జేసినవి. గోవులు యెడ్డును దూడగా జేసి, కావలసినంత పచ్చగడ్డిని రాబట్టినవి. 


వృక్షములు రావిచెట్టును దూడనుజేసి, (ప్రాణాధారమైన రసమును భూమినుండి (గ్రహించినవి హిమవంతుని 
దూడగాజేసి పర్వతములు భూమినుండి శంఖములు, యితర విలువైన వస్తువులను లభింపజేసుకొనెను 


భూమాతనుండి (ప్రతిఒక్కరూ వారికి కావలసిన వానిని పొందిరి; వారు, వారిలో ఉత్తముని దూడగా 
నియోగించిరి 


భూమాత సమృద్దిగా అందరకూ యిచ్చిన కానులకు పృథువు సంతోషించి, ఆమెను తన ప్రియపుత్రికగా 
స్వీకరించెను. అప్పటినుండి, భూమాత పృధ్వియను పేరు పొందెను. 


తన వింటి కొప్పుతో పర్వత శిఖరాగ్రభాగమును పగులగొట్టి, ఆ మట్టితో భూమిలోని బొరియలను 
పూడ్చి సమతలముగా నుండునట్లు చేసెను (ప్రజల హృదయములను చూరగొన్న మొట్టమొదటి రాజు 
పృధువు. అప్పటినుండి దేశమును పరిపాలించు రాజులను 'రజన్‌' అని పిలుచుచుండెడివారు (ప్రజలను 
రంజింపచేయుటచేత యీపేరు సార్థకమయ్యెను. 'రంజయతి ఇతిరాజు'. పృథువు ఆది రాజు అయ్యెను 


48 తొంబదితొమ్మిది అశ్వమేధములు 


సరస్వతీ నది ఒకచోట మలుపు తిరిగి యుండుట గమనించవచ్చును. ఈ స్తలము వద్ద నదీ ప్రవాహవ' 
మళ్ళి తూర్పు దిక్కుగా ప్రవహించుట (ప్రారంభమగును. ఇచ్చట నుండియే దృషద్వతి యను నది సరస్వ' 
కలిసి ప్రవహించును ఈ రెండునదుల నడుమ ఒక ప్రదేశము గలదు. దేవతలు ఆ ప్రదేశమును పవిత్రష్నై 
భూమిగా పరిగణించి, బ్రహ్మావర్తమనుపేరుతో పిలుచుచుండిరి. 


ఆ పవిత్ర స్టలమందు అశ్వమేధ యాగములు జరుపుటకు పృథుమహారాజు నిశ్చయించెను. మహారాజు 
నిశ్చయము వినిన (ప్రజలు (ప్రతి ఒక్కరును వలసిన వస్తువులను కానుకలుగా తెచ్చిరి. భూమి గోవు రూపము 
ధరించి, యజ్ఞశాలలో అవసరమైన వస్తువులనన్నిటిని, పాలు, వెన్న, హవిస్సు, యితర పవిత్ర వస్తువులను, 
పిదుకసాగెను. నదులు యజ్ఞశాలవరకు (ప్రవహించి, (ద్రాక్షరసము చెరుకు రసము నందిచ్చెను. వృకములు 
తేనెతో నిండిన ఫలముల నిచ్చెను. సము(ద్రము విలువైన వజ్రము, కెంపు, నీల, పచ్చ, మొదలైన రాళ్ళను, 
పర్వతములు నాలుగు రకములైన భోజన పదార్థములను తెచ్చియిచ్చెను. ఆహూతులందరూ చేతుల నిండుగా 
కానుకలను తెచ్చి రాజునకు యిచ్చిరి. 


నారాయణుడు, బ్రహ్మ, మహాదేవుడు, దిక్పాలకులు, దేవర్షులు, గంధర్వులు, అప్పురసలు యజ్ఞశాలకు 


89 


శ్రీమద్భాగవతము 


విచ్చేసిరి తొంబది తొమ్మిది యజ్ఞములు పూర్తి అయ్యెను. 


నూరు యజ్ఞములు పూర్తిచేసి, 'శతక్రతుడు' గా పేరొంది ఇం(ద్రపదవిని పొందిన ఇంద్రుడు, తన స్థానమునకు 
భంగము కలుగునేమోయని ఆందోళన చెందెను. పృథుమహారాజును అందరూ శ్లాఘించగా, అతని వైభవమును 
జూచిన ఇంద్రునకు అసూయ కలిగెను ఒక మానవుడు తనకంకె గొప్పవాడగుట ఇంద్రుడు సహించలేకపో 
యెను అందుచేత నూరవ యజ్ఞమునకు ఆటంకము కల్లించి పూర్తి కాకుండ చేయుటకు నిశ్చయించుకొనెను 


నూరవ యజ్ఞము జరుగుచుండగా, ఇం(ద్రుడు పాషండుని వేషము ధరించి, యజ్ఞాశ్వమును దొంగిలించెను 
ఆవేషము ఒక కవచముగ పనికివచ్చెను అందరకూ అతడొక పవిత్రమైన సాధువువలె గోచరించెను. పృథువు 
కుమారుడు దొంగిలించిన వానిని పట్టుకుని యజ్ఞాశ్వమును రక్షించుటకు సన్నద్దుడయ్యెను అత్రిమహర్షి 
రాకుమారునికి యజ్ఞాశ ముతో నున్న ఇం(ద్రుని జూపెను యువకుడైన రాకుమారుడు దొంగను వెంబడించెను. 
దగ్గరకు వెళ్ళుసరికి, కాషాయ వస్త్రములను ధరించి శరీరమునకు బూడిద పూసుకుని జడలు కట్టియున్న 
సన్యాసిని కాంచెను. పొరపాటున ఒక సన్యాసిని వెంబడించుచున్నానని తలచి, అతనికెట్ట హానియు కలిగింపకుం 
డెను తిరిగివచ్చిన యువరాజుతో అత్రి యిట్లనెను “కుమారా! ఈ యజ్ఞాశ్వమును దొంగిలించిన వాడు 
ఇం[ద్రుడు అతడు దేవతగా నుండుటకు అనర్హుడు. అతనిని చంపుటయే తగిన శిక్ష ఆ విధముగా చేయుటకు 
సంకోచింపవద్దు'' మరల రాకుమారుడు, దైవమున కపచారము గావించు ఇంద్రుని వెంబడించుటకు వెళ్ళెను 
అశ (మును వదలి ఇంద్రుడు అదృశ్యమయ్యెను విజయముతో యజ్ఞాశ్వమును తీసుకుని రాకుమారుడు 
యజ్ఞశాలలో (ప్రవేశించెను అతని విజయమునకు సంతోషించి రాకుమారుని 'విజితాశ్వు'డను పేరుతో 
పిలుచుచుండిరి మరొక పర్యాయము ఇంద్రుడు తన జిత్తులను ప్రయోగింప యత్నించెను అకస్మాత్తుగా 
యజ్ఞశాలను చీకటి ఆవరించెను ఆ చీకటిని తోడుపాటు చేసుకుని, కట్టుకొయ్యకు బంగారు గొలుసతో 
గట్టిన అశ్వమును గొలుసుతో సహా దొంగిలించెను అక్కడచేరిన ఆహూతులకు అత్రి ఇంద్రుని చూపెను 
మరల ఇం(ద్రుడు సన్యాసివలె వేషము ధరించుటచేత, విజితాశ్వుడు మరొకసారి అతడు పవిత్రుడని తలచి 
మోసపోయెను. తిరిగి అత్రిచే (పేరేపితుడై తేలికగా మోసపోయినందుకు కక్రోధావిష్టుడై. విజితాశ్వుడు తన 
వాడీ బాణమును ఇంద్రునిపై ప్రయోగించెను అశ్వమును వదలి ఇంద్రుడు అదృశ్యమయ్యెను. 


ఇంద్రుని నక్కజిత్తులు ప్రజలపై తీవ్రప్రభావమును కలిగించెను అతని వేషము ఆకర్షకముగా నుండి 
మోసపుచ్చుచుండెను. అందరినీ ఆకట్టుకునే రూపము గలిగి పరమ పవి(త్రుడనే భావము అందరికీ కలిగించెను; 
కాని అట్టి పవిత్రత అతనిలో లేకుండెను అయితే యింద్రుడవలంబించిన యీ పద్దతులను ప్రజలు వారి 
స్వార్థ స్వప్రయోజనములకు అనుసరించుచుండిరి. ఆషాఢభూతులు, దొంగసన్యాసులు యీ భూమిపై 
సంచరింప మొదలిడిరి. నిజమైన సన్యాసులకు దొంగ సన్యాసులకు భేదము తెలియకుండెను 


పృథువు యిదంతయు జూచి, ఇంద్రునిపై ఆగ్రహము చెందెను. విల్లమ్ములను స్వీకరించెను. అతని 
కోపమును జూచిన బుత్విక్కులు బాణమును సంధింపకుండ ఆపుచేసిరి, వారిట్లనిరి '' ఓరాజా! ఇట్టు చేయుట 
తగదు. నీవు యజ్ఞదీక్షితుడవు. నీవు యింకొకరిని చంపుటకు వీలుకాదు, వేదవిహితమైన కర్మలు శాసించిన 
తప్ప అట్టు చేయుట సమంజసము కాదు అయితే, మేము శక్తివంతమైన మం త్రములచేత ఇంద్రుని యజ్ఞశాలకు 
రప్పించి, అతనిని అగ్నికి ఆహుతి చేసెదము". ''అస్టే జరుగనిండు”' అని పృధువు పలికెను వారు ఆ 
మంత్రముల నుచ్చరింప బోవుచుండగా (బ్రహ్మ అడ్డుపడి యిట్లనెను ''మీరు తలపెట్టినది సమజంసము 


90 


చతుర్ధ స్కంధము 

కాదు. వీరు రప్పించి ఆహుతి చేయనున్న ఇంద్రుడు నారాయణుని అవతారము. అందుచేత అతనిని 
అవమానింపదగదు ఆకూతి స్వాయంభువమనువుల మనుమడైన యజ్ఞుడు ఆ మన్వంతరమందు ఇంద్రుడుగా 
నుండెను. నారాయణుడే యజ్ఞుడుగా అవతరించెను ఇంద్రుడు ధరించిన వేషములు యెట్టి తీవ్ర పరిణామములు 
కల్లించెనో గమనించుడు ఈ పాషండ వేషమును పాపులకై సృష్టించెను వీటి మూలమున పాపము, మోసము 
వృద్దిచెందును. ఈ పాపమును మరింతగా అభివృద్ది చెందనీయవడ్డు నీ నూరవయజ్ఞము పూర్తిగాకుండా 
నివారించుటకు ఇంద్రుడు తలపెట్టైను, నీవు ఇంద్రునితో సమానమగుదువని అతడు భావించెను ఇం(ద్రునిపై 
నీ ఆ(గ్రహమును విడిచిపెట్టుము మీరిద్దరూ నారాయణుని అవతారములు. మీరు యిద్దరూ స్నేహితులు 
కాలేరా? యజ్ఞమున కంతరాయము కలిగిన విషయము మరచిపొమ్ము (క్రోధము చేత నీమనస్సు కలుషితము 
కారాదు. క్రోధము మానవునిలోని సమత్వభావమును నశింపజేయును (క్రోధమునకు ఆస్కారము కల్షించినవో 
(భ్రమ (భ్రాంతులకు లోనగుదువు. నామాట వినుము 


“దేవతలు చాలా మొండివారు. యజ్ఞమున కాటంకము కల్లించుటకు వారు తిరిగి ప్రయత్నించెదరు 
ఇంద్రుడు వేయు వివిధ వేషములను మానవు లనుసరించుటచేత, ధర్మము పతనము చెందు (ప్రమాదము 
కలదు. ఈ వేషములు ఆషాఢభూతులను ఆకర్షించి, మానవునికి సహజముగా నుండు ధర్మబుద్ది అంతరించు 
(ప్రమాదమేర్చడును. ఇంద్రుని యెడల కోపమును మరచిపామ్ము. ఇక, నూరవయజ్ఞ సమాప్తి గురించి 
విచారింపకుము మేము నీవు యజ్ఞము పూర్తి చేసినట్టుగా పరిగణించి, యజ్ఞప్రసాదమును అందించెదము'' 


(బహ్మ మాటలను పృథువు వినెను. ఇం(ద్రునిపై కోపము పోయెను తన సంకుచిత బుద్దికి సిగ్గుపడి, 
ఇం(ద్రుడు పృథువు పాదములపైబడి విశాలభావము నలవరచుకొనెను, పృథ్విపై చక్రవర్తియైన పృధు మహారాజు 
స్వర్గలోకమునకు రాజైన ఇంద్రుని కౌగిలించుకొనెను. 


సంవత్సరములు గడచెను. తనకు వృద్దాప్యము వచ్చినదని పృధువు తలచెను పుత్రులకు రాజ్యమును 
వదలి, భార్యతో అడవికేగెను పవిత్ర స్టలములన్నిటీనీ దర్శించిన కొంతకాలమునకు తన శరీరమును 
వదలిపెట్టవలసిన సమయము ఆసన్నమైనదని తెలుసుకొనెను. ఒక ఆశ్రమములో సిర్హపడి, తనకు విముక్తిని 
కలిగించే యోగము నాచరించుచుండెను 


తన భర్త శరీరమును వదలిపెట్టుగా, అర్చిన్ఫుకూడ భర్తతో చితాగ్నియందు ప్రవేశించెను. 


పృథువు భూమిని పుత్రికగా స్వీకరించుటచేత యీ భూమికి పృథ్వి అనుపేరు కలిగెను. 


49 ప్రాచీన బర్షి 


పృథుమహారాజు అడవికేగిన తర్వాత అతని కుమారుడు విజితాశ్వుడు రాజ్యము పాలించెను. అతని 
నలుగురు తమ్ములను నాలుగు దిక్కులకు పంపి వారా ప్రాంతములు పాలించుటకు యేర్పాటు చేసి, 
రాజ్యమునంతనూ విజితాశ్వుడు పాలించుచుండెను విజితాశు 5వికి నభస్వతి భార్య వారి కుమారుడు 
హవిర్షనుడు. ఇతడు మిగిలిన పిల్లలవలెగాక భిన్నముగా నుండెను యౌవనమునందే రాజ్యపాలనమునందు 


91 


శ్రీమద్భాగవతము 


ఆసక్రోలేక పాలన వ్యవహారములందు చిక్కుకుని యుండుటకు తన అయిష్టతను (ప్రకటించెను. ముక్తికై తపస్సు 
చేయుటకు అతడు అరణ్యమున కేగెను. 


హవిర్షనునకు, రాజ్యము విసర్జించుటకు ముందు హవిర్ణని యనుభార్య వలన ఆరుగురు పుత్రులు కలిగిరి. 
వారిలో జ్యేష్టుడు బర్షిష్మదుడు. అతడు సాగరరాజు కుమార్తె శతద్రుతిని వివాహమాడెను. ఆమె అత్యంత 


సౌందర్యవతి, వారి వివాహ సమయమున, అగ్ని చుట్టూ ప్రదక్షిణము చేయునపుడు ఆమె సౌందర్యమునకు 
ముగ్ల్గుడై అగ్నిదేవుడామెను కోరెనని చెప్పుదురు. 


శత(ద్రుతికి పదిమంది కుమారులు కలిగిరి. వీరు (ప్రచేతస సోదరులని పేరు గాంచిరి. దైవభీతి, ధర్మశాప్రాధ్య 
యనము, నారాయణుని యందు భక్తితో వారు పెరుగుచుండిరి. ఈ కార్యములను కొనసాగించమని తండ్రి 
(పీరేపించగా, వారు సముద్రములో (ప్రవేశించి ఘోర తపస్సు చేయమొదలిడిరి 


రాజైన బర్దిష్మదునకు యజ్ఞములు చేయుటయందు విశేషమైన నమ్మకముకలదు. యజ్ఞములు చేయుట 
యందుండే అభిలాషచేత, యెల్లపుడూ వాటియందు నిమగ్నుడై, ఒక యజ్ఞము తర్వాత మరొక యజ్ఞము 
చేయుచుండెను కొంతకాలమునకు అతనికిదొక మూఢనమ్మకమాయెను. ఒక యజ్ఞము పూర్తి అయిన 
మరుక్షణమే మదొక యజ్ఞము మొదలుపెట్టుచుండెను. ఒకానొక సమయమున యీ భూమి అంతయు 
యజ్ఞములలో వాడుకొను కుశలతో నిండియుండెను. కుశలు భూమినంతయు ఆక్రమించి, కుశల అ(గ్రభాగము 
తూర్పుదిక్కుగా నుండుటచేత, రాజునకు ప్రాచీన బర్దిస్మ దుడను పేరు కలిగెను 


తన కుమారులందరూ సము[ద్రములో తపస్సు చేయుచుండగా, బర్షిష్మదుడు యజ్ఞములు చేయుటలో 
నిమగ్నుడై యుండెను నారద మహర్షి జాలి తలచి తనలో విట్లనుకొనెను. “'సజ్ఞనుడైన యీరాజా 


జీవితమంతయు కర్మకాండల యందే వ్యర్ణము చేయుచున్నాడు. ఇవి ముక్తికలిగించుటకు సహాయము చేయవు. 
ఇంతకన్న సులభమైన భ క్తి మార్గమును తెలిపి రకీంచెదను''. 


నారదుడు బర్జిస్మదుని వద్దకు వెళ్ళెను. నారదుని తగువిధముగా గౌరవించి, ఉన్నతాసనముపై కూర్చుండ 
బెట్టే అతని పాదములవద్ద కూర్చుండెను. నారదుడు రాజును దేశ శేమమడిగి తెలుసుకుని యిట్లనెను. 
*'ఓరాజా! నీవు అనేక యజ్ఞములు జరుపుటలో నిమగ్నుడవై యున్నట్లు నాకు గోచరించుచున్నది. కాని 
యీ కర్మ కాండలవలన నీవు మోక్షమును పొందలేవు. ఈ లోకములో మానవులు కోరునవి రెండు: దుఃఖనివృత్తి, 
సుఖ(ప్రాప్తి కర్మకాండలు చేయుటవలన యీ రెండునూ సమకూరవని జ్ఞానులు చెప్పుదురు. ఈ రెండునూ 
కాక, వేరే యింకేరైన (ప్రయోజనమునకై యీ కర్మకాండలను జరుపుచుంటివా? ఏ (ప్రయోజనముకొరకై 
నిర్విరామముగా యజ్ఞములను జరుపుచుంటివో చెప్పుము". నారదుని మాటలు విని రాజు యిట్లనెను. 
“ప్రభూ! కర్మకాండలో మునిగిన నేను, వేరే ప్రయోజనము గురించి ఆలోచించకుంటిని. ఈ రోజువరకు 
మోక్షమనునది నామనస్సునందు ప్రవేశించలేదు. మోక్షము లభించుటకు నేనేమి చేయవలెనో దయచేసి నాకు 
తెలుపగోరెదను ఈ కర్మలయందు నిత్యము నిమగ్నుడనగుట చేత యితర మాగ్గములు, అనగా యోగములను 
గురించి నేను తలంపకుంటిని ఒక్క పర్యాయమైనను మోక్షము గురించిన ఆలోచన నాకు కలుగలేదు 


“మానవుడు అనేక రకములైన రాగములందు చిక్కుకొని యున్నాడు: భార్యపై , పిల్లలపై అనురాగము, 
ఇంటిపై మమకారము, సంపద రాజ్యములయందు అపేక తెలివితక్కువతనము, అజ్ఞానములచేత పరలోక 


92 


చతుర్ధ స్కంధము 
మును చేరుటకు మార్గములను తెలియలేకున్నాడు. ఈ లోకములోని వ్యవహారములందు తగుల్కొని 
యుండుటచేత, యీ జీవితము తర్వాత మరొక జీవితము, మరొక లోకము ఉన్నవని, అందుకు ప్రయత్నము 
సలుపవలెనని యెరుగడు ప్రభూ! ఇంతకాలముగా నేనీవిధముగానే యున్నాను. మీ మాటలు విన్న తర్వాత 
నాకు మోక్షము గురించిన ఆలోచన కలిగినది. ఇంతవరకు కర్మలయందే ఉండుటచేత ఆలోచించుటకు 
సమయము లేకుండెను. ఇదంతయు మోక్షమునకు దారి చూపజాలదని మీరు చెప్పగా (గ్రహించితిని. 
నేనిప్పుడేమి చేయవలెను? ఈ కర్మబంధము నుండీ విముక్తి పొందు మార్గమును నాకు బోధించవలెను. 


ఇప్పుడున్న మూఢనమ్మకము విడనాడి నన్ను నేను రక్షించుకొనవలెనన్న, నేనేమి చేయవలసి యున్నది? 
నాకు సహాయము చేయవలెను", 


నారదుడీ విధముగా పలికెను. ''అనేక యజ్ఞములు ఆచరించుట వలన సముద్రపుదొడ్డున ఉండే యిసుక 
రేణువులను లెక్కబెట్టుట తేలికగును, నీవు యింతవరకు సాధించినదేమిటో యెరుగుదువా? నీకు చూపించెద 
ను''. ప్రాసాదపు పైభాగమునకు నారదుడు రాజును తీసుకువెళ్ళెను. అతని యోగశక్తేేత రాజు యింతవరకు 
యజ్ఞముల కర్పించిన గోవులను-నారదుడు రప్పించి రాజునకు చూపించెను. 


నారదుడు యిట్లనెను. “చూడుము, యజ్ఞము పేరిట వేలకువేలు గోవులను వధించితివి. నీపై పగ 
తీర్చుకొనుటకై నీ మరణము కొరకు వేచియున్నవి. చాలా ఆ(గ్రహముతో ఇనుపకడ్డీల వలె ఉన్న తమ 
వాడికొమ్ములతో నిన్ను పాడుచుటకు పొంచియున్నవి'' 


రాజు గోవులను, నారదుని చూచెను ఒక్క పలుకైనను పలుకకుండెను తిరిగి ప్రాసాదము క్రిందకు రాజును 
తోడ్కొని నారదుడు వచ్చి యిట్లనెను, “నీకు పురంజనుని వృత్తాంతము వివరించెదను. ఇది యీ 
పర్వతములంత ప్రాచీనమైనది. జాగ్రత్తగా విని ఆనందించుము. అతిచక్కని కధ అపురూప సుందరునికి, 
సుందరీమణికి సంబంధించినది కూర్చుని నేను చెప్పునది వినుము'' 


50 పురంజన వృత్తాంతము 


ఒకప్పుడు పురంజనుడను ప్రఖ్యాతిచెందిన రాజు కలడు అతనికి ఒక స్నేహితుడు కలడు ఈ స్నేహితుని 
చేతలనుగాని, వాటి నాచరించు పద్దతిగాని యెవ్వరూ తెలుసుకొనలేకుండిరి అందుచేత అతనిని ' అవిజ్ఞాతు' 
డని పిలుచుచుండిరి అతని ఉనికి యెవ్వరికీ తెలియకుండెను. అతనిని తలచి రమ్మని కోరితే తప్ప అతడు 
అగుపించెడివాడు కాడు. పురంజనుడు, అవిజ్ఞాతుడు గొప్ప స్నేహితులు వారిద్దరినీ “విడదీయరాని' వారుగా 
లోకులు పరిగణించుచుండిరి వారు యెప్పుడూ కలిసియుండెడివారు ఇట్లు చాలా కాలము జరిగెను 


కాలము గడచిన కొలది పురంజనునిలో అశాంతి పెరిగెను అవిజ్ఞాతుడెప్పటీవలెనే శాంతిగా నుండెను 
స్నేహితుడైన అవిజ్ఞాతుడు వారించుచున్నప్పటికీ, పురంజనుడు యింటినీ, స్నేహితుని వదలి యింకొక 
నూతన వసతి గృహము నన్వేషించుచుండెను తాను పాలించుటకు తగిన నగరము కొరకు లోకమంతయు 
గాలించెను చాలాకాలము అట్టి నగరమును వెదకుచు సంచరించుచుండెను చాలా ప్రదేశములు తిరిగెను 


93 


శ్రీమద్భాగవతము 


కాని అతడు కోరుకున్నది లభించలేదు. చాలా నగరములను చూచి వానిలో నివసించుటకు ప్రయత్నించి, 
అవి తాను పాలించుటకు యోగ్యముగా లేవని తలచి చాలా విచారించెను. ఇంకనూ వెదకుచు తిరుగుచుండెను. 


ఇట్లు తిరుగుచుండగా హిమాలయ పర్వతము దక్షిణ సానువులందు ఒక నగరమును కనుగొనెను అడి 
చాలా అందముగా ఉండెను. ఆ నగరమునకు తొమ్మిది ద్వారములు. అనేక స్తంభములు, చుట్టూ బ్రహ్మాండమైన 
ప్రాకారమును కలవు. నగరముచుట్టూ కందకము, నగరములో అందమైన తోటలు గలవు. నగరములోని 
గృహములు అత్యంత సుందరముగా నుండెను వానిని బంగారము, వెండి, యినుముతో నిర్మించి, లోపల 
విలువైన నవరత్నములు పొదిగినారు. ఏడు అంతస్తుల మేడ ఒకటి కలదు. వీధులు విశాలముగను, పొడవుగను 
ఉండెను. అంగడివీథులు ద్యూతగృహములు పెక్కుగలవు. పట్టు పగడములతో అలంకరించిన స్తంభములు 
ప్రతిచోట కన్చించుచుండెను ఆ నగరము పేరు భోగవతి. 


ఆ నగరమును ఆనుకొని స్వర్గతుల్యమైన తోట ఒకటి కలదు. స్వర్గములోనున్న వృక్షములన్నియు అచ్చట 
గలవు. పక్షులు, తుమ్మెదలు మధురమైన సంగీతము విన్చించుటలో పోటీపడుచుండెను. అచ్చట ఒక సరస్సు 
గలదు. ఆ సరస్సు మీదుగా చల్లని పిల్చనాయువులు వీచుచుండెను. ఆ వాయువులు అనంఖ్యాకమైన పువ్వుల 
పరిమళముతో నిండియుండెను. సరస్సు ఒడ్డునున్న వృతములు చల్లని నీడ నిచ్చుచూ ఆ ప్రదేశమునకు 
అందము చేకూర్చుచుండెను. మామిడి తోటలో కోకిలలు మధుర గానమును విన్చించుచుండెను. ఆ ప్రదేశ 
సౌందర్యమునకు తన్మయము చెందుచు పురంజనుడు అచ్చట సంచరించుచుండెను 


ఇంతలో అతనికి కనుచూపు మేరలో ఒక అందమైన (స్త్రీ కన్చించెను. ఆమె ఒక అప్పరసయని అతడు 
తలచెను. ఆమె ఆకారము చాలా ఆకర్షణీయముగా నుండెను. ఆమె కనులు, ముఖము, పెదవులు, పిరుదులు, 
అందమైన కుచములు మత్తెకించునట్లుగా నుండెను. ఆమె నేత్రములు అటు నిటు చూచుచుండెను, 
సీతాకోకచిలుక రెక్కల నాడించినట్లు, ఆమె కనురెప్పలు ఆడుచుండెను ఆమె అతనివైపు చూచి, తర్వాత 
అతనికి దూరముగా దృక్కులను మరల్చెను ఆమె చెవులకు ధరించిన కాంచన తాటంకములు చెవిలో 
రహస్యములు చెప్పుగా, ఆమె సిగ్గుపడుచుండెను. నల్లగా నున్న ఆమె నడచి కదలుచుండగా, ఆమె రూపము 
చూపరుల నాకట్టుకొనుచుండెను. 


ఆమెనే చూచుచు, ఆ స్థలములో పురంజనుడు నిలబడి అతుకుకొనిపోయెను. ఒక క్షణము తర్వాత తెప్పరిల్లి, 
ఆమె వెంట నున్న పర్షిచారకులను కాంచెను. పదిమంది పరిచారకులు, ఒకొక్క పరిచారకునకు నూరుమంది 
సఖులు ఉన్నట్లు అతనికి తోచెను. అయిదు శిరస్సులు కలిగిన నాగుపాము ఒకటి ఆమెను రక్షించుటకా 
యన్నట్లు, ఆమె ముందు నడచుచుండెను. 


ఇతరుల నుండి దృష్టిని మళ్లించి, పురంజనుడు తిరిగి ఆమెనే చూచుచుండెను ఆమె కళ్లతో మాట్టాడు 
తీరు, నిట్టూర్వులు విడిచినపుడు ఆమె కుచములు పైకి క్రిందికి యెగసే తీరు, వాటిని పట్టుపయ్యెదతో 
కప్పుటకు ప్రయత్నించి విఫలమైన తీరు, బొటన (వ్రేలితో నేలపై వ్రాయు చిత్రముల తీరు, యివన్నియు 
అతని ఉనికి ఆమెకు అయిష్టము కాదని, పైగా ఆమెకు కూడ తనయందు వ్యామోహము కలదని పురంజనుడు 
(గ్రహించెను ఆమె పెదవులపై చిరునవ్వు మెరయగా, అతడామె చేరువకు వెళ్ళెను. ఆమెతో మాట్లూడకున్న 
యిక బ్రతుకలేనని అతడు నిశ్చయించుకునెను, 


94 


చతుర్ధ స్కంధము 

అతడామె నిట్లడిగెను ''నీవు యెవరో తెలుసుకొనగోరుచున్నాను నీవు చాలా అందముగా నున్నావు 
లేడి కనులవలె భయముతో నున్న నీ కనులు నాకు పిచ్చెక్కించుచున్నవి. అవి పద్మ దళములవలె నున్నవి 
నీవు యెవరి వుత్రికవు? ఎచ్చటనుండి వచ్చితివి? ఏ (ప్రదేశమునకు చెందినదానవు? ఈ భూమిపై నున్న 
అందచందములను తిలకించుటకు స్వర్గము నుండి దిగి వచ్చితివా? ధర్మునకు భార్యవైన హీ వా? లేక 
మహాదేవుని భార్య, భవాని వా? బహుశః నారాయణుని భార్యయైన లక్ష్మీ దేవివి కావచ్చు. నీ అందము 
అసామాన్యమైనది ఏమిటి ఆలోచించుచున్నావు? నీవు ఆలోచనలో మునిగియుండగా, యీ పద్మము నీ 
చేతి నుండి (క్రిందపడుట గమనించకుంటివి. నీ పాదములు భూమి నంటి యుండుటచే నీవు స్వర్గము నుండి 
రాలేదని గోచరించుచున్నది నీవు యీ భూమికి చెందిన దానవే అందము చేత నన్ను ఆకట్టుకొనుటకు 
నీవు వర్తించు తీరు నన్ను బానిసగా చేసినవి. నీ అందమైన నల్లని కనులకు నేను వశుడ నయినాను నీవు 
నా దానవు కాగలవా? నీ (పేమలో పడినాను. నాకు భార్యవై సంతోషపెట్టుము ఈ పరిచారకులు - పదిమంది 
పురుషులు, వారివెంట నున్న వందల కొలది (స్త్రీలు, యెవరో చెప్పుము. నీ ముందు యౌ భయంకరమైన 
పాము యెల్లప్పుడూ ఉండుట యెట్లు సాధ్యమగును? నాకు అంతయూ గందరగోళముగా నున్నది. నీ 
కనులెత్తి నా వైపు చూడుము" 


చిరునవ్వుతో, మాటలు తడబడగా, ఆమె యిట్లనెను “నేను యెవరో, నన్ను యెవరు నృష్టించిరో 
నాకు తెలియదు. ఈ నగరమునకు చెందిన దాననని, యిక్కడ నివసించుచున్నానని మాత్రమేనాకు తెలియును 
ఈ నగరము నెవరు నిర్మించిరో కూడ నాకు తెలియదు 


““ప్రభూ! ఈ పురుషులు నా సహచరులు. వారి స్తహచరులైన యీ వందలాది (స్త్రీలు నాకునూ చెలులే. 
ఈ అయిదు శిరస్సుల పాము నేను నిద్రించునపుడు యీ నగరమును రక్షీంచుచుండును. ఇది యెల్లపుడూ 
నాతో నుండును. నీవు నా వద్దకు వచ్చుట నా మహద్భాగ్యము. నీవు సౌఖ్యము నన్వేషించుచు యిక్కడకు 
వచ్చితివి నేను, నా స్నేహితులతో కలిసి, నీ కోర్కెలను తీర్చగలను. నీవు యీ నగరమునకు (ప్రభువుగా 
నుండవచ్చును. నేను నీకు తోడుగ వీ ప్రక్కనే యుండెదను. నిండుగా నూరు సంవత్సరములు ఆనందనమును 
(గోలుచు నీవు ఉండవచ్చును. నాకు భర్తగా నుండదగిన ఆదర్శ పురుషుడవు. ఇంద్రియ సుఖములయెడ 
విముఖత కలిగి, యెప్పుడూ మృత్యువునే తలచుచు భవిష్యత్తునే ఆలోచించుచూ ఆందోళన చెందే పురుషులతో 
నేమ యెన్నడూ సుఖముగా ఉండలేను. అట్టి పురుషులు నాకు ప్రియులు కారు. రేపటి గురించి ఆలోచన 
కాని, మృత్యువనగా భయముగాని నీకు లేవు వర్తమానములో కలిగే సుఖముతో నీవు సంతృప్తి చెందెదవు. 
(స్తీ) పురుషుల మధ్య (ప్రేమను మించిన దేదియు లేదు. ఆ సుఖము మరి దేనివల్లను కలుగదు. నీవు నన్ను 
కాంశ్షీంచుచున్నావు, నేను నీయందు (పేమ కలిగియున్నాను. నాతో వచ్చి యీ భోగవతీ నగరములో యితర 
ఆలోచనలు లేకుండ సంతోషముగా జీవించుము'' 


95 


శ్రీమద్భాగవతము 


51 పురంజనుని సుఖ జీవితము 


ఆమె పేరు పురంజని ఆమె పురంజనునితో నవ ద్వారములున్న ఆ నగరములో నివసించుచుండెను. 
ఆ రాకుమారినే అంతరంగమున నిత్యము నిలుపుకొని ఆనందము ననుభవించుచు ఆమెను ఒక క్షణమైనను 
విడిచిపెట్టక సుఖముగా గడుపుచుండెను ఆమె యేమి చేసిన తానది చేయుచుండెను ఆమె కోరికలే తన 
కోరికలుగా నుండెను ఆమె ద్రాక్షరసము సేవించవలెనని కోరినచో తాను కూడ అట్టు కోరుచుండెను ఆమెకు 
ఆకలియ్రైనపుడే తనకు ఆకలి యయ్యెడిది ఆమె పాట పాడునపుడు తాను ఆ పాటలోని మాట లయ్యెడివాడు 
ఆమె యేడ్చునపుడు తాను కన్నీరు కార్చేవాడు ఆమె నవ్వినపుడు తానుకూడ నవే (వాడు ఆమె పలికిన 
మాటలనే తాను పలుకుచు, ఆమె వినుచున్నవానినే తాను వినుచుండెడివాడు ఆమె ఆఫఘ్రాణించు వానినే 
అతడు ఆఘ్రాణించెడివాడు.ఆమెకు యేది అసహ్యమో, అతడు కూడ దానినే అసహించుకొనెడివాడు 
సూక్ష్మముగా చెప్పవలెనన్న, ఆమె లేక అతడు లేడు అతని కామె సర్వస్వము 


పురంజనునికి కాలము తెలియుటలేదు అతనికి గడచిపోయిన రోజులు కొద్ది కణములవలె గోచరించెను 
వారికి పుట్టిన పిల్లలు పెరుగుచుండిరి కాని అతడిని ఒకబానిసగానే చూచుచుండెను అతడు వృద్దాప్యము 
సమీపీస్తున్నదని (గ్రహించకుండెను అతనికిప్పుడు వయస్సు 50 సంవత్సరములు ఆమెపై అతని కామము 


పదింతలు వృద్ది చెందెను, మరియు పిల్లలపై అనురాగము పెరుగుచుండెను అతని ఆలోచనలు భార్య, పిల్లలపై 
మమకారముతో నిండియుండెను 


సాంప్రదాయము ననుసరించి అతడు యజ్ఞములు, యాగములు జరిపెను కొని ఆమెపైగల (ప్రేమ, ఆమె 
వలన యింకనూ పొందగల సుఖములు, వీనితో అతని మనసు యెప్పుడును నిండియుండెను కాలము అతి 
తొందరగా గడచిపోవుచున్నదనియ, అతని యౌవనమెప్పుడో అంతరించినదనియు ధ్యాస అతనికి లేకుండెను 


కామముతో నిండిన వ్యక్తి వృద్దాష్యమునకు స్వాగతము చెప్పడు, కాని అతనిలో వృద్దాహ్యము ప్రవేశించి 
యుండెను 


చండవేగుడను గంధర్వ నాయకునకు మూడువందల అరువది మంది శక్తిమంతులైన సేవకులు గలరు. 
వీరిలో ప్రతి ఒక్కరికి అదే సంఖ్యలో సేవికలు గలరు. పురుషులు తెల్లగను, (స్త్రీలు నల్లగను యుండిరి. 
భోగవతి పట్టుణము పై చండవేగుడు దండయాత్ర సలిపెను. సేవకులు, సేవికలతో అతడు భోగవతి పకక్టీణమును 
ముట్టడించెను ఆ పట్టణము అన్ని ప్రక్కలను చుట్టుముట్టి ధ్వంసము చేయ సంకల్పించుకొనెను. ఆ 
పట్టణమును అయిదు శిరస్సులు గల (ప్రజాగరుడను పాము కాపాడుచుండెను. పట్టణముపై దాడి చేయుచున్న 
శక్తులను ఆపుటకు (ప్రజాగరుడు విఫల ప్రయత్నము చేసెను. ఏడువందల యిరువది మంది బలగమున్న 
శత్రువుతో ధైర్యముగా పోరాడెను వారి మధ్య పోరాటము నూరు సంవత్సరములు సాగెను ప్రజాగరుడు 
శత్రుధాటికి తట్టుకొనలేకపోయెను పరిస్థితులు పురంజనునికి చాలా విచారము కలిగించెను. పురంజనుడు 
నగరమునకు వచ్చి, ఆమెను కామించి ఆమెతో జీవించుట మొదలు పెట్టిన రోజు నుండియే దాడి కొనసాగెను 
కాని అతడు భార్య పిల్లల యందు అనురాగముతో యెల్లిప్పుడూ చింతించుటచేత, చండవేగుని దాడిపట్ల 
శ్రద్ద చూపకుండెను. ఇప్పుడు, నెమ్మదిగా, చండవేగుని దాడి గురించిన ఆలోచనలు (ప్రవేశిస్తున్నవి. కాని 
జరుగుచున్న దాడి గురించి ఆలోచించుటకు అతని మనసు ఒప్పకుండెను 


96 


చతుర్ధ స్కంధము 

కాలమునకు జర యను పుత్రిక గలదు దురదృష్టవశాత్తు ఆమె అనాకారిగా నుండుట చేత, యెవ్వరును 
ఆమెను చేబట్టుటకు అంగీకరింపకుండిరి ఆమె భర్త కొరకు అన్వేషించుచు చాలా (ప్రదేశములు సంచరించెను. 
ఆమె యెన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, అందరూ ఆమెకు దూరముగా తొలగుచుండిరి. ఒకసారి ఆమె 
నారదుని కలుసుకొని అతడిని (ప్రేమించ మొదలుపెట్టను భార్యగా చేబట్టమని ఆమె నారదుని అడిగెను 
నారదుని చేత తిరసృతయైన ఆమెకు ఆగ్రహము కలిగి, తనదైన గృహము లేక యెల్లపుడూ లోక సంచారిగా 
నుండునట్లు ఆమె నారదుని శపించెను తిరిగి ఆమె భర్తకైఅన్వేషించుట కొనసాగించెను ఆమె యవనేశ్వరుడను 
(కాలయవనుడు) పేరు గల వాని వద్దకు వెళ్ళి తనను భార్యగా న్వీకరించమని కోరెను ఆమెను చూచి 
జాలిపడి, దయతో అతడిట్టనెను ''నా మాట వినుము. నేను నిస్తంకోచముగా పలికే పలుకులకు నాపై 
ఆ(గహింపకుము నీవు అందకత్తెవు కావు అంతేకాక నీవు యెవరికీ మంచి చేయబోవుట లేదు. అందుచేతనే 
నిన్నెవరూ భార్యగా స్వీకరించుటకు అంగీకరించుట లేదు. కాని నీ పరిస్థితి చూచి నాకు విచారము 
కలుగుచున్నది. నీవేమీ చేయవలెనో నేను చెప్పెదను? నేను నిన్ను అంగీకరించలేను. నీవు అందరినీ 
అడుగుచున్నంత కాలము, వారికి వారుగా నిన్ను యెవరూ స్వీకరించరు అందువలన నీకు పదే పదే 
నిరుత్సాహము కలుగుచుండును కాబట్టి, వారికి తెలియకుండా నీవు వారి నావరించుకొనుము అప్పుడు 
యీ లోకమంతయూ నీకు బానిస యగును 


య 

“నీవు భయపడవద్దు. నేను నీకు-అండగా నిలిచెదను. నేను, నా సోదరుడైన (ప్రజ్వరుడు, యిరువురము 
నీకు అండగా నుండెదము ఈ రోజునుండి నీవు నాకు సోదరివి. ఎవ్వరికీ కనుపించకుండ మనము యీ 
లోకమంతయూ సంచరింతము వారు మనలను గమనించకుండ లక్ష్య పెట్టనపుడు, నీవు (ప్రజ్వరునితో కలిసి 
వారిని పెనవేసుకొనుము మిగిలిన పని నేను కానిచ్చెదను *' 


ఆ విధముగా (ప్రజా నాశనము సంకల్పించి, వారు ముగ్గురూ సంచరించుచుండిరి వారి సేన, పేరు 
“భయము. వారట్టు సంచరించుచూ భోగవతీ పురమునకు వచ్చిరి ఆ పట్టణమును (ప్రజాగరుడను పాము 
రక్షించుట గమనించి, తమ సంకల్పమును నెరవేర్చుటకిది తగిన సమయమని వారు మువ్వురూ భావించిరి. 


పురంజనునికి తెలియకుండ జర అతనిలో (ప్రవేశించి అతని శరీరమును పూర్తిగా తన వశము లో! 

తెచ్చుకొనెను. పురంజనుడేమియు చేయలేకుండెను. కాలయవనుని సేవకులైన యవనులు అన్నివైపులనుండి 
పట్టణము పై దాడి జరిపిరి. పురంజనుడు మిక్కిలి బాధతో సతమతమగుచుండెను. జర పురంజనుని పూర్తిగా 
వశము చేసుకొనెను. మరొకప్రక్క చండవేగుడు పట్టణము నాక్రమించెను ఎవ్వరూ తనను లత్య పెట్టుట 
లేదని పురంజనుడు (గ్రహించెను. అతని పిల్లలు యేమాత్రమూ లత్య పెట్టుట లేదు. తన భార్యపై పురంజనుడు 
(పీమను (ప్రదర్శించుటకు ప్రయత్నించునపుడు, ఆమె కోపపు చూపులతో విసరికొట్టు చుండెను. ఇదివరకు 
వలె ఆమెలో కామమును (పేరేపింప లేకుండెను. అతడు కూడ పూర్వము వలె కామక్రీడలు జరుపుటకు 
తగిన శక్తిలేదని (గ్రహించి నిర్విజ్ఞుడాయెను. 


పురంజనుడు తనచుట్టూ పరికించి చూచెను. తన కనులముందే పట్టణము ముక్కలు ముక్కలు కాగా, 
యేమియు చేయలేని నిస్సహాయ స్తితిలో నుండెను. (ప్రజ్వరుడు పురంజనుని సమీపించెను. (ప్రజ్వరునితో 
అతని సేన 'భయము' అమసరించెను. పురంజనుడు దుస్తితిలో పడెను. నగర రక్షకుడైన (ప్రజాగరుడు యిక 
యేమా(త్రము పోరు సలుప లేకుండెను నిప్పు అంటుకొన్న వృక్షము నుండి తప్పించుకు పారిపోవు పాము 


97 


శ్రీమద్భాగవతము 


వలె, పురంజనుడు భోగవతి పట్టణము నుండి పారిపోవ జూచెను నిస్పృహతో నిండిన అశ్రువులు అతని 
కనుల వెంట రాలుచుండెను ప్రజాగరుడు పట్టుణము విడిచి వెళ్ళుటకు పురంజనుడు యిష్టపడకుండెను, 
కాని అతడేమి చేయవలెనో అతనికి తెలియకుండెను అట్టు తీవ్రముగా ఆలోచించుచుండగా, మృత్యువు 
పురంజనుని తీసుకుపోయెను. అతని మరణముతో, భోగవతీ నగరము ముక్కలు ముక్కలై యేమియూ 
మిగులకుండెను. అతని పేరు మాత్రము నిలిచిపోయెను 


ర్‌ 2 అవిజ్ఞాతుడు తిరిగి వచు సట 


పురంజనుడు మరణింపబోవు సమయమందు తన భార్య పురంజని గురించి ఆలోచించుచుండెను ఆ 
కారణముచేత తరువాత జన్మలో అతడు (స్త్రీగా జన్మించెను (యద్భావం తద్భవతి). విదర్భ మహారాజునకు 
పుత్రికగా పుట్టను. ఆ రాకుమారి అందముగా పెరుగుచుండెను పాండ్య రాజైన మలయధ్వజుడు విదర్భ 
రాజపుత్రికను వివాహమాడెను, పొండ్యరాజు నారాయణుని భక్తుడు 


కొంత కాలమునకు వారికి ఏడుగురు పుత్రులు కలిగిరి వృద్దాప్యము వచ్చినంతనే పాండ్య రాజైన 
మలయధ్వజుడు, పుత్రులకు రాజ్యము నప్పగించి, ఏకాంత (ప్రదేశములో శాంతి కొరకు వెడలెను అతని 
భార్య అతని ననుసరించెను. వెన్నెల చంద్రుని అనుసరించునట్టు, ఆమె పుత్రులను, భోగభాగ్యములను 


విడిచిపుచ్చెను పాండ్యరాజు అష్టాంగ యోగము ననుసరించి తపస్సు చేసి బ్రహ్మానుభవమును పొంది, భౌతిక 
శరీరమును విసర్థించెను, 


అతని భార్య వైదర్భి అతనికి సేవలు జరుపుచు అతని అవసరములు తీర్చుచుండెను ఆమె నార చీరలు 
ధరించి వ్రతములు సలుపుట వల్ల శరీరము శుష్కించి, తల జడలు గట్టి సంస్కారము లేక యుండెను. 
పొగలేని శుద్దమైన అగ్నివలె ఆమె భర్త సమక్షములో (ప్రకాశించెను. 


భర్త మరణించినట్టు తెలుసుకున్న ఆమె బాధపడి తన కన్నీళ్లతో మృతిచెందిన భర్తకు స్నానము గావించెను. 


ఆమె కట్టలను |ప్రోగుచేసి దానిపై భర్త శరీరము నుంచి చితిపేర్చెను అతనితోబాటు ఆ చితి యందు ఆహుతి 
యగుటకు ఆమె నిశ్చయించుక్‌"నెను. 


ఆమె మిక్కిలి బాధతో విచారించుచూ తన అంతిమ యాత్రకు సన్నద్దమగుచుండగా, ఒక బ్రాహ్మణుడు 
వచ్చెను. ఆ (బ్రాహ్మణుడు పురంజునుని సహచరుడైన అవిజ్ఞాతుడు, అమె ప్రక్కగా ఆ బ్రాహ్మణుడు నిలబడి 
యిట్లనెను. “ఒక్క క్షణము నా మాటలను వినుము. వీవు యెవరు? ఎవరి భార్యవు? ఈ చితిపై నున్న 


వ్యక్తి మరణమునకు చింతించుచున్నావు. ఇతడు యెవరు? నీవు యింతగా విచారించుటకు అతనికి నీకు 
గల సంబంధము యేమిటో ఒకసారి యోచింపుము.'' 


వైదర్భి యేడుపు మాని, ఆ బ్రాహ్మణుని వంక ఆశ్చర్యముతో చూచెను. బ్రాహ్మణుడిట్టనెను. “నీవు 
నన్ను గుర్తు పట్టితివా? చాలా చాలా సంవత్సరముల (క్రితం, వీవు భౌతిక వ్యామోహములలో చిక్కుకొనక 
ముందు, నీకు అవిజ్ఞాతుడను స్పేహితుడు కలడని గుర్తున్నదా?'' ఈ మాటలు వినగానే వైదర్శికి జ్ఞప్తి 


98 


చతుర్ధ స్కంధము 

వచ్చినట్టుగా ఆమె కనులలో తళుకు కన్చించెను బ్రాహ్మణుడు తన సంభాషణనిట్టు కొనసాగించెను. “మనము 
యెప్పుడూ కలిసి యుండేవారము మన మెప్పుడూ ఒకరినొకరు విడిచి యుండలేదు అందుకే మనలను 
“విడదీయరాని వార' ని అనుచుండెడివారు. మానస సరస్సులో నుండు రెండు హంసలవలె మనముండే వారము. 
నీవు నాకు అత్యంత ప్రీతి పాత్రుడవు, నేనును నీకు ట్రీతిపాత్రుడుగ నుండెడివాడను ,అకస్మాత్తుగా నన్ను 
విడిచి వెళ్ళిపోయినావు ఇంద్రియ సుఖములకై అశాంతితో నన్ను వదలి వెళ్ళినావు. నవ ద్వారములు గల 
భోగవతీ నగరమునకు వచ్చితివి ఆ తర్వాత నీవు నన్ను పూర్తిగా మరచితివి కాని నేను యెప్పుడూ నీ 
శ్రేయస్సునే కోరుచు నిన్ను తలచుచుండెడి వాడను. నేను చాలా కాలము నుండి చేయ సంకల్పింఛినది 
నెరవేర్చుటకు సమయ మాసన్నమైనది. తిరిగి నిన్ను కలుసుకుని నిన్ను నాతో తీసుకువెళ్ళుటకు వేచి 
యున్నాను నీ గురించి చెప్పుటకు నేను వచ్చితిని ఈ వ్యక్షి మరణమునకు విచారించక అతడిని మరచిపొమ్ము. 
నీవు యిక్కడకు చెందిన దానవు కావు నాతో వచ్చి తిరి . ' ఒకక్షణ మౌగి బ్రాహ్మణుడు 
తిరిగి యిట్లనెను. ''నీవు పురంజనిని వివాహమాడిన వాడవుకాదు, పాండ్యరాజైన మలయధ్వజుని భార్యవైన 
వైదర్శివి అంతకంకే కాదు ఇదంతయూ నీ అజ్ఞానముచేత కల్లిన భ్రాంతి నీ సహజ స్వభావము 
నీవెరుగకపోవుటయే అజ్ఞానము '' 


ఇది వరలో పురంజనుడుగను (ప్రస్తుతము వైదర్చిగను ఉన్నట్టి ఆమె ఆ (బ్రాహ్మణుని జూచి కొద్ది కొద్దిగా 
గుర్తించుచున్నట్లుండి, అతడు చెప్పబోవు మాటలకు వేచియుండెను అవిజ్ఞాతుడు మరల యిట్లనెను. 
““యావద్విషయము నీకు నేను వివరించెదను. నీవు నేను ఒకటే మన యిద్దరి మధ్య భేదము లేశమాత్రమైనను 
లేదు. నేను పరమాత్మను, నీవు జీవాత్మవు, మానస సరస్ఫృనే హృదయమందు మనిద్దరము కలిసి నివసించి 
నాము మనము యెప్పుడూ కలిసి యుందుము మాయ చేత సీవు భోగవతీ నగరములో అయిదు తలల 
పాము కాపాడు చుండగా పురంజనితో జీవించితివి. భోగవతి అనునది యీ మానవ శరీరము భోగవతిలోని 
నవ ద్వారములు, యీ శరీరము యొక్క నవ రంధ్రములు ఇం|(ద్రియ సుఖము లనుభవించు మనస్సే పురంజని 
నీవు ఇంద్రియ సుఖములతో మునిగినపుడు నీ నిజ స్వభావమును మరచితివి, అవిద్య నిన్ను ఆవరించి మాయలో 
చిక్కుకుని యుండుట చేత, వాని కారణముగా యేర్చుడిన బంధము తప్పని సరి అయ్యెను, ప్రాపంచిక 
సుఖాభిలాష చేత నీవు మాయలో చిక్కుకుంటివి ఈ సుఖములను కోరుచున్నకొలదీ, యీ సంసార 
సము(ద్రములో మరింత లోతుగా దిగిపోయినావు. 


నీవు పురంజని భర్తయైన పురంజనుడవు కాదు మలయధ్వజుని భార్యవు కావు ఆత్మకు లింగ భేదము 
లేదు, అనురాగిమసలే లేదు నా (ప్రతిబింబమే నీవు అద్దమును మలిన మావరించుటచేత, నీవు యీ శరీరము 
అని భ్రాంతి చెందినావు ఈ శరీరము అతి సునాయాసముగా చండవేగుని అనగా కాలము చేత ధ్వంసమాయెను. 
వృద్దాప్యము (జర), రోగము ( ప్రజ్వరుడు) చేత యీ శరీరము నశించును ఇప్పుడు నీవు వాటన్నిటి నుండి 
విముక్తి పొందినావు సీ గురించిన సత్యమును నీవు మరచినావు ఇకనుండి నీవు నాతో నుండెదవు తిరిగి 
మనము మానస సరోవరమునకు వెళ్ళి అక్కడ ఒకటిగా తేలియాడెదము'' 


99 


శ్రీమద్భాగవతము 


53 కథలోని అంతరార్హము 


పురంజనుని వృత్తాంతము నారదుడు వివరించుచుండగా రాజు ప్రాచిన బర్దిస్మదుడు వినుచుండెను కథ 
పూర్తయిన తర్వాత నారదుడిట్లనెను. ''ఇది బ్రహ్మ విద్య, భక్తులకు తెలియకుండ నారాయణుడు వారి 
నమ(గ్రహించునట్టు, నీవు యీ కథ ద్వారా సత్యమును గ్రహించునట్టు నేను ప్రయత్నము చేసితిని ఒక 
కథ ద్వారా యీ బ్రహ్మవిద్య బోధన జరిగెను నీలోని ఆత్మకు నాశనము లేదని నీవు (గ్రహించునట్టు 


తెలియచేయుటకు వా శాయశక్తులా ప్రయత్నించినాను నీవు నీవుగా సత్యమును గుర్తించుటయే నేను 
కోరినది? 


(ప్రాచిన బర్జిష్మదు డిట్టనెను “మునీంద్రా! మీరు పూర్తిగా వివరించి చెప్ప కోరెదను నా వంటి సామాన్య 
మానవులు సత్యమును సులభముగా అర్హము చేసికొనలేరు మరొకసారి యీ కథ యొక్క అంతరార్హమును 
తెలుపవలెను '' నారదుడిట్టనెను '"తప్పక అక్ట్రు చేసెదను బ్రహ్మవిద్యను బోధించు సంకల్పముతోనే నీ 
వద్దకు వచ్చితివి. నీవు తెలుసుకొనుటకు చూపే కుతూహలము నాకు సంతోషముగా నున్నది జాగ్రత్తగా 
వినుము. పురంజన పదముతో ్రారంభించెదను అంతటా వ్యాపించి యుండే పురుషుడు యీ శరీరము 
ధరించి దానిని వైతన్యవంతము చేయుచున్నాడు చైతన్యవంతమైన యీ శరీరమే పురంజనుడు ఈశరీరమును 


నివాస స్థలముగా జేసుకొనుటచేత యిది పుర (నగరము) మని పేరొందినది పురములో నుండుటచేత 
పురంజనుడయ్యెను. 


"కాబట్టీ యీ శరీరములో నుండు ఆత్మయే పురంజనుడు అతనిలోని దివ్యత్మము కనిపించనిది, కాని 
యిది యెల్లపుడూ సరియైన మార్గములో పయనించునట్లు సూచించును అదియే అవిజ్ఞాతుడు. 


“(పళయానంతరము (బ్రహ్మము తప్ప యింకేదియు లేదు కేవలము పురుషుడొక్కడే యుండెను 
పురుషుని లోవి మాయచేత యీ లోకము సృష్టి జరిగిన తర్వాత పురుషుడే (ప్రకృతిగా మారెను (ప్రకృతి 
నుండి మహత్తత్వము ఆవిర్భవించి అహంతత్త్యముగా రూపాందెను అటు తర్వాత జీవాత్మ యేర్చడెను. 


“జీవాత్మ అశాంతి చెంది, ప్రాపంచిక వస్తువుల అనుభవమును కోరుచుండెను అతడు తొమ్మిది రంధ్రములు 
(ద్వారములు) ఉన్న మానవ శరీరములో ప్రవేశించెను తొమ్మిది రంధ్రములు యేవనగా' రెండు కళ్ళు, 
రెండు వాసికా రంధ్రములు, రెండు చెవులు, నోరు, రెండు బహిష్కరణ గావించు అవయవములు మనసుతో 
కూడి యీ శరీరము జ్ఞానేంద్రియముల ద్వారా (ప్రాపంచిక వస్తువులను గ్రహించి అనుభవించుచున్నది 
అనుభవము పొందుటకు మనసు అత్యవసరము ఇప్పుడు నీవు భోగవతీ పురమునకు, యీ శరీరమునకు 
గల పోలికను అర్దము చేసుకొనగలవు. అన్ని అనుభవములకు నిలయమగు యీ మానవ శరీరము భోగవతీ 
పురము. పురంజమడు భౌతిక సుఖము అనుభవించుటకు తోడ్పడిన పురంజని మనస్సు, బుద్ది అని కూడ 
అందురు. ఆమెతోనున్న పదిమంది సేవకులు పది ఇంద్రియములు - అయిదు జ్ఞానేంద్రియములు, అయిదు 
కర్మేంద్రియములు. పురంజవి పదిమంది సేవకులకు గల వందల కొలది సేవికలు, యింద్రియములు చేయు 
అవేక కర్మలు. అయిరు శిరస్సులు గల పాము శరీరములోని ప్రాణము పాము అయిదు తలలు (ప్రాణము 
యొక్క అయిదు రూపములు: (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు జీవాత్మ కన్ను, ముక్కు, 
నోరు మొదలైన తొమ్మిది పరికరముల దా వరా భౌతిక ప్రపంచమందలి వస్తువులను (గ్రహించి అనుభవించుచు 


100 


చతుర్ధ స్కంధము 


న్నది. ఈ తొమ్మిది పరికరములు తొమ్మిది ద్వారములు. ఈ తొమ్మిది ద్వారా పురము (శరీరము) లో 
ప్రవేశించుట, నిష్కమించుటు జరుగును. 


“భౌతిక ప్రపంచానందము ననుభవించుటకు మనస్సు విశ్చయించుకున్నపుడు ఆత్మ మనసుతో కూడి 
యుండుటచేత దాని ననుసరించక తప్పదు. అందుచేత నేను పురంజని చేసినదెల్ల పురంజనుడు చేసెనవి 
చెప్పినాను. తన వ్యక్తిత్వము కోల్పోయెను, అనగా నిజ స్వభావమును మరచెను. 


4 భోగవతీ నగరములో పురంజనుడు పురంజనిని కలుసుకున్న తోటయే ఇం(ద్రియములకు సుఖము 
కలిగించు వస్తు (ప్రపంచము. జీవాత్మ మనసుతో చేరి బుద్ది ననుసరించి యీ వస్తు ప్రపంచమును ఇంద్రియముల 
ద్వారా అనుభవించుటచేత అతడు పురంజని ఆలోచనలలోనే మునిగి యున్నాడని చెప్పితిని జీవాత్మ సహజ 
స్వభావమును మాయ ఆవరించి యుండుట చేత యీ లోకములో సుఖ దుణఖముల ననుభవించుట 
జరుగుచున్నది 


“భోగవతీ నగరములో పురంజనితో నూరు సంవత్సరములు జీవించవచ్చునవి చెప్పుటలో అర్హము 
మానవుని ఆయుః ప్రమాణము నూరు సంవత్సరములని తెలియచెప్పుట చండవేగుడు కాలము, కాల చక్రము 
తిరుగుచునే యుండును. మూడు వందల అరవైమంది గంధర్వులనగా సంవత్సరములోని మూడువందల 
అరవై రోజులలోని దినములు (పగలు), నల్లగా నుండే గంధర్వుల సేవికలు రాత్రులు. కాలము శరీరమును 
అవరించి మానవుని జీవితమును, అతడెంతగా పోరాడి దూరముగా నుంచుటకు ప్రయత్నించినప్పటికీ, 
హరింపజేయును జర యనగా ముసలితనము. ముసలితనమందు శరీరము క్షీణించును అందుచేతనే జర 
(ముసలితనము) ను యెవరూ ఆహ్వానింపరు. కాబట్టి మృత్యువుతో చేరి యున్నది మృత్యువునకే యవవేశ్వరు 
డని పేరు శరీరమునకు మనస్సుకు కలిగే రోగములే యవనులు. 'ప్రజ్వరుడనగా జ్వరము, యిది శరీరములో 
ప్రవేశించి తొందరగా మరణించునట్టు చేయును. 


“శరీరము, మనస్సు అనే ఉపాధులతో చేరిన ఆత్మ “చేను', 'నాది' అను గుణములను పెంపాందించును 
ఇవి మనస్సులో (ప్రవేశించిన తర్వాత శరీరము, శరీరముతో కూడియున్న జీవాత్మ అనేక సుఖ దుఃఖములకు 
గురియగును. 


“అయితే దీనిని నివారించుట యెట్లు? మానవుడు తన స్వప్నములో అనేక రకములైన అనుభవములను 
పొందును స్వప్న (ప్రపంచములో జీవాత్మ స్వప్నము కాంచు వానితో చేరియుండుటచేత, స్వప్నానుభవములు 
జీవాత్మకు కలుగుచున్నవి. స్వప్నము నుండి మేల్కూనునంత వరకు, యిది జరుగుచునే యుండును స్వప్నము 
నుండి తేరుకున్న తర్వాత, స్వప్నమును కాంచిన మానవుడు స్వప్నములో అనుభవించిన దంతయూ 
అసత్యమని తెలునుకొనును అనగా స్వప్న యధార్హ స్వరూపమును (గ్రహించును. కాని అతడు స్వప్నము 
నుండి మేల్కొనునంత వరకు, అదంతయు అనగా స్వప్న ప్రపంచము అసత్యమని అతనికి నచ్చచెప్పుటకు 
యెవ్వరికిని సాధ్యము కాదు. అదే విధముగా, జీవాత్మ శరీరము మనస్సులతో చేరియుండుట ఒక స్వప్నము 
వంటిది ఎంత తెలివిగల వాదము చేతనైనను అతని సుఖ దుఃఖములు అనత్ర్యమనవి చెప్పి నమ్మించుటకు - 
సాధ్యము కాదు తనంతట తానుగా సత్యమును (గహించవలెనన్న, స్వప్నము నుండి మేలుకొనవలెను” 


£01 


శ్రీమద్భాగవతము 


54 స్వేచ్చా మార్గము 


“నారాయణుని యందు భక్తి మాత్రమే మానవుడు సత్యమును తెలుసుకొనుటకు సహాయపడును. 
అన్నింటికీ కారకుడు నారాయణుడు; బాధితులందరికీ అతడే శరణ్యుడు భగవద్భక్తి వస్తుప్రపంచముసై 
మనసుకు విముఖత కలిగించి, జీవాత్మ నిజస్వభావము - జీవాత్మ పరమాత్మకు భిన్నము కాదని - 
యెరుకపరచును. జనన మరణములనే సంసార సాగరమును దాటుటకు రెండే రెండు మార్గములు కలవు. 
అవి : భగవత్కథలను వినుచుండుట, రాత్రి పగలు భగవంతుని చింతించుట పురంజన వృత్తాంతములో 
పురంజనుడు తర్వాత జన్మలో విదర్భ రాజపుత్రిగా పుట్టనని చెప్పితిని. ఒక సత్పురుషునికి కుమార్తెగా వుట్టి 


నారాయణుని భక్తుడైన పాండ్యరాజుకు భార్య కావడం అతని అదృష్టము. వారికి ఒక పుత్రిక ఏడుగురు పుత్రులు 
కలిగిరి 


“'పుత్రికపిరు ఆశ, అనగా కోరిక. ఆమెకు నారాయణుని కథలు వినుట యందు మక్కువ ఏడుగురు 
పుత్రులు - శ్రవణ, కీర్తన, స్మరణ, పాదసేవన, అర్చన, వందన, దాస్యములు. నారాయణుని భక్తులతోడి 
సాంగత్యము నీవు యీ యేడు విధములుగా భగవంతుని పూజించునట్టు చేయగలదు భగవత్కథలను వినుటకు 
కోరిక కలిగినపుడు, అనేక విధములుగా అతనిని పూజించవచ్చును. శ్రవణము, అనగా భగవత్కధలను వినుట 
తరువాత కీర్తన, అనగా భగవంతుని వైభవమును పొగడుట లేక కీర్తించుట స్మరణ, అనగా పదే పదే ఆ 
కథలను మనస్సులో చింతించి మననము చేయుట. పాదసేవన, అనగా నారాయణుని పాదముల పైబడి భక్తితో 
శరణు బొచ్చుట. అర్భన, అనగా పూజించుట. వందన, అనగా ప్రార్షించుట. దాస్య, అనగా సేవ చేయుట 
ఈ యేడు విధములుగా నారాయణుని యందు భక్తి కలిగి యున్నచో, మనస్సు కర్మ బంధము నుండి 


విముక్తి పొందును అటు పిమ్మట, జీవాత్మ తన సహజ స్వరూపమును గుర్తించి, పరమాత్మతో ఐక్యమగును 
ఆ విధముగా పురంజనుడు 'అవిజ్ఞాత' అయ్యెను 


“మరొక ఉదాహరణ ద్వారా యీ బ్రహ్మవిద్యా బోధను విపులీకరించెదను ఒక తోటలో లేడి సంచరించు 
చుండెను ఆలేడికి జతకుదిరి, తోటలో నున్న పచ్చని గడ్డిని చూసి జీవితాంతము సుఖముగా నుండవచ్చునని 
భావించెను. ఆ తోటలో పెరుగుచున్న పువ్వులు, చల్లని గాలి లేడికి హాయిని కలిగించగా, ఆ లేడి తన 
ఆనందమును, సంతృప్తికరమైన జీవితమును యెవ్వరూ భంగపరచలేరని తలపోసెను కాని ప్రక్కనే ఆ లేడిని 
భక్షీంచుటకు తోడేలు పొంచి కాచుకుని యుండెను. జతగానితో కూడి అందమైన తోటలో తియ్యని గడ్డిని 
మేయుచూ చక్కగా వీచే చల్లగాలి ననుభవించుచున్న ఆ అమాయకపు లేడి తోడేలును చూడకుండెను 
వెనుక మంచి వేటగాడు సంధించే భయంకరమైన అమ్ములను కూడ కానదయ్యెను ఈ భూమిపై మానవుని 
జీవితము, అజా(గ్రత్తగా నున్న దురదృష్టకరమైన లేడివలె నున్నది. 


“భౌతిక సుఖములు తోటలో పువ్వుల సుగంధమువలె అనిత్యము. (స్త్రీ పురుషులు యీ తోట 
(ప్రపంచములో తాత్కాలిక సుఖముల నన్వేషించుచు సంచరించెదరు. కాలము, తోడేలు వలె, యెల్లప్పుడూ 
కాచుకొవి యుండుమ. కావి మానవుడు దానివి గమనించడు. వెనుకనే మృత్యువు అనేక వేల రోగములతో 
వేటగాని అమ్ములవలె నుండుము. మృత్యువు ఒక దావి వెనుక ఒకటి వానిని సంధించుచుండును కాని దాని 
అంతరార్హమును (గ్రహింపక మానవుడు ఆ హెచ్చరికలను విస్మరించును'' 


102 


చతుర్ధ స్కంధము 

కొంతసేపు ఆగి, నారదుడు తిరిగి యిట్లు పలికెను. “ఈ కర్మకాండలు నిత్య సత్యమును తెలుసుకొనుటకు 
సహాయకారి కావని తెలుపుటకే నీకు ఊహాజనితమైన పురంజనుని వృత్తాంతమును వివరించితిని. యజ్ఞములు 
జరిపి స్వర్గము చేరగలమని భావించు సామాన్య మానవులకన్న నీవు ఉత్తముడవు నీవు జరిపే యీ కర్మలు 
భౌతిక సుఖముల నందిచ్చును, వాటిలో నీవు తగుల్కొ-నుటకు ప్రయత్నించరాదు. అంతకన్న ఉత్తమమైన 
వావి కొరకు నీవు ప్రయత్నించవలెను భగవంతుని సంతోషపరచి, అతనిని చేరుటకు తగిన కర్మలనే నీవు 
చేయవలెను సాధువులతోడి సాంగత్యము భగవత్కథలను వినుటయందు కుతూహలమును పెంచును 
ఇంతకుముందు చెప్పిన యేడు మార్గములు ఆచరించినపుడు, చివరిమెట్టు చేరుకొనగలవు. అదియే ఆత్మ 
సమర్పణము. అహం పూర్తిగా సమర్వించినపుడు మోక్షము లభించును. ఎప్పుడూ భగవంతునే చింతించువానికి 
వస్తు ప్రపంచము వలన యెట్టి బాధలు కలుగవు సుఖ దుఃఖములకు ఉప్పాంగుట కాని క్రుంగుట కాని జరుగదు. 
అతనిలో సమబుద్ది యేర్చడి (బ్రహ్మస్థితికి చేరువగా నుండును జీవాత్మ పరమాత్మలు ఒకటి యగును. అనగా 
ఒక దానితోనాకటి కలిసిపోవును. తర్వాత జనన మరణములుండవు. కాబట్టి యింతవరకు నీవు అవలంబించు 
చున్న మార్గము విడిచిపెట్టి, జీవిత శేషమును భగవద్ద్యానమునందు గడుపుము'' 


అటు తర్వాత చాలాసేపు నిశ్శబ్దము తాండవించెను. రాజు కంటి వెంట అశ్రువులుకారగా యిట్లనెను, 
“ప్రభూ! నిజముగా నీవు అసమాన దయా హృదయుడవై నావద్దకు వచ్చి మోక్షమునకు దారితీయు యేకైక 
మార్గమును చూపించినావు ఈ సత్యము నా గురువులకు బహుశః తెలియకపోయి ఉండవచ్చును లేక యీ 
సూత్మ సత్యమును నాకు తెలుపుటకు వారు యిష్టపడకపోయి ఉండవచ్చును. మీరు అనుగ్రహించి బోధించిన 
దానిని శ్రద్దగా విని అర్హము చేసుకొనుటకు (ప్రయత్నించితిని మీ ఆశీస్సులతో యేడు విధములైన భక్తిమార్గముల 
ద్వారా నారాయణుని పాదములను చేరగలను నన్ను ఆశీర్వదింపుడు”'. 


రాజునకు జ్ఞానోదయము కలిగినదని నారదుడు సంతసించి, రాజు నాశీర్వదించి తిరిగి సిద్దలోకమునకు 
వెళ్ళిపోయెను. (ప్రాచీన బర్జిష్మదుడు కర్మకాండలను విసర్టించెను రాజ్యము పరిత్యజించెను. రాత్రింబవళ్ళు 


నారాయణుని పాదములనే మనసునందు చింతించుచూ, చివరకు నారయణుని పాద పద్మముల చెంతకు 
చేరెను 


103 


శ్రీమద్భాగవతము 


పంచమ స్కంధము 
55 ప్రాచేతస సోదరులు 


బర్జిష్మదునకు పదిమంది కుమారులు వారివి (ప్రాచేతస సోదరులుగా పిలుచుచుండిరి. తండ్రి వారిని 


తపస్సుచేసి కుటుంబ సంప్రదాయమును నిలబెట్టవలసినదని ఆదేశించెను. తండ్రి ఆదేశము ననుసరించి తపస్సు 
చేయుటకు అడవి కేగుటకు సన్నటద్దులైరి 


వారు పశ్చిమ దిక్కుగా ఒక పెద్ద సరస్సును చూచిరి. అది సము(ద్రమంత 
విశాలముగా నుండెను ఎట్టి అలజడులు లేని సాధు పురుషుని ప్రశాంత మనస్సువలె, ఆ సరస్సులో అలలు 
లేకుండ అందలి నీరు నిర్మలముగా నుండెను. ఆ సరస్సు నందు చేపలు, ఎరుపు, నీలము, తెలుపు వర్షములు 
గల పద్మములు తేలుచుండెను. పువ్వుల నుండి తేనెను (గహించుచున్న తేనెటీగలు చేయు శబ్దము, నీటి 
పక్షులు చేయు మధుర గానమునకు (ప్రతిధ్వని వలె నుండెను. ఆ సరస్సుపై సువాసనలతో వీచు వాయువులు 
ఆఘ్రూణించి ప్రాచేతస సోదరులు నిశ్శబ్దముగా అక్కడ నిలుచుండిపోయిరి. వారికి వినిపించు మధుర సంగీతము 
యెటువైపునుంచి వచ్చుచున్నదాయని చూచుచుండిరి. ఇంతలో ఆకస్మాత్తుగా, ఆ సరస్సు హృదయమునుండి, 
మహాదేవుడు తన సేవకులతో ఆవిర్భవించెను. అతడు సువర్ల వర్ణముతో (ప్రకాశించుచుండెను. లోక 
కళ్యాణమునకై (మింగిన గరళము చేత నల్లని మెడ అందముగా కనడుచుండెను మహాదేవుని ముఖమందు 
చిరునవ్వు తాండవించగా, (ప్రాచేతస సోదరులు ఒక త్షణము దిగాంతి చెంది, మహాదేవుని పాదముల పైబడి 
పూజించిరి వారి నాశీర్వదించి మహాదేవుడిట్లనెను “'మీరు బర్దిష్మదుని కుమారులని, నారాయణుని భక్తులని 
నాకు తెలియును. తపస్సు చేయుటకు మీరు అడవికి వచ్చిన కారణము కూడ తెలియును. మీకు 


సహాయపడుటకు నేను వచ్చితిని మీకు నేను చెప్పు మంత్రము వలన మీరు భగవంతుని మానవ రూపములో 
చూడగలరు.'' 


మహాదేవుడు వారికి నారాయణుని రుద్రగీతలను బోధించెను తరువాత వారితో నిట్లనెను. ''మీరు 


(ప్రతిరోజు యీ మంత్రమును నిశ్చల మనస్సుతో ఉచ్చరించినచో, మీరు కోరిన దానిని సాధించగలరు" 
తరువాత మహాదేవుడు అదృశ్యమైపోయెను. 


ప్రాచేతస సోదరులు ఆ సాగరములో [ప్రవేశించి దీర్హకాలము తపస్సుచేసిరి. నారాయణుడు వారి భక్తికి 
మెచ్చి ప్రత్యక్షమై యిట్లునెను.'' మీ తపస్సునకు నేను మెచ్చితిని మీకు యేమి కావలెనో కోరుకొనుడు. దానిని 
మీకు (ప్రసాదించెదను మీ కుటుంబ సంప్రదాయమును కొనసాగించమని మీ తండ్రి మిమ్ములను ఆదేశించుట 


నేనెరుగుదును. మీకు ఒక కుమారుడు కలిగి అతడు (ప్రజాపతి యగును అతని కీర్తి లోకమంతయు వ్యాపించి, 
అతవి పేరు చిరస్ట్రాయిగా విలుచును. ' 


“ఒకప్పుడు కండుడను బుషి ఘోర తపస్సు చేయుచుండెను. అతని తపస్సుకు అంతరాయము కలిగింప 
తలపెట్టి, ఇంద్రుడు [ప్రమోచ అనే అప్పరసను యీ భూమికి పంపెను. ' వ్యామోహితుడై 


104 


వంచమ స్కంధము 
ఆమెతో ఇంద్రియ సుఖములు చాలా కాల మనుభవించెను. వారికొక పుత్రిక కలిగెను. పుత్రికను అడవిలో 
వదలిబెట్టి ప్రమోచ తిరిగి స్వర్గమునకు వెళ్ళిపోయెను. ఏడ్చుచున్న ఆ పుత్రికను అడవిలోని వృక్షములు 
చేరదీసెను. ఆ బాలికను చూచి జాలిపడి, చంద్రుడు తన చూపుడు వేలుతో అమృతమును నోటి కందించెను 


ఆ బాలిక పెరిగి అందమైన స్త్రీగా రూపాందెను ఆమె మీకు భార్యయై ఒక పుత్రుని కనును. అతడు (ప్రజాపతి 
యగును”. 


భగవంతుని దర్శనమున (ప్రాచేతస సోదరులకు పట్టలేని సంతోషము కలిగెను. తమను తాము సముదాయిం 
చుకుని, వారు భగవంతుని పాదముల పైబడి కీర్తించిరి. చిరునవు తో వారి పూజల నందుకున అదృశ్యుడయ్యెను 


వారు ఆ సము(ద్రము నుండి పైకి వచ్చి చూడగా, భూమి యంతయూ వృక్షములు ఆ(క్రమించియున్నట్టు 
కనుగొనిరి ఇంకేదియు వారు కానకుండిరి. వారు ఆ(గ్రహావేశులై అరణ్యమును దగ్గము కావింప 'ప్రయత్నించిరి. 
ఇంతలో (బ్రహ్మ వారి వద్దకు వచ్చి తొందరపడవలదని చెప్పెను 


ఆ వృక్షములు తమ పెంపుడు కుమార్తె మరీషను తెచ్చి (ప్రాచేతన సోదరుల కప్పుగించగా, వారు ఆమెను 
వివాహమాడిరి. ఆమెకు తార్షియని మరొక సీరు కలదు. 


వారికి ఒక పుత్రుడు కలిగెను. అతడే దక్షుడు. ఇదివరలో మహాదేవుని అవమానపరచిన దక్ష (ప్రజాపతియే 
యీ దక్షుడు ఒకప్పుడు మహాదేవుని అగౌరవపరచిన కారణముగా తిరిగి మానవుడుగా పుట్టవలసి వచ్చెను. 


దక్షుడు పెరిగి పెద్దవాడయ్యెను అతనికి పట్టాభిషేకము చేసి ప్రాచేతస సోదరులు తపస్సు ఆచరించుటకు 
రాజ్యము వదలి అడవికేగిరి 


మార్గమందు నారదుడు వారి కెదురయ్యెను నారదునితో వినయపూర్వకముగా వారు సంభాషణ సలిపి, 
మోక మార్గమును బోధించుమని అడిగిరి నారదుడు బోధించి వెళి న తర్వాత ఆ బోధలను వారు స్మరించిరి. 
నారాయణుని పాదముల చెంత వారికి చోటు లభించునని అభయమిచి1న భగవంతుని పలుకులు వారికి జ్ఞపికి 


వచెను yea Ss] 
| joo ౦౦ క్ట 12 


వారి మనస్సులు భగవంతుని ధ్యానించుటలో లగ్నము కాగా, కొలది NEw, వారు నారాయణ 


సన్నిధిని చేరుకొనిరి గీ ౧6 NO: ౧౦ ౧6౯ 


ఇంతటితో మైత్రేయ విదురుల సంభాషణ ముగిసెను విదురుడు మైత్రేయుని వద్ద సెలవు 
తన సోదరుని, యుధిష్టిరుని చూచుటకు హస్తినాపురము వైపు ప్రయాణించెను ఈ లోకమ. 
భగవంతుని పాదములను చేరుటకు సన్నద్దము కావలెనని ధృతరాష్ట్రుడు (గ్రహించవలెనని విదురుః 
ఇచ్చట ఒక (ప్రధాన విషయమును గమనించవలసి యున్నది. విదురుని తీర్హయా(త్రలను గురించి య 
(ప్రశ్నించినపుడు, (ప్రభాస తీర్ణములోని దారుణ సంఘటనను విదురుడు చెప్పకుండెను. విదురుని హ 
అతి కోమలము. ఒకరు బాధపడుట చూచి అతడు సహింపలేకుండెను దారుణమైన కృష్ణుని నిర్యా; 
తెలుపుటకు విదురుని కోమల హృదయము అంగీకరింపకుండెను, 


105 


శ్రీమద్భాగవతము 


56 ప్రియవ్రతుడు 


స్వాయంభువ మనువునకు ముగ్గురు పుత్రికలు యిద్దరు పుత్రులు. పుత్రికలు ఆకూతి, దేవహూతి, ప్రసూతి, 
పుత్రులు ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు. దేవహూతి కర్షముని భార్య, కపిలుని తల్లి, ఆకూతి రుచి యను 
బుషికి భార్య, యజ్ఞునకు తల్లి. (ప్రసూతి దక్షుని భార్య, సతీదేవికి తల్లి నారాయణునికి ప్రియభక్తుడైన (ధ్రువుని 
తండ్రీ ఉత్తానపాదుడు 


ప్రియవ్రతుడు జ్యేష్ట కుమారుడు. కాని యౌవనమందే నారదుని బోధలు వినియుండుటచేత రాజ్యమును 
పరిపాలించు టయందు ఆసక్తి లేకుండెను. సోదరుడు ఉత్తానపాదునకు రాజ్యభారము అప్పగించి, తపస్సు 
చేయుటకు అడవికేగెను 


అనేక సంవత్సరములు ఉత్తానపాదుడు పరిపాలించెను. అతని తర్వాత (ధ్రువుడు, అతని వంశీయులు 
పరిపాలించిరి ప్రాచీన బర్హిష్మదుడు, ప్రాచేతస సోదరులు (ధ్రువుని వారసులు, (ప్రాచేతస సోదరుల కుమారుడైన 
దక్షుడు రాజ్యము పరిత్యజించి, తపస్సు చేయుటకై అడవికేగెను. రాజ్యమునందు రాజు లేకపోవుట మనువు 
చూచెను. రాజు లేని రాజ్యము క్షేమము కాదని యెంచి, తనకు యిష్టము లేకున్నప్పటికీ అడవికేగి ప్రియ(వ్రతుని 
తిరిగి వచ్చి రాజ్య భారమును చేబట్టవలసినదని మనువు (బ్రతిమాలెను కాని మనువు ప్రయత్నములు 


ఫలించకుండెను. అందుచేత అతడు తన తండ్రియైన బ్రహ్మకు ప్రియ(వ్రతుని ఒప్పించు బాధ్యతను 
అప్పుగించను. 


అడవిలో ' నితో ప్రియవ్రతుడు సంభాషించు చుండగా (బ్రహ్మ అక్కడకు వచ్చెను 
బ్రహ్మ రాకతో ఆ గుహ ప్రకాశమానమయ్యెను ప్రియ(వ్రతుడు వెంటనే లేచి నిలుచుండెను నారదుడు కూడ 
అట్లే చేసెను. (బ్రహ్మ తన మనుమని జూచి చిరునవ్వుతో యిట్లనెను “'కుమారా! నేను చెప్పు మాటలను 
అతి జా(గ్రత్తగా వినుము. ఏ భగవంతుని ఆదేశములను మనమందరమూ విధేయులమై అనుసరించవలెనో, 
ఆ భగవంతుడు రాజుగా నీ విధిని నిర్వర్తించ వలసినదని నిర్దేశించినాడు. భగవంతుని ఆదేశములను మనలో 
చాలామంది విధేయతతో పాటింతురు వీ కొసంగిన యీ మానవ శరీరమునకు ఒక ప్రయోజనము కలదు 
నీవు యా భూమిపై మానవ జీవితము జీవింపవలసి యున్నది. మనలో ప్రతి ఒక్కరు ఒక ప్రయోజనము 
కొరకు జన్మించినారు. సృష్టికర్త చేతిలో మనమందరమూ నిస్ఫహాయులము 


''భూమిని దున్నే యెడ్డులను గమనించుము. వాటి ముక్కు రంధ్రముల ద్వారా త్రాడు నుంచి రైతు 
ఆ త్రాడు నటునిటు లాగుచుండగా, ఆ (ప్రకారము యెద్డు కదలుచుండును ఆ త్రాడును యెటు లాగిన 
యెద్డు అట్లు సంచరించవలెను తన యిష్టము వచ్చినట్లు నడచుటకు వీలులేదు. అదే విధముగా, భగవంతుడు 
మనకు యేర్పరచిన జీవిత మార్గముపై నడిపించును మనకు యిష్టము వచ్చిన రీతిని సంచరించుటకు గాని, 
(ప్రపంచానుభవనమును పాందుటకుగాని వీలులేదు. సుఖమునుగాని దుఃఖమునుగాని మనము యెంచుకొన 
లేము అవి ఒకదాని తర్వాత మరొకటి సంభవింపవచ్చును, లేదా కలసి రావచ్చును, లేక విడివిడిగా రావచ్చును. 
ఎందుకని మనము (ప్రశ్నింపరాదు. సమభావముతో వాటిని మనము సహించవలెను మానవుడు, తనకు 


నిర్దిష్టమైన కర్మలను జరుపుచూ యీ లోకములో జీవించవలెను. వాటినతడు తృణీకరించుటకు అధికారము 
లేదు. 


106 


పంచమ స్కంధము 


“అయినప్పటికీ, వస్తు ప్రపంచముతో అనుబంధము లేక సంచరించినచో పునర్జన్మల నుండి విముక్తుడగును 
అనగా జీవన్ముక్తుడగును అట్టి వాడు యీ మానవ లోకములో భగవంతుడు కోరినంత కాలము సంచరించును. 
స్వప్న (ప్రపంచములోని అనుభవములను, స్వప్నము కరిగినంతనే అవి అసత్యమని యే విధముగా తలచునో, 
అదే రీతిగా సుఖదుఖములను పరిగణించును. అటువంటి మానవునకు, పునర్జన్మకు కారణమైన వాసనలు 


అంటవు. అతడు చేయు కర్మలు ఫలాపేక్షరహితమగుటచేత, వాసనలను నిర్మూలించుకోవలసిన ఆవశ్యకత 
కూడ లేదు. 


“ఇంద్రియ నిగ్రహము లేని మానవుడు, దారితప్పి అడవిలో సంచరించువాని వలె, నిరంతరము ఒక 
జన్మనుండి మరొక జన్మకు ప్రయాణము చేయుచుండును కామ (క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను 
ఆరుగురు శత్రువులు మానవుని నిత్యము వెంటాడుచుండగా, అతని పతనమును వేగిరపరచుటకు మనస్సు 
ఇంద్రియములు కలిసి యీ ఆరుగురు శత్రువుల ఆజ్ఞలను అతి సులభముగా వెంటనే నిర్వర్తించుచుండును 
ఆ విధముగా మానవుడు జనన మరణములనే సంసార చక్రములో చిక్కుకొని పోవుచున్నాడు 


“ఇంద్రియములను జయించి, తాను పరమాత్మ తప్ప యితరమేదియు కాదని భావించిన మానవుడే యీ 
మానవలోకములో జీవింపదగిన ఉత్తమ మానవుడు వస్తు ప్రపంచముతో అనుబంధము లేకుండుట చేత అతడు 
ఆదర్శపురుషుడు, యితర మానవులకు మార్గదర్శకుడు సహాయము నర్జించే యితర మానవులకు యిట్టి 
ధన్య జీవులు సహాయపడగలరు. 


“ఇం(ద్రియములను జయింపగోరు మానవుడు, సామాన్య మానవుని వలె గృహస్టుడై భార్య పిల్లలతో 
జీవింపవచ్చును; కాని అరిషడ్వర్గము అను ఆరుగురు శత్రువులను జయించవలెను. ఒకసారి వాటిని 
అణచిపెట్టినచో, అతడు నిర్భయముగా యీ లోకములో సంచరింపవచ్చును. ఉదాహరణకు ముట్టడికి 
గురియైన నగరమును తలంచుము. శత్రువులు నగరముపై దాడి చేయుచుండగా, రాజు కోట నాశ్రయించ్చి 
నగరమును సంరక్షీంచును క్లిష్ట పరిస్తితిలో రాజునకు కోట సహాయపడుచున్నది. అదే రీతిగా, మానవుడు 
నారాయణుని పాదముల నాశ్రయించినచో, అతి సులభముగా ఆరుగురు శత్రువులను తరిమికొట్టి, భగవంతుడు 
తన ఆనందమునకై యేర్చరచిన యీ లోకములో జీవించి ఆనందింపగలడు. తన జీవిత పరిమాణము ముగిసిన 
తర్వాత నారాయణునితో చేరిపోవును అనగా జీవాత్మ పరమాత్మలు ఏకమగుదురు 


“కుమారా! నేను యివన్నియు చెప్పుట యెందులకనగా, నీవు తిరిగి వచ్చి రాజ్యము చేబట్టి చక్కగా 
పాలించి ప్రఖ్యాతి గాంచవలెనని. నీవు ధన్యజీవివి. భౌతికానందానుభవములో చిక్కు_కుపోగల ప్రమాదము నీకు 
యెప్పుడూ ఉండబోదు. నీ విధిని నీవు నిర్వర్తించిన తర్వాత తిరిగి యిక్కడకు వచ్చి, శాంతికై అన్వేషణ 
కొనసాగించవచ్చును. నీవు యిదివరకే శాంతి సాధించినావు అందుకొరకే నిన్ను యీ రాజ్య పాలనా కార్యమును 
చేబట్టమని కోరుచున్నాను. నా కొరకు నీవు యీ కార్యము చేపట్టవలెను. నిస్సార్లముగా యీ రాజ్యము 


పరిపాలించి, తరతరములుగా జరుగుచున్న యీ సంప్రదాయమును కొనసాగింపుము రాజ్యమునకు తిరిగి 
రమ్ము'' 


చేతులు జోడించి బ్రహ్మ చెప్పిన దంతయూ విని యిట్లనెను ''ప్రభూ! మీరు చెప్పినట్ట చేసెదను" 
(బ్రహ్మ ముఖమునందు సంతోషముతో కూడిన నవ్వు ప్రనుటమయ్యెను తర్వాత గుహనుండి బ్రహ్మ 
వెళ్ళిపోయెను. మనువు వచ్చి ప్రియవ్రతుని రాజ్యమునకు గొనిపోయి సింహాసనముపై కూర్చుండబెట్టను 


107 


శ్రీమద్భాగవతము 


59 బుషభుని బోధలు 


ఈ లోకములో వైరాగ్యము నవలంబించి యెట్టు జీవించవలెనో (ప్రచారము గావించుటకు బుషభుడు తన 
పుత్రులను పిలిచి వారికి జీవించు పద్దతులను బోధించెను. వారితో బుషభు డిట్లనెను ''కుమారులారా! 
ఈ మానవశరీరము మనకు ఒక ఉత్తమ (ప్రయోజనము కొరకు లభించినది. పశువువలె (ప్రపంచానుభవములు 
పొందుటకు కాదు పరిశుద్దమైన మనస్సు అత్యవసరము. ఈ జీవితమునకు రెండు ముఖద్వారములు కలవు. 
ఒకటీ * ఉత్తములైన వారికి సేవ జేసి మోక్షము పొందుట. రెండవది : ఇం(ద్రియముల ద్యారా వస్తు ప్రపంచముతో 
అనుబంధము పెంచుకొని వాటి నమభవించుటు సమబుద్దిని పెంపొందించుటకు మీరు ప్రయత్నించవలెను 
లాభనష్ట్రములను ఒకేరీతిగా స్వీకరింపగిల మనస్తత్వమును మీరు అభివృద్దిగావించు కొనవలెను ఆ(గ్రహము 
నణచి మనసును ని(గ్రహించవలెను భగవద్భక్తియే జీవితముయొక్క ప్రధాన ధ్యేయముగా నుండవలెను. భార్య, 
పిల్లలు, సంపద, రాజ్యముతో అనుబంధము పెంచుకొనరాదు. ఈ శరీరమును నిని 
మాత్రమే మానవుడు కోరుచుండవలెను వెనుకటి జన్మలో చేసిన కొన్ని కర్మల ఫలితముగా, తిరిగి మీరు 
జన్మించి యీ జీవితమును సాగించవలసి వచ్చెను ఈ లోకములో జన్మించిన మీరు అనేక ప్రలోభములకు 
గురియగుదురు అందుచేత మీరు తిరిగి జనన, మరణములను సంసార చక్రములో పడకుండ నుండుటకు 
తగిన కార్యములను చే నుండును ఈ శరీరమున్నంతవరకు, మనస్సు నిత్యసత్యమైన 
భగవంతుని యందు లగ్నము కానంతవరకు, మానవుడు లౌకిక కర్మలు చేయుటయందు నిమగ్నమై 
యుండును. అవిద్యచేత, అనగా తన నిజస్వభావమైన ఆత్మను తెలియకుండుటచేత, మానవుడు కర్మబడ్డు 
డగుచున్నాడు భగవంతుని తలంచనంతి కాలము, అతనికి జీవితములో స్వేచ్చ లభించదు మానవుడు 
యిల్లు, యిల్లాలు, పిల్లలు, యింకను అనేక విధములైన వస్తువులతో అనుబంధమును పెంపొందించుకొనును 
ఈ వస్తుప్రపంచము అంతయూ, అసత్యమని, ఉత్తమ సత్యము వేరే యున్నదని గుర్తించలేక మానవుడు అనేక 
అవస్థలకు లోనవుచునా ఎదు. తన తెలివితక్కువతనముచేత యీ లౌకికానుబంధముల వలన కలిగే పరిణామము 
లకు మానవుడు బాధపడుచునా ఎడు. 


“నేను, 'నాది అనునవి మానవునికి రెండు ప్రబల శత్రువులు వీటి చేత మానవుని దృష్టి కలుషితమై, 
హృదయము కరడుగట్టుచున్నది. మానవునికి (స్త్రీపై (పేమ కలుగుట చేత, కొత్త అనుబంధములు 
పెంచుకొమట జరుగుతున్నది. ఇల్లు, భూమి, పిల్లలు, బంధువులు, సంపద, ఈ విధముగ అంతులేకుండ 
అనేకమైన వానితో అనుబంధము విన్తరించుచుండును. ఈ భూమితో మానవునికి గల బంధము విస్తరించి, 
నూతన బంధములు యేర్చడి మరింత బలపడుచున్నవి. అటువంటి మానవునికి మోక్షము కలుగు 
అవకాశములు చాల తక్కువ. ఏ వస్తువులతో అనుబంధము పెంచుకొనెనో వానిని గురించిన సత్యము, అనగా 
అవి అశాశ్వతములని తెలుసుకున్న మరుక్షణమున, జ్ఞానము చేత హృదయములోని ముడులు విడిన 
మరుక్షణమున తన భార్యపై నువ్న అనురాగము సడలును. అహంకార మమకారములు వాటంతట అవి 
సమసిపోవును. కుమారులారా! మీ మనస్సులో భగవంతుని మాత్రమే తలవండి అనుబంధము వదలి పెట్టండి. 
శీతోష్టములు, ఆకలిదప్పులు, విచారము, (భ్రాంతి మున్నగువాని ప్రభావము మీకు ఉండదు. బ్రహ్మజ్ఞానమును 
తెలుసుకొనుటయందే మీరు శ్రమించవలెను. భగవంతునికి మీరు శరణాగతులు కావలెను. మీరు చేయు 
కర్మలను భగవంతునికి నివేదించండి. భగవత్కధలను వినుచు, భక్తులతో సాంగత్యము సపెంచుకొనండి. 


110 


పంచమ స్కంధము 

మానవులందరూ భవగంతుని (ప్రతిబింబములే, అందుచేత యెవరినీ దే వషించరాదు ఇతరుల కష్టములలో 
పాలుపంచుకొనవలెను (క్రోధమును ని(గ్రహించుకొనవలెను వీలయినప్ప: డి భగివచ్చిం 
తన చేయుడు, ఒంటరితనము భగవచ్చింతనకు అనువైనది. మీ విధులను చక్కగా నిర్వర్తించండి. వేనినీ 
అశ్రద్ద చేయకుడు ఎక్కువగా ఆలోచన చేయుచూ, తక్కువగా మాట్లాడవలెను. 


శిష్యునకు మార్గము చూపుటకు గురువు అత్యవసరము కుమారులకు తండ్రికి మించిన గురువు లేడు 
పుత్రులను సన్మార్గ్షములో వర్తించునట్టు చేయు బాధ్యత తండ్రిది (ప్రజలు సన్మార్గులై చరించునట్టు చేయు 
బాధ్యత రాజుది మీకు గురువుగా, మీరు నడచుకొనవలసిన తీరును చెప్పుచున్నాను. 


“తన శిష్యులు లౌకిక కర్మలందు నిమగ్నమగునపుడు, వారికి స్వేచ్చా మార్గము గురువు చూపించవలసి 
యున్నది జీవితమను క్షిష్టప్రయాణము చాలవరకు సాగించుటచేత, అనుభవపూర్వకముగా జీవితములోని 
లోతుపాతులను గురువు తెలుసుకొనియుండును గురువునకు తన శిష్యుల పై దయ లేక జీనితపు లోతుపాతు 
లను గురించి హెచ్చరిక చేయకున్నచో, గురువునకు కలిగిన జ్ఞానమువల్ల (ప్రయోజనమేమి? ఒక మనిషి 
ముని గిపోవుచున్నపుడు, యే మానవుడును చూచుచు ఊరుకొనలేడు. గురువు సహాయకుడు, తండ్రి, తల్లి 
(శ్రేయోభిలాషి నేను చెప్పిన విషయములను బాగుగా యోచించండి. ఈ భరతుని తండ్రిగా యెంచి అతని 
ఆదేశములను మన్నించండి అతడు చాలా గొప్పవాడు నేను సూచించిన ప్రకారము యీలోకములో 


జీవించండి మోహమను రోగమునకు భక్తి దివ్యాషధము భక్తి సహాయముతో జనన మరణములను సంసార 
చక్రమునుండి మీరు రక్ష పడయవలెను' 


బుషభుడు, తనవలెనున్న పుత్రులకు, పై విధముగా బోధసలిపెను. లోకములోని ప్రజలకు సరియైన 
మార్గము చూపుటకుగాను బుషభుడు తన పుత్రులకు బోధ చేసెను. 


తరువాత భరతుని రాజ్యాభిషిక్తుని గావించెను రాజ్యమును, భార్యను, పిల్లలను, తన సర్వస్వమును 
పరిత్యజించి, యెన్నడూ మాయకు వశముగాని బుషభుడు దేశము వదలి వెళ్ళిపోయెను. అతనికి జీవితము 
నుండి విముక్తి కలుగువరకు దేశమంతటను సంచరించెను. 


మానవుడు కోరికలను విడిచిపెట్టినప్పటికీ, లోకము చేత (ప్రభావితము కాకున్నప్పటికీ యీ లోకము 
విడిచి వెళ్ళుటకు సన్నద్దుడైనప్పటికీ నిర్లీక సమయము ఆసన్నమయేవరకు జీవించుచుండవలెను ఇది జీవిత 
ధర్మము కుమ్మరివాడు మట్టి నుండి కుండను మలచునపుడు చ(క్రము త్రిప్పును కుండను తీసివేసిన తర్వాత 
కూడా చక్రము తిరుగుచునే యుండును అదేరీతిగా ఒకొక్కపుడు పూర్వ జన్మ సంస్కారమునుబట్ట, దేహి 
దేహమును విడుచుటకు సిద్దముగా నున్ననూ, (ప్రాణము శరీరమును వీడదు. బుషభునికి అట్టు జరిగినది. 


చాలా కాలము సంచరించిన తర్వాత బుషభుడు అవధూత అయ్యెను. తదుపరి కూటక పర్వత సానువులను 
చేరెను. అక్కడ ఉండగా, అంతవరకూ బుషభుడు సంచరించిన అరణ్యము అగ్నిచేత దగ్రమైనది ఎన్నడూ 
కర్మలలో చిక్కుపడని బుషభుడు జీవిత బంధమునుండి విముక్తి పొందెను. 


111 


శ్రీమద్భాగవతము 


60 భరతుడు 


బుషభుని కుమారుడైన భరతుడు చక్కగా రాజ్యమును పాలించెను. అతడు ధర్మపరాయణుడు అతని 
పరిపాలన ఉత్తమముగా నుండెను. భరతుని అత్యుత్తమ పాలనచేత (ప్రఖ్యాతిగాంచిన యీ భూమి భరతవర్షమను 
పేరు గాంచినది. భరతుడు, తన పూర్వుల సంప్రదాయములను పాటించి, రాజులకు నిర్దిష్టమైన పద్దతుల 
వనుసరించెను. అతని పరిపాలనలో యీ భూమిపై ప్రజలు సుఖముగా జీవించిరి. భరతుడు నారాయణుని 
పరమభక్తుడు అతని హృదయములో నారాయణుని మూర్తి ప్రతిష్టితమై యుండెను చాలాకాలము సుఖ 
సంపదలతో రాజ్యమును పాలించితినని తలచి, రాజ్యమును విభజించి కుమారులకు పంచిపెట్టను జ్యేష్ట 
కుమారునికి పట్టము గట్టి, భరతుడు సర్వస్వమూ పరిత్యజించి, హరిద్వారములోని పులహ మహర్షి 
ఆశ్రమమునకు వెళ్ళెను ఆ ఆశ్రమము అతి రమణీయమైన (ప్రదేశమున గలదు. చక్రానది ఆశ్రమము చుట్టూ 


ప్రవహించుచున్నది. ఆ నది, యిప్పటికీ సాలగ్రామములతో నిండియున్నది. వానియందు నారాయణుడు 
వ్యాపించి యుండుటచేత, వానిని పూజింతురు 


ఆ ఆశ్రమమునందు భరతుడు యేకాకిగా నుండి, ప్రతిదినము ఫలపుషములతో హృదయము నుండి 
భక్తి పొంగిపారలుచుండగా నారాయణుని పూబించుచుండెను. అతడు (ప్రాపంచిక నుఖదుఃఖములకు అతీతుడ 
య్యెను అన్ని అనుబంధములను పరిత్యజించుటచేత అతని హృయదము శాంతితో నిండియుండెను. 
భగవంతుని పై అత్యంత భక్తివలన కలిగే బ్రహ్మానందస్తితినవి అతడు చేరెను నారాయణుని మదిలో తలంచున 
పుడు, అతని హృదయము ద్రవించి, ఆనంద బాష్పములు కన్నుల నుండి (స్రవించుచుండెను. అతని 
హృదయము ఒక లోతైన సరస్ఫువలె నున్నది అందు అతని అహంకారము పూర్తిగా మునిగియుండెను. 
(ప్రతిదినము అతడు లేడి చర్మము ధరించి, జడలు కట్టి ధూళితో నిండిన తలవెం[ట్రుకలతో సంచరించుచూ, 
ఉదయ సూర్యుని యందుండు నారాయణుని యీ క్రింది విధముగా ఆవాహన చేయుచుండెను “ఈ 
లోకమును సృష్టించిన అద్భుతశక్తి, యీ వరించి సృష్టించినట్టి శక్తి, బుద్దిని ప్రకాశింపజేసి 
చైతన్యవంతము గావించునట్టి శక్తి సూర్యునికి అమిత తేజస్సును కల్లించుశక్తికి శరణాగతుడను'' 


వారాయణువి చింతనతో భరతునకు ఆనందముగా రోజులు గడచుచుండెను ఒకసారి మహానదీ తీరమున 
కూర్చుని ప్రాతర్వందనము చేయు సమయమున, అతడొక దయనీయ దృశ్యమును గాంచెను. నదిలో నీరు 
త్రాగుటకు ఒక లేడి ఆ తీరమునకు వచ్చెను ఇంతలో అకస్మాత్తుగా సింహగర్జన వినిపించెను దగ్గర నుండి 
ఆ గర్జన వచ్చుచున్నట్లు తోచెను ఆ గర్జనకు భయపడి, అతి చేరువలోనే సింహము ఉన్నదని తలచి, పాపము 
ఆ లేడికి యెటువైపు పరిగెత్తి పోవలెనో తెలియకుండెను. దప్పికతో నున్న ఆ లేడి యింకను నీరుత్రాగుట 
మొదలిడలేదు విపరీతమైన భయముతో, నిస్పహాయస్టితిలో నున్న ఆ లేడి నదిని ఒక్క ఉదుటులో దాటుటకు 
ప్రయత్నించెను ఆ లేడికి అకస్మాత్తుగా కలిగిన భయమువలన, ఆమె గర్భములోని శిశువు నదిలో జారిపడెను 
వది అవతలివైపుకు చేరిన తల్లిలేడి మిక్కిలి అలసిపోయి నెమ్మదిగాప్రాకుచు ఒక గుహను చేరి, కొద్ది క్షణముల 


తర్వాత మరణించెను. 
ఈ సంఘటనను గమనించుచున్న భరతుని హృదయము, నదిలో జారిపడిన లేడిపిల్ల నీటి ఉపరిభాగమందు 
తన్నుకొని బాధపడుచుండుట జూచి జాలితో నిండిపోయెను ఆ లేడిపిలను తన చేతులలో తీసుకుని 


112 


పంచమ స్కంధము 
ఆ శ్రమమునకు వెళ్ళెను. ఆ లేడిపిల్లకు పాలుపోసి, చేతులతో నిమిరి తల్లివలే సముదాయించెను 


రోజులు గడచి, ఆ లేడి పెద్దదయ్యెను. భరతుడు ఆ లేడిని (ప్రాణముగా చూచుకొనుచుండెను. ఆ లేడితో 
అతని అనుబంధము యినుమడించెను రాజ్యము, భార్య, పిల్లలు, సర్వస్వము వదలిపెట్టన భరతునకు యీ 
లేడి అత్యంత ్రీతిపాత్రమయ్యెను. ఆ లేడిని వదలి ఉండలేని స్ట్రితి కలిగెను. తన దృష్టి నుండి ఒక క్షణమైనను 
ఆ లేడి మరుగుపడుట సహించలేకుండెను. ఆ లేడి పచ్చిక మేయుటకు వెళ్ళినపుడు భరతుడు ఆందోళన 
చెంది, తనలో తానిట్లనుకొనును, “పాపము యీ లేడికి, స్నేహితులు, బంధువులు, తల్లి తండ్రి లేరు. 
నేను తప్ప యింకెవ్వరును లేరు నేను మాత్రమే ఆ లేడికి ఆశ్రయము అది నన్ను పూర్తిగా నమ్ముకున్నది. 


నాయందు దానికి గుడ్డి నమ్మకముండుట చేత దాని నమ్మకమును త్రెంచలేను దానిని రక్షింపవలసిన బాధ్యత 
నాపై నున్నది.”' 


భరతుడు తన సమయమునంతనూ ఆ లేడిక్రై వినియోగించు చుండెను ఆ లేడితో అరణ్యము నందు 
సంచరించుచూ, అది అలసిపోయినపుడు, దానిని తన భుజములపై పెట్టుకుని తిరుగుచుండును సాయంకా 
లము కాగానే, లేడి ఆశ్రమమునకు రాకున్నచో భరతునకు ఆందోళన కలుగుచుండెను తనలో తానిట్టనుకొను 
చుండెను. ''నా ప్రియమైన లేడిని నేను తిరిగి చూడగలనా? ఏ తోడేలు, లేక యే అడవి మృగమో తిని 
వేసెనేమో! సూర్యుడస్తమించనున్నాడు ఇంకనూ నా లేడి తిరిగి రాదయ్యెను బహుశః సింహము తినివేసి 
యుండవచ్చును, లేక పులి తరుముతూ ఉండవచ్చును''. విచారమనస్కుడై అటు నిటు తిరుగుచూ తిరిగి 
తనలో యిట్లు తలంచును ''ఈ అరణ్యములో లేడిని యేకాకిగా తిరగనిచ్చుట చాలా ప్రమాదకరము. నేను 
వెళ్ళి వెదకెదను'' ఆ విధముగా తలచి, అరణ్యమంతటా వెదకి, మతి చెడిన వానివలె, ఆ లేడిని (పేమతో 
అనేక పేర్లతో పిలిచి, అది కనుపించిన తర్వాత తన చేతులతో దానిని పట్టుకుని ఆశ్రమమునకు తెచ్చును. 


లేడిపై పెరిగిన అనురాగము చేత భరతుడు తన నిత్య విధులను మరచెను భగవంతుని పూజించుట, 
సమాధిలో నుండి భగవంతుని ధ్యానించుట పూర్తిగా నిలిపి వైైను పూజించుటకు ప్రయత్నించినపుడు, 
లేడివచ్చి తన కొమ్ములతో మృదువుగా భరతుని తట్టును అప్పుడు భరతుడు ఆ లేడిని తాను సమకూర్చిన 
కుశఘాసములను నోటి కందించును ధ్యానమునకు కూర్చొనినపుడు మదిలో నారాయణుని రూపము 
రాకుండెను ఆ లేడి చేయు చిలిపి చేష్టలు మనస్సునందు మెదలి, చిరునవ్వు నవ్వుచుండెను. సూక్ష్మముగా 
చెప్పవలెనన్న, అతడన్నింటినీ మరచెను, లేడి అతనికి సర్వస్వమయ్యెను దానిని తల్లివలె నిమిరుచూ, గంటల 
కొలది మాట్టడుచూ కాలము గడపుచుండెను లోకమును పరిత్యజించిన భరతుడు యిట్టే పరిస్పితిలో నుండుట 
మిగుల దుస్తితి 


రోజులు గడవగా, యెవరినీ లక్ష్యపెట్టని మృత్యువు, జంధూనిల వేగముతో, ఎలుక యుండే తొ(ర్రల్‌ 
పాము (ప్రవేశించినట్లు, భరతుని సమీపించెను మరణించనున్న భరతుడు తన దృష్టిని లేడిపై నిలిపెను. 
అతడు కడసారిగా పెంపుడు లేడిని గురించి ఆలోచించుచు కన్నుమూసెను 


113 


శ్రీమద్భాగవతము 


61 లేడిగా జన్మించిన భరతుడు 


భరతుడు తిరిగి జన్మించెను. చనిపోవునపుడు భరతుని ఆలోచనలు లేడిపైనున్నవి తుది శ్వాస 
విడచునపుడు నిశ్శబ్దముగా లేడిని పిలుచుచుండుటచేత, భరతుడు లేడిగా జన్మించెను. కాని ఒక విధముగా 
అదృష్టవంతుడు పూర్వజన్మ స్మృతి కలిగియుండుట లేడీగా జన్మించిన భరతుని ప్రత్యేకత తన్ను గురించి 
తాను జాలిపడి యిట్లనుకొనెను ''నా ప్రస్తుత పరిస్తితి యెంత దయనీయమైనది అన్ని అనుబంధములను 
వదలివేసితిని అరణ్యమునే యిల్లు అనుకుని, నారాయణుని ఆలోచనలతో మనసు ఎ నింపి, భగవంతుని కథలనే 
జ్ఞప్తికి తెచ్చుకునేవాడను నా హృదయములో నారాయణునికి తప్ప యింకొకరికి స్థానము లేకుండెను 
నారాయణుని పాద పద్మములయందే నా మనస్సు నిలిచియుండెను అటువంటి ప్రశాంత సరస్సులో అలజడి 
చెలరేగెను లేడి యందు అనురాగము సపెంపొందెను ఆ అనురాగము బలవత్తరమై, నేను సర్వమూ, 
నారాయణుని కూడ, మరచునట్లు చేసినది. నేను అంతవరకు అనుసరించుచున్న మార్గమును విడిచి చాలా 
దూరమేగితిని ఆ కారణముచేత (బ్రహ్మ స్పితిని పొందుటకు బదులు లేడిగా జన్మించితిని (ప్రాపంచిక వస్తువులతో 
అనురాగ అనుబంధములు అంతటి బలమైన శక్తి గలవి ఈ జన్మమునందు భగవదృక్తులతో సాంగత్య 
మేర్చ్పరచుకుని, కర్మ ఫలమును పూర్తిగా నివృత్తి చేసుకొనుటకు ప్రయత్నించెదను తిరిగి నా మనస్సు 
ఉన్నతమైన వాటియందు లగ్నము కాగలదు భగవంతుని తలంచుచూ, అతని కీర్తనలను వినుచూ, అతని 
వైభవమును వర్ణించు మాటలను, కథలను వినినచో, యీ జన్మ బంధము నుండి విముక్తుడను కాగలను'' 


లేడి రూపములో భరతుడు, బుషులు సమావేశమైయున్న సాల (గ్రామమను స్లలమువైపు ప్రయాణించెను 
ఆశ్రమమునందున్న గడ్డిని మేయుచూ, నదిలోని నీరు త్రాగుచూ జీవించుచుండెను ఈ జీవితము యెప్పుడు 


ముగియునా అని బాధపడుచూ, విముక్తిని కల్షించు మరణమునకు వేచియుండెను చివరకు మరణించి, 
జంతువైన లేడి రూపము నుండీ సే స్వచృను పొందెను. 


62 జడ భరతుడు 


అంగిరస వంశములో ఒక (బాబ్మాణుడుండెను అతడు చాలా మంచివాడు బ్రాహ్మణులకు విధివిహితమైన 
ధర్మ - శింాడు అతనికి మొదటి భార్యయందు తొమ్మండుగురు పుత్రులు, రెండవ 


భార్యయందు ఒక పుత్రుడు ఒక పుత్రిక కలిగిరి రెండవ భార్యకు కలిగిన పుత్రుడు మరల భరతుడు, అతడు 
తిరిగి జన్మించవలసి వచ్చెను 


భరతుడు ౬ బుషభునకు కుమారుడుగా జన్మించెను. అందుచే నారాయణుడే 


స్వయముగా తన పుత్రునకు మముక్షువు లనుసరించదగు ధర్మములను బోధించెను మోక్షమును కోరువాడు 
మముక్షువు. భరతునకు ఆత్మ విద్య యందు (ప్రవేశము కలిగెను సుమారుగా దానినతడు సాధించెను కాని 
(ప్రారబ్త్ర కర్మముచేత లేడిగా జన్మించి, తరువాత తిరిగి మరొక జన్మనెత్తవలసి వచె ఎను విధిని దాటి మోకు 
మార్గము నమసరించుట తేలిక కాదు యోగులు ఉత్తముల యింట జన్మించెదరని చెప్పుదురు, భరతుడు 


114 


పంచమ స్కంధము 
ఆ ఉత్తమ (బ్రాహ్మణునికి కుమారుడుగా జన్మించెను 


పూర్వ జన్మలో భగవంతుని అనుగ్రహమునకు దూరమగుటచేత తనయందు తనకే ఏహ్య భావము కలిగి, 
యెటువంటి నూతన అనుబంధములను యేర్పరచుకొనుటకు యిష్ట్రపడకుండెను. కుటుంబములో యెవరి 
తోనూ కలియక అందరకూ దూరముగా నుండెను ఇతడు తండ్రికి ఒక సమస్య అయ్యెను పాపము తండ్రి 
గాయత్రీ మంత్రము నుపదేశించుటకు ప్రయత్నించెను తండ్రి అనేక మాసములు ప్రయత్నించినప్పటికీ, 
ఆ వుత్రునిలో యెట్టి ప్రతిస్పందన కన్పించకుండెను. భరతుడు ఉద్దేశ్య పూర్వకముగా గాయత్రి మంత్రమును 
తప్పుగా ఉచ్చరించి అపస్వరముతో చదువుచుండెను. ఏదియు నేర్చుటకును తన విముఖతను చూపుచుం 
డెను భరతుని ప్రవర్తన క్రమముగా అతడొక మూగ-చెవిటి వాడను భావమును అందరిలో కలిగించెను 
అతనిని మూర్చుడని పిలుచుచుండిరి ఇతరులు తననెట్టు పిలిచినను భరతుడు చరించెడివాడు కాడు 


భరతునకు పూర్వజన్మల స్మృతి కలదు ఈ భూమిపై విముక్తిని పొందుట యందే అతిని ధ్యాస. అందుచేత 
దున్నపోతు మీద వాన కురిసినట్లు, యితరులు తన గురించి వెలిబుచ్చే అభిప్రాయములు అతినినిగాని, అతని 
ప్రవర్తనను గాని మార్చలేకుండెను భరతుని తండ్రి లౌకిక కర్మలందు, లౌకిక బంధనములందు నిమగ్నమై 
యుండి, తన కుమారుడైన భరతుని ఉత్తమ బ్రాహ్మణుడుగా తీర్చిదిద్దలేక డెడి 
వాడు కొంత కాలము తర్వాతి అతడు మరణించెను. అతని రెండవ భార్య తన పుత్రుడైన భరతుని, 
కుమార్తెను, సవతి సోదరులకు వారి తల్లికి అప్పజెప్పెను ఆమె భర్త చితియందు ప్రవేశించి భర్త ననుసరించెను 


తండ్రి మరణించిన తర్వాత భరతుని సోదరులు, భరతుని యెడల తమకెట్టి బాధ్యతయు లేదని భావించి 
అతనికేమియు చేయకుండిరి వారు సవతి సోదరుడైన భరతుని హింసించుచుండెడివారు భరతుడు యే 
విధముగను తన అసంతృప్తిని వెలిబుచ్చడివాడు కొడు “_ ోసించెడివాడు అతనినొక 
మామూలు కూలివాడుగా పరిగణించి, అతని బ్రాహ్మణ జన్మను కించపరచెడివారు కాని భరతుడు దానినె 
లక్ష్య పెట్టకుండెను. సూర్యాస్తమయము వరకు శ్రమించి, వారు యిచ్చిన ఆహారమునకు సంతృప్తి చెందెడివాడు 
ఒక్‌ కృపుడు వారిచ్చెడి ఆహారము పాతబడిన పిండియో, కాక పొట్టుతో కూడిన గింజలో, అవన్నియి 
భరతునికి ఒకే విధముగా నుండెను అతడు భగవంతుని గురించియే చింతించుచూ, తన సోదరులిచ్చిన 
నీచ కార్యములను చేయుచూ కాలమును గిడపుచుండెను 


ఒక దొంగల నాయకుడుండెను అతనికి సంతానము లేకుండెను కాళీమాతకు నరబలి యిచ్చినచో పుత్రుడు 
కలుగునని కొందరతనికి చెప్పిరి అందుచేత అతడు తన సేవకులను నలు దిక్కులకు పంపి నరబలీకి తగిన 
మానవుని తీసుకొని రమ్మని పంపెను ఆ సేవకులు పగిలంతయిు వెదకిరి కాని ఫలితము లేకపోయెను 
రాత్రి కాజ్‌"చ్చెను. వారా చుట్టు ప్రక్కల సంచరించుచుండిరి వారు ఆకస్మాత్తుగా కొంత దూరములో ఒ5 
యెత్తు దిబ్బపై నిలుచునియున్న మానవుని చూచిరి ఎత్తు దిబ్బృపై భరతుడు నెలుచుని, లేళ్లు, యితర 
అడవి జంతువులు రాత్రియందు పాలమును ధ్వంసము చేయకుండ రక్షించుచుండెను దొంగల నాయకుని 
సేవకులు దగ్గిరకు వచ్చి భరతుని జూచిరి. భరతునికి శారీరక సౌఖ్యములపై దృష్టి లేకుండెను వర్షము- యెండ, 
చలి-వేడి అతనికి సమానమే అతడు తన శరీరమును కూడ సరిగా కప్పుకొనక యుండెను అతడు కటిక 
నేలపైన పరుండుట చేత అతని శరీరము ధూళి ధూసరితమై యుండెను అతని తల జడలు కట్టు యుండెను 
మట్టిమూసిన ఆణిముత్యమువలె అతడు ఉండెను అతని పనిత్రయైన జందెము నల్లగా మాసిపోయెను. 


115 


శ్రీమద్భాగవతము 


పలు సంవత్సరములుగా బయట కఠోర జీవితమున కలవాటుపడిన భరతుని శరీరము బలిష్టమై శక్తుంతమై 
యుండెను. భరతుని జూచి దొంగల నాయకుని సేవకులు, అతడు బలి యిచ్చుటకు సరిపోయిన వాడని 
భావించిరి. ధూళితో నిండియున్నప్పటికీ, అతని శరీరమునందు యెట్టి మచ్చగాని, దెబ్బగాని, గీతగాని 
లేక యుండెను. ఆ సేవకులు జాప్యము చేయక వెంటనే నిర్ణయించుకొనిరి. భరతుని వారు త్రాళ్ళతో బంధించి 
వారితో తీసుకొనిపోయిరి. బంధించునపుడు భరతుడు యెట్టి అభ్యంతరము తెలుపకుండుట వారి నాశృర్యపర 
చెను. భరతుని వారు మందిరమునకు తీసుకువెళ్ళిరి. అతనికి పవిత్ర జలముతో స్నానము చేయించి, బల్‌ 
కాబోవు వారు ధరించు వస్త్రములను అతనిచేత ధరింపజేసిరి. 


అతని శరీరమంతటా గంధము ప పూసి, నుదుటిపై యెర్ర సిందూరపు బొట్టు పెట్టిరి. అతనికి భోజనము 


పెట్టు తర్వాత కాళీమాత విగ్రహము ముందర అతని నుంచిరి. విపరీతముగా శబ్దము చేయి డప్పుల వాద్యము 
(ప్రారంభించిరి. 


భరతుడు నిశ్శబ్దముగా కూర్చుని తనకేమియూ పట్టునట్టుండెను. పూజారి మంత్రముల నుచ్చరించి, 
భరతుని వధించుటకు ఖడ్గము నెత్తెను. 


బలియగుటకు సిద్దముగా నున్న ఆ బ్రాహ్మణుని ముఖము నుండి వెలువడు తేజస్సును జూచి కాభీచూత 
భరించలేకపోయెను. భరతునిలోని (బ్రాహ్మణ వర్చస్సు (ప్రకాశించగా, దేని చూచి భరించలేక వెలుపలికి వచ్చెను. 
ఒక గొప్ప క్రూర కార్యము జరుగబోవుచున్నదని దేవి గమనించెను. పాపమొక అమాయక బ్రాహ్మణుడు 
యెటువంటి నిరసన చూపక, పరమ దుర్మార్గులైన ఆ దొంగల ముఠాచేత బలియగుటకు 


కు సిద్దముగా నుండెను 
మరియు ఆ నీచ కార్యము దేవి కొరకు జరుగుచున్నది. స్వర్లము నుండి ఆమె సేవకులు దిగి, ఆమె 


గమవించుచుండగా, ఆ దొంగల ముఠాలో (ప్రతి ఒక్కరిని సంహరించి వారి రక్తమును కడుపునిండుగా (శ్రాగిర. 


భరతుని ఆశీర్వదించి దేవి అదృశ్యమయ్యెను. అతడు కూడా అచ్చట మండి వెళ్ళిపోయెన 


య Uy 
న! 


63 పల్లకి మోసిన భరతుడు 


ఒకానొకప్పడు రాహుగిణుడను రాజు ఇక్షుమతీ నదీ తీరమున ప్రయాణించుచుండెను. అతడు సింధు 


సౌవీర 'దేశములకు (ప్రభువు. అతడు పల్లకిలో ఎెళ్ళుచుండెను. పల్లకి మో యుచున్న బోయ 
తమతోబాటు పల్లకి మోసినచో వారి బరువు కొంత తగ్గునని భావించిరి. వారు చుట్టును కరియజూడగా 
వారి కనులు అచ్చట నిలుచుని యున్న భరతునిపై బడెను. భరతుడు దృఢకాయిడు. అతడు బలముగా 
మోటుగా నుండుట జూచి, బోయవాండ్రు అతడు పల్లకి మోయుిబకు ) తగిన, 

భరతుని పిలిచి తమకు సహాయము చేయమని ఆదేశించిరి. మూరు, నివలె క 


మాటయైనను పలుకక ఊరకుండెను. త(త్రియుడున ఎ పల్లకిని బ్రాహ్మణుడు మోయిట నీచ కార్య మైనప్పటికీ, 
భరతుడు డ 


వాడని భావించిరి. వారు వెంటనే 
నబడుచున్న భరతుడు ఒక్క 


భరతుడు అభ్యంతరము తెలుపకుండెను. మిగిలిన జోయీలతోబాటు 
మార్గములో అడుగు వేయుటకు వ ముందు క్రిములు, కీటకములు మొదలైన సని లేకుండు 


హి = 
ఓ 


116 


పంచమ స్కంధము 
అవి లేవని దృఢపడిన తర్వాత అడుగు వేసెడివాడు. ఈ కారణముగా మిగిలిన బోయీల గమన వేగము 
తప్పి, పల్లకీ సమత్వము తప్పి ఒక ప్రక్కకు వాలుచుండెను. ఇది చూచి రాజు మిక్కిలి కోపోద్దీప్తుడై యిట్లనెను. 
“పల్లకీ ఒక (ప్రక్కకు వాలుటకు కారణమేమి? మీ పని మీరు సవ్యముగా నిర్వర్తించలేకున్నారా?'' రాజు 
సేవకులైన బోయీలు యిట్లు సమాధానమిచ్చిరి “ప్రభూ! ఇది మా తప్పుకాదు, మాతో చేరిన యీ కొత్త 
బోయవాడు మాతో సరిగా అడుగులు వేయకుండుట చేత, యీ అసౌకర్యము తమకు కలుగుచున్నది? 
రాజు ఆ (కొత్త బోయీని మీద నుంచి క్రిందివరకు జూచెను 


వ్యంగ్య పూరిత స్వరముతో రాజు యిట్లనెను. '' నీవు పేదవానివలె దయనీయముగా గోచరించుచున్నావు 
ఇంత దూరము యీ బరువంతయూ నీవే మోయుచున్నట్టున్నావు పాపం అలసిపోయి, సన్నగా శుష్కించి 
పోయినావు నీ కండరములు ముడుతలు పడి, యితర బోయీలకు వలె దృఢముగా లేవు నీవు యీ పనికి 
చాలా ముసలివాడవు'' భరతుడు మౌనముగా నుండెను రాజునకు తిరిగి జవాబు యివ్వక భరతుడు 
మౌనముగా పల్లకిని తన భుజమునకెత్తుకొనెను తిరిగి వారు కదలి వెళ్ళుచుండిరి కొన్ని అడుగులు వేసి 
కొంత దూరము వెళ్ళిన తర్వాత తిరిగి యిదివరకు వలె జరిగిను ఈసారి రాజునకు పట్టురాని ఆ([గ్రహము 
వచ్చి యిట్లనెను “ఓరీ మూర్చుడా! నీవు చేయుచున్న పనిని గురించి యోచించున్నావా? నీవు నడ పీనుగ 
వలె |ప్రవర్తించుచున్నావు నా ఆదేశములను లక్ష్య పెట్టక, నీవు అవిధేయముగా వర్తించుచున్నావు నీకు బుద్ది 
కలుగుటకు, ఇక యెన్నడూ మరువలేనట్టి గుణపారమును నీకు చెప్పెదను నీ అహంభావమునకు ఉగిన 
విధముగా శిక్షించెదను”! 


రాజునకు తను రాజుననే గర్వము (ప్రబలముగా నుండెను యజమానిగా తన సేవకులను తానేమైననూ 
చేయవచ్చునని తలచెను రజస్తమో గుణముల (ప్రభావము తీవ్రముగా సుండుటచేత, అతనిలో గర్వము, 
అహంభావము మితిమీరెను తాను అధికుడనని, యితరులు తనకంకు చాలా అల్ఫులని తిలంచుచుండెను 
సాధువులు, దైవ (ప్రేమగల వారి సాంగత్య మతని కెన్నడును కలుగలేదు కలిగియున్నచో వారు రాజునకు 
కొంత జ్ఞానబోధ చేసి యుండెడివారు కనీసము భూమి మీద (ప్రాకు పురుగులకు కూడ యెట్టి అపకారము 
తల పెట్టని బ్రాహ్మణుడైన భరతునితో మూర్చుడైన రాజు అహంకారముతో అతి క్రూరముగా మౌట్లూడెను 


భరతుడు చాలాసేపు మౌనముగా రాజును చూచెను అతని పెదవుల చివర కొద్దిపాటి చిరునవ్వు మెరసెను 
ఎట్టి ద్వేషము చూపక నెమ్మదైన స్వరముతో భరతుడిట్టునెను'' సీ పల్లకిని నేమ సరిగా మోయుటలేదను 
కారణముచేత నీవు ఆ(గహావిష్టుడవయినావు నేను చాలాసేపు బరువు మోసి అలసిపోయినానని వ్యంగ్యముగా 
మాట్లూడినావు ఈ బరువుచేత నేను యేమాత్రము అలయి లేదని నీ భావము ఒక విధముగా నీవు చెప్పినది 
సత్యమే కాని నన్ను గాయపరచవలెనని వ్యంగ్యపూరితముగా మాట అవి నాకెట్టి బాధను 
కలిగించవు ఎందుకో నీకు చెప్పనా? నాయీ శరీరము సత్యమని యీ బరువును యింతవరకూ మోయుచున్న 
శరీరము కూడ సత్యమని నీవు అభిప్రాయపడుచున్నావు ఇది సత్యమైనచో నీ మాటలు నాకు బాధ కల్షించెడివి 
కాని యీ రెండును సత్యమని నమ్ముటయెట్టు? ఈ శరీరరము సత్యమని గాని, బరువును మోయుచున్న 
యీ శరీరము సత్యమని గాని నేను బుజువు చేయిలేను అట్టి పరిస్తితిలలో, అసత్యమైన యీ శరీరమును 
గాయపరచుట సాధ్యమా? నాలోని నిజమైన “నేను'నకు నా శరీరముతో యెట్టి సంబంధమును లేదు 
ఈ శరీరమునకు కలుగు అవనూనాదులు యే పిధముగిను 'నన్ను' అంటవు నేను బరువును చాలా దూరము 
మోయుటచేత అలసిపోయినానని సలికినావు నన్ను అవమానపరచు ఉద్దేశ్యముతో యిట్లు మాట్లాడినావని 


ర్‌ం 


117 


శ్రీమద్భాగవతము 


నాకు తెలుసును కాని అవమానము స్వీకరించుటకు నేనెంచుకొనలేదు కారణమేమనగా (ప్రయాణించవలసిన 
దూరము, యీ ప్రయాణమునకొక (ప్రయోజనము సత్యమైయుండి, యీ రెండింటితో యేమైన సంబంధము 
'నాకు' ఉండినచో, అప్పుడు నీ మాటల వలన నాకు బాధ కలిగెడిది కాని యీ రెండునూ సత్యములని 
కాని, వాటితో నాకు సంబంధమున్నదనిగాని నాకు నమ్మకము లేదు అందుచేత నీ మాటల వలన నాకెట్టి 
బాధ కలుగలేదు నేను బలహీనముగా శుష్కించి యున్నానని పలికినావు ఇవి అర్హములేని మాటలు ఎందుకనగా 
'నేను'నకు రూపము లేదు రూపము లేని దానికి లావు- సన్నము, పెడ్డ- చిన్న అను గుణములు అన్వయించవు. 
ఈ పదములు ఆత్మ నివసించే గృహమైన శరీరమును వర్శించుటకు సరిపోవును, ఆత్మకు కాదు లావు- 

సన్నములు, శరీర మానసిక రోగములు, ఆకలిదప్పులు, భయము, దెబ్బలాటలు, కోరికలు, ముసలితనము, 
నిద్ర, కామము, ఆశ, దుఖము, యివన్నియు తాను శరీరమని భావించు వారిని బాధించును కాని నిజమైన 
సత్యమును గుర్తించిన నన్ను యివేవియూ బాధించవు. ఈ శరీరపు జీవితకాలము చాలా తక్కువ, పరిమితము; 
“నేను అనంతము, నిత్యము నేను నడిచే శవమునని నీవు పలికినావు నేనేకాదు,నీవు, అందరు మానవులు, 
జంతువులు కూడ సంచరించు శవములే ఓ రాజా! | డి యున్నట్టు 
తలంచకుము మారుచున్న వస్తువులన్నియు జనన మరణములు పొందుచున్నవి (ప్రతి క్షణము చావు పుట్టుకలు 
జరుగుచున్నవి ఏతావతా, సంపద, సంపదను కళ్షియుండుట నిత్య క ఎ శీషీంచెదనని 
నీవు చేసిన బెదిరింపులు సాధ్యమగుట కవకాశమున్నది. కాని అట్టు జరుగిదు రాజు, సేవకుడు వేర్వేరను 
భేద బుద్ది ద్వైత భావము వలన కలుగుచున్నది ఇంకే యితరమైన కారణము నాకు గోచరించుటలేదు 
ఒకరు అధికుడు యింకొకరు అతనికన్న అల్పుడు అనునది లేదు ఈ విషయము నీవు (గ్రహించినట్లు లేదు 
నే నిష్పుడేమి చేయవలెనో చెప్పుము 'నన్ను' నేను తెలుసుకున్నాను. నేనొక తెలివి తక్కువవాడుగా, యెట్టి 
భావములు లేని చెవిటి వాడుగా, మూర్వుని వలె గోచరించవచ్చు కాని, నిజముగా, (ప్రాపంచికమైన వస్తువు 
లేవియూ 'నన్ను' అంటవు అటువంటప్పుడు, వీటన్నిటికీ దూరముగా నున్న 'నన్ను', నీ శిక్ష యే విధముగా 


బాధించగలదు? ఇది బాగుగా మెత్తగా నున్న పిండిని పిండి చేసినట్టుండును ఇది నా ప్రవర్తనపై యెట్టి 
ప్రభావము లేక యుండును”: 


భరతుడు తిరిగి పల్లకిని తన భుజముపై కెత్తుటకు ప్రయత్నించెను. 


64 భరతుడు బ్రహ్మవిద్య బోధించుట 


భరతుని మాటలను విన ఎ తర్వాత రాహుగెణుని గెర కము, అహంభావము పూర్తిగా తొలగిపోయెను అతడు 
భరతుని పాదముల మీద పడి, కనులవెంట నీరు కారుచుండగా, సిగ్గుపడి గధ్గద స్వరముతో యిట్లనెను 
“నా గర్వము నీవు అణచివేసినావు నా అనుచిత ప్రవర్తనకు నన్ను మించి, నాకొక వరము ప్రసాదించవలెను 
దయచేసి, నీవు యెవరో తెలియజెప్పి నన్ను అను[గ్రహించవలెను నేను సింథు సౌవీర దేశములకు రాజును 
నన్ను రాహుగణుడను పేరుతో పిలిచెదరు నేను ఉత్తముడైన కపిలుని వద్దకు వెళ్ళి అతని పాదముల చెంత 
కూర్చుని బ్రహ్మ విద్యను నర్చుకొనుటకు వెళ్ళుచున్నాను. కాని నీవే కపీలుడుగా నా వద్దకు స్వయంగా 
నన్ను రక్షించుటకు వచ్చినట్టున్నది. నేను పూర్వజన్మలో యే సుకృతములు చేయుట వలన యీ 


118 


పంచమ స్కంధము 


మహద్భాగ్యము నాకు సం(ప్రాప్తించెనో కదా! దయచేసి నాకు బ్రహ్మ విద్యను తెలిపి సత్యము తెలునుకొనుట్టు 
చేయగోరెదను'' 


నేర్చుటకు ఆసక్తి కలిగిన రాజును చూసి జాలిపడి, భరతుడిట్లనెను “నేను నీకు సహాయపడెదను నీవు 
మోక్ష మార్గమును కనుగొనెదవు నేను బోధించునపుడు జా(గత్తగా (శ్రద్దతో వినుము. 


. దగ్గరలో యెతై,న ఒక రాతి పలకపై భరతుడు కూర్చుండెను అతని పాదములచెంత రాజు వినముడై 
కూర్చుండెను. భరతుడు బ్రహ్మ విద్యను బోధించుట మొదలిడెను. భరతుడిట్టు చెప్పదొడగెను. 


““మానవుని మనస్సే సంసారమను బురదలో కూరుకొని పోవుటకు గాని, సంసారము నుండి స్వేచ్చను 
పొందుటకు గాని, కారణమగుచున్నది మనస్సును ని(గ్రహించవలసి యున్నది సత్తరజస్తమో గుణములతో 
కలుషితమైన మనస్సు భౌతిక ప్రపంచములో సంచరించును. మంచి చెడు కర్మలను చేయుచూ, మరల మరల 
జనన మరణములను సంసార చక్రములో చిక్కుకొనును మనస్సులో ఆవిర్భవించే కోరికలు స్వభావమును 
బట్టి, ఉత్తమ గతి వైపు లేక అధమ గతి వైపు తరలుట జరుగును సుఖ దుఃఖములు మానవ జీవితములో 
సంభవించు చుండును వీనికి అంతు లేదు వస్తు ప్రపంచముతో మనస్సుకు అనుబంధము ఉన్నంత వరకు, 
మనస్సు స్వయముగా ప్రకాశించలేదు 


''ఒక చిన్న దీపము ఉదాహరణగా తీసుకొనుము ఆ దీపమునకొక వత్తి ఆ వత్తి నేతితో తడీయుచున్నది 
ఆ వత్తి మండుచున్నంత సేపు, దీపము రంగు నెయ్యి గుణము ననుసరించి యుండును ఆ దీపము నుండి 
వచ్చు పాగ వాసన, కాంతి వర్షము నెయ్యి గుణముపై ఆధారపడి యుండును దీపపు సెమ్మెలో నెయ్యి పూర్తిగా 
అయిపోయిన తర్వాత కొంతసేపు వత్తి తనకు తానే మండుచుండును అప్పుడు దాని వెలుగు, వర్షము స్వత 
స్థిద్దమైనదిగా నుండును క్రమేపి అది శూన్యమగును మనస్సు కూడ అట్టు గుణములతో చేరియున్నంత 
వరకు, ఆ గుణముల వర్షము కలిగి వాటి కనుగుణముగా వర్తించును గుణములు మనసు న నుండీ నిష్కమించిన 
తర్వాత, శూన్యస్థితిని చేరుకొనును వాయువు ఆకాశము అంతటా వ్యాపించి యున్నట్టుగా, భగవంతుడు 
యీ లోకమంతటా నిండి యున్నాడు జీవుడు అనుబంధము త్రైంచుకుని, అరిషడ్వగ్గమును జయించి, 
జ్ఞానమను దీపము (ప్రకాశింపజేసినపుడు, జీవునకు సంపూర్ణ స్వేచ్చ కలుగును అంతవరకు, జీవుడు మరల 
మరల యీ లోకములో జన్మించుచు బాధలకు గురియగును 


“ఇంద్రియములను అరిషడ్వర్గమును జయించవలెనన్న, మనస్సును నిగ్రహించవలెను మనస్సును 
భగవంతుని పాదములపై మరల్చి, వానిని ఆశ్రయించినచో, సంసారమనే అరణ్యములో పడుదుమను భయిము 
ఉండదు. ఒకసారి జీవుడు కర్మమార్గ మనుసరించినచో, అందలి లోతుపాతులలో చిక్కుకొనును జనన 
మరణములు ఒక అరణ్యము. మాయ వలన అనేక భ్రాంతుల చేతి జీవుడు అరణ్యములో తిరుగాడుచున్నాడు 
త్రిగుణములు జీవుని చేత మంచి చెడు కర్మలను చేయించుచున్నది ఆయా కర్మలను బట్టి పాపము, పుణ్యము 
సముపార్టించుచున్నాడు జీవుని ధ్యేయము సుఖ ప్రాప్తి ఈ సుఖాన్వేషణలో సంసారమును అడవిలో 
పడుచున్నాడు అరిషడ్వర్గము ఆరుగురు దొంగలవలె జీవునికి తెలియకుండ ప్రవేశించి, అతని జ్ఞానమును 
దోచుకొనుచున్నది ఈ ఆర్గురు శత్రువులు, యిల్దాలు, యిల్లు, పిల్లలు, ధనము, సంపద, అధికారము మున్నగు 
వానితో అనుబంధము పెంచుకొనునట్టు చేయును ఆ విధముగా మాయలో పడి బయిటకు వచ్చు మార్గము 
తెలియక నిస్సహాయస్టితిలో జీవుడు ఉంటున్నాడు 


119 


శ్రీమద్భాగవతము 
“ఇట్లు జీవుడు గృహస్టాశమములో స్పిరపడుచున్నాడు. ఇది చాలా విచారకరమైన పరిస్టితి. 


“ఈ భూమి చూచుటకు నున్నగా, చెట్టు చేమలను పెరికి పారవేసినట్లు గోచరించును, కాని నిజముగా 
గొడ్డుపోలేదు భూమీలో పాతిన గింజలు కొలది కాలములోనే మొలకలెత్తును ఇట్టు పదే పదే జరుగును 
అయితే ఆ గింజలను కాల్ఫినపుడు అవి తిరిగి మొలకలెత్తుట జరుగదు. గృహస్థాశ్రమము ఒక కర్పూరపు 
సెట్ట వంటిది కొన్ని రోజులకు కర్పూరము హరించిపోయి, పెట్టు ఖాళీగా నుండును కాని కర్పూరపు 
వాసన మాత్రము పెట్టను విడిచిపోదు. పెట్ట పెట్టగా ఉన్నంత కాలము వాసన దానిని విడిచిపెట్టుదు, పెట్ట 
సంపూర్ణముగా నాశనమగువరకు, వాసన దానిలో ఒక భాగముగా నుండును. గృహస్థాశ్రమములో ఉన్నంతవరకు 
నీకు మోక్షము కలుగదు కామ (క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనే అరిషడ్వర్గము, ఇంద్రియములు, 
ఇంద్రియముల యజమాని అయిన మనస్సు, యివన్నీ మోక్ష మార్గమునకు దూరముగా తీనుకుపోవును. 


“ఈ భూమిపై జీవితమును గురించి యోచించుము. ఈ జీవితములో బాధ, కష్టము, సుఖము, విచారము, 


(పేమ, ద్వేషము, భయము, (భ్రమ, వెర్రితనము, దురాశ, అసూయ, ఆకలి, దప్పిక, మానసిక శారీరిక 
బాధలు, చావు పుట్టుకలు ఉన్నవి 


“మానవునికి భగవంతుని గురించి ఆలోచించుటకు సమయము లేదు. ఈ లోకమును పరిత్యజించిన 
సాధువులతో సొంగత్యమును కోరడు ఇన్ని దోషములున్నప్పటికీ, మానవుడు యెదుగుటకు అవకాశము 
లేకపోలేదు మనస్సును విగ్రహించి, కళ్లెములాగి మనస్సు నరికట్టు నేర్చు సంపాదించి, ఆరుగురు అంతశ్శ[త్రువు 


లను జయించి, భగవంతునివైపు మనస్సును మరల్చినచో, జనన మరణ సంసార చక్రము నుండి విముక్తి 
పొందగలడు 


“ఈ జ్ఞానము కేవలము తపస్సుచేత లభించదు మతపరమైన కర్మలను గావించుటచేతకాని, వేలకొలది 
మానవులకు అన్నదానము చేయుట వలనకాని, గృహస్తులకు దానములు చేయుటచేతగాని, నిర్విరామముగా 
వేదమంత్రములను పఠించుటచేతగాని, దేవతలను పూజించుటచేతగాని కలుగరు సాధు సత్పురుషుల 
పాదముల పైబడి వారి పాదధూళిని స్వీకరించి, గురువునకు పూర్తిగా శరణు జొచ్చినచో, మానవుడు 
మోక్షమును సాధించగలడు మోక్షమును కోరు మానవుడు జీవితకాలమంతయు భగవదృక్తుల సాంగత్యముతో 
గడపవలెను. అప్పుడు మాయ అనే బంధముమ యెట్లు తెంచుకొనవలెనో తెలియగలదు. భగవత్కథలు, 
కీర్తనలు మానవుని ఆధ్యాత్మిక సంపదను, శరీరములోని అంతశ్ళ[త్రువులైన కామ |క్రోధ లోభ మోహమద 
మాత్సర్యముల బారినుండి కాపాడును అటు తర్వాత కొద్ది కాలమునకే అతడు అహంకారమును వీడును 
మనసు అతని అధీనములో నుండును ఇక మిగిలినది తేలిక. 


“ఓరాజా! సర్వమూ పరిత్యజించుట నేర్చుకొనుము అన్ని జీవుల యెడల కరుణ కలిగి యుండుము 
అన్ని వస్తువులతో నీకున్న అనుబంధము పత్రెంచుకొనుము. విర్మలమైన, స్వచ్చమైన మనస్సుతో యీ సంసార 
సాగరము దాటీ అవతలి గట్టు సురక్షితముగా చేరుకొని మరల తిరిగి రావన్న నా మాల నమ్ముము" 


రాహుగణుడు భరతునికి సాజ్ఞాంగ నమస్కారము చేసి యిట్లవెను “ప్రభూ! మానవజన్మ జీవునకు 
భగవంతుడొసగిన గొప్పవరము దివ్యపురుషులయెడ నాకు యెట్టి అమాయ లేదు. ప్రతి మానవునకూ, 


వతలకు కూడ, మీవంటి ఉత్తమ జీవుల పరిచయము కలుగుట దుర్లభము లిగెను. 


120 


పంచమ స్కంధము 

ఒక ముహూర్తకాలములో మీ సాంగత్యము వలన నా అజ్ఞానము తొలగిపోయెను. గర్వము, అహంకారము 
నుండి విముక్తుడనైతిని. భగవంతుని శరణు బొచ్చుటయే మానవుని యేకైక విధి యని మీరు నాకు బోధించితిరి 
పదేపదే శిరస్సు వంచి నమస్కారము చేయుచున్నాను. ఇంకే విధముగాను వా కృతజ్ఞతను తెలుపుకావలేను”' 


భరతు డతని నాశీర్వదించి, భగవంతుడిచ్చిన యీ శరీరములో (ప్రాణముండువంతవరకు, భూమిపై 
సంచారము గావించుటకు వెళ్ళిపోయెను. 


షష్ట స్కంధము 
65 అజామీళుని మరణము 


(ప్రాపంచిక వస్తువులయందు, భౌతిక సుఖములందు మునిగి, నిత్యమూ (ప్రాపంచిక సుఖానే షణలో నుండే 
మానవుని మనస్సు అజ్ఞానముతో నిండి, నిత్యనత్యమును (గ్రహింపక యుండును అట్టి మానవునకు జనన 
మరణములనే సంసార చక్రము నిరంతరమూ ఉండును. జ్ఞానము చేతనే అజ్ఞానమను తెరను తొలగించవచ్చును 
భౌతిక ప్రపంచముతో అనుబంధము [తెంచుటకు నియమము అనగా అధ్యాత్మిక నియమము అత్యవసరము. 
పరిశుద్దమైన సంపూర్ణ ఆహారమును భుజించు మానవుని యెట్టి రోగములు బాధించవు అదే రీతిగా 
ఆధ్యాత్మికాహారమును భుజించే మానవుడెన్నడూ బాధలకు గురికాడు. నియమ నిష్టలే ఆధ్యాత్మి కాహారము. 
మనోని[గ్రహ మవసరము బ్రహ్మముపై మనసు లగ్నముచేసి ధారణ చేయుట, భౌతిక సుఖములనుండి 
ఇం(ి ఇం(ద్రియలోలత్వమున ' ను జయించుట, నిస్సా 
ర్థము, నిత్యము సత్యము పలుకుట, అంతర్చహిశ్ళాచము, అన్ని జీవులందు కరుణ కలిగి యుండుట, యితరుల 
వస్తువులను పరి[గ్రహించకుండుట, యితరులిచ్చే కానుకలను స్వీకరింపకుండుట - యివన్నియు మనసు లో 
నున్న అజ్ఞానమును నిర్మూలించుటకు దోహదము చేయును కక్టైలందు ఉన్న అగ్నిచేత అరణ్యము దగ్హమగు 


రీతిగా మానవుని అజ్ఞానము దగ్షమగును. మోక్షమును పొందు శక్తి మానవుని యందేకలదు మానవుడు స్వయం 
కృషి చేత దానిని సాధించగలడు 


కొందరు సంపూర్ణ శరణాగతి చేత భగవంతుని చేరగలిగిరి సూర్యుని వేడిచేత మంచు కరిగినట్లు, వారి 

భగవంతునికి తనను తాను అర్చించుకున్న మానవుడు, యితరులకన్న ఉన్నత 
స్పితిలో నుండును భక్తిమార్గము అన్నింటికన్న ఉత్తమమైవది, ఇది నిశ్చయముగా గమ్యమును చేర్చును 
భగవద్భక్తికి తపస్సు, జపము సాటిరావు భగవంతుని పాదములపై మనసును స్పిరపరచుకొన్న మానవుని 
దరికి స్వప్నము నందైనను పాపము, మృత్యువు చేరలేవు ఈ భక్తియోగము మిక్కిలి శక్తివంతమైనది. 


పా 


నారాయణుని యందు భక్తికి గల శక్త తెలుపు పురాణగాథ ఒకటి గలదు 


కన్యాకుబ్దమను దేశములో అజామీళుడనే (బ్రాహ్మణుడు నివసించుచుండెను అతడు (బ్రాహ్మణుడుగా 
పుట్టినప్పటికీ, దుష్ట మార్గములో పడి మంచిని పూర్తిగా విడిచిపెక్టైను అధమ జాతి స్త్రీతో అతడు 
సుఖంచుచుండిను. ఒకప్పుడు అందరియెడల కరుణా స్వభావముతో నుండిన అజామీళుడు (క్రూరుడుగా 


నుండెను జూదరిగా, మో లిగి యుండెను. ఇతరుల సంపదను దోచుకొనుచు జీవితము 
పాపకార్యములందే గడపుచుండెను. న్యాయముగా అతని క్షీంపకుండెను. అందుచేత 
అందరు అతనిని యేవగించుకొనుచుండిరి. 


కాలము గదువగా అతడు ముసలివాడయ్యెను అధమజాతి (స్త్రీ యందు పదిమంది పుత్రులు కలిగిరి. 
వారిలో ఆఖరివానిపేరు నారాయణ తల్లిదండ్రులకు అతడు మిక్కిలి ద్రీతిపాత్రుడు ఆ బాలునితోనే 
అజామీళుడు కాలమంతయు వెళ్ళబుచ్చుచుండెను. ఆ బాలునియందుండు అమిత (ప్రేమచేత అజామీళుడు 


122 


షష్టమ స్కంధము 
యింకే విషయము ఆలోచించకుండెను భుజించునపుడు తానొక్కడే భుజింపకుండెను పుత్రుని పిలిచి, 
“నారాయణా! నువ్వుకూడ వచ్చి నేను భోజనము చేయకమునుపే నీవుచెయ్యి'', అదే విధముగా తాను 
యేదైనా త్రాగేముందు దానిని కుమారునికిచ్చి, “నారాయణా! ముందు నీవు త్రాగు” అనుచుండెను. 


ఈ విధముగా అజామీళుడు ఆ (స్త్రీతోను పిల్లలతోను కాలము గడుపుచూ, తనకు మృత్యువు సమీపించుచు 
న్నదనే విషయము (గ్రహింపకుండెను. మృత్యువు దగ్గరపడగా, అతవి ఆలోచనలు చేతలు ఆఖరి కుమారుని పైననే 
యుండి, అతనిని పేరుపెట్టి ప్రతిక్షణమును పిలుచుచుండెడివాడు. ఇంతలో యమదూతలు అజామీళుని 
కడకు వచ్చిరి. వారిని దూరము నుండి అజామీళుడు చూచెను. వాకిటిముందు ఆడుకుంటున్న కుమారుని 


జూచి, “నారాయణా! నావద్దకు రా నారాయణా!'' అని పలికి ప్రాణము విడిచెను, 


అజామీళుడు, అఖరి శ్వాసలో “నారాయణా! నావద్దకురా'' అన్న మాటలను నారాయణుని సేవకులు 
విని తక్షణము అక్కడకు వచ్చిరి వారు, యమదూతలు ఆ (బ్రాహ్మణుని శరీరము నుండి జీవుని యాడ్చుట 
జూచి అడ్డుపడిరి యమదూతలు నారాయణుని సేవకులపై ఆ(గహము చెంది యిట్లనిరి ''యమదూతలమైన 
మమ్ము మా విధిని నిర్వర్తించకుండా అడ్డుపడుటకు సాహసించిన మీరెవరో తెలుపవలెను? మీరెక్కడి నుండి 
వచ్చినారు? మీరు యెవరికి చెందినవారు? మీరు దివ్యపురుషులా లేక దేవతలా? మమ్ములను యేల 
అడ్డగించెదరు?'' నారాయణుని సేవకులు యమదూతలను జూచి నవ్వి యిట్లనిరి. “మీరు అన్నట్టుగా 
యమధర్మరాజు సేవకులైనచో, ధర్మము గూర్చి వివరింపుడు ధర్మబద్దముగా (ప్రజలను శిక్షించు విధానము 
తెలుపుడు ఎట్టి మానవులకు శిక్షపడవలెను? ఎట్టి కార్యములు శిషిర్టములు? శిక్ష మానవులకేనా, లేక 
జంతువులకు కూడ నున్నదా? మాకు తెలుసుకొను ( వే వివరించి చెప్పవలెను”. 


యమడూత లిట్లనిరి ''వేదములు నిర్దేశించినదే ధర్మము ధర్మమే నారాయణుని శ్వాసయని చెప్పవ 
చ్చును. వేదానుసారము కానిదంతయు అధర్మము. భగవంతుడే ధర్మము ఎవరికి విధించిన ధర్మమును 
వారనుసరించనిచో, యముడు వారిని శిక్షించును మానవుడు తన కర్మలకు తగినట్లు జీవించును. కర్మలు 
చేయక యెట్టివారును ఉండరు వారు చేయు కర్మలను బట్టి, అనగా సత్కర్మలు దుష్కర్మలు, శిక్షగాని, 
ప్రతిఫలముగాని లభించును భవిష్యత్తులో కలుగబోవు జన్మ, మానవుడు యీ జన్మలో చేయు కర్మలను 
బట్టి నిర్లీతమగుచున్నది, పూర్వ జన్మలో చేసిన కర్మల ననుసరించి (ప్రస్తుత జన్మ నిర్ల్ణయమైనది, వసంత 
బుతువులోని యీ క్షణము అనేక వసంతముల కొనసాగింపు, యివి వచ్చి పోవుచుండును. రాబోయే 
వసంతమునకు, యీ వసంతములో విత్తనములు పడును. సంయమని పేరుగల నగరంలో నివసించే యముడు, 
మానవులు యీ జన్మలో చేసిన కర్మల ననుసరించి, రాబోవు జన్మను నిర్లయించును 


“మానవుడు, అజ్ఞానము చేత, యీ శరీరము అశాశ్వతమని గమనించుటలేదు అజ్ఞానము చేత బుద్ది 
కలుషితమై, యీ శరీరమే తానని యీ జన్మమాత్రమే గలదని భావించుచున్నాడు. పూర్వజన్మ గురించిగాని, 
రాబోవు జన్మగురించి గాని అతడు తలచుటలేదు స్వప్నములో నున్న మానవుడు, మెలకువస్తితిలోని తన 
శరీరమును గురించి యెరుగడు అనేక స్వప్నములలో అతడు ధరించిన శరీరములను గూడ యెరుగడు 
తనకు తానుగా పట్టుపురుగు పట్టుదారము చుట్టుకిన్నట్లు మానవుడు తన ఆత్మకు కర్మలు చుట్టుకొని, 
బంధితుడననే (భ్రమలో పడుతున్నాడు అందునుంచి బయటపడలేక పోతున్నాడు ఈ బంధము నుంచి 
స్వేచ్చను పొందుటకు తనయందే శక్తిగలదని (గహించునంతవరకు, మానవుడు కర్మలకు బర్దుడు 


123 


శ్రీమద్భాగవతము 


“అజామీళుని గురించి చెప్పెదము. ఒకప్పుడితడు చాలా మంచివాడు, సద్ర్రాహ్మణుడు, ధర్మపరుడు. 
బాగా చదువుకుని మంచి నడవడి గలిగి ధర్మమార్గమునందే సంచరించెను 


“ఒకనాడు, భగవంతుని పూజకొరకు, తన తండ్రిచేయుచున్నళ్లు, ఫలములు, పుష్పములు, కుశలను. 
తీసుకు వచ్చుటకు అడవికి వెళ్ళెను అడవిలో ఒక త్రాగుబోతు అధమజాతి (స్త్రీతో సంగమించుట చూచెను. 
ఆ దృశ్యము చూచినంతనే, శారీరక యింద్రియ సౌఖ్యములు, వాటివలన కలిగే ఆనందము గురించి 


ఆలోచించుట మొదలిడెను. ఆమెతో తాను కూడ నంభోగించి, త్రాగుబోతు పొందిన ఆనందమును అతని 
ముఖమందుగాంచి, తాను కూడ అట్టి ఆనందమును పొందవలెనని తలంచెను. 


''అజామిళుడు తన బుద్దిని, నిగ్రహశక్తిని వినియోగించుటకు ప్రయత్నించెను కాని (ప్రయోజనము 
లేకపోయెను శరీర సౌఖ్యమునకు బానిస అయ్యెను. కొన్ని క్షణములలో తాను అంతవరకూ నేర్చిన 
జ్ఞానముమా, పాటించిన నియమ నిష్టలనూ మరచిపోయెను ధర్మమార్షమును తప్పెను ఆ (స్త్రీకి బానిసయై, 
ఆమె తన సర్వస్వమను మోహములో పడెను. ఆమె ఆశలను కోర్కెలను తీర్చుటకు, జూదము, దొంగతనము 
చేయ మొదలిడెను. సూక్ష్మముగా చెప్పవలెనన్న, అన్ని పాపకార్యములు అతనికి సహజమయ్యెను. తల్లిని, 


శ్యాస్త్రవిధిగా వివాహమాడిన భార్యను విడిచి యీ అధమజాతి (స్త్రీతో జీవించుచూ పాపకార్యములు 
చేయుచుండెను ఇతడు పాపి. అందుచేత శిషార్హుడు”'. 


యమకింకరుల మాటలు నారాయణుని సేవకులు విని యిట్లనిరి. '*ఈతని గురించి మీరు చెప్పినదంతయూ 


సత్యమే అతడు పాపాత్ముడనుటలో సందేహములేదు. కాని అతని (ప్రాణము శరీరమును విడుచు సమయ 
ములో, “నారాయణా! నావద్దకురా'' అని గట్టిగా అనెను 


''అదియే అతడిని మిమ్ములనుండి రక్షించెను. గొంతెత్తి పిలిచిన వారిని భగవంతుడెన్నడూ ఉపేక్షీంచడు. 
అట్టివారిని తన భక్తులుగా పరిగణించి వారి పాపములను కడిగివేయును భగవంతుని దృష్టిలో అతడు 
పాపాత్ముడు కాడు, అందుచేత యమసామూజ్యములో అతనికి స్థానములేదు. బహుశః మీరు, అతడు 
భగవంతునుద్దేశించి 'నారాయణ' అని అనలేదు, ఆ పేరుతో అతని కుమారుని పిలిచెనని అనవచ్చు. ఆ 
విషయము మాకు తెలియును. అయినప్పటికీ భగవంతుని నామమునకు అంతటి మహత్తర శక్తి కలదు ఆ 
శక్తలన యథాలాపముగా నామము నుచ్చరించివప్పటికీ, భగవంతుడు వారిని రక్షించును. బలమైన జాషధ 
మును తెలియక సేవించినప్పటికీ, దాని శక్తివలన రోగి యొక్క రోగము శమించును. అదే తీరున, అజామీళుడు, 
“నారాయణా! ఇక్కు_డకు''రా అని అనుటవలన యమ శిక్షనుండి రకీతుడయ్యెను. 


''మనిషి దొంగకావచ్చు, త్రాగుబోతుకావచ్చు. స్నేహితుని మోసగించవచ్చు, బ్రహ్మ హత్య గావించవచ్చు. 
గురుపత్నీగమనము చేయవచ్చు, రాజును, (స్త్రీవి, తండ్రివి, గోవులను హత్యచేయవచ్చు, లేక వీటన్నింటి 
కన్న మించిన యింకే పాపమునైన చేసియుండవచ్చు. కాని భగవంతుని నామమును ఉచ్చరించినచో, అట్టివారు 
అన్ని పాపములనుండి రక్షణ పొందుదురు భగవంతుని పేరుతో కుమారుని పిలిచినను, భగవంతుని 
నామమును యథాలాపముగా లేక వేళాకోళముగా ఉచ్చరించినమ, కేవలం ఆనందము కొరకు పాడేపాటులో 
ఒక పదముగా భగవంతుని నామము ఉన్నను, భగవంతుని విందిస్తూ నామముమ ఉచ్చరించినను, యీ 


పరిస్ట్రితులన్నిటియందు భగవన్నా భగవంతుడు కరుణాపూరితుడై ఆ మానవుని 
రక్షించును ఒక నునిషి అకస్మాత్తుగా జారి మెట్టమండి పడిపోయివప్పుడు గాని, లేక పాము కరచినప ప్రైుడుగాని, 


124 


షష్టమ స్కంధము 
లేక రోగముతో బాధపడుచున్నప్పుడుగాని, అంతరంగము నుండి అలవాటుగా భగవంతుని పిలిచినచో అతడు 
తప్పక రక్ష పొందును. మహర్షులు, పాపములను పరిహరించుకొనుటకు అనేక మార్గములు సూచించిరి. 
ఒకొక్కపాపమును ఒకొక్క విధముగా పరిహరించుకొనవలెను. ఇట్టు జరిగినప్పటికీ ఆ వ్యక్తి తిరిగి పాపము 
చేయడని నమ్మకము లేదు. ఇవి రోగమును తాత్కాలికముగా నివారించునట్టి బౌషధములు. ఈ పద్దతులు 
హృదయము నుండి పాపములను సమూలముగా నాశనము చేయలేవు. కాని నారాయణుని పాదములకు 
శరణాగతులైన వారి పాపములు సంపూర్ణముగా తొలగిపోవును. 


'“చీకటి అంతటా వ్యాపించినపుడు ఒక చిన్న దీపము ఆ చీకటిని పోగొట్టుటకు చాలదా? ఆ దీపము 
సెమ్మెయందు సరియైన నూనెను వేసి దీపము వెలుగునట్టు చేసినచో, ఆ (ప్రదేశమును చీకటీ ఆవరించదు. 
భగవన్నామము భగవంతునిపై మనస్సు కుదుర్చును. దీని పర్యవసానముగా పాపపు చింతలు మనస్సు నుండి 
తొలగిపోవును. అతనిలోని వాసనలు వాటంతటవి సమసిపోయి, తిరిగి పాప కార్యములను చేయకుండును. 
ఈ అజామీళునికి భగవన్నామము శక్తి తెలియదు. అందుచేత బహుశః నామము (ప్రభావమతనికి ఉండదని 
మీరనవచ్చు. అది సరికాదు. ప్రమాదవశాత్తు నిప్పురవ్వ కక్టెకు తగిలినప్పటికీ, అది పూర్తిగా దగ్దమగును. 
అదే విధముగా అజామీళుని పాపములన్నియు దగ్ద్హమయ్యెను మా మాటల యందు మీకు నమ్మకము 
కుదరకున్న, మీ యజమాని యమధర్మరాజును మా మాటలు సత్యమగునో కాదో అడిగి తెలునుకొనుడు"'. 


66 యముని వివరణ 


యమదూతలు అజామీళుని విడిచిపెట్టి తమ యజమాని వద్దకు వెళ్ళిరి. వారి అనుభవమును యజమానికి 
పూర్తిగా నివేదించిరి అజామీళుని తీసుకువచ్చుటకు వెళ్ళగా నారాయణుని సేవకులు యే విధముగా 
అడ్డుపడిరో వివరించిరి ఆ సేవకులతో జరిగిన సంభాషణ పూసగుచ్చినట్టు చెప్పిరి యమదూతలిట్లనిరి. 
“ప్రభూ! ఇది వరకెన్నడును యిట్లు జరుగలేదు. మీరు ధర్మ (ప్రభువులు. ఇంతవరకు మీరు విధించిన శిక్షనుండి 
యెవ్వరూ తప్పించుకొనలేదు. ఈనాడు నలుగురు విచిత్ర వ్యక్తులు మీ అధికారమున కడ్డుపడిరి. మేము 
అజామీళుని పట్టుకొనగా, వారు యమపాశము నుండి అజామీళుని విడిపించిరి. (ప్రాణము విడుచుటకుముందు 
'నారాయణ' అనెను. తక్షణమే వారు అజామీళుని చెంతకు వచ్చిరి. మా విధిని నిర్వర్తింపకుండ జేసిరి. 
భగవన్నామము గొప్పతనము వారు వివరించి, దానిని మీరు పూర్తిగా విశదపరచగలరని చెప్పిరి. అదెట్టులో 
మాకు తెలియచెప్పవలెను వారు అధికారపూర్వకముగా చెప్పుటచేత వారి మాటలను మన్నించవలసి వచ్చెను. 
యమపాశము నుండి పాపాత్ములను రక్షించు యీ వింతశక్త యేమిటో?'' 


యమదూతలు ఊహించిన దానికి వ్యతిరేకముగా యముడు చిరునవ్వు నవ్వి సంతోషముతో అతి 
సరళముగా యిట్లనెను “'మానవుల జీవితము పై నాకు విశేషమైన అధికారమున్నది. వారిని శిక్షీంచు అధికారము 
కలదు. అంతవరకు మీరు తలచినది సత్యము. కాని, నాపై మరొకరు గలరు. వారిని నేను గౌరవించి 
మన్నించవలెను. అతడే నారాయణుడు మీరు వస్త్రమును చూచితిరా? అది నిలువుగా అడ్డుగా దారములు 
వేయగా నేర్చడినది అదే విధముగా యీ లోకమను వస్త్రము భగవంతుడు నేసెను. అతడే యీ లోక 


125 


శ్రీమద్భాగవతము 
సృష్టిస్తితిలయలకు కారకుడు. 


“ముక్కుకు కట్టిన త్రాళ్ళను యిటునటు లాగి యెద్డును తోలినట్టు, యీ లోకము నందలి జీవులు 
వేదములనే (త్రాళ్ళతో నడచుచున్నవి. మనము, ఇంద్రుడు, వరుణుడు, వాయువు, సూర్యుడు, అష్ట్రదిక్సాల 
కులు, (బ్రహ్మ, అగ్ని --- వేయేల దేవతలందరూ కూడ నారాయణుని వైభవమును (గహించలేకున్నారు. 
అతని మాయను అంతకన్న తెలియలేకున్నారు. మానవునకు జ్ఞానేంద్రియములు కళ్లు, ముక్కు, చెవులు, 
నోరు, చర్మము --- కలవు. వస్తు (ప్రపంచమును జ్ఞానేంద్రియముల ద్వారా అనుభవించుటకు, అతనిలో 
వేరొక వస్తువు కలదు, దాని చేతనే జ్ఞానేంద్రియములు పనిచేయగలుగుచున్నవి మానవుని హృదయములో 
నున్న యీ వస్తువును (ద్రష్ట అనగా చూచువాడు, అందురు అతనిలో నున్న యీ వస్తువు స్వభావమును 


మానవు డెజుగలేడు. మాయ మానవుని ఆవరించి యుండుట చేత, అతని బుద్ది కలుషితమై, అతనిలో 
దాగియున్న ఆత్మను గుర్తించలేక పోవుచున్నాడు 


“భగవంతుడు విర్లయించిన న్యాయమును చాలా కొద్దిమండి _ లో నేవొకడను. 


ఇతరులు * (బ్రహ్మ, నారదుడు, సనత్కుమారుడు, కపిలుడు, మనువు, (ప్రహ్లాదుడు, జనకుడు, బలి, వ్యాసుని 
కుమారుడు శుక్రబ్రహ్మ. 


'“భగవన్నామమును పదేపదే పలుకుటను భక్తి యోగమందురు భగవంతుని చేరుటకిది సులభమైన 
మార్గము. ఇదియే మానవు డాచరించదగు అత్యుత్తమ ధర్మము. అజామీళుడు ఒకసారి భగవన్నామము 
నుచ్చరించినందుకు పాపవిముక్తుడై నా నుండి రక్షితుడయ్యెనుకదా! నిత్యమూ భగవంతుని స్మరించుట వలన 
పాపములు నాశమగుట మాత్రమే కాదు, ముక్తి మోక్షముకలిగి కర్మబంధముల నుండి విముక్తిని పొందును 
భగవదృక్తులను సులభముగా గుర్తింపవచ్చు వారు సమబుద్ది కలిగి యుందురు ద్వంద ;ములచేత బాధనొం 
దరు. వారు (ప్రశాంత మనస్కులై యుందురు. భగవన్నామమనే కవచము వారిని రక్షించుచుండును. 


“మీరెప్పుడుమ అట్టివారి దగ్గరకు పోగూడదు. (ప్రపంచ సుఖములందు మునిగి, యితర ఆలోచనలు 
లేనట్టి వారి వద్దకే మీరు వెళ్ళవలెను. వారు భార్య, పిల్లలు, యిల్డు, సంపద, సుఖ సంతోషములపై (పేమ 
యను మాయలో పడుచుందురు. భగవంతుని నామమును ఒక్కసారైనా ఉచ్చరించని వారిని, భగవత్కథలను 
ఒక పర్యాయమైనను వినని వారిని నా దగ్గరకు తీసుకు రండు. భగవన్నామము సకల పాపములను కడిగివేయునని 
మీరు బాగుగా గుర్తుపెట్టుకొనవలెను. జపతపములు, (వ్రతములు మొదలైన వాని వలన భగవదను([గ్రహము 
యెక్కువగా కలుగదు. నారాయణువి భక్తులకు నా నుండి యెట్టి శిక్ష ఉండదని మీరు గుర్తుంచుకొనుడు''. 


ఇంతలో అజామీళుడు, మృత్యు పాశము నుండి తనమ రక్షించిన వారి పాదములపై బడెను. అతడు 


మాట్లాడబోవునంతలో, వారు అదృశ్యమైపోయిరి. నారాయణుని సేవకులకు యమదూతలకు జరిగిన 
సంభాషణను అజామీళుడు పూర్తిగా విని యుండెను. 


ఇంత వరకు గడిపివ జీవితమును తలచుకుని అజామీళుడు విచారముతో నుండెను తనలో తానిట్టునుకా 
వెమ. ''వేను చాలా పాపాత్ముడను. దేహ సౌఖ్యముల ప్రలోభములకు వశుడనై అధమ స్లీతికి దిగజారితిని 


సత్పురుషులందరూ నా ప్రవర్తనను విరసించి ర్వేషింతురు. వా భార్యమ, తల్లిదండ్రులను వదలిపెట్టితిని 
వారివి చివరవరకు పోషించి గౌరవించవలసి యుండెమ. 


126 


షష్టమ స్కంధము 


“నేను మిక్కిలి పాపాత్ముడ నన్నది నిజమే, కాని భగవంతువి సేవకులను చూచు భాగ్యము కల్లివది. 
పూర్వ జన్మలో నేను కొన్ని సత్కార్యములు చేసియుండవచ్చు, లేకున్న యిట్లు జరుగుట అసంభవము. 
ఈ పాపాత్ముని నోరు భగవన్నామము పలుకుటయూ జరుగదు. అహా ఆ పవిత్ర నామమువకు ఆతి 
పాపాత్ముడనైన నాకు యెంతటి అంతరమో కదా? నాకు మరొక అవకాశము కలిగినది. నా పాపములన్నియు 
'ప్రఇళితములైనవని భగవంతుడే అభియమిచ్చినాడు. ఇక నూతన జీవితమును జీవించెదను. నాకు మాతన 
జీవితము (ప్రసాదించినాడు. దీనిని సద్వినియోగ పరచెదను. అజ్ఞానము నరికష్టైదను. కర్మ బంధముల మండి 
విముక్తికి ప్రయత్నించెదను అందరి మానవులతో స్నేహపూర్వకముగా మెలగెదను. మనశ్శాంతి కలిగియుండి, 
పాపభూయిష్టమైన యీ లోకమునుండి స్వేచ్చను పొందుటకు శాయశక్తులా ప్రయత్నించెదను''. 


క్షలా కాలము ఉత్తములైన నారాయణ సేవకుల సాంగత్యము చేత అజామీళుడు సన్యసించుట కుప(క్రమించెను. 
నారాయణునికి అత్యంత భక్తుడయ్యెను. అతని కెట్టి అనుబంధములు లేవు. గంగా తీరము చేరి భగవంతుని 
ధ్యానించెను అతని శ్రద్దాసక్తులు అతి తొందరలోనే అతనికి యీ శరీరము నుండి విముక్తిని కలిగించినవి. 
ఇది వరకు చూచిన నారాయణుని సేవకులను గాంచి, వారికి నమస్కరించెను. (ప్రాణము నిష్క్రమించిన తర్వాత 
అతని శరీరము గంగాతీరమున పడియుండెను. అజామీళుడు భగవంతునిలో ఐక్యమయ్యెమ. 


67 దక్షుని వంశీయులు 


(ప్రచేతస సోదరుల కుమారుడైన దక్షుడు అశికిని వివాహమాడెను వారికి అరువది మంది పుత్రికలు కల్లీరి 
ఆమన్వంతరమందు వీరిచే హానవాభివృద్ది జరిగెను వారిలో పదిమందిని ధర్మునకు, పద ముగ్గురువి కశ్యప 
(ప్రజాపతికి, యిరవై యేడుగురిని చంద్రునకు యిచ్చి వివాహము చేసెను భూత, అంగిరస, కృశాశ్వులకు 
చెరి యిద్దరిని, తార్షునకు నలుగురిని యిచ్చి దత్తుడు వివాహము చేసెను కశ్యపునికి మరియొక పేరు తార్షుడవి 
కొందరు చెప్పుదురు నంది దక్షుని వారసులలో ఒకడు దక్షుని కుమార్తెలలో ఒకరి పుత్రులు విశ్వేదేవులు. 
మరుద్వతి కుమారులు మరుద్వనుడు, జయంతుడు. జయంతునకే ఉపేంద్రుడని మరియొక పేరు. 
ఉపేంద్రునియందు వాసుదేవుని అంశ గలదు. దక్షుని కుమార్తెలలో ఒకరైన సంకల్పకు ఒక కుమారుడు కలడు. 
అతని పేరు కూడ సంకల్పుడు అతని పుత్రుని పేరు కాముడు. దక్షుని కుమార్తె వనువుకు అష్ట వసువులు 
కలిగిరి, వారు : (ద్రోణ, ప్రాణ, (ధ్రువ, అర్క, దోష్క వసు, విభావసు, అగ్ని 


అష్ట వసువులలో ఒకడైన వసువు భార్య అంగీరసి. వారి పుత్రుడు విశ్వకర్మ. ఇతడు దేవతా మందిరములు 
నిర్మించు నేర్చు గలవాడు విశ్వకర్మ కుమారుడు చక్ష్తుషుడు ఇతడు, తర్వాత మన్వంతరమందు మనువు 
అయ్యెను 


భూతుని భార్య సరూపకు కోట్ల కొలది రుద్రులు జన్మించిరి వీరిలో పదునొకండ్రు రుద్రులు (ప్రఖ్యాతి 
గాంచిరి వారు రైవత, అజ, భవ, భీమ, వామ, ఉ(గ, వృషాకపి, అజైకపతి, అహిర్చుధవ్య, బహురూప, మహ 
తార్జుని భార్యలు వినత, కద్రువ, పతంగి, యామిని. పతంగి పక్షులకు, యామిని (క్రిమికీటకములకు తల్లులైరి 
వినతకు ఇద్దరు పుత్రులు, వారిద్దరు (ప్రఖ్యాతి పొందిరి ఒకడు సూర్యుని రథసారథి యైన అరుణుడు 


127 


శ్రీమద్భాగవతము 


రెండవవాడు నారాయణునికి వాహనమైన గరుడుడు కద్రువకు సర్పములు - శేష వాసుకి, తక్షక, 
కర్కోటకాదులు జన్మించిరి. 


చం(ర్రుని భార్యలు తారలు ఇరువది యేడు తారలలో చిత్ర, కృత్తిక, రోహిణి ప్రధానమైనవారు 


Cd 


కశ్యపుని భార్యలు అదితి, దితి, ధను, కస్ట్ర అరిష్ట్ర సురన, ఇల, ముని, (క్రోధవశ, తాగు, సురభి, సరమ, 
తిమి సముద్రములోని జంతువులకు తిమి తల్లి అయ్యెను. వీనిలో (ప్రధానమైనది తిమింగిలము క్రూర 
మృగములు, తదితర జంతువులు సరమకు జన్మించెను. సరమకు జన్మించిన ఒక శునకము పేరు సారమేయుడు. 


సురభికి ఆవులు గేదెలు జన్మించెను. తామ్రకు డేగలు, (గ్రద్దలు మున్నగు వారు కలిగిరి. మునికి స్వర్గములోని 
అప్సరసలు కలిగిరి. క్రోధవశ విషపూరితమైన కోరలు గలిగిన సర్పములకు తల్లి అయ్యెను ఇలకు వృక్షములు 
పుష్టును. అరిష్టకు గంధర్వులు పుట్టిరి. మెత్తని పాదములు గల జంతువులు కస్పకు పుఘ్టైను 


ధమకు అరువది మంది పుత్రులు కలిగిరి. వారిలో శంబరుడు, హయగ్రీవుడు, విభావసుడు, వృషపర్వుడు, 
స్వర్చానుడు, వైశ్రవసుడు, మున్నగువారు కలరు స్వర్చానుని కుమార్తెయైన సుప్రభను నముచి పెండ్టాడొను 
వృషపర్వుని కుమార్తె శర్మిష్ట ఆమె నహుషుని కుమారుడైన యయాతికి భార్య అయ్యెను. ధను మరొక 
కుమారుడైన వైశ్వావరునకు నలుగురు అందమైన కుమార్తెలు కలిగిరి. వారు ఉపదానవి, హయశిర, పులోమ, 
కాలక. ఉపదానవి హిరణ్యాక్షుని వివాహమాడెను. ఆమె చెల్లెలు హయశీరను క్రతువు పెండ్డాడెను కశ్యప ప్రజాపతి 
పులోమ కలకలమ వివాహమాడెను వీరిద్దరి పుత్రులు గొప్ప యుద్దవీరులు వారు కాలకేయ, నివాతకవచు 
లను భీకర రాక్షసులుగా పేరు పొందిరి తరువాత కాలములో అర్జునుడు వారిని జయించెను ధను కుమారుడు 
విప్రసిద్హి హిరణ్యకశిపుని కుమార్తె సింహికను వివాహమాడెను వారికి నూర్గులు పుత్రులు వారిలో జ్యేష్టులు 
రాహు కేతువులు. వీరు నవగ్రహములలో స్థానమును పొందిరి 


దక్షుని కుమార్తె అదితి చాలా ధన్యురాలు భ  ' 


అవతరించినపుడు అదితిని తల్లిగా 
యంచుక” 


_ నిమరియొకపేరు. అదితి కుమారులు వివస్వంతుడు, అర్యముడు, 
పూషుడు, త్వష్ట సవిత్పడు, భగుడు, ధాత, విధాత, వరుణుడు, మిత్రుడు, శక్రుడు, ఉరుక్రముడు 


శ్రద్దదేవ, మను, యమ, యమి వివస్వంతునకు కలిగిరి వివస్వంతుని భార్య సంధ్య ఆడ గుర్రము 
రూపుదాల్చి అశ్వివి దేవతలకు తల్లి అయ్యెను 


వివస్వంతువని మరొక భార్య ఛాయ ఆమెకు శనైశ్చరుడు, మనువైన సవర్ణి కుమార్తె తపతి కలిగిరి అర్యముని 
భార్య మౌత్రిక. ఆమె సంతానము మానవులుగా ఉండునట్లు బ్రహ్మ విర్దేశించెను 


పూషణునకు సంతానము లేకపోయెను  మహాదేవువి దక్షుడు అవమానించినపుడు నవి పన వారిలో 
వూషణుడు కలడు. తరువాతి అతని దంతములు విరిగెమ. అందుచే అతడు నమలలేకపోవుట చేత (ద్రవ 
పదార్హములను మాటత్రిమె గ్రహించుచుండెను త్వష్ట రచవను, ఆమె సోదరిని వివాహమాడెను. వారి కుమారులు 


విశ్వరూపుడు, సన్నివేశుడు దేవతలను వారి గురువు వదలి పెట్టినపుడు, వారు విశ్వరూపుని గురువుగా 
ఉండమని ప్రార్దించిరి 


128 


అష్టమ స్కంధము 
పరీక్షిత్తు అడ్డుపడి యిట్లనెను. ''ఆహా! ఎంత అద్భుతముగా నున్నది! దేవతలను ఆ గురువు యెందుకు 
వదలిపెస్టైనో చెప్పవలెను? బహుశః వారు తమ గురువునకు తీరని అపచారము గావించి ఆగ్రహము కల్లించి 
యుండవచ్చు. లేకున్న బృహస్పతి యెన్నడూ ఇంద్రునిపై గాని అతని ప్రజలపై గాని కోపము వహించలేదు. 
నాలో కలిగిన యీ కుతూహలమును మీరు తీర్చవలెను.” 


శుక (బ్రహ్మ, పరీక్షిత్తు కుతూహలమునకు చిరునవ్వు నవ్వి యిట్టనెను.''అది పెద్ద గాథ. ఆ గాథమ వీకు 
చెప్పుట నాకు చాలా సంతోషము''. 


68 వృత్రాసురుని జననము 


స్వర్గ లోకములకు ప్రభువగుటచేత ఇంద్రునికి గర్వము హెచ్చెను. ఒకప్పుడు శచీదేవితో కూడి సింహాసన 
ముపై కూర్చుండెను. స్వర్గ లోకములోని ఇం(ర్రుని సేవకులందరూ ఇంద్రుని చుట్టూ జేరి యుండగా, 
గంధర్వులు అతని కీర్తిని శ్చాఘీించుచుండిరి. తమ నృత్య కౌశలమును అప్సరసలు ఇం'(ద్రువి సభలో 
(ప్రదర్శించుచుండగా, గంధర్వ కిన రులు గానము చేయగా, ఇం('ద్రుడత్యంత వైభవముతో 'ప్రకాశించుచుండెను. 


సప్రద్దులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, అశ్వినీ దేవతలు, అష్టదిక్పాలకులు ఇంద్రుని వైభవమును 
కొనియాడుచుండిరి. 


దేవతలకు గురువైన బృహస్పతి ఇంద్రుని సభకు వచ్చెను. అహంభావ పూరితుడైన ఇంద్రుడు సింహాసనము 
నుండి లేచి గురువగు బృహస్పతిని గౌరవించకుండెను. ఈ అవమానమును బృహస్సతి సహించలేకపోయెను. 
ఏమియు మాట్లాడక, గర్వముగా సింహాసనముపై కూర్చున్న ఇంద్రుని చాలాసేపు తేరిపార జూచి, వెను 
దిరిగి అక్కడనుండి వెళ్ళిపోయెను. అక్కడ నుండి వెళ్ళిన బృహస్పతి యింటికి చేరుకొనెను. తన గురువు 
వెళ్ళిన తర్వాత, ఇంద్రుడు తాను చేసిన అపరాధ మెంతటి తీవ్రమైనదో (గ్రహించెను. తనను తానిట్టు 
నిందించుకొనెను. ''గర్వము చేత నా కులగురువును అవమానపరచితిని. తక్షణమే వెళ్ళి అతని పాదములపై 
పడెదను. క్షమాపణ వేడుకొందును”. ఇం(ర్రుడు అతి తొందరగా బృహస్పతి గృహము సమీపించెను. కాని 
బృహస్పతి, ఇంద్రుని ఆలోచనలు ముందుగనే (గ్రహించినవాడ్డై, అదృశ్యుడయ్యెను. అందుచేత ఇంద్రుడు 
బృహస్పతిని కనుగొన లేకపోయెను. ఇంద్రుని కేమి చేయుటకు పాలుపోకుండెను. 


ఇంద్రుని గురువు బృహస్పతి కనుపించకుండుటచేత, ఇంద్రుడు నిస్సహాయుడయ్యెనను వార్తనలుదిక్కులా 
వ్యాపించెను. ఇంద్రునకు గురువు లేకుండుట కని పెట్టి, యిదే అదనని తలచి రాక్షసులు తమ గురువైన శుక్రుని 
సలహాపై స్వర్గలోక ప్రభువైన ఇం|ద్రునిపై యుద్దము ప్రకటించిరి. దేవతలు చిత్తుగా ఓడిపోయిరి. అసురుల 
ఆయుధములకన్న పదవీచ్యుతి దేవతల నెక్కువగా బాధించను. వారు బ్రబ్యో కడకేతెంచి తమ దుస్తితిని 
నివేదించిరి. వారేమి చేయవలెనో సలహా యివ్వమని (బ్రహ్మను కోరిరి. 


| | bh 

దేవతలపై, ముఖ్యముగా ఇం(దుని పై జాలిపడి బ్రహ్మ యిట్లనెను. '““ఇం(ద్రుడా! గర్వముచేత బెవు 
ర | ల అక్‌ « 5 
గొప్పవాడైన బృహస్పతిని అవమానించినావు, ఇట్లు జరుగుట చాలొ దురదృష్టకరము. నెనెక నలజు 


129 


శ్రీమద్భాగవతము 


యిచ్చెదమ. త్వష్టుని కుమారుడైన విశ్వరూపుని వద్దకు యిప్పుడే వెళ్ళుము. అతడు నీకు సహాయము 
చేయగలడు. అతడు చాలా గొప్పవాడు, నీకు సహాయము చేయుటకు తగినవాడు. దేవతలకు గురువుగా 
మండుటకు నీ వతనిని అంగీకరించునట్టు చేయవలెను. అత డసురుడగుట చేత అతని సానుభూతి అసురుల పై 
నుండగలదు. ఆ.విషయము నీవు విస్మరించి, అతనిని గురువుగా ఉండవలసినదిగా కోరవలెను. అతడు 
సహాయము చేయగలడు". 


దేవతలు విశ్వరూపుని వద్దకు వెళ్ళి అతని పాదములపై పడగా, ఇంద్రుడతనితో యిట్లనెను. ““మేము 
వీ వద్దకు యాచకులుగా వచ్చితిమి. నీకు మేము ధర్మ సూక్ష్మములు చెప్పుటకు రాలేదు. కాని వేదములను 
బోధించు గురువు వేదములు మూర్తీభవించిన వాడని నీకు గుర్తుచేయుచున్నాము. (ప్రజాపతి ప్రతిబింబము 
తండ్రీ భూమి యొక్క ప్రతిబింబము తల్లీ సోదరుడు ఇంద్రుని ప్రతిబింబము, కరుణకు ప్రతిబింబము 
సోధరి. ఆహ్వావించని అతిధి ధర్మదేవత, ఆహ్వానించిన అతిధి అగ్నికి ప్రతిరూపము. అన్ని జీవులూ 
భగవత్స్యరూపములు. అందుచేత మమ్ములను నీతో సరిసమానముగా యెంచవలెను. నీవు మాకు గురువువై 
మాకు జయము కలుగునట్లు చేయవలెను. నా కంకి వయస్సులో నీవు చిన్నవాడవు. కాని నేనడిగిన వరము 
వీవు (ప్రసాదించ నున్నావు కాబట్టే నీ పాదములకు ప్రణమిల్లుచున్నాము. నీవు మాకు గురువగుటచేత 
వయస్సుతో విమిత్తము లేక నీకు నమస్కరించుచున్నాము. మా కోరికను మన్నించి మాలో ఒకరుగా 
మండవలసినదిగా (ప్రార్థించుచున్నాము''. . 


వారివి చూచి విశ్వరూపుడు చిరునవ్వుతో యిట్లనెను. “గురు పదవి నాకు యోగ్యమైనది కాదు. 
గురుత్వము వహించినచో, బుషుల బ్రహ్మ తేజస్సు కలుషిత .మగునని జ్ఞానులు చెప్పుదురు. కాని మీరు 
కీ పరిస్తితుల్లో మండి నా సహాయము కోరుచున్నారు. కష్టములో నున్న వారిని ఆదుకొనుట ధర్మము. 
అందుచేత మీ కోరికను మన్నించెదను. ఈ గురు పదవిని చేబట్టి నన్ను త్యాగము చేయవలసినదని మీరు 


కోరుట చేత వేను సంధిగ్టములో పడినాను. అయినప్పటికీ మీ కోరికను కాదనలేను. మీకు గురువుగా నుండుట 
వాకు వమ్మతమే''. 


విశ్వరూపుడు వారికి గురువయ్యెను. అతనికి అనేక కళలందు పరిచయముండుటచేత, వారు పాగొట్టుకున్న 
దావివి తిరిగి వారు పొందువట్టు చేసెను. అతి శక్తింతమైన నారాయణ కవచమును అతడు ఇం (దునకు తొడిగెను. 
మరియు దేవతలకు ప్రభువైన ఇంద్రునకు 'ఓం నమో నారాయణాయ' అను పవిత్ర మంత్రమును ఉపదేశించెను. 
ఈ మంత్రము ప్రతి అవయవము, మనస్సు, కర్మ నారాయణ చింతతో నిండియుండునట్టు చేసి, కీడు 
కలుగకుండ కవచమువలె రక్షించును. “ఓం నమో నారాయణాయ అని పదే పదే ఉచ ఎరించుటయే యీ 
కవచము యొక్క రహన్యము. ఈ కవచమును తొడిగి ఇంద్రుడు అసురులతో యుద్దము చేసి జయము 
పాందెమ. ఒకప్పుడు విశ్వరూపుడు గురుత్వము వహించగా ఒక యజ్ఞమును జరిపెను. దేవతలకు ప్రభువైన 
ఇం'ద్రువికీ గురువుగా, విశ్వరూపుడు యజ్ఞ హవిస్సును దేవతలు సీ ్వకరించుటకు ఆయా దేవతలను 


కీ U ఇంద్రాయ 
ఇదం'', ''వరుణాయ ఇదరి” అని ఆవాహన చేయవలసి వచ్చెను. 


విశ్వరూపుడు అనురజాతికి చెందిన వాడగుటచేత, 
చిత్రమైన తంత్రము నుపయోగించి, యజ్ఞహవిస్సు అసు 
చేపెమ. ఇంద్రుడు తమ గురువు మోస గించుచునా డని 


సహజముగా అసురుల యెడ పక్షపాత వైఖరి గలవాడై, 
రులకు చేరునట్టుగా మంత్రముల నుచ్చరించి ఆవాహన 
కనిపెక్టైను. ముందుగానే యిటువంటిది జరుగగలదని 


130 


షష్టమ స్కంధము 

(బ్రహ్మ ఇంద్రుని హెచ్చరించి, దానిని సహించవలెనని చెప్పెను. కాని ఇంద్రుడు, గురువు మోసము చూసి 
సహించలేకపోయెను తన ఖడ్గమును తీసుకుని విశ్వరూవుని మూడు తలలు నరికివేసెను. మూడింటిలో 
'సోమపీత' మను దానిని మొట్టమొదట నరికివేసెను. ఆ తలతో సోమరసమును త్రాగుచుండుట చేత ఆ 
తలకు 'సోమపీత' మను పేరు కల్లెను, ఈ తల శరీరము నుండి విడివడగానే కపింజల అనే పక్షిగా రూపొందెను 
రెండవది సురను త్రాగుటచే 'సురపీత' మను పేరు పడిన తల కళావింగమను పేరుగల పక్షిగా మారెను 
మూడవ తల అన్నము తినుటచేత 'అన్నాదం' అను పేరు పడిన తిత్తిరి పక్షి అయ్యెను. 


బ్రాహ్మణుని తలలు నరుకుట చేత ఇంద్రుడు బ్రహ్మహత్యా పాతకమునకు గురి అయ్యెను. ఒక ఏడాది 
ఇంద్రుడు బాధపడవలసి వచ్చెను సంవత్సరము తర్వాత భూమిని, వనితలను, వృక్షములను తన యొక్క 
(బ్రాహ్మ ణ హత్యా పాపమును పంచుకుని, తనకు పాప విముక్తిని కల్గించమని ఇంద్రుడు కోరెను దానికి ఫలితముగా 


వారి కనేక వరముల నొసంగెను. వాటి వలన (క్రమేపి బ్రహ్మహత్యా పాప ప్రభావము వారిపై అంతరించునట్టు 
చేసెను. 


తన కుమారుని చంపినందుకు త్వష్టునకు ఇం(ద్రునిపై ఆగ్రహము కలిగెను త్వష్టుడు ఒక హోమ కార్యము 
జరిపి యిటు ఆవాహన చేసెను. “ఓ ఇంద్రశత్రూ! లెమ్ము బయటకు వచ్చి తొందరగా నీ శత్రువును 
వధింపుము''. హోమ కార్యము పూర్తి అయిన వెంటనే ఆ హోమాగ్ని నుండి ఒక భయంకర రూపము 
వెలువడెను అతడు నల్లగా లావుగా నల్లని మేఘముల గుంపువలె కన్ఫక్టైను అతని జుట్టు, కనులు రాగి 
వర్షములో నుండెను మిట్ట మధ్యాహ్నపు సూర్యుని వేడిమివలె అవి తీవ్రముగా నుండెను అతని చేతిలో 
ఒక త్రిశూలము గలదు అతనిని చూచినవారు భయపడి అక్కడ నుండి పారిపోయిరి అతని రూపము, 
స్వరము, అరువు చాలా భయంకరముగా నుండెను. అతని పేరు వృత్రుడు 


69 ఇంద్రునకు వజ్రాయుధము అభించుటు 


వ్వ యకత్వము వహించి దేవతలపై దండెత్తెను అతని మహత్తర శక్తి ముందు దేవతలు 
నిలువలేకపోయిరి దేనివలననూ వృ(త్రుని అణచుటకు సాధ్యము కాకుండెను దేవతల అస్త్రము లన్నియు 
నిషలమయ్యెను. త్వష్టుని కుమారుడైన వృత్రుడు, దేవతల అస్త్రములను (మింగివేయుచుండెను దేవతల 
అస్త్రములు తనలో నుండుటచేత వృత్రుడు మరింతగా (ప్రకాశించుచుండెను, 


భయముతో నిలువలేక దేవతలు పారిపోయిరి ఆదిపురుషుడైన నారాయణుని వద్దకు దేవతలు వెళ్ళిరి 
నారాయణుడు వారికి దర్శనమిచ్చి యిట్లనెను “'మీరు నిర్భయముగా నుండుడు నేను మీకొక పద్దతి 
సూచించెదను అది వృ(త్రుని నాశనము చేయగలదు మీరు దధీచి మహర్షి వద్దకు వెళ్ళవలెను. ఆ మహర్షి 
అశ్వినీ దేవతలకు బ్రహ్మ విద్యను బోధించెను దానికి ప్రతిఫలముగా అశ్వినీ కుమారులు అతనికి అమృతత్వము 
(ప్రసాదించిరి. మీరు దధీచి వద్దకు వెళ్ళి, అతని బలమైన అత్యంత శక్తితో కూడిన ఎముకలను యివ్వవలసినదని 
కోరవలెను. త్వష్ట్రునకు అజేయమైన కవచమును ప్రసాదించినవాడు దధీచి అతడు తన కుమారునకు 
దావినివ్వగా, తి కిచ్చెను అతడు దానిని ఇంద్రుని కిచ్చెను మీరు అశ్వినీ దేవతలను 


131 


శ్రీమద్భాగవతము 


తోడుగా తీసుకువెళ్ళి, వారి సహాయముతో మీరు దరీచి మహర్షి శరీరమును కోరినవో అతడు తప్పక 
శరీరమును మీ కొరకు త్యాగము చేయును ఆ శరీరములోని ఎముకలను భయంకరమైన ఆయుధముగా 
తీర్చిదిడ్ద వలసినదిగా విశ్వకర్మను కోరవలెను. అప్పుడది వజ్రాయుధమగును. నా సహాయ సంపత్తులు 
తోడుకాగా, ఆ వజ్రాయుధముచేత వృ(త్రుడు అంతమొందును. ఆ ఆయుధముచేత అతని తల తెగి మరణించిన 
వెంటనే మీ వెనుకటి బాన్నత్యము, అస్త్రములు తిరిగి మీకు లభించగలవు''. 


దేవతలు దధీచి మహర్షి వద్దకు వెళ్ళి, అతని యెదుట సిగ్గుతో తలవంచుకుని నిలబడిరి అతని 
పాదములపైబడి, ఇంద్రుడు సంకోచించుచు, తగ్గు స్వరముతో తనకొక సహాయము చేయవలసినదని 


అర్హించెను ముసలి మహర్షి మౌనముగా చిరునవ్వు నవ్వుచూ ఇంద్రుడు కోరు అభ్యర్హనకై వేచి చూచుచుండెను. 
ఇం(ద్రుడు దధీచి శరీరము నందలి యెముకలు కావలెనని కోరుచు, తన కోరికకు కారణమును వివరించెను 


దధీచి చిరునవ్వుతో వారి అభ్యర్హన పట్ట నిరసన తెల్పుచు యిట్లనెను. ''దేవతలారా! మరణము యెంతో 
వైరాగ్యము పొందిన వారికి కూడ ఆమోద యోగ్యము కాదు. మీకు మతిపోయినట్లున్నది. భగవంతుడే వచ్చి 
అడిగిననూ, యే మానవుడూ తన ప్రాణమును త్యజించుటకు యిష్టపడడు నాకు మరణించవలెనని లేదు. 


నాకు అమృతత్వము లభించినది ఆ భాగ్యమును మీకొరకు నేనెందుకు పోగొట్టుకొనవలెను నేను మరణించు 
టకు యిష్టపడను, యీ శరీరమును త్యజించలేను '' 


దేవత లిట్లనిరి ''ప్రభూ! మీరు చాలా గొప్పవారు. కష్ట్రములో నున్న వారిపై మీ (పేమ, కరుణ అపారము. 
అటువంటి మీరు యీ విధముగా మాట్లాడుట యెట్లు తగును? ఏ మానవుడైననూ, తన బాధను 
వివారించుకొమటకు తగిన శక్తి సంపదలను కలిగియున్నచో, ఇతరుల సహాయమును యెన్నడూ కోరడు 
కాని యిప్పుడు మేము క్లిష్ట పరిస్థితిలో ఉన్నాము దీనిని నివారించుటకు మేము యేమియు చేయలేని స్థితిలో 
నున్నాము. మేము కోరిన కోరిక యెంత నీచమైనదో (గ్రహించి కూడా, యీ సహాయమును మీ నుండి 


కోరవలసి వచ్చెను మేము రక్ష పడయుటకు యిదొక్కకే మ్టూర్గ్లము దయచేసి మీరు దీనిని మాకు 
ప్రసాదించవలెను”'. 


దధీచి యిట్లనెను. “మీ వాదనను త్రోసిపుచ్చుటకు వీలులేని విధముగా నను ్న యిరకాటములో పెట్టినారు 
కష్టములో నున్న వానికి సహాయపడలేని మానవుడు ఉన ఇత లోకములకు వెళ్ళలేడు మీ కొరకు నేను మరణించ 
నిశ్చయించుకున్నాను కరుణ కలిగిన మూనవుడు, యితరుల కష్టములు తనవిగా భావించి పరిగణించును 
ఈ విషయము తెలిసికూడా, కష్టములో నున్నవారికి సహాయపడక వారికి కష్టముల నుండి విముక్తి కలిగింపని 
మావవునకూ వృక్షమువకూ భేదము లేదు మీ దుస్తితి నుండి కాపాడుటకు సహాయము చేసెదను మీరు 


ఆందోళన చెందవలసిన అవసరము లేదు నా శరీరమును పరిత్యజించిన, అది మీకు వినియోగపడునని 
నారాయణుడే స్వయముగా చెపై ను” 


దధీచి మహర్షి (బ్రహ్మ ము'పై మనస్సు లగ్నము చేసి సమాధిలోనికి వెళ్ళెను దేవతిలు కోరిన తన శరీరమును 
పరిత్యజించెను. అతని శరీరములోని బలమైన ఎముకలను తీసుకొని వెళ్ళి విశ్వకర్మకు యిచ్చిరి. 


విశ్వకర్మ ఆ ఎముకలతో పిడుగువంటీ అతి భయంకరమైన ఆయుధమును రూపొందించెను. అది 
లోకములో వజ్రాయుధమని పేరు గాంచెను 


132 


షష్టమ స్కంధము 
70 ఇంద్ర వృత్రాసురుల యుద్దము 


తనకు యిష్ట్రమైన ఐరావతము నధిరోహించి, ఇంద్రుడు వృత్రాసురునిపై యుద్దమునకు సిద్దపడెమ. ఇం1ద్రువి 

నాయకత్వములో దేవతలందరూ వృత్రాసురుడు తన సేనతో నిలిచియున్న ప్రదేశమును చేరుకొవిరి వర్మదా 
నదీ తీరమున ఇంద్రునికి వృత్రాసురునికి మధ్య భయంకర పోరాటము సాగెను. అసురులందరూ వృత్రాసురువి 
వైపు చేరిరి. వారిలో నముచి, శంబర, హయగ్రీవ, పులోమ, వృషసర్వ, హేతి, ప్రహేతి, మాలి, సుమాలి, 
మున్నగువారు (ప్రధానులు ఇంద్రుని పక్షమున ఏకాదశ రుద్రులు, అష్ట వసువులు, ద్వాదశాదిత్యులు, అశ్వివీ 
దేవతలిర్దరు, నలుగురు పితృ దేవతలు, నలుబది తొమ్మండడ్రు అగ్నులు, నలుబది తొమ్మం'డ్రు మరుత్తులు, 
పదుగురు విశ్వేదేవతలు, యింకా మరెందదో గలరు. 


యుద్దము చాలా భీకరముగా నుండెను. అసురుల అస్త్రములు యిప్పుడు దేవతల నేమియు చేయలేకపో 
యెను. అల్ప మనస్కులాడు మాటలకు ధీరులైన సజ్జనులు చలించనట్టు దేవతలు స్థిరముగా విలిచి పోరాడిరి 
దేవతలు "పైచేయిగా నుండిరి అసురులు యుద్దభూమి విడిచి పరుగెత్తి పారిపోవుచుండిరి ఆసురులలో ధైర్యము 
సడలుట జూచి వృత్రాసురుడు ఆ(గ్రహావిష్థుడయ్యెను అతడు స సరము హెచ్చించి యిట్లనెను. 


“మీరందరూ నేను చెప్పునది వినండి. మరణమునెవరూ తప్పించుకొనలేరు ఒకసారి జమ్మిద్మ్రవ 
మీరందరూ మరణించుట తధ్యము. మరణము అనేక విధములుగా సంభవించును ప్రతి ఒక్కరినీ, యేదో 
ఒక విధముగా వంటప్పుడు, ఎప్పుడో ఒకనాడు మరణించవలపి యున్నపుడు, 
మీరు ఆగి మరణము గురించి ఒకసారి యోచించుట సమంజసము కాదా? మరణము అనివార్యమైనపుడు, 
యీ భూమిపై జీవితము ముగిసిన పిమ్మట ఆ మరణము వల్లి పేరు (ప్రఖ్యాతులు పొంది స్వర్గము నలంకరించ 
గలిగినపుడు, మరణము కోరుట శ్రేయస్కరము కాదా? యోగములో యీ భౌతిక కాయమును విడనాడుట, 
యుద్ద భూమిలో వెనుతిరుగక పోరాడుట, యీ రెండునూ కోరుకొన దగినవి. ఇవి అందరకూ సాధ్యము 
కాదు చాల కొద్ది మందికే యిది సాధ్యమగును అందుచేత మీరు మరణమునకు భయపడవలదు జీవితమున 
కంతము యెట్లును తప్పదు" 


అసురు లతని మాటలను వినకుండిరి అప్పుడు దేవతలవైపు తిరిగి వృత్రాసురుడు కోపముతో యిట్లనెను. 
“ పారిపోవుచున్న యీ అసురులను వేధించి యేమి ప్రయోజనము? మీ దగ్గర నుండి భయముతో పారిపోవుచున్న 
వారికి బాధ కల్లించుట మీకు గౌరవప్రదము కాదు. మీకు థైర్యమున్నచో నా యెదుట నిలిచి నాతో యుద్దము 
చేయుడు”! 


వృత్రుడు పెట్టిన కేకకు దేవతల గుండెలు భయముతో అదిరెను. తన శూలమునెత్తి యేకాకిగా వృ(త్రుడు 
దేవ సేనలో (ప్రవేశించి, వారిని నాశనము చేయ మొదలిడెను. ఇంద్రుడు వృత్రుని పైకి ఒక పెద్ద గదమ వివరగా, 
వృత్రుడు యెడమ చేతితో పట్టుకుని, అటు యిటా దాని నూపి ఇం(ర్రుని ఐరావతముసపైకి విసిరెమ ఆ 
గదా ఘాతమునకు ఐరావతమునకు కొద్దిగా దెబ్బ తగులగా, ఆ యేనుగు కొన్ని అడుగులు వెమకకు మరలెను 
విరోధి కష్ట పరిస్టితిని గమనించి, వృత్రుడు మరల గెదను (ప్రయోగించకుండెమ ఇంద్రుడు తిరిగి వృత్రువిపై 


133 


శ్రీమద్భాగవతము 


దాడి సలుపుట గాంచి, వృత్రుడు నవ్వి ఇం(ద్రునితో యిట్లనెను, “'నీవంటి పాపాత్మునితో యుద్దము చేయుట 
నా అదృష్టము. నాకు సోదరుడు, నీకు గురువు అయిన ఒక బ్రాహ్మణుని హత్య గావించినావు. అతడు నీ 
మంచినే తల పెట్టినాడు. ఈ శూలమును నీ హృదయములోనికి పోనిచ్చి, నా చనిపోయిన సోదరుని బుణము 
తీర్చుకొందును. నీ వజ్రాయుధమును నాపై నీవెందుకు ప్రయోగించుటలేదు? నేనన్న నీకు భయమా? లేక 
ఆ ఆయుధము పనిచేయదని సంశయమా? నారాయణుని పనుపుపై ఒక మహావ్యక్తి శరీరము నుండి తీర్చిదిద్దినది 
యీ వజ్రాయుధము. దానికి శక్తి దధీచి వలన కలిగి, నారాయణునిచే పవిత్రమైనది. నాపై వజ్రాయుధమును 
ప్రయోగింపుము. భగవంతుదున్నచోట జయము తథ్యము. నా వరకు నేను భగవంతుని తలచి, నా ఆలోచనలు 
భగవంతుని చింతనలో నిండీయుండునట్టు చేయుదును. నేను చనిపోయినచో యీ. పాపభూయిస్టమైన 
శరీరమును వదలిపెట్టుదును. అందుకు నేను విచారించను. నాపై వజ్రాయుధము ప్రయోగించుము. ఒక 
పాపాత్మునికి చేసిన విన్నపము ఫలించనట్టు, యీ వజ్రాయుధము నాపై పనిచేయదని. నీకు భయమా? నీవు 
విసరిన గద నిష్పలమైనష్టు యీ వజ్రాయుధము గూడ నిష్పలమగునని తలచుచుంటివా? ఆందోళన 
. చెందకుము. నారాయణుని ఆశీర్వాదమొందిన యీ వజ్రాయుధము నిష్పలముకాదు. నీవు తప్పక నన్ను 
వధించెదువు”). 


అనుకొనని యీ సంఘటనకు ఇంద్రుడు నిరుత్తరుడై నిలుచుండెను. ఇటువంటి మాటలను యెవ్వరును 
శత్రువునుండి వినబోరు. దేవతల సేన అంతయు నిశ్శబ్దముగా వృత్రుని మాటలను వినుచుండెను. 
వృత్రాసురుడు తిరిగి యిట్లు కొనసాగించెను. 


_*“*నావరకు నేను మనస్సును నారాయణుని పాదములపై లగ్నము చేసియున్నాను. నేను చనిపోయినట్టుయితే 
యీ శరీరమనే బంధము నుండి విముక్తి కలుగును. తపస్సు చేసి యోగులు పొందు స్థితీని నేను పొందెదను. 
భగదంతుడు, తాను (ప్రేమించిన. భక్తులకు యౌ ముల్లోకములలో సంపద నొసగదు. ఎందుచేతనో తెలుసా? 
సంపద ద్వేషమునకు, భయమునకు, మానసిక బాధకు, అహంభావమునకు, శదత్రుత్వమునకు, విచారమునకు, 
నిస్రాణకు కారణమని భగవంతునికి తెలియును. ఇంద్రా! వీటన్నింటి నుండి భగవంతుడు స్వేచ్చను 
ప్రసాదించుశేగాక యింకను ఆశీర్వదించును. దీనిని నమ్ముము. భగవంతుని అనుగ్రహ వరములను 


అనుభవించవలెనే కాని వర్లించుటకు వీలుకాదు. ధనవంతుడు దీని నెన్నడూ తెలియలేడు''. 


అకస్మాత్తుగా వృత్రునకు యుద్దభూమి దాని పరిసరముల. గురించిన ఆలోచనలు మరుగయ్యెను. అతని 
మనస్సు నారాయణునిసై నుండగా నిట్లనెను." ఓ (ప్రభూ! నీ సేవకులకు సేవకునిగా నన్ను గొనిపొమ్ము. 
నీ గుణములనే నా మనస్సు ఆలోచించునట్టు చేయుము. 'నా కంఠము నుండి నీ గొప్ప తనమును కీర్తించు 
స్వరములనే రానిమ్ము. ఈ శరీరము నీకు ప్రీతికరమైన పనులనే చేయునట్లు అనుగ్రహింపుము. నాకు నీవే 
కావలయును. ప్రభూ! నాకు బ్రహ్మస్టితిపై గాని ధ్రువ స్టితొపైగాని కోరికలేదు. ఈ భూమిపై చక్రవర్తి కావలెనని 
గాని, పరలోకమును. పాలించవలెననిగాని కోరిక లేదు. నాకు మోక్షముగాని, యోగశక్తిగాని వలదు. పిల్లపక్ష 
. తల్లీపక్ష | కొరకు, దూడ తల్లియైన ఆవు కొరకు, తనను విడచి చాలా దూరముగా తెలియని. దేశములకేగిన 
భర్తకొరకు ప్రేమతో భార్య, యెట్లు పరితపించునో, నేనును నీకొరకై కైఅళ్లు తపించుచునా ఎను. పునర్జన్మ యను 
నుడిగుండములో చిక్కుకుని యున్నాను. అందునుండి. నాకు విముక్తిని ప్రసాదించుము. నీ భక్తుల యెడ 
నాకు: (ప్రేమ పెంపొందింప జేయుము. ఆ విధముగా నేను తప్పక నీక్షు ప్రియమైనవాడ నగుదును. నీవు 
కల్పించిన మాయచేత నేను యీ శరీరమునకు, భార్యకు బిడ్డలకు, ఇంటికి, 'నావి' అని (భమీంచే యితర. 


134 


షష్టమ స్కంధము 
వస్తువులకు కట్టుబడిపోయినాను. దయచేసి యా మాయను తొలగించి, యీ వస్తు ప్రపంచముతో బంధమును 
తెంచుకొనుటకు సహాయము చేయుము”. 


71 వృత్రాసురుని వధ 


వృత్రుడు యుద్దమునకు సన్నద్దుడయ్యెను. త్రిశూలమునెత్తి ఇం(ద్రునివైపు పరుగిడి యిట్లు అరచెను. 
“ఇంద్రా! నీవు మరణించుటకు సిద్దము కమ్ము'', త్రిశూలమును త్రిప్పి అతి వేగముగా ఇంద్రునిపైకి విసరెను 
మండుచున్న (గ్రహము ఆకాశములో సంచరించుచున్నట్లు గోచరించెను ఇంద్రుడు తన వజ్రాయుధము చేత 
(త్రిశూలము ధరించిన వృత్రుని బాహువును నరికివేసెను. ఆ బాహువును ముక్కలు ముక్కలుగా జేసెను. 
తన బాహువును నరికివేయుటచే వృష్రునికి విపరీతమైన బాధ కలిగను ఆ బాధ వలన కోపముతో 
పిచ్చివాడయ్యెను. వృదత్రుడు రెండవ చేతితో ఇనుప గుదియ పట్టుకుని ఇంద్రుని సమీపించెను ఇంద్రుని చేతిలో 
వజ్రాయుధ ముండెను. వృ(త్రుడు ఇనుప గుదియతో ఇంద్రుని, ఐరావతమును బలముగా కొట్టును ఐరావతము 
తొండమునకు బలముగా తగులగా, వృత్రుడు కొట్టిన ధాటికి ఇంద్రుని కుడి చేతి నుండి వజ్రాయుధము 
జారి క్రింద పడెను. శత్రువు సముఖములో (క్రిందకు వంగి వజ్రాయుధమును తీసుకొనుట సిగ్గుమాలిన పని 
యని ఇంద్రుడు తలచి తీసుకొనకుండెను అది గమనించి వృ(త్రుడు ఇంద్రునితో యిట్లనెను ''ఇంద్రా! ఎందుకు 
సంకోచించుచున్నావు? ఆలోచించుటకుగాని, జరిగిపోయిన దానికి విచారించుటకుగాని యిది సమయము 
కాదు వజ్రాయుధము తీసుకుని, దానితో నీ శత్రువునైన నన్ను చంపుము 


“'జయాపజయములు మానవుని జీవితములో (ప్రతినిత్యము కలుగుచుండును ఎల్లప్పుడూ ఒకడే విజయము 
పొందుట జరుగదు. ఈ లోకములో జరుగు సంఘటనలు వానిని నిడ్దేశంచుట భగవంతుని అధీనములో 
నున్నవి. పాపము సామాన్య (ప్రజలు అజ్ఞానముచేత సత్యమును తెలియక, యీ జీవిత పరమావధి శరీర 
రక్షణమేనని భావించెదరు ఇంద్రా, యీ సత్యము గుర్తు పెట్టుకొనుము ఈ ఒక్క లోకమే కాదు, సమస్త 
లోకములు ఒక అద్వితీయ శక్తికి లోబడి యున్నవి. ఇది చాలామందికి తెలిసిన వాటికన్న అతీతమైనది. 
క(ర్రనుండి మానవ, జంతు రూపములుగా తీర్చిదిద్దిన బొమ్మలను బొమ్మలాటలో చిత్రవిచిత్రముగా ఆడించుట 
నీవు యెన్నడూ చూడలేదా? దారములతోలాగి వాటి యజమాని ఆడించగా అవి కదులుట లేదా? వాటంతట 
అవి కదలుటకు శక్తి కలదా? అదే విధముగా, మనమందరమూ భగవంతుడు ఆడించినట్లు ఆడుచున్నాము. 
ఈ లోకమును జీవులతో పోషించిన భగవంతుడే తిరిగి అదే జీవులతో యీ లోకమును నాశనము 
చేయుచున్నాడు. భగవంతుని చేతిలో మనమందరము పరికరములము. ఎట్టి కోరికలు లేని మానవుడు కూడ 
జయము పొందిన తర్వాత అతని (ప్రవర్తన మరొక విధముగా నుండును. అతడు యీ జీవితము, వైభవము, 
ఖ్యాతి, సంపదలతో అనుబంధము పెంచుకొనుట (ప్రారంభించును. అందుచేతనే సమబుద్ది కలిగి యుండవలెనని 
జ్ఞానులు చెప్పుదురు. జయాపజయములు, ఖ్యాతి అషఖ్యాతి, సుఖ దుఖములు, జీవన్మరణములు యెదురైన 
పుడు మానవుడు పొంగిపోరాదు, కృంగిపోరాదు. సత్వరజస్తమో గుణములు ప్రకృతి స్వభావము, వీనితో 
ఆత్మకు యెట్టి సంబంధము లేదు ఆత్మను తెలుసుకొని బ్రహ్మస్టితిని చేరిన మానవుని యీ ద్వంద్వము 
లేమియు చేయలేవు. నన్ను చూడుము. నా ఆయుధము నీ చేతిలో విరిగిపోయినది, నా భుజమును నీవు 


135 


శ్రీమద్భాగవతము 


నరికితివి. మన యిద్దరి మధ్య జరుగుచున్న యీ యుద్దమను ఆటలో యెవరో ఒకరి జీవితము నాశము 
కాగలదు. ఎవరు గెలుచునదీ నిశ్చయముగా చెప్పుటకు వీలుకాదు ఇది ఒక జూదము వంటిది. ఫలితమును 


భగవ్‌ల్‌ళునికి వదలిపెట్టి, మన శక్తి సామర్హ్యముల మేరకు మనము విధిని కానిచ్చెదము. ఇం(ద్రా, రమ్ము పోరును 
కొనసాగింపుము' ' 


ఇంద్రునికి శత్రువైన వృ్రునిపై విపరీతమైన గౌరవాభిమానములు కలిగెను. వృత్రుని తెలివి, ఉదార బుద్ది, 
వేదాంత జ్ఞానము చూచి ఇంద్రుడు యిట్లనెను. “'నీ గొప్పతనమునకు నేను అచ్చెరువందుచున్నాను. వీ 
మనస్సు యీ ప్రాపంచిక వస్తువులన్నిటి కన్న చాలా ఉత్తమమైనది నీవు సిద్ద పురుషుడవు. అందరికి (భ్రాంతిని 
కర్గించు మాయకు నీవు అతీతుడవు. నీలో అసుర లక్షణములు లేవు అనురడవైన నీవు రజోగుణముతో 
నిండియుండవలెను కాని నీలో అట్టి గుణము లేకుండుట విశేషము. నీవు శుద్ద సాత్తికుడవు నీ మనస్సు 
భగవంతుని యందు సుస్తిరమై యున్నది. నీ గొప్పతనమునకు నా జోహారులు”, 


ఆ తర్వాత వారిద్దరూ ధర్మ యుద్దము గావించిరి. వృత్రుడు భయంకరమైన ఇనుప మేకును ఇం(ద్రునిపై 
విసరగా, అది ఇంద్రుని వజ్రాయుధము చేత ముక్కలు ముక్కలయ్యెను. వృత్రుని రెండవ భుజము కూడ 
ఇంద్రుడు నరికివైైను వృ(త్రుడు తన నోరుని విప్పి విశాలమొనర్చెను అది భూమి నుండి ఆకాశమునకున్నంత 
విశాలముగా నుండెను. వృ(త్రుడు ఇంద్రుని, అతని యేనుగును మింగివేసెను. ఇది జరిగిన తర్వాత దేవతలలో 
కలకలము చెలరేగెను వృత్రుడు ఇం(ద్రుని మింగినప్పటికీ అతడు నారాయణ కవచము ధరించి యుండుటచేత 
చావకుండ రక్షణ పొందెను. ఇంద్రుడు తన వజ్రాయుధముతో వృటత్రుని శరీరము లోపలి భాగములను తెగనరికి, 
తనకెట్టు హాని కలుగకుండ వెలుపలికి వచ్చెను పెకి వచ్చిన ఇంద్రుడు తన వజ్రాయుధముతో వృత్రుని శిరస్సు 


ఖండీంచెను ఈ దృశ్యము నందరూ చూచుచుండగా, వృత్రుని ప్రాణము శరీరము నుండి తేజో రూపములో 
బయటకు వచ్చి నారాయణుని పాదముల వద్ద అదృశ్యమయ్యెను 


72 బ్రహ్మ హత్యా పాపము 


వృత్రుడు మరణించిన తర్వాత, యీ లోకమందు, స్వర్గలోకమందు ప్రతి ఒక్కరూ నిర్భయముగా 
సంతోషముగా నుండిరి. కాని ఇంద్రునకు అట్టుకారు అంతకు పూర్వము వృత్రుడు దేవతలను వేధించుచున్న 
పుడు, వారు వృ(త్రుని హతము గావింపుమని ఇంద్రుని వేడుకొనిరి కాని ఇంద్రునికి యిష్టము లేకుండెను. 
(బ్రహ్మహత్యా పాపము కలుగునని అతడు భయపడెను ఇంద్రుడిట్టనెను ''ఇదివరలో విశ రూపుని చంపినపుడు 
బ్రహ్మహత్యా పాపము నాకు చుట్టుకుని ఒక సంవత్సరము వరకు వదలకుండెను భూమి, వృక్షములు, (స్త్రీలు 
దయతో నా పాపములో పాలు పంచుకుని నన్ను పాప విముక్తుని చేసిరి. హోమాగ్ని నుండి పుట్టిన వృ(త్రుని 


నేమ హతమార్చినచో, తిరిగి నన్ను యీ పాపము శుట్టుకొవినపుడు, నాతో పాలు పంచుకుని రక్షించు 
వారెవ్వరు?" 


బుషులు ఇంద్రునితో యిట్టనిరి. “భయపడకుము. నీవు చేయబోవు అశ్వమేధ యాగమునకు మేము 
అధ్వర్యము వహించెదము. ఆ యజ్ఞము నిన్ను యీ పాపమునుండి విముక్తుని గావించును”' ఇం(దుడు 


136 


షష్టమ న్కృంధము 
సందేహముగా చూచుట గాంచి బుషులు తిరిగి యిట్లనిరి. ''అశ్వమేధ యాగమునందు భగవంతుడైన 
నారాయణుడు పూజల్‌"ందును. అతడు మానవుని అన్ని పాపములను పరిహరించును. 'అతని నామములను 
క్రీర్షించుటచేత మహాపాతకములైన (బ్రహ్మహత్య, గోహత్య, పితృహత్య, మాత్సహత్య, గురుహత్యల మండి 
మానవుడు విముక్తుడగును. అటువంటపుడు, లోక కళ్యాణమునకై యీ వృత్రుని సంహరించుట వలన ఆ 
పాపము నిన్ను చుట్టుకొనదు''. 


బుషులు చెప్పిన విషయములు ఇం|ద్రునికి నమ్మకము కల్లించగా, అతడు వృత్రుని సంహరించెను. వృత్రుని 
వధానంతరము (బ్రహ్మహత్యా పాపము ఇంద్రుని వెంబడించెను. ఇంద్రుడొక్కడే దీనివలన బాధపదుచుండెను. 
ఇతరులెవ్యరూ అతని బాధలో పాలుపంచుకొనలేదు ఈ భూమి అంతయు ఇం|(ద్రుడు పరుగెత్తి చివరకు 
మానస సరస్సునందు ప్రవేశించెను. వెయ్యి సంవత్సరముల వరకు ఆ సరస్సులోని పద్మ కాండము నాశ్రయించి 
అందు వసించుచుండెను. ఈ సమయమందు జరిగిన యజ్ఞములలో తన భాగమైన హవిస్సును (గ్రహించక 
యుండెను మానస సరస్సును లక్ష్మీదేవి రక్షించుచుండుట చేత బ్రహ్మహత్యా పాపము అతని దరికి 
రాలేకపోయెను ఆ పద్మ కాండమునందు ఆశ్రయము పొంది యున్నప్పుడు నిత్యమూ యీ పాపము నుండి 
విముక్తి పొందు మార్గములను గురించి ఆలోచించుచుండెను. తపస్సు తప్ప మరొక మార్గము లేదని 
నిశ్ళయించుక్‌నెను. 


వేయి సంవత్సరములు తపస్సు చేయుట చేత ఇంద్రుడు బ్రహ్మహత్యా పాపము నుండి విముక్రిసాంది, 
తిరిగి బ్రహ్మ ఆహ్వానింపగా స్వర్గము చేరుకొనెను. తర్వాత ఇంద్రుడు అశ్వమేధ యాగము విర్వర్తించెను 


ఇంద్రుడు స్వర్గమున లేని సమయమందు, నహుషుడు తాత్కాలికముగా ఇంద్ర పదవిని చేబట్ట స్వర్గమును 
పాలించెను 


73 చిత్రకేతు మహారాజు 


పరీక్షిత్తు అడ్డుపడి శుకబహ్మతో యిట్లనెను. ''ప్రభూ! వృత్రుని రాశ్షన జన్మము గురించి చెప్పుచుండిరి. 
దేవతలతో యుద్దము చేయునపుడు అతని క్రూరకృత్యములను గూడ తెలిపిరి కాని వృత్రుడు ఆడినమాటలు 
నారాయణుని గొప్పభక్తుని మాటలవలె నున్నవి ఈ భయంకర రాక్షసుడు నారాయణుని భక్తుడగుట యెట్లు 
సాధ్యమయ్యెను? ఇది నాకు బోధపడక గందరగోళముగా నున్నది. దీనిని మరికొంత విశదముగా తెలుపవలెను. 
వృ(త్రునికి భగవంతుని యెడల ఉన్నటువంటి భక్తి, సాత్త్విక గుణములు కల్గిన దేవతలకు, బుషులకు గూడ 
లేదని తోచుచున్నది ఈ లోకములో సము(ద్రతీరమున నున్న యిసుక రేణువుల కన్న యెక్కువ మంది 
జీవులు ఉన్నారు వారిలో అతికొద్దిమంది మౌత్రము ధర్మమార్గ మనుసరింతురు. ఈ కొద్దిమందిలో చాల 
తక్కువ మంది మోక్షము జీవిత ధ్యేయమని తలచెదరు. మోక్షమును ఆపేక్షీంచువారిలో వెయ్యికి ఒక్కరు 

క. ధములను (త్రెంచుకొనగలుగుచున్నారు అట్టి జీవులలో కోటికొక్కరు నారాయణుని 
పాదములు చేరగలుగుచున్నారు అటువంటి సందర్భములో, దేవతలను బాధించి అనేక పాపకృత్యములు 


గావించిన అసురుడైన వృత్రునకు నారాయణునిపై అంతటి భక్తి యెట్లు కలిగెను? చివరకు అతని (బ్రాణము 


137 


శ్రీమద్భాగవతము 


నారాయణుని పాదములనెట్టు చేరగల్లెను? ఇది చాలా విచిత్రముగా గోచరించుచున్నది. దీనిని విశదముగా 
తెలుపవలెను”' 


పరీక్షిత్తు సందర్భోచితముగా వేసిన ప్రశ్నకు శుకబ్రహ్మ సంతసించి యిట్లనెను “'నీ ప్రశ్న ఉచితమైనది 
వృత్రాసురుని అధ్యాత్మిక తత్త్వము వెనుక ఒక గాధ కలదు. నీకు ఆ గాధను వివరించుచుటకన్న 
సంతోషకరమైనది మరియొకటి లేదు శూరసేన దేశమందు చిత్రకేతు మహారాజు గలడు అతడు యీ 
లోకమును ధర్మయుతముగా పాలించెను అతడు చాలా మంచివాడు కాని ఒకే ఒక సంఘటన ఆ మహారాజు 
సుఖసంతోషములను కూలద్రోసెను. అతనికి అనేకమంది భార్యలున్నప్పటికీ సంతానము లేకుండెను అతనికి 
సర్వము ఉన్నప్పటికీ పుత్రుడు లేకుండుటచే అతడు విచారముగ నుండెను. 


“ఈ భూమిపై సంచారము చేయుచున్న అంగిరస మహర్షి ఆ దేశమునకు వచ్చుట తటస్లించెను. చిత్రకేతు 
మహారాజు అంగిరస మహర్షిని వినయపూర్వకముగా ఆహ్వానించి తగిన గౌరవ మర్యాదలు చేసెను. రాజు 
సర్గుణములకు సంతోషించి మహర్షి యిట్లనెను '' విశేషమైన మర్యాదను చూపి ప్రవర్తించు రాజును దర్శించుట 
చాలా సంతోషమైన విషయము వీవు సత్సురుషుడవు, పెద్దలను గౌరవించుచున్నావు. సాధారణముగా 
మానవులు వేనికొరకు పరితపింతురో అవన్నియు నీకున్నవి నీకు లభించిన అద్బష్టమునకు నీవు పూర్తిగా 
అర్హుడవు. కాని, నీవు విచారముతో నున్నట్లు కన్పడుచున్నావు నీ ముఖమందు నిచారము స్పష్టముగా 
గోచరించుచున్నది నీ విచారమునకు కారణమేమిటో తెల్పుము?'! 


రాజు తన దురదృష్టమునకు కారణమును వివరించి యిట్లనెను ''నీవు గొప్ప (ద్రష్టవు నాలో ప్రవేశించి 
వా సంతోషమును హరించి దొలిచివేయుచున్న యీ పురుగును ఊహించగిలరు! అయినప్పటికీ, మీరు 
అడిగితిరి కాబట్టి చెప్పుచున్నాను నాకు అందమైన భార్యలు గలరు, వారందరూ మంచివారు నాకు 
సర్వస్వమూ ఉన ఎప్పటికీ, పుత్రునికి తండ్రికాలేని చింత మిగిలిపోయెను ఇతర వస్తువులు యెన్ని ఉన్నప్పటికి 
అవి నాకు సంతోషము నిచ్చుటలేదు ఆకలిగానున్న వానికి పువ్వులు, గంధము యిచ్చినచో అతని ఆకలి 
తీరదు. ఆహారముతోనే ఆకలి తీరగలదు మీరు వాయందు దయ తలచినక్రైన, నాకు సహాయము చేసి, 
పుత్రులు లేని వారికి కలిగే నరకము నుండి రక్షీంపవలెను తప్పక నాపై దయ చూపుడు.” 

బ్రహ్మ కుమారుడైన ఎ జాలిపడి, ఒక దివ్య పదార్థమును త్వష్టుని ఆధిపత్యములో 
తయారుచేసి రాజునకిచ్చి, దానిని జ్యేష్టభార్యకు యిమ్మని చెప్పెను. రాజు జ్యేష్టభార్యను పిలిచి, యిరువురు 
పరిశుద్దులై మహర్షికి నమస్కరించిరి తర్వాత రాజు ఆ పదార్థమును మహర్షి ఆజ్ఞాపించినట్టుగా తన భార్యకు 
యిచ్చెను ఆమె దానిని సేవించిన తర్వాత, మహర్షి వారి దగ్గరనుండి నిష్క్రమించి తన సంచారమును 


కొవసాగించెను తరువాత కొంతకాలమునకు ఆ రాజునకు పుత్రుడు కలిగెను రాజ్యములో అందరూ యెంతో 
ఆవందించిరి 


138 


షష్టమ స్కంధము 
74 రాకునూరునిను ఏతి 


రాజు ఆనందమునకు అవధులు లేకుండెను పు(త్రుని'పై విశేషమైన అనుబంధము కలుగగా, ఆ బాలునితోనే 
యెక్కువ కాలము గడుపుచుండెను. రాజునకు ఆ బాలుని తల్లీ యెక్కువ (ప్రేమపాత్రురాలు కాగా, మిగిలిన 
భార్యలు రాజు తమ్ము అలక్ష్యము చేయుచున్నాడని భావించిరి. ఇప్పుడు తమ్ము దాసీల కన్న చులకనగా 
చూచుచున్నట్టు వారు తలచిరి. రాకుమారుడు పుట్టకమునుపు తమ్ము చూచుటకు రాజు వచ్చుచుండెను, 
యిప్పుడు వచ్చుట పూర్తిగా మానివేసెను. అంతేగాక, వారికి రాకుమారుని తల్లీ అనగా జ్యేషస్టభార్యపై 
అసూయకలిగెను ఆమెకు మాత్రమే మాతృత్వము దానివలన కలిగే ఆనందము లభించినది ఇతర భార్యలకు 
యీ అదృష్టము లేకపోవుటచేత వారికి రాజు జ్యేష్టభార్యపై అనూయ పెరిగెను ఈ అసూయచేత వారు 
వివేకమును కోల్పోయి, విపరీత చర్యకు నిశ్చయించుకొనిరి. ఒకరోజు ఆ శిశువుకు విషము పెట్టిరి 


రాజు జ్యేష్టభార్య పుత్రుని పరుండబెట్టి, తాను లేచివెళ్ళెను. పుత్రుని చూచి నిద్రపోవుచున్నాడని ఆమె 
తలచెను, ఆమె నిత్యకృత్యములను గావించు కొనుచుండెను కొంతసేపయినతరా ఏత, తన పుత్రుడు చాలాసేపు 
నిద్రపోయినాడని తలచి, సేవకురాలిని పుత్రుని లేపి తీసుకురమ్మని పంపెను. ఆ సేవకురాలు వెళ్ళి చూడగా 
శిశువు మరణించి యుండెను ఆ దృశ్యము చూచి ఆమె బిగ్గరగా కేకపెట్టుగా, శీశువుతల్లి యేమి జరిగెనో 
యని హుటాహుటి వచ్చెను. ఒక క్షణములో రాకుమారుడు మరణించెనన్న వార్త నలుదిశలా |(ప్రొకెను మహారాణి 
మూర్చపోయెను రాజు ఆమె అంతఃపురమును చేరెను మరణించిన పుత్రుని చూడగానే రాజు తనలోని 
వివేకము నశించెనని తలచెను మతిచెడిన వారివలె ఆ రాజదంపతులు చేయు రోదనముతో రాజ భవనములో 
శోకము తాండపించెను దేశమంతయూ శూన్యము నిండినట్లుయ్యెను. 


వారివద్దకు పుత్రుని (ప్రసాదించిన అంగిరస మహర్షి నారదునితో వచ్చెను. వారు రాజును సమీపించి, 
విచార(గ్రస్తుడైన రాజునకు జ్ఞాన బోధచేయు మాటలతో నిట్లు పలికిరి, ''ఓ రాజా! నీవు నీ కుమారుని 
మరణమునకు శోకించుచున్నావు కాని నీవు చక్కగా యోచించినట్లయితే నీవు శో కించుట చాలా తెలివితక్కువ 
పని యని (గ్రహించగలవు నీవు అంతగా విచారించుటకు అతనికి నీకు యేమి సంబంధము? నీకు అతనితో 
గల బంధుత్వమేమి? నీవు తండ్రివని, అతడు నీ కుమారుడని భావించుచున్నావు ఒక క్షణమాలోచింపుము 

నీ పూర్వజన్మమున, అతని పూర్వ జన్మమున, నీ రాబోవు జన్మమున, అతని రాబోవు జన్మమున, యిప్పుడు 
మీయిద్దరికి ఉన్న సంబంధము గలదా? మీమీ పూర్వజన్మలలో యీ సంబధము గలదా? ఇప్పుడు నీకు 
కుమారుడైన యితడు రాబోవు జన్మలో నీకు పుత్రుడుగా కలుగబోడు అతడు సీకొక స్నేహితుడు, శత్రువు, 
లేక పూర్తిగా అపరిచితుడు కావచ్చు ఈ తండ్రి పుత్రుల సంబంధము స్టీరచైనది కాదు నది వేగముగా 
(ప్రవహించునపుడు, యిసుకరేణువులు కొంతదూరము (ప్రవాహముతో ప్రయాణము చేయును. అటు తర్వాత 
అవి మరి యెన్నటికీ కలియక విడిపోవును అదే విధముగా, కాల ప్రవాహములో, సీవు, నీ పుత్రుడు కొంతకాలము 
కలిసి ప్రయాణించినారు ఇప్పుడు మీరు విడిపోవు సమయము ఆసన్నమయ్యెను. మరొక చెట్టు విత్తనముల 
నుండీ చెట్టు పుట్టినట్లు యీ లోకమున శిశువులు పుట్టుచున్నారు ఎవ్వరికీ ఆ శశువులపై అధికారము లేదు. 
దేని గురించియు విచారించవలసిన పనిలేదు. మాయ చేత (భ్రాంతి చెంది, నీవు తండ్రిపని యితడు పుత్రుడని 
తలచి రోదించుచున్నావు ఈ (భ్రాంతిని వదిలి పెట్టుము 


139 


శ్రీమద్భాగవతము 


“వీవు నేను, నకల జీవులు, జడపదార్హములు యీ భూమిపై జన్మించి కొంతకాలము మాత్రమే ఉండును. 
మరణము తర్వాత తిరిగి ఒకరినొకరు కలియబోరు. ఈ భూమి మన మందరము కలిసి నివసించుటకు 
ఒక తాత్కాలిక గృహము. అందుచేత నీవెందుకు విచారించెదవు? భగవంతుడు, సృష్టించి, పోషించి, లయము 
చేయును. ఇది (ప్రకృతి న్యాయము 


“తండ్రిగా పేర్కొను 'దేహి' శరీరమువలన, తల్లిగా పేర్కొను 'దేహి' శరీరమునుండి పుత్రుడని పేర్కూను 
“దేహి శరీరము ఉదృవించుచున్నది. విత్తనము నుండి చెట్టు పుట్టుట యెంత సహజమో, ఇదియూ అంతే. 
“పుట్టుట గిట్టుట కొరకే అను న్యాయము ననుసరించి, శరీరములు నశించును ఇది (ప్రకృతి న్యాయము, 
కాని, దేహే అనగా ఆత్మ యెన్నడూ నశించదు. కాబట్ట నశించనటువంటి దాని గురించి మరణించినట్టు 
భావించి విచారించనవసరము లేదు. ఆత్మ సహజ స్వభావమును తెలియకుండుటచేత, శరీరము ఆత్మ వేర్వేరు 
కాదమనట్లు తోచును. ఈ అవిద్యను విడిచిపెట్టినంతనే నీ విచారము సమసిపోవును ఈ బాధలు, నష్టములు 
కేవలము అసత్యములని తలంచి ధైర్యము తెచ్చుకొని లెమ్ము. నీవు యిందుకై బాధపడుట అనవసరము''. 


చిత్రకేతు మహారాజు మహర్షి మాటలను విని, చేతులతో కన్నీరు తుడుచుకుని యిట్లనెను. ''నన్ను 
యింతగా సముదాయించి, విచారమును మానమని చెప్పు మీరెవ్వరు? మీ వంటి ఉత్తమ జీవులు లోకమంతా 
సంచరించి, భ్రాంతిలో నున్న నా వంటి సామాన్య మానవులు అనుబంధము వల్ల కలిగే దుఃఖముతో మతి 
చెడినపుడు, సత్యము బోధించి ధైర్యము కలిగించుదురు. అజ్ఞాన సముద్రములో కొట్టుమిట్టాడుతున్న నావంటి 
అభాగ్యజీవులకు మీరు (ప్రభువులు దయచేసి, చీకటితో నిండిన నాహృదయములో జ్ఞానజ్యోతి వెలిగించి, 
వాకు ఆనందమును (ప్రసాదింపుడు''. 


అంగిరనుడిట్టనెను ''ఓ రాజా! నేను అంగిరస మహర్షిని ఒకప్పుడు నీవు కోరగా, నీకు పుత్రుని 
ప్రసాదించినాము ఇతడు (బ్రహ్మ కుమారుడు నారదుడు, నాకు సోదరుడు నీ పుత్రుని పోగొట్టుకున్న 
దుఖములో ఉండుటచేత నీవు నన్ను గుర్తింపకుంటివి. నిన్ను రక్షించుటకు మేము వచ్చితిమి భగవంతుని 
యెడల భక్తల నీవు విచారించుట తగదు. ఇంతకు పూర్వము నేను నీవద్దకు వచ్చినపుడు బ్రహ్మవిద్యను 
బోధించి యుండవలసినది. కావి అప్పటికి నీవు పరిపక్వత చెందలేదని (గ్రహించినాను అప్పుడు నీవు యింకా 
భగవంతుని మాయలో చిక్కుకుని యున్నావు పుత్రుడు కావలెననే ప్రాపంచికమైన కోరిక నీలో బలముగా 


నుండెను. అందుచే నీకు పుత్రుని ప్రసాదించితిని. ఇప్పుడు పుత్రుని కోలో ఎయిన తండ్రిపడే వ్యధను నీవు 
అనుభ ఏస్తున్నావు 


'“ఓ రాజా! భార్య, ఇల్లు, సంపద, కీర్తి భోగ్యవస్తువులు, రాజరికము, సేవకులు, బంధువులు - యివన్నీ 
బాధ, విచారము, భ్రాంతి, భయము, దుఃఖమునకు కారణములు ఒక క్షణమాలోచించు. నీవు యెప డైన 
యీ సౌధముపై కెక్కి, మేఘములు ఒకదావినొకటి వెంటాడుట చూచితివా? ఒకొక్కప్పుడు, అవి 
పెద్దవగరములో సేవలుగమ, పొడవైన గోపురములు గల భవనములుగను కని ంచుట గమనించితివా? నీ 
ఊహలో యెవ్నడైవా శూన్యము నుండి ఒక మహానగరము ఆఎర్చవించినట్లు గమవించితివా? జ్ఞానులు యీ 
మేఘ వగరముమ గంధర్వవగరి అందురు. ఇది ఊహాశక్తోత రూపొందిన నగరము 


““వీవెప్పడును స్వప్నము గాంచలేదా? స్వప్నములో నీవు అందు ఒక పాత్రవని తలంచలేదా? స సప్నము 
ముగిసి మెలకువస్టితికి నచ్చిన తర్వాత, స్వప్నములోని అనుభవములు అసత్యమని, మెలకువస్టితిలోని 


140 


షష్టమ స్కంధము 
అనుభవములు సత్యమని భావించెదవు చల్లని గాలి వీచుటతోనే గంధర్వనగరి చెదరిపోయి అది అంతయు 


అసత్యమని, అటువంటి నగరము లేదని (గహించెదవు. నీవెన్నడూ యిట్లు 'తలంచలేదా? ఈ లోకములోని 
అనుభవములు కూడ అట్టివే 


““ఈ రాజ్యము, సంపద, భార్యలు, యెవరి మరణమునకు విచారించుచున్నావో ఆ పుత్రుడు, యివన్నియు 
స్వప్నములో కాంచు వస్తువుల వంటివి అవి నిజముగా లేవు. మెలకువస్టితిలో నీవు స్వప్న లోకములోని 
అనుభవములు అసత్యములని (గ్రహించినట్లు, బ్రహ్మస్టితిని చేరినపుడు యీలోకములోని అనుభవములు కూడ 
స్వప్నలోకములోని అనుభవములవలె అసత్యమని (గహించగలవు. ఈ స్వప్నము నుండి తెలివితెచ్చుకుని 


లెమ్ము. ఈ లోకములో యేదియు సత్యము నిత్యము కాదని తెలుసుకొనినచో, నీవు యీ విచారమునుండి 
తేరుకొనగలవు'' 


అటుపిమ్మట నారదుడిట్లనెను “నీకు ఉపనిషత్తులలో నొక మంత్రమును బోధించెదను. ఒకవారము 
రోజులు నీవు ఆ మంత్రము నుచ్చరించిన తర్వాత ఆదిశేషుని చూడగలవు అప్పుడు వీవు ధ్వైతభావము 
వీడి, ఉత్తమజీవులు 'పొందిన సర్గతిని పాందగలవు'' 


నారదుడు తన యోగశక్రోత అక్కడి వారందరూ చనిపోయిన రాకుమారుని చూచునట్లు చేసెను. 
నారదుడతనితో యిట్లనెను '' నీకు అభివందనము. మరణించిన రాకుహూరుని ఆత్మవునీవు. నీ బంధుజనమును 
పరికింపుము నీ తల్లీ తండ్రి, యితరులు నువ్వువారిని విడిచివెళ్ళినందుకు విచారిస్తున్నారు నీవు వదలిపెట్టిన 
యీ శరీరములోనికి తిరిగి ప్రవేశంపుము నీ తండ్రి నీకు యిచ్చుటకు సిద్దముగా నున్న యీసంపదను, 
రాజ్యమును అంగీకరింపుము. ఈ సింహాసనముపై కూర్చుని అందరికీ ఆనందము చేకూర్చుము''. 


రాకుమారుని ఆత్మ యిట్లు పలికెను. '' దివ్యమైన ఆత్మ కర్మలలో చిక్కుకొనుటవలన, యీ లోకములో 
మానవుడుగా, పక్షిగా, లేక మృగముగా జన్మించును. ఆ విధముగా చూచినట్లయితే, యీలోకములో జన్మించిన 
ప్రతిఒక్కరూ, యెప్పుడో ఒకప్పుడు మరొకరికి పుత్రుడుగానో, తండ్రిగానో, తల్లిగానో, స్నేహితుడుగానో, 
బంధువుగానో, లేక శత్రువుగానో ఉండియుందురు బంగారము, యితర వస్తువులను అమ్ము ట- కొనుటచేత 
నిత్యము ఒకరి చేతులనుండి మరొకరి చేతులలోనికి మారుచున్నది. అదే రీతిగా, ఆత్మ ఒక శరీరమునుండి 
మరొక శరీరమునకు, ఒక తండ్రీ నుండి మరొకనికి మారుచున ఎది. ఈ బంధుత్వము అనిత్యము, అసత్యము. 
ఈ బంధుత్వము ఉన్నంతవరకు మమకారముండును. కాని ఆత్మకు, శరీరములో ఉంటూన్నప్పటికీ, యీ 
(భ్రాంతి ఉండదు సంబంధము వలననే బాధ జనించుచున్నది. ఇది ఒక బంగారపు కడ్డి వంటిది 


“ఉదాహరణకు ఒక బంగారు కడ్డీని తీసుకొనుము. ఈరోజు అది ఒక లోభి పెట్టాలో నున్నది. నిన్నటి 
దినము అది బంగారువస్తువులు చేయు కంసాలి ఇనుపపెట్టలో నుండెను. కొన్ని సంవత్సరముల తర్వాత 
మహారాజు కోశాగారములో నుండును (ప్రతిఒక్కరూ బంగారు కడ్డీ తమ పెట్టెలో నున్నదందురు అది 
లోభి పెక్టైకావచ్చును, కంసాలి ఇనుపపెట్టు కావచ్చును, లేక రాజు కోశాగారము కావచ్చును కాని వారు, 
బంగారు కడ్డీకి పెట్టుతోగాని, దాని స్వామితోగాని అనుబంధములేదని (గ్రహించలేరు. అదే విధముగా ఆత్మకు 
యెటువంటి అనుబంధములులేవు. అందుచే బాధకాని, సుఖముగాని ఉండదు. అందుచేతనే శరీరములో నున్న 


ఆత్మ, శరీరము విడిచిన తర్వాత విచారించదు''. ఆ విధముగా రాకుమారుని ఆత్మపలికి, వారందరి నుండి 
అదృశ్యమయ్యెను. 


141 


శ్రీమద్భాగవతము 


ఈ దృశ్యమును చూచి అచ్చెరువొంది, మరణించిన రాకుమారుని మాటలు వినగా, వారి దుఃఖము 
తొలగిపోయి, నిర్విచారముగ నుండిరి. వారికిగల గొలుసుల బంధము త్రెగుటచేత యెటువంటి బాధయు 


లేకుండెను ఆ తర్వాత రాకుమారుని మృతదేహమునకు అంత్యక్రియలు జరిపిరి. సవతితల్లులు తమ 
అకృత్యమునకు పశ్చాత్తాప పడి, పాపవిముక్తికి వ్రతములు చేపట్టిరి. 


అంగిరస, నారద మహర్షులు పలికిన పలుకులకు చిత్రకేతు మహారాజు మనస్సు, (ప్రశాంత సరస్సువలె, 


నిశ్చలముగా నుండెను. బురదతోవిండిన సరస్సును విడిచి యేనుగు వెళ్ళినట్లు, రాజు దేశము విడిచి 
లోకసంచారమునకు వెడలెను. 


142 


సప్తమ స్కంధము 
75 బ్రహ్మవిద్య 


చిత్రకేతు మహారాజు యమునా నదీ తీరమును చేరెను. పవిత్ర నదీ జలములో స్నానమాచరించి ధ్యానమున 
కుపక్రమించెను అంగిరస నారద మహర్షులు అతని మనుసులో మెదలగా, మానసికముగా వారి నావాహన 
చేసి, మనస్సునందే వారికి నమస్కారములు చేసెను, వెంటనే నారదుడు, అంగిరసునితో ప్రత్యక్షమయ్యెను. 
ఇది వరలో మంత్రము నుపదేశించెదనని మాట యిచ్చిన (ప్రకారము రాజున కామం[త్రము నుపదేశించిరి 


ఆ మంత్రము, రాజు ఆదిశేషుని చేరుటకు సహాయపడునని చెప్పి, రాజును మహర్షులిడ్దరూ ఆశీర్వదించి 
వెళ్ళిపోయిరి. 


చిత్రకేతు ఆ మంత్రమును యేడు దినములు, యేడు రాత్రులు నిర్విరామముగా నుచ్చరించెను అతడు 
కేవలము జలము మాత్రమే ఆహారముగా (గ్రహించుచుండెను. ఏడవరోజు రాత్రి అతడు విద్యాధరుడయ్యెను 
అతని మనస్సు నిర్మలముగా ప్రకాశవంతముగా నుండెను మరికొద్ది రోజులకే భగవంతుని మరొక రూపమైన 
ఆదిశేషుని చేరెను రాజు పొగడ్తలకు సంతసించి, ఆదిశేషు డిట్టునెను ''నీ భక్తి నాకు సంతోషము కలిగించెను. 
నా వద్ద జ్ఞానము పొందుటకు వెళ్ళమని నారద, అంగిరసులు నీతో చెప్పియున్నారు నీకు బ్రహ్మవిద్యను 
బోధించి, నీ మనసు నుండి మాయ అనే తెరను తొలగించి నిర్మలము గావించెదను, 


“ఈ (ప్రపంచమంతయు నే నావరించియున్నాను. నేను ద్రష్టను, దృష్టమును. దర్శన విధానము నేను 
నేను ద్రష్టను, దృష్టమును, యీ రెండింటికి భేదము లేదు చూచువాని యందును, అతడు చూచు వస్తువు 
నందును నేను ప్రవేశించి ఉంటున్నాను. ఒకప్రక్క వస్తు ప్రపంచము కలదు; మరొక (ప్రక్క యీ వస్తు ప్రపంచము 
ననుభవించు మానవుడు కలడు నిజముగా యీ రెండును ఒకే. నేనే యీ రెండు రూపములు 
ధరించుచున్నాను కాని యీ రెండింటికీ భేదము లేకపోవుట సత్యము నేను రెండింటియందు వ్యాపించి 


యున్నాను. స్వప్నము, స్వప్నము ననుభవించు వానిని ఉపమానముగా తీసుకుని మరికొంత విపులముగా 
చెప్పెదను. 


“మానవుడు నిద్రపోవుచున్నపుడు స్వప్నమందు అనేక వృక్షములు, పర్వతములు, యితర వస్తువులతో 
కూడిన లోకమును చూచును ఈ స్వప్నలోకమును సృష్టించినది నిద్రించుచున్న మానవుడు, అతని మనస్సు 
నందు మాత్రమే యీ లోకము కలదు. అతను లేక స్వప్నలోకము లేదు. మరియు, న్వప్నమునందు తాను 
మెలకువ కలిగియున్నట్లు, లేక స్వప్న ప్రపంచములో ఒకచోట, తాను నిద్రించి యున్న స్థలము కాక, ఉన్నట్లు 
కలగనును కోసల దేశములో నిద్రించుచున్న వ్యక్తి గాంధార దేశములో యేదో జరుగుచున్నట్టు కలను గనును 
ఇవన్నియు కలలు గనేవారి సామాన్య అనుభవములు నీ దృష్టిని కొద్దిగా మళ్ళించి, ఆత్మయే కలను 
గనుచున్నవాడుగా పరిగణించినట్టయితే, యీ లోకమంతయు సామాన్య మానవుడు చూచుదానికి భిన్నముగా 
నుండును. [బ్రహ్మ స్థితిని పొందినవానికి, యీ లోకము స్యప్నతుల్యమగును. ఈ లో కమంతయు స్యప్నమును 
గనుచున్న ఆత్మ సృష్టంచుకొన్నది; ఇది నిద్రలో మానవుని మనస్సు సృష్థించు స్వప్న లోకములవలె నుండును 
ఆత్మ, తాను గనుచున్న స్వప్నము నుండి మేలుకొన్నంతనే, అనగా జ్ఞానోదయము కలిగినదని (గ్రహించినం 


143 


శ్రీమద్భాగవతము 


తనే, యీ వస్తు ప్రపంచమంతయూ మాయ యని (గ్రహించును 


“మానవుడు మూడు అవస్హలను పొందుచున్నాడు. జా(గదవస్స స్వప్నావస్త్రృ నిద్రావస్త్ర ఇవి ఒకదాని తర్వాత 
ఒకటి ప్రతి ఒక్కరికీ కలుగుచుండును. జాగ్రదవస్తలో స్వప్న లోకముండదు స్వప్నములో నున్నపుడు 
జాగ్రత్‌ లోక ముండదు. నిద్రావస్థలో జాగ్రత్‌ లోకముగాని, స్వప్నలోకము గాని యుండవు. కాని యీ 
మూడు అవసలందు ప్రత్యేకముగా ఒకటి ఉంటున్నది అది “నేను మెలకువలో నున్నాను', 'నేను నిద్రించుచూ 
స్వప్నము గాంచుచున్నాను', 'నేను గాఢ నిద్రలో నున్నాను', అని అంటున్నది. అదియే ఆత్మ, నీలో, 
నాలో ఉన్నది “నేను అందరిలో ఉన్నాను ఈ సత్యమును (గ్రహించినట్టయితే సుఖ దుఃఖములకు, యితర 
ద్వంద్వామభూతులకుగాని తావు లేదు. ఎందుకనగా అప్పుడు యీ బహుళ (ప్రపంచము అదృశ్యమగును. 
అప్పుడు నీకు సమదృష్టి యేర్చడి అన్నీ ఒకే విధముగా గోచరించును వృక్షము- గడ్డిపోచ, పర్వతము- యిసుక 
రేణువు; ఇవన్నియు ఒకకేయని, ఆత్మ వ్యక్త రూపములని తలచెదవు రెండునూ ఒకకైయని [గ్రహించుట 
వలన వావిలోగల భేదములు కనుపింపవు అన్నింటిలో నేను వ్యాపించి యున్నట్లు (గ్రహించగలిగిన స్లితినే 
(బ్రహ్మన్థితి యందురు 


''ఈ సత్యము తెలియనంతవరకు జీవుడు యీ వస్తు ప్రపంచములో కొట్టు మిట్టాడుచుండును సత్యమును 
యెజుగ కుండుట చేత, ద్వంద్వములకు లోబడి బాధల ననుభవించును అందుచే ల దిని 


పెంపొందించుటకు యత్నించవలెను. దీనివలన అన్నింటియందు సమదృష్టి కలుగును బ్రహ్మవిద్య యందు 
ఆరితేరిన వారికి అన్నియూ ఒకే విధముగా గోచరించును 


''జ్ఞానవంతులు మొదట వైరాగ్యము నలవరచుకొనవలెను ఇది సే $చును అనగా (బహ్మా స్టీతిని పొందుటకు 
మొదటి మెట్టు 


“'మావవులు లోకములో సుఖప్రాప్తీకి, దుఃఖ నివృత్తికి తీవ్రముగా ప్రయత్నించెదరు వారు చేయు 
కర్మలన్నిటికీ యిదే ధ్యేయము. కాని, చిత్రమేమనగా వారు ఆశించినది లభ్యమగుట లేదు వారికి సుఖప్రాప్తిగాని, 
దుఖ వివృత్తిగాని కలుగుట లేదు మానవుడు తీవ్రముగా ప్రయత్నము చేసి పొందవలసినది ఒకే ఒక్కటి: 


అది మూడు అవస్థలందు ఉండునది. ఓ రాజా! ఈ సత్యమే 'నేను' అని (గ్రహింపుము. నాయందే మానవుని 
మనస్సు లగ్నము కావలెను. నమ ఎ ధ్యానించుము. 


“వేమ యింతవరకు బోధించిన దానిని చక్కగా తెలిసికొనినచో, నీవు నన్ను చేరుకుని నాలో ఐక్యము 
కాగలవు''. 


ఆటుపిమ్మట ఆదిశేషుడు అదృశ్యమయ్యెను. రాజు వర్షింప సాధ్యముకాని శాంతిని పొందెను ఇంకెపుడూ 
తవకు విచారము కలుగదని (గ్రహించి మిక్కిలి ఆనందించెమ. ఆకాశములో యెగురగలిగే రథముసెక్కి_ 
చిత్రకేతుడు ప్రయాణము చేసెను అనేక వేల సంవత ఎరములు అతడట్టు నిర్విచారముగా యెట్టి బంధముల 
లేక సంచరించెనము భగవంతుని కీర్తించుచూ కాలమును వెళ్ళబుచ్చెను 


144 


సప్తమ స్కంధము 
76 సతీదేవి శాపము 


ఒకప్పుడు మహాదేవుని నివాసమైన కైలాస పర్వతము మీదుగా ప్రయాణించుచుండగా, చిత్రకేతుడు 
మహాదేవుని ప్రకాశవంతమైన రూపమును చూచెను. నారాయణుడు తనకు (ప్రసాదించిన రథము నుండి, 
చిత్రకేతుడు కైలాస పర్వతమును, అందు ప్రమధగణములు మహాదేవుని చుట్టూ చేరియుండగా చూచెను. 
మహాదేవుడు బుషులందరి మధ్య కూర్చుండెను. అతని ఒడిలో సతీదేవి కూర్చుని యుండెను. ఒక చేతితో 
మహాదేవుడామె నాలింగనము చేయుచుండెను ఇది చూచి చిత్రకేతుడు విరగబడి, వారందరికీ వినబడునంత 
గట్టిగా నవ్వెను చిత్రకేతుడు యిట్టనెమ. ''మహాదేవుడిట్టు చేయుట చాల ఆశ్చర్యముగా నున్నది అతడు 
యీ లోకమునకు (ప్రభువని అందురు అతడు అందరకూ గురువుగా ప్రసిద్దినాందెను. అతడు బుషుల 
సమావేశమునకు అధ్యక్షత వహించుచుండెను మరి నేను చూచునదేమి? బాహాటముగా అందరి సమక్షములో, 
తన భార్యతో రతికేళి జరుపుచుండెను సన్యాసి వస్త్రములు ధరించి, జడలు కట్టిన వెంట్రుకలతో, పవిత్ర 
శాస్త్ర, గ్రంధముల నెరిగియూ, యీ మహాదేవుడు, అజ్ఞాని కుసంస్కారుడైన సామాన్య మానవునివలె, అందరిలో 
తన భార్యతో రతికేళి జరుపుచున్నాడు ఎందుచేత? అజ్ఞానులు కూడను సిగ్గు విడచి యిట్లు (ప్రవర్తింపరు 
రహస్యముగా భార్యతో రతి సలిపెదరు మరి యీ దృశ్యము నెట్టు అర్హము చేసుకొనవలెను?! 


ఈ మాటలను మహాదేవుడు విని ఊరకుండెను. అతడు నవ్వుచు మౌనముగా నుండుట జూచి, 
యితరులుకూడ అస్టే మౌనము వహించిరి ఎవ్వరూ ఒక్కమాట కూడ పలుకకుండిరి. కాని సతీదేవి రాజు 
మాటలను విని సహించలేకపోయెను తనకు గల ఇంద్రియ నిగ్రహము యితరులకు లేదని గర్వముతోనున్నాడని 
సతీదేవి తలచి, అతని కొక గుణపారము నేర్చి అతని గర్వము నణచవలెనని భావించెను. ఆమె కనులు 
(కోధముతో యె(రబడగా యిట్లనెను “ఈ మనిషి చాలా గొప్పవాడననుకుని మనవంటి ' సిగ్గులేని వారలకు 
ప్రవర్తనా నియమావళిని బోధించుట కర్ణుడ ననుకొనుచున్నాడు. 


“బ్రహ్మ, బ్రహ్మ పుత్రులైన భృగు నారదుల సందేశములను వినినవారు, తదితరులు యిక్కడ చేరియు 
న్నారు వీరికెవరికీ ప్రవర్తన తీరు తెలియదనియూ, తనకొక్కనికే తెలుసుననుకొనుచున్నాడు ఇప్పుడే కళ్లు 
తెరిచిన యీ రాజు, వీరంతా మూర్చులని, నా భర్త మహాదేవుడు గౌరవమునకు అనర్హుడని భావించుచున్నాడు 
ఊ రాజు గర్వము నణచవలసిన సమయము వచ్చినది; ఇతనిని శిక్షింపక తప్పదు ఇతడు నారాయణుని 
పాదముల దరిదాపులలో నుండుటకేమాత్రము అర్హత లేదు అందుచేత, ఓ చిత్రకేతూ! నీ అహంకారమునకు 
శిక్షగా, నీవు అసుర జాతిలో జన్మించవలసినదిగా శపించుచున్నాను''. 


చిత్రకేతు మహారాజు రధము దిగి, వినయపూర్వకముగా సతీదేవికి ప్రణమిల్లైను అతడిట్లనెను '' జగజ్జననీ! 
ఈ రెండు చేతులు జోడించి నీ శాపము స్వీకరించెదను. మానవుడు, యిదివరలో తాను చేసిన కర్మలకు 
ఫలితమును భగవంతుడు నిర్లయించును మానవుడనే జంతువు మాయచేత భ్రాంతిలో చిక్కుపడి, యీ 
సంసార వలయములో గిరగిర తిరుగుచూ, బయటపడు మార్గము తెలియక, ఒక దాని వెంట ఒకటి వచ్చే 
సుఖ దుఃఖముల ననుభవించుచుండును ఊ ద ఏంద్వములతో ఆత్మకు యెట్టి సంబంధము లేదు ఇతరులెవరూ 
వీటిని కలిగించలేరు అనంత (ప్రవాహముగా భభ్రాంతితో నిండిన యీ లోకములో, శాపమునకు, వరమునకు 
ఒక స్థానమున్నదా? స్వర్గమేది? నరకమేది? సుఖమేది? దుఃఖమేది? పరమాత్మ, మాయచేత జీవులను 


145 


శ్రీమద్భాగవతము 


సృష్టించును అతడే వారికి బంధమును, బంధ విముక్తిని యేర్చరచును. కాని పరమాత్మ వీటి కతీతముగా 
నుండుము. అతనికి ఒకరిపై రాగము మరియొకరి పై ద్వేషము లేవు. అతనికి బంధువులుగాని, స్నేహితులుగాని 
శేరు. ఆతని కన్నియు ఒకే విధముగా గోచరించును. అతనిలో ద్వంద్వములు లేవు. తల్లీ! నీవు నాకు 
శాపమిచ్చివందుకు వీపై నాకు కోపము లేదు. శాపమును ఉపసంహరింపమని గాని, మార్చమని గాని అడుగను. 


నా మాటలు కష్టము కల్గించినచో నన్ను మన్నించవలేను''. 


వారిద్దరకూ నమస్కరించి, చిత్రకేతుడు, రథమునెక్కి. ముఖముపై చిరునవ్వు చిందగా అక్కడ నుండి 
వెళ్ళిపోయెమ 

మహాదేవుడు చిరునవ్వుతో రాజును గమనించుచుండెను అతడు సతీదేవివైపు తిరిగి యిట్లనెను. '“'నారాయ 
ణువి భక్తుల గొప్పదవమును చూచితివా? వారిని యేదియు కలుషితము గావించలేదు నారాయణుని భక్తులకు 
స్వర్గము, నరకము, శాపము, వరము, అన్నియూ సమానమే. వారు యెట్టి ఉద్రేకములకు లోనుకాకుండ, 
యెక్కడ ఉన్నప్పటికీ శాంతముగా నుండెదరు వారికి అన్నియు ఒక్క రీతిగనే గోచరించును అతడు 
'బ్రహ్మవిద్యలో నిష్ణాతుడు ద్వంద్వముల కతీతుడు. అతని ముఖములోని (ప్రశాంతతను చూడుము అట్టి 
వానికి దారుణమైన శాపము నిచ్చితివి*. సతీదేవి కోపము అణగారగా, ఆమె చిత్రకేతుని, అతని (ప్రశాంత 


వదవమును గాంచెను చిత్రకేతునకు తిరిగి శపించగల శక్తి యుండినప్పటికీ, అతడు ఆమెను శపింపకుండెను 
ఆమె శాపమును (ప్రశాంత వదనముతో స్వీకరించెను. 


ఆ చిత్రకేతుడు, సతీదేవి శాప కారణముగా, వృత్రుడుగా జన్మించెను 


77 మరుత్తుల జననము 


వారాయణుని సహాయ సంపత్తులతో ఇంద్రుడు అసురులను సంహరించునపుడు, దితికి విచారమును 
కోపమును వచ్చెను తోబుట్టువులను చంపిన, ఇంద్రియలోలుడు, క్రూరుడు, పాపాత్ముడు అయిన ఇంద్రుడు 
మరణించవలెనని ఆమె నిశ్చయించుకొని, యిట్లనెను “ఈ ఇంద్రుడొాక మూర్చుడు తన ప్రాణమును 
సంరక్షించుకానుటకు ధర్మ సూత్రములను విస్మరించెను రాజు కావచ్చు, పాలకుడు కావచ్చు, దేవత కావచ్చు. 
అందరి శరీరము ఒకటి కాదా? మరణించిన రెండు మూడు రోజుల తర్వాత యీ శరీరము (గద్దలకు, నక్కలకు, 
పురుగులకు విందగును. శరీరమును దహించిన, పిడికెడు మాత్రము బూడిద మిగులును అటువంటపుడు, 


యీ శరీర రక్షణము కొరకు పాపములు చేయుట మూర్చత్వము, స్వార్టము కాదా? ఈ ఇంద్రుని చంపుటకు 
నేవొక పుత్రువి బడయుదును ”' 


దితి తన భర్త కశ్యపునకు తన కోరికను తెలిపి అది నెరవేరునట్టు సహాయపడవలసినదిగా అర్షించెను. 
ఆమె భర్తనుండి వాగ్దానము పొందుటకు ఒక కుతం(త్రమును ప్రయోగించెను. ఆమె భర్తకు చాల రోజులు 
అతడు మెచ్చుకునే టంతగా సపర్యలు గావించెను కశ్యపుడు సంతసించి యిట్లనెను. “నీవు చేసిన సపర్యలు 
వాకెంతో సంతోషము కల్గించినవి. నీవు యేమి కోరిన దాని నొసగుదును, నన్ను అడుగుము"'. అప్పుడామె 


146 


సప్తమ స్కంధము 

తనకొక పుత్రుడు కావలెనని, అతడు ఇంద్రుని సంహరించవలెనని కోరెను. ఆమె యిట్టి అపవిత్రమైన కోరిక 
కోరినందుకు కశ్యపుడు చాల చింతించెను. అనాలోచితముగా చేసిన వాగ్దానమునకు అతడు పరితపించెను 
కాని మాట నిలబెట్టుకొనదలచి అతడిట్లనెను '“నేను ఒక వ్రతము చేయు మం(త్రములమ నీకు బోధించెదను. 
ఒక సంవత్సర కాలము నీవు ఆ వ్రత నియమములను శ్రద్దగా పాటించవలెను. ఇది చాల కఠినమైనది. నీవు 
తు,చ తప్పకుండా నా సూచనలను అనుసరించవలెను. నీవు అట్టు చేసినచో, సంవత్సరము తర్వాత నీ 


(ప్రార్థనలకు సమాధానముగా ఒక పుత్రుడు కలుగగలడు''. ఆ తర్వాత పుంసవనమనే వ్రతమును కశ్యపుడు 
దితికి బోధించెను. | 


దితి తన గర్చములో కశ్యప కుమారుడు పెరుగుచుండగా, భర్త ఉపదేశించిన వ్రతమును నిష్టతో 
ఆచరించుచుండెను ఇట్టుండగా ఇంద్రుడు దితి ఆ(గ్రహమును తెలుసుకొనెను ఆమె ఆచరించు వ్రతమును, 
ఆమెకు పుట్టబోయే కొడుకు తనను సంహరించునని ఇంద్రుడు తెలుసుకొనెను ఇం(ద్రుడు దిత్తి వద్దకు వచ్చి 
ఆమెకు సేవచేయు భారమును వహించెను. (ప్రతిరోజూ అతడు పుష్పములు, ఫలములు, సమిధలు, కుశఘాస 
ములు ఆమె చేయు వ్రతము కొరకు తెచ్చుచుండెను. ఆమె అవసరములకు పరిశుద్దమైన జలమును 
తెచ్చుచుండెను. ఆమెను నిత్యము గమనించుచు ఆమె తోడనే ఉండజొచ్చెను అతని సేవాభక్తిని దితి 
మెచ్చుకొనెను. (స్త్రీ సహజమైన వాత్సల్య గుణము కలదగుటచేత, అతని సేవాభక్తిలో దాగియున్న కుయుక్తిని 
ఆమె పసిగట్టలేకపోయెను. ఆమె విశ్రాంతి పొందుచు వ్రత నియమనిష్టలను ఉల్లంఘించు తరుణము కొరకు 
ఇంద్రుడు వేచి చూచుచుండెను వేటగాడు యెరకొరకు వేచియున్నట్టుగా నుండెను అత డెంతగా 
ప్రయత్నించినప్పటికీ, ఆమె ఒక క్షణము కూడా విశ్రాంతి తీసుకొనకుండెను. కశ్యపుని సూచనలమ ఆమె 


అతి శ్రద్దగా పాటించుచూ యెట్టి పొరపాటును చేయకుండెను అయినప్పటికీ ఇంద్రుడు తన ప్రయత్నము 
విరమించలేదు. 


చిట్టచివరకు ఇంద్రుని ఓర్పు ఫలించెను ఒకరోజు, ఆమె వ్రత నియమనిష్టలకు బాగా అలసి యుండెను. 
పైగా ఆమె ప్రసవించు దినములు దగ్గరకు వచ్చినవి. అలసట చేత, ఆమె స్నానమాచరించక, ఆచమనము 
చేయక ఒకనాటి సాయంత్రము నిద్రపోయెను ఇది భగవంతుడు. తన కొసగిన మహదవకాశమని ఇంద్రుడు 
తలచెను తన యోగశక్తోత ఆమె గర్భములో (ప్రవేశించెను. బంగారు వర్షములో రూపమేర్పరచుకొనుచున్న 
శిశువును చూసెను. తన వజ్రాయుధముచే ఆ శిశువుని యేడు ముక్కలు చేసెను ఆ విధముగా ముక్కలైన 
శిశువులు రోదింప మొదలిడిరి అతడు “మా రుది అనగా యేడవవద్దు అని పలికెను. ఒకొక్క ముక్కను 
తిరిగి యేడు ముక్కలు చేసెను. అట్లు ముక్కలైన శిశువులు చేతులు జోడించి యిట్లనిరి. ''ఇంద్రా! మేము 
నీకు సోదరులము. నీవెందుకిట్లు చేయుచున్నావు?'' ఇంద్రుడు వారికిట్టు సమాధానమిచ్చెను. “మీరు 
భయపడవలదు మీరు నాకు సోదరులుగా ఉండుటకొరకీ యిట్లు చేసితిని. మీరు నాతో దేవగణములో 
మరుత్తులను పేరుతో నుండగలరు'' 


దితి నిద్రనుండి లేచి తాను కుమారులను (ప్రసవించినట్టు (గ్రహించెను వారు అగ్నివలె (ప్రకాశించుచు 
ఇంద్రుని (ప్రక్కనే యుండిరి. ఆమె వారివైపు, ఇం(ద్రునివైపు తిలకించి చూచెను. ఆమె యిట్లనెను. ''ఇంద్రా! 
ఈ కఠినమైన వ్రతమును నిన్ను చంపు కుమారుని గనుటకు ఆచరించుచున్నాను. నలుబది తొమ్మిది 
పుత్రులెట్లు కలిగిరి? అబద్దము లాడి నన్ను మోసపుచ్చకు. నీవు సత్యము పలుకగలిగినచో వాకు చెప్పుము" '. 
ఇంద్రుడామెతో నిట్లనెను. “అమ్మా! నీవు నన్ను క్షమింప వేడెదను, నీ ఆగ్రహము నుండి నన్ను నేను 


141 


శ్రీమద్భాగవతము 


రక్షించుకొనుటకై, నీ గర్భములో ప్రవేశించి పుట్టబోవు శిశువును నాశనము చేయుటకు ప్రయత్నించితిని. 
కాని నా వజ్రాయుధముతో ఆ శిశువును ముక్కలు చేసినప్పటికీ అది చావకుండెను. ఈ ఘోరము చేసినందుకు 
నన్ను మన్నించి క్షమించవలెను. నీ పాదములకు నమస్కరింతును. ఇది చాలా క్రూర కృత్యమని నేనెజుగుదును. 
కాని అమ్మా! జీవించవలెనన్న కోరిక ప్రతివారి హృదయమునందూ ఉండును. అదియే నేనిట్టు చేయుటకు 
కారణము. నీ పుత్రులందరూ జీవించి యున్నారు. నేను వారిని సంహరించలేకపోతిని' '. 


ఛా 


ఇంద్రునిపై పె దితి ఆగ్రహము యిగిరిపోయెను. దే పపము క కూడ మటుమాయమయ్యెను. ఆమె యిట్లనెను. 
“విధి వక్రించుట చేత కఠినమైన వ్రతము నాచరించుటలో ఒక క్షణ కాలము మైమరచి నిద్రించి, వ్రత నియమము 
నుల్లంఘించితిని. (ప్రతిరోజూ అతి జాగ్రత్తగా వర్తించే నేను, యీ రోజు తప్పు చేసితిని. ఇది నా అజా(గత్త 
కాదు. నారాయణుని మాయచేతనే యిట్లు జరిగినది. నా శిశువుకు తండ్రి అమృతత వము (ప్రసాదించుటచేత, 
నీ వజ్రాయుధము కక్తిలేనిదయ్యెను. నీవు కోరుకున్న ఎ దానిని నీవు సాధించినావు. నా శిశువు మరణించకుండుట 


నా అదృష్టము'' 


. కొన్ని క్షణములు దితి మౌనముగా నుండెను. ఇంద్రుడు తలవంచుకుని, వణకుచున్న చేతులు జోడించి 
నిలబడియుండెను. ఒక సాధ్యుస్త్రీ యొక్క శాపము మృత్యువుకన్న తీవ్రమైనది. ఆమె ఆ(గ్రహమెంత తీవ్రమైనదో 
ఇంద్రునకు తెలియకుండెను. 


దితి తనను తాను సముదాయించుకొనెను. క్రోధము, ద్వేషము ఆమె నుండి నిష్కమించగా, ఆమె 
యిట్లనెను. '“భగవదిచ్చను యెవరూ దాటలేరు. నాయీ పుత్రులను నీతో తీసుకువెళ్ళుము, వారు నీకు 
సహచరులుగా నుందురు. వారు అసుర జాతిలో జన్మించినప్పటికీ, నీ వలెనే వారందరిని దేవతలుగా 
పరిగణింతురు''. 


78 యుధిష్టిరుని సందేహము 


“యుగములలో మూడవదైన ద్వాపరమందు, ' పాండవా(గ్రజుడైన యుధిష్టిరుడు రాజసూయయాగము 
జరిపెను. యాగము పూర్తియైన పిమ్మట పాండవులు, అతిథులలో. కెల్ల మిక్కిలి శ్రేష్టుడైన (శ్రీకృష్ణుని, 
పూజించిరి. ఇందుకు చేది రాజైన శిశుపాలుడు మండిపడెను. శిశుపాలుడు కృష్ణుని నిందించుచు మాట్టూడెను. 
అతని నిందాఘాతము నరికట్టుటకు, కృష్ణుడతనిని సంహరింపవలసి వచ్చెను. మరణించిన తర్వాత శిశుపాలుని 
శరీరము నుండి వెడలిన ప్రాణము (శ్రీకృష్ణుని పాదములనైపు సూటిగా వెళ్ళి అక్కడ అదృశ్యమయ్యెను. 
కొద్దిమంది మాత్రమే ఈ దృశ్యము చూడగలిగిరి. శిశుపాలుని శరీరము నుండి వెడలిన వెలుగు (శ్రీకృష్ణుని 
'పాదముల దిక్కుగా పయనించి, అతని పాద పద్మముల చెంత మోక్షము పొందెను. దీనిని చూసిన కొద్దిమందిలో 


ఒకడైన యుధిష్టరుడు వెంటనే నారదుని యిట్లడిగెను. “మహాప్రభూ! శిశుపాలుడు భగవంతునిలో ఐక్యమగుట 
చాలా లా చ్విత్రముగా నున్నది. . 





“భగవంతునికి భక్తులుగా నున్నవారు, భగవంతుని పాదముల. ధ్యాస తప్ప అన్యచింత' లేనివారు కూడా 
అభముగా భగవంతుని చేరలేకపోవుచున్నారు. కోని:యీ శిశుపాలుడు, కృష్ణుని ద్వేషించు పాపాత్ముడు, 





Cie 


సప్తమ స్కంధము 
యెప్పుడూ కృష్ణుని నిందించే శిశుపాలుడు కృష్ణునిచే నిహతుర్తై కృష్ణుని పవిత్ర పాదముల చెంత చోటు 
చేసుకోగలిగినాడు. సుడిగాలిలోని మంటవలె నా మనస్సున్నది శ్రీకృష్ణుని నిరంతరము నిందించు శిశుపాలుడు 
నరకమునకు వెళ్ళక, భగవంతుని పాదముల చెంత ఆశ్రయము నెట్టు పొందగలిగెనో వివరించి చెప్పగోరెదను''. 
నారదుడిట్లు సమాధానమిచ్చెను. ''యుధిష్టిరా! నీ ప్రశ్న సముచితమైనది. కృష్ణుని 'నిందించువాడు యెందుకు 
శిక్ష పొందలేదని నీవు తెలుసుకొన గోరుచున్నావు. బహుశః నేనిప్పుడు చెప్పబోవునది నీకు తెలియకపోవచ్చు. 


“మానావమానములు, నిందాస్తుతులు యీ శరీరముతో కూడినవి. మానవ శరీరములో నున్న వ్యక్తికి యిట్టి 
భావములు కలుగుచుండును. హృదయములో “నేను, “నాది' అను భావములు స్పిరపడినపుడు, అహంకారము 
చేత స్తుతించినపుడు పొంగుట, నిందించినపుడు (క్రుంగుట జరుగును. ఈ అహంకారమే యితరులు 
హానిచేసినపుడు శిక్షించవలెనని, ఉపకారము చేసినపుడు (ప్రతిఫల మొసగవలెనని తలంచును కాని భగవంతుడు 
వీటీ కతీతుడు నీ వనుకునే యీ అపనిందలు భగవంతుని యేమాత్రము బాధించవు. నిందించిన వారిని 
శిక్షించుటలో కుతూహలము కూడ చూపడు అటులనే తనను పొగడువారిని స్వర్గమునకు పంపించుటయూ 


జరుగదు భక్తి సూత్రములు, భగవంతుని చేరు మార్గము అసాధారాణమైనవి, ఆకర్షకమైనవి. దీనిని నీకు 
విశదపరచెదను. 


“నిత్య ద్వేషము, నిత్యభక్తి, నిత్యానురాగము, లేక నిత్యము భగవంతునిపై అపేక్ష ఇవన్నియూ భగవంతుని 
దృష్టిలో ఒక్కటే, వారిని భగవంతుడు రశ్షీంచును. భగవంతుని చేరు అనేక మార్గములలో యివికొన్ని, 
భగవంతుని నిరంతరమూ తలచుకే అంతిమ ధ్యేయము. భక్తి భయము, అనురాగము, కోరిక, ద్వేషము, 
యివన్నీ భగవంతుని చేరుటకు మార్గములు రెక్కల పురుగు మట్టి పురుగును కన్నము ఉన్న గూటిలో 
నుంచి దానిని కుట్టుచుండునని నీకు తెలిసిన విషయమే. రెక్కల పురుగు తనను కుట్టునన్న భయముతో 
మట్టిపురుగు నిత్యము రెక్కల పురుగునే తలంచుటచేత, కొన్ని రోజులకు మట్టిపురుగు రెక్కల పురుగుగా 
రూపొంది గూడును ఛేదించుకుని బయటకు వచ్చును. అదే విధముగా నిత్యము భగవంతుని ద్వేషించుట 
చేత, అతని రూపము మనసులో స్టిరపడును. ఆ విధముగా వారి పాపములు తొలగి మనస్సు పరిశుద్దమై 
నారాయణుని పాదములు చేరుకొందురు. భగవద్దేషము ఒక రకమైన సంభ్రమ యోగము, యిది భగవంతుని 
చేరుటకు దగ్గర మార్గము. భక్తుడు నారాయణుని చేరుటకు దీర్హకాలము పట్టుగా, భగవద్ద్వేషి తక్కువ కాలములో 


భగవత్సాదములను చేరుట విశేషము! భక్తినలెనే, కోరిక, ద్వేషము, భయము, రాగము కూడ భగవంతుని 
చేరుట కనువైన మార్గములు 


““కృష్ణునిపై కాంక్షతో గోపికలు రాత్రింబగళ్ళు తలచుచుండిరి. వారు ముక్తి పొందెదరు. మేము భక్తితో 
నిరంతరము భగవంతుని తలచుటచేత మాయా ప్రపంచము నుండి స్వేచ్చను కనుగొనినాము కృష్ణుడన్న 
కంసునకు భయము. ఆ భయము చేత రాత్రి పగలూ కృష్ణుని తప్ప యింకెవరినీ తలంపకుండెను అతడు 
కృష్ణునిచే హతుడై అతని పాదముల చెంత చోటు చేసుకొనెను. కృష్ణునకు యాదవులందరూ బంధువర్గములోని 
వారగుటచేత, వారు (ప్రేమతో కృష్ణుని తలంచుచుండిరి. వారి సమయ మాసన్నమైపుడు ముక్తిని పొందుదురు. 
నీవు, నీ సోదరులు కృష్ణుని పై విపరీతమైన అనురాగము కలిగియుండుటచేత కృష్ణుని యెల్లప్పుడూ చింతించుచు 
న్నారు మీకు కృష్ణుని పాదముల యెడ స్టానము తప్పక లభించగలదు గమ్యము (ప్రధానము కాని, దానిని 
చేరు మార్గములు కాదు మానవుని తలంపులు భగవంతునిపై స్థిరముగా కుదిరినచో అతడు తప్పక ముక్తి 
పొందగలడు శిశుపాలుడు ప్రత్యేకమైన వరమును పొందియున్నాడు. భగవంతునిపై ద్వేషము కలిగి అతనిచే 


149 


' శ్రీమద్భాగవతము .. 
నిహతుడైన తర్వాత తిన్నగా భగవంతుని నివాసమైన వైకుంఠము చేరునట్టుగా వరమును బడసియున్నాడు. 
పురాణ కాలములో నారాయణుని ద్వారపాలకులైన జయ విజయులు, సనకసనందనాది బుషులచేత భూమి 
మీద జన్మించునట్టు శాపము పొందినపుడు, వారికి జన్మ బంధముల నుండి విముక్తికలిగించెదనని నారాయణుడు 
అభయమిచ్చినాడు. వారు భూమిపై జన్మించి నారాయణునిపై విపరీతమైన ద్వేషము .కలిగి యెల్లపుడూ 
నారాయణునే చింతించుటచేత, స్వేచ్చ లభించునని వారికి నారాయణుడు చెప్పెను. 


“వారు కృతయుగమునందు హిరణ్యాక్ష హిరణ్యకశళిపులుగాను, త్రేతాయుగములో రావణ కుంభకర్ణులు 
గాను, -ద్వాపరమందు శిశుపాల దంతవక్రులుగాను మూడుసార్లు. యీ భూమిపై జన్మించిరి. -ఇప్పుడు 
శిశుపాలుడుగా మూడవ జన్మ అంతమొందుటచేత, చాల కాలము. (క్రిందట యెచ్చటి నుండి బహిష్కుతుడ 
య్యెనో తిరిగి ఆ వైకుంఠమును చేరుకొనెను. త్వరలోనే దంతవక్రుడు అతని ననుసరించగలడు''. 


_యుధిస్టిరుడిట్టనెను. “వారి గురించి మరికొంత విపులముగా చెప్పవలెను. వారిద్దరి గాధ నాలో 
కుతూహలము రెకెత్తించుచున్నది'' . 


నారదుడిట్టు చెప్పెను. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు దితి పుత్రులు. సముద్రము నుండి భూమిని వెలికి 
తీసుకువచ్చునపుడు వరాహావతారము దాల్చిన నారాయణుడు హిరణ్యాక్షుని సంహరించెను. హిరణ్యాక్షుడు 
నారాయణునితో పోరాడి అతనిచేత నేలగూలెను''. 


79 హిరణ్యకశిపుడు - 


నారాయణుడు వరాహ రూపములో తన సోదరుని సంహరించుట చూచిన హిరణ్యకశిపునకు తీవ్రమైన 
కోప విచారములు కలిగెను. అతని కనులు యె(ర్రబడెను, వణకుచున్న పెదవులను. పళ్ల మధ్య అదిమిపెస్టైను.. 
. త్రిశూలమును చేత ధరించి అతడిట్లనెను. “స్నేహితులారా! నా సోదరునకు సంభవించిన. ఘోరమైన మృతి 
మీరందరూ యెజుగుదురు.. మనకు బద్దశత్రువైన నారాయణుని చేత. అతడు. నేలగూలెను. ఇది నేను 
 సహించలేను. ఈ త్రిశూలమును నారాయణుని హృదయములో (గ్రుచ్చి, ఆ రక్తముతో చనిపోయిన నా 
సోదరునికి శాంతిని చేకూర్తును. అప్పుడే నన్ను నిలువునా దహించుచున్న యీ బాధ సమసిపోగలదు. 
నారాయణుడు మరణించగానే, అతని. భక్తులు, చెట్టుకు చుట్టుకున్న లతలు చెట్టు సమూలంగా ' "పెరికివేసిన 
పిదప యెండిపోయినట్టు, వారికి వారే మరణించి రాలిపోవుదురు. ఇప ప్పుడు మీరు నేను చెపి నట్టు చేయవలెను. 
బ్రాహ్మణ క్షత్రియులతో నిండిన యీ భూమి మీద తపస్సు, యజ్ఞము, ధ్యానము ౩ చేయువారందరినీ నాశనము 
చేయండి. ధర్మమునకు నిలయుడైన నారాయణుడు, యెక్కడ యజ్ఞ యాగములు జరుగునో, యెక్కడ. 
బ్రాహ్మణులు చేరి తమ నిత్య విధులను ఆచరించుదురో, యెచ్చట. దేవతలు ఉందురో, అక్కడ: ఉండునని... 
' చెప్పుదురు. ఎక్కడెక్కడ బ్రాహ్మణులు, గోవులు, నున్నారో, వైదిక కర్మలు వేద విహితముగా జరుగునో 
అక్కడకు వెళ్ళి వాని నన్నింటినీ నాశనము గావీంపుడు.. అన్నింటినీ దగ్ధము చేయుడు. ప్రతి "ఒక్కరినీ 
..చంపివేయుడు. ' పవిత్ర వృక్షములను పెరికి పారవేయుడు. నారాయణునికి. నిలువ నీడ లేకుండ “మీరు . 
శేయగల్గినదంతా చేయవలెను''. . - రా 


సప్తమ స్కంధము 

(ప్రభువు ఆజ్ఞానుసారము అసురులు (ప్రతి ఒక్కరిని వేధింప దొడగిరి నగరములు, (గ్రామములు, గోశాలలు, 
పూల తోటలు, బుషులు నివసించు ఆశ్రమములు, భూములు, గృహములు, సర్వస్వమూ వారిచే 
ధ్వంసమయ్యెను గునపములు, బల్లెములు మున్నగు పరికరములతో గోపురములను, దేవాలయములను, 
నగర (ప్రాకారములను, భవనములను కూల్చి నేలమట్టము చేసిరి. వంతెనలను, రహదారి మార్గములను 
పగులగొట్ట్ణిరి నారాయణునకు పవిత్రమైన మామిడి మొదలగు ఫల వృక్షములను నరికి నేల గూల్సిరి 
నారాయణునకు పేద (ప్రజలు ప్రీతి పాత్రులగుటచేత, వారి గుడిసెలను తగులబెట్టిరి. 


అసురులచే బాధలు పడుచున్న దేవతలు స్వర్గమును వదలిపెట్టి యీ భూమి మీద మారు వేషములతో 
సంచరించుచుండిరి. హిరణ్యాక్షుని మరణమునకు పరితపించుచున్న బంధువులను హిరణ్యకశిపుడు ఓదార్చు 
చుండెను వారితో అతడిట్టనెను ''ఒక గొప్ప వీరుని మరణమునకు విచారించుట సరియైనది కాదు, 
యుద్దములో మరణమును వీరులు కోరెదరు. పురాతన కర్మ ఫలితముగా యిద్దరు జన్మనెత్తిరి వారి కర్మ 
ననుసరించి యీ జన్మలో వారికి యెడబాటు సంభవించినది కలియుట, కొంతకాలము కలిసి జీవించుట 
ఒక ఉత్సవములో కలుసుకొనుట వంటిది. మరణించని వాని ఎరని చెప్పగలను 
ఆత్మ నిత్యము, శుద్దము, అనశ్వరము ఇది శరీరములో నివసించునప్పుటికీ, దానికి భిన్నమైనది. శరీరమును 
ధరించు ఆత్మ మానవ గుణములు కలిగియుండును శరీరము మరణించగానే ఆ వ్యక్తి మరణించినట్టు 
భావించెదరు. కాని అది సరికాదు సుఖసంతోషములు, యితర ద్వంద్వానుభూతులు రక్త మాంసములతో 
నిండిన యీ శరీరమునకు సంబంధించినవి కాని, ఆత్మకు సంబంధించినవి కావు నదీ తీరమున నున్న చెట్ల 
నీడను నది జలములో మీరు కాంచ లేదా? నదిలో నీరు కదులుచున్నపుడు, చెట్లు నీడ కదలుచున్నట్లు 
గోచరించును కాని చెట్టు, వాని నీడలు స్టీరమైనవి వానికి కదలిక లేదు గిరగిర తిరిగే మానవునకు 
ప్రపంచమంతయూా తిరుగుచున్నట్టు కన్చించును కాని అట్లు జరుగుట లేదు అదే విధముగా, యీ శరీరము 
కప్పియున్న ఆత్మ మానవులకు కలుగు భావోద్వేగములను అనుభవించుచున్నదని తలచెదము కాని అది 
సత్యము కాదు స్వేచ్చగా నున్న ఆత్మ, శరీరమందు కట్టుపడిన ఆత్మ వేర్వేరుగా గోచరించును కట్టుపడిన 
ఆత్మ శరీరముతో కూడి యుండుటచేత, మానవులకు కలిగే సామాన్య అనుభవములు - విడిపోవుట, 
కలియుట, జన్మించుట, మరణించుట, మనస్తాపము, దుఃఖము, మున్నగునవి - ఆత్మ అనుభవించుచున్నట్టు 
భావించెదము కాని బుద్ది నుపయోగించి తెలుసుకొనినచో అట్టు గాదని స్పష్టమగును. శరీరమునకు భిన్నముగా 
నున్న ఆత్మకు మానవుని భావములతో గాని, అనుభవములతోగాని సంబంధము లేదు మీ విచారమును 


వదలిపెట్టి, మనము చేయు కార్యము గురించి యోచింపుడు నా సోదరుని మరణమునకు (ప్రతీకారముగా 
నారాయణుని నాశనము చేయు మార్గములను కనుగొనెదను'! 


80 హిరణ్యకశిపునకు వరప్రసాదము 


హిరణ్యకశిపునకొక కోరిక యుండెను. అతడు అజేయుడుగను, మరణము లేకుండగను ఉండవలెనని 
తలచెను ఈ ముళ్లోకములకు ఏకైక (ప్రభువుగా నుండవలెనని అతని కోరిక తన కోరిక నెరవేరుటకు తపస్సు 
చేయ నిశ్చయించుకొనెను తీవ్రముగా తపస్సు చేసి, తపశ్శక్తోత బ్రహ్మదేవుని మెప్పించి అతనిచే వరములను 
పొందవచ్చునని భావించెను మందర పర్వతమునకేగి, అనేక సంవత్సరములు ఏకా(గతతో తీవ్రముగా తపస్సు 


151 


శ్రీమద్భాగవతము 


చేసెను అతడు తీవ్రమైన తపస్సు చేయుచున్నపుడు, దేవతలు మారువేషములు తీసివేసి తిరిగి స్వర్గము 
చేరుకొనిరి రోజులు గడిచిన కొలది హిరణ్యకశిపువి తపస్సు తీవ్రత హెచ్చెను ఆ తీవ్రత వలన అతడు 
మిట్ట మధ్యాహ్నపు సూర్యుని వలె ప్రకాశించు చుండెను. అతని శిరస్సున గల ప్రతి జట ముడి అగ్ని వెళ్ళగక్కు 
చున్నట్టుండెను లోకమంతయు తపస్సు తీవ్రతకు వేడెక్కి భస్మమగునాయని అనిపించెను. సముద్రములు, 
వదులు అల్లకల్లోలముగా నుండెను. భూమి కంపించెను పర్వతముల నుండి మంటలు వెడలుచుండెను. 


నక్షత్రములు రాలుచుండెను. దిక్కులు మండిపోవుచుండెను హిరణ్యకశిపుని తపస్సు అంత తీవ్రముగా 
నుండెను 


ఎప్పుటి వలెనే దేవతలు బ్రహ్మ కడకు వెళ్ళి యిట్లనిరి ''దేవా! మీరు మీ భక్తుని వద్దకు వెళ్ళగోరెదము. 
అతవి కోరికలు తీర్చు సమయము యేతెంచినది. అతని తీవ్ర తపస్సుచేత జనించిన వేడిని మేము 
భరించలేకున్నాము అతని కోరికలు మీకు తెలియనివి కావు. అయినప్పటికీ మీకొక హెచ్చరికను చేయదలచి 
తిమి. హిరణ్యకశిపుడు, 'తపశ్శక్తి చేత బ్రహ్మ ఒకప్పుడు యీ లోకమును, దేవతలందరి నివాసములకన్న 
అత్యుత్తమమైన సత్యలోకమును తన నివాసము కొరకు సృష్టించెను నేను తీవ ప్రయత్నము చేసినచో, నేను 
కూడ (బ్రహ్మను కాగలను అప్పుడు నేను సత్య లోకమును నా నివాసముగా చేసుకొనగిలను. అప్పుడు నేనొక 
నూతన ప్రపంచమును సృష్టించి న్యాయ చట్టము అన్నిటినీ మార్చివేయుదును ఇంత కాలముగా వాడుకలో 


ఉన్న న్యాయములన్నింటినీ మార్చివేయుదును, వేయేల వాటిని సంపూర్షముగా నిర్మూలించెదను. ఇంతవరకు 
యేది పాపమని పరిగణించుచున్నారో | 


Ce అసురులందరూ దేవతలగుదురు నేను (బ్రహ్మ 
నైనపుడు దేవ 


. అని పలికి యున్నాడట అందుకొరకే హిరణ్యకశిపుడు యింత 


తీవ్రముగా తపస్సు చేయుచున్నాడు దేవా! మీరు అతని వద్దకు వెళ్ళి వరము లిచ్చునపుడు యీ విషయములు 
జ్ఞప్రియందుంచుకివవలెమ'' 


బ్రహ్మ వారి మాటలు విని, హిరణ్యకశిపుడు తపస్సు చేయుచున్న గుహకు వెళ్ళెను మొదట హిరణ్యకశిపుని 
చూడలేకపోయెను అతని చుట్టూ చెట్టు, పుట్టలు పెరిగిపోయెను బ్రహ్మ అతనిని సమీపించి యిట్లనెను 
“కుమారా! వీ తీవ్ర తపస్సుకు మెచ్చితిని. ఇంతకు ముందెవ్వరూ యింతటి భక్తితో, యేకాగ్రతతో తపస్సు 


ఆచరించి యుండలేదు. నాకు చాల సంతోషముగా నున్నది నీకు కావలసినది నను  అడుగుము. దానిని 
వీకు (ప్రసాదెంచెదమ" 


హెరణ్యకశిపుని భక్తికి బ్రహ్మ ఆనందముతో తన్మయత్వము చెందెను. ఆ తన్మయత్వములో దేవతలు 
చేసిన హెచ్చరికలను మరచిపోయెను హిరణ్యకశిపుడు బ్రహ్మ పాదములకు 'ప్రణమిల్లగా తన కమండలములో 
జలము చేతిలోవికి తీసుకుని అతని శిరస్సుపై జల్లైెను వెంటనే రాజస రాజు, అలత్య్యను చేత పోగొట్టుకున్న 
పూర్వపు బలమును, స్వచ్చతను, సౌందర్యమును, తిరిగి పొందెను కరిగించిన బంగారము “లె అతడు 
మెరయు చుండెను అతని కండ్లలో అశ్రువులు చిమ్మగా, గర్గద స్వరముతో యిట్లనెను. బ్రహ్మము 
చూచుటతోనే సంతోషము ముంచుకు వచ్చెను. అతడు బ్రహ్మను పాగడి, యిట్లు పలికెను ''మీరు నాకొక 
వరముమ |ప్రపాదించవలెమ, ఒకే ఒక్క వరము. నాకు అనేక కోరికలు ఉండెను కాని మిమ్ములను చూచిన 


తక్షణమే, నేవడగకుండనే అవి అన్నియు మీరు వాటిని ప్రసాదించినట్టు తెలుసుకున్నాను నేను కోరు ఒకే 
ఒక్క వరము - నాకు అమరత్వము, అవగా మరణము లేకుండ అనుగ్రహించవలెను''. 


152 


సప్తమ స్కంధము 

బ్రహ్మ యిట్లనెను “కుమారా! అమరుడను కాని నేను, నీకు అమరత్వమును (ప్రసాదించలేను కాని, 
వేని వలన మరణము కలుగకుండ నివారించ వచ్చునో వాటిని కోరుకొనుము, నేను వాటిని నీకు 
(ప్రసాదించగలను నేను అంతకన్న యేమియు చేయలేను”, 


హిరణ్యకశిపుడీట్టనెను. “అట్ల్టయినచో మీరు సృష్టించిన వేవియూ నా మరణమునకు కారణము కారాదు 
ఏ ఒక్కదాని చేతనూ నేను మరణింపకూడదు. ఆయుధములచేత నేను మరణించరాదు ఇంటి వెలుపల 
గాని లోపలగాని నాకు మరణము సంభవించకూడదు. రాత్రి యందు గాని పగటి యందు గాని నేను 
మరణించరాదు, భూమిపై గాని, ఆకాశమందుగాని నాకు మరణము కలుగరాదు. నాకు మానవుని చేత గాని 
మృగము చేతకాని మరణము కలుగకూడదు ప్రాణమున్న జీవుల చేత గాని జడ పదార్హముల చేతగాని నేను 
చావ కూడదు. దేవతలు, అసురులు, సర్పములు నన్ను నాశనము గావించుటకు శక్తి లేక యుండవలెను 
ఈ వరమును నాకు (ప్రసాదింపుడు మరియు నేను యీ ప్రపంచమునకు ఎకచ్చ[శత్రాధిపతిగా నుండగలనని 
వాగ్దానము చేయవలెను. అంతేకాక తరగని విశేష సంపదను అను([గ్రహించవలెను?' , 


(బ్రహ్మ హిరణ్యకశిపునకు వరములను (ప్రసాదించి, మందర పర్వతము నుండ అదృశ్యమయ్యెను 


హిరణ్యకశిపుడు దండయాత్రకు బయలుదేరెను. బ్రహ్మ అను(గ్రహించిన వరముల (ప్రకారము, అతడు 
ముల్లోకములను, దిక్పాలకులను జయించెను. ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు, యముడు అతనికి 
సామంతులైరి స్వర్గమున కేగి ఇంద్ర భవనము నాక్రమించెను ఇంద్రుని సేవకులందరూ యిప్పుడు 
హిరణ్యకశిపునకు సేవ చేయుచుండిరి. ఇంద్రునికి, యితర దేవతలకు చెందవలసిన హవిస్సు హిరణ్యకశిపునకు 
లభించుచున్నది దున్నకపోయినప్పటికి భూమి పంటను యివ్వవలసి వచ్చెను. సప్త సము(ద్రములు, వాటిలో 
నిక్షిప్రముగా నున్న మణులను హిరణ్యకశిపున కిచ్చివేసెను 


అయినప్పటికీ హిరణ్యకశిపునకు సంతోషము లేకుండెను. అతడు నారాయణుని ద్వేషించుచుండెను 
అడవిలో అగ్ని రగులుకున్నట్లు యీ ద్వేషము అతని లోలోపల రగులుకొనుచుండెను. ఇట్లు సంవత్సరములు 
గడిచిపోయెను. రాక్షసరాజు అత్యాచారములు భరించలేనంతగా నుండెను, 


ప్రజలు తమ హృదయ కుహరములలో భగవంతుని 'ప్రార్దించుచుండిరి కాని బయట హిరణ్యకశిపుని 
యెడల భక్తి విధేయతలు (ప్రదర్శించుచుండిరి గత్యంతరము లేక దేవతలు నారాయణుని వద్దకు వెళ్ళి 
రాక్షసరాజు అకృత్యముల నుండి విముక్తి కలిగించమని |ప్రార్లించిరి. 


భగవంతుడు వారిని సముదాయించి యిట్లనెను. “భయము లేదు. నాకు వదలి పెట్టుడు. మీరు 
అనుభవించుచున్న బాధలు నాకు తెలియును. హిరణ్యకశిపుని క్రూరత్వము మితిమీరి సహింపరానిదిగా 
ఉంటున్నది. అతడొక ఉత్తమ పుత్రునికి తండ్రికాగలడు. పాపాత్ముడైన హిరణ్యకశిపుడు, (పేమ, స్నేహశీలత, 
నాకు ప్రియమైన యితర నద్గుణములతో మూర్తీభవించిన తన పుత్రుని మిక్కిలిగా బాధించునపుడు, నేను 
ప్రత్యక్షమగుదును. అతనికి బ్రహ్మ అనేక వరములు యిచ్చినప్పటికీ, నేను హిరణ్యకశిపుని నాశనము 
చేయుదును. దేవతలను ద్వేషించువాడు, వేదములను, బ్రాహ్మణులను, గోవులను, బుషులను, ధర్మమును, 
నన్ను అవమానించువాడు, నా చేతిలో నాశన మొందునని మీరు యెజుగరా? అయితే తగిన సమయము 
రావలెను. భయపడవలదు. అతని కుమారుడు హిరణ్యకశిపుని మరణమునకు కారకుడగును. నేను అతనిని 


153 


శ్రీమద్భాగవతము 
వధింతును''. 


నారాయణుని అభయ వచనములకు దేవతలు సంతృప్తిపొంది అక్కడ నుండి నిష్కమించిరి. హిరణ్యకశిపుని 
మరణము త్వరలోనే సంభవించి వారి బాధలు అంతమగునను ఆలోచనలతో, యెట్లో కొంత కాలము యీ 
బాధలు సహించవచ్చునని తలచి, ఆ సమయము కొరకు వేచి చూచుచుండిరి. వారిలో తిరిగి ఆశ చిగురించగా, 
' మంచి రోజులకై యెదురు చూచుచుండిరి. 


81. ప్రహ్లాదుడు. 


నలుగురు పుత్రులకు హిరణ్యకశిపుడు తండ్రి అయ్యెను. వారు. : సంహ్రదుడు, అను(హ్రదుడు, . హదుడు, 
ప్రహ్లాదుడు. ఆఖరి వాడైన ప్రహ్లాదుడు దేవతా గుణములు కలిగి యుండెను. పెద్దల యెడ గౌరవము, 
బ్రాహ్మణుల యందు (ప్రేమను చూపుచుండెను. అతని (ప్రవర్తన దోషరహితముగా నుండెను. అతడు 
నియమములను పాంటీంచుచు సత్యమునే పలుకుచుండెను. ఇంద్రియ నిగ్రహము కలిగియుండెను.. అన్ని. 
ప్రాణులను (పేమించుచుండెను. మంచి హృదయము కలవాడై యుండెను. బాధలలో. నున్నవారికి స్నేహితు 
డుగా వారికి ఊరట చేకూర్చుచుండెను. జ్ఞానులకు సేవకునివలె సేవ చేయుచుండెను. దుఃఖములో 
నున్నవారిని,. తండ్రి పిల్ల వానిని సముదాయించినట్లు, సముదాయించుచుండెను. సమాన వయస్కులతో 
'సోదరునివలె మెలగుచుండెను. అతనిలో అహంకారము లేదు, హృదయము వినయముతో నిండియుండెను. 
ఎప్పుడు సమత్వ భావముతో నుండెను. ఒక మాటలో చెప్పవలెనన్న, రాక్షస రాజైన హిరణ్యకశిపునకు తగిన 
పుత్రుడు కాడు... 


అసురులకు. గురువైన శుక్రాచార్యునకు ఇద్దరు కుమారులు గలరు. వారు : చండ, అమార్కులు. 
హిరణ్యకశిపుడు, చండామార్కులను ప్రహ్లాదునికి అసుర పద్దతి కనుగుణముగా'' ప్రవర్తనా నియమావళిని 
బోధించుటకు నియమించెను. అప్పుడు (ప్రహ్లాదుని వయస్సు అయిదు సంవత్సరములు. (ప్రహాదునితోబాటు 
యితర అసుర బాలురు గూడ యీ గురువుల వద్ద శిష్యులుగా నుండిరి. ప్రహ్లాదుడు వారు చెప్పు'పాఠములను, 
| గుర్తువులను సంతృప్తి పరచుటకు  చదువుచుండెను. కాని తన హృదయము వాటి నంగీకరింపకుండెను. 


ఒకరోజు హిరణ్యకశిపుడు పుత్రుడైన ప్రహ్లాదుని తన తొడపై కూర్చుండ బెట్టుకుని యిట్లనెను. “'కుమారా! 
కొంత కాలముగా గురువుల వద్ద నీవు పాఠములు నేర్చుచున్నావు. ఈ లోకములో అత్యుత్తమమైనదేదో 
చెప పము?” ప్రష్టోదుడిట్టు జవాబిచె ఎను. “తండ్రీ! (ప్రజలు దుఃఖములో చిక్కుకుని యుండుట నేను 
గమనించినాను. 'నేను', 'నాది' అనే రెండింటి వలన కలిగే (భ్రాంతి యిందుకు కారణమని నేను భావిస్తున్నాను. 
ఇట్ట అసత్యమైన భ్రాంతి వారి బాధకు కారణమగుచున ది. ఈ తప పుడు మార్గము నవలంబించుటచేత ఆత్మ 
అధోగతి పాలగుట తధ్యము. నా దృష్టిలో యీ లోకమందు అత్యుత్తమమైనది గృహమును, తనది అనుకున్న 
వాటి నన్నింటినీ విడచి, యెండిపోయిన నూతిన విడిచిపుచి నట్టు, అరణ్యమున కేగి, నారాయణుని 
పాదములను ఏ ఆశ్రయించుట”. + 


154 


సప్తమ స్కంధము 
ఒక క్షణ కాలము హిరణ్యకశిపునకు నోట మాట రాకుండెను. తన అయిదేండ్ల కుమారుని నోటి నుండి 


యిట్టి మాటలు వచ్చునని అతడెన్నడూ తలంచలేదు అతనికి ఆగ్రహము కలుగబోయెను. కాని కోపము 
నిగ్రహించుకుని నవ్వెను. 


తనలో తానిట్టనుకొనెను. ''నా కుమారుడు యింకను పసివాడు. ఇతరులు చెప్పిన దానిని మాత్రమే 
వల్లైేవేయును. నారాయణుని (ప్రేమించు వారు పలుకు మాటలనే అతడు చెప్పెను. ఇది వారందరికీ యిష్టమైన 


వి ఏ భక్తులను తప్పక చూచి యుండవచ్చును. ఈ అర్హము లేని మాటలు పలికి నందుకు 
నా కుమారుని నిందించరాదు"! 


హిరణ్యకశిపుడు గురువులైన చండామార్కులను పిలిచి, వారితో నిట్లు పలికెను ''నారాయణ భక్తులు, 
నారదుని వంటి భక్తులెవరూ నా కుమారుని చేరువకు రాకుండ కనిపెట్టవలెను మీ దృష్టి నుండి తప్పి వెళ్ళకుండ 
చూడవలెను మీ గృహములోనే ఉండి, మీ వద్దనే నేర్చుకొనునట్లు చూడుడు'' భగివదృ్భక్తులు సామాన్య 
పౌరులవలె సంచరించుచూ, వారి ప్రభావమును తన పుత్రునిపై కల్లించు చున్నారని హిరణ్యకశిపుడు 
నిశ్చయముగా తలపోసెను గురువుల యింటిలో (ప్రహ్లాదుని ఉంచుట వలన, నారాయణ భక్తుల చేత 
'కలుషీతము' కాకుండ రక్షనొందునని భావించెను. 


గురువుల యింట, (ప్రహ్లాదుడు శుక్రాచార్యుని యిద్దరు పుత్రుల మధ్య నుండెను మృదు వచనములతో 
సరళముగా వారు యిట్లుడిగిరి ''రాకుమారా! ఇతరుల వలె గాక నీ మనస్సు మరొక విధముగా యేల 
ఉంటున్నది? నీవు యితర అసుర బాలురవలె లేవు. నిజము చెప్పుము. ఈ ఆలోచనలు నీ స్వంతమైనవా, 
లేక యితరు లెవరైనా యా ఆలోచనలు నీలో కల్షించినారా? అట్లయిన, అతడెవరు? భయము లేకుండ చెప్పుము. 
నిన్ను మేము శిక్షించము"' 


(ప్రహాదుడిట్టు సమాధానమిచ్చెను “'నాకు యిట్టి ఉత్తమ భావములను ప్రసాదించిన ఆ భగవంతునికి 
నమస్కారము. గురువర్యులారా! నా మాటలను విని వాటిని జాగ్రత్తగా పరిశీలింపుడు మానవులు అజ్ఞానము 
చేత “నేను', 'నాది' అను భేదములతో చింతింతురు. కాని నిజముగా అటువంటిదేదియూ లేదు. నా ఆలోచనలు 
యితరుల ఆలోచనలు వేర్వేరని (భ్రాంతి కలుగుచుండును భగవంతుడు మానవుని అనుగ్రహింప నిశ్చయించు 
కున్నపుడు, అతనిలోని ద్వంద్వ భావములు నిర్మూలమగును ఈ ద్వంద్వ భావములే మానవుని విచక్షణా 
శక్తిం హరించుచున్నవి ఈ ద్వంద్వములే అసత్యమైన దుఃఖ ప్రపంచములో మానవుని పడవేయుచున్నవి. 
అజ్ఞానులు భగవంతుడు వేరు, మానవుడు వేరని తలచెదరు. గొప్ప వేదాంతులు సైతము అజ్ఞానమను యెడారి 
యిసుకలో తిరుగాడుచున్నారు. ఈ ద్వంద్వముల కతీతుడైన భగవంతుడే నాకిట్టి ఆలోచనలు కలిగించెను. 
వేరెవరూ కాదు అయస్కాంతము యినుప ముక్కను ఆకర్షించినట్లు, నా మనస్సు, తనకు తానుగా, 
నారాయణుని ఆకర్షణకు లోనైనది. నా ఆలోచనలు నిరంతరము నారాయణుని చుట్టూ తిరుగుచున్నవి 
నారాయణుని నిరంతరమూ తలచు భాగ్యము కలుగుటకు, యింతకు ముందు జన్మలో నేను యేమి 
సుకృతములు గావించితినో నేనెజుగను"' 


గురువులు సహనము కోల్త్ళోయిరి. వారిలో ఒకరిట్ణవెను, ''గురువుల యెడ అగౌరవముగా ప్రవర్తించు 
యీ బాలుని శిక్షించుటకు ఒక కర్రను తీసుకురండు. ఇతడు మాకు అవమానము అగౌరవము తెచ్చి పెట్టగలడు 
ఇతని చెడు మనస్సు, ఆగ్ని అరణ్యమును దహించునట్లు, కుటుంబము నంతనూ దగ్లము చేయగలదు 


155 


శ్రీమద్భాగవతము 


శిక్ష ద్వారా మాత్రమే యితడిని సరియైన మార్గమునకు తీసుకు రాగలము. మంచి గంధము చెట్టున్న 
అరణ్యములో యీ బాలుడు వేరొక వృక్షమువలి నున్నాడు. నారాయణుడు గొడ్డలితో యీ అరణ్యమున 
నశింపజేయుటకు, యీ బాలుని గొడ్డలిని పట్టుకునే కర్రగా ఉపయోగించుచున్నాడు''. శిక్షీంచెదమవి బెదరించి, 
చండామార్కులు, (ప్రహాదునకు రాక్షస కుమారునికి బోధింపదగిన వాటిని బోధించుటకు (ప్రయత్నించిరి. 


కొంత కాలము గడచెను. (ప్రపోదునిలో శిక్షా భయమును తగినంతగా కలిగించి, వారు బోధించిన దంతయు 
అతడు నేర్చెనని వారు భావించిరి. ఆ బాలుని యిప్పుడు హిరణ్యకశిపుని వద్దకు తీసుకువెళ్ళి, తాము 
బోధించినది తెలుపవచ్చునని తలంచిరి. ఒకరోజు వారు ప్రహ్లాదుని హిరణ్యకశిపుని వద్దకు తీసుకువెళ్ళిరి. 
ప్రహ్లాదుడు తండ్రి పాదములకు ప్రణమిల్లి ఆపాద ధూళిని శిరస్సుపై వేసుకొనెను కనుల వెంట ఆనందా(శ్రువులు 
రాలగొ, హిరణ్యకశిపుడు కుమారుని తన తొడపై కూర్చుండబెట్టుకొని యిట్టనెను ''నీ గురువుల వద్ద 
నీవు చాల వేర్చితివి నీవు నేర్చుకున్న దానిలో కొంత చెప్పి నాకు ఆహ్లాదము కలిగింపుము”' 


82 _ప్రవ్లాదుడు నేర్చిన పాఠములు 


ప్రష్టోదుని నేత్రములు స్పూర్తివంతము అయ్యెను. తండ్రివైపు కనులెత్తి చూచి సరళ స్వరముతో నిట్లనెను. 
“తండ్రీ! నాకు సహాయపడే తొమ్మిది ముఖ్య పారములను నేర్చితిని'' 


“అవి యేమిటి నాయనా!" తండ్రి (పీమతో అడిగెను 


“అవి శ్రవణము, అనగా వినుట; కీర్తనము అనగా గానము చేయుట; స్మరణము అనగా ధ్యానించుట, 
పాదసేవనము అనగా పాదములు సేవించుట; అర్భవము అనగా పొగడుట; వందనము అనగా పూజించుట; 


దాస్యము అనగా సేవచేయుట, సఖ్యము అనగా స్నేహము కలిగియుండుట, ఆత్మ నివేదనము అనగా పూర్తిగా 
శరణాగతుడగుట''. 


“చాలా బాగున్నది, చాలా బాగున్నది'' అని హిరణ్యకశిపుడనెను. ''వీటిలో యే ఒక్క విధముచేత నైనను 
వమ్న సేవించినచో, నేను అమితముగా సంతోషించెదను. నీవు పాఠములను చక్కగా నేర్చితివి''. 


తవ సంతృప్తిని వెలిబుచ్చు నేత్రములను గురువులపై ప్రసరించెను గురువులు కూడ సంతోషము, సంతృప్తి 
కలిగి యుండిరి. (ప్రేమ పూరిత నేత్రములతో కుమారువి గాంచి అతవిని మృదువుగా నిమిరెను. 


“తండ్రీ! ఇవి నారాయణుని ఆరాదించు మార్గములు. సర్వత్రా వ్యాపించియున్న నారాయణుని, యూ 


తొమ్మిది మార్గములలో యే మార్గము చేతనైవను చేరవచ్చును ఈ పాఠమును నేర్వగల్లుట నా అదృష్థము' '. అని 
(ప్రహ్లాదుడు పలికెను. 


ప్రహ్లాదుడు విశ్శబ్దముగా కూర్చుండెను ఒక క్షణము తండ్రి కూడ మౌనముగా నుండెను హిరణ్యకశిపుడు 
ఆ(గహముతో మండిపడి చింత విష్పుల వంటి తన కనులను శుక్రుని కుమారులవైపు (ప్రసరించి యిట్లనెను 


156 


సప్తమ స్కంధము 

“నేను వినుచున్నదేమి? ఈ పాఠమును బోధింపుమనియా నేను మిమ్ములను అడిగినది? మీరు నా కుమారుని 
సర్వనాశనము చేయుచున్నారు. మీరు నా యెడల విశ్వాసము లేనివారని తెలుసుకున్నాను మీరు శత్రుపక్షము 
చేరి, నా కుమారునికి పనికిమాలినవి బోధించుచున్నారు మీచేత నేను మోసపోయినాను'' గురువులు తమ 
విర్హోషితకమును తెల్సి హీరణ్యకశిపునికి నచృజెప్పుటకు అనేక విధములుగా ప్రయత్నించిరి. వారిట్లనిరి. '' ఓ 
ప్రభూ! ఇది మేము చెప్పినది కాదు మమ్ములను నమ్మండి ఇవి మేము యీ బాలునికి బోధించలేదు 
మాకు తెలిసినంతవరకు యింకెవరూ కూడ యివి బోధించలేదు అతనికి సహజముగానే అబ్బినవి మీ 
ఆ(గహమును ని[గహించుకొనుడు అతని అవిధేయతను మాకు అంటగట్టవద్దు. మేము నిర్జోషులము”'. 


వారి చిత్తశుద్దికి హిరణ్యకశిపుడు కొద్దిగా మెత్తబడి, పుత్రునివైపు తిరిగి యిట్లనెను ''కుమారా! ఇటుచూడు. 
అర్హము లేని యీ పారమును గురువులు నీకు బోధించలేదని చెప్పుచున్నారు. నన్ను, నిన్ను సర్వనాశనము 
గావించే యీ పారములు నీ కెవరు బోధించిరో చెప్పుము?” తండ్రి ఆ(గహమునకు చెక్కు చెదరక, (ప్రహ్లాదుడు 
తండ్రీవైపు సిర దృక్కులను బరపి యిట్లనెను ““భగివంతుని గొప్పదనమును నీవంటి వారు తెలునుకొనలేరు 
ఈ వస్తు ప్రపంచములో నిమగ్నమై, ఇంద్రియానుభవములే సర్వస్వమూ అని తలచి, దానివలన కలిగే ఆనందము 
క్షణికమని తెలిసి కూడ అట్టి ఆనందము కొరకు పాటుపడువారు గుడ్డి వారిని గుడ్డి వారనుసరించి నట్టుందురు. 
వేదములు నిర్దేశించిన కర్మకాండలను నీవు జరుపుదువు. వాటిని జరుపమని చెప్పువారు కూడ నీ వలెనే 
సత్యము నెణుగని అజ్ఞానులు. ఈ జీవితము యొక్క అంతిమ ధ్యేయము ఇంద్రియ సుఖముల ననుభవించి 
నీచమైన దురాశతో జీవించుకే యని నీవు భావించవచ్చు నీ పరిస్థితి చాల దయనీయమైనది. 


* వైరాగ్యము పొందిన మహాపురుషుల పాద ధూళిని నీవు స్వీకరించనంతవరకు, నిత్య సత్యమైన నారాయ 
ణుని పాదముల యందు నీ మనస్సు స్పిరపడలేదు ఈ లోకమును ఛేదించి దానికి దూరమైనపుడే నీ మనస్సును 
భగవంతునిపై లగ్నము చేయగలవు భగవంతునిపై అనురాగము స్వతస్సిద్దముగా కలుగవలెను. గురువుల 
బోధ చేతకాని, సజ్జన సాంగత్యముచేతగాని యిట్టి మనోభావము కలుగదు భౌతిక ప్రపంచముపై వ్యామోహము 
సడలనంతవరకు, నేను నేర్చిన పాఠములను నీవు తెలుసుకొనలేవు '' 


చాల సేపటి వరకు హిరణ్యకళిపునకు మాట రాకుండెను. అతని కోపము తీవ్రమగుటచేత మాటలు పెదవులు 
దాటి వచ్చుట లేదు. కుమారుని తన ఒడిలో నుండి బలముగా (త్రోసివేసెను. సేవకులను పిలిచి యిట్లనెను 
“ఈ పాపాత్ముని నా యెదుట నుండి దూరముగా తీసుకుపొండి. అతడిని చంపవలెను తన వారిపై వీనికి 
అభిమానము లేదు. నా యెదుటనే, నాకు బర్దశత్రువు, నా సోదరుని హతమార్చిన నారాయణుని పాగడే 
ధైర్యము వీనికున్నది. ఇతదు నారాయణుని కీర్తించి గానము చేయుచున్నాడు. ఆ 'భగవంతుడ'ను వానిపై 
వీవికున్న అపార (పేమ చూచినచో, వీడు నాకు ప్రబల శత్రువే కాని పుత్రుడు కాడని తోచుచున్నది. అయిదేళ్ళ 
వయసు నందే తన తండ్రిని పరిత్యజించెను. వీనివలన నాకేమియు మంచి జరుగబోదు. ఏ కుమారుడైనను 
యీ విధముగా తన తండ్రి యెడల (ప్రవర్తించినపుడు , భయంకర రోగమును వదిలించుకున్నట్టు ఆ కుమారుని 
వదిలించుకొనవలెను శరీరములో ఒక భాగము శరీరమునకంతకూ బాధ కలిగించునపుడు, ఆ భాగమును 
తీసివేయుకే సమంజసము అప్పుడే శరీరము రక్ష నొందును. ఇతడు నా పుత్రుడని మీరు భావింతురు. 
కాని ఇతడు నాకు శత్రువు ఇతడు ఒక బుషి హృదయములో పెరిగే కోరికవలె నున్నాడు. దీనిని నాశనము 


చేయకున్నట్టయితే, యిది వసించుచున్న గృహమే నాశనము కాగలదు. సాధ్యమైనంత త్వరలోనే యీ బాలుని 
హతమార్భవలెను'' 


157 


శ్రీమద్భాగవతము 


రాజు హిరణ్యకశిపుని సమక్షములో అతని అనుయాయులు భయంకరమైన త్రిశూలములు, పొడుగైన 
కర్రలతో ఆ బాలుని బాధింప మొదలిడిరి. (ప్రహ్లాదుడు నిశ్చలముగా నిలిచి యుండెను అతని మనస్సు 
భగవంతునిపై లగ్నమై యున్నది ఇంతలో ఒక విచిత్రము గోచరించెను ఆ ఆయుధములు బాలునికి యెట్టి 
గాయము కల్షింపక నిరర్జ్హకము అయ్యెను భగవదను(గ్రహము లేని మానవ ప్రయత్నములు విఫలమైనట్టుండెను 
ఈ దృశ్యము చూచి ఆశ్చర్యపడి, హిరణ్యకశిపుడు తన సేవకులు చేయు కార్యమును ఆపివేయమని చెప్పి 
యిట్లనెను ''ఇతర మార్గములను (ప్రయోగించి చూచెదము'' 


ఆ బాలుని చంపుటకు అనేక విధములుగా ప్రయత్నించి విఫలుడయ్యెను ప్రహ్లాదుని నేలపై పరుండబెట్టి 
అతనిని అడవి యేనుగులచే త్రొక్కించెను ఆ యేనుగులు ప్రహ్లాదుని త్రొక్కివేయగా అతడు మరణించునని 
రాజు తలచెను కాని ప్రహ్హాదుడు చావకుండెను పాములతో నిండిన గోతిలో ప్రహ్లాదుని బడద్రోయించిన 
వాటి కాటునకు బాలుడు మరణించునని భావించెను. కాని బాలుని కేమియు జరుగికుండెను ఎతైన పర్వతము 
నుండి ప్రష్టోదుని క్రిందకు త్రోయించెను కాని ప్రహ్లాదుడు యెట్టి గాయము లేకుండ లేచి వచ్చెను ఒక 

, గొయ్యి త్రవ్వి అందు ప్రహ్లాదుని త్రోసి ఆ గొయ్యి పూడ్చించెను అయినను ప్రహ్లాదుడు చావలేదు అతనికి 
విషము పెట్టిరి అతని శరీరమునకు నిప్పు అంటించిరి కాని ప్రహోాదునకు మరణము కలుగలేదు చిన్న 
వానివి అయిదేళ్ళ కుమారుని చంపలేకపోయినందుకు రాజు దిక్కుతోచని వాడయ్యెను 


గురువులు, ఆలోచనలో మునిగియున్న రాజును సమీపించి, యిట్లనిరి “కొంత కాలము తర్వాత యీ 
-బాలుని సరిదిద్దవచ్చును మాతో తీసుకువెళ్ళి తిరిగి ప్రయత్నించెదము ఇతర అసుర బాలురను కూడ 
జేర్చి, వారితో ఆట పాటలందు కుతూహలము కలుగునట్లు (ప్రయత్నించెదము'' 


బాలునిలో మార్పు రాగలదేమోనను ఆశతో రాజు, (ప్రహాదుని గురువులతో వారి యింటికి పంపెను 


83 ప్రహ్లాదుడు నారాయణు నెటీగిన తీరు 


చండామార్కులు ్రహ్హాదునకు, యీ లోకములో మనస్సును ప్రలోభపరచి, ఆకర్షించు విషయముల గూర్చి 
బోధించిరి. వారు ధర్మార్హ కామముల గూర్చి బోధింపగా, ప్రహ్లాదుని మనస్సు మోక్షము పై నుండెను. (ప్రహ్లాదుని 
శరీరము మాత్రమే గురువుల యింట నుండెను. అతని మనన్సు యెక్కడో దూరముగా నుండెను. 


ఒకసారి గురువులు ప్రహ్లాదుని ఒంటరిగా గృహమున విడచి బయటకు వెడలిరి ఇతర బాలురు 
ఆడుకొనుచుండిరి. తండ్రిచేత విపరీత బాధలకు గురియగుచున్న (ప్రహాదుని యందు ఆ బాలురకు అమితమైన 
అభిమానము గురువులు కూడ ప్రహ్లాదునికి అనేక యిబ్బందులు కల్గించుటచేత, ఆ బాలురకు ప్రహ్హాదునిపై 
(పేమ మరింతగా పెరిగెను (ప్రహ్లాదుడు తోటి బాలురతో మాట్లాడుచుండెను. ద్వేషము దానివలన 
ఉతృన్నమయే గుణములచేత వయసు పెరిగిన కొద్ది మనస్సు కలుషితమగును అట్లు కలుషితము కాని 
మనస్సులతో ఆ లేత బాలురు ప్రహ్లాదుని మాటలకు ఆకర్షితులైరి. ఆ బాలురతో (ప్రహాదుడిట్టనెను '' మీరందరు 
నేను చెప్పునది వినండి మనకు యీ శరీరము, అద్భుతమైన మవస్సును ప్రసాదితమైనవి వానిని నిరర్లకము 


158 


సప్తమ స్కంధము 
గావించుట నేరము ఒక (ప్రయోజనము కొరకు అవి మనకు లభించినవి మనస్సు భగవంతుని యందు 
లగ్నము చేయవలెను ఈ శరీరమును భగవంతుని పూజించుటకు వినియోగించవలెను. వంశ పారంపర్యముగా 
వచ్చుచున్న అసుర గుణములను విడిచిపెట్టి, సద్గుణములను, అనగా ప్రతి ఒక్కరినీ (ప్రేమించి ద్వేషింపకుం 
డుట, అన్ని జీవులయందు కరుణ కలిగియుండుట, అలవరచుకొనవలెను. అప్పుడు భగవంతుడు సులభముగా 
ప్రసన్నుడగును అతి తేలికగా భగవంతుని మీరు చేరవచ్చును. అతనినే తలవండి అతని కీర్తనలను గానము 
చేయండి మనము సులభముగా భగవంతుని చేరుకొనగలము''. 


““నీకెట్టు తెలియును?” అని ఆ బాలురడిగిరి. ''ఇది సత్యమని నీవుదృఢముగా చెప్పుచున్నావు ఇవి 
నీకెట్లు తెలియునో మాకు వివరించి చెప్పుము” 


“నారాయణుని భక్తుడైన నారద మహర్షి నాకు బోధించెను?! అని (ప్రహాదుడనెను 


ఆ బాలురకు అయోమయముగా నుండెను వారిట్టువిరి ''వుట్టునది మొగలు మన మందరము కలిసి 


తిరుగుచున్నాము ఈ గురువులను తప్ప యితర గురువుల నెరుగము నీవు నారదుని యెప్పుడు కలుసుకొని 
యిన్ని విషయములు నేర్చితివి? 


ప్రహాదుడు నవ్వుచు యిట్లనెను ''చాల కాలము క్రిందట నా తండ్రి మందర పర్వతమున తపస్సు చేయుట 
కేగినపుడు, ఆ పర్వతమందు నా తండ్రి మరణించునని భావించి, దేవతలు దండెత్తి వచ్చి అసురులతో యీ 
రాజ్యమందు యుద్దము చేసిరి వారి ధాటికి తట్టుకొనలేక అసురులు చెల్పాచెదురుగా పారిపోయిరి. దేవతలు 
నాతండ్రి నివసించు భవనము ప్రవేశించి దానిని కొల్లగొట్టిరి ఇం(ద్రుడు నా తల్లిని పట్టుకునెను ఆమెయేడ్చుచు 
బ్రతిమాలుకొనగా, ఇంద్రుడు ఆమె మాటలను లక్ష్య పెట్టకుండెను. ఇంతలో అనుకొనకుండ నారదుడక్కడకు 
వచ్చి ఇంద్రుని చూచి యిట్లనెను, ““ఇం(ద్రా! ఈమెను చెరబెట్టుట నీవంటి వానికి తగనిది ఇదియా దేవతలు 
పాటించు ధర్మము? సిగ్గు సిగ్గు ఆమెను తక్షణమే వదిలిపెట్టుము'' 


ఇంద్రుడిట్టునెను “నారద మునీంద్రా! నీకు యిది అర్షము కాదు. చెడు తలంపుతో నేనామెను చెరబట్టులేదు 
ఆమె గర్భములో ఒక అసురుడు పెరుగుచున్నాడు ఆ శిశువు యిప్పుడే అగ్నివలె ప్రకాశించుచున్నాడు 
ఆ శిశువు జన్మించు వరకు ఆమెను నా వద్ద ఉంచెదను. శిశువు జన్మించిన తర్వాత, ఆ అసురుడు దేవతలను 
వేధించునుగాన అతడిని సంహరించి, ఆమెను వదలిపెట్టుదును*'. అది విని నారదుడిట్టనెను “నీవు 
పారబడుచున్నావు పుట్టబోవు శిశువు మిమ్ములను వేధించడు. దేవతల కష్టములకు ఆ శిశువు కారణము 
కాబోడు పైగా ఆ శిశువు నారాయణుని భక్తుడై, తన తండ్రి అకృత్యముల నుంచి దేవతలకు విముక్తి కలిగించి 
ఆనందము చేకూర్చును! 


“ఇంద్రుడు నారద మహర్షి మాటలను విశ్వసించెను నా తల్లిని వదలిపెట్టి ఇంద్రుడు వెళ్ళిపోయెను 
నా తల్లిని నారదుడు తన ఆశ్రమమునకు తీనుకు వెళ్ళెను ఆమెను సముదాయించి యిట్లనెను “'నీ శిశువు 
జన్మించు వరకు నా ఆశ్రమములో ఉండవచ్చును. నీ భర్త తపస్సు పూర్తేసి అప్పటికి తిరిగి వచ్చును 
నీవు యిక్కడ సుఖముగా నుండగలవు'' . నా తల్లి నారదుని ఆశ్రమములో ఉండి అతడికి సేవ చేయుచుండెను. 
నన్ను మనస్సులో బెట్టుకుని, నారదుడు ప్రతి దినము నా తల్లికి, సులభముగా భగవంతుని చేరు భక్తియోగమును 
బోధించుచుండెను ఆమెతో జ్ఞానావధులు, నిత్య సత్యము, యీ శరీరములో నున్న ఆత్మ పరమాత్మ లేక 


159 


శ్రీమద్భాగవతము 


పరబ్రహ్మ స్వరూపము అను విషయములు ముచ్చటించు చుండెను. ఆమె వాటి నన్నిటినీ వినెను. కాని 
ఆమె మనస్సులో అవి యెక్కువ కాలము నిలువ లేదు కాని, నేను వాటిని విని, మరచిపోలేదు! 


(ప్రష్టో విన్న విషయములను విపులముగా వివరించెను. ఆ బాలురకు సహజముగా 
భక్తి మార్గము నచ్చెను. ఇంతలో తిరిగి యింటికి వచ్చిన గురువులు ఆ బాలురు (ప్రహాదునితోబాటు 
పామూహికముగా నారాయణువి కీర్తిచుచూ గానము చేయుట చూచిరి. గురువులు, ఆ బాలురు చేయుచున్న 
దానిని ఆపివేసి, మామూలుగా పాఠములు బోధించుట ప్రారంభించిరి కాని వారు చెప్పునది ఆ బాలుర 


చెవికెక్కుట లేదని వారు (గ్రహించి విస్మయము చెందిరి ప్రహ్లాదుడు ఆ బాలుర నందరనూ తన ధోరణి 
కనుగుణముగా మార్చివేసెను. 


ఏమి చేయుటకు పాలుపోక, గురువులు హెరణ్యకశీపుని వద్దకు వెళ్ళి, తమ యింటి వద్ది జరిగినదంతయూ 
చెప్పిరి. రాజు క్రోధోర్టీష్టడయ్యెను పరిస్థితులు మితిమీరినవని నిశ్చయించుకొనెను ఆన చిన్న కుమారుడు 
చేయుచున్న దానిని యిక యే మాత్రమూ క్షమించరాదని తలచెను మొట్టమొదట యేనో అర్హము కాని 
మాటలు ఆడుచున్నాడని తలపోసెను. కాని యిటీవల, పూర్తిగా తెలీసియుండి ఎడ 
నియు, తన ఆలోచనా పద్దతిని జీవిత విధానమును విమర్శించే ధైర్యము ప్రదర్శించుచున్నాడని గ్రహించెను 
వాటివి విడిచిపెట్టమని (ప్రహ్లాదుడు తండ్రిని కోరెను ప్రహ్హాదుని చంపించుటకు తన అనుచరులను నియోగిం 
పగొ, వారా కార్యమును సక్రమముగా నిర్వర్తించలేకపోయిరి. విచిత్రములు జరగి ఆ బాలుడు సురక్షితుడుగా 


నుండెనను వార్తలు రాజునకు చేరెను. వధ్యుడు పసి బాలుడగుటచేత, వారు దయతలచి, చంపుటకు మనసొప్పక 
యూరకుండిరని రాజు భావించెను. 


హిరణ్యకశిపుడు, పుత్రుడైన ప్రహ్హాదుని తన చేతులతోనే చంపుటకు నిశ్చయించుకొనెను పుత్రునిపై 
అతనికున్న (పేమ చాల కాలము క్రిందటనే హరించిపోయెను ప్రహ్లాదుడు నారాయణ భక్తుడగుటచేత అతనిపై 
(పేమ అంతరించి దే విషము (ప్రబలెను కుమారుని చంపుటకు దృఢ నిశ్శ్ళయుడై, గెట్టిగా యిట్లరచెను ''ఈ 


కి 
క్షణమే నా కుమారుని యిక్కడకు తీసుకుని రండు. వాని మొండితనమును నేను అణచెదను'' 


84 అంతిము ఘట్టము 


హిరణ్యకశిపుడు పిలువనంపగా ప్రహ్లాదుడు వచ్చి తండ్రికి ప్రణమిల్లి పాదధూళి శరసు పై నుంచుకొని, 
చేతులు జోడించి తండ్రి కెదురుగా నిలుచుండెను. హిరణ్యకశిపుడు కరినముగా పుత్రునితో నిట్లనెను, “' నీవు 
మూర్చుడవు, పరమ మూర్చుడవు. నావంటి గొప్ప మహారాజునకు పుత్రుడవైన నీవు, నాతో తలపడి పోరుటకు 
ధైర్యము లేని ఆ భగవంతువి మహా గొప్పగా పొగడుచున్నావు. ఇంత కాలము నిను ఎ, నీ మొండితనమును 
సహించినాను. కావి వీవు ఒక చీడ పురుగువలె తయారైనావు. వీవు యీ కుటుంబమును సర నాశనము 


చేయగలవు. నమ్న, నా మాటలను నీవు గౌరవించుటళేదు. నా సహనము హద్దు మీరితివి ఇప్పుడే నిన్ను 
యముని వద్దకు పంపెదను. సిద్దముగా నుండుము"'. 


ఆ మాటలు తవ మద్దేశింఛి కావట్టుగా, (ప్రశాంతముగా యెట్టి కలవరము లేక ప్రహ్లాదుడు నిలిచి యుండెను. 


160 


సప్తమ స్కంధము 

ఎట్టి విచారమును లేక శాంతము నిండిన ప్రవ్లాదుని ముఖమును గాంచిన హిరణ్యకశిపునకు అగ్నిలో ఆజ్యము 
పోసినట్టుండెను అతని భయంకర దృక్కులను వినయముగా నిలిచియున్న (ప్రహారునిపై ప్రసరింపజేసి 
యిట్టనెను “నీ నంగనాచి వేషములు, దొంగ వినయములు కట్టిపెట్టు నా ప్రబల శత్రువైన నారాయణుని 
ఆరాధించి పాగడుచు నన్ను వేధించుచున్నావు నేను వద్దని చెప్పుచున్నను నీవు యిట్లు చేయుట కెంత 


ధైర్యము? నా రాజ్యములో ఆ నారాయణుని పేరు ఉచ్చరించుటకు నీ కెంత ధైర్యము? నిన్ను చంపుటకు 
నిశ్చ్ళయించినాను'' 


(ప్రహాదుని నేత్రములు తండ్రి నేత్రములను కలిసినవి. (ప్రహ్లాదుని కనులలో శాంతము ఉట్టిపడగా, 
హిరణ్యకశిపుని కనులు యె(ర్రనై మండుచున్నవి. (ప్రహ్లాదుని కనులలో జాలి, విచారము గూడు కట్టుకొనగా, 
యిట్లనెను ''తండ్రీ! నేను దుష్ట్రుడనని మీ భావము కాని, నిజముగా నేను దుష్టుడను కాను మీకు సహాయము 
చేయవలెనని మాత్రమే నా కోరిక ఇప్పటికైనను మించిపోయినది లేదు నా మాట వినినచో మీరు రక్ష 
పడయగలరు నారాయణుడు అత్యుత్తమ దైవము, మహా శక్తిమంతుడు దేవతలందరికన్న గొప్పవాడు, సృష్టికర్త 
యగు (బ్రహ్మ కన్న గొప్పవాడు, అన్ని శక్తుల కంళు శక్తిమంతుడు. ఇంద్రియములకు, మనస్సుకు, బుద్దికి 
చైతన్యమును కలిగించి ప్రకాశింపజేయు వా డతడే. ఈ (ప్రపంచమునకు అతడే సృష్టికర్త, అతడే పోషణకర్త, 
అతడే లయకర్త నీకన్న అతడు గొప్ప శక్తిమంతుడని అంగీకరించుము నారాయణుడు నీకు శత్రువు కాడు 
వీ మనస్సే నీకు శత్రువు అది తప్పు మార్గముల వెంట తీసుకొని వెళ్ళును. నీకు శత్రువైన మనస్సును 
నిగ్రహించి అదుపులో నుంచవలసి యున్నది, నారాయణుని కాదు 


““అదుపు తప్పి నిగ్రహము లేని మనస్సును మించిన శత్రువు మరొకటి లేదు దయచేసి మనసు నదుపులో 
నుంచుకొనుడు. సమబుద్దిని మనసులో పెంచుకొనుడు మీ మనస్సు నుండి రాగద్వేషములను దుష్టగుణము 
లను తొలగింపుడు అదియే భగవంతునికి అత్యంత ప్రీతికరమైనది మీరు పది దిక్కులను జయించితి 
ననుచున్నారు. ఎంత అసత్యము! మీలో యిమిడియున్న ఆర్ల్గురు భయంకర శత్రువులు - కామ (క్రోధ లోభ 
మోహ మద మాత్సర్యములు జయింపలేకుంటిరి ఈ ఆరుగురు శత్రువులను జయించిన వానికి, మనస్సును 
అదుపులో నుంచిన వానికి, ఇంద్రియములను ని(గ్రహించిన వానికి, అందరిలోను ఉన్న ఆత్మ ఒకటేయని 
తెలునుకున్న వానికి, శత్రువు ఉండగలడా? తండ్రీ! మీకు మీరే శత్రువు. మిమ్ము మీరు జయించవలెను”'. 


హిరణ్యకశిపుడు మండిపడెను. (కోధముతో నిండిన కనులను కుమారునివైపు త్రిప్పి యిట్లనెను “నీ 
తండ్రీకి నీవు ధర్మబోధ చేయునంతటి వాడవైనావు నిజముగా నీ తండ్రిని గురువుగా యెంచి, దేవునివలె 
గౌరవించవలసినది సరే, ఆ విషయము వదలిపెట్టు, నా కంటు గొప్ప వాడైన 'భగవంతుడు' ఉన్నాడనుచు 
న్నావు. అతడెవరో, యెక్కడనున్నాడో నాకు చెప్పుము'' 


“అతడు నారాయణుడు. తండ్రీ! అతడు సర్వత్ర ఉన్నాడు". అని ప్రహ్లాదుడు జవాబిచ్చి నిర్భయముగా 
నుండెను. అతని స్వరములోగాని (ప్రవర్తనలోగాని భయము లేకుండెను. (ప్రశాంత దృక్కులతో నిండిన 
మోముతో ఆ బాలుడు నిలిచి యుండెను. హిరణ్యకశిపుడు, తన పుత్రుడు మాట్లాడునపుడు యెట్టి గౌరవమును 
ప్రదర్శించెనో కనిపెట్టను. (ప్రహాదుని మాటలు తండ్రి చెవుల కింపుగా లేకుండుటచే, సంతోషపెట్టుటకు 
బదులు కోపమును ద్విగుణీకృతము చేసెను “సర్వత్రా?” హిరణ్యకళిపుడడిగెను అతని యెర్రని కనులు 
ఆ సభా (ప్రాంగణములోని ఒక స్తంభముపై నిలిచెను (ప్రహ్లాదుని వైపు అసహ్యముగా చూసి ''ఈ స్తంభమందు 


161 


శ్రీమద్భాగవతము 
ఉన్నాడా? ** అనెను. 


ఆ స్తంభమునకు ప్రహ్లాదుడు ప్రణమిల్లి యిట్లనెను. “అవును ఉన్నాడు ఈ స్తంభము లోపల నేను 
చూడగలుగుచున్నాను'' 


హిరణ్యకశిపుడు స్తంభము చుట్టు ఒకసారి, క్రిందకు పైకి ఒకసారి చూచి యేమియు గాంచక, అతడిట్లనెను, 
ఇప్పుడు నిన్ను చంపబోవుచున్నాను. నీవు చెప్పే ఆ నారాయణుడు యీ స్తంభము నుండి వచ్చి, నా చేతుల 
మండి నిన్ను రక్షించునేమో చూచెదము''. హిరణ్యకశిపుడు పెద్దగా అరచి, చేతిలో కత్తి తీసుకొని సింహాసనము 
మండి (క్రిందకు ఉరికెను. బలమైవ తన మోచేతితో ఆ స్తంభమును గుద్దను. 


85 నృసింహావతార ము 


ఇంతలో భయంకరమైన శబ్దము వినిపించెను. పిడుగు పడిన శబ్దము వలె నుండెను. ఆ శబ్దమునకు యీ 
లోకమంతయు కంపించెను. కాని హిరణ్యకశిపుడు భయపడలేదు అదే పనిగా ఆ స్తంభము వైపు చూచుచుం 
డెను. అతడట్లు చూచుచుండగనే ఆ స్తంభము రెండుగా చీలి అందు నుండి భగవంతుడావిర్భవించెను. 


భగవంతుడు అతి భయంకరమైన రూపమును ధరించెను. కరిగించిన బంగారము వలె మెరయుచు 
అతడచట నిలుచుండెను బంగారు మచ్చలుగల కనులతో హిణ్యకశిపునివైపు చూచెను సింహము ముఖము 
నందు కళ్ళవలె అవి ప్రకాశించుచుండెను. గుహ వలె నున్న నోటిలో రక్త వర్షములో నున్న పెడ్డ నాలుకను 
ఆడించుచుండెను ఆ నాలుక రక్తములో ముంచిన కత్తివలె నుండెను. ఆ సింహము యెక్కువ జూలుతో 
మండెను. విశాలమైన వక్షముతో సింహము వలె సన్నని నడుము కలిగి యుండెను నడుము (క్రింది భాగము 
మానవ రూపములో నున్నది. చూచిన (ప్రతి ఒక్కరు భయముతో వణికిపోయిరి కాని హిరణ్యకశిపుడు 


బెదరక యుండెను అదే పనిగ ఆ వింత ఆకారమును చూచుచు తనలో తానిట్టనుకొనెను. ''ఏమిది చాలా 
వింతగా కన్పడుచున ది! ఇది మానవుడు కాదు, జంతువు కాదు'' 


అకస్మాత్తుగా అతని మనస్సు గతములోనికి వెళ్ళెను మందర పర్వత సానువులపై బ్రహ్మ యెదురుగా 
విలచి, బ్రహ్మను అడిగిన వరమును జ్ఞప్తికి తెచ్చుకొనెను మరణము లేకుండునట్టు వరమడుగగా, అది తనకు 
సాధ్యము కాదని బ్రహ్మ చెప్పెను అప్పుడు బ్రహ్మ నిట్టడిగెను “నీవు సృష్టించిన దేదియు నా మరణమునకు 
కారణము కారాదు. వీవు సృష్టించిన వస్తువు లేవియు నన్ను చంపకూడదు '' హిరణ్యకశిపుడు వర్తమానములో 


వికి వచ్చెను వింతగా విలచియున్న ఆకారము బ్రహ్మ సృష్టించినది కాదు ఇది అతని మరణమునకు 
కారణమగునా? 


ఈ ఆలోచనను విదిలించుకొని, చేత ఆయుధము ధరించి భగవంతుని వేగముగా సమీపించెను ఒక 
క్షణకాలము వృసింహువి నుండి వెలువడుచున్న బ్రహ్మాండమైన వెలుగులో హిరణ్యకశిపుడు కన్సించకుండెను 
హిరణ్యకశిపుడు తన గదతో భగవంతుని కొట్టును సర్పమును గరుడుడు పట్టుకున్నట్లు, హిరణ్యకశిపుని 
తవ చేతులతో యెత్తెను. ఆతని పట్టునుండి తప్పించుకుని తిరిగి తన గదతో హిరణ్యకశిపుడు నృసింహుని 


162 


సప్తమ స్కంధము 
కొ్ట్టైను భగవ ౬ బాహువులతో హిరణ్యకశిపుని యాడ్వుకొని వెళ్ళి ద్వార బంధము 
వడ్డ ఆగెను నృసింహుడు ద్వార బంధముపై కూర్చుని తన ఒడిలో అసుర రాజు నుంచెను 


హిరణ్యకశిపుడు నిసహాయముగా చుట్టూ పరికించి చూచెను ఆకాశము నల్లబడుచున్నది. అది పగలూ 
కాదు, రాత్రియూ కాదు తనలో తాను నవ్వుకొని యిక తన జీవితము సమాప్తి కానున్నదని తలచెను 
అది పగలూ రాత్రియు కాని సమయము, ద్వార బంధము నందుండుటచేత యింటి వెలుపలనూ కాదు, 
యింటి లోపలనూ కాదు ఒక మృగము బాహువులలో చిక్కుకొనెను; దానిని మృగమనుటకు వీలుకాదు, 
మానవుడనుటకు వీలుకాదు భగవంతుడు తన ఒడిలో పెట్టుకొనెను అతడడిగిన వరములలో ఒకటి ' 
తాను భూమిపైన గాని, ఆకాశమున గాని మరణించ కూడదు. ఒక విచిత్రమైన స్పష్టతతో తన మాటలు 
తిరిగి మంచు బిందువులో పచ్చటి బయలు ప్రతిబింబించినట్లు, తన స్ఫురణకు వచ్చుచున్నవి అయినప్పటికీ 
అతడు భయపడలేదు అతడు పోరాడుటకు ప్రయత్నించెను కాని నృసింహుని డెను 
తన చూపులను కుమారునిపై (ప్రసరింపజేసిను ఆ చూపులు 'బహుశః నీవు చెప్పినదే సరియైనది! 
అన్నట్తుండెను అతని కంక బలవంతుడు, శక్తిమంతుడు మరొకడు కలడని మొదటిసారిగా అతనికి 
న్ఫురెంచను 


తన ఒడిలో నున్న హిరణ్యకశిపుని నృసింహుడు తన గోళ్ళతోను పళ్ళతోను చీల్చి, శరీరములోని 
భాగములను బయటకు లాగెను. ఆ దృశ్యము చాల భయంకరముగా నుండెను. హిరణ్యకశిపుని శరీరములోని 
(పీవులను బయటకు లాగి వాటిని మెడలో హారముగా ధరించిన నృసింహుడు భయంకరమైన ఉ(గరూపము 
దాల్ఫెను 


నృసింహుని (కోధమునకు యీ లోకము మిక్కిలి భయకంపితమయ్యెను. సముద్రము అల్లకళ్లోలమయ్యెను 
భయముతో భూమి కంపించెను నృసింహుడు వెలుగులన్నిటినీ తనలో లీనము గావించుకొనుటచేత 
ఆకాశము, స్వర్గము శోభను గోల్పోయెను మేఘములు అటు యిటు చెదరిపోగా, (గ్రహములు గ్రహణము 
పట్టినట్టుండెను. ఊర్ద్వ లోకములో ఉత్సాతము సంభవించునట్లుగా సముద్రము అల్లకల్లోలముగా నుండెను 
దిక్కులను రక్షించుచున్న ఏనుగులు, నృసింహుని అరుపునకు భయపడెను. అతని మహత్తర శక్తికి తాళలేక 
భూమి బ్రద్దలగునా యన్నట్లుండెను, 


చనిపోయిన హిరణ్యకశిపుని లాగుకొనుచూ వెళ్ళి, నృసీంహుడు సింహాసనము పై కూర్చుండెను అతని 
దగ్గరకు వెళ్ళుటకు యెవరికీ ధైర్యము లేకుండెను. అతని ఉగ్ర రూపమునకు భయపడి యెవరికీ - దేవతలుగాని, 
బ్రహ్మగాని, అఖ్ష్మీదేవిగాని పలకరించుటకు ధైర్యము లేకపోయెను 


దూరముగా నిలబడి బ్రహ్మ నృసింహుని స్తుతించెను. దేవతలు, (బ్రహ్మ, మహాదేవుడు యిట్టనిరి 
“భగవంతుని లీలలు అతి చిత్రములు. (ప్రతి సంఘటనకు కారకుడవు నీవు. తొలుత సనకాదులకు ఆ(గహమును 
కల్పించినది నీవు. నీ భక్తులైన జయ విజయులు యీ పాప లోకములో జన్మించుటకు కారణము నీవు. 
నేను (భ్రాంతిలో హిరణ్యకశిపుడడిగిన వరములన్నీ యొసగునట్టు చేసినది నీవు ఈ అసురుని గృహమందు 
నీ భక్తులలో ఉత్తమోత్తముడు జన్మించెను అదియూ నీ సంకల్ప (ప్రకారమే జరిగెను. తండ్రి కొడుకును 
చంపు ప్రయత్నములు చేయగా, నీ భక్తుని రక్షీంచుటకు నీవు యీ కార్యమును చేబట్టి యీ దుర్మార్గుని 
నాశనము చేసితివి. నీ చర్యల వెనుక నున్న ప్రయోజనమును యెవరు ఊహించగలరు? సవినయముగా మేము 


163 


శ్రీమద్భాగవతము 
నీకు వమస్కరించుచున్నాము*' 


నృసింహుడు (క్రోధము మూార్తీభవించినట్లుండెను, దేవతలు, బ్రహ్మ నారాయణుని కడకు వెళ్ళి, హిరణ్యకశి 
పువి దుర్మార్గము నణచి యీ లోకమును రక్షింపుమవి వేడినపుడు, నారాయణుడిట్లనెను “అతని కుమారుడు, 
నాకు భక్తుడు అయిన ప్రహ్లాదుని బాధించునపుడు, ఆ బాలుడు శత్రుత్వము, క్రూరత్వము వలన కలుషితము 
కాక్క, యెప్పుడూ సమబుద్దితో, (ప్రశాంతతతో బాధలనన్నిటినీ నా యందు గల భక్తిచేత సహించును. అప్పుడు 
నేను అవతరించి, యీ హిరణ్యకశిపుని, నీవు వరములను ప్రసాదించినప్పటికీ నాశనము చేయుదును''. 


ఒక సామాన్య మానవుడు తనకు పరమ భక్తుడైన వానిని బాధించుట చేత ఆగగ్రహావిష్టుడై భగవంతుడు 
నృసింహ రూపము దాల్ఫెను. హిరణ్యకశిపుని చంపిన చాలసేపటి వరకు నృసింహుని కోపము తగ్గకుండెను. 


అతని భీకర రూపమునకు వెజచి, బ్రహ్మాది దేవతలు నృసింహుని సమీపమునకు వెళ్ళలేకుండిరి. దూరము 
నుండి భగవంతుని స్తుతించుచుండిరి. 


వారు లక్ష్మీదేవిని సమీపించి యిట్టనిరి ''అమ్మా! నీ భర్త కోపమును నీవు మాత్రమే శమింపజేయ గలవు 
భూమ్యాకాశములు అతని (క్రోధమునకు దద్దరిల్లుచున్నవి అతని జూలు అటునిటు ఆడగా మేఘములు చెల్టా 
చెదరగుచున్నవి అతని అత్యంత (ప్రకాశ వైభవముచేత (గ్రహములు (గ్రహణము పట్టినట్టు తమ శోభను 
కోల్పోయినవి. అతని ఉచ్చ్వాస నిశ్చాసముల వరన సముద్రములు అల్లకల్లోలమైనవి. అష్టదిక్కులందు 
ఉన్నటువంటి యేనుగులు, తమను మెరుపులు పిడుగులు తాకినట్టు భయముతో వణకుచున్నవి. అందుమూల 
ముగా భూమి కంపించుచున్నది. భగవంతుని వేడి శ్వాసను భరించలేక స్వర్గములు దూరముగా పోవుచున్నవి. 


భూమి కంపించుటచేత పర్వతములు కదలు (ప్రమాదమును సూచించుచున్నవి భగవంతుడు శమింపకుండి 
నచో, యీలోకము, స్వర్గము అంతమొందగలవు''. 


లక్ష్మీదేవి ఒకపరి తన భర్త ముఖమును చూచెను. ఆమె ముఖము భయముతో వివర్షము కాగా యిట్లనెను. 


“ఇప్పుడతడు ఉన్న స్తితిలో సమీపించుటకు నాకు రైర్యము చాలదు. ఇది వరకెన్నడు నేవిట్టు చూడలేదు. 
నాకు చాల భయముగా నున్నదె'' 


$6 _ ప్రహ్లాదుడు నృసింహుని స్తుతించుట 


హిరణ్యకశిపుని సింహానముపై ఆసీనుడైన వృసింహువికి దూరము మండి వచ్చుచున్న పాగడ్తలు వినిపించు 
చుండెమ. (బ్రహ్మ (ప్రహోదువి సమీపించి యిట్టనెమ. “కుమారా! వారాయణ భక్తుడవైన నీపై గల (ప్రేమతో 
భగవంతుడు యీ నృసింహ రూపము దాల్ఫి నీ తండ్రివి వధించెను. నీవు యిపుడు నృసింహుని శాంతింప 


జేయవలెమ. ఆ(గ్రహావిష్టుడైన వృసింహుని సమీపమువకు మేమెవరమూ వెళ్ళలేము. వీవు మాత్రమే అతని 
ఆ(గ్రహము మండి యీ లోకమును రక్షింపషగలవు”. 


ఒక్కమాట అయినమ పలుకక, తవ (ప్రేమైక స్వరూపువి గాంచిన ఆవందవముతో కమల నుంచి అశ్రువులు 
కారుచుండగా, (ప్రహ్లాదుడు నృపింహువి పాదములకు ప్రణమిల్లి తవ ఆవందాశ్రువులతో ఆతవి పాదములు 
కడీగెను. ప్రహ్హాదువి జూచి, నృసింహుడు దయావూరితమైవ తవ దృక్కులమ ఆ అమాయక బాలువిపై నిలిపెను 


164 


సప్తమ స్కంధము 

బాలుని లేవనెత్తి తన చేతిని అతని శిరస్సుపై నుంచెను. భగవంతుని హస్త స్పర్శతో ప్రహ్లాదునికి శరీరమంతయు 
గగుర్పొడిచిన ట్లయ్యెను అతని పాపములన్నియు సమసిపోయి, ఆ క్ష్షణమందు బ్రహ్మమును గురించిన 
సత్యము గోచరించెను తమ్మి మొగ్గవలె ప్రహారుని చేతులు జోడించి యుండగా, అతని కనుల నుండి అశ్రువులు 
అవిరామముగా వచ్చుచుండెను వృక్షమువలె స్థిరముగా నిలిచి గద్గదస్వరముతో వణకుచు భగవంతుని వైభవము 
కీర్తించుట మొదలిడెను. “ప్రభూ! బ్రహ్మాది దేవతలకు అందుబాటులో లేవు, సంవత్సరముల తరబడి ధ్యానము 
చేయు బుషులకు మీ దర్శనము లభించుటలేదు; సత్పురుషులకు, జ్ఞానులకు కూడ మీ దర్శనము 
దుర్తభమగుచున్నది వీరందరికీ లభించని మీ దర్శనము, అధమమైన రాశ్షసజాతిలో జన్మించిన నాకు కల్గుట 
యెంతటి భాగ్యమో? మీకు నాయందున్న అనంతమైన (ప్రేమచేత నాకు ప్రత్యక్షమైతివి. నేను చాల 
అదృష్టవంతుడను పన్నెండు గుణములు మీకు ట్రీతికరమైనవని కోవిదులందురు ఉత్తమ కుటుంబములో 
జన్మించుట, సంపద, రూపసౌందర్యము, తపస్సు, పాండిత్యము, నేర్పరితనము, వైభవము, కీర్తి బలము, 
ధైర్యము, ప్రయత్నము, బుద్ది వీటన్నింటి కన్న గొప్పదైన అష్టాంగయోగము సూటిగా మీ దగ్గరకు చేర్చునని 
చెప్పుదురు కాని, నాకు, యీ ప్రపంచమునకు భక్తి, అనగా మీపై (పేమ యుండిన చాలునని నిరూపించినావు. 
ఇతరమైనవన్నియు మిమ్ము చేరుటకు (ప్రతిబంధకములని కూడ సృష్టపరచినావు అష్థాంగయోగము భక్తి 
కంకును అల్చమైనదని నా నమ్మకము లేకున్న, కేవలము ఒక గజము మీ ధయ నెట్టు పొందగలిగెను? 


''భగవంతుడు భక్తివలన సంతోషించునని యెరుగుదును అందమైన శరీరము, సౌందర్యవతియైన భార్య, 
మేరు పర్వతమంత సంపద, మాట చమత్కారము  భక్తిలేకున్న వీని వలన యేమి ప్రయోజనము? భక్తి 
తప్ప యింకేదియు మీకు సంతోషము నివ్వలేదు? 


“ప్రభూ! ఇక్కడచేరిన బ్రహ్మాది దేవతలందరూ పరమభక్తులు వారు మీకు ప్రియులు. అసురులమైన 
మేము నిన్ను పూజించుచున్నప్పటికీ, దేవతల భక్తి యింతకన్న యెన్నోరెట్టు గొప్పది అట్టివారు కూడ 
మిమ్ము చూచి భయపడుచున్నారు ఈ నృసింహావతారములో యీ లోకము నాశీర్వదింపవలసి యున్నది. 
ఈ లోకమందు వైభవమును యినుపడింపజేసి, ప్రతి ఒక్కరూ సుఖముగా నుండుటకొరకే మీరు యీ 
లోకములో అవతరించినారు. స్వామీ! ఈ ఆ(గ్రహమును విడిచిపెట్టుడు. మీకు క్రోధము తెప్పించిన అసురుడు 
మరణించినాడు. ఇతరుల శ్రేయస్సు కొరకై ప్రసన్నులు కావలెనని కోరుచున్నాను నేను మిమ్ము జూచిగాని, 
మీ [కోధమును జూచిగాని, మీ రూపమును జూచిగాని భయపడుటలేదు కాని సంసారమనే సముద్రము 
నాకు భయమును కలిగించుచున్నది. మీ తోనే ఉండగోరు వారికి సంసారము భయంకరమైనది, భరింపరానిది 
వా తండ్రి సేవకులు నా చేతులు కట్టి ప్రవహించు నీటిలో నన్ను పారవేసినట్టు, స్వయంకృతమైన కర్మలచేత 
కట్టుబడి నేను యీ సంసార సముద్రములో పడబోవుచున్నాను. మీ దర్శనమైన వెంటనే కర్మబంధములన్నియు 
దగ్హమై, త్వరలోనే మిమ్ము చేరుకొనవలెనని ప్రార్జించుచున్నాను” '. 


నృసింహుడు కోపము విడనాడి, బాలుని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని యిట్లనెను ''కుమారా! నీపై 
నాకు మక్కువ యెక్కువ అసురులలో నీవు గొప్పవాడవు, ఉత్తముడవు నీవు కోరు వరములను (ప్రసాదించదల 


చుకున్నాను నన్నడుగుము. మానవుల కోర్కెలన్నిటిని తీర్చుటకు నేనున్నాను నీకు యేది ముఖ్యమో 
దావి నడుగుము. నేను తీర్చెదను''. 


165 


శ్రీమద్భాగవతము 


ప్రహ్లాదుడు ప్రాపంచిక వస్తువుల యెడ లాలసుడగుటకు వరముల నొసగెదనని భగవంతుడు చప్పెను. 
కాని ్రహఫ్హాదుడు భగవంతుడిచ్చు వరములపై సుముఖత కనపరచలేదు ముఖముపై హాసము చిందగా 
మధురవచనములతో ఆ బాలుడిట్లనెమ “ప్రభూ! నన్ను మైమరపించి మోసపుచ్చవద్డు నేను కోరునది 
మీతో ఉండుట. నేను అసురుడను ఇం(డ్రియానుభవముల నాశించుట అసుర స్వభావము దీనిని గుర్తించి, 
అట్టి ప్రాపంచిక సౌఖ్యములను యేరగా చూపి యీ సంసార సముద్రములో నాకు నేనుగా పడునట్లు 
చేయుచున్నారు ప్రభూ! నాకు వద్దు. నేను మీ దర్శనము పొందినాను. నేను యెప్పుడూ మిమ్ములను 
(పేమించుచున్నానని యెరుగుదురు ఈ ఇంద్రియముల సమూహమూ, అవి అపేక్షించు భోగములు నాకు 
ప్రియము కావు. బహుశః నా భక్తిని పరీక్షీంచుటకే యీ (ప్రలోభములను కల్పించుచున్నారను కొనుచున్నాను. 
భక్తికి ప్రతిఫలముగా వరమును కోరువారు భక్తులు కాజాలరు, వర్తకులగుదురు ఎట్టి కోరికలు లేని భక్తుడను 


భక్తుల మండి భక్తిని తప్ప యింకేదియు ఆశింపని మీరు వాకు ప్రభువు అట్టి సందర్భములో కోరికలు కోరుటకు 
వానిని (ప్రనాదించుటకు ఆస్కారమెక్కడ? 


“అయినప్పటికీ మీ ఆజ్ఞ నుల్లంఘీరిచి అవమానపరచుట నాకిష్టము కాదు. నాకొకవరము ప్రసాదించవలెను 
మీరూపము వా హృదయములో యెల్లపుడూ స్థిరముగా నుండవలెను. మీ రూపమున్నచోట (ప్రాపంచికమైన 
కోరికలకు తావుండదు. నాయీ హృదయములో మీయందు (ప్రేమ స్థిరముగా నున్నచో, ఇంద్రియములు, 
మనస్సు, శ్వాస, శరీరము, ధర్మము, ధైర్యము, బుడ్డి లజ్జ సంపద, కీర్తి సత్యము కూడ ఆ (ప్రదేశము 
వదలి భక్తినే దగ్హము కాగలవు. భక్తిసుస్తిరముగా నున్నచో వీడును అహంకారము 


వీడినంతనే దానితో చేరియున్న ఇతర గుణము అన్నియూ అదృశ్యమగును హృదయమందు కోరికలను 
విడనాడినవారు భగవంతునివలె సంపన్నులగుదురు. 


''సవాతన పురుషుడు, పరబ్రహ్మ )సింహుడు అయిన నీకు నా నమస్కారము” ' . 

వృసింహుడు పూర్తిగా శాంతించిన పిదప, యింతవరకు దూరముగా నున్న అందరూ చేరువకు వచ్చి 
అతనివి కీర్తించిరి లక్ష్మీదేవి వచ్చి నృసింహుని ప్రక్కనే కూర్చున్న పిదప అతడు లక్ష్మీ- నృసింహుడయ్యెను. 
అతడిట్టనెమ. “కుమారా! ఈ కల్పాంతము వరకు నీవు జీవించెదవు భోగభాగ్యములందు తగుల్‌ొనక, 
నీవు సర్వపౌఖ్యములు యీ లోకములో పొందెదవు. చివరకు యీ కర్మబంధము నుండి విముక్తి పొంది నీవు 
నన్ను చేరెదవు'. ప్రహ్లాదుడు వినయముతో శిరస్సు వంచి యిట్లనెను. '“ప్రభూ! నా తండ్రిపై అనుగ్రహము 
చూపవలెను. అజ్ఞానముచే మీ వైభవముమ గుర్తించక, జీవితమంతయు మిమ్ములను ద్వేషించెను. అతడు 


నాయెడల ప్రవర్తించిన తీరు మీకు ఆగ్రహము తెప్పించెను. క్షమించరాని భగవద్భక్త నిందన అనే పాపము 
మండి వా తండ్రిని కాపాడి కమింపవలెమ''. 


“అస్టే జరుగుగాక'' అవి వృసింహుడవెను. చిరునవ్వుతో మరల యిట్టు చెప్పెను “నీవు హిరణ్యుని 
వంశములో జవించుట చేత ఆతడేకాక, అతవి పూర్వులు యిరువది తరములవరకు పరిశుద్దులైరి. నీ తండ్రి 
పిత్సలోకము చేరెను. వీవు అతవి ఆంత్యవిధులమ విర్వహింపుము వీ వారసులందరూ కూడ నాకు 
ప్రీతోప్రాతులగుదురవి తెలుమకొనుము''. ఆటు తర్వాత నృసింహుడు బ్రహ్మతో యిట్లనెను. “ఇకనుండి 


అసురులకు వీవు అవాలోచితముగా వరములు (ప్రపాదించుట తగదు. అది పాములకు అమృతము పోసిన 


166 


సప్తమ స్కంధము 
తర్వాత నృసింహుడు అదృశ్యమయ్యెను (ప్రహ్లాదుడు బ్రహ్మాది దేవతలను గౌరవించిన పిదప, వారందరూ 
తమ తమ గృహములకేగిరి ఇంతకాలముగా వారు అనుభవించిన బాధలు సమసిపోవుటతో వారందరూ 
సంతోషించిరి నారదుడు యుధిష్టిరునితో చెప్పుచున్న వృత్తాంతము కొనసాగించుచూ యిట్లనెను “ఆ 
విధముగా దితి పుత్రులు నారాయణునిచే నిహతులైరి. ద్వేషముతో వారు యెల్లపుడూ నారాయణునే 
చింతించుచుండిరి సనకాదుల శాపము చేత విష్ణు ద్వారపాలకులైన జయ విజయులు తిరిగి రావణ 
కుంభకరులుగా జన్మించిరి నారాయణుడు రాముడుగా జన్మించి వారిని సంహరించెను. శిశుపాల దంతవక్రు 


లుగా వారు మూడవసారి జన్మించిరి. శిశుపాలుడుగా జన్మించిన జయుడు ఇప్పుడే నారాయణుని పాదములు 
చేరెను త్వరలోనే విజయుడు అనుసరించ గలడు 


““యుధిష్టిరా! వీరిద్దరి మొదటి జన్మలో క్రోధము, మదము ప్రధానముగా నుండుట నీవు గుర్తించి 
యుండవచ్చు రెండవసారి రావణుడుగా జన్మించినపుడు, కామము (ప్రధానమైన దుర్లక్షణముగా నుండెను 
ఈ జన్మయందు వారిద్దరిలో మత్సరము యెక్కువగా నుండెను 


*' ప్రహ్లాదుని వృత్తాంతమును, భగవంతుడు భక్తుని అనుగ్రహించుట వినిన వారు తిరిగి యీ లోకమున 
జన్మించరు'' అని పలికి నారదుడు ముగించెను 


ఒక క్షణము యుధిష్టిరుడు మౌనముగా నుండి యిట్లనెను “భగవంతుని (ప్రత్యక్షముగా కాంచగల్షిన ఆ 
అనురబాలుడు (పహాదుడు మిక్కిలి అదృష్టవంతుడు”! నారదుడు జాలిగా నవి శ యిట్లనెను, ''యుధిష్టిరా! 
నీవు అందరికన్నా అదృష్టవంతుడవని (గ్రహించలేదా? అది యెట్లో వివరించెదను 


'*(ప్రష్టోదుడు, అతని గురువైన నేను నీ అంతటి అదృష్టవంతులము కాము నీ పూర్వులైన పురూరవుడు, 
వసిష్టుని వంటి మహా గొపు బుషులు, సృష్టకర్తమైన బ్రహ్మ కూడా నీ వంటి అదృష్టవంతులుకారు. అనేక 
సంవత్సరములు ఉపనిషత్తులు మొదలైన శాస్త్ర (గంధములు చదివి, బ్రహ్మము కొరకు అన్వేషించిరి 
ఉపనిషత్తుల సారమైన బ్రహ్మము, యిప్పుడు మానవ రూపములో, నీవు అడుగక పోయినప్పటికీ, నీతోనే 
ఉంటున్నాడు ఉపనిషత్తులన్నింటినీ ఒకచోట చేర్చిన వాని కున్న పవిత్రత, పరిశుద్దత నీ గృహమున గలదు 
పరబ్రహ్మము ప్రహ్లాదుని గృహములో నివసించి యుండలేదు బుషులు అతని గృహమునకేగి బ్రహ్మమును 
దర్శించలేదు. ఇప్పుడు జరుగుతున్నది నీవు యెరుగుదువా? 


““బుషులు వైకుంరములో బ్రహ్మమును అన్వేషించు చున్నారు, సూర్యలోకములో, క్షీరసాగరములో, 
శ్వేతద్వీపములో వెదకుచున్నారు అక్కడెక్కడను గానక, అంతటా వెదకుచున్నారు. అతడు (బ్రహ్మము) 
మానవ రూపములో దాగి నీ కొరకు అంతటా తిరుగుచున్నాడు. ఇప్పుడు చెప్పుము, యితరులు 
అదృష్టవంతులా? లేక నీవా? కృష్ణుడుగా అవతరించిన పరబ్రహ్మము నీతో కలిసి ఉంటున్నాడు నీ కతడు 
మేనబావ నీవు అతనికి ప్రీతిపాత్రుడవు అతడు నీ శ్రేయోభిలాషి నీ నుండి అతడేమియూ ఆశించుట లేదు 
అతడు నీ మేనమామ కుమారుడు. 'అతడునా ప్రాణము” అని యెంతో (పేమతో నీవు అనేకసార్లు అన్నావు 
ఇదంతయూ సత్యము. ఒకొక్కపుడు నీకు గురువువలె, మరొకపుడు బంధువువలె నీ కొరకు శ్రమించుచు 
న్నాడు ఈ ఇం(ద్రప్రస్థమును నిర్మించునపుడు, నీ సోదరులతో జరాసంధుని కోటల్లో ప్రవేశించి అతడు 
హతమారునట్లు చేసి, నీవు రాజసూయాగము చేయునట్లు కృషి చేసిన విషయము జ్ఞప్రిలేదా? కొన్ని 
సమయములలో అతడు నీకు సలహాదారు, మరొక సమయములో బావ, నీ కంటు వయసులో చిన్నవాడగుటచే 


167 


శ్రీమద్భాగవతము 


అతడు నీకు (ప్రణామము చేయు చుండెను. మునులు అంతటా అన్వేషించి, యెక్కడను గానక, యీ భూమికి 
వచ్చిరి వారు మధుర, బృందావనము వెళ్ళిరి. తర్వాత ద్వారకకు వెళ్ళి, చివరకు నీ యింటికి నీతో 
సామాన్యమానవునివలె నివసించుచున్న కృష్ణుని వద్దకు వచ్చిరి అతని స్వభావమును ఒకొక్కపుడు బ్రహ్మ 
మహేశ్వరులు కూడ తెలుసుకొనలేరు. బుషులు మౌనముగా భక్తితో సవ్యసించి పూజింతురు అయినప్పటికీ 
వారు అతడిని పొందలేకున్నారు. భగవంతుని గూర్చి వారికి తెలుసును. కాని వారు అతడిని చూడలేదు. 


ఆ బ్రహ్మమే యీ కృష్ణుడు. అతడు యీ భూమిపై సంచరించుట యెంతో అదృష్టము నీతో, నీ సోదరులతో 
అతడు నివసించుచుండుట మీ భాగ్యము''. 


168 


అష్టమ స్కంధము 
87 గజేంద్రుని వృత్తాంతము 


త్రికూట మనుకొండ ఒకటి కలదు. పాల సముద్రము చుట్టు ఆవరించి అతి రమణీయముగా నుండుటచే 
ఆ కొండ (ప్రాముఖ్యము వహించెను. ఆ కొండపై పెరుగు లతలు వెండి బంగారములవలె తళతళ 
మెరయుచుండెను. ఆ (ప్రకాశము దిక్కులందు (ప్రసరించగా, నాలుగు దిక్కులు (ప్రకాశించుచుండెను. అది 
నూరు యోజనములు విస్తీర్లము కలిగి యుండెను. శంఖములు, విలువైన రాళ్ళు అచట నిశేషముగా నుండెను. 
' ఎత్తునుంచి చూచువారికి నల్లగా నున్న భూమి, తెల్లని పాల సము(ద్రము, లతలు, వృక్షములు, సొదలతో 
ఆకుపచ్చగా నున్న కొండ వెండితో పొదిగిన పచ్చ రాయివలె గోచరించుచుండెను. ఆ కొండ చాల అందముగా 
నుండెను. అచట అడవి మృగములు కలవు. పక్షుల గూళ్ళ నుండి వచ్చు మధుర సంగీత ధ్వని, గుహలలో 
నుండి వినవచ్చే పులులు సింహముల అరుపులతో కలిసిపోవుచుండెను. అచ్చట వీచు వాయువు పరిమళ 
పుష్పముల సువాసనతో నిండియుండుటచే దివ్యపురుషులు ఆ ప్రదేశమునకు వచ్చి విహరించుచుండిరి. 
దివ్యపురుషుల కది యొక ఆటస్ట్రలము. సిద్ద చారణ గంధర్వులు తరచు అక్కడకు వచ్చి, అచ్చటి గుహలందు 
లోయలందు సంచారము చేయుచుండిరి. ఆ (ప్రదేశమందలి పెద్దపెద్ద రాళ్ళతో యిమిడియున్న విలువైన 
మణులతో అవి మెరయు చుండెను. 


ఆ కొండపై రుతుమనువనే తోటకలదు. అందు మందార, పారిజాత, పాటల, అశోక, చంపక చూత 
మనే పుష్ప వృక్షములు; మామిడి మొదలగు ఫలవృక్షములు గలవు. పొడవైన దేవదారు, సొలవృక్షములు 
ఆకాశము నంటుచున్నట్టుండెను. ఆ తోట వరుణునకు చెందినది. ఆ కొండమీద అందమైన సరస్ఫుకూడ 
కలదు. అది చాల పెద్దది. అందు నీలి, తెలుపు, యెర్రని పద్మములు తేలుచుండెను. వాటియందున్న 
మకరందమును (గ్రోలుటకు, ఆ పద్మముల చుట్టూ చేరిన తుమ్మెదలు చేయు ర్సుమ్మను శబ్దము అన్ని 
వేళలందు వినిపించుచుండెను. నిర్మలముగా ఉన్న ఆ సరస్సులో పైన సంచరించు కొంగలు, హంసలు, 
లోపల నుండే చేపలు, తాబేళ్ళు స్పష్టముగా అగుపించుచుండెను. సరస్సు ఒడ్డు నందు మల్లి కుంద, జాజి, 
పున్నాగ, కురవక మాధవీలతలు విరబూచి యుండెను. ఆ పుష్పవాసనలమత్తు మైమరపించు చుండెను. 


ఆ కొండ యందు ఒక ఏనుగు తన పరివారముతో నివసించుచుండెను. తన యిష్టము వచ్చినపుడు 
ఆ ఏనుగు సంచరించుచుండెను. సంచరించునపుడు పరివారమంతయు ఆ యేనుగుతో సంచరించుచుండెను. 
వెదురు గడలను, చెరకుగడలలో లేతవానిని పెరికి తినుట వానికి ఆటగా నుండెను. ఆ అడవిలో అవి యిష్టము 
వచ్చినట్టు సంచరించుచుండెను. మదించిన ఆ యేనుగు నిలిచిన చోటునుండి, పులులు, సింహములు, 
అడవిపందులు, యెద్డులు దూరముగా పారిపోవుచుండెడివి. 


ఒక చేసవికాలమందు ఆ యేనుగు తన సహచరులతో చాల దూరము నడిచి నడిచి అలసిపోయెను. మిక్కిలి 
దప్పికతోనున్న ఆ యేనుగు దూరమునుండి సరస్సు నుండి వచ్చు సువాసనలను ఆఘ్రాణించి, ఆ సరస్సు 
' దిక్కుగా వేగముగా చనెను. వెంటనే తన పరివారము కూడ సరస్సును చేరి అందు ప్రవేశించెను. ఆ 


శ్రీమద్భాగవతము 


సరన్ఫునందు స్నానము చేయగా అవి యెంతో హాయి ననుభవించి, మధురమైన సరోవర జలము త్రాగి 
దప్పికను తీర్చుకొనెను దప్పిక తీరిన తర్వాత వాటికి సరస్సు నుండి బయటకు రావలెననిపించలేదు. చాలసేపు 
స్వచ్చమైన సరోవరములో ఆడి ఆడి, తదుపరి దానిని బురదగా చేసెను గజరాజము తన తొండముతో 
సరస్సులో నీటిని చిన్నయేనుగులపై, ఆడ యేనుగుల వీపులపై జల్లుచుండెను సంసారసుఖములలో మునిగిన 
మానవుడు కాల ప్రవాహమును గుర్తించని విధముగా ఆ గజరాజు కాలము గతించుట గుర్తింపకుండెను, ఆ 
సరస్సు అడుగున దాగియున్న ప్రమాదములను మరచి, సంసారి సంసారబందములో చిక్కుకొని పోయినట్టు, 
సరస్తునందు యితర యేనుగులతో ఆడుచూ ఉల్లాసముగా గడపుచుండెను 


విధి (పేరణచే ఆ సరస్సునందే చాలకాలముగా నివసించుచున్న ఒక మొసలి, గజము కాలును తన బలమైన 
కోరలతో పట్టుకొనెను హఠాత్తుగా కలిగిన యీ బాధకు ఏనుగు తిన శరీరము నంతనూ విదల్భి, మొసలి 
పట్టునుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెను కాని సాధ్యము కాకపోయెను ఎంతగా ప్రయత్నించినప్పటికి 
మొసలి పట్టునుండి తప్పించుకొనుట అసాధ్యమయ్యెను మిగిలిన యేనుగులు సహాయపడుటకు ప్రయత్నించి 
విఫలమైనవి ఆ ఏనుగు బలమైన దైనప్పటికీ మకరము పట్టు అంతకన్న బలముగా నుండుటచే, ఆ పట్టునుండి 
విడిపించుకొనలేకుండెను కరిమకరుల మధ్య పోరు కొన్ని సంవత్సరములు సాగినది అడవిలో చక్రవర్తివలె 
సంచరించు గజరాజునకు సరస్సు అనే సామూజ్యానికి రాజుగా ఉంటూన్న మొసలికి మధ్య జరుగుచున్న 
తీవ్రపోరాటము దేవతలకు కూడ ఆశ్చర్యము కలిగించెను క్రమక్రమముగా ఏనుగు బలము హరించి 
పోవుచుండెను, మొసలి పట్టు మరింత బలపడుచుండెను తన బలము సన్నగిల్లుటచే ఓడిపోవుట తధ్యమని, 
త్వరలోనే ప్రాణములు పోవునని ఆ యేనుగు (గ్రహించెను ఆ క్షణములో ఏ వగాహన 
చేసుకొనెను బాగా ఆలోచించిన పిదప తనలో తానిట్లనుకొనెను “నేను యిప్పుడు పెద్ద యిక్కట్టులో 
పడినాను నామీద ఆధారపడిన యీ యితర యేనుగులు యీ క్లిష్ట పరిస్థితి నుండి నన్ను తప్పించలేవు 
నాకు వాటిల్లిన యీ విపత్కర పరిస్ట్రితిని తప్పించి, యెవ ఛరూ సహాయము చేయలేరు కాని, యింకను ఒక 
ఆశ మిగిలియున్నది బ్రహ్మాది దేవతలకు సైతము ఆశ్రయుడైన ఆ భగవంతుని శరణు జొచె దను అతడు 
నన్ను యీ భయంకరమైన మొసలి బారి నుండి తప్పక రక్షించగలడు. భగవంతుడు నాకు అండగా నున చో 1 
మృత్యువు అతనికి భయపడి నన్ను వదలి పారిపోవును భగవంతుని స్రార్జించెదను”' | 


తన మనస్సును ఆలోచనలను కూడగట్టుకుని, వాటిని నారాయణునిపై నిలిపి యిట్లు స్తుతించి గానము 
చేసెను. దేవతలకు (ప్రభువైన మహాప్రభూ! నీకు నా నమస్కారము. నీవు సనాతన పురుషుడవు, యీ (ప్రకృతిని 
సృష్టించిన పురుషుడవు మానవుల మేధస్సును వికసింపజేసి ప్రకాశము నిచు వాడవు నీవు ఈ లోకమంతయు 
నీవలన యేర్చడినది నీవు లేక యీలోకము లేదు, వీ నుండి ఆవిర్భవించినది యీలోకము. దీనిని సృష్టించిన 
నీవు, తిరిగి నీలో అయము చేసుకొందువు అని ్న వెలుగులకు మూలము నీవు 


'“ప్రశయానంతరము వీవు తమస్సు, అనగా చీకటి సముద్రము అంచున విలబడి, తిరిగి సృష్టిని ప్రారంభించి 
దావికి (క్రొత్తగా జీవము కల్పించుచున్నావు ఈ విధముగా అనంతమైన కాలచ[క్రము కొనసాగుచున్నది. ఈ 
లోకములన్నింటికీ మూలకారణము నీవు. నీ దర్శనముకొరకు మహర్షులు వేలకొలది సంవత్సరములు 
ధ్యానములో నిమగ్నులై యుందురు. నీకు జనన మరణములు లేవు నీకు రూపనామములు, గుణములు 
లేవు. అయినప్పటికీ, నీ మాయచేత, నీకు, రూపనామములు సృష్టించి వావికి కొన్ని గుణములు ఆరోపించుచు 
న్నారు లోకకళ్యాణము కొరకు వీవు రూపము ధరించుట చూచినవారు వీ నిరాకార తత్త్వమును విస్మరింతురు. 


170 


అష్టమ స్కంధము 


నీవు ఇంద్రియములకు, మనస్సుకు, భావోద్వేగములకు, బుద్దికి అతీతుడవు. నీవు సామాన్యుల అవగాహనకు 
అతీతుడవైనప్పటికీ, కొందరు మహాపురుషులు నిన్ను (గ్రహించి నీతో ఐక్యము కాగల్లిరి. 


“ఇంద్రియముల కార్యకలాపములకు, వాని వాని ప్రత్యేక చర్యలను కాంచు నీవు (ద్రష్టవు. ప్రతి ఒక్కదానికీ 
నీవు కారకుడవు. కాని, నీకు యేదీ కారణము కాదు. ఏలననగా నీవు సనాతనుడవు, నిత్యుడవు, అనాదివి, 
నీకు పరిమితులు లేవు, అనంతుడవు. 


“నీవు గుణాతీతుడవు, అవి నిన్ను అంటవు. కాని గుణదోషములచేత మాయకు వశమైనవారు నీ 
సత్యస్వరూపము నెరుగజాలరు. సూర్యునినుండి అగ్నినుండి వెలువడే ప్రకాశము కొంతసేపు ఉండి తిరిగి 
యెచ్చటి నుండి వచ్చెనో, దానియందు అదృశ్యమగును. అదే విధముగా నీ వైభవము నీ నుండియే 
వెలువడుచున్నది. ఈ గుణములు, మనస్సు, బుద్ది, ఇంద్రియములు, శరీరము - యివన్నియు నీ నుండి 
జనించి, తిరిగి నీలో లయమగుచున్నవి. వానికి (ప్రత్యేకమైన ఉనికిలేదు. నీవు గుణాతీతుడుగా ప్రసిద్ది 
గొంచినప్పటికీ, నావంటి అభాగ్యజీవులయెడ నీవు కరుణామూర్తివని అందరును యెరుగుదురు. నీకు పూర్తిగా 
శరణాగతులైన వారు నిశ్చయముగా అవిద్య నుండి వెలువడి, నిత్యసత్యమైన నీ దర్శనము పొందగలరు. 


“నాయీ జన్మ లోపలనూ వెలుపలనూ అవిద్యతో నిండియున్నది. ఈ గజాకారము వలనను మనస్సు 
వలనను నా కెట్టి ప్రయోజనమును లేదు. నాకు జీవించవలెనను కోరిక లేదు. కాలముచే నాశనము పొందని 
మోక్షమును కోరెదను. పుణ్యకార్యములకు (ప్రతిఫలముగా కొంతకాలము స్వర్గములో నుండవచ్చును. ఆ 
పుణ్యము హరించిపోయి నంతనే తిరిగి యీ పాప ప్రపంచమున పడవలెను. దీనికి భిన్నమైన మోక్షమును 
కోరుచున్నాను. నా అవిద్య అణగిపోవలెనని నా ఆకాంక్ష, నేను ముముక్షువును. నీవు లోకకారకుడవు, 
నర్వవ్యాపివి. నీవు సృష్టించిన వానికి భిన్నముగా ఉంటూ, అంతిమ సత్యమువై యున్న నీకు నా (ప్రణామములు, 
జ్ఞానాగ్నిచేత కర్మబంధములను దగ్జము గావించుకొనిన యోగులు తమ హృదయములో నిన్ను దర్శించెదరు. 
“నేను, 'నాది' అనుభావములతో వివేకశక్తిని కోల్పోయిన నావంటి మూర్చులు నీ గొప్పదనమును గుర్తించలేరు. 
నీవు అనంతశక్తి స్వరూపుడవు, నీవు నిత్యసత్యము, నీవు ఆత్మజ్యోతివి. నీకివే నా జోహారులు”, 


బ్రహ్మాది దేవతలందరూ గజేంద్రము పలికిన పలుకులను వినుచుండిరి. ఆ గజేంద్రము ఆదిపురుషుని 
స్తుతించుటచేత, అవి యేవియు తమలో యే ఒక్కరికీ వర్తించవని (గ్రహించిరి. గజేంద్రము. పరిస్థితికి 
నారాయణుడు చలించి, హరి రూపములో సరస్సు తీరమున గజేంద్రునకు ప్రత్యక్షమయ్యెను. 


గరుడునిపై నారాయణుడు వచ్చి చేరెను. అతని చేతిలో సుదర్శన చక్రము మెరసెను. నారాయణుని 
చూచిన గజేంద్రము, పద్మమును తొండముతోపట్టి తొండమును పైకెత్తియిట్టనెను. ''ఓ ప్రభూ! నారాయణా! 
నీకు నా నమస్కారము"'. ఆ గజేం[ద్రము పరిస్తితిని చూచి నారాయణుడు కరుణాభరితుడయ్యెను. అతడు 
తన సుదర్శన చక్రముతో మొసలిని సంహరించి, ఆ గజేంద్రుని సరస్సునుండి బయటకు లాగెను. చనిపోయిన 
మొసలి నోరు తెరచుకుని గజేంద్రుని కాలినంటుకొని యుండెను. 


స్వర్గవాసులు యీ దృశ్యమును ఆశ్చర్యముతో గాంచుచుండిరి. వారు నారాయణుని చుట్టూ చేరిరి. 
మొసలితోపోరి అలసిపోయిన గజేంద్రము తొండమునెత్తి అస్టే యుండెను. అమిత(పీమతో (శ్రీహరి 
గజేంద్రుడొసగిన పద్మమును స్వీకరించగా, ఆ గజరాజము మిక్కిలి సంతోషించెను. 


171 


శ్రీమద్భాగవతము 


$8 మోక్షము 


వారట్టు చూచుచుండగా చనిపోయిన మొనలి శరీరమునుండి ఒక దివ్యపురుషుడు (పత్యక్షమయ్యెను. అతడు 
హూహూ అను గంధర్వుడు. అతడు భగవంతుని పాదములకు ప్రణమిల్లి గాంధర్వ పద్దతిలో కీర్తించి గానము 
చేసెను. అతడు యిన్ని సంవత్సరములుగా మొసలి రూపము ధరించి, చివరకు నారాయణుని చేతులలో 
విముక్తిని పొందుటకు కారణము అక్కడ చేరిన వారు తెలుసుకొనిరి. 


చాల సంవత్సరములకు పూర్వము, యీ గంధర్వుడు తన భార్యలతో యిదే సరస్సునందు స్నానమాడుచుం 
డెను. అదే సమయములో మహర్షి దేవలుడు సరస్సులో (ప్రవేశించెను. జల(క్రీడలో మునిగియున్న గంధర్వుడు 
నీటి అడుగునకుపోయి, నీటిలో నిల్చుని ధ్యానము చేయుచున్న డేవలుని కాలిబొటన |ప్రేలును లాగెను. 
తాను చేసినది యెంత తీవ్ర అపచారమో ఆ గంధర్వుడు (గహింపకుండెను. దేవలుడు, తన ధ్యానమునకు 
అంతరాయము కల్లుటచేత మండిపడి, గంధర్వుని ఇట్లు శపించెను. “నీవు యీ జల|క్రీడలలో అమితముగా 
ఆనందించుచుండుటచేత, నీవు మొసలివై యీ సరస్సు నందే జీవించెదవు''. తన అపచారమును గుర్తించిన 
గంధర్వుడు శాపమును ఉపసంహరించవలసినదని (బతిమాలెను. అతని భార్యలు కూడ బుషి ఆ(గహమును 
ఉపశమింపజేయు టకు ప్రయత్నించిరి. దేవలుడు కొంతవరకు శాంతించి యిట్లనెను. *' నీవుయీ సరస్సునందు 
కొంతకాలము జీవించెదవు. గజేంద్రము తన సహచరులతో యీ సరస్సులో ప్రవేశించును. నీవు దాని కాలును 
గట్టిగా పట్టుకుని విడిచిపెట్టక యుండవలెను. ఆ గజేంద్రము భగవంతుని ్రార్జింపగా, అతడు (శ్రీహరి 


రూపములో (ప్రత్యక్షమై, తన సుదర్శన చ[క్రముచే నిన్ను వధించి, నీకు మొసలి రూపము నుండి విముక్తి 
కలిగించును. 


గంధర్వుడు భగవంతునికి ప్రదక్షిణము చేసి, భగవత్కీర్తనలను గానము చేయుచూ వెడలిపోయెను. 


పరీక్షిత్తున కిదంతయు అయోమయముగా నుండుట అతని ముఖమున శుకబ్రహ్మ గుర్తించెను. అతడు 
ప్రశ్నించక మునుపే శుకబ్రహ్మ యిట్లనెను. ''నీ ఆలోచనలను నేను తెలుసుకున్నాను. పరమ యోగులు 
కూడ పలుకలేని పలుకులను, కేవలము ఒక జంతువు యెట్లు పలికెనా యని నీవు ఆశ్చర్యపడుచున్నావు. 


ఆ గజేంద్రమునకు పురుషుని గురించిన సత్యము యెట్లు తెలిసెను అని గదా వీ సందేహము? అది నీకు 
చెప్పెదను. 


“దక్షిణ పాండ్య దేశమును ఒకప్పుడు ఇం ద్రద్యుమ్నుడను రాజు పరిపాలించెను. అతడు ధర్మవర్తనుడు. 
అతదు నారాయణుని భక్తుడు. ఒకప్పుడు ఆ రాజు మలయ పర్వత సానువులలో మౌనముగా భగవంతుని 
ధ్యానించుచుండెను. అచ బటు నదిలో స్నానము చేసిన రాజు, ఆలోచనలను, మనస్సును, శ్వాసను నిగ్రహించి, 
భగవంతుని రూపమును, ధ్యానించుచూ ప్రార్తించునపుడు మౌన(వ్రతమును పాటించెను. ఆ పర్వతముపై : 
వివసించుచున్న అగస్య్యమహర్షి ఆ ప్రదేశమునకు వచ్చుట తటస్త్రించెను. అతని శిష్యులు అగస్యమహర్షి చుట్టూ 
చేరిరి. ధ్యావమందు నిమగ్నుడైన రాజు బాహ్య ప్రపంచ జ్ఞానమును కోల్పోవుటచేత, అగస్య్యమహర్షిని గాంచక 
సాంప్రదాయము. ననుసరించి చేయు గౌరవమర్యాదలను అగస్య్యమహర్షికి చేయకుండెను.. లాహ్మణుడైన 
అగస్యమహార్షి శిష్యులతో వచ్చి యుండగా రాజు వారి ఉనికిని గమవించకుండెను. 


In 


అష్టమ స్కంధము 

''రాజు ప్రవర్తన అగస్త్యునకు సహింపరాని దయ్యెను. అతడిట్లునెను. 'ధ్యానములో నిలిచియున్న రాజు 
తమస్సు మూర్తీభవించినట్లు ఉన్నాడు. తమస్సుకు సంకేతమైన ఏనుగుగా యీ రాజు జన్మించగలడు'. అట్టు 
శాపమొసగి అగస్య్యృమహర్షి శిష్యులతో ఆ (ప్రదేశమునుండి వెడలిపోయెను. ఇం(ద్రద్యుమ్న మహారాజు బుషి 
శాపమునకు ఆ(గ్రహించక, శాంతముగా దానిని న్వీకరించెను అది భగవంతుని ఆజ్ఞగా భావించి, దానిని 
వినయముతో (గ్రహించెను అతడు ఏనుగుగా జన్మించి త్రికూట పర్వతముపై నున్న అరణ్యములో 
సంచరించుచుండెను అతని జంతు జీవితములో ఒక విశేషము గలదు. అతని ఆలోచనలు, మనస్సు 
భగవంతునిపై భక్తితో నిండియుండుటచేత, పూర్వజన్మ స్మృతులు కలిగియుండెను అందుచేత, అతడు 
నీష్టపరిస్పితుల నెదుర్కొనినపుడు, భగవంతుని (ప్రార్షించెను. సాధారణ జంతువుల కిది సాధ్యము కాదు 


“'ఇంద్రుద్యుమ్నుడు యిపుడు శాపవిముక్తు డగుకేగాక, సంసార బంధము నుండి విముక్తిపాంది మోక్షము 
నందెను. భగవంతుని స్పర్శ కలిగిన వెంటనే అతని గజరూపము పోయెను అతడివుడు నారాయణుని 
సేవకులలో ఒకడయ్యెను అతనికి నారాయణునితో సారూప్యము కలిగెను గరుడునిపై నారాయణుని ప్రక్కనే 
స్థానము పొందిన ఇంద్రద్యుమ్ను మహారాజు యీ మానవలోకమును విడిచిపోయెను గరుడుడు ఆకాశముపై 
కెగిరి త్రికూట పర్వతముపై రుతుమనువను తోటలోనున్న సరస్సు తీరముననున్న వారందరకూ 
అదృశ్యుడయ్యెను'' 


89 అమృత మధనము 


ఒకప్పుడు దేవదానవుల మధ్య యుద్దము సంభవించెను అసురుల తీవ్రధాటికి దేవతలు నిలువలేకపోయిరి. 
యుద్దములో మరణించిన అనేకమంది దేవతలను పునరుజ్జీవించునట్ట్లు చేయలేకపోయిరి. ఇంద్రవరుణాదులు 
సమావేశమై యీ తీ(వ్ర పరిస్థితిని అంతమొందించుటకు మార్గముల నన్వేషించగా, వారికేదియు తోచుకుండెను. 
సృష్టికర్తయైన (బ్రహ్మ దగ్గరకు వెళ్ళుటకు వారు నిశ్చయించుకొనిరి. వారు బ్రహ్మ దగ్గరకు వెళ్ళగా, 
నారాయణుని వద్దకు వెళ్ళి (ప్రార్థించుట తప్ప యింకొక మార్గము లేదని బ్రహ్మ సూచించెను. నారాయణుడు 
తమ కష్టములు గక్టైక్కుటకు సహాయపడునని బ్రహ్మ చెప్పెను. 


అంతట వారు నారాయణుని వద్దకేగిరి బ్రహ్మ నారాయణుని ప్రార్థించి, దేవతలపై దయకలిగి వారి 
కష్టములను తీర్చుమని వేడెను. వారి ప్రార్హనలను వినిన నారాయణుడు (ప్రత్యక్షమైన వారితో యిట్లనెను 
“మీరు కోరుదానిని సాధించగలరు, మొట్టమొదట మీరు అసురులతో సంధి చేసుకొనవలెను మనము తిరిగి 
సన్నద్దులమగుటకు కొంత వ్యవధి కావలెను. మీ ప్రయత్నములు సఫలమగునంతవరకు, అసురులతో సంధియే 
ఉచితమైన రాజనీతి మార్గము. 


““ఒక ఉన్నతాశయమును సాధించుటకు చేయు ప్రయత్నములు, మార్గములు సాధ్యమైనంతవరకు 
శాంతిదాయకముగా నుండవలెను. మీరు మరణము లేకుండ రక్షనొందుటకు కావలసిన అమృతమును 
పొందవలెను. ఇది నేను మీకు యిచ్చుసూచన. ఆ అమృతముతో మరణించిన వారిని తిరిగి పునరుజ్జీవింప 
చేయవచ్చును అమృతము యెట్లు లభింపగలదు? అని మీ తరువాత పశ్న. 


173 


శ్రీమద్భాగవతము 


''మందర పర్వతమును కవ్వముగా, వాసుకి యనే సర్పమును త్రాడుగా నియోగించి పాల సముద్రమును 
మధించవలెను సముద్రమును మధించుటకు అసురుల బలమైన బాహువులు అత్యవసరము మీకు మీరు 
దీనిని చేయజాలరు ఈ: సాగర మధనములో నేను కూడా పాత్ర వహించెదను సాగరము నుండి అమృతము 
అభించువరకు మీరు కృషీ సలుపవలెను ఆ అమృతము వల్ల పూర్తి లాభమును మీరు మాత్రమే పొందునట్లు, 
అసురులకు లేకుండునట్టు నేను చూచుకొందును కాని మీకు నేనొక హెచ్చరిక చేయదలచుకున్నాను ఏ 
విషయములోను మీరు అసురులకు అడ్డు చెప్పవద్దు వారి సూచనల నన్నిటిని ఆమోదించునట్టు మీరు 
నటించవలెను. మరొక హెచ్చరిక సాగరమును మధథించగా మొట్టమొదట లభించునది కాలకూటవిషము 
దానిని చూచి మీరు భయపడవద్దు. అటు తర్వాత అనేక వస్తువులు, లభించగలవు చిట్టచివర అమృతము 
లభించును ఆ వస్తువులను రాక్షసులు కోరెదరని తలంచి, మీరు ముందుగా సం(గ్రహించుటగాని, వాటిని 
కోరుటగాని చేయరాదు మీ ధ్యేయము అమృతమును పొందుట, ఇతరమైనవన్నియు అప్రధానములు మీరు 
వెళ్ళి బలిచక్రవర్తితో సంధి చేసుకొని మీ కార్యమును (ప్రారంభింపుడు'' భగవంతుడు అదృశ్యము కాగా, 
(బహ్మాది దేవతలు వారి వారి గృహముల కేగిరి 


బలిచక్రవర్తి ప్రహ్లాదుని కుమారుడైన విరోచనుని కుమారుడు ఇంద్రుని నాయకత్వములో దేవతలు 
బలిచక్రవర్తి ప్రాసాదమునకు వెళ్ళిరి చక్రవర్తిసేవకులు, దేవతలను చూచి, వారిపై దాడి జరుపుటకు సిద్దపడిరి 
కాని బలి అచ్చటకు వచ్చి, సేవకులను దుడుకుగా (ప్రవర్తించవలదని ఆదేశించెను ఇంద్రుని సకల మర్యాదలతో 
బలిచక్రవర్తి తన సభకు ఆహ్వానించెను. గౌరవనీయుడైన అతిథిని సంతోషపెట్టుటకు తానేమి చేయవలెనో 
చెప్పుమని బలి అడిగెను. నారాయణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకుని ఇంద్రుడు అతి సరళముగా పలికెను 
ఇంద్రుని వైఖరి మిక్కిలి నేర్పుతోను, మాటలు యెదుటివారిని ఒప్పించునట్టుగను ఉన్నవి సాగరమథనము 
గురించి ఇంద్రుడు బలీతో చర్చించెను ఇంద్రుడిట్లనెను. ''ఇంతవరకు మనకు తెలియని విషయ మొకటి 
గలదు మనలో మనము కీచులాడక స్నేహపూర్వకముగా కొంతకాలము సంచరించుదము కనీసము 
సాగరమధన కార్యము పూర్తియగువంత వరకు మనము మిత్రులుగా నుందము. మీరు యీ కార్యములో 
సహకరించగలరని నే నాశిస్తున్నాను. ఈ కార్యము చాల క్లిష్టమైనది కాని దీనివలన కలుగు విశేష ఫలితము 
దృష్ట్వా "యీ కార్యము చేబట్టుదగినదని నా అభిప్రాయము" బలిచక్రవర్తి ఆమోదము తెలుపగా, అతని 
సహచరులైన శంబరుడు, అరిష్టనేమి, త్రిపురులు కూడ మెచ్చుకొనిరి వారు తమ మధ్య నున్న శత్రుత్వమును 
తాత్కాలికముగా విస్మరించుటకు నిశ్చయించుకొనిరి. అందరు కలిసికట్టుగా అమృతమును సాధించుటకు 
(ప్రయత్నింప నిశ్చయించుకొనిరి. 


(ప్రతి ఒక్కరూ ఉత్సాహముతో నుండిరి. అసురులు తమ బలమైన బాహువులతో భూమినుండి మందర 
పర్వతమును పెకలించగా, దేవతలు, అసురులు కలిసి, దానిని సముద్రతీరమునకు తీసుకువెళ్ళిరి. ఆ పర్వతము 
అతి బరువుగా నుండుటచే, మార్గమునందు అది (క్రిందజారిపడినది. అనేకమంది దేవతలు, అసురులు దాని 
క్రిందపడి అణగిపోయిరి. ఈ దారుణ సంఘటన మండి వారు తేరుకొనునంతలో నారాయణుడు వారికి 
(ప్రత్యక్షమయ్యెను ఆ పర్వతము నతడు యెత్తి సముద్రతీరమున చేరవేసెను. ఇంతకు మునుపే దేవతలు 
వాసుకికి నచ్చజెప్పి, సాగరమథవమందు మందరపర్వతమును చుట్టి, త్రాడుగా నుండి అసురులకు సేవజేయవ 
లసినదని కోరిరి. అమృతములో కొంత భాగము నీయగలమని మాట యిచ్చిరి. 


174 


అష్టమ స్కంధము - 


90 సాగరమథనము : కూర్మావతారము 


దేవదానవులు సాగరమును మథించుట ప్రారంభించిరి. (శ్రీమన్నారాయణుడు అక్కడనే యుండెను. అతడు 
వాసుకి తలవైపునకు వెళ్ళి వాసుకి శిరస్సును తన చేతులతో అదిమిపక్టెను. దేవతలు నారయణు ననుసరించి, 
వాసుకి శిరస్సుపై చేతులను వైచిరి. ఇది చూచిన అసురులకు ఆగ్రహము వచ్చెను. దేవతలు భగవంతుని 
నాయకత్వమున వాసుకి శిరస్సు పట్టుకొనుటచేత తమ నవమానించినట్టుగా భావించిరి. వాసుకి తోకను 
పట్టుక్‌"నులటు వారి గౌరవమునకు భంగకరమని అసురులు భావించిరి. తమను తాము ఉన్నతులుగా భావించిన 
అసురులు యిట్లునిరి. ''మేము పవిత్రమైన వేద శాస్త్రములను నేర్చియున్నాము. ఉత్తమ జన్మల నొందిన 
మేము బహు దొడ్డ కార్యములు సలిపి లోక (ప్రఖ్యాతి పొందియున్నాము. దేవతలైన మీరు యీ సర్పము 
తలను పట్టుకొని యుండగా, మేము ఆ సర్పము తోకను పట్టుకొనుట మిక్కిలి అవమానకరము. ఈ మథన, 
కార్యములో యిక మేము సహాయపడుటకు నిరాకరించుచున్నాము''. _ = = 


అసురులు అక్టు స్పిరముగా కదలక నిల్ఫుండిరి: భగవంతుడు వారివైపు మధురహాసముతో వీక్షించి, వారికి 
తలను వదరి పెట్టి తోకను పట్టుకొనుటకు వెళ్ళెను. దేవతలు భగవంతుని ననుసఠించిరి.. -. 


ప్రప్రథమముగా యేర్పడిన అభిప్రాయభేదము సమసిపోయినంతనే, తమ మాట నెగ్గినందుకు అసురులు 
యెంతగానో సంతోషించిరి. ఆ సంతోషముతో అత్యంత ఉత్సాహముతో భగవంతుని నాయకత మున నున్న 
దేవతలతో సాగరమును మథింపజాచ్చిరి. 


శక్తిమంతమైన అనేక బాహువులు యీ మథన కార్యమునందు నిమగ్నమై యున్నప్పటికీ, విశేషమైన 
బరువుచేత మందర పర్వతము సముద్రములో కూరుకుపోయెను. అనుకొనని యీ దారుణ సంఘటనకు 
దేవ దానవులలో నిరుత్సాహము కలిగెను. మథన కార్యము ్రారంభించినపుడు నిఘ్వేశ్వరుని పూజించక 
ఉపేక్షీంచుటచేత, యిటువంటిదేదో జరుగగలదని నారాయణు డూహించెను. నారాయణుడు సముద్రములో 
నీటి అడుగునకు వెళ్ళి ఘనమైన కూర్మ (తాబేలు) రూషము ధరించి, తన వీపుపై మందర పర్వతమును 
మోసెను. మందర పర్వతము తిరిగి పైకి లేచుట చూచి దేవ దానవులు హర్షముతో గంతులు వేయసాగిరి. 
మందర పర్వతము క్రిందికి యెట్లు పోయెనో, తిరిగి అది పైకి యెట్లు లేచెనో అది కొద్దిమంది మాత్రమే 
యెరుగుదురు. నారాయణుడు మందర పర్వత శిఖరమునకు వెళ్ళి తన సహ(స్ర బాహువులతో ఆ పర్వతమును 
స్తిరముగా, తిన్నగా . నుండునట్లు. సరిచేసెను.. అతడు దేవదానవుల హృదయములలో ప్రవేశించి వారికి 
ఉత్సాహమును కలిగించెమ. మధించుచున్న దేవ.దానవుల ఉత్సాహమునకు భగవంతుడు కారకుడు; వాసుకి 
సర్పములోని అవిద్య, అలసత్వములకు కారకుడు భగవంతుడు. మందర పర్వతముపై నున్నది సహస్ర 
బాహువులు కలిగిన నారాయణుడు, పర్వతము క్రింద నున్నది ఘనమైన కూర్మము .(నారాయణుని 
అవతారము). అసుర స్వభావము, దైవిక స్వభావము, మందర పర్వతము యొక్క సిర స్వభావము --. 
అన్నియు ఆ నారాయణుడే. అతడు ఇచ్చటా, అచ్చటా, అంతటా వ్యాపించి యున్నాడు. 


మథనము సాగుచుండెను. క్రమ([క్రమముగా తీవ్రత హెచ్చుచుండెను. ఇరు ప్రక్కల నుండి అతిశక్తివంతముగా 
లాగుటచేత, వాసుకి భరించలేకుండెను. సర్పము నోటి నుండి అగ్ని, విషవాయువులు చిమ్మెను. తలను 
పట్టుకున్న అసురులకు యిది బాధాకరమయ్యెను. కాని వారు యేమియు చేయలేకపోయిరి. 


175 


శ్రీమద్భాగవతము 


ఆ విషవాయువులు వలన అందరకూ శ్వాస ఆడక యిబ్బంది కలుగుట చూచిన నారాయిణునకు జాలి 
కలిగెను అనంత కరుణాసముద్రుడైన నారాయణుడు, వాతావరణము చల్లబడునట్టుగా వర్ష మేఘముల 
నాదేశించెను వర్షముపడి, సముద్రము నుండి వీచు శీతల వాయువులు వాతావరణమును చల్లబరచినవి తిరిగి 
మధనము కొనసాగెను 


అమృతము లభించు సూచన లేవియు కన్ఫించుటలేదు మధించుచున్న దేవదానవులకు మరింత 
ఉత్సాహము కల్షించుటకు భగివంతుడు వారితో చేరి మధించుచుండెను నల్లని వర్షమేఘము బంగారు 
పట్టువలువ కప్పుకొన్నట్టుగా అతడు నిల్చుని యుండెను. నారాయిణుడు వారితో కలిసి మధించునపుడు, 
అతని చెవులకు చేప ఆకారములో నున్న తాటంకములు కనిపించుచూ మరుగవుచూ, మెరుపు తీగివలె 
మెరయుచుండెను అలసటలో తలమీది వెంట్రుకలు ముఖముపై పడునపుడు, వాటిని తిరిగి తల ఆడించి 
వెనుకకు నెట్టు చుండెను. అతిని కంరములో నున్న హారము అటు యిటు ఊగుచుండెను అలసట చేత 
అతని కళ్ళు యెరు పక్కెను ఊ లోకమునకు ఆ(శశయమైన అతని బాహువులు, మధించుట తపు యింక 
యితర కార్యమేదియూ లేనట్టు (కిందకూ మీదకూ ఊగుచుండెను అతనిని పకిరించిన వారికి అత్యద్భుత 
ముగా, సముద్రితీరమున మరియొక పర్యతిము తేజస్సుతో (ప్రకాశంచుచున్నట్లు గోచరించెను 


సముద్రములోని నీరు, మథించుటకు ప్రయోగించిన ఓషధుల రసముతో నిండి, పాలవలె తెల్లగా నుండెను 


అమృతము లభించు జాడలు కన్పించకుండెను నిరాశ పొందుచున్న దేవదానవుల నుత్సాహపరచుటుకు 
భగవంతుడు మథము కొనసాగించుచుండెను 


మథనము కొనసాగుచుండెమ సముద్రములోని చేపలు, తిమింగిలములు మున్నగునవి నిర్హాక్షిణ్యముగా 
అటు నిటు చెల్ళాచెదరై పోవుచుండెను. సాగర మథనము కొనసాగుచునే యుండెను 


91 కాలకూలుము 


వారట్లు మధనము గావించుచుండగా, సముద్ర ఉపరితలముపై యేదో పైకగియుచున్నట్టు గోచరించెను. 
వారు దానిని పూర్తిగా గాంచక మునుపే, వారికి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యెను. అది హాలాహల నును 
భయంకర విషము నారాయణు డిదివరకే దేవతలను యీ విషయమున హెచ్చరించి యుండెను కాని వారు 
ఊహించిన దానికంకు యీ హోాలాహలమను విషము భయంకరముగా నుండెను ఆ విషము అంతటా 
ప్రసరించెమ. ఆ విషము తీవ్రతకు వాతావరణమంతయు కలుషితమయ్యెను ఎవ్వరునూ దాని తీవ్రతను 
భరించలేకుండిరి. వాసుకిని పట్టుకున్న దేవదావవులు, ఆ సర్పమును వదలిపెట్టి అతివేగముతో దూరముగా 
పారిపోయిరి. కొని ఆ విషవాయువులు వారి ననుసరించెను. దేవతలు మహాదేవుని పాదములపైబడి అతనిని 
(ప్రార్హించి యిట్టనిరి. “మహాదేవా! నీవు సర్వ దేవతలకు దైవము లోక రక్షకుడవు ఈ విషము మాకు 


భయభ్రాంతులను కల్షించుచున్నది. మమ్ములను రష్షీంచవలెను'' తనను వేడుకొనుచున్న దేవతలను జూచి 
మహాదేవుడు కరుణాభరితుడయ్యెను. 


176 


అష్టమ స్కంధము 

తన భార్యవైపు జూచి అతడిట్టనెను “సముద్రము నుండి ఆవిర్భవించిన యీ భయంకర కాలకూట 
విషము బారినుండి రక్షింపమని నన్ను ప్రార్థించుచున్న యీ దేవదానవులను చూడుము నన్ను విశ్వసించిన 
వారిని రక్షించుట నా ప్రధమ కర్తవ్యము కాబట్టి నేను యీ విషమును (మ్రింగి, నన్ను ప్రార్దించుచున్న వీరిని 
రక్షించెదను'' లోకమాత చిరునవ్వుతో తన ఆమోదమును తెలిపెను మహాదేవుడు కాలకూట విషమును 
తన చేతిలో తీసుకుని మింగెను ఆ విషము మహేదేవుని కంఠములో ప్రవేశించి, అప్పటి నుండి అచటనే 
యుండెను అందుమూలముగా అతని తెల్లని కంరము నీల వర్షము దాల్చేను. అయితే నీలవర్షము దాల్ఫీన 
కంఠము అతని సౌందర్యము నినుమడింపజేసెను. ఒక నల్లని మణిని కంఠమున ధరించి నట్టుండెను 
సత్పురుషులు | బాధలను తాము స్వీకరించి, వారికి బాధా నివృత్తి గావింతురు 
ఈ విధముగా మానవులు భగివంతుని చర్యలను అనుకరించినచో, యీ లోకమును సృష్టించిన ఆదిపురుషుడైన 
ఆ నారాయణుడికి యింతకన్న ప్రీతికరమైనది వేరొకటి ఉండదు. 


కాలకూట నిషమును (మింగినపుడు, ఒకే ఒక్క చుక్క మహాదేవుని చేతి నుండి జారి నేలపై పడెను 
దానిని సర్పములు, వృశ్చికములు, యితర విషకీటకములు, కొన్ని లతలు (గ్రహించెను ఈ విషమును (గ్రహించిన 
లతలను ఇష వృక్షనులుగా పరిగణించుటచే, వానిని తేనెటీగలు, పత్తింలు, జంతువులు పరివారించెను 


02 లక్ష్మీ దేవి ఆవిర్భవించుట 


మహాదేవుడు కాలకూట విషమును స్వీకరించిన తర్వాత, దేవదానవులు తిరిగి సాగరమధనము సాగించిరి 
అట్లు చేయుచుండగా కామధేనువను గోవు సముద్రము నుండి ఆవిర్భవించెను వేదశా,స్త్రములు, వైదిక 
కర్మలందు నిమగ్నమైన బుషులు, హవిస్సును సమకూర్చుకొనుటకు (గోవుపాలు, వెన్న నుండి దీనిని 
చేయుదురు) యీ గోవు తోడుపడునని తలంచిరి యజ్ఞములలో హవిస్సును అగ్నిదేవుకి నిరంతరముగా 
సమర్పించెదరు 


అటు తర్వాత కుంద ఫపుప్పమువలె నున్న తెల్లని గుర్రము — ఉర్ఫై(శృవము — ఆవిర్భవించెను. ఈ 
గు(రమును బలిచక్రవర్తి కోరెను నారాయణుని సలహాను ఇంద్రుడు జ్ఞప్తికి తెచ్చుకుని ఆ గు[ర్రమును బలిచ క్రవర్తికి 
వదలిపెక్టైను అటు పిమ్మట ఆ సాగరము నుండి మహాదేవుని నివాసమైన కైలాసముతో సరి సమానమైన, 
(బ్రహ్మాండమైన తెల్లని ఏనుగు ఆవిర్చవించెను దానికి , వు ఐరావతమనే ఆ యేనుగును 
ఇంద్రుడు గైకొనెను తర్వాత అతి సుందరమైన, పద్మము రంగులో నున్న కౌస్తుభ మణి లభించెను దానిని 
ఆభరణముగా ధరించెదనని నారాయణుడు న్వీకరించెను. పిమ్మట పారిజాత వృక్షము, ఆ వృక్షముతోబాటు 
అందమైన అనేకమంది వనితలు వచ్చిరి. ఆ వనితలు అందమైన వస్త్రములు ధరించిరి వారు కంరము నందు 
బంగారు హారములు, చే ధరించి యుండిరి వారి నడక తీరు అత్యంత రమణీయముగా 
నుండెను హావభావములు దేవతలకు ప్రీతి కలిగించెను వారు అప్పరసలు వారిని, పారిజాత వృక్షమును 
ఇంద్రుడు చేబక్టైను అసురులకు వీనిపై అపేక్ష లేకుండుటచే, దేవతలు వానిని తీసుకొనిరి 


మెరుపుచేత సుధామమను కొండ ప్రకాశించినట్లు, సముద్రము నుండి అతి లావణ్యమైన లక్ష్మి రూపము 


177 


శ్రీమద్భాగవతము 


ఆవిర్భవించెను దేవదానవులందరూ ఆమెను కోరిరి ఆమెనుండి వారు దృక్కులను మరల్చలేకపోయిరి 
ఆమె ఆసీనురాలగుటకు సింహాసనము తెచ్చుటకై ఇంద్రుడు త్వరత్వరగా వెళ్ళెను నదులు రూపము ధరించి 
బంగారు పాత్రలలో ఆమె కొరకు జలము తీసుకువచ్చెను భూమాత లక్ష్మీదేవి అభ్యంగనమునకు కావలసిన 
పవిత్ర మూలికలను తెచ్చెను గోవులు పాలను పిదికెను వసంతుడు, వైత్రవైశాఖములందు మాత్రిమే పుష్పించు 
పుష్పములను తెచ్చెను బుషులు ఆమె చేత పవిత్ర స్నానము నాచరింపజేయగా, గంధర్వులు ఆమెను 
కీర్తించుచు గానముచేసిరి గంధర్వ వనితలు ఆమె యెదుట నాట్యము చేయగా, మేఘములు సంగీతమును 
వర్షించెను. దిక్కులను గాచుచున్న దిగ్గజములనే యేనుగులు తమ తొండములతో నీరు తెచ్చి ఆమె 
నభిషేకించెను సము(ద్రుడు ఆమె ధరించుటకు పట్టు వ(స్త్రములను తెచ్చెను వైజయంతి యను హారమును 
వరుణుడు తీసుకువచ్చెను ఆ హారమును తుమ్మెదలు చుట్టుముక్టైను విశ్వకర్మ అద్బుతముగా పొదిగిన 
మణులను తెచ్చెము సరస్వతీదేవి ముత్యాలహారమును యిచ్చెను బ్రహ్మ పద్మమును, నాగలోకవాసులు చెవుల 
తాటంకములను తెచ్చి యిచ్చిరి లక్ష్మీదేవి చేతిలో పద్మములతో కూర్చిన హారమును పట్టుకుని పెదవులపై 
సిగ్గుతో కూడిన హాసము చిందగా, వారందరి మధ్య సంచరించెను 


తన భర్తను యెన్నుకొనుటకు చుట్టూ పరికించి చూచెను యక్షులు, గంధర్వులు, సిద్దులు, చారణులు, 
దేవతలు అచ్చట నుండిరి అసురులందరు అచ్చట నుండిరి కాని వారిలో నెవరినీ ఆమె అంగీకరించలేదు 
అచటనున్నబుషులనుగాంచి " “వారు తపసృంపన్నులయినప్పటికీ, ఆగ్రహమును 
జయించలేదు. బృహస్పతి, J ఎలయిననూ, వారికి వైరాగ్యము గురించి తెలియదు. 
చంద్రుడు యువకుడు, సౌందర్యవంతుడు కాని అతడు కామ తృష్ణను జయింపలేకుండెను ఇంద్రుడు 
స్వర్గమునకు అధిపతి అయినప్పటికి, కోరికలను జయించలేకుండెను ప్రతిఒక్కరిలో యేదో ఒక లోపము 
స్పష్టముగా కానవచ్చుచుండెను నారాయణుడు తప్ప, యితరులెవరూ దోషరహితులు కారు అతడు 
సర్వసంపూర్ణుడు అందుచే అతడు నన్ను కోరడు”' త్రిగుణములైన సత్త్యరజస్తమో గుణముల కతీతుడు, 
అందరివలె యెట్టి ప్రలోభములకు లోనుగానివాడు, వీచే వాయువులకు తబ్బిబ్బు చెందక ప్రశాంత సరస్సువలె 
మన్న నారాయణువి ఆమె గాంచెను ఆమె నారాయణుని వద్దకు నడచి, ఆమె చేతిలోని పద్మహారమును 
అతవి మెడలో వైవి, ప్రక్కనే నిలుచుండెను భగవంతు డామెను స్వీకరించి, తన వతస్తలము మై నుంచెను. 
ఆ పవిత్ర దంపతులు పిడుగుతో కూడిన మెరుపువలె అత్యంత వైభవముతో ప్రకాశించిరి 


పాగర మధనము తిరిగి కొనసాగెను ఇంతలో పద్మములవంటి నేత్రములు కర్షిన ఒక అందమైన యువతి 


ఆవిర్భవించెను. ఆమె పేరు వారుణి, చాల ఆనందము కల్షించునది, బాగా మత్తు నిచే ఎ ద్రవము అసురులు 
ఆమెమ తీసుకొనిరి 


93 అమృతము లభించుటు 


మధనము సాగుచుండెను సముద్రము నుండి ఒక దివ్యరూపము ఉన ఎట్లుండి ఆవిర్భవించెను అతడు 
వల్లగా పొడవైన బలము కలిగిన బాహువులతో నుండెను ఆ యువకుని మెడలో ఒక హారము గలదు అతని 


1/6 


అష్టమ స్కంధము 

వక్షస్థలము చాల విశాలముగను, శక్తిమంతమైనదిగా గోచరించెను విలువైన మణులతో పొదిగిన బంగారు 
ఆభరణములు అతడు ధరించియుండెను. పసుపు పచ్చని వస్త్రము ధరించిన ఆ యువకుని మణులను ధరించిన 
చేతులు ఒక బంగారు పాత్రను పట్టుకొని యుండెను. అతడు నారాయణుని అవతారమైన ధన్వంతరి 
దేవదానవులు తన కార్యము సమాప్రమైనదని (గహించిరి బంగారు పోత్రయందు పవిత్రమైన అమృతముండెను 
అసురులు వాసుకిని వదలిపెట్టి త్వరత్వరగా ధన్వంతరి వద్దకు వచ్చిరి అతని చేతుల నుండి ఆ పాత్రను 
అసురులు లాగికొని అక్కడ నుండి పారిపోయిరి. అనుకొనని యీ సంఘటనను చూచి దేవతలు నిశ్చేష్టులైరి 
వారు నారాయణుని పాదములపై పడగా, అతడు చిరునవ్వు నవ్వి యిట్లనెను “అమృతము మీ కొక్కరికే 
దక్కునని యిదివరకే చెప్పినాను మీ చింతలను నాకు వదలిపెట్టుడు*”' అసురుల వింత చర్యలను అతడు 
గమనించుచుండెను 


అమృతమును యెవరు మొదట రుచి చూడవలెనను విషయముపై అసురులలో తీవ్ర వాదోపవాదములు 
సాగెను. వారిలో ధర్మశీలురైన అసురులు కొందరు యిట్టనిరి “ఈ మధనము ఒక యజ్ఞము వలె సాగినది 
దేవతలతో కలిసి మనము యీ కార్యమును నిర్వహించితిమి అమృతములో వారి భాగము వారి కిచ్చుట 
సమంజసము'' కాని బంగారు పాత్రను చుట్టుముట్టిన అసురులెవరును యీ మాటలను వినిపించుకొనలేధు 
కొద్దిసేపట్లో సము[ద్ర తీరమునకు దూరముగాపోయి, అమృతమును మొదట యెవరు రుచి చూడవలెనను 
విషయము పై వాదించుకొనుచుండిరి 


ఒక్కసారిగా నిశ్శబ్దమావరించెను ఇంతవరకూ కొనసాగిన తీవ్ర వాగ్వాదన ఒక్కసారిగా స్తంభించిపోయెను 
అందరి కన్నులు యెదుట వచ్చుచున్న వ్యక్తిపై పడెను ఆ వ్యక్తి ఒక స్రీ ఆమె అత్యంత సౌందర్యముతో 
నున్నది ఇదివర కెన్నడును అంతటి సౌందర్యవతిని వారు చూచి యుండలేదు ఆమె ముఖములోని ఆకర్షణ, 
సౌందర్యము, యిదివరకెన్నడునూ చూడనిది ఆమె నేత్రముల వంటి నేత్రములను వారింతకు ముందు 
చూచియుండలేదు ఆమె నేత్రములు, చిక్కని సీలిరంగు పద్మములవలె నుండెను ఆమె లావణ్యము అవయువ 
సౌందర్యము తీర్చిదిద్దినట్టుండెను ఆ అసురులు ఆమె నుండి దృక్కులను మరల్ఫుకొనలేకపోయిరి 


వారు ఆమెను సమీపించి, చుట్టును మూగి పశల వరము కురిపీంచిరి 
టు (ఎళ్ళ 


““నీవు యెవరో మాకు చెప్పవలెను నీ నేత్రములు పద్మముల కంకి అందముగా నున్నవి వీ చిరునవ్వు 
మమ్ములను ముగ్గులను చేయుచున్నది నీవు యేది అడిగిన అది చేయుటకు సిద్దము మేము కశ్యపుని 
పుత్రులము, అసురులము ఈ బంగారు పాత్రలోని అమృతము కొరకు మేము పోట్టాడుకొనుచుంటిమి 
దీవిని నీవు తీసుకొనుము ఎవరు దీనిని ముందుగా రుచి చూ డవలెనను నిర్ణయము నీకు వదలి పెట్టుచున్నాము 
బయట నుండి వచ్చిన నీవు నిస్పషపాతముగా నుండగిలవు. నీకు తోచిన విధముగా యీ అమృతము 
పంచిపెట్టుము'' 


దేవతలకు లాభము చేకూర్చుటకై నారాయిణుడు మోహిని అవతారము ధరించెను. ఆమె చిరునవ్వు వారికి 
మిక్కిలి హరదాయకముగా నుండగా, వారతో ఆమె యిట్లనెను. ''కశ్యప పుత్రులారా! మీకు అపరిచితురాలనైన 
నమ్మకము కుదిరెను? నేను (స్త్రీని, నా చూపులు “=. నున్నట్లు 

తోచుచున్నది పురుషులలో కామ ప్రవృత్తిని కల్షించే (స్త్రీలను నమ్మకూడదని బుద్దిమంతు రెరుగుదురని 


జ్ఞానులు చెప్పుదురు ఆ సిధిముగా నమ్ముట తోడేలును నమ్ముట వంటిీది'' 


179 


శ్రీమద్భాగవతము 


దానిని యెట్లు యెదుర్కొనవలెనో వారికి తెలియకుండెను భక్త సంరక్షణమే ప్రధమ కర్తవ్యముగా యెంచు 
శ్రీమన్నారాయణుడు అచట అవతరించెను అతని సమక్షములో బలీ చక్రవర్తి మాయ ఆయుధములు 
నిష్ట్రయోజనము అయ్యెను భగవంతుని గూర్చిన చింత మాయను పారద్రోలగలదు అటువంటపుడు 


భగవంతుని సమక్షములో మాయ యెట్టు నిలువగలదు? మెలకువ కళ్షినంతనే స్వప్న లోకము కరగిపోయినట్టు 
మాయ పటాపంచలగును 


కాని బరీ వెనుదిరుగికుండెను. అనేక ఆయుధములతో నారాయణునిపై దాడి చేసెను బలి అనుయాయుడైన 
కాలనేమి ఒక పొడుగైన ఆయుధమును నారాయణునిపై విసరగా, దానిని పట్టుకుని తిరిగి కాలనేమివైపు విసరెను 
ఆ తీవ్రతకు కాలనేమి మృతి చెందెను. భగవంతుని సుదర్శన చక్రముచే మాలి, సుమాలి హతులైరి 


ఇంద్రుడు బలి చక్రవర్తిని ద్వంద్వ యుద్దమున కాహ్వానించెను. అతిడిట్లునెను ''ఓరి మూర్చుడా! 
మాంత్రికుని వలె మాయ పన్నాగములు అవలంబించినావు నీ శక్తులు యెంత నిష్రయోజనములో గాంచలేవా? 


ఇదిగో చూడుము ఈ వజ్రాయుధముతో నీ తలను వేయి ముక్కలు చేయుదును. నీ మరణమునకు 
సిద్దపడుము”' 


బలి ఇంద్రుని చూచి చిరునవ్వు నవ్వి మంద్ర స్వరముతో యిట్లనెను. ''యుద్దము చేయుటకు పూనుకొ నిన 
వారు, కాల(పేరితులై తమ కర్మఫలానుసారియైన, ఒక (ప్రత్యేకమైన కార్యాచరణ పద్దతి నవలంబించెదరు 
జరుగబోవు దానిని నిర్ణయించుట వారి చేతులలో లేదు. అట్టివారికి విజయముగాని, పరాజయముగాని 
సంభవించుట తప్పుదు. అట్టు జరుగ టయే న్యాయము అట్టు జరిగినపుడు యిది కాల నిర్వయమని జ్ఞానవంతులు 
భావించి, సమదృష్టితో, అనగా సంతోషించుటగాని విచారించుటగాని లేక యుందురు అటువంటి జ్ఞాన 
సంపద నీకు సంప్రాప్రించలేదని తెలియును. విజయము, కీర్తిని అనుభవించు దేహమును ఆత్మయని పొరపాటుగా 
భావించు నీకు నిరంతర విచారము, అసంతృప్తి తప్పవు మూర్చుడవైన నీవు, నీ పరుష వాక్కులతో 


బాధింపగలనని తలపోయుచున్నావు. కాని ఆ మాటలను మేము లక్ష్య పెట్టుటలేదు వానిని నీచాతి నీచముగా 
పరిగణించెరము", 


బలి చక్రవర్తి నిష్టుర వాక్కులకు ఇం(ద్రుని క్రోధము అవధులను దాటును అవి సత్యములగుటచేత ప్రతి 
ఒక్కమాట ఇంద్రునికి బాధను కల్గించి అతని కోపమును ద్విగుణీకృతపరచెను ఇంద్రుడు వజ్రాయుధమును 
బలిపై ప్రయోగింపగా, బలి నేలపై బడెను. బలి స్నేహితులు వచ్చి ఆ ప్రదేశము నుండి బలిని తీసుకుపోయిరి. 


కొన్ని క్షణముల తర్వాత తిరిగి వచ్చి ద్వంద్వ యుద్దము కొనసాగించెను వారిరువురి మధ్య తీవ్రముగా 
జరుగుచున్నపోరు ఒక క్షణమైనను సడలక సాగుచుండెను. 


నముచి మహాశక్తిమంతుడైన రాక్షసుడు. అతడు శక్తిమంతమగు అస్త్రములను ప్రయోగించి ఇంద్రునిపై 
దాడిచేసెను. వారు చాల కాలము పోరాడిరి నముచి అమయాయులు చాలమంది మరణించగా, వారిరువురి 
మధ్య జరుగుచున్న పోరాటము తీవరూపము దాల్చెను ఇంద్రుడు వజ్రాయుధమును నముచిపై విసరెను. 
అది శత్రువు చర్మపు పై పారను కూడ అంటకుండుట జూచి ఇంద్రుడు నిశ్చేష్టుడయ్యెను. వృత్రాసురుని 
సంహరించివ వజ్రాయుధము నముచికి యెటువంటి హాని కలిగించక తిరిగి వెనుకకు వచ్చెను. ఇంద్రుడు 
ఆలోచనలో మునిగెను. దధీచి యెముకలతో విశ్వకర్మ మలచిన యీ వజ్రాయుధము, వృత్రాసురుని 
(ప్రాణములను హరించిన యీ వజ్రాయుధము, పర్వత పంక్తుల రెక్కలను త్రుంచివేసిన యీ వజ్రాయుధము 


182 


అష్టమ స్కంధము 

యిప్పుడు శక్తిని కోల్పోయెను. ఇది యెట్లు జరిగెను? ఎక్కడ నుండియో అశరీరవాణి స్వరము విన్చించెను 
అది యిట్టున్నది ''నముచి అనే అసురుడు ఒక వరమును పొంది యున్నాడు ఆ వరము వలన అతడు 
యెండిన వస్తువులచేత గాని, తడిసిన వస్తువులచేతగాని మరణములేక యుండును ఈ వరమును (బ్రహ్మ 
(ప్రసాదించెను దీనిని ఉల్లంఘీంచు మార్గము నొకదానిని నీవు కనుగొనవలసి యున్నది'' ఇంద్రుడు 
కొంచెముసేపు ఆలోచనలో పడెను అతని కనులు సముద్రతీతమున వచ్చు అలలపై నిలిచెను. అలల నుండి 
ఉతృన్నమయే నురుగును చూడగా అతనికొక ఆలోచన స్ఫురించెను ఇందు తనకు వినియోగించు ఆయుధము 
కలదని భావించెను “సముద్రము అలల నుండి వచ్చు నురుగు యెండినది, తడిసినది కాదు. అందుచే 
యిది (ప్రస్తుత ప్రయోజనము కుపకరించును''. అని ఇంద్రుడు తలవెను. చేతినిండుగా నురుగును తీసుకుని 
నముచి ముఖముపై విసరెను వెంటనే నముచి నేల గూలెను. 


ఇంద్రుడు సాధించిన యీ ఘనకార్యమునకు స్వర్గమునుండి పుష్పవర్షము గురిసెను. 


దేవదానవ సం(గ్రామము కొనసాగునా యనిపించెను ఇంతలో బ్రహ్మ పుత్రుడు నారదుడు అచటికి వచ్చి, 
వారితో యిట్లనెను “మీరు అమృతము కోరిరి నారాయణుని ఆశ్రయించిన మీరు అతని అనుగ్రహముచేత 
అమృతము పొందిరి. నారాయణుని సతీమణి లక్ష్మీదేవి మీ పక్షమున నున్నది ఈ యుద్దము విరమించి 
మీ స్వస్తలమునకు వెళ్ళిరండు'' దేవతలు అందుకంగీకరించిరి. అయితే అసురులు కూడ అంగీకరించవలసి 


యున్నది (ప్రస్తుతము అదృష్టము వారిపక్షమున లేదని తెలుసుకొనిరి. తలలు (వేలవైచుకొని, వారి వారి 
గృహములకేగిరి 


95 బలిచక్రవర్తి 


బలిచక్రవర్తి సంపదను, కీర్తిని ఇంద్రుని మూలముగా పోగొట్టుకొనెను విశాల హృదయుడగు? 
యుద్దములో పరాజయము కలిగినందుకు విచారించకుండెను. తన జీవితమునకు భృగుమహర్షి ః 
కారకులు బలి ఉత్తమ జీవి తనకొరకై అతడు విచారించుటలేదు. ప్రస్తుత దుఃఖస్టీతికి తన, 
నిందించుకుని కాలము వ్యర్ణము గావించలేదు 


అతని గురువైన శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి శరణుజాచ్చెను. బలి శుక్రునితో యిట్లనెను “ప్ర 
మీరు నాకు గురువులు, రక్షకులు మీరు యేది చెప్పిన అది చేయుటకు సిద్దముగా నున్నాను. నేను 
వాడను నన్ను మీ యిచ్చవచ్చినట్టు నియోగించుకొనవచ్చును క్లిష్టపరిస్టితులలో సహాయము కోరివచ్చి 
శిష్యుని యే గురువు వదిలిపెట్టుడని నే నెరుగుదును'! 


బలి హృదయములో నున్న కోరికను శుక్రాచార్యుడు కనిపెళ్టును. స్వర్గమును జయించవలెనన్నదే అతని 
కోరిక దానిని ముందుగా ఊహించిన శుక్రాచార్యుడు బలికి మహాభిషేకము చేసి యిట్లనెను. “నీ కొరకు 
మేము ఒక యజ్ఞము జరిపెదము అది నీ కోరికను తీర్చగలదు'' బలిచక్రవర్తిని శక్తిమంతుని జేసి ఇంద్రుని 
ఓడించి స్వర్గమును జయించునట్టు చేయుటకు శుక్రాచార్యుడు నిశ్చయించుకొనెను బలి విశ్వజిత్తు అను 
యజ్ఞమును జరుపుటకు అన్ని సన్నాహములు జేసెను. పవిత్ర హవిస్సుతో అగ్నిని పూజించి, మంత్రోచ్చార 


183 


శ్రీమద్భాగవతము 


ణము గావించిరి. ఇది చాలసేవు కొనసాగెను. హోమగుండము నుండి ఎ(ర్రగా ప్రకాశించే బంగారు రథమొకటి 
ఆవిర్భవించెను. గురములు ఇం(ద్రుని గుర్రముల వలెనున్నవి. రథమునకు సింహముతో నలంకరించిన 
జెండాకట్టి యుండెను. రథములోపల ధనుస్సు అంచులు బంగారముతో తీర్చిదిద్దియున్నవి. దానితో బాటు 
యెప్పుడూ నిండుగా నుండే అమ్ములపాది, దివ్యకవచము కూడ గలవు. హోమగుండము నుండి రథము 
ఆవిర్భవించిన తర్వాత బ్రహ్మ బలివద్దకు వచ్చి --- యెన్నడూ వాడనటువంటి పుష్పహారము నొకదానిని 
_ తెచ్చియిచ్చెను. గురువు శుక్రాచార్యుడు 2 బలికి ఒక శంఖము నిచ్చెను. ఈ మహాకార్యము జరుగుటకు కారకులైన 
వారందరికీ బలి ప్రదక్షిణము చేసి నమస్కరించెను. 


"బలిచక్రవర్తి చెడు దినములు అంతము కాగా ఇదివరకు వలె అతడు నిబ్బరముగా నుండెను. నూతనము 
సంక్రమించిన శక్తిచేత, యింతకు పూర్వము కన్న యిప్పుడు అతనిలో కళాకాంతులు పెరిగి వైభవము 
యినుమడించెను. పెద్దసైన్యము సమకూర్చుకుని ఇంద్రుని నగరము వైపు వెడలెను. దివ్యకవచమును ధరించి 
అమ్ములపాదిని భుజమునకు తగిలించి, బంగారపు అంచులతో నున ఏ ధనుస్సును చేతబట్టి, బంగారు రథము 
నం దాసీనుడయ్యెను. అతని శక్తిమంతమైన బాహువులకు ధరించిన బంగారు భుజకీర్తులు తళతళ మెరయు 
. చుండగా, చెవులకు ధరించిన న సచ్చంతొ పొదిగిన కుండలములు (ప్రకాశంచుచూ, బలిచక్రవర్తి' ఆహవ సీయి మును 
అగ్నివలె గోచరించెను. అతని ననుసరించిన సేనలు, చూచినవారి హృదయములో భయిమును కల్లించెను. 


తన వెంట సేన రాగా, బంగారు రథము సీనుడైన బలి ఇంద్రుని అమరావతీ నగరమునకు ప్రయాణించెను. 


అమరావతి అత్యంత సుందరమైన నగరముగా పేరు గాంచెను. స్వర్గాధిపతీయైన ఇంద్రుని సుఖసంతోషము 
లకు అది నిలయము. స ర్షవాసులకు సుఖసంత"షములను కర్షించు అందమైన వస్తువులన్నియు అచ్చట కలవు. 
అచట అనేక తోటలు ఫలపుష్పలతా వృక్షములతో నిండియుండెను. తుమ్మెదలు, పక్షులు చేయు సంగీతము 
యెల్లిపుడూ వినవచ్చుచుండెను. 


నగరము. చుట్టూ లోతైన కందకము గలదు. నగరము లోపల నున్న కోట దానిని రక్షీంచుచున్నది. 
బంగారు వెండి అంచులతో మెరయుచున్న గృహద్వారములు నగరమునకు శోభను కూర్చుచున్నవి. 
. అమరావతి నగర నిర్మాణమునకు విశ్వకర్మ (ప్రత్యేకమైన శ్రద్ద వహించి దానిని అందముగా తీర్చిదిద్దైను. ఆ 
నగరమందు యెట్టి దోషములను లేవు. వీధులు వెడల్పుగా పరిశుద్దముగా నుండెను. అచట నివసించు (స్త్రీల 
కొప్పులనుండి జారిపడిన పువు గలు ఆ వీధులందు గోచరించుచుండెను. అచట ముసలితనమనే' పదమునకు 
తావు లేదు. అసహ్యకరమైన దేదియు కానరాదు. సంగీతము, సువాసనలు, అందము, ఒకకేల అన్నియు 


అతి  దివ్యముగా నుండి, మానవుని మనసు Al ఊహించ గలిగినవని న్నియు ఆ అమరావతి నగరమున లభ్యమగుచుం 
డెను. 


ఇంద్రుని, అతని సేనను ఓడించి అమరావతి నగరమును జయించవలెనను తలంపుతో బలిచక్రవర్తి ఆ 
నగరమువైపు వెళ్ళెను. అమరావతీపుర ద్వారములు సమీపించినంతనే, బలి. శంఖమును గట్టిగా ఊదెను. 
ఇం(ద్రుడు బలిని చూచెను. అతని బంగారు రథమును, దివ్యకవచమును, ధనస్సును, అమ్ములపాదిని గాంచెను. 
అతని వెంటనున్న పెద్ద. సైన్యమును కూడ ఇంద్రుడు చూచెను. బలితో యుద్దము చేసినచో కలుగు 
పరిణామమెట్టుండునో ' ఇంద్రుడు తొందరగానే ఊహించగలిగెను. త్వరగా గురువైన బహస్పతి కడకేగి 
యిట్లనెను. ''గురుదేవా! మన పురాతన శత్రువు తిరిగి యుద్దమునకు సిద్దపడినాడు. అతనిని యిప్పుడు 


184 


అష్టమ స్కంధము 
ఓడించుట సాధ్యముకాదని తోచుచున్నది. అతడు అంత శక్రిమంతుడెట్టయ్యెను? అతడెట్టు అజేయుడయ్యెను? 


అతడు శారీరికముగా, నీతి పద్దతిని, అధ్యాత్మికముగా మహాశక్తిమంతుడు. అగ్నివలె (ప్రకాశించు అతనికీ 
(ప్రకాశమెట్లు కలిగెను? నాకు యిదంతయు చిత్రముగా నున్నది'. 


బృహస్పతి యిట్లనెను. ''అతని గురువు మూలముగా బలి మహాశక్తిమంతుడయ్యెను. ఒకప్పుడు దిగజారు 
చున్న అతని శక్తి సామర్థ్వములను, శుక్రాచార్యుడు యినుపడింపజేసెను. నిజముగా యోచించిన, బలి ధాటికి 
నారాయణుడు తప్ప యింకెవ్వరు నిలువలేరు. నీవు యిప్పుడు వివేకముతో విశ్లేషణ సలిపి తగిన చర్యలు 
తీసుకోవలెను. (ప్రస్తుతము నీవు బలిని ప్రతిఘటించుట వట్టి మూర్చత్వము. అది నిష్రయోజనమగును. 
కాలము నీకు ప్రతికూలముగా నున్నది. ఇప్పుడు నీవు, యితరదేవతలు అమరావతి నగరము విడిచి వెళ్ళుటయే 
ఉత్తమమైనది. మీరు విడిచి వెళ్ళిన తర్వాత యీ నగరమును బలి స్వాధీనము చేసుకొనును. కొలది కాలములో, 
యే గురువు (శుక్రుడు) కారణముగా బలి మహాశక్తిమంతుడయ్యెనో, ఆ.గురువు ఆగ్రహమునకు గురియై. 
తన శక్తి సామర్ద్యములను కోల్పోవును. ప్రస్తుత పరిస్తితులలో, మీరందరూ యీ నగరము విడిచి పారిపోవుటయే 
శ్రేయస్కరము". 


ఇం(ద్రుడు తీరని దెబ్బతిన్నవానివలె గోచరించెను. ''అమరావతిని వదలి పారిపోవుటయా! అత్యంత 
ప్రియమైన యీ నగరమును నా శత్రువు చేతులో యెట్లు వదలగలను? కాదు, నేను యుద్దము చేసెదను. 
ఏమి జరిగిననూ సరే. మేము శక్తి హీనులము కాము, మేము దేవతలము. బలి కేవలము ఒక అసురుడు. 
నేను అమరావతిని విడిచి? పెట్టును” '. 


అమరావతిని వదలిపెట్టుటయే (శ్రేయస్కరమని బృహస్పతి ఇంద్రునకు నచ్చజెప్పెను. లేకున్న దేవతలకు 
అనవసరముగా తీవ్రకష్టములు కామాంధులైన అసురులచే కలుగగలవని చెప్పెను. చివరకు ఇంద్రుడు గురువు 
సలహా ననుసరించి, యితర దేవతలతో కలిసి అమరావతి నగరము విడిచి పారిపోయెను. 


యుద్దము చేయవలసిన అవసరము లేకుండ, 'అమరావతి నగరము సా ;ధీనమైనదని బలి తలపోసెనా 
దేవతల అథైర్యమును చూచి యేవగింపుతో నవ్వెను. బలి అమరావతి నగదమున స్థిరపడి, స్వర్గమున 
యీలోకము నేలుచుండెను. ముల్లోకములకు అతడు (ప్రభువయ్యెను. ఇంక జయించవలసినదేదియు అం 
లేకుండెను. అశ్వమేధయాగము జరుపమని గురువు శుక్రాచార్యుడు బలితో చెప్పెను. బలి చక్రవర్తి నూ, 
అశ్వమేధయాగములను జరి జరి పెను. చంద్రుని వెన్నెల ప్రసరించినట్లు, బలిచక్రవర్తి కీర్తి లోకమంతటా వ్యాపి6 
చెను. అతని మంచితనము, జాదార్యము, అనేకమైన యితర సద్గుణములు లోకములో అందరకూ తెలిసెను. 


96 వామనావతారము. 


ఇంద్రుని, అతని సోదరులను బలి సునాయసముగా జయించుటచేత, ఇం(దునితర్లీ అదితి, విచారముతో 
నుండెను. ఒకప్పుడు కశ్యపుడు, ఆశ్రమము విడచివెళ్ళి చాలకాలము తీవ్రతపస్సు చేసి సమాధిలో నుండెను. 
స్సు సమాప్తమైన తర్వాత తిరిగి ఆశ్రమమునకు వచ్చెను. తిరిగి వచ్చిన భర్తకు అదితి తగిన మర్యాదలు 
అతని ప్రక్క మౌనముగా నిలుచుండెను. అతడు వాడిపోయిన ఆమె ముఖమును గాంచెను. అతడామె 


185 


శ్రీమద్భాగవతము 


నిట్టడిగెను. “వీ ఆందోళనకు కారణమేమిటి? నీవు సంతోషముగా లేకుండుట గమనించినాను. నీకు యేమైన 
ఉపద్రవము సంభవించెనా? లేక యీ లోకమున కేదైన కీడు వాటిల్లైనా? మానవులు అధర్మపరులైతిరా? 
అనాలోచితముగా వచ్చిన అతిధుల నవమాన పరచగా వారు నీ ఆతిధ్యము న్వీకరించక వెళ్లిపోయినారా? ఏమి 
జరిగినది? కుమారులందరూ కేమమేగదా? నిన్ను చూడగా యేదో తీరని బాధతో సతమతమగుచున్నట్లు 
ఉన్నావు. అది యేమిటో నాకు చెప్పుము". | 


అదితి యింతవరకు దించియున్న కనులను పైకెత్తెను. ఆమెకండ్డు అశ్రువులతో నిండి యుండెను. ఆమె 
భర్తతో యిట్లనెను. “నాధా! నీవు భయపడినంత ప్రమాదమేమియూ జరుగలేదు. ఈ ఆశ్రమమునకు యెట్టికీడు 
వాటెల్లలేదు. నా మట్టుకు నేను యెట్టి అధర్మకార్యమును చేయలేదు. నా పిల్లలకు గల్గిన దుస్ట్రితి నన్ను తీవ్రముగా 
బాధించుచున్నది. బలిచక్రవర్తి నా కుమారులకు బాధ కలిగించెను. అసురులు దేవతలను అమరావతీ నగరము 
నుండి తరిమివేసి వారి కీర్తిని ధనసంపదలను దోచుకొనిరి. నన్ను, నా పుత్రుల యందు కరుణ చూపి, 
యీ ఉపద్రవము నుండి బయటపడుటకు సహాయము చేయవలెను”. 


కశ్యప ప్రజాపతి మందహాసము చేయుచూ సరళముగా ఆమెతో నిట్లనెను. “భగవంతుని మాయ అతి 
విచిత్రమైనది. ఈ లోకమంతయు అనురాగ బద్దమై యున్నది. అదియే అత్యద్భుతమైన విష్ణుమాయ. లేకున్న, 
పంచభూతములతో యేర్పడిన యీ శరీరమునకు, (ప్రకృతికి భిన్నమైన ఆత్మకు యేమి సంబంధము? ఎవరు 
యెవరికి భర్త యెవరు యెవరికి పుత్రుడు? మాయ చేతనే “నేను, 'నాది' అని తలంచుట జరుగుచున్నది. 
నేను తల్లిని, వీరు నాపుత్రులు. వారు విచారముగా నుండుటచేత నేను విచారముగా నున్నాను”'. ఒక క్షణమాగి, 
తిరిగి ఆమెను చూచి యిట్లనెను. ' 'అందరి హృదయములలో నివసించు నారాయణుని పూజించుట ఒక్క-కే 
నీవు యిప్పుడు చేయవలసినది. అతనిని భక్తితో (ప్రేమించి పూజించు వారలను కరుణించి, వారి కోర్కెలను 
తీర్చును. అతనివి ప్రార్థించి పూజింపుము''. ఆమె కశ్యపునితో యిట్లనెను. నేను స్త్రీని. భగవంతుని 
పూజించు విధానములు నాకు తెలియవు. అనేకులు మహాపురుషులు భగవంతునికి (పీతి కలిగించుటకు 
సంవత్సరముల తరబడి తపస్సు చేయుచున్నారు. నేనొక 'స్తీని. ఆ విధముగా నేనెట్టు చేయగలను? 


అమాయకులైన నావంటివారు భగవంతుని అనుగ్రహము పొందుటకు సులభమైన మార్గము నొకదానిని 
సూచించుము'!. . . 


కశ్యపుడిట్టు చెప్పెను. “పయో|వ్రతమనునది ఒకటి గలదు. ఒకప్పుడు బ్రహ్మ నాకీ వ్రతమును జెప్పెను. 
ఫాల్గుణమాస శుక్ల పక్షమున పాడ్యమి మొదలు ద్వాదశి వరకు పండ్రెండు దీనములు, పగలు రాత్రి నారాయణుని 
పూజించవలెను. పాలు మౌత్రమే నీవు ఆహారముగా తీసుకొనవలెను. ద్వాదశాక్షరమైన యీ మంత్రము — 
ఓం నమో భవగతే వాసుదేవాయ --- నుచ్చరించుచూ పూజించవలెను. భక్తి శ్రద్దలతో నీవు యీ వ్రతమును 
ఆచరించిన, భగవంతుడు నీ కోర్కెను తప్పక తీర్చగలడు"'. 


అదితి పయోగవ్రతము నాచరించెను. ఆమె మనస్సు స్థిరముగా నుండి ఇంద్రియములు అదుపులో నుండెను. 
ఆమె ఆలోచనలను భగవత్చాదములపై కేంద్రీకరించెను. పండ్రెండు రోజుల తర్వాత నారాయణుడు ఆమెకు 
ప్రత్యక్షమయ్యెను. ఆమెలేచి నిలుచుండెను. పదేపదే నారాయణుని పాదములకు ఆమె ప్రణమిల్లి చేతులు 
జోడించి నిలబడి యుండగా ఆమె కనుల నుండి కన్నీరు యేకధారగా కారుచుండెను. ఒక్కమాటయ్రైననూ 
మాట్లాడలేక పోయెను. కొంతసేపయిన తర్వాత తడబడిన అస్పష్టమైన మాటలు ఆమె పెదవుల నుండి 


186 


అష్టమ స్కంధము 

వచ్చుచుండెను. ''నిన్నెట్లు కీర్తించవలెనో, నీ గుణముల నెట్టు. వర్షించవలెనో నాకు తెలియదు. నేను 
అమాయకురాలిని. నాకు చదువుగాని, నీ గొప్పతనము (గ్రహించు తెలివి తేటలుగాని లేవు. నీవు దయామయు 
డవు, కరుణామయుడవు. ఇంతమా(త్రమే నాకు తెలుసును. ప్రభూ! నేను మీ బానిసను. నేను బాధతో 
సతమతమగుచున్నాను. నన్ను కరుణింపుడు"'. 


పద్మములవంటి నేత్రములతో తన (ప్రసన్న దృక్కులను ఆమెపై బరపి నారాయణుడిట్లనెను. ''దేవమాతా! 
నీ బాధను నేను అర్హము చేసుకొనగలను. సీ పుత్రులు అసురుల దయాదాక్షిణ్యముల పై ఆధారపడి యున్నారు. 
నీ పుత్రులు తిరిగి పూర్వపు బాన్నత్యమును పొందగా చూడవలెనని నీవు కోరుచున్నావు. అది నాకు తెలుసును. 
ఇది కొద్దిరోజుల తర్వాత సమసిపోవును. అంతవరకు నీవు వేచి యుండవలెను. అందుకు యింకా సమయము 
రాలేదు. ప్రస్తుతము బలి తారాబలము ఉచృస్తితిలో నున్నది. ఇందుకు కారణము శుక్రాచార్యుడు అతని 
శిష్యులు బలికి గురువులు అగుట. శుక్రుని గొప్పదనము చేత; అతని శిష్యుడైన బలికి యెట్ట ఆపదయు 
కలుగబోదు. 


“అయినప్పటికీ సీవు. చేసిన (వ్రతము నాకు సంతోషము కల్షించినది. నీవు కోరు వరమును నేను 
ప్రసాదించెదను. నేను నీకు కుమారుడుగా జన్మించి, నీ పుత్రులకు సహాయము చేసెదను. నా జన్మ 
దేవరహస్యమగుట చేత యీ విషయమును నీవు యెవ్వరికీ తెలుపకూడదు””. అటు తర్వాత నారాయణుడు 
అదృశ్యుడయ్యను. కశ్యపుడు, తన యోగశక్తైనేత జరుగబోవు దానిని తెలుసుక్‌"నెను. అతని ని భార్య సంతి షు 
ముగా నుండుటచేత, అతడు కూడ సంతి తోషభరితుడయ్యెను. 


అదితికి ఒక కుమారుడు జన్మించెను. పుట్టిన శిశువును చూచిన అదితికి, అతడు నారాయణ రూపములో 
నున్నట్టు గోచరించెను. ఇదివరకు ప్రత్యక్షమై మాట యిచ్చిన. ప్రకారము, తానే ఆమెకు కుమారుడుగా 
జన్మించినట్లు రూఢి పరచుటకా.యన్నట్లు ఆ బాలుడు నారాయణ రూపము ధరించెను. కొన్ని క్షణముల 
తర్వాత సాధారణ శిశువు రూపము. ధరించి, ముల్లోకములకు ఆనందము చేకూర్చెను. దేవతలందరు చాల 
సంతోషించిరి. భగవంతుడు యీ భూమిపై అడుగుపెట్టుట వలన భూదేవి వింతకాంతులతో విలసిల్లు 
చుండెను. సరస్సులలోని నీరు నిర్మలముగా నుండెను. ఆకాశము అద్భుతమైన నీలి రంగుతో పప్రకాశించెను. 
అన్ని బుతువులు ఒకేసారి ప్రవేశించెను. అన్ని బుతువులలో పుస్కించే పుష్పములు విరబూసి, పరిమళ 
వాయువులతో వాతావరణము ఆహ్హాదకరముగా నుండెను. 


అది భాద్రపదమాస శుక్లపక్ష ద్వాదశి. అభిజిత్తు నక్షత్రమున ఆ బాలుడు జన్మించెను. తర్వాత రోజులలో 
భాద్రపదమాస శుక్లపక్ష దా దశ విజయ దా ;దశిగా ప్రసిద్దికెక్కెను. 


ఆ శిశువు పెరిగి బాలుడుగా యెదిగెను. కాని అతడు పొట్టిగా వామనుడై నుండెను. అతనికి తగిన వయస్సులో 
ఉపనయనము జరిగెను. గాయత్రి మంత్రమును సూర్యు డుపదేశించెను. దేవగురువు బృహస్పతి పవిత్రమైన 
యజ్ఞోపవీతము నివ్వగా, తండ్రి కశ్యపుడు మౌంజిని యిచ్చెను. భూదేవి కృష్ణాజినము (లేడి చర్మము) 
నిచ్చెను, చంద్రుడు బ్రహ్మ దండము నిచ్చెను. తల్లి అదితి కౌపీనమును, దేవలోకవాసులు ఛత్రమును యిచ్చిరి. 
వేదములను తనలో యిముడ్డుకున్న బ్రహ్మ కమండలము నివ్వగా, సప్తర్షులు కుశఘాసముల నిచ్చిరి. సరస్వతి 
అక్షమాలను యిచ్చెను. కుబేరుడు భిక్షాపాత్రను యిచ్చెను. మహాదేవుని సతి పార్వతి, అన్నపూర్ణగా ఆ బాలునికి 
మొట్టమొదటి భిక్షను ప్రసాదించెను. వామనుని మరొకపేరు ఉపేంద్రుడు. 


187 


శ్రీమద్భాగవతము 


97 బలిచక్రవర్తి యజ్ఞము 


పవిత్రభూమియైన భృగుకచ్చపై అసుర చక్రవర్తి బలి, శుక్రాచార్యుడు భృగువంశీయుల పర్యవేక్షణలో 
అశ్వమేధయాగము జరుపుచుండెను. యాగమును చూచుటకు వామనుడు వెళ్ళ నిశ్చయించుకొనెను. పవిత్ర 
నర్మదానది ఉత్తర తీరమున భృగుకచ్చ యున్నది. 


యాగము సాగుచుండెను. ఇంతలో ఒక గొప్పు వెలుగు యెక్కడి నుండియో వచ్చుచున్నట్ల్టుండెను. అక్కడ 
చేరిన వారు చుట్టూ పరికించి చూడగా, దివ్యమైన ఆ వెలుగు తమవైపుగా వచ్చుచున్నట్టుండెను. 'అది చూచి 
వారు తమలో తాము యిట్లు మాట్లాడుకొవిరి. '' ఉదయించు సూర్యుడు యీ భూమిపై నడచి మన దిక్కుగా 
వచ్చుచున్నట్టు గోచరించుచున్నది''. వారందరు యెదురుగా వచ్చుచున్న పొట్టి బ్రాహ్మణ బాలుని జూచిరి. 
ఆ బాలుని ఒక చేతిలో కమండలము, రెండవ చేతిలో ఛత్రము నున్నవి. “సూర్యుడు యీ పొట్టి బాలుని 
రూపము ధరించి యీ యాగమును తిలకించుటకు వచ్చుచున్నాడా? అగ్నిదేవుడు ఆశీర్వదించుటకు 
వచ్చుచున్నాడా? లేక బ్రహ్మపుత్రుడైన సనత్కుమారుడు, ఈ యాగశాలను పునీతము గావించుటకు 
 న్వయముగా వచ్చెనా?'' అని వారు తలపోసిరి. 


ఆ బాలుడు యెవరైనదీ వారట్లు ఊహించుచుండగా, వామనుడు యజ్ఞశాలలో (ప్రవేశించెను. ఆ బాలుని 
జానెడు వక్షస్థలము మౌంజితో కప్పబడి యుండెను. ఆ వక్షస్ణలము'పై నున్న యజ్ఞోపవీతము మెరపు తీగవలె 
(ప్రకాశించుచుండెను. ఆకర్షణీయ. పైన జటముడీ తలపై అందముగా కానవచ్చుచుండెను. ఒకచేతి యందు 
కమండలమును, మరొక చేతితో ఛత్రమును ధరించి, ఆ పాట్ట బ్రాహ్మణ బాలుడు అక్కడ నిలుచుండెను. 
అక్కడ చేరిన వారందరు ఒక్కసారిగా లేచి నిలబడిరి. ఆ బాలుని వైభవము అంత గొప్పుగా నుండెను... 
బలి ఆ బాలుని చెంతకు వచ్చి, అతని పాదములకు (ప్రణమిల్లి ఉత్తమాసనము పై కూర్య్చుండపెట్ట గారవించెను. 
ఆ బాలుని చిరుపాదములను పవిత్ర. జలముతో కడిగి, ఆ జలమును తన శిరస్సుపై జల్లుకొనెను. బలి ఆ 
బాలునితో యిట్లనెను. '“కుమారా! నీకు స్వాగతము. నీవెవరో నాకు తెలియదు. కాని నను ఏష యౌ యజ్ఞశాలను 
ఆశీర్వదించుటకు వచ్చినావని మాత్రము యెరుగుదును.. (బ్రహ్మర్హుల తపస ఎంతయు 'మూర్తీభవించినట్టు నీవు 
నాకు గోచరించుచున్నావు. నీ రాక చేత నేను, నా పూర్వులు 'తరించిరి. నీ దర్శనము చేత నా జీవితము 
పరిశుద్దమయ్యెను. వీ పాదములను ప్రక్షాళన చేసి ఆ. జలమును నా శిరస్సుపై జల్లుకొనుటవలన నా 
పాపములన్నియు తుడుచుకొనిపోయి, నేను జరుపుచున్న యా అశ్వమేధ యాగము ఫలించెను. (ప్రభూ! 
నేను నీకేమి చేయగలవో సె సెలవియ్యవలెను. నీవంటి ఉత్తమ జీవులు భక్తులు కోరు వరములను అను(గ్రహించెదరు. 
ఇది (బ్రాహ్మణుల ప్రత్యేకత, దానిని నెరవేర్చుట మహద్బాగ్యము. తనకు కావలసినది కోరుచు బ్రాహ్మణుడు 
అనుగ్రహించుచున్నాడు. ఆ కోరికను. 'ప్రసాదించుచూ క్షత్రియుడు అనుగ్రహ -పాత్రుడగుచున్నాడు. నీకు. 
యేది కావలెనో కోరుకొనుము. నీకు యీ భూమి కావలెనా? లేక బంగారమా? లేక గృహములా? నీకు 


అంగ్థమైవ పరివారికలమ యిత్తువా, లేక ఏనుగులు, గుర్రములు, ఆవులు కావలెనా? నన్ను ఆజ్ఞాపించి, నేమ 
యిచ్చు దానముమ స్వీకరించి నమ్న'గ గౌరవింపవలెను'' : 


పొట్టి ద్రాహ్మాణ ఇ బాలుడు నవి 1 మధురముగా బలితో విట్లు పలికె. నీవు వినయపూరితముగా, ఉదార 


188 


అష్టమ స్కంధము 
స్వభావముతో, ధర్మబడ్డముగా పలుకుట యెంతో సమంజసముగా నున్నది. నీవు అట్టు పలుకుటలో 
ఆశ్చర్యము యెంత మాత్రము లేదు. గొప్పవారైన శుక్రాచార్యులు, భృగువు నీకు గురువులు. నీ పూర్వులలో 
పితామహుడైన (ప్రహాదుడు గొప్ప భక్తుడు. నీ తండ్రి విరోచనుడు గొప్ప దాతగా (ప్రసిద్దిగాంచెను. నీ 
కుటుంబములో యాచించిన వారి కోర్కెలను తిరస్కరించిన వారెవరూ జన్మించి యుండలేదు. భిక్షకై వచ్చిన 
వారిని యింతవరకు యెవరూ నిరాకరించలేదు. ఇచ్చిన మాటను నిలబెట్టుకొనక ఉపసంహరించుకున్న 
సంఘటనలు కూడను లేవు. నీ పూర్వులలో ఒకడైన హిరణ్యాక్షునకు ఒకే ఒక ఆయుధము ఉండెను. అది 
గద, దానితో ముల్లోకములను అతడు జయించెను. అయినప్పటికీ అతనితో సరిసమానముగా పోరగల 
శక్తిమంతులు లభ్యముకాలేదని విచారించుచుండెడివాడు. నారాయణుడు వరాహరూపము ధరించినపుడు, 
హిరణ్యాక్షుడు అతనితో యుద్దమునకు తలపడెను. రసాతలము నుండి భూమిని పైకి తెచ్చుచుండగా, 
హిరణ్యాక్షు డడ్డగించెను. వరాహునితో పోరాడి, అతనిచే హిరణ్యాక్షుడు సంహరింపబడెను. కాని ఆ 
భగవంతునకు యిది సంతోషమును కలిగించలేదు. హిరణ్యాక్షుని శక్తిని అతడెప్పుడూ తలంచుచూ, తాను 
విజయుడనని భానింపకుండెను. ఆ తర్వాత యేమి జరిగెను? 


“తన సోదరుడు నిహతుడయ్యెనని తెలిసిన హిరణ్యకశిపుడు నారాయణుని చంపుటకు వైకుంఠమునకు 
వెళ్ళెను. త్రిశూలమును చేతిలో యెత్తిన హిరణ్యకశిపుని చూచి, నారాయణుడు తనలో తానిట్టనుకొనెను. 
“నేను యెక్కడకు వెళ్ళిన అక్కడకు నన్ను యీ హిరణ్యకశిపుడు వెంబడించును. మరియు నేను నివసించు 
ప్రదేశముల నన్నింటినీ ధ్వంసము గావించును. అతని దృష్టి మనస్సు, ఆలోచనలు బాహ్య ప్రపంచము 
నందుందుటచేత, నేను అతనిలో ప్రవేశించితిని. ఆ విధముగా అతను శ్వాస పీల్చునపుడు, భగవంతుడు 
అణువులలో అణువుగా మారి, అతనిలో ప్రవేశించెను. భగవంతుని పై (పేమ కన్న దే ;$షము మిక్కుటముగా 
నుండెను. 'ప్రతిక్షణము భగవంతుని దే గషించుచూ చింతించుట చేత చివరకు భవగింతుని చేతులలో మృతి 
చెందెను. 


“ఇక నీ తండ్రి విరోచనునికి సాటియైన దానశీలురు గలరా? ఒకప్పుడు దేవతలు బ్రాహ్మణ రూపము 
ధరించి యాచకులుగా వచ్చిరి. వారు దేవతలని తెలిసినప్పటికీ, వారు కోరగా తన ప్రాణమునే ధారపోసెను. 
అతడు తన జీవితములో యెవరు యేది అడిగిననూ నిరాకరింపకూడదను సూత్రము పాటించెను. అటువంటి 
ఉత్తమ కుటుంబములో జన్మించిన నీవు ధర్మబడ్డుడవుగా నుండుటలో ఆశృర్యమేమున్నది? తప్పక నిన్ను 
నేను వరమడిగెదను. నీవు దానిని ప్రసాదించగలవని నేనెరుగుదును. నాకు మూడడుగులు భూమి మాత్రమే 
కావలెను; నా పాదములతో కొలిచెదను"'. 


వామనుని మాటలు వినిన బలి అచ్చెరువెంది ఒక క్షణకాలము మాట్లాడలేక పోయెను. తరువాత వికసించిన 
నవ్వు మోముతో యిట్లనెను. “నీవు నిజముగా అమాయిక బాలుడివి. నీవు పలికిన జ్ఞానదాయకమైన పలుకులు 
జ్ఞానులకు మిక్కిలి సంతోషము చేకూర్చును. అయినప్పటికీ నీవు యింకా పసి బాలుడుగా నుండుట నాకు 
కొంత భయమును కలిగించుచున్నది. ఏది మంచిదో నీకు తెలియక పోవుట వలన నీ ప్రవర్తన కూడ అమాయిక 
బాలురు (ప్రవర్తించు తీరులో నున్నది. ఏది నీకు మంచిదో, లాభదాయకమో తెలియని అజ్ఞానివలె నున్నావు. 
నన్ను చూడుము. నేను యీ ముల్లోకములకూ (ప్రభువును. నీ మాటల నేర్చుతో నాకు ఆనందము కలిగించితివి. 
ద్వీపములు, బంగారురాసులు అడుగక, కేవలము మూడు అడుగుల భూమిని, అదియూ నీ చిరుపాదములతో 
కొలిచే మూడే మూడు పాదముల-భూమిని కోరుచున్నావు! నేను నీకు యిచ్చిన తర్వాత, యికముందెప్పుడు 


189 


శ్రీమద్భాగవతము 


యింకేదియు నీవు కోరవలసిన అవసరముండదు. నీ మాటలను మార్చుకుని యింకా యెక్కువ భూమిని 
తీసుకొని జీవితమంతయు సుఖముగా నుండుము. నీవు అడుగుటయే తడవుగా నేనిచ్చెదను”'. 


వామనుడిట్లనెను.' “ని కౌదార్యమును నేను మెచ్చుకొనుచున్నాను. ఓ రాజా! కోరికను జయించని 
మానవుడు, లోకములోని సకల వస్తువులు యిచ్చిననూ అతనికి సంతృప్తి యుండదు. మూడు అడుగులతో 
తృప్రిపడని మానవుడు, సప్తద్వీపములు, అందలి సంపద అతనికి ధారపోసిననూ తృప్తిచెందడు. సప్తద్వీపములను 
పాలించు ప్రభువులు 'నాకు యిది చాలును’ అను స్థితిని చేరుకొనలేదని అందురు. తనకు లభించిన దానితో 
సంతృప్తి పడువాడే నిజముగా సుఖము ననుభవించును. చంచల మనస్కులు యెప్పుడూ అసంతృప్తితో 
దుఃఖముతో బాధపడుదురు. అసంతృష్మియే మానవుని దుఃఖమునకు కారణము. సంతృప్తి పొందిన మానవుని 
ముఖము రోజు రోజుకూ వికసించి,. విముక్తి పొందుటకు అర్హత కలిగియుండును. నీవు దానశీలురలో 


అ([గ్రగణ్యుడవు.. నీవు దాన సొమ్రాట్టువి. కాబట్టి న నేను కోరిన నా పాదములతో కొలిచే మూడడుగుల భూమిని 
నీవు ప్రసాదించ గోరెదను"'. 


తిరిగి బలి నవ్వెను. -నవ్వుచు యధాలాపముగా యిట్లనెను. ''అటులనే కానిమ్ము. నీ చిరు పాదములతో 
కొలిచిన మూడడుగుల భూమిని ప్రసాదించెదను''. వామనరూపములో నున్న భగవంతుని చిరు పాదపద్మము 
లను' బలి-వీక్షించెను. 


పెదవులపై నవ్వు. లాస్యము చేయుచుండగా, జలముతో నిండిన పాత్రను తీసుకుని, అందులో కొని ఎఇ 
బిందువులను పద్మములవంటి ఆ బాలుని చేతిలోవైచి, “నీవు కోరిన దానిని నేను నీకిచ్చుచున్నాను'' అని 
బలి. పలికెను. 


98 శుక్రుని అభ్యంతరము 


- గురువు శుక్రాచోర్యుడు అడ్డుపడెను. మాట్లాడక బలి తన కనులను పైకెత్తి ప్రశ్నార్హకముగా చూచెను. 
శుక్రుడు జ్ఞానులలో కెల్ల జ్ఞాని. అతడు. 'కవియను సేరుతో ప్రసిద్దిపొందెను. ఇంద్రుని గురువు బృహస్పతి 
కన్న తెలివికలవాడని కొందరు. అందురు. శు(క్రునకు దైత్యులపై మక్కువ, బలి అతని ('ప్రియశిష్యుడు. అతడు 
బలి మోసపోవుట సహింపకుండెను. రాజును దయతోజూచి యిట్లనెను. “కుమారా! నీవు యేమి చేయుచు 
న్నావో నీకు తెలియదు. ఈ చిన్నారి బ్రాహ్మణ బాలుడు అమాయకుడని, తనకేది మంచియో, లాభదాయకమో 
తెలియని పసివాడని నీవు భ్రమపడుచునా ఎవు. కాని ఆ బాలుడు సాక్షాత్తు నారాయణుడు. దేవతలకు ఉపకారము 
చేయనెంచి, అదితి కశ్యపులకు జన్మించెను. నీ హృదయము వెన్నవంటిది. ఈ బాలునికి దుడుకుగా వరమును 

ప్రసాదించెదనని మాట నిచ్చియున్నావు. ఆ వరము తేలికైనది కాదు. అది నిన్ను, అసురజాతిని నాశనము 
చేయునని నాకు తెలుసును. ఇది అన్యాయముతో కూడి యున్నది. నీవు యీ అన్యాయమునకు లోబడి 
బాధపడకూడదని నా తలంపు. 


నీ ముందర నిలిచియున్న నారాయణుడు, నీవు యౌ సంపద నంతయూ _పోగొట్టుకొనునట్టు 
చేయనున్నాడు. నీ సర్వస్వమునూ కోల్పోయెదవు. నీ అధికారము, వైభవము . దేవతలు, నారాయణుని 


190 


అష్టమ స్కంధము 

సహాయముతో చేజిక్కించుకొందురు నీవు వట్టి తెలివితక్కువ వాడవు. నీ సర్వస్వము పోగొట్టుకున్న తర్వాత, 
నీవెక్కడ జీవించెదవు? నీకు నిలబడుటకు కావలసిన స్థలము కూడ యుండదు. ఈ పసిబాలుడు, తన 
చిరు పాద పద్మములతో కొలుచు మూడడుగుల భూమిని కోరినాడు భగవంతుని ఒక్క పాదము యీ 
భూమి నంతయూ కొలుచునని నీకు తెలియదా? రెండవసారి తన పాదముతో దేవలోకమును కొలుచును. 
మూడవసారి పాదము నెక్కడ మోపును? తన పాదమును నీ తలపై మోపి పాతాళమునకు అణగ (ద్రొక్కునని 
నీవు (గ్రహించలేవా? ఈ కోర్కెను నీవు తీర్చలేకపోవుట సమంజసముగానే యుండును. నీ ఆందోళనకు 
కారణము నేనెరుగుదును ఇచ్చిన మాటను ఉపసంహరించుకొనుట దర్మవిరుద్దమని నీవు తలంచి బాధపడుచు 
న్నావు. బుగ్వేదములో ఈ విషయమున విపులమైన చర్చ యున్నది. దానిని నీకు విశదపరచి తెల్పెదను. 


' నేను యిచ్చెదను' అని పలుకుట సత్యము పలుకుట యగును అట్లు పలికిన తర్వాత “నేను యివ్వను' 
అని పలికినచో అది అసత్యము పలికినట్టుగును సత్యము పుష్పము వంటిది మాట ఆ వృక్షము యిచ్చు 
పండు వంటిది సత్యము పలుకువారు సత్పురుషులుగా (ప్రసిద్దిగాంచెదరు అట్టివారు, అందమైన పుష్పములను 
తియ్యని ఫలములను యిచ్చు వృక్షములవంటి వారు 


“* అసత్యము మాటల వెనుక నున్న వేరులను పెల్లగించును. పెల్లగిలిన వృక్షము వేరులు, సామాన్య మానవులు 
తమ సహజమైన కనులతో చూడగలిగే వేరులు, యెండిపోయి త్వరలోనే నేలగూలును అదే రీతిగా అసత్యము 
పలుకు మానవుడు ఆత్మ విహీనుడై, త్వరలోనే శరీరమును గోల్ఫోవును. అందుచేత మానవుడు అసత్యము 
పలుకరాదు. కాని, కొన్ని సమయములందు అసత్యము సలుకుట నిషిద్దము కాదు వరము ్రసాదించెదనని 
మాట యిచ్చినపుడు, ఆ వరము (ప్రసాదించుటచేత తన శరీరమునకు హాని యేర్పడునపుడు, తన మాటను 
ఉపసంహరించుకుని వరమును యివ్య నిరాకరించ వచ్చును. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అసత్యము పలుకుట 
నిషిద్దము కాదు భార్య తన మాట వినునట్టు చేయుటకు, పరిహాసమాడునపుడు, వివాహ సమయములో 
పెండ్లి కుమార్తె లేక పెండ్లి కుమారుని గుణములను వర్షించునపుడు, (ప్రాణమునకు ముప్పు సంభవించినపుడు, 
గోవులకు బ్రాహ్మణులకు మంచి చేయునపుడు, అపాయములో నున్న వారిని రక్షీంచునపుడు అసత్యము 
పలుకవచ్చునని బుగ్వేదమందు కలదు, నీవు యిచ్చిన వరముచేత వినాశము తప్పదని (గ్రహించినపుడు యిచ్చిన 
మాటను ఉపసంహరించుకొనుటలో యెట్టి దోషము లేదు. నిన్ను యెట్టి పాపము అంటదు. ఇప్పుడు నీవు 
యిచ్చిన వరమును ఉపసంహరించుకొనుటయే శ్రేయస్కరము'”'. 


గురువు పలికిన పలుకులను బలి శ్రద్దతో వినియుండెను చాలసేపు నిశ్శబ్దముగా నుండి బలి యిట్లనెను. 
(ప్రసాదించిన వరము తనకే ముప్పు కల్లించునపుడు, యిచ్చిన మాటను ఉపసంహరించుకుని వరమును 
నిరాకరించుటలో అసమంజసమేమియు లేదని చెప్పిన మీ వాదము సముచితముగా నున్నదని నమ్ముచున్నాను. 
కాని, గురువర్యా! నన్నాకసారి పరికింపుడు భౌతికమైన రక్షణయే (ప్రధానమని భావించు సామాన్య మానవుల 
వంటి వాడను కాను నేను విరోచనుని కుమారుడను, ప్రహ్లాదునికి మనుమడను అట్టి ఉత్తమ వంశములో 
జన్మించిన నేను, మీరు చెప్పినట్టుగా నేనెట్లు ఆచరించగలను. అటువంటి ఆలోచనను ఒక క్షణమైనను 
రానీయదగునా? అది సిగ్గుచేటు కాదా? మీ సలహాను పాటించినవో, తన సంపదను విడనాడుట కిష్ట్రపడని 
సామాన్య మానవులవలె (ప్రవర్తించినట్టగును అసత్యము పలుకుట కన్న నికృష్ణమైనది లేదని పదే పదే చెప్పుదురు 
ఇది తప్పు యింక ఎటువంటి ఘోర పాపము నైనను భరింతును. ఒక (బ్రాహ్మణుని మోసగించుట వలన 
తీరని ప్రమాదము సంభవించగలదు నరకము, దారిద్ర్యము, దుఃఖము, పదవీచ్యుతి, మరణము, వీటి వలన 


191 


శ్రీమద్భాగ వతము 


యింకేదియు నీవు కోరవలసిన అవసరముండదు. నీ మాటలను మార్చుకుని యింకా యెక్కువ భూమిని 
తీసుకొని జీవితమంతయు సుఖముగా నుండుము. నీవు అడుగుటయే తడవుగా నేనిచ్చెదను''. 


వామనుడిట్లనెను.' “ని జౌదార్యమును నేను మెచ్చుకొనుచున్నాను. ఓ రాజా! కోరికను జయించని 
మానవుడు, లోకములోని సకల వస్తువులు యిచ్చిననూ అతనికి సంతృప్తి యుండదు. మూడు అడుగులతో 
తృప్తిపడని మానవుడు, సప్తద్వీపములు, అందలి సంపద అతనికి ధారపోసిననూ తృష్తిచెందడు. సప్తద్వీపములను 
పాలించు ప్రభువులు 'నాకు యిది చాలును" అను స్లితిని చేరుకొనలేదని అందురు. తనకు లభించిన దానితో 
సంతృప్తి పడువాడే నిజముగా సుఖము ననుభవించును. చంచల మనస్కులు యెప్పుడూ అసంతృప్తితో 
దుఃఖముతో బాధపడుదురు. అసంతృప్తియే మానవుని దుఖమునకు కారణము. సంతృప్తి పొందిన మానవుని 
ముఖము రోజు రోజుకూ వికసించి,. విముక్తి పొందుటకు అర్హత కలిగియుండును. నీవు దానశీలురలో 


అ(గగణ్యుడవు.- నీవు దాన సొమ్రాట్టువి. కాబట్టే న నేను కోరిన నా పాదములతో కొలిచే మూడడుగుల భూమిని 
నీవు ప్రసాదించ గోరెదను”. 


తిరిగి బలి నవ్వెను. -నవ్వుచు యధాలాపముగా యిట్లనెను. “అటులనే కానిమ్ము. నీ చిరు పాదములతో 
కొలిచిన మూడడుగుల భూమిని ప్రసాదించెదను''. వామనరూపములో నున్న భగవంతుని చిరు పాదపద్మము 
లను' బలి-వీక్షించెను. 


పెదవులపై నవ్వు లాస్యము చేయుచుండగా, జలముతో నిండిన పాత్రను తీసుకుని, అందులో కొన్ని 
బిందువులను పద్మములవంటి ఆ బాలుని చేతిలోవైచి, “'నీవు కోరిన దానిని నేను నీకిచ్చుచున్నాను'' అని 
బలి.పలికెను. . 


98 శుక్రుని అభ్యంతరము 


- గురువు శుక్రాచోర్యుడు అడ్డుపడెను. మాట్లాడక బలి తన కనులను పైకెత్తి ప్రశ్నార్థకముగా చూచెను. 
శుక్రుడు జ్ఞానులలో కెల్ల జ్ఞాని. అతడు 'కవియను పేరుతో (ప్రసిద్దిపొందెను. ఇం(ద్రుని గురువు బృహస్పతి 
కన్న తెలివికలవాడని కొందరు. అందురు. శు[క్రునకు దైత్యులపై మక్కువ, బలి అతని ప్రియశిష్యుడు. అతడు 
బలి మోసపోవుట సహింపకుండెను. రాజును దయతోజూచి యిట్లనెను. “కుమారా! నీవు యేమి చేయుచు 
న్నావో నీకు తెలియదు. ఈ చిన్నారి (బ్రాహ్మణ బాలుడు అమాయకుడని, తనకేది మంచియో, లాభదాయకమో 
తెలియని పసివాడని నీవు బ్రమపడుచునా. ఇవు. కాని ఆ బాలుడు సాక్షాత్తు నారాయణుడు. దేవతలకు ఉపకారము 
చేయనెంచి, అదితి కశ్యపులకు జన్మించెను. నీ హృదయము వెన వంటిది. ఈ బాలునికి దుడుకుగా వరమును 

ప్రసాదించెదనని మాట నిచ్చియునా వు. ఆ వరము తేలికైనది కాదు. అది నిన్ను, అసురజాతిని నాశనము 
చేయునని నాకు తెలుసును. ఇది అన్యాయముతో కూడి యున్నది. నీవు యీ అన్యాయమునకు లోబడి 


బాధపడకూడదని నా తలంపు. 
“వీ. ముందర నిలిచియున్న నారాయణుడు, నీవు యా. సంపద నంతయూ _పోగొట్టుకొనునట్టు 
చేయనున్నాడు. నీ: సర్వస్వముమా కోళ్పోయెదవు. నీ అధికారము, వైభవము. దేవతలు, నారాయణుని 


190 


అష్టమ స్కంధము 
99 _మూడడుగుల.భూమి - 


దానము యిచ్చుట సీ ్వకరించుటు జరిగెను. బల్లి కను ఎలెత్తి వామనుని చూచెను. అతడట్టు చూచుచుండగనే 
పొట్టు బ్రాహ్మణ బాలుడు క్రమముగా పెరిగి. బృహద్రూపము వహించెను. నారాయణుని విశ్వరూపమును 
గాంచుచున్న బలి కండ్ల నుండి .ఆనందాగ్రువులు కారుచుండెను. విరాట్‌. పురుష రూపము" దర్శించు 
మహద్బాగ్యము బలికి కలిగెను. పంచ మహాభూతములు, త్రిగుణములు, ఇం|ద్రియములు, చిత్తము, జీవులతో 
కూడిన యీ విశ్వమును చూచెను. భగవంతుని పాదముల. వద్ద రసాతలమును,- “పాదముల ' చర్మమందు 
భూమిని, చూచెను. అతని మోకాళ్ళు పర్వతములు, పక్షులు; తొడలు వాయువులకు, నిలయములు. బలి 
ప్రజాపతులను, అసురులను గాంచెను. భగవంతుని నాభి ఆకాశముగను, ఉదరమందు సప్త సముద్రములను 
చూచెను. వక్ష స్థలమున నక్షత్రములు ఒకచోట :చేరి అందమైన హారమువలె నుండెను. విరాట్‌. పురుషుని 
హృదయమందు ధర్మము ప్రతిష్టితమై యుండుట బలి కనుగొనెను. వక్షముపై 'యుతీ! అనగా ధర్మముతో 
కూడిన మధుర వచనములు ఉండెను. అచ్చటనే సత్యము కలదు.. అతని మనస్సునందు. చంద్రుడు, విశాల 
వక్షస్తలముపై పద్మమును చేతిలో ధరించిన లక్ష్మీదేవి యుండిరి. "అతని గళమందు సామవేదము, . పవిత్ర 
మంత్రములు, వివిధములైన స్వరములు నుండెను. భుజములందు ఇంద్రుని నాయకత్వములోని. దేవతలు 
“గలరు. అతని చెవులు దిక్కులు, శిరస్సు స్వర్గము. నేత్రములందు సూర్యుడు, నోటి యందు. అగ్ని. యుండిరి. 
నాలుక యందు వరుణుడు, గొంతులో వేదములు నుండెను. కనుబీ"మలందు వీధి, కనురెప్పలు యెత్తినపుడు 
ఏహ్యా భావముతో కూడిన నవ్వును తిలకించెను. 'నుదుటి యందు: రాత్రి: పగలు, క్రోధమును; . అదుగు 
"పెదవి యందు ఆశను బలి వీక్షించెను. అతని స్పర్శయే కామము; అవయముల సొంపు. యజ్ఞము, నీడ 
' మృత్యువు; నవ్వు మాయ. అతడి వెండ్రుకలే వృక్షములు, "లతలు, పొదలు; నరములు నదులు. అతని బుద్ది 
బ్రహ్మ: అతని శరీరము చరాచర వస్తువులు, దేవగణములు, బుషులు, వేయేల అన్నింటికీ నిలయము: ౫ 


బలి వద్ద నున్న అసుర సేవకులు భయాశ్చర్యముతో శుక్రాచార్యుడు ఊహించి చెప్పినట్టుగా : జరుగుచున్న 
దని గ్రహించిరి. భగవంతుని విరాట్‌ రూపము, తేజస్సు చూచి భరించలేక మూర్చపోయిరి. మూర్చ నుండి 
తేరుకుని లేచిన తర్వాత, విరాట్‌. పురుషుని రూపముగాక. నారాయణుని “రూపము గాంచీరి.' అతని 
సేవకులందరూ వైకుంఠము నుండి వచ్చిరి. భగవంతుని ఆయుధము లన్నియు. నుండెను. వైభవోపేతమైన 
సుదర్శన చక్రము, శారమను ధనుస్సు; పాంచజన్యముగా పేరుగాంచిన శంఖము, కౌమోదకి యన్లు గదను 
ధరించి యుండెను. అతని సేవకులు, , భగవంతునికి ప్రీతిపాత్రుడైన సునందుని నాయకత ప్రములో నుండిరి. 


భగవంతుడు కిరీటము: ధరించి యుండెను. అందలి మణులు అత్యంత కాంతితో * ప్రకాశీంచుచుండోను. 
అమోఘమైన బాహువులు 'భుజకీర్తులను ధరించెను. మకర కుండలములు. తేల ఆడించునపుడు అందముగా 
ఊగుచుండెను. కౌస్తుభమణి ధరించగా, వక్షముపై నున్న (శ్రీవత్సమను. చిహ్నము సొబగు ది ్వగుణీకృతమ 
య్యెను. అతడు ధరించిన బంగారు వన్నెలోనున్న పచ్చని వస్త్రము గాలికి రెప రెపలాడుచుండెను. అతని 
ముఖమున అందమైన నవు న్‌ తాండవించెను.. . 


భగవంతుని బృహద్రూపము స్వర్గమును సమీపించెను. నారాయణుడు ఒక అడుగుతో బలికి చెందిన 
ఈ భూమి నాక్రమించెను. అతని ఆకారము ఆకాశమంతయు నిండి, విశాల. బాహువులు అన్ని దిక్కులకూ 
ప్రసరించెను. రెండవ అడుగునకు స్వర్గములో కొంత భాగము మాత్రమే క కనుపించుచుండెను. తన పాదమునెత్తి 


19 


శ్రీమద్భాగవతము 


మహర్గోకము చేరి, అచట ఎ నుండి జనలోకము, సత్యలోకము, ద్యుర్గోకములను చేరెను. సత్యలోకము నందుండే 
(బ్రహ్మ అమితోత్సాహముతో భగవంతుని పాదము వద్దకు వెళ్ళెను. పాదము గోళ్ళు చంద్రుని వెన్నెల వలె 
_(ప్రకాశించుచూ, సత్యలోక సౌందర్యమును యినుమడింపజేసెను.. బ్రహ్మకు తోడుగా. మరీచి మున్నగు 
బుషులు, సనకసనందాదులు, యోగులు, వేదములు, వాటి శాఖలు వచ్చి, వారందరూ భగవంతుని పాదమును 
పూజించిరి. బ్రహ్మ, కమండలములోని నీటితో నారాయణుని పాదము నభి*ే షేకించెను. నారాయణుని 
పాదములచే పునీతమైన ఆ నీరు ప్రవహించి. మందాకినీ నదిగా ప్రసిద్దికెక్సెను. ఆ నది ప్రవహించిన ప్రదేశములు 
శుద్దియై పవిత్రములయ్యెను. మందాకిని భూమి మీదకు వచ్చిన తర్వాత గంగానదిగా ప్రసిద్దిగాంచెను. 


భగవంతుడు భూమిని, స్వర్గమును కొలిచెను. తిరిగి వామన రూపముతో నవు చూ నిలబడెను. అసురులు, 
'తమ యజమాని బలి సంపధనూ' రాజ్యమునూ పోగొట్టుకొనుట గాంచిరి. వారు వామనునితో యుద్దము 
' చేయ నిశ్చయించుకొనిరి. వారు వామనుని ఓడించి, తిరిగి బలిని సింహాసనముపై కూరు ఏండబెట్టవచ్చునని 
_తలంచిరి. వారు తమ ఆయుధములను చేతబట్టి వామనుని రూపములో నున్న నారాయణునిపై కెగబడిరి. 
' అంతకు ముందే అక్కడ నున్న నారాయణుని సేవకులు అసురులతో యుద్దము చేయుటకు సిద్దపడిరి. 
దీనినంతయూ గమనించిన బలి చక్రవర్తి తన సేవకులపై ఆ(గ్రహించెను. వారితో బలి యిట్లనెను. ''నా మాటలు 
విని యుద్దము చేయు ఆలోచనను విరమింపుడు. కాలము మనకు అనుకూలము కాదు. అని వంటిలో కాలము 
అతి ప్రధానమైనది. భగవంతుడు కాల స స్వరూపుడు. అతని యిచ ఏ ప్రకారమే సుఖ దుఃఖములు కలుగుచుండును. 
భగవంతుని ముందు మానవుడు నిస్సహాయుడు. ఒక సమయములో ఈ కాలము మన కనుకూలముగా 
నుండి, దేవతలకు అనుకూలముగా లేకుండెను. అప్పుడు మనము శక్తిమంతులము, వారు చాల బాధలకు 
లోనైరి. కాలమిపుడు పరిస్తితులను తారుమారు చేసెను. పెద్ద సేన.కాని, మంత్రములుగాని, తపస్సుగాని 
కాల ప్రవాహమును అరికట్టులేవు. మనకు తిరిగి అదృష్ట కాలము వచ్చు వరకు వేచి యుండవలెను. అంతవరకు 
తెలివిగా నిగ్రహము కలిగి యుండవలెను. యుద్దము చేయవద్దు, : దాని వలన ప్రయోజనముండదు''. 


భగవంతుని. ప్రక్కనే గరుడుడు నిల్చుని యుండెను. యజమానివైపు ఒకసారి చూసి, వరుణ పాశముతో 
బలిని బంధించెను. ఇది జరిగినపుడు అన్నివైపుల. నుండి హాహాకార ధ్వనులు వినవచ్చెను. 


బలి తనలో తాను నవ్వుకొనెను. ఇట్లు యెందుకు జరిగెనో అతడు (గ్రహించెను. 'నేను' 'నాది' అను 
రెండు మహా పాపములను. తన హృదయము న్ల్ఫుండి పారద్రోలుటకు నారాయణుడు ఉద్దేశించెనని బలి 
విశ్వసించెను. 'నాదైన యీ భూమి నంతయు. నీ కొసంగెదను' అని పలికినపుడు, భగవంతుడు తనలో 
తాను నవ్వుకుని, అందులకు శిక్షింప నిశ్చయించుకొనెను. వామనుని వైపు బలి చూచెను. అతనిలో (పేమ, 
అనుగ్రహము గాంచి, తాను ఊహించినది సరికాదని తలంచెను. తనను అనుగ్రహించుటకే భగవంతుడు 
వచ్చెమ. వరమడిగి తన సర్వస్వమునూ తీసుకుని, 'నాది' అను పాపమును కడిగివేసెను. శరణాగతి ద్వారా 
“నేను అను భావము విడనాడవచ్చునని లోకమునకు తెలియజెప్పుటకే, గరుడుని యీ వరుణ పాశముతో 
నన్ను బంధింపుమని భగవంతుడు చెప్పి “యుండవచ్చును. భగవంతుని దయాగుణము బలి కనుల వెంట 
నీళ్ళు వచ్చునట్లు చేసెను. గరుడుడు వరుణ పాశముతో బంధించునపుడు, వినయముగా శిరస్సు వంచెను. 


194 


ఆష్టమ స్కంధము 


100 బలినూట నిలబెట్టుక్‌ి"నుట 


బంధితుడైన బలి వంక నారాయణుడు చూచెను సత్యమును విడనాడకుండుటచే బలి సర్వస్వమును 
పోగొట్టుకొనెను నారాయణు డిట్లనెను. ''నీవు అసురులకు చక్రవర్తిని. నా పాదములతో కొలిచే మూడడుగుల 
భూమిని యిచ్చుటకు మాట నిచ్చితివి. రెండడుగులను కొలిచి ఆక్రమించి, వాటిని నేను స్వంతము 
గావించుకొనుట నీవు చూసి యున్నావు. ఇంకొక అడుగు మిగిలి యున్నది. నా పాదము నెక్కడ 
నుంచుమందువు? చెప్పుము. మాట తప్పి, అసత్యము పలికినచో దానికి యెట్టి శిక్ష నాందవలెనో నీవు 
యెరుగుదువు నిన్ను పాతాళ లోకమునకు అణగద్రొక్క వలసివచ్చును. నీ గురువు యిదివరకే యీ విషయము 
నీకు చెప్పియున్నాడు”'. 


వామనుని మాటలు వినిన బలి బాధ చెందనూ లేదు, భయపడనూలేదు. బలి నవ్వుచూ యిట్లనెను. 
“ప్రభూ! నా మాటలు అసత్యము కావని తలంతును నీ మూడవ అడుగునకు యింకనూ స్టలమున్నది 
నీ పాదమును నా తలపై పెట్టి నన్నను(గ్రహింపుము నాకు నరక మనిన భయము లేదు, గాని పాపాత్ముడ 
ననిపించుకొనుటకు భయముగా నున్నది. ఈ వరుణ పాశ బంధముల వలన నాకు భయము లేదు. దారి(ద్యము, 
నిత్య దుఃఖము కూడ నాకు భయావహములు కావు. శిక్షీతునకు, శిక్షించువాడు తల్లీ తండ్రి, సోదరుడు 
లేక శ్రేయోభిలాషివలె అత్యంత ప్రీతిపాత్రుడైనప్పుడు, అది నిజముగా అనుగ్రహమని యెంచెదను. లోక దృష్టిలో 
నా గర్వమునకు అహంకారమునకు నీవు శిక్ష విధించవలసి యున్నది. కాని నీవు నిజముగా నన్ను ఆశీర్వదించి 
అను(గ్రహించినావు. నీవు నా అంతర్నే(త్రము - జ్ఞాన చక్షువు - తెరిచినావు రాక్షసులకు నీవు స్నేహితుఢవేకాని 
శ(త్రువువు కాదు 


“నా పితామహుడైన (ప్రష్టోదుడు నీకు మిక్కిలి (పేమ పాత్రుడు. అతడు తన తండ్రిచే విశేషముగా బాధలకు 
గురియైనపుడు, నీవూరకున్నావు. ఈ భౌతిక శరీరము పొందుచున్న బాధ నిజముగా ఒక లెక్కలో ఫిది కాదని 
అతనికి బాగుగా తెలియును ఈ శరీరము, సంపద, బంధువులు, స్నేహితులు, జ్ఞానమునకు ఆపద 
వాటిల్లినపుడు యెందుకూ కొరగానివని అతడెరుగును. అతడీ విషయములను ఒక క్షణమైనను యోచింపక, 
యెల్లకాలము నిన్ను, నీ పాద పద్మములనే చింతించుచుండెను. నేను కూడ అట్టే చేయుచున్నాను శ్రీ, 
అనగా సంపద మూలముగానే మానవుని గర్వము, అహంకారము కలుగుచున్నవి మనిషి గుడ్డివాడై, 
మరణముతో యీ శరీరము అంతమగుచున్నదనే సత్యమును విస్మ రిస్తున్నాడు. (ప్రభూ! ఇప్పుడు నీవు నాకేమి 
చేయుచున్నావు? నేను యీ సంపదకు దూరమగునట్లు చేసి, త్వరలోనే నిన్ను చేరుటకు అవకాశము కలిగించి 
అను(గ్రహించినావు. నేను చాల అదృష్టవంతుడను”. - 


ఆ క్షణములో, బలి పితామహుడైన (్రహ్హాదుడు అచటకు వచ్చెను. అతడు నారాయణునికి పరమ 
భక్తుడగుటచే, బలి ప్రణామము చేయగోరెను. కాని వరుణపాశముచేత బద్దుడగుట వలన అట్లు చేయలేకపో 
యెను. అశ్రువులతోనే స్వాగతము పలికి మానసికముగా పూజించెను. (ప్రహ్లాదుడు సూటిగా వామనుని చెంతకు 
వెళ్ళి ప్రణమిల్లైను. తన అశ్రువులతో భగవంతుని పాదములకు అభిషేకము చేసెను (బ్రహ్మ నారాయణుని 
వద్దకు వచ్చి యిట్లనెను. ''ఇంక యే మాత్రము వింధ్యావళికి దుఃఖము కలిగించవద్దు. ఈ పాశ బంధము 
నుండి బలిని విడిపించుము. అతడు తన సర్వస్వమును యిచ్చివేసెను. నిత్యము నిన్నే చింతించువారు, 
కేవలము పత్ర పుష్ప తోయములతో మాత్రమే నిన్ను పూజించుచున్నప్పటికీ, నీకు చాల దగ్గరగా నుందురని 


195 


శ్రీమద్భాగవతము 


చెప్పీ యుండలేదా? బలి సర్వస్వమును నీకు అర్చించి, సంపూర్ణ శరణాగతుడయ్యెను. అతనికి నీవు ఉచిత 
ఫలము నందియ్యవలెను'', 


నారాయణు డిట్టు పలికెను. ఒక వ్యక్తిని నాశనము గొవించుటకు, అతనికి యీ లోకములో విశేషమైన 
సంపదను, అధికారమును ్రసాదించెదను. అతడు వాని యందు తగుల్కొని, తన నిజ స్వభావమును 
. విస్మరించును. నేను యెవరినైనా మాయ నుండి రక్షీంపదలచుకున్నపుడు, వారి సంపదను తీసుకొందును. 
దోషములన్నిటిని పరిహరింపగా, అతడు నాలో లీనమగును. ఒకసారి నాచే రక్షితుడైన భక్తుడు నాశనము 
"పొందడు. 


“బలి యెన్నడూ మాట తప్పి సంచరించలేదు. అతడు మాయను జయించెను. అతడు సంపదను, 
' అధికారమును, చక్రవర్తి పదవిని పోగొట్టుకుని మిక్కిలి వ్యధ నొందెను. వరుణ పాశముచే బడ్దుడైన బలిని 
చూచి అతని శత్రువులు నవ్వుచున్నారు. బంధువులందరూ అతనిని విడిచి వెళ్ళిపోయిరి. గురువు శపించెను. 
అయినప్పటికీ, అతడు ధర్మ ఫథమును విడువకుండుట మెచ్చుకోదగినది. నేను మాయ మాటలు పలుకగా, 
“అతని గురువు వేదముల నుండి యెన్నో సత్యములను పలికి, అసత్యమును సత్యముగా యెంచవచ్చునని 
నమ్మింప బ్రయత్నించెను. కాని బలి వానిని వినకుండెను. దేవతలు అసూయచెందు స్లితిని బలి చేరుకొనెను. 
నా అనుగ్రహము పొందిన బలి, సావర్ణి మన్వంతరమందు. ఇంద్రుడుగా నుండగలడు. అంతవరకు, నాకు 
ప్రియమైన సుతల మందు బలి యుండగలడు. నేను నీతోనే యుండి రక్షించుచుందును. ఎల్లపుడూ నీ 
చెంతనే యుండెదను. నీలోని అసుర గుణములు త్వరలోనే అంతరించి, సావర్ణి మన్వంతరమందు ఇంద్రుడుగా 
(ప్రసిద్ది గాంచెదవు''. 


బలికి విశేషమైన ఆనందము కలిగి నోట మాట రాకుండెను. అతని కనులు యేకధారగా వర్షించుచుండెను. 
మాటలు గొంతులోనే ఉండిపోయి, కన్నీరుతో నిండుటచే బయటకు రాకుండెను. కొంతసేపయిన తర్వాత 
తనను తాను సముదాయించుకుని, యిట్లనెను. '' ప్రభూ! నా వద్దకు వచ్చి దానమడిగితివి. దాన మొసగుటలో 
పూర్తిగా నిమగు ్నడనైయున్య ్న నేను వీకు సరిగా నమస్కరించ వలెనని కూడ తోచలేదు. నీకు పాద నమస్కారము 
చేయుటకు (ప్రయత్నము మాత్రము చేసితిని. నా యీ కొద్దిపాటి ప్రయత ఎమునకే నీవు అనంతమైన 
అనుగ్రహమును (ప్రసాదించినావు.. నీ పవిత్ర పాదమును, అధికార సంపదలతో గుడ్డివాడైన యీ దుష్ట బలి 
శిరస్సుపై మోపినావు. నీకు నాయందు గల దయను యెట్లు కీర్తింపను?'' 


_ వరుణ పాశ బంధము నుండి బలి విడుపు పొందెను. బ్రహ్మ విష్ణు రుద్రులకు బలి ప్రధక్షిణము చేసెను. 
అనంతరము బలి సుతల లోకము ప్రవేశించెను. ప్రహ్లాదుడు భగవంతునితో యిట్టు పలికెను. '' స్వర్గవాసులు 
నీ'ఆశీస్సులకై నీకు ప్రణమిల్లుచున్నారు. నేను, నా మనుమడు దేవతలము కాము. కేవలము అసురులము. 
జన్మ చేత దేవతలకన్న తక్కువవారము. అయినప్పటికీ, నీకు మా యందు (ప్రేమ యెక్కువ, అది యెంత 
యెక్కువనగా వారి కన్న మేము గొప్ప 'అదృష్టవంతులము. ప్రభూ! నా మనుమనిపై నీవు కురిపించిన 
- అనుగ్రహమునకు నేను నీకెట్టు ధన్యవాదములు తెలుపగలను? నీవు అతనిని ఇంద్రుని జేసితివి. తనను తాను 
మరచే ప్రమాదము సంభవించినపుడు, నీకు నీవుగా వచ్చి, అతని సంపదను హరించి అను[గ్రహించినావు. 


“సుతల లోకములో బలికి రక్షకుడుగా నుండగలనని వాడ్దానము చేసినాను. నీ నే అనుగ్రహము పొందుటకు మేము 
చేసిన పుణ్యమేమో నాకు తెలియదు". mr | 


196 


అష్టమ స్కంధము 
వామనుడు దయాపూర్వకముగా నవ్వి (ప్రహ్టోదునితో యిట్లనెను. ''ప్రహాదా! సుతల లోకము ప్రవేశించి, 


నీ మనుమనితో నుండుము. నేను మీతోనే యెల్లపుడును ఉండెదను. చేతిలో గదను ధరించి మీ గృహమును 
పరిరక్షీంచెదను''. 


దేవతలందరకూ నమస్కరించి, (ప్రహ్లాదుడు సుతల లోకము (ప్రవేశించెను భగవదాజ్ఞానుసారము బలి 
ప్రారంభించిన యజ్ఞమును శుక్రాచార్యుడు సంపూర్తి గావించెను. 


101 మత్య్యావతారము 


మత్స్యావతారమును సవివరముగా తెలుపమని పరీక్షిత్తు శుక బ్రహ్మను అడిగెను. 


శుకు డిట్లునెను. ''గోవులకు, బ్రాహ్మణులకు, దేవతలకు, సత్పురుషులకు హాని కలుగు ప్రమాదము 
యేర్చడినపుడు, ధర్మము, వేదములు లేక లోకమే నాశనమగునపుడు వానిని రక్షించుటకు భగవంతుడు 
యీ భూమిపై అవతరించును. ఇంతకు పూర్వ కల్పాంతమున (బ్రహ్మ దీర నిద్రలో నుండగా, యీ లోకము 
నీటిలో మునిగిపోయెను. బ్రహ్మ నిద్రించుచున్నపుడు, హయశగ్లీవుడను అసురుడు వేదములను దొంగిలించెను 
వేదములతోబాటు ఆ అసురుడు నీటి అడుగునకు బోయెను మహా ప్రళయము నైమిత్తికము. ఆ ప్రళయమునకు 
పర్యవసానమే యీ లోకము నీటి అడుగునకు బోవుట 


''“ఆ సమయమందు సత్యవ్రతుడను రాజు యీ లోకమును పాలించుచుండెను. అతడు సాధు పురుషుడు, 
నారాయణునకు పరమభక్తుడు (ప్రళఠయానంతరము లోకమును తిరిగి సృష్టించిన తర్వాత సత్య(వ్రతుడు, 
ద్వాదశాదిత్యులలో ఒకడైన వివస్వతునకు కుమారుడుగా జన్మించెను అప్పటి మన్వంతరము వైవస్వత 
మన్వంతరమని పేరొందెను వివస్వతుని కుమారుడు శ్రాద్దదేవుడు 


ఒకరోజు సత్యవ్రతుడు ఉదయమున కృతమాలా నదీ తీరమున నిత్యకృత్యములను జరుపుచుండెను. 
పితృదేవతలకు అర్హమిచ్చుటకై దోసిటిలో జలము తీసుకొనగా అందు ఒక చిరు చేపను అతడు కనుగొనెను. 
వెంటనే ఆ చిరు చేపను నీటిలో వదలిపొట్టైను. ఆ చిరు చేప మానవ స్వరముతో నిట్లనెను. ''ఓ రాజా! 
నాపై దయజూపుము నేను అతి చిన్న చేపను పెద్ద చేపల వలన నాకు భయము; అవి నన్ను తినివేయగలవు. 
ఈ వీటి నుండి నన్ను తీసుకొనిపోయి రక్షింపుము" ఆ చేప మాట్లాడిన పలుకులకు అతని హృదయము 
(ద్రవించెను ఆ చిరు చేపను చేతులతో తీసి తన కమండలములో వైచి గృహమున కేగెను. 


“ఒక రాత్రి గడిచెను. మరునాటి ఉదయము ఆ చేప యిట్లనెను. “ఈ పాత్రలో తగినంతగా నాకు స్టలము 
లేదు. వెడల్పైన మరొక పెద్ద పాత్రలో యుంచిన యెడల నేను సంచరించుటకు వీలుగా నుండును"'. వేరొక 
పెద్ద పాత్రలో నీరు పోసి అందు యీ చేప నుంచెను. ఒక గంటలో ఆ చేప పాత్రను మించి యెదిగెను. 
సత్యవ్రతుడు దానినొక సరస్సులో వైవెను. తిరిగి అట్టే జరిగెను. తాను సంచరించుటకు స్ట్రలము చాలుట 
లేదని ఆ చేప మొరపెట్టను. ఆ రాజు ఒకదానికంకు పెద్దదైన మరొ సరోవరములో వైచుట, ఆ చేప పెరుగుచు 
మొరపెట్టుట జరుగుచుండెను. ఆఖరుకు ఆ చేపను సము(ద్రములో పడనైైను. ఆ చేప రాజుతో యిట్లనెను 


197 


శ్రీమద్భాగవతము 
(క ్హ్య ముద్ర మందున్న తిమింగిలములు / నన్ను తప్పక తినివేయును. నన్ను యిక్కడ కెందుకు 
తికుకనర్చితేవ?' 


సత్యవ్రతుడు చిన్నగా నవ్వి యిట్లనెను. “'నీవు చాల విచిత్రమైన చేపవు. నీవు ఒక గంట కాలములో 
నూరు మైళ్ళ పొడవున్న సరస్సుకంళు పెరిగినావు. ఇదివర కెన ్నదును నేను యిటువంటి దానిని చూడలేదు. 
నీవు సాధారణమైన చేపవు కావు. నీవెవరో నే నెరుగుదును. నీవు సాక్షాత్తు నారాయణుని రూపము. అయితే 
యే ప్రయోజనము కొరకై నీవు యీ రూపము దాల్ఫితివో నేనెరుగను. దేవాదిదేవా! నీకు నా నమస్కారము. 
అన్ని జీవులకు నీవు ఆ(శ్రయుడవు. నా వంటి అసహాయులను రక్షించుట కొరకే నీవు ఒక రూపము ధరింతువు. 
నీవు నాకు వ్యక్తమగుటచేత, యీ రూపము నెందుకు ధరించితివో దయచేసి నాకు చెప్పవలెను”. మత్స్య 
రూపములోను నున్న భగవంతుడు సత్య వ్రతునితో నిట్టునెను.. “నీవు చెప్పినది సరియైనది. ఒక (ప్రయోజనము 
కొరకు యీ రూపము ధరించినాను. ఏడు దినముల లోగా యీ ముల్లోకములు నీటిలో మునిగిపోవును.. 
మహాప్రళయము సంభవించనున్నది.. పూర్తిగా :నీటిలో మునిగిన తర్వాత నీవైపుగా వచ్చు పడవనొక దానిని 
చూడగలవు. అప్రమత్తతో నుండి దాని రాకను గమనించవలెను. దానిని చూచిన వెంటనే నీవు ఆ పడవలో 
ప్రవేశించవలెను. ఓషధులను, విత్తనములను ప్రోగుచేసి, సప్తర్థులు వెంటరాగా వోరితో పడవ నెక్కవలెను. 
నీ చుట్టును చిమ్మ చీకటిగా నుండును. కాని బుషుల నుండి _ఆవిర్భవించే తేజస్సు వెలుగునిచ్చి నీకు 
సహాయపడగలరు. అల్లికల్లోలముగా నున్న సము గ్రమందు పెద్ద పెద్ద అలలు పడవ నటు నిటు విసురుగా 
ఊపుచుందును. నీవు భయపడవద్దు. నేను నీటిలో | నుందును: నన్ను నీవ చూచినపుడు; వాసుకి సర మును 
త్రాడుగా జేసుకుని నా కొమ్ము నొకదానిని యీ పడవకు కట్టేవేయుము. ఈ 'సముద్రమందు తనివితీర 
ఆటలాడుదును. ఇట్లు బ్రహ్మకు ఒక రాత్రి అగువరకు జరుగగలదు. నీవు నాతో నుండగలవు''. 


“ఆ చే అదృశ్యమయ్యెను''. 


“భూమిపై కుశఘాసమును పరచి కూర్చుని సత్యవ్రతుడు, ఆ. యేడు దినములు నారాయణుని 
విర్విరామముగా ధ్యానించుచుండెను. ఏడవ రోజు నల్లని మేఘములు ఆకాశమును కపి ఎ, యేకధారగా వర్షము 
కురిసెను. శీఘ్రముగా భూమి అదృశ్యమగుచుండెను. దూరముగా తనవైపు త్వరత్వరగా వచు చున్న పడవను 
కాంచెను. ఇంతకు వు పూర్వము సూచించినట్లుగా, ఓషరులు, వివీధ వృక్షముల విత్తనములతో “పడవలో 
ప్రవేశించెను. సప్తర్షులు తన్ననుసరించిరి. భగవనా ఎమములను వారు ఉచ్చరించుచుండిరి. వారిట్ల్టనిరి. 'ఓరాజా! 
భయపడకుము. భ భగవనా ఎమముతో యా ప్రమాదకర ప్రయాణము చేయగలము' I : 


“బంగారు ) వన్నెలో బృహద్రూపముతో నున్న మత్స్యమును గాంచి, భగవంతుని ని కీర్తించుట మొదలిడిరి. 
అది చేరువకు వచ్చెను. ఇది. వరలో సూచించిన .ప్రకారము, ఆ ' మత్స్యము కొమ్ము నొకదానిని పడవకు 


గట్టేగా కట్టివేసెను. అలలకు పడవ విసురుగా అటు నిటు ఊగుచుండెను. అయితే పడవలో వారెవరూ, 
నారాయణుని అండలో నునా మను. ధైర్యముతో భీతి చెందలేదు. 


“భగవంతునికి నమస్కరించి రాజు యిట్లనెను. ' ప్రభూ! అజ్ఞాన ప్రపంచములో పడియున్న మానవులు, 
వీ అమగ్రహము చేత ముక్తి పొందగలుగుచున్నారు.. చీకటిలో నున్న వారికి వెలుగు చూపి సహాయము 
చేయుచున్నావు. మాకు ఆత్మవిద్యను. బోధింపవలయును. దాని వలన మేము నీలోని వారమనే జ్ఞానమును 
పొందగలము. దాని రహస్యము "బోధించవలెను. తనా ఎవరించిన మాయ సత్యమని భావించి, అహంకార 


198 


అష్టమ స్కంధము 


మమకారములతో గుడ్డిగా సంచరించు మానవులు యెట్లు నీటి నతిక్రమించగలుగుదురో నాకు బోధించవలెను 
ఈ మాయ అనే తెరను ఛేదించి, నిన్ను దర్శించగలుగునట్టు మాకు సహాయపడవలెను'. 


''అపార కరుణా సముద్రుడైన భగవంతుడు, సత్యవ్రతునికి బ్రహ్మవిద్య బోధించుటకు నిశ్చయించెను. 
జ్ఞాన భక్తి కర్మ యోగములను బోధించెను. 


'““సము(ద్రమందు లీలలు జరుపుచున్నపుడు, మత్స్యావతారములో నున్న నారాయణుడు హయ (గీవుడను 
అసురునితో యుద్దము చేసి వేదములను తెచ్చి ప్రళఠయాంతమున బ్రహ్మకు అప్పగించెను. 


“సత్యవ్రతుడు వివస్వతునికి జన్మించి, శ్రార్ద దేవుడను పేరుతో వైవస్వత మన్వంతరమున మనువుగా 
వ్యవహరించెను'' 


199 


102 మార్కండేయుడు : 


శుకుడు పరీక్షిత్తునకు చెపి న భాగవతమును ఉ(గ్రశ్రవుడు జ్ఞప్తికి తెచు కొన్నప్పుడు, శౌనకుడు హఠాత్తుగా 
మార్కండేయుని గురించి తెలుసుకొనవలెనని కోరిక గలిగి, ఉగ్రశ్రవుని మధ్యలో ఆపి యిట్లనెను. ''(ప్రభూ! 
నన్నొక సందేహము వేధించుచున్నది. మహాప్రభశయము సంభవించినపుడు, యీ లోకమంతయు నీటిలో 
మునిగిపోగా, మృకండుని కుమారుడైన మార్కండేయుడు, అమృతత్వము నాంది యుండుటచేత యెట్టి 
బాధను అనుభవించలేదని కొందరు చెప్పగా విని యున్నాము. ఇది యెట్లు సాధ్యమా అనిపంచుచున్నది. 
నాకు తెలిసినంత వరకు మార్కండేయుడు మా గోత్రములో అనగా భార్గవ గోత్రములో జన్మించినాడని 
మాత్రము తెలియును. పుట్టినప్పటి నుండి అతనిని మన మెరుగుదుము. ఇంతవరకు మనము ప్రళయమును 
చూడలేదు. అటువంటపుడు 'ప్రళయములో మార్కండేయున కెట్టి హాని జరుగలేదను కథకు ఆధారమేమి? 
మరియు సము(ద్రజలముపై మర్రి ఆకు నందు భగవంతుడు శిశువు రూపములో నుండగా అతడు చూచినట్టు, 
పద్మముల వంటి అతని చేతులు, పద్మము వంటి పాదము బొటన (వ్రేలును పట్టుకుని పెదవుల వద్ద 
పెట్టుకున్నట్టు, సంతృప్తిత నో అతని ముఖము 'ప్రకాశవంతమైనట్లు కూడ వినియున్నాము. చిత్రాతి చిత్రమైన 
యీ వృత్తాంతమును దయచేసి మాకు విశదీకరింపవలెను''. 


ఉ(గ్రశ్రవుడు (సూతుడు) యిట్లనెను. “నీ ప్రశ్న సముచితముగా సవ్యముగా నున్నది. అంతేకాక నాకు, 
యీ (ప్రపంచమునకు నారాయణుని కథ వివరించుటకు తెలుసుకొనుటకు అవకాశమేర్చడుచున్నది. ఈ 


కలియుగము నందు ప్రధాన లక్షణములైన మాయ, అజ్ఞానము మానవుని మనస్సు నుండి పారద్రోలు శక్తి 
యీ మార్కండేయ వృత్తాంతమునకు గలదు. 


“మార్కండేయునికి తండ్రి మృకండుడు పవిత్ర యజ్ఞోపవీతము ధరింపజేసీ గాయత్రి మంత్రము 
నుపదేశించెను. యువకుడైన మార్కండేయుడు వేద వేదాంగములలో . ప్రావీణ్యము సంపాదించవలెనని 
దృఢముగా సంకల్పించుకొనెను. 'వానిని నిర్విరామముగా అధ్యయనము చేసి, స్వాధ్యాయమను తపస్సు 
నాచరించుటలో పరిపూర్ణుడయ్యెను. అతడు నైష్టిక (బ్రహ్మచారి. అతడు నారవ(స్త్రములు ధరించియుండెను. 
తల మీద వెంట్రుకలు జడలు కస్టైను. అతని (ప్రశాంత వదనము యోగులకు కూడ యీర్హ్య కలుగునట్టుండెను. 
అతని చేతియందు కమండలము ఉండెను. మౌంజి, లేడి చర్మము అతని ప్రకాశము నినుమడింపజేయుచుం 
డెను. ఎల్లపుడును చేతిలో జపమాల యుండగా' అతని పెదవులు భగవన్నామము నుచ్చరించుచుండెను. 
ఉదయము, సాయంకాలము నిశ్శబ్దముగా భిఇ పాత్రను తీసుకుని బయటికి వెళ్ళి, తిరిగి గురువుకు భిక్ష 
తీసుకొని వచ్చుచుండెను. గురువు తనకు యేమైన యిచ్చినచో భుజించెడివాడు, లేకున్న పస్తుండెడివాడు. 
గగవంతునికి చేయు పూజా విధానముల యెడ ఉన్న గాఢభక్తోత అతడు మృత్యుంజయుడయ్యెను. బ్రహ్మకు, 
శృగువునకు, మహాదేవునకు, దక్షునకు, దేవతలకు, పితృదేవతలకు, అందరకూ అది యొక అద్భుతముగా 
ఫేచెను. గొప్ప యోగి యైన మార్కండేయుని మనస్సులో యెట్టి అల్లకల్లోలములు లేవు. అతి ప్రశాంతమైన 


“200 


నవమ స్కంధము 
సరస్సువలె నుండెడిది నారాయణుని గురించిన ఆలోచనలే అతని మనస్సు నందు ఉండెడివి 


''అతని సుస్త్రిర తపళ్ళక్తిపై ఇంద్రునికి సందేహము గలిగెను ఇంద్రుడు మార్కండేయుని తపస్సు భంగము 
గావింపదలచెను. ఆ యోగి మనస్సు నల్లకళ్లోలము గావించుటకు తన పరివారమును పంపెను గంధర్వులు 
గానము చేసిరి అప్పురసలు నాట్యమాడిరి (ప్రణయదేవతయైన మన్మధుడు వారికి నాయకత్వము వహించెను 
వసంతుడు, మలయానిలుడు అతనికి సహాయకులుగా నుండిరి మలయానిలుడు ప్రణయ భావములు రేకెత్తించు 
చల్లని వాయువులను బరపుచుండెను. హిమాచలమునకు ఉత్తరదిక్కున ఫుష్పభ[ద్రయను నదీ తీరమున 
'చిత్రి'యను పేరుగల గుట్టు యొకటి ఉండెను. అచట మార్కండేయుడు ఆశ్రమము నిర్మించుకొనెను 
అది పవిత్రస్ణలము. ఆశ్రమము సమీపములోని సరస్సు తీరము, భగవంతు నర్చించుట కర్టమైన పువ్వులను 
పుష్పించు వృషములు, పొదలు, లతలతో నిండియుండెను. ఆశ్రమము, పరిసర (పాంతములందు (ప్రశాంతత 
వ్యాపించి యుండెను ఆ ప్రదేశమున వాయువు కామునితో కూడి (ప్రవేశించి, జలపాతము నుండి జలము 
తెచ్చి చుట్టును జక్లెను. తుమ్మెదలు యుమ్మని యింకారముతో, మత్తెక్కిన వానివలె, గానము చేయుచుండెను. 
కోయిలలు (ప్రణయ గీతములను విన్సించుచుండెను. నెమళ్లు విచ్చలవిడిగా నాట్యము చేయుచుండెను. పషులు 
వాతావరణమందలి మత్తును (గహించినట్టుండెను వసంతుడు ఆ స్లలమున ప్రవేశించి, వృక్షముల పచ్చని 
ఆకులు, రెమ్మలు, పుష్పముల వెనుక దాగి పిచ్చి యెక్కించునట్లుగా పుష్పపరిమళమును వ్యాపింపజేసెను 
మన్మధుడు, గాయకులతో నాట్యుకత్తెలతో అచటికి వచ్చి దాడి చేయుటకు పన్నాగిము పన్నెను 


“మార్కండేయుడు యోగ సమాధికి సన్నద్దుడై యుండెను. అతిడప్పుడే అగ్ని పూజలు ముగించి కనులు 
మూసుకుని యుండెను అగ్ని మూర్తీభవించి ఆసీనుడైనట్టు గోచరించెను 


“అతని సమక్షములో అప్సరసలు నాట్యము చేయుచుండిరి చెరకు విల్లును మన్మథుడు యెత్తి అయిదు 
అమ్ములను వింట సంధించెను ఇంద్రుని కతిప్రియమైన అప్పరస పుంజకస్టల బుషిని కవ్వించుటకు వచ్చెను. 
మార్కండేయుడు కనులు తెరచుట చూచి, యిదే తగిన సమయమని యెంచి మన్మధుడు బాణములు 
ప్రయోగిం ను అయితే భగవదనుగ్రహము లేని మానవ ప్రయత్నములు విఫలమైనట్లు, మన్మధ బాణముల 
న్నియు ని యోజనము అయ్యెను మార్కండేయుని తీవ్రతపము వేడికి నిలువలేక, నిద్రించుచున్న (త్రాచును 
కదిపి పారి యిన బాలురవలె, దూరముగా పారిపోయిరి. అతడు స్తిమితము గోల్ఫోవక, వారిని శపీంపక 
యుండెను అతనిలోని గొప్ప సుగుణమిది 


“(మన్మధుడు అతని పరివారము ముఖములు (వ్రైలవేనుకుని తిరిగి వచ్చుట జూచిన ఇంద్రుడు జరిగిన 
విషయము నూహించి, అదెట్లు జరిగెనాయని ఆశృర్యపడెను. 


“తప స్వాధ్యాయ సంయమములతో సంపన్నుడైన మార్కండేయునికి నారాయణుడు, నర నారాయణ 
రూపఘుతో (ప్రత్యక్షమయ్యెను. ఒకరు నల్లగాను, మరొకరు తెల్లగాను నుండిరి. వారి న్నే 
వికసించిన పద్మ పత్రములవలె నుండెను. ఒకొక్కరికి నాలుగు భుజము లుండెను వారు లేడి చర్మము, 
నార దుస్తులు ధరించి యుండిరి. మెడలో యజ్ఞోపవీతము, చేతి |వ్రేళ్ళయందు పవిత్రమైన దర్భలు కలిగి 
యుండిరి చేతులందు కమండలము, జపమాల, బ్రహ్మదండము నుండెను తన పూర్వులందరూ చేసిన 
తపస్సులు ఫలితము కూడగట్టుకుని రూపము ధరించనా యని మార్కండేయుడు భావించెను అత్యంత 
ఉత్సాహముతో లేచి నిలబడి, వారి పాదములపై బడెను. కనులు అశ్రువులతో నిండి యుండుటచే వారిని 


201 


శ్రీమద్భాగవతము. 

సరిగా చూడలేకుండెను. అతడు చేతులు జోడించి, తడబడుచున ్న పదములతో వారికి స్వాగతము పలికెను. 
వారికి అర్థ్యపాద్యముల నిచ్చి అనీనులను జేసెను. - వారిని పుష్పములతో ' పూజించెను. తనను. తాను 
సముదాయించుకున్న పీదప, వారిని కీర్తించెను. అతడిట్లు పలికెను. “ప్రభూ! ఈ లోకము నంతనూ వ్యాపించి 
యున్నావు. నీవు బ్రహ్మవు, మహేశ్వరుడవు. నాలో నున్న ఆత్మవు నీవు. వీవు వాక్కునకు, మనస్సునకు 
ఇం(ద్రియములకు (ప్రభుడవు. మానవులు ఇంద్రియము లొడించునట్లు ఆడునట్టుగా చేయుచున్నావు. ఈ 
బొమ్మలాట నుండి తిరిగి వారిని నీవే రక్షించుచున్నావు. లోక కళ్యాణము కొరకై నీవు యీ ద్వంద్వ రూపములు 
ధరించుచున్నావు. సాలెపురుగు తన నుండి ఉత్పన్నమైన పదార్హముతో గూడు కట్టుకుని, తిరిగి ఆ గూడును 
తానే విప్పివేసి దానిని (మింగినట్టు, యీ. లోకమును సృష్టించి తిరిగి నీలో లయము గావించుకొనుచున్నావు. 


“నీ పాదముల చెంత ఆశ్రయము పొందిన వానికి కర్మ తన నంటి పెట్టుకుని యుండునన్న 
భయముండదు, గుణములు, కాల ప్రభావము అతని కుండవు., నేనెప్పడును నిన్నే తలంచుచుందును. 
అందుకు నీవిపుడు ప్రత్యక్షమై నన ను గ్రహించినావు. “నీ పాద స్పర్శకు మించినది వేరొకటి లేదు. నీ దర్శన 
భాగ్యము కలిగిన మానవునకు శిథిలమయే శరీరముపై మమకారము యెట్లు ఉండగలదు? ఈ శరీరము 
అనిత్యము, అసత్యము, నిష్ర్రయోజనమైనది, ఆత్మను మనస్సు గ్రహింపకుండ మరుగుపరచును. ఈ 
లోకమందు సృష్టి స్టితి లయలు నీ మాయవలన కలుగుచున్నవి; |త్రిగుణములచే, మానవుని అజ్ఞానముచే 
నీమాయ యినుమడించుచున్నది. నీవు సర్వజ్ఞుడవు, నిత్యుడవు, ఆది పురుషుడవు. నీకు నా నమస్కారము. 
నీవు యీ లోకమంతయు వ్యాపించి యున్నావు. నిన్ను అరికట్టు వస్తువేదియు లేదు. అన్నింటికీ ప్రభువువైన 
నీకు నా ప్రణామములు. ఇంద్రియ ప్రలోభములు మానవునికి (భ్రాంతి కలించి వివేచనా శక్తిని నశింపజేయును. 
ఇం(ద్రియములందు, శ్వాసయందు, హృదయమందు నీ ఉనికిని (గ్రహించలేకున్నాడు. నీ మాయచేత 
అజ్ఞానమను సముద్రములో యీదులాడుచున్నాడు. సృష్టికర్తయైన 'బ్రహ్మ కూడ, నీవు వేదములు బోధించి 
సత్యమును తెలియజెప్పునంతవరకు, అవిద్యలో నుండెనని చెప ఎదురు. దేవాదిదేవుడవైన నీకు నా నమోవాకము 


లు, 


“'“నర నారాయణులు అతని పూజలను చిరునవ్వుతో స్వీకరించిరి. వారిట్టు పలికిరి. “నీ సంయమము, 
తపళ్ళక్తి స్వాధ్యాయము, నిశ్చలభక్తి నిన్ను సిద్దపురుషుని గావించెను. మాకు మీక్కీలి సంతోషము కలిగెను. 
నీవు కోరు వరమును మేము (ప్రసాదించగలము'.. 


“మార్కండేయు డిట్లనెను. "మిమ్ము దర్శించిన తర్వాత, యే మానవునకైననూ యితర విషయములపై 
కోరిక యుండునా? అయినప్పటికీ భగవదాజ్ఞను ఉల్లంఘించుట మర్యాద కాదు. అందుచే. నేనొక వరమడిగె 
దను, మానవుని మనస్సులో అజ్ఞానమునకు కారణమైన మాయను గురించి వి తెలియగోరుచునా న్నాను. దయచేసి 
తెలుపవలెను'. 


41 ఆళ్ల కానిమ్ము. భగవంతుని మాయ నీకు వ్యక్తము కొగలదు' అని పలికి నర నారాయణులు బదరి 
కాశ్రమమునకు వెళ్ళిపోయిరి''. 


202 


నవమ స్కంధము 
103 మార్కండేయుడు చూచిన దృశ్యము 


'“పుష్పభ(ద్రా నదీ తీరమున 'చిత్రి అను గుట్టపై నిర్మించుకొనిన ఆశ్రమములో మార్కండేయుడు 
(ప్రార్థనతో, ధ్యానముతో కాలము గడపుచుండెను. నర నారాయణులుగా ప్రత్యక్షమై తన్ననుగ్రహించిన ఆ 
సుదినమును పదేపదే తలచుకొనుచుండెను అతడు అన్నింటి యందు భగవంతునే చూచుచుండెను 
భగవంతుడు తప్ప యింకేదియు అతనికి గోచరించుట లేదు. ఒకొక్కపుడు అతని ఆలోచనలన్నియు 
భగవంతుని యందు నిమగ్నమై యుండి, నిత్యమూ జరువు పూజా విధులను మరచుచుండెను. 


“ఒకరోజు అకస్మాత్తుగా పెద్దగాలి వీచ నారంభించెను. అది ఒక భీకరమైన తుఫానుగా చెలరేగి కుండపోతగా 
వర్షింపసాగెను. పిడుగులతో ఆ గుట్ట దద్దరిల్లుచుండెను. మెరపులతో ఆ (ప్రదేశము ఉండి ఉండి వెలుగుతో 
నిండుచుండెను. అసాధారణమైన వర్షము కురియుచుండెను. వర్షధారలు అదే పనిగా పడుచుండెను. నాలుగు 
సము(ద్రములు నిండి, పొంగి పొరలి ఒకటి అగునట్లు ఉండెను. నీటితో నిండి భూమి కన్పింపకుండెను. 
తిమింగలములు, పెద్ద జలచరములు, మొసళ్ళు మాత్రమే కన్ఫించుచుండెను. సుడిగుండములు యేర్చడి, 


వాటి పరిధిలోనికి వచ్చిన వానిని కబళించుచుండెను. వర్షము, సముద్రముల హోరు, యింకేదియు 
వినిపించనంత తీవ్రముగా నుండెను 


“అట్లు చూచుచుండగనే, భూమి అదృశ్యమగుట మార్కండేయుడు చూచి భయవిహ్వలుడయ్యెను. 
అతి త్వరలోనే యెతైన గుట్టలు, పర్వతములు నీటిలో మునిగిపోవుట జూచెను ఆకాశమునకు, భూమికి 
మధ్య నుండు గీత, భూమి అదృశ్యమగుటచేత, కనుపించకుండెను. మిగిలిన రెండు లోకములు, దేవతలు, 
నక్షత్రములు కూడ జలమయము లగుట జూచెను అతడు దిక్కు తెలియక, గమ్యము లేక ఆ నీటిపై 
తేలుచున్నట్లు కనుగొనెను. ఆకలి దప్పికలతో సతమతమగుచుండెను. పెద్దచేపలు, తిమింగిలములు, యితర 
జలచరములు చాల భయంకరముగా నుండెను. చుట్టూ చీకటీ ఆవరించెను విసరివైచిన కొయ్య మాదిరిగా 
ఆ నీటిలో ఒంటరిగా భయమావహింపగా తేలుచుండెను ఒకసారి సుడిగుండములో చిక్కుకుని తిరిగి యది 
దూరముగా విసరివైచినపుడు, ఒక పెద్ద అల వచ్చి మరొక చోటుకు తీసుకుపోయెను తాను నిర్జించిన 
భయములన్నీ ఒక్కసారిగా కలుగుచున్నట్లు తోచెను. అనారోగ్యముతో బాధపడుచు విచారించుచుండెను, 
భయభ్రాంతులకు లోనయినట్టు తలచెను మరణము కలుగునేమో యను ఆలోచన రాగా, ఆ ఆలోచనకు 
భయకంపితుడయ్యెను ఒకప్పుడు మృత్యువును జయించితినన్న విషయము అతనికి తెలుసు! అయిననూ, 
యిప్పుడు తాను నిజముగా మరణించ నున్నాడని తలంచి భీతి చెందెను. ఆ విధముగా అతడు భయము, 
బాధ ముంచుకురాగా, అలలచే అటు నిటు చెదరిపడుచుండెను 


““ఆ విధముగా నీటిలో తేలుచున్న మార్కండేయుడు దూరముగా నున్న ఒక అశ్వత్హవృక్షమును చూచెను 
అశ్వత్సవృక్షము సపెద్దదిగను, దాని కొమ్మలకున్న ఆకులు కొత్తగా ఆకుపచ్చని రంగుతో నున్నట్లు అతడు 
చూచెను. ఆ చెట్టులో ఒక కొమ్మ తాను నిలిచియున్న (ప్రదేశమువైపు వాలియున్నట్ట్లు గమనించెను ఆ 
కొమ్మలోని అశ్వత్స పత్రముపై అతడొక విచిత్ర దృశ్యమును గాంచెను 


“అశ్వత్చ పత్రము మీద ఒక శిశువు నిద్రించుచుండుట అతడు చూచెను ఆ శిశువు నుండి వెలువడు 
కాంతి చుట్టును ఆవరించియున్న చీకటిని పారద్రోలుచున్నదా యను నట్టుండెను నీలమణి వర్షములో ఆ 


203 


శ్రీమద్భాగవతము ' 
శిశువు ఉండెను. పద్మమువలె శిశువు ముఖము సుందరముగా నుండెను. మెడ శంఖము వలె అతి చక్కగా 
నుండెను. వక్షము విశాలముగా నుండి, నాసిక సానపట్టినట్టుండెను. వంకరలు తిరిగిన తల వెండ్రుకలు వ ముఖము 
మీద పడుచూ, ఉచ్చాసమునకు కదలుచు ఆడుచున్నట్టుండెను. ఆలిచిప్పలవలె నున్న ఆ శిశువు చెవులు 
దానిమ్మ పుష్పములను ధరించెను. ఆ శిశువు చిరు పెదవులపై దరహాసము గోచరించెను. చిన్నారి చేతులతో 
పద్మము మొగ్గవలె నున్న పాదము బొటకన (వ్రేలును పట్టుకుని లాగి పెదవులతో చప్పురించుచూ అమితానంద 
ములో మునిగి యుండెను. 


“అత్యంత సుందరముగా నున్న ఆ శిశువు నుండి మార్కండేయుడు తన కండ్లను మరల్భలేకపోయెను. 
ఆ శిశువును చూచినంతనే, మార్కండేయ మహర్షి అంతవరకు తాను పొందిన అలసటను మరచిపోయెను. 
మరింత వెడల్పు చేసుకున్న కన్నులతో ఆ శిశువు నట్టు చూచుచు బుషి తన్మయత్వము చెందెను. ఈ 
శిశువు యెవరా యని తలచెను.. మరింత దగ్గరగా వెళ్ళి శిశువును చూచెను. శిశువు దగ్గరకు వెళ్ళగా ఆ 
శిశువు శ్వాస తనను లాగుచున్నట్టు. అనిపించెను. మార్కండేయుడు, దోమ ప్రవేశంచివట్లుగా, శిశువు 
ఉచ్చ్వాసతో శిశువు శరీరము నందు ప్రవేశించెను. 


“శిశువు శరీరము లోపల మార్కండేయుడు, వర్షము రాకముందున ్న ప్రపం చమును గాంచెను. ఆ దృశ్యము 
చూచిన మార్కండేయుడు అచ్చెరువందెను. అతడు భూమినంతయు జూచెను. స్వర్గమును, నక్షత్రములతో 
నిండిన ఆకాశమును గాంచెను. పర్వతములు, ద్వీపములు, దేవతలు నాలుగు దిక్కులను రక్షించుట జూచెను. 
అసురులను జూచెను. అడవులు, నగరములు, ఆశ్రమములు, అన్నిటినీ జూచెను. హిమవత్సర తము, 
పుష్పుభ [ద్రా నదీతీరము, చిత్రగిరిపై తన ఆ(శ్రమమునూ కనుగొనెను. ఇంతలో. శిశువు నిశ్శాసముతో 
మార్కండేయుడు బయటకు వెడలి వచ్చెను. తిరిగి మార్కండేయుడు సముద్రముపై తేలుచుండెను. ఇంకను 
ఆ శిశువును చూచుచు, శీశువుచే అకృష్ణుడై యీదుకొని దగ్గరకు చేరి, శిశువును ఆలింగనము చేయదలవెను. 
అంతలో ఆ శిశువు అక్కడ నుండి అదృశ్యమయ్యెను. అశ్యత్థ వృక్షము, సముద్రము, నీటి అలలు అని యు 
అదృశ్యమయ్యెను. తిరిగి తన ఆశ్రమములో నేలపై తానున్నట్లు మార్కండేయుడు కనుగొనెను 


*''ఈ విచిత్ర అనుభవమును పొందిన మార్కండేయుడు, నారాయణుని యందు మనసు లగ్నము చేసి 
సమాధిలో నున్నట్టుండెను. 


““పార్వతీ పరమేశ్వరులు (ప్రమథ గణములతో. ఆకాశమునందు సంచరించుచుండిరి. పార్వతి మార్కండే 
యుని. జూచి, భర్తతో బుపిని ఆశీర్వదించి అను(గహించమని జెప్పెను, వారు భూమికి దిగి వచ్చి 
మార్కండేయునికి ప్రత్యక్షమైరి. మార్కండేయుడు అత్యంత ఉత్సాహముతో వారికి సా గగతము చెప్పి గౌరవ 
మర్యాదలు సలొపెను. ఫల పుష్ప హారతులతో పూజించి, ప్రణమిల్లీ ప్రార్దించెను. అంత పరమేశ్వరుడు 
(మహాదేవుడు) మార్కండేయునితో యిట్లనెను. “నీకు నారాయణునందున్న భక్తే సిద్దిని పొందితివి. నీవు 
అతనిచే వరమును పొంది, విష్ణుమాయను ఇ తెలుసుకునే ప్రత్యేకత సాధించినావు. వీవు చిరంజీవివై వై పురాణచర్యు 
డుగా పేరు గాంచెదవు. నీవు చెప్పు ఛగవత్కథలను విని యౌ లోకములోని ప్రజలు తరింతురు'. 


“* పార్వతీ పరమేశ్వరులు ప్రమథ గణములతో తిరిగి ఆకాశమున కెగసిపోయిరి. మార్కండేయుడు, తనకు 
గలిగిన విచిత్ర అనుభవమును --- మహా ప్రళయము, అందు అశ్వత్ల వృక్షపు ఆకులో శేశువును ( గాంచుట 
— పదే పదే చింతించుచుండెను''. 


“204 


నవమ స్కంధము 
104 సుకన్య 


_ ప్రళయము తర్వాత భగవంతుడు తప్ప యింకేదియు మిగులలేదు. నారాయణుని నాభి నుండి పద్మము, 
పద్మము నుండి (బ్రహ్మ ఆవిర్భవించెను. బ్రహ్మ మానసపుత్రుడు మరీచి మహర్షి. దాక్షాయణి అతని భార్య 
వారి కుమారుడు కశ్యపుడు. కశ్యపుని భార్య అదితి వారి పుత్రుడు సూర్యుడు. సూర్యుని కుమారుడు 
శ్రాద్దదేవుడు. పూర్వ కల్పములో అతడు సత్య(వ్రతుడు. ఈ కల్పములో వివస్వతునికి కుమారుడుగా బుట్టి, 
మనువుగా వ్యవహరించుటచే వైవస్వత మనువుగా (ప్రసిద్ది పొందెను శ్రాద్దదేవుని కుమారుడు ఇక్షాకుడు 
వైవస్వతుని వంశము సూర్య వంశమని పేరొందెను ఆ తర్వాత ఇక్షాకుడు రాజ్యమేలి పేరుగాంచుటచే 
ఇక్షాకు వంశమని పేరు బడసెను 


మను పుత్రులలో ఒకడు శర్యాతి అతడు చాల ధర్మశీలుడు. అతని పుత్రిక సుకన్య ఆమె అందమైనది 
పద్మముల వంటి నేత్రములు గలది ఆమెకు యుక్తుయస్సు వచ్చినప్పటికీ, తండ్రి ఆమె యింకను పసిబాలిక 


యని తలంచుచుండెను. తండ్రికి ఆమెపై అమిత(పేమ అమాయకురాలైన ఆమె అందరికీ (పేమ పొత్రురాల 
య్యెను 


ఒకసారి రాజు తన పరివారముతో అడవికి వెళ్ళినపుడు, సుకన్య కూడ తండ్రి ననుసరించి వెళ్ళెను. 
వారు చ్యవన మహర్షి ఆశ్రమమునకు వచ్చిరి చ్యవనుడు చాల కాలము ధ్యానములో మునిగి యుండెను. 
తపస్సు ప్రారంభించి అనేక సంవత్సరములు గడచి యుండుటచే అతని చుట్టును మట్టి పుట్టలు కట్టుటచే, 
అతడు కనుపించక యుండెను. రాకుమారి సుకన్య అచట సంచరించుచూ, మహర్షి చుట్టునున్న పుట్టును 
వింతగా చూడసాగెను పుట్టు దగ్గరగా వెళ్ళి చూడగా, ఒక కన్నము నుండి మిణుగురు పురుగు వలె 
మెరయుచున్న రెండు మెరపు బిందువులను గాంచెను పసితనపు చేష్టలను విడనాడని సుకన్య ఒక దర్భపుల్లను 
తీసుకుని ఆ కన్నములో పెట్టి మెరయుచున్న బిందువులకు తగులునట్లు గుచ్చెను ఆ రెండును మహర్షి 
నేత్రములు; సుకన్య వానిని గుచ్చి బుషికి బాధ కలిగించెను ఆ బుషి ఆగ్రహము చెంది, రాజు సేనా పరివారము 
స్తంభించిపోవునట్టు చేసెను ఈ _దారుణ పరిణామమునకు కారణమేమిటో రాజు ఊహించలేకపోయెను 
'ప్రతిఒక్కరిని పిలిచి మహర్షి నెవరైననూ అవమానించిరేమోయని అడిగెను సుకన్య సంకోచించుచు తండ్రిని 
సమీపించి, జరిగిన దంతయూ తెలిపెను జరిగిన దారుణము విని రాజు భయకంపితుడై బుషి వద్దకు వచ్చెను 
అనాలోచితముగా తన కుమార్తె చేసిన పాప కార్యమునకు తనను, తన కుమార్తెను క్షమించమని రాజు బుషీని 
ప్రోర్జించెను తన కుమార్తెను మహార్షికిచ్చి వివాహము చేసెదనని పలికి, బుసిని సమాధానపరచెను 


సుకన్యా చ్యవనుల వివాహము జరిగిన తరా త, ఆమె బుషి ఆశ్రమమునకు వెళ్ళిపోయెను, ఆమె 
అనాలోచితముగా చేసిన చర్యకు రాజు సేనా పరివారము స్తంభించిన ఆ క్షణములో ఆమెలో పసితనము పోయి 
ప్రాఢత్వము (ప్రవేశించెను. దేవహూతి కర్షముని సేవించినట్లు, ఆమె చ్యవన మహర్షిని సేవించుచుండెను 


ఒకసారి అశ్వినీ దేవతలు చ్యవనుని ఆశ్రమమునకు వచ్చిరి సుకన్య సేవలకు బుషి సంతోషించి, ఆమెను 
సంతోషపరుప తలచెను అందుచే బుషి అశ్వినీ కుమారులకు గౌరవ మర్యాదలు చేసి, వారి నొక వరము 
కోరెను వారితో బుషి యిట్లు పలికెను “మీరు దివ్య భిషక్కులు మీరు వైద్యులగుటచే, దేవతలు మీకు 


205 


శ్రీమద్భాగవతము 
యజ్ఞములలో సోమభాగమును యిచ్చుటలేదు. మిమ్ము తక్కువ జాతి దేవతలుగా పరిగణించుచున్నారు. 
మీరు నన్ను అందమైన, ఆకర్షణీయమైన యువకునిగా జేసినచో, అందుకు (ప్రతి ఫలముగా మీకు సోమములో 
భాగము వచ్చునట్లు చేసెదను". 


అశ్వినీ కుమారులు, తమ ప్రతిష్ట పెరుగునని తలంచి, సంతోషించి, బుషికి యౌవనము (ప్రసాదించుట 
కంగీకరించిరి మం(త్రముల నుచ్చరించిన తర్వాత, తాము కౌషధములను ప్రయోగించిన ఒక చెరువులో 
'ప్రవేశించమని అశ్వినీ కుమారులు బుషీని ఆదేశించిరి. ఆ (ప్రకారము బుషి ప్రవేశించెను. ఒక క్షణము తర్వాత, 
ఆ చెరువు నుండి ముగ్గురు యువకులు బయటికి వచ్చిరి. వారు ముగ్గురు పద్మములతో కట్టిన హారములు 
ధరించి యుండీరి వారి చెవులకు మణులతో పొదిగిన కుండలములు కలవు అందమైన పట్టు వస్త్రములను 
వారు ధరించి యుండిరి. సతీమణియైన సుకన్య వారు ముగ్గురమా చూచి, వారిలో తన భర్త యెవరో 
తెలుసుకొనలేకపోయెను. ఆమె అశ్వినీ కుమారులకు ప్రణమిల్లి యిట్లనెను “'నా పాతివ్రత్యమును నేను 
కాపాడుకొనునట్లు చేసి నన్ను కరుణింపుడు. ముగ్గురు యెడముగా విలుచుండుడు. నా భర్తను నేను 
కమగొవెదను:*. వారు ఆమెను కరుణించి చ్యవనుని ఆమె గుర్తించునట్లు చేసి, బుషికి దూరముగా 
నిలుచుండిరి అశ్వినీ_.కుమారులు బుషి దంపతుల వద్ద సెలవు తీసుకుని తిరిగి స్వర్గము చేరిరి. 


ఇంతలో సుకన్య తండ్రి శర్యాతి, యజ్ఞము చేయ సంకల్పించి చ్యవనునితో సంప్రదించుటకై ఆశ్రమమునకు 
వచ్చెను ఆశ్రమములో ప్రవేశించిన శర్యాతి, తన కుమార్తె దేవతలను పోలిన అందమైన యువకునితో నుండుట 
జూచెను ఇది చూచి రాజు దిగ్రాంతుడయ్యెను సుకన్య పట్టరాని సంతోషముతో తండ్రిని సమీపించి ఆతని 
పాదములకు 'ప్రణమీలైను కాని అతడ్డుమెను ఆశీర్వదించక ముఖము త్రిప్పుకొనెను. తండ్రి ముభావముగా 
నుండుటకు కారణము ఆమె ఊహించలేకపోయెను. క్రోధముతో నున్నతండ్రిని చూచి, ఆమె అమాయికముగా 
యిట్టడిగెను “తండ్రీ! నీవెందుకు కోపముగా నున్నావు? నన్ను చూచి నీవు అసంతృప్తి చెందుటకు 
కారణమేమి? చాల దినముల తర్వాత విన్ను నేను చూడగల్లుచున్నాను. కాని, నీవు నాయందు నుముఖత 
చూపకుండుటచే నాకు బాధగా నున్నది. ఒకప్పుడు నాపై నీ కమితమైన (ప్రేమ యుండెను. కాని యిప్పుడు 
అట్లు కాదు. నీకు నేనేమి అపచారము చేసితిని? దయచేసి నాకు చెప్పవలెను!'' శర్యాతి ఆమెను చూచి 
యిట్లనెను. “నాయెదుట నిలుచుని యీ ప్రశ్న అడుగుటకు నీకెంత రైర్యము? నీవు నాకు పుత్రికగా నుండు 
అర్హతలేదు. గొప్ప మను వంశములో జన్మించిన నీవు 'ఆసతి'గా యెట్లు మారితివి? చ్యవన మహర్షి నీచేత 
మోసగింపబడినాడు. అతడు నిన్ను శపింపకుండుట నాకు ఆశ్చర్యముగా నున్నది. నీవెట్టు సిగ్గులేక 
యుంటున్నావు? ఈ యువకునితో వ్యభిచరించుచూ, నన్ను ఆశీర్వదించమని యెట్లు అడుగుచున్నావు. 
ఇక నుండి నీవు నా కుమార్తెను కావు. నీ ముఖమును చూడదలచుకోలేదు''. అతడు తిరిగి వెళ్ళిపోవనుండెను. 


ఇంతలో వెనుక నుండి నవ్వులు వెండి గంటలు (మోగినట్లు వినిపించగా, వెల్ళిపోనున్న ఆమె తండ్రీ 
ఒక క్షణమాగెను -వెనుకకు తిరిగి కుమార్తెను జూచి ఆశ్చర్యపోయెను. యువకుడైన ఆమె భర్త చ్యవనుడు 
కూడ ఆమెతో కలిసి నవ్వుచుండెను. ఆ దంపతు లీరువురూ శీర్యాతి కడకు వచ్చిరి. అతనితో సుకన్య 


యిట్లనెను '“తండ్రీ! నేనెట్టి పాపము చేయలేదు. ఈ యువకుడు నీ అల్లుడు, చ్యవన మహర్షి తప్ప వేరాకరెవరూ 
కాదు"! 


వారు జరిగిన దంతయు వివరించి, తమ అదృష్ట భాగ్యమునకు అశ్వనీ దేవతలు యెట్లు కారకులైరో 


206 


నవమ స్కంధము: 
ఆ వృత్తాంతమంతయూ తెలిపిరి. 


చ్యవనుడు శర్యాతికి సోమ యజ్ఞము జరిపి, యజ్ఞము జరుగుచుండగా సోమమును అశ్వినీ దేవతలకు 
సమర్పించెను. ఇది చూసిన దేవతలు అసంతృఫ్పులు కాగా, ఇంద్రుడు అచటకు వచ్చెను. ఇంద్రుడు మండిపడి 
చ్యవనుని నాశనము చేయుటకు తన వజ్రాయుధమును (ప్రయోగింపబూనెను. : అయితే చ్యవనుని తపశ్శక్తి 
ఇం(ద్రుని భుజమును స్తంభింపజేసెను. స స్వర్గాధిపతియైన ఇంద్రుడు తన భుజమును కదల్చలేకపోయెను; అతని. 
చేతిలో నున్న వజ్రాయుధము జడముగా మారెను. అనవసరముగా స్వార్హముతో' వ్యవహరించుచున్నానని 
ఇంద్రుడు (గ్రహించి, దేవతలతో బాటు అశ్వినీ కుమారులు కూడ 'సోమములో భాగము తీసుకొనుటకు 
అంగీకరించెను. అప్పటి నుండి అశి [నీ దేవతలకు సోమము లభించుచుండెను. 


105 నాభాగుడు 


ఇక్ష్వాకు వంశములో నభగుడు గొప్ప మహారాజు. అతని పుత్రుడు నాభాగుడు. యువకుడైన నాభాగునకు. 
చదువుయందు మిక్కిలి ఆసక్తి యుండుటచేత కాలమంతయూ.' గురువు వద్దనే గడపుచుండెను. కొంత 
కాలమునకు నభగుని ఆస్తి విభాగము జరిగినపుడు, నాభాగుని పూర్తిగా విస్మరించి అతని సోదరులు-.తండ్రి 
ఆస్తిని తమలో తాము పంచుకొనిరి. గురువు యింటి నుండి తిరిగి వచ్చిన నాభాగుడు తన సోదరుల కడకేగి 
యిట్టుడిగెను. “మన తండ్రి ఆస్తిలో నా భాగమేది?'' అతని సోదరులు, ''నీవు చాల కాలము గురువు యింట 
నుండుటచేత, నీ విషయము పూర్తిగా మరిచినాము. తిరిగి అంతయూ విభజించుటకు సమయము 
మించిపోయినది. కాని మన తండ్రిగారిని యింతవరకూ పంచుకొనలేదు. అందుచేత తండ్రిని నీ భాగముగా. 
తీసుకు వెళ్ళవచ్చును. నీతో తీసుకువెళ్ళి అతడిని సంరక్షింపుము?' అని జవాబిచ్చిరి. 


నాభాగుడు తండ్రి వద్దకు వెళ్ళి తన సోదరులు చెప్పిన దంతయూ వివరించెను. తండ్రి నాభాగునితో 
యిట్లనెను, “'కుమారా! నీ సోదరులు దురాశాపరులై నిన్ను మోసపుచ్చిరి. నేను ఆస్తివలె నీవు జీవించుటకు 
వినియోగపడలేను. అయినప్పటికీ, యీ విధముగా జరుగుటచేత, నీకు సహాయము చేయుటకు యేదో నొక 
మార్గము కనుగొందును''. ముసలి తండ్రి కొంతసేపు యోచించి యిట్లనెను. (నీవు జీవించుటకు నేను 
నీకు యే విధముగా సహాయపడగలనో నాకు తెలియును. నీవు ఆస్తి సంపాదించగలుగు మార్గము నాకు తెలుసు. 
ఇక్కడకు దగ్గరలో అంగిరసులు 'అభిష్లన'', *“ప్రీస్య'' అను యజ్ఞములు జరుపుచున్నారు. ఆ యజ్ఞములను 
మొదలుపెట్టిన ఆరు దినములలో పూర్తి్చేయవలసి యున్నది. అంగిరసులు జ్ఞానవంతులు, అధ్యయనపరులు 
అయినప్పటికీ, కీలకమైన మంత్రము నొకదానిని వారు జ్ఞప్తియందుంచుకొన లేకున్నారు. ఆ మంత్రము 
నుచ్చరింపకున్నచో యజ్ఞము సంపూర్ణము కానేరదు. నేను నీకు రెండు మంత్రములు బోధించెదను. నీవు 
యజ్ఞశాలకు వెళ్ళి అక్కడ ఉండి యీ రెండు మంత్రములను పఠింపుము. యజ్ఞము పూర్తియై సఫలమగుటచేత 
వారు స్వర్గమున కేగుదురు. అందుకు కృతజ్ఞతగా, యజ్ఞశాలలోని విలువైన వస్తువులను నీకు ప్రసాదించెదరు. 
ఆ విధముగా లభించిన స సంపదతో నీవు సుఖముగా జీవించగలవు''. 


నాభాగుడు తండ్రి చెప్పినట్టు చేసెను. ముసలి తండ్రి ఆశించినట్టుగా అంగిరసులు యజ్ఞశాలలోని సంపదను 


207 


శ్రీమద్భాగవతము 
నాభాగునికిచ్చి వేసిరి. యజ్ఞశాలలోని (ద్రవ్య పదార్హములను ప్రోగుచేయుచుండగా, ఉత్తర దిక్కునుండి 
తనవైపుగా ఒక నల్లని మనిషి వచ్చుచుండుట నాభాగుడు గమనించెను. అతడు దగ్గరకు వచ్చి, ““ఈ సంపద 
అంతయూ నాది. ఇందులో నీకు హక్కులేదు?” అనెను. 


'..నొభాగుడు, అంగిరసులు తనను మెచ్చుకుని కృతజ్ఞతతో యీ సంపదను తనకు ఒసగిరని విన్నవించెను. 
కాని ప్రయోజనము లేకపోయెను. చివరకు నాభాగుడిట్లనెను. “ఈ సమస్యను- మూడవ వ్యక్తి పరిష్కరించ 
వలెను". ''అటులనే జరుగనిమ్ము'' అని నల్లని మనిషి రూపములో నున్న రుద్రుడనెను. ''నీ తండ్రి వద్దకు 
వెళ్ళి జరిగినదంతయు చెప్పుము. అతని నిర్ల్వయమునకు నేను కట్టుబడి యుందును", 


నభగుడు, తన పుత్రుడు చెప్పినదంతయూ విని, “కుమారా! చాల కాలము క్రిందట దక్షుడు యజ్ఞము 
జరిపినపుడు, యజ్ఞశాలలోని సంపద- అంతయూ రుద్రునకు చెందునని బుషులు పలికిరి. ఇప్పుడు వచ్చి 
యీ సంపదను కోరుచున్నవాడు తప్పక రుద్రుడే కాగలడు. అతనికి అన్ని హక్కులు ఉన్నవి. అతడు దైవము 
కూడ. అతని హక్కును కాదనుటకు వీలులేదు''. నాభాగుడు తిరిగి యజ్ఞశాలకు వెళ్ళి రుద్రునితో యిట్లనెను 
''ఈ సంపద అంతయు నీదేనని, నాకు హక్కులేదని నా తండ్రి తెలిపెను. నా అజ్ఞానమునకు క్షమించి నన్ను 
ఆశీర్వదింపుడు''. ' నాభాగుడు రుద్రుని పాదములకు (ప్రణమిల్లైను. నాభాగుని వినయమును రుద్రుడు 
మెచ్చుకుని యిట్లనెను. “నీవు చాల నిజాయితీ పరుడవు. పెద్దలయందు నీకున్న గౌరవము మెచ్చుకోదగినది. 
నీ ప్రవర్తన నాకు చాల ఆనందము కల్లించినది. నీకు నేను బ్రహ్మవిద్యను బోధించెదను. నీ అత్యుత్తమ ధర్మమునకు 
ప్రతిఫలముగా యీ సంపదనంతయూ బహూకరించుచున్నాను. 


ఆ కాలమందు నాభాగుడు ఒక గొప్ప వేదాంతి అయ్యెను. 
106 అంబరీషుడు 


నాభాగుని కుమారుడు అంబరీషుడు. అతడు యీ భూలోకమున కంతకూ చక్రవర్తియై అమితమైన 
సంపదతో యుండెను. అంతేకాక అతడు చాల జ్ఞానవంతుడు. ఈ ప్రపంచములోని వస్తువులన్నియు 
అశాశ్వతమనియు, అవి మానవుల . వివేకమును కొల్లగొట్టుననియు అతడెరుగును. అందుచేత అతడు 
యిదంతయు స్వప్నతుల్యముగా భావించుచుండెను. అతడు మహారాజుగా సకల రాజభోగములు అనుభనిం 
చుచూ జీవించుచుండెను. కాని యిధంతయూ _అశాశ్వతమని, చిరకాలము ఉండదని యెరిగి యుండెను. 
ప్రాపంచిక విషయములలో చిక్కుకొనక జీవించుచుండెను... నాభాగునికి తగిన పుత్రుడు అంబరీషుడు; ' 
ఎల్లప్పుడూ అతని మనస్సు (బ్రహ్మవిద్యయందు లగ్నమై యుండెడిది. అతనికి నారాయణునిపై విశేషమైన 
భక్తియుండుటచేత, యీ భౌతిక ప్రపంచమును దాని ఆకర్షణలను ఒక మట్టిముద్ద మాత్రమేయని గుర్తించుట 
తేలికయ్యెను. అతడు పరమ భాగవతుడు. నారాయణుని పాదపద్మములే అతిని మనసున యెప్పుడూ 
మెలగుచుండెను. అతని నోటినుండి నారాయణ కీర్తనలే వినవచ్చుచుండెను. భగవంతుని మందిరములో సేవలు 
చేయుటయందు తన చేతులను వినియోగించుచుండెను. భగవత్కథలను వినుటకు అతని చెవులు ఆత్రముగా 
యెదురు చూచుచుండెడివి. అతని కన్నులు దేవాలయములో భగవంతుని ప్రతిమలను గాంచి ఆనందించుచుం 


208 


నవమ స్కంధము 
'డెడివి. అతని పాదములు పవిత్రస్టలములకు వెళ్ళుటకు ఉత్సాహపడుచుండెడివి. 


నారాయణ భక్తుడైన అంబరీష మహారాజు యీ భూమిని కడు సమర్హముగా పరిపాలించుచుండెను. వసిష్టుడు, 
అసితుడు, గౌతముడు తోడుపడగా సరస్వతీ నదీ తీరమున అశ్వమేధయాగము చేసెను ఎటువంటి 
బంధములకు, అనురాగములకు కట్టుబడక యీలోకములో జీవించుచుండెను. నారాయణుడు మెచ్చుకుని, 
తన సుదర్శన చక్రమును అంబరీషునకు (ప్రసాదించెను. ఆ చ(క్రము అంబరీషుని, 'అతని రాజ్యమును 
రక్షించుచుండెను. ఇట్లు కాలము గడచుచుండెను 


ఒకనాడు ద్వాదశీవ్రత మహాత్మ్యమును గురించి అంబరీషుడు వినియుండెను. అతడు భార్యా సమేతుడై 
ఒక సంవత్సరకాలము యీ (వ్రతము నాచరించెను. వ్రతము ముగిసే ముందు కార్తీకమాసమున చివరి 
మూడురోజులు ఉపవాసము చేసెను. తర్వాత నదిలో పవిత్రస్నానము చేసెను పిమ్మట మధువనమునకేగి 
అచట నారాయణుని పూజించెను బ్రాహ్మణులకు గోసువర్ష దానములు చేసి, తన గృహమునకు వచ్చి 
భార్యప్రక్కన కూర్చుని ఉపవాస విరమణకు సిద్దపడెను 


ఆ సమయములో దుర్వాస మహర్షి అక్కడకు వచ్చెను అంబరీషుడు లేచి వచ్చి, దుర్వాసన మహర్షికి 
తగిన ఆసనమేర్పరచి, అర్హపాద్య ఆచమనములతో గౌరవించెను దుర్వాసునకు సాష్టాంగ (ప్రణామముచేసి, 
తన ఆతిధ్యము స్వీకరించి, భోజనము చేయవలసినదని ప్రార్థించెను. రాజు వినయమునకు దుర్వాసన మహర్షి 
సంతసించి యిట్లనెను “నీ ఆతిధ్యము తప్పక స్వీకరించెదను ముందుగా నదికి వెళ్ళి ఉదయ నంధ్య 
పూర్తిగావించుకుని వచ్చెదను"'. 


దుర్వాసుడు నదిలో స్నానమాచరించునపుడు అఘమర్షణ సూ(త్రమను మంత్రమును పఠించుచుండెను 
ఇట్లుండగా ద్వాదశి ఘడియలు పూర్తికావచ్చుటచేత రాజు చిక్కు పరిస్తితిలో పడెను. అతని ద్వాదశి వ్రతము 
సఫలమగుటకు ద్వాదశి ఘడియలు అంతమగులోపుగ 'పారణ' (అనగా ద్వాదశి భోజనము) చేయవలసియు 
న్నది ద్వాదశి భోజనము తప్పనిసరి మాత్రమే కాదు, అట్టు చేయకున్నచో మిక్కిలి పాపము రాజు బ్రాహ్మణుల 
సలహా కోరగా, వారు తులసి తీరము పుచ్చుకున్నచో పాపము అంటదని సలహా యిచ్చిరి వారు చెప్పినట్లు 
తులసి తీరము తీసుకుని, దుర్వాస మహర్షి రాకకై యెదురు చూచుచుండెను 


తిరిగి వచ్చిన దుర్వాసుని రాజు సాదరముగ ఆహ్వానించెను దుర్వాసుడు తన మనోనేత్రముతో జరిగిన 
విషయము కనుగొనెను రాజు, అతిధి వచ్చువరకు వేచియుండక 'పారణ' పూర్తిచేసి అతిధి నవమానించెనని 
దుర్వాసుడు ఆ(గ్రహావిష్టడయ్యెను (క్రోధముతో దుర్వాసుని శరీరమంతయూ కంపించెను కన్నులు యె(ర్రన 
య్యెను రాజుతో యిట్లనెను “నీవు అధికార సంపదలతో మదించి యున్నావు నీకు అతిధిని గౌరవించుట 
తెలియదు అహంభావముతో మిడిసి పడుచున్నావు అతిధి నవమానించినందుకు యిప్పుడే నీకు గుణపారము 
చెప్పి శిక్షించెదను'' జడలుకట్టున తల నుండి ఒక వెంట్రుక లాగి దానికి జీవముపోసి, అతనికి 'కృత్యు' డని 


సేరిడెను కృత్యుడు కత్తిని ధరించి అంబరీషుని వడివడిగా సమీపించెను. అంబరీషుడు చెక్కుచెదరక నిలిచి 
యుండెను 


ఇంతలో సుదర్శన చక్రము (ప్రత్యక్షమై దుర్వాసుడు నృష్టించిన కృత్యుని దగ్హము చేసెను ఇది చూచి 
దుర్వాసు డచ్చెరువాందెను సుదర్శన చక్రము అంతటితో ఆగలేదు దుర్వాసుని వెంటాడెను. దాని నుండి 


209 


శ్రీమద్భాగవతము 

తప్పించుకొనుటకు దుర్వాసుడు పరుగిడెను. సుదర్శన చక్రము దుర్వాసుని వెంటాడుచునే యుండెను. 

అడవికి పరుగెత్తగా, అరణ్యములోని ఆ అగ్నివలె సుదర్శన చక్రము దుర్వాసుని వెంబడించెను. మేరు పర్వతమున 
ఒక గుహలోనికి దుర్వాసుడు ప్రవేశించెను. తిరిగి చక్రము అచట. యెదురయ్యెను. తర్వాత స్వర్గమున 
యిరద్రుని వద్దకేగెను. సుదర్శన చక్రము దుర్వాసుని తరుముకొని వచ్చుచుండెను. ఆ తర్వాత సృష్టికర్త 
'బ్రహ్మకడకేగి యిట్లనెను. “రక్షించు! రక్షించు! నారాయణుని ఆయుధమైన యీ సుదర్శన చక్రము నుండి 
నన్ను రక్షించి కాపాడుము”'. (బ్రహ్మ యిట్లనెను. “నేను భగవంతుని సేవకుడను. నిస్సహాయుడను. నీకు, 

నారాయణుని ఆయుధమునకు మధ్య. జోక్యము చేసుకొనలేను''. ఆ తర్వాత మహాదేవుని వద్దకు వెళ్ళి 
రక్షింపుమని దుర్వాసుడు వేడగా నారాయణుని. వద్దకు వెళ్ళి అతని పాదములపై బడి |ప్రార్షించుమని 
మహాదేవుడు చెప్పెను. అక్కడ నుండీ దుర్వాసుడు వైకుంఠమున కేగెను. అచట నారాయణుడు లక్ష్మీ సమేతుడై 
'యుండుట దుర్వాసుడు జూచెను. వారి పాదముల పైబడి యిట్లనెను. “దయచేసి నన్ను రక్షింపుము. నీ 
సుదర్శన చక్రము నుండి నన్ను విడిపింపుము. ఆ చక్రము నుండి వెలువడే వేడి తీవ్రతకు నేను తట్టుకొనలేకు 
న్నాను. నేను దము కాబోవుచున్నాను, నీవు మాత్రమే నన్ను రక్షింపగలవు''. ''ఇదెట్లు జరిగెను?'' అని 
- నారాయణు డడీగిను. ''ఈ విధముగా నా సుదర్శన చక్రము నిన్నెందులకు వెంబడించుచున్నది? అంతయు 
'వివరముగా చెప్పము", సిగ్గుతో కుంచించుకు పోయిన ముఖముతో మాటలు తడబడుచుండగా, జరిగినదం 
తయూ దుర్వాసుడు వివరించి యిట్లనెను. ''నీ భక్తుని నేను బాధించితిని. అందుకు శిక్షగా యీ సుదర్శన 
చక్రము నన్ను వెంటాడుచున్నది. దయచేసి నన్ను రక్షింపుము. దేవాదిదేవుడవైన నీకు అసాధ్యమేదియు 
లేదు. నా ప్రవర్తనకు నేను పశ్చాత్తాపడుచున్నాను. నన్ను రక్షింపుము''. 


నారాయణుడు చిరునవ్వుతో యిట్లనెను. ''ఓ దుర్వాసా! బ్రహ్మరుద్రులవలె నేను కూడ నిస్సహాయుడనని 
నీవు తెలుసుకొనలేవా? నీకు నాగురించి పూర్తిగా తెలియదు. నాకు పూర్తి స్వేచ్చ లేదు. నా యిష్టము వచ్చినట్లు 
చేయుచున్నట్టుగా గోచరించవచ్చును. కాని మొట్టమొదట నేను నా భక్తుల ఆధీనములో నున్నాను. నా 
సర్వన్వమూ వారిదే. వారు సర్వస్వమూ త్యజించి నాకు శరణాగతులైనారు. వారు అన్నిటినీ — భార్య, 
పిల్లలు, యిల్లు, 'బంధువులు — వదలిపెట్టిరి. వారికి యహలోకముపైగాని పరలోకముపైగాని ఆలోచనలేదు. 
వారికి స్వర్గము ఆకర్షణీయముకాదు. నా అను(గ్రహమునే వారు కోరుచుందురు. అందుకు (ప్రతిఫలముగా 
యెట్టి పరిస్తీతులందు కూడ వారిని వదలివేయనని ప్రతిజ్ఞ తీసుకున్నాను. వారికి నాయందుగల భక్తియే నా 
మనస్సులో మొట్టమొదట మెదలును. తమ (ప్రేమచేత వారు నన్ను జయించిరి, వారి (పేమశక్తి ముందు 
నేను శక్తిహీనుడను. .'నాది' యని ప్రత్యేకముగా నాకేదియులేదు. వారి సంతోషమే నా సంతోషము, వారి 
దుఃఖమే నా దుఃఖము. నేను 'భక్తపరాధీనుడ' నని ప్రసిద్ది కెక్కియున్నాను. నాకు భక్తులపై యున్న 
మక్కువకంకొ, నాపైనాకుగాని, నా భార్య లక్మీయందుగాని యెక్కవ మక్కువలేదు. అటువంటి పరిస్థితులలో 
వారితో యధాలాపముగా నేనెట్లు వ్యవహరించగలను? నా భక్తులను అవమానించిన, నన్నవమానించినక్ట్టే 


యగును. ఉత్తమవనితలు తమ (పేమచేత భర్తల నెట్టు బానిసలుగా జేసుకొందురో, అటులనే భక్తులకు నేను 
బానిసను. . 


“నీవు కూడ నాకు భక్తుడవే. అయితే యీ చక్రమును నేను ఉపసంహరింపజాలను. నిన్ను నీవు 
రక్షీంచుకొనుటకు యేమి చేయవలెనో నీకు చెప్పెదను. నీకు ఒకే ఒక మార్గము గలదు. తిరిగి భూలోకమునకు 
వెళ్ళి, నీ బాధకు గురియైన నా భక్తుడు అంబరీషుని పాదములపై బడి వేడుకొనుము. బహుశః నాభాగుని 


210 


నవమ స్కంధము 

పుత్రుడైన అంబరీషుడు నిన్ను శమించినపుడు, యీ సుదర్శన చక్రము వెనుకకు మరల గలదు. నీ కొరకు 
అతడు యీ చక్రమును ఉపసంహరించగలడు. ఆ విధముగా నీకు రక్షణ కలుగును''. ముఖము ట్రేలవేసుకువి 
దుర్వాసుడు అంబరీషుని ద్వారము (ప్రవేశించెను. అంబరీషుని పాదములను తన రెండు చేతులతో పట్టుకొనెను. 
పరిణామమునకు అంబరీషుడు తబ్బిబ్బయ్యెను. అతడు భగవంతుని (ప్రార్హించి, సుదర్శన చక్రము ఉపసంహా 
రము నొందునట్టు చేసెను. “ఓ సుదర్శనా! నీకు నా ప్రణామములు. నీవు అగ్ని, సూర్యుడు, చంద్రుడు, 
నక్షత్రములు. నీవు లోకమంతయూ వ్యాపించియున్నావు కరుణాసముద్రుడైన నారాయణునికి యిష్టమైన 
ఆయుధము నీవు. నీ శక్తి వైభవము ముందు, అస్హ్రములన్నియు శక్తిహీనములు. నీ పాదములకు నమన్కరించు 
చున్నాను ఈ దుర్వాసుని తమించమని కోరుచున్నాను. నీవు దుష్టులను, దుష్టశక్తులను నిర్మూలించెదవు 
నీ క్రోధమును యీ పేద బ్రాహ్మణునిపై ప్రసరింపజేయకుము' 


అంబరీషుని |ప్రార్హనలకు సంతుష్టుడై సుదర్శనుడు శాంతించెను దుర్వాసుని వెంటాడుట మానెను. మనస్సు 
మారిన దుర్వాసుడు రాజుతో యిట్లనెను. ''నీవు చాల ఉదారపురుషుడవు. అకారణముగా నిన్ను బాధించిన 
నాతో సరళముగా (ప్రవర్తించుట చాల గొప్ప విషయము, నారాయణ భక్తుల గొప్పదనము ([గ్రహించినాను, 
తమ భక్తితో నారాయణుని ఆకట్టుకున్న భక్తులకు అసాధ్యమేదియు లేదు మనసులో యెల్లప్పుడూ భగవంతుని 
రూపమును చింతించు నీ వంటి భక్తులు గంగానదివలె పవిత్రులు, పరిశుద్దులు. నీవు నన్ను చాల దయతో 
జూచినావు నేను పలికిన పరుష వాక్యములను విస్మరించి నన్ను రక్షించినావు''. 


దుర్వాసుని వంటి మహర్షి అంబరీషుని పాదములపై బడగా, ఆ ఇరకాటపు పరిస్టితి నుండి దుర్వాసుని 
తప్పించుటకు రాజు ప్రయత్నించెను తనకు తగిన గౌరవము చూపలేదని అంబరీషునిపై కోపగించిన 
దుర్వాసుడు చివరకు తనను తాను రక్షీంచుకొనుటకు అంబరీషుని పాదములపై పడవలసి వచ్చెను. సన్నివేశము 
యిరువురకు యిబ్బందిగా నుండెను, యెట్లో ఆ కణము గడచిపోయెను. 


దుర్వాసుడు ముల్లోకములు తిరిగి అంబరీషుని వద్దకు వచ్చుసరికి ఒక సంవత్సరకాలము గడచెను ఆ 
సంవత్సర కాలమంతయు రాజు ఒక మెతుకైననూ భుజింపలేదు. తన దుడుకు (ప్రవర్తనకు పరిణామములు 
యెంత తీవ్రముగా నుండునోయని యూహించి, దుర్వాసుడు రాజును భోజనము చేయవలసినదని పదేపదే 
కోరెను. అయితే అతిధిని మొదట గౌరవింపవలెనని రాజు ఉద్దేశ్యము. అది (గ్రహించి సంతుస్ట్ర మనస్కుడై 
హృదయములో ఆనందముప్పాంగగా, అంబరీషువి ఆతిధ్యము స్రీ $కరించుటకు దుర్వాస మహర్షి అంగీకరిం 
చెను. దుర్వాస మహర్షి భుజించి సంతుష్టుడైన పిదప అంబరీష మహారాజు భుజించెను. 


దుర్వాసుడిట్లనెను “నారాయణ భక్తుడవైన నీతో పరిచయము గలిగి నేను అనుగ్రహము పొందినాను. 
ఈ సంఘటన మన యిద్దరి చరిత్రలు చిరకాలము యీ లోకములో నిలిచిపోవునట్టు చేయగలదు” అతడు 
రాజు వద్ద సెలవు తీసుకుని వెడలిపోయెను అంబరీషునకు జరిగిన దంతయూ ఒక స్వప్నము వలె తోచెను. 
దుర్వాసుని రాక, అతని ఆ(గహము, సుదర్శన చక్రము అతనిని వెంబడించుట, చివరకు పశ్వాత్తాపపడుట 
— యో విచిత్రములన్నియు అంబరీషుడు తలచుకొని, తనలో నిట్లనుకొనెను ''ఇదంతయు భగవంతున్ని 
లీల. దీని వెనుక నున్న (ప్రయోజనము యెవరూ యెరుగలేరు కదా?'' 


211 


శ్రీమద్భాగవతము 


- 107 కాకుతు)లు 


ఇక్ష్వాకు వంశీయులలో ఒకడైన పురంజయుడు, ఇంద్రవాహనుడుగా పేరుపాందెను దేవతలకు అసురులకు 
యుద్దము సంభవించినపుడు, యెప్పటివలెనే ఇంద్రుడు భూలోకమును పాలించు రాజులలో నొకని సహాయము 
కోరెను సూర్య (ఇవ్వాకు) వంశములో జన్మించిన పురంజయుని సహాయ మర్జింపగా అతడిట్లనెను “నేనొక 
నియతిపై నీ తరపున యుద్దము చేసెదను యుద్దము చేయునపుడు నీవు నాకు వాహనముగా నుండవలెను, 
ఇంద్రునికిది నచ్చలేదు. స్వర్గాధిపతి ఒక మానవునికి, వాహనముగా నుండుట అవమానకరమని తలచెను. 
ఇంద్రుని ఆలోచనలు కనిపెట్టిన నారాయణుడు, పురంజయుని సహాయముతో యుద్దములో నెగ్గు అవకాశము 
ఉండుటచేతి, యీ నియమమున కంగీకరించమని ఇంద్రునికి నచ్చజెప్పెను భగవంతుని సలహాపై పురంజయు 
నికి వాహనముగా నుండుటకు ఇంద్రుడు అంగీకరించెను ఇంద్రుడు ఎద్దు రూపమూ ధరించగా, ఈ యేద్డు 
మూవుపై పురంజయుడు కూర్చుండెను అతడు గొప్పవీరుడు పైగా నారాయణుని 
వాడి బాణములతో అసురులను హతమార్చి వారిని నరకమునకు పంపెను అతి వైభవముగా అసురులతో 
పోరాడగా, వారు నగరము విడిచిపెట్టి పారిపోయిరి రాజు వారి సంపదనంతయూ తీసుకుని ఇంద్రుని కిచ్చెను 
ఆ విధముగా అతనికి ఇంద్రవాహనుడనే పేరు కలిగెను కాని ఆ తర్వాత కాకుతు)డను పేరుతో ప్రసిద్ది 
పొందెను అతని వంశములోని తరవాతి రాజులందరూ కాకుత్ణులని సేరుపొందిరి దశరధ తనయుడైన 
(శ్రీరాముడు కూడ యీ పేరుతోనే ప్రసిద్దుడు 


శ గ x* 
ఇక్షాకు వంశములో యువనాశ్వుడను రాజు జన్మించెను అతినికి సంతానము లేకుండెను జీవితముపై 
రోతపుట్టి, తన నూర్గురు భార్యలతో అరణ్యమున కేగెను అరణ్యములో నివసించుచున్న మహర్షులు 
అతనియందు దయతలచి, ఇంద్రుని అనుగ్రహమును పొందుటకై యజ్ఞము చేయ సంకల్పించిరి 


యజ్ఞము సమాప్తికాగా, ఒక కుండను నీటితో నింపి ఆ జలమును పవి(త్రము గావించమని దేవతల నావాహన 
చేసిరి. యజ్ఞశాలలో ఒక పవిత్ర స్టమున ఆ జలము నుంచిరి ఆ జలము రాజు భార్యల కుద్దేశించినది 


అర్హరాత్రి యువనాశ్వునకు తెలివి వచ్చి లేచెను అతనికి అమితముగా దాహము వేసెను అతడు యజ్ఞశాలలో 
అందరూ నిద్రించుచుండుట జూచెను అతని యెదుటనే యున్న కుండలోని నీటి ప్రత్యేక గుణములు 
యేమిటో అతడు యెరుగడు. ఆ కుండలోని నీరు త్రాగి, తిరిగి నిద్రకుపక్రమించెను మరునాటి ఉదయము 
లేచి బుషులు ఆ కుండ శూన్యముగా నుండుట జూచి, ప్రతి ఒక్కరినీ, “ఈ కుండలోని నీరు యెవరు 
త్రాగిరి?'' అని అడిగిరి రాత్రి విపరీతముగా దాహము వేయుటచే ఆ నీరును త్రాగితినని రాజు చెప్పెను 
ఏమి చేయవలెనో యెవరికినీ తెలియకుండెను. ఏమి జరుగునో కూడ వారికి తెలియకుండెను 


కొన్ని నెలలు గడచెను యువనాశ్వుని కడుపు కుడిభాగిము శిశువుతో పెద్దగా నయ్యెను అతని కడుపు 
ఛేదించగా ఒక కుమారుడు పుస్టైను. పుట్టిన వెంటనే ఆ శిశువు ఆకలితో గట్టిగా యేడ్చుచుండెను 
యువనాశ్వునికి సంతానము కొరకై ఇంద్రుని అనుగ్రహము పొందుటకు యజ్ఞము చేయుటచేతి, ఇంద్రుడు 
అక్కడకు వచ్చెను ఇంద్రుడు తన కుడిచేతి చూపుడుద్రేలును శీశువు నోటిలో పెట్టును ఇంద్రుని చేతి 
నుండి స్రవించిన అమృతమును ఆ శిశువు (గోలెను 


212 


నవమ స్కంధము 
బుషులు తపః (ప్రభావమువలన యువనాశ్వునకు మరణము కలుగలేదు ఆ తర్వాత అతడు తపస్సు 
చేసి ముక్తి పొందెను. 


ఆ శిశువుకు మాంధాత యని పేరు పెట్టిరి అతడు గొప్ప చక్రవర్తిళై యీ భూమిపై పరిపాలించెను 
కృతయుగమున అతడు గొప్ప ఆభరమణమని ప్రజలు కొనియాడిరి 


x XxX ఆ 

ఆ వంశములో తరువాత సత్యవ్రతుడు రాజయ్యెను. అతని కుమారుడు త్రిశంకుడు (త్రిశంకు మహారాజు 
మానవ శరీరముతో స్వర్గము వెళ్ళగోరెను అతని యీ విచిత్రమైన కోరికను అంగీకరించక, వసిష్టుడు అతని 
పుత్రులు యజ్ఞము చేయుటకు నిరాకరించి, అతనిని చండాలుడగునట్టు శపించిరి విశ్వామిత్రుడు, అతనిని 
స్వర్గమునకు పంపుటకు యజ్ఞము చేయ నంగీకరించెను. విశ్వామిత్రుడు యజ్ఞము చేయగా, (త్రిశంకు 
స్వర్గమునకు అధిరోహించెను. చండాలుని దృక్కులు కలిగి మానవ రూపములో నున్న త్రిశంకుడు స్వర్గమునకు 
వచ్చుట దేవతలకు, ఇంద్రునకు యిష్టము లేకుండెను, అందుచే వారు (త్రిశంకుని (క్రిందకు (త్రో సివేసిరి. (త్రిశంకుని 
ఆవేదనను వినిన విశ్వామిత్రుడు కోపగించి, (త్రిశంకుని ఆకాశము మధ్యలో ఆపివేసి, ప్రత్యేకమైన (త్రిశంకు 
స్వర్గమును సృష్టించెను అతడు నూతనముగా మరొక (బ్రహ్మను సృష్టించునంతలో దేవతలు వచ్చి విశ్వామిత్రుని 
సముదాయించిరి తనకు విశ్వామిత్రుడు (ప్రత్యేకముగా సృష్టించిన స్వర్గములో త్రిశంకుడు జీవించుచుండెను 


x x ఆ 

త్రిశంకుని కుమారుడు హగిశృంద్రుడు అతనికి పుత్రులు లేరు అతడు సముద్రమున కధిపతియైన 
వరుణుని ఫప్రార్లించి యిట్లనెను. ''నేను కోరునది ఒక పుత్రుడు పున్నామ నరకము నుండి రక్షించుటకు 
నాకు పుత్రుడు కావలెను. నాకు పుత్రుడు కలుగగానే, యజ్ఞము జేసి నా పుత్రుని నీకు సమర్పించెదను'' 
కొంత కాలమునకు ఒక పుత్రుడు కలిగెను అతని పేరు రోహితుడు వరుణుడు హరిశ్చంద్రుని సమీపించి 
యిట్లనెను “పుత్రుడు కలుగగానే యజ్ఞము జేసి పుత్రుని సమర్శించెదనని మాట యిచ్చినావు'' హరిశ్చంద్రు 
డిట్లు జవాబిచ్చెను ''కొత్తగా పుట్టున శిశువు శుద్దిగా నుండడు పది రోజుల తర్వాత శిశువునకు శుద్ది కలుగును 
ఆ తర్వాత నీకు సమర్శించెదను' ' 


పదిరోజుల తర్వాత వరుణుడు తిరిగి వచ్చి హరిశ్చంద్రుని శిశువు నిమ్మని కోరెను అంత రాజు యిట్లనెను 
''యజ్ఞ పశువుకు పళ్లు ఉండవలెను అందుచేత యీ శిశువుకు పళ్ళు వచ్చునంతివరకు వేచి యుండుము'' 
పళ్ళు వచ్చిన తర్వాత వరుణుడు రాగా, రాజు బాలునికి పాల పళ్లు రాలవలెనని, ఆ తర్వాత అవి తిరిగి 
వచ్చిన తర్వాత యిచ్చెదనని యేదో ఒక మిష పెట్టి వరుణుని పంపుచుండెను ఇట్లు కొంతకాలము జరిగెను 
రాజునకు పు(త్రునిపై గారాబము పెంపొందగా, యేదో ఒక మిషతో వరుణుని పంపించి వేయుచుండెను. ఒకసారి, 
“నా కుమారుడు కవచము ధరించనీ, కవచము ధరించిన క్ష(త్రియుడే శుద్దమైనవాడు'' అని వరుణునితో 
పలికెను 


ఈ లోపుగా పెరిగి పెద్దవాడగుచున్న రోహితుడు తనకు జరుగబోవు ముప్పును తెలుసుకొనెను ఈ 
ముప్పు నుండి తప్పించుకొనుటకు ధనువు తీసుకుని అరణ్యమునకు పారిపోవలెనని తలంచెను అసత్యవాది 
యైన రాజును వరుణుడు శిక్షింపనెంచి, అతడు జలోదర వ్యాధితో బాధపడునట్లు చేసెను ఆ విషయము 
వినిన రోహితుడు, తన తండ్రిని రక్షీంచుటకై యింటికి వెళ్ళుటకు నిశృయించెను ఇంద్రుడతనిని ఆపి, 


213 


శ్రీమద్భాగవతము 


పుణ్య నదులను సందర్శించమని చౌప్పెను.. అయిదేండ్లు గడచిన తర్వాత రోహితుడు తన తండ్రి వద్దకు 
రాజ్యమునకు వెళ్ళుటకు నిశ్చయించను, 


మార్గము నందు రోహితుడు ఒక బ్రాహ్మణుని కలుసుకొనెను. ఆ (బ్రాహ్మణుని ముగ్గురు కుమారులలో 
ఒకనిని వరుణునకు సమర్పించుటకు రోహితుడు కొనెను. అతని పేరు శునశ్ళేపుడు, జలోదర. రోగముత్‌ 
బాధపడుచున్న హరిశ్చంద్రుడు నరమేధ యాగము జరిపెను. ఈ యాగమందు పశుబలికి బదులుగా నరబలి 
యివ్వవలసి యుండెను. హోతయైన విశా వమిత్రుడు వరుణ జప మంత్రములను శునశ్ళేపునకు బోధించెను. 
దీనికి వరుణుడు చాల సంతోషించి మెచ్చుకొనెను. యాగము సంతృప్తికరముగా సమాప్తి యైనందుకు ఇంద్రుడు 
మెచ్చి, హరిశ్చంద్రునకు బంగారు రథమును ప్రసాదించెను. వరుణుడు శునశ్ళేపుని మెచ్చుకుని, అతడు 
చిరకాలము జీవించునట్టు ఆశీర్వదించెను. విశ్వామిత్రుడు శునశ్ళేపుని దత్త పుత్రునిగా సీ పకరించెను. యాగము 
సంతృప్తికరముగా ముగిసెను. దేవతలు హరిశ్చందుని యాగమును మెచ్చి ఆశీర ఎదించిరి.. హరిశ్చంద్రుడు 
తన పుత్రుని కోలో ఎవలేదు. అనేక సంవత్సరములుగా హరిశ శ్చంద్రుని బాధించుచున్న రోగము కూడ _ 
శాంతించెను. 


'త్రిశంకుని యెడల విశేషమైన అభిమానము గల విశ్వామిత్రుడు = హరిశ ం|ద్రునకు బ్రహ్మవిద్య బోధించు 
బాధ్యత న్వీకరించెను. 


శ శ XxX 


ఆ వంశమునందే జన్మించిన మరియొక రాజు ఖటా ంగుడు. అతడు గొప్ప వీరుడు. ఒక పర్యాయము 
దేవతలను అసురులు వేధించుచున్నపుడు, దేవతలు ఖట్వాంగ మహారాజు సహాయము కోరిరి. ఖటా ంగుడు 
ఇంద్రునికి సహాయముగా వెళ్ళి అసురులను అణచి వేసెను. అతడు చేసిన సహాయమునకు దేవతలు మెచు కుని, 
వర మడుగవలసినదని కోరిరి. ఖట్వాంగు డిట్టు పలికెను. “నా జీవితములో యింకెన్ని సంవత్సరములు 
మిగిలి యున్నవో దయచేసి చెప్పవలెను''. దేవతలు ఒకరినొకరు పరికించి సంకోచముతో నిట్లునిరి. “ఇది 
దేవ రహస్యము. నీవు అడిగిన వరము (ప్రసాదించెదమని మాట యిచ్చి యుండుటచేత నీకు మేము చౌప్పెదము. 
ఇంకా ఒక ముహూర్త కాలము మిగిలియున్నది''. (ముహూర్త కాలము సుమారు యిరువది నిమిషములకు 
సమానము). 


ఖట్వాంగునకు. విచారము కలుగలేదు. త్వరలో భూలోకమునకు వచి , ధ్యానమునకు కూరు ండేను. 
అతడు భగవంతుని ధ్యానించుచుండెను. భగవంతుని 'ప్రాద్దించు మాటలు అతదు పలుకుచుండెను. అతడిట్లు 
నెను. “ఈ లోకములో నాకేదియు (ప్రియము కాదు. నా జీవితములో యెన్నడూ అధర్మముగా వర్తించలేదు. 
నేను యెల్లపుడూ. నిన్ను తప్ప అన్యుల నెవరినీ తలంచలేదు. దేవతలు స్వర్గమును ప్రసాదింతుమని 
ప్రలోభపెట్టిరి. కాని నాకు స్వర్షముపై గాని, స్వర్గ సౌఖ్యములపైగాని మక్కువ లేదు. నీ న స్వరూపమును, 
మాయలో చిక్కుకున్న దేవతలు యెరుగరు. మనసు ఎ ఇంద్రియములు సృష్టించే యా మాయా లోకమును 
వదిలి, నీ పాదపద్మముల యందు ఆశ్రయము పొందగోరుచున్నాను''. ఆ విధముగా ప్రార్జించుచున్న 
ఖట్వాంగుడు యీ భౌతిక కాయమును వీడి నారాయణునిలో లీనమయ్యెను.. 


214 


నవమ. స్కంథము 
108 సగరుని కుమారులు 


ఇక ఏకు వంశములో బాహుకుడను రాజు జన్మించెను శత్రువులు అతని రాజ్యమును బలవంతముగా 
తీసుకొనగా, అతడు భార్యలతో అరణ్యము కేగెను అరణ్యములో ఆ రాజు మరణించెను దుఃఖములో మునిగిన 
భార్య శోకము పట్టులేక భర్త చితిపై ప్రవేశించుటకు సిద్దపడెను ఆమె గర్భవతిగా నుండుటచే, ఆశ్రమములోని 
బుషులు ఆమెను నివారించిరి 


ఆ రాజు యితర భార్యలకు యీ వార్త కంటగింపుగా నుండెను వారు మొదటి నుండి ఆమె అదృష్ట్రమునకు 
అసూయ చెందుచుండిరి కాబోవు మహారాజుకు ఆమె తల్లియగుట వారి కిష్టము లేకుండెను అందుచే వారు 
ఆహారములో విషము కలిపి, ఆమెకు యెంతో (ప్రేమతో పెట్టిరి కాని వారు ఊహించినట్లు ఆమెకుగాని, 
గర్భములోని శిశువుకు గాని యెట్టి కీడును జరుగలేదు పుట్టిన తర్వాతి శిశువును తిల్లి సేవించిన విషము 
(గరము) కప్పి యుండెను అందుచే ఆ శీశువుకు 'సగరు' డని పేరు పెట్టిరి 


సగరుడు చాల ప్రఖ్యాతి పొంది, తర్వాత చక్రవర్తి అయ్యెను అతడు అశ్వమేథ యాగము చేయ 
సంకల్పించెను యాగమందు బలి యిచ్చు అశ్వమును బయటకు విడిచిపెట్టురి 
ఇంద్రుడు అశ్వమును దొంగిలించెను రాజు తన అరువది వేలమంది పుత్రులను అశ్వమును వెదకి తీసుకు 
రమ్మని పంపెను అతని పుత్రులందరూ మహా శూరులు వారికి అహంభావము కూడ యెక్కువ అశ్వమును 
వెదకుటకై వారు బయిలుదేరిరి 


వారు లోకమంతయు వెదకిరి అశ్వము వారికి దొరకలేదు శక్తిమంతమైన భుజములతో వారు భూమిని 
(త్రవ్వి పాతాళ లోకము ప్రవేశించిరి ఈశాన్య దిక్కున ప్రయాణించుచుండగా వారు ఒక గుహ చూచిరి 
ఆ గుహ యందు ఒక బుషి సమాధి యందు ఉండెను ఆ ప్రక్కనే గుర్రము నిర్విచారముగా గిడ్డి 
మేయుచుండెను - 


''ఆ దొంగను చూడు!'' అని గరోన్నతులైన రాకుహారులనిరి గుర్రము దొంగిలించి, యేమియు 
తెలియని నంగినాచి వలె కనులు మూసుకుని కూర్యునియిన్నాడు ఇతనిని చంపి వేయుదము'' అని తలపోసి 
అరువది వేలమంది రాకుమారులు ఆయుధములు ధరించి సమాధిలో నున్న బుపిని సమీపించిరి 


ఆ బుషి కపిలుడు అతడు కనులు తెరచెను అతని ఆ(గహ దృష్టి వారిపై పడగా వారందరూ భస్మమై 
బూడిదగా మారిరి 


సత్త గుణము మూర్తీభవించిన వాడు కపిలుడు అతనిలో తమోగుణమునకు తావులేదు అందుచే, కపిలుని 
ఆ(గహమునకు వారు భస్మమైనారనుట బహుశః సరికాకపావచ్చును తమోగుణము అధమమైనది బుషులు 
సహజముగా అధ్యాత్మిక శక్తి సంపన్నులు అంతేకాక, సంసారమను ఊబిలో చిక్కుకున్న మానవులకు, దీనినెట్టు 
సులభముగా దాటవచ్చునో బోధించినవాడు కపిలుడు ఇది నావగా చేసుకున్నచో భయంకరమైన యీ 
సంసారమనే సము(ద్రమును దాట వీలగును. అట్టి మహాత్మునకు శత్రువు గాని, స్నేహితుడు గాని ఉండడు 
మరి సగరుని పుత్రులు ఆ విధముగా యెందుకు భస్మము గావింపబడినారు? ఒక మహాత్ముని కించపరుచుటచేత 
వారు మృతి చెందిరి వారి వివేక శక్తిని ఇంద్రుడు హరించి వేసెను 


215 


శ్రీమద్భాగవతము 
సగరునికి యిద్దరు భార్యలు. మరణించిన అరువది వేలమంది పుత్రుల తల్లి సుమతి. రెండవ భార్య పేరు 


కేశిని. ఆమె కుమారుడు అసమంజసుడు. అసమంజసుని కుమారుడు అంశుమంతుడు. ఇతనికి పితామహుడైన 
సగరునిపై అమితమైన భక్తి గౌరవములు కలవు. 


అసమంజసుడు ఒక విచిత్రమైన వ్యక్తి పూర్వ జన్మలో అతడొక యోగి. దురదృష్టవశాత్తు అతడు 
అనురాగము పెంచుకొని సంగుడయ్యెను. దాని ఫలితముగా అతడు మహారాజునకు పుత్రుడుగా జన్మించెను. 
అతనికి పూర్వ జన్మ స్మృతి యుండెను. ఈ జన్మలో అతడు క్రూరుడుగా నటించి, బంధముల నుండి 
తనను తాను రక్షించుకొనుచుండెను. చిన్నతనము నందే అతని చర్యలు అమానుషముగా గోచరించుచుండెను. 
అందరినీ అసంతృప్పులను గావించుచూ, రాగబంధము నుండి తప్పించుకొనుచుండెను. చిన్నకి పిల్లలను పట్టుకుని 
సరయూ నదిలో వారిని త్రోసివేయుచూ నవ్వుచు చప్పట్లు చరుచుచుండుట జూచి, నగర పౌరులు 
భయ(భ్రాంతులైరి. అతని అమానుష చర్యలు భరింప శక్యము కాకుండెను. 


అతని అమానుష చర్యలకు అంతులేకుండుటచేత, అతనిని శిక్షించవల సినదని రాజుకు పౌరులు మొరపెట్టు 
కొనిరి. చట్టము ననుసరించి, అసమంజసుని, రాజు దేశము నుండి బహిష్మురించెను. అరణ్యమునకు పోవుటకు 
ముందు, అంతకు ముందు సరయూ నదిలోనికి విసిరివేసిన పిల్లలను తిరిగి పునరుజ్జీవింప జేసెను. ఇది చూచి 
అచ్చెరువందిన ప్రజలు మాట్లాడునంత లోపలనే, అతడు అడవికి వెళ్ళిపోయెను. అచ్చట తపస్సు చేసి 
మోకము పొందెను, సత్ఫురుషుడైన కుమారుని పోగొట్టుకున్నందుకు సగర మహారాజు మిక్కిలి విచారించెను 
ఆ కారణము చేత సగరుడు, ఇక్షాాకు వంశములో మిగిలిన అంశుమంతునిపై విశేషమైన (ప్రేమను వర్షించుచుం 


డెను, 
109 అంశుమంతుడు 


అశ మేధ యాగము పూర్తికావలసీ యున్నందున, సగర చక్రవర్తి మనుమడైన అంశుమంతుని తన అరువది 
వేల మంది పుత్రులను, అశ (మును వెదకుటకై పంపించెను. అశ్వమును పట్ట తెచ్చుటకు సగర పుత్రులు 
వెళ్ళి చాల సంవత్సరములయ్యెను. వారు తిరిగి రాకుండుటచేత సగర చక్రవర్తికి ఆం దోళన యెక్కువయ్యెను. 
అంశుమంతుడు తన పెదతిండ్రులను వెదకుటకు బయలుదేరెను. వారు వెళ్ళిన మార్గముననే పాదముల 
గుర్తులను బట్టి అంశుమంతుడు కూడ వెళ్ళెను. వారు భూమిని త్రవ్వి వెళ్ళిన బిలములో ప్రవేశించి, 
అంశుమంతుడు ప్రయాణము చేయగా చేయగా చివరకు గుహను చేరెను. అక్కడ గుర్రము కట్టివేయబడి 
యుండుట అతడు చూచెను. తన పెదతండడ్రులు చూచినట్లుగనే కపిలుడు సమాధిలో నుండుట కనుగొనెను. 
కపిల మహ హర్షి ప్రక్కగా బూడిద రాసిగా పడియుండుట జూచి యిది యేమైయిండునా యని అంశుమంతుడు 
తలవో సెను. 


కపిల వాసుదేవుని సమీపించి, అంశుమంతుడు నమస్కరించెను. నినయము, భక్తిప్రపత్తులతో అంశుమంతు 


డీట్టునెను. “ప్రభూ! సృష్టికర్తయైన బ్రహ్మ కూడను నిన్ను సం ంపూర్లము గా తెరిసికొనలేదు. అటువంటప్పుడు 
సాధారణ మానవులమైన మేము త్రిగుణములు, మనస్సు, బుద్దితో కూ న మాయలో చిక్కుకుని యుండగా 


ళ్‌ 


216 


నవమ స్కంధము 

నిన్ను తెలుసుకొనుట యెట్లు సాధ్యము? మేము ఆవరణచే (మాయ) కప్పబడి యుండుటచేత నీ వంటి 
దివ్య పురుషుల నుండి వెలువడే వెలుగును చూడలేని అంధులుగా నుంటున్నాము వస్తు 

చూడగలుగుచున్నాము ఇంద్రియములు (గ్రహించు వస్తువులనే చూచుచున్నాము మాలో నిబిడీకృతమై 
యున్న ఆత్మ వైభవమును తెలియలేకున్నాము. అవస్థాత్రయము - జా(గ్రత్‌ , స్వప్న, సుషుప్తి- నెరుగుదుము 
కాని యా మూడింటిని దాటి వెళ్ళలేకున్నాము. అజ్ఞానినైన నా వంటి మానవుడు నీ వైభవమును యెట్టు 
తెలుసుకొనగలడు? కాని నాకు తెలిసినది యింత మాత్రమే. ఈ లోకమున కాశయుడవు, (త్రిగుణాతీతుడవు, 
కార్య కారణముల కతీతుడవు, నిత్య సత్యమైన పరమాత్మ తత్త్వమును మానవులకు బోధించుట కవతరించిన 
వాడవు. నీకు నా నమస్కారము నీవు సనాతనుడవు, యెట్టి మార్చును పొందని వాడవు; దేవాదిదేవుడవు 
నిన్ను దర్శించు మహద్చాగ్యము లభించినది నీ దర్శనముచేత సంకల్పములచే (పేరణనొ 
చేయు కర్మ బంధములనే మాయ నుండి విముక్తి లభించినది నీకునా ప్రణామములు !” 


bb 


కనుల నుండి అశ్రువులు (స్రవించుచుండగా, అంశుమంతుడు కపిలుని పాదములపై బడెను రాకుమారుని 
వినయమునకు భక్తికి సంతోషించి, కపిలు డిట్లనెను. ''కుమారా! నీ పితామహుడైన సగరునికి చెందిన యీ 
అశ్వమును తీసుకువెళ్ళుము నేను యోగ నిద్రలో నున్నపుడు, ఇంద్రుడు యీ అశ్వమును యిచ్చట వదలి 


వెళ్ళెను నీ పెద తండ్రులు అహంభావముచేత దగ్షమైనారు వారి ఆత్మలు పవిత్ర మందాకినీ (గంగ) జలముతో 
శుద్దియై పితృలోకము చేరగలవు 


అంశుమంతుడు కపిలునికి ప్రదక్షిణము గావించి, సాష్టాంగ నమస్కారము చేసెను అశ్వమును తీసుకుని 
నగరమున కేగెను. సగరుడు యాగము పూర్తిగావించెను తన అరువదివేల పుత్రుల దురదృష్టమునకు విచారించి, 


సగర చక్రవర్తి అంశుమంతునికి పట్టము గును తరువాత అరణ్యమునకేగి శాంతి మోక్షములకై తపస్సు 
చేయ నారంభించెను. 


అంశుమంతుడు గంగను మెప్పించి, ఆమె భూమికి వచ్చునట్లు చేయుటకు తపస్సు చేసెను. కాని అతడు 
కోరిన దానిని సాధించలేకపోయెను వృద్దాప్యము సమీపించగా కొంత కాలమునకు మరణించెను అతని 
కుమారుడు దిలీప మహారాజు కూడ గంగను మెప్పించలేకపోయెను ఆ పని అసంపూర్తిగా నిలిచిపోయెను 
తరువాత అతడు కూడ మరణించెను 


110 గంగా - భాగీరథి 


దిలీపుని కుమారుడు భగీరథుడు రాజ్యమును మంత్రులకు వదలిపెట్టి, భూమికి గంగను తెచ్చి తన 
పూర్వులకు పితృలోక 'ప్రొప్తీ కలిగించుటకు దృఢనిశ్చయుడయ్యెను. అతడు చాల కాలము మిక్కిలి 
శద్దాభక్తులతో తపస్సు చేయగా, గంగాదేవి అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యెను చేతులు జోడించి 
నమస్కరించి ఆమెతో యిట్లనెను “దేవీ! గంగా! మందాకినీ! నీవు భగవంతుని పాదముల నుండి జన్మించినావు 
వామనుడు మూడడుగుల భూమి బలి చక్రవర్తిని కోరినపుడు బలి ప్రసాదించగా వామనుడు విశ్వరూపము 
ధరించెను ఒక పాదము స్వర్గ లోకమును వ్యాపించగా, సత్య లోకములోని బ్రహ్మ బుషి సమేతంగా, తన 


217 


శ్రీమద్భాగవతము 


కమండలములోని జలముతో ఆ పాదము నభిషేకించెను. అట్టు నభిషేకించిన జలము మందాకినిగా రూపొంది 
నది నీకు 'విష్ణుపది అను పేరు గూడ గలదు. నన్ను, నా కుటుంబమును కరుణించుము''. 


మందాకిని చిరునవ్వు నవ్వి, వరము కోరుకొమ్మనెను. కపిలుడు చెప్పిన మాటలు పలికి యిట్లనెను. 
“తల్లీ నా పూర్వులకు పితృలోకమును (ప్రసాదింపుము. మూడు తరములుగా వారికి పితృలోక ప్రాప్తి 
కలుగకుండెను' 


గంగ (మందాకిని) యిట్లనెను. ''భగీరథా! నేమ స్వర్గము నుండి వచ్చి భూమిపై ప్రవహించునపుడు 
నా వేగమెట్టుందునో నీవు (గ్రహించలేకున్నావు. నా వేగము నరికట్టు శక్తిమంతు లెవరున్నారు? నా వేగము 
నరికట్టుకున్నచో, (ప్రవాహ తీవ్రతకు పాతాళము, వరకు పోయెదను. నీ తపసృంతయూ వ్యర్షమగును. 
అదియుగాక, యీ స్వర్గమును వదలిపెట్టి, పాపభూయిష్టమైన భూమికి నేను యేల రావలయునో తెలియకు 
న్నది. ప్రజలు ఆ జలములో స్నానమాచరించగా, వారి పాపములచేత నేను కలుషితము కాగలను. నేను 
వారి పాపములను (గ్రహించవలసి యుండును నేనెట్టు శుద్దియగుదును? నన్నెవరు శుద్దిచేయగలరు?'' 


భగీరధుడు వినయముతో నిట్లనెను. “నీవు భయపడుచున్న పాపము పెద్ద సమస్య కాదు. కర్మ బంధముల 
నుండి ముక్తిపొందిన మహాపురుషులు, భగవచ్చింతన తప్ప అన్య చింత నెరుగని మహాత్ములు, తమ మనస్సులో 
నారాయణుని ప్రతిష్టించుకున్న పుణ్యాత్ములు, నీలో స్నానము చేసినపుడు నీవు శుద్దికాగలవని జ్ఞానవంతులు 
చెప్పగా వినియున్నాను. అవి తీర్ణ రూపములుగా యేర్చడి నిన్ను శుద్ది గావించగలవు. ఆ పుణ్య పురుషులు 
పాపము హరించు శక్తి గలవారగుటచే వారిని పాపము అంటదు. ఇక రెండవది, నీ వేగము నరికట్టు సమస్య 
యున్నది. మహాదేవువి అనుగ్రహము చేతనే యిది సాధ్యము కాగలదు. నేను మహాదేవుని ప్రార్హించెదను. 
తల్లీ! మహాదేవుడు తన శిరస్సుపై నిన్ను పెట్టుకుని నీ వేగము నరికట్టుట కంగీకరించినచో, నా పూర్వులను 
శుద్దిచేసి పిత్సలోక ప్రాప్తి లభ్యమగునట్టు చేయగలవా?” 


“తప్పక చేసెదను. నా మాట నమ్ము'' అని గంగ పలికెను 


భగీరధుడు తిరిగి మహాదేవుని మెప్పించుటకు తపస్సు (ప్రారంభించెను భక్తులకు తొందరగా (ప్రసన్నుడై 
వారు కోరిన వరములను ప్రసాదించునని పేరు వడసిన మహాదేవుడు, భగీరధుని తపస్సుకు మెచ్చి (ప్రత్యక్షమై 
యేమి కావలెనని యడిగెను మహాదేవుని కీర్తించి భగీరథుడు యిట్లు విన్నవించుకొనెను, '' మహాదేవా! కపిలుని 
ఆ(గ్రహమునకు గురియైన నా పూర్వులు యెట్లు భన్మమైతిరో నీవు యెరుగుదువు. కపిల మహర్షి నా 
పితామహునితో మందాకినీ జలముతో వారు. శుద్ది కాగలరని చెప్పెను అనేక సంవత్సరములు ఆమెను 
(ప్రార్దించగా, ఆమె భూమికి వచ్చుట కంగీకరించెను. కాని ఆమె అతి వేగముగ యీ భూమికి వచ్చునపుడు 
ఆ వేగమును భరించు శక్తి యీ భూమికి లేకుండుట ఆటంకముగా నున్నది అందుకే నేను మిమ్ములను 
(ప్రార్హించుచున్నాను. ఆమె యీ భూమికి దిగి వచ్చునపుడు, ఆమెను మీ శిరస్సున ధరించి ఆమె వేగము 
నరికట్టువలెను మహాదేవుడు సంతోషముతో 'సరే' అనెను. 


మందాకిని స్వర్గము నుండి అతి వేగముతో క్రిందికి వచ్చుచుండెను. ఈ దృశ్యమును స్వర్గవాసులు 
ఆశ్చర్యముతో తిలకించుచుండిరి. మహాదేవుడు త్రిశూలమును రెండు చేతులతో వెనుక పట్టుకుని, తల కొద్దిగా 
పైకెత్తి నిలుచుండెను అతని వక్షము ముందుకు యెగసెను, అతని భుజములపై నున్న సర్పములు అటు 


218 


నవమ న్కృంధము 

నిటు కదలుచుండెను బంగారు వన్నెతో మెరయుచున్న అతని శరీరమున, అతని కంఠమున నీల వర్షపు 
మచ్చ (ప్రకాశించుచుండెను అతని పెదవులపై చిరునవ్వు కదలాడగా, లోకమంతయూ గంగానది దిగి వచ్చుట 
అత్యంతాశృర్యముతో తిలకించెను కన్నులు వెడల్పు చేసుకుని, చేతులు జోడించి భగీరథుడు చూచుచుం 


డెను. అతని గుండె వేగముగా కొట్టుకొనుచుండెను. తన పూర్వులకు పితృలోకప్రాప్తి కలుగబోవుచున్నందుకు 
సంతోషించెను 


తన శక్తిని గ్రహించిన గంగ కొద్దిగా గర్వము చెందెను ఆమె అతి వేగముగా దిగుచుండెను. మహాదేవుడు, 
జడలు కట్టియున్న తన శిరస్సుపై ఆమెను న్వీకరించెను. ఇంతలో ఒక విచిత్రము జరిగెను! అతి వేగముగా 
హోరు మను శబ్దముతో దిగి వచ్చుచున్న గంగ కన్చించకుండెను మహాదేవుని జడలలో చిక్కుకుపోయెను 
మహాదేవుని జడలలో చిక్కుకున్న గంగ బయట పడుటకు (ప్రయత్నించి విఫలురాయ్యెను. 


భగీరధుడు చూచి వాపోవుచూ యిట్లనెను “ఓ భగవంతుడా! ఇంతలో యేమి జరిగెను? నా తపస్సు 
అంతా వృధాయేనా? నన్ను కరుణించి, గంగామాతను విడుపుము'' అదే చిరునవ్వు పెదవులపై కదలాడగా, 
మహాదేవుడు తన శరస్సుపై నున్న ఒక వెంట్రుక ద్వారా గంగ కొద్ది కొద్దిగా జారిపడునట్టు చేసెను. మందాకిని 
గర్వము భంగము కాగా, జరిగిన దానికి విచారించి సరిదిద్దుకొనెను ఒకొక్క బొట్టుగా మందాకిని భూమిపై 
పడెను అట్లు పడిన గంగా బిందువులు సరస్సుగా యేర్చడి, 'బిందు సరస్సు” అనియు, 'సప్తప్రోతస్స' నియు 
పేరొందెను 


గంగి యేడు పాయలుగా చీలిపోయెను మూడు తూర్పు దిక్కువైపు, మూడు పశ్చిమ దిక్కువైపు 
(ప్రవహించెను ఏడవ పాయ భగీరధుని రధము ననుసరించి కపిలుని గుహవైపుగా ప్రవహించెను. 


భూమిని గింగ స్పృశించిన ప్రదేశములన్నియు పునీతమయ్యెను భగీరధుని రథము వెండి వలె మెరయుచు 
కొద్ది కొద్దిగా పడుచున్న గంగా బిందువులు, తండ్రిని పుత్రిక అనుసరించునట్టు, అనుసరించెను. త్వరలోనే 
కపిలుని గుహ సమీపించెను సగరుని అరువదివేల పుత్రులు భస్మముగా మారిన ఆ భస్మరాశిని గంగ తాకి 
వారిని పునీతులను జేసెను అంతట వారు పితృలోకము చేరిరి. 


స్వర్గమందు మందాకినిగా పేరొందియున్న ఆ నది, భూలోకమున గంగ యను పేరుతో ప్రసిద్ది చెందెను. 
ఈ లోకమునకు భగీరధుడు గంగను తెచ్చుటచే, గంగను భగీరధుని పుత్రికగా పరిగణించి భాగీరధి యను 
పేరుతో వ్యవహరించుచున్నారు 


111 సొదాస మహారాజు 


భగీరథుని వంశములో జన్మించినవాడు సౌదాసుడు అతడు సుదాసుని పుత్రుడు సూర్యవంశపు రాజులంద 
రివలె సౌదాసుడు ధర్మపరాయణుడు మరియు దైవభక్తి కలవాడు. ఒకసారి అతడు వేటకు వెళ్ళెను 
వేటాడుచుండగా అతనికొక రాక్షసు డెదురయ్యెను. ఆ రాక్షసుని సంహరించి, తిరిగి నగరమునకు వచ్చెను 
ఆ రాక్షసునకొక సోదరుదు కలడని, రాక్షసుని సంహరించి నందుకు అతని సోదరుడు తనపై పగబక్టైనని 


219 


శ్రీమద్భాగవతము. 


రాజునకు తెలియదు రాక్షసుని ' వచ్చి, కపట మార్గమున రాజ సౌధములో ప్రవేశించెను 
వంటవాని వేషము ధరించి వంట గదిలో నుండెను, 


ఒకసారి రాజు తన కుల గురువైన వసిష్టునికి విందు చేయదలచి ఆహ్వానించెను. వంటవాడుగా నున్న 
రాక్షసుని సోదరుడు నరమాంసమును వండి వసిష్టునకు వడ్డీంచెను తనకు వడ్డించిన పదార్హము భుబింప 
యోగ్యము కానిదని వసిష్టుడు (గ్రహించెను వసిష్టుడు రాజుపై ఆ(గహము చెంది యిట్లు శపించెను ''నీవు 
రాక్షసుడవై నాకు వడ్డించిన యీ ఆహారమును భుజించగరవు'' 


ముక్కోపులైన అందరి |బ్రాహ్మణులవలె, వసిష్టుడు జరిగిన విషయమును నిదానముగా యోచించిన మీదట, 
రాజు అమాయకుడనియు, అది ఒక రాక్షసుని పన్నాగమనియు తెలునుకొనెను వసిష్టుడు శాపమును 
మార్చుటకు అంగీకరించెను రాజు రాక్షసుడుగా పన్నెండు సంవత్సరములు మాత్రమే యుండునట్లు 
శాపమును మార్చెను కాని రాజు తనకు అకారణముగా శాపమిచ్చినందుకు వసిష్టునిపై ఆ(గహము కలిగెను 
అతడు ధర్మపరాయణుడు తిరిగి వసిష్ట మహర్షిని శపించు నుద్దేశముతో చేతిలో జలము తీసుకొనెను ఇంతలో 
దైవభీతి, సద్గుణములు కలిగిన రాజు భార్య మదయంతి తన భర్త చేయునది అనుచితమని (గ్రహించెను ఆమె 
భర్తను త్వరగా సమీపించి, ఇట్లు చేయవలదు. బ్రాహ్మణులను, బుషులను గౌరవించ వలసియున్నది 
అతడు అన్యాయముగా శాపము నిచ్చినప్పటికీ, కులగురువుపై ఆ(గ్రహించుట పాడికాదు. ఇది నీకు, నీ 
వారసులకు శ్రేయస్కరము కాదు'' భార్య మాటల యందు రాజుకు నమ్మకము కుదిరెను కోపమునకు 
తావు నివ్వకుండ యుండవలసినదని (గ్రహించెను చేతిలోని నీటిని తన కాళ్ళపై వేసుకొనెను అతని పాదములు 
చీకటి రాత్రివలె నల్లగా మారెను. దాని కారణంగా అతనికి 'కల్మాషపాదు' డను పేరు కలిగెను 


రాజు రాక్షసుడై అరణ్యములో కాలము గడుపుచుండెను ఒకసారి అరణ్యములో బ్రాహ్మణ దంపతులను 
అతడు చూచెను. సహజమైన రాక్షస ప్రవృత్తి్చత ఆ బ్రాహ్మణుని పట్టుకుని తినుటకు సిద్దపడెను అతని 
భార్య తన భర్తను వదలివేయమని రాక్షస రూపములో నున్న రాజును వేడుకొనెను ఆమె యిట్లనెను ''నీవు 
గొప్ప వీరుడవు, క్షత్రియుడవు, ధర్మపరాయణుడవు నిజముగా నీవు రాక్షసుడవు కావు. ఇక్ష్వాకు వంశములో 
మణి వంటి వాడవు. నీవు మహారధుడవు నీ భార్య మదయంతి మహాసాధ్వి దయచేసి నీ నిజస్వభావమును 
జ్ఞప్తికి తెచ్చుకుని నా భర్తను వదలిపెట్టి నన్ను చంపుము'' 


కాని రాక్షసుడుగా మారిన రాజు వినకుండెను. శాపగ్రస్తుడైన సౌదాసుని మనస్సు అసుర భావములతో 
నిండియుండుటచేతి, అతడా బ్రాహ్మణుని చంపి తినివేసెను ఆ బ్రాహ్మణుని భార్య ఆవేదనతో ఆగ్రహము 
చెంది యిట్లనెను భార్యాభర్తలను విడదీసిన నిన్ను శపించుచున్నాను “నీ భార్యను పొందు సమయములో 
నీవు మరణించగలవు'' ఆమె భర్తను దహనము చేసి, ఆ చితిలో తాను కూడ ప్రవేశించెను 


పండ్రెండు సంవత్సరములు పూర్తి అయిన తర్వాత రాక్షస రూపము పోయి, స్వస్వరూపము కలిగెను 
అతడు రాజ్యమునకు తిరిగి వచ్చను అతడు అత్యంత (ప్రేమతో భార్యను సమీపించగా, (బ్రాహ్మణుని భార్య 
యిచ్చిన శాపమును ఆమె భర్తకు గుర్తు చేసెను అందుచే అతడామెకు దూరముగా నుండవలసి వచ్చెను 
ఆ కాలము నాటి సంప్రదాయము ననుసరించి కుల గురువైన వసిష్టుడు మదయంతిని స్వీకరించి రాజునకు 
పుత్రుని ప్రసాదించెను మదయంతి గర్భమున శిశువు యేడు సంవత్సరము లుండెను చివరకు ఒక రాతితో 
వసిష్టుడు మదయంతి గర్భము నుండి ఆ శిశువును బయటకు లాగెను అందుచేత ఆ శిశువుకు 'అస్మకు' డని 


220 


నవమ స్కంధము 
'పేరిడిరి. అతడు చక్కగా పరిపాఠించుచు తన పూర్వుల యశస్సును యినుమడింపజేసెను. సూర్య వంశపు 
రాజులలో ఒకడైన ఖట్యాంగుడు, సౌదాసుని తరువాతి తరములోని వాడు. అతని మరియొక పేరు 
విశ్వసహుడు. 


112 (శ్రీరాముడు 


ఖట్వాంగుని కుమారుడు దీర్హనాహుడు. రఘ మహారాజు యితనికుమారుడు. రఘ మహారాజు కుమారుడు 
అజుడు. అజుని కుమారుడు దశరథుడు. రావణుని దుశ్చర్యల నుండి దేవతలను రక్షించుటకు, భగవంతుడు 
యీ భూమిపై అవతరించుట కంగీకరించెను. దశరథునికి పుత్రుడుగా జన్మించెను. ఈ లోకమును పాపముల 
నుండి విముక్తి గావించుటకు, రామ లక్షణ భరత శత్రుఘ్నులుగా నాలుగు రూపములు ధరించి భగవంతుడు 
అవతరించెను. రాముని కథను పెక్కుమారులు వినియుందువు. భార్య సీతతో, తమ్ముడు లక్ష్మణునితో 
కలిసి రాముడు దండకారణ్యములో సంచరించెను. తండ్రి పనుపున వారు అరణ్యవాసము చేసిరి. రాముని 
అతి సుకుమారముగా తండ్రి దశరథుడు పెంచెను. భార్య సీత అతని మెత్తిని పాదములు స్పృశించగా అని 
యెరుపెక్కి వాడిన పద్మమువలె నుండెడిని. అటువంటి రాముని సుకుమార కోదుల పాదములు అరణ్యమున, 
తండ్రి ప్రతిష్టకు భంగము కలుగకుండుటకై తిరుగజొచ్చెను. 


(శీరాముడు పదునారు సంవత్సరముల వయస్సులో నున్నపుడు, విశ్వామిత్రుడు దశరథుని వద్దకు వచ్చి 
యిట్లనెను. '' సిద్దాశ్రమమున నేనొక గొప్ప యజ్ఞము చేయబోవుచున్నాను. మారీచ సుబాహులను రాక్షసులు 
ఆ (ప్రదేశమును కలుష మొనర్చి యజ్ఞమునకు భంగము గావించుచున్నారు. నీ కుమారుడైన (శ్రీరాముని నాతో 
తీసుకువెళ్ళుటకు వచ్చినాను. అతడు రాక్షసులను హతమార్చును. శ్రీరాముని నాతో పంపుము''., 


పుత్ర వాత్సల్యముచేత దశరథుడు శ్రీరాముని పంపుటకు యిష్ట్రపడకుండెను. వసిష్టుడు దశరథునకు 
పుత్రవ్యామోహము తిగదనియూ, విశ్వామిదన్రునికి ఆగ్రహము కలుగనీయ వలదనియూ నచ్చచప్పెను. 
రామలక్ష్మణులు విశ్వామిత్రునితో అరణ్యమున కేగిరి. వారు సిద్దాశ్రమమును చేరిరి. యజ్ఞము జరుగుచున్న 
పుడు రాక్షసులు ఆకాశములో కనుపించిరి. (శ్రీరాముడు సుబాహుని సంహరించి, మారీచుని సముద్ర తీరమునకు 
త్రోసివైైను. యజ్ఞము సంపూర్తి అయ్యెను. విశ్వామిత్రుడు రామ లత్మణులను మిధిలా నగరమునకు 
తీసుకువెళ్ళెను. జనకుడు విదేహ రాజ్యమును పొదించుచుండెను. మిధిల విదేహ రాజ్యమునకు ప్రధాన నగరము. 
అతని వద్ద శవ ధనుస్సు గిలదు. స్వయంవరమున, (శ్రీరాముడు శివ ధనస్సును 'నిరిచి, జనకుని కుమార్తె 
సీతను పరిణయమాడెను. సీత (శ్రీరామునికి అన్ని విధములను - అందము, వయస్సు, ఉత్తమ గుణములు, 
పాతివ్రత్యము - తగియున్నది. " 


సీతను తీసుకుని అయోధ్యకు వెళ్ళుచుండగా, మార్గమందు పరశురాము డెదురయ్యెను. ఈ భూమి 


fey 


యిరువది యొక్క పర్యాయములు అతి ఘోరముగా. క్షత్రియుల నందరినీ. నిర్యూలించెను. రాముడు 


పరశురాముని ధాటికి తట్టుకుని, అతనికి గర్భ భంగము జేసెను. 


దశరధుడు కైకేయి కిచ్చిన వరముల కారణముగా, పదునాలుగేండ్లు దిండకారణ్యములో వనవాసను 


221. 


శ్రీమద్భాగవతము 


చేయవలసినదని (శీరాము నాజ్ఞాపించెను. పెద్దల యెడ విధేయత కలిగిన శ్రీరాముడు, యెట్టి విచారము లేక, 
పరమ యోగులు శరీరము త్యజించునట్లు, రాజ్యమును, సంపదను, బంధువులను, అత్యంత ప్రియమైన 
అయోధ్యా నగరమును విడిచిపెట్టే అరణ్యమున కేగెను. నీత, లక్ష్మణుడు (శ్రీరాముని అనుసరించిరి. 


అరణ్యములో నుండగా, రావణాసురుని సోదరి శూర్పణఖ శ్రీరాముని జూచి అతనిపై మోహము 
పెంచుకొనెను. ఆమెకు కలిగిన పాప చింతలకు కురూపిని జేసి శిక్షించెను. ఆమె ఖర, దూషణ, త్రిశిరులను 
పిలిచి రాముని శిక్షింపమని కోరెను. రావణుడు జన స్థానములో వీరిని తనకు ప్రతినిధులుగా నుంచెను. 
అరణ్యములో నున్న బుషుల యెడ వీరు క్రూరముగా (ప్రవర్తించుచుండిరి. ఈ ముగ్గురు రాక్షసులను, వారి 
సేనను యెదుర్కొని శ్రీరాముడు తన కోదండముతో వారి నందరినీ సంహరించెను. 


రావణుడు నీత సౌందర్యము గూర్చి వినియుండెను. జన స్థానములోని తిన ప్రతినిధులు సైన్య సమేతముగా 
రామునిచే గూలిరని తెలుసుకొనెను. తన సోదరి శూర్చుణఖను కురూపి గావించినందుకు, రాక్షసులను 
హతమార్చినందుకు ప్రతీకారము చేయ నిశ్చయించెను. రావణుడు సీతా వ్యామోహములో పడి ఆమెను 
తీసుకుపోవ నెంచెను. మారీచుని ప్రోత హించి బంగారు లేడి రూపము ధరించునట్టు చేసెను. ఆశ్రమము 
ముందర విహరించుచున్న బంగారు లేడి అందమును చూచ్చి, నీత ఆ లేడిని పట్టి తెమ్మని భర్తను కోరెను. 
ఎన్నడూ యేమియు కోరని సీతకు, ఆ బంగారు లేడిని తెచ్చి బహూకరించనలెనని సంకల్సీంచి శ్రీరాముడు 
ఆ లేడిని వెంబడించెను. కొంత దూరము వెంబడించిన తర్వాత, ఒక రాక్షసుడు లేడి రూపము ధరించినట్టు 
(శ్రీరాముడు (గ్రహించెను. వెంటనే ఆ లేడిపై బాణము ప్రయోగించెను. దక్తునిపై రుద్రునికి కల్గిన ఆగ్రహమువలె 
'హిస్స'ను శబ్దము చేయుచు, లేడి రూపములో నున్న మారీచుని వధించెను. ఆశ్రమములో (శ్రీరాముడు 
లేని సమయము చూచి, రావణుడు ప్రవేశించి సీత నెత్తుకుని పోయెను. 


రామలక్ష్మణులు సీతను వెదకుటుకై కై అరణ్యమంతయు సంచరించిరి. దారిలో వారికి దశరథుని సే స్పహితుడైన 
జటాయువు యెదురయ్యెను. రావణునితో పోరి జటాయువు మరణించుటకు సిద్దముగా నుండెను. శ్రీరాముడు 
జటాయువుకు అంత్యక్రియలు సలిపి, తిరిగి సీత ననే 9షించుచూ లక్ష్మణునితో అరణ్యమంతయూ వెదకెను. 
ధుఃఖములో నున ఏ (శ్రీరాముని కొంతవరకు లక్ష్మణుడు సముదాయించెను. సీతా వియోగ దుఃఖము (శ్రీరాముడు 
భరించలేకుండెను. విచారములో నున్న (శ్రీరాముడు లక్ష్మణునితో యిట్లు పలికెను. “లక్ష్మణా! స్త్రీపై 
అనురాగము పెంచుకున్న పురుషుని స్పితి యీ విధముగా నుందును. సీత లేని వెలితి దుర్భరముగా నున్నది". 


రామలక్ష్మణులు సీతకై అనే ఫషించుచుండిరి. ఇంతలో కబంధుడనే రాక్షసుడు, తన ఎశాలమైన బాహువులతో 
వారిని పట్టుకొన జూచెను. కాని చివరకు వారిచేత మరణించెను. ఆ తర్వాత వారు బుష్యమూక పర్వతము 
చేరి, అచ్చట వానరరాజు సుగ్రీవునితో చెలిమి చేసుకొనిరి. సు(గ్రీవుని సోదరుడైన వాలిని జంపి సుగ్రీవుని 
పట్టాభిషిక్తుని జేసిన తిర్వాత, సుగ్రీవుడు అతని వానర సైన్యమును తోడ్‌ కొని, రామలక్ష్మణులు దక్షిణ 
సముద్రతీరము చేరిరి. సాగర రాజు తనకు (ద్రోవను యివ్యగిలడని మూడు రాత్రులు (శ్రీరాముడు వేచి చూచెను. 
సముద్రము దాటి లకకలో ప్రవేశించుటకు సాగరరాజు వీలు కల్చించకుండుటచే, శ్రీరాముడు ఆగ్రహము 
చెందెను. సముద్రమును దగ్జము గావించెదనని రాముడు బెదరించెను. అప్పుడు సాగిరరాజు వచ్చి క్షమించమని 
ప్రార్థించెను. (శ్రీరామునితో అతడిట్టనెను. '“ఉత్తమ దైవమైన నీవు న నాపై ఆగ్రిహించితిని. నా అజ్ఞానమునకు 


క్షమించి మన్నించవలెను. నాపై యీ'వానరులచేత సేతువును ని ర్మించుము. ఆడి తేలునట్లు చేయగిలననె 


222 


నవమ స్కంధము 

మాట యిచ్చుచున్నాను''. వానరులు సేతువు నిర్మించగా, వారితో కలిసి రామలక్ష్మణులు లంకలో (ప్రవేశించిరి. 
ఇంతకు పూర్వము సీతను వెదకుటకై వచ్చిన హనుమంతుడు లంకను దగ్గము గావించెను. ఏనుగుల గుంపు 
పద్మములతో నిండిన సరస్సును చెల్లాచెదరు గావించునట్టు, వానర "సైన్యము అందమైన లంకలోని అసంఖ్యాక 
మైన పూల తోటలను, భవనములను, కోశములను, పక్తుల గూళ్ళను, ఆటస్థలములను చిందర వందర 
జేయుచుండెను. 


తన నగరములో వానర సైన్యము ప్రవేశించి భీభత్సము కల్షించినందుకు (శీరామునిపై రావణుడు 
మండిపడెను. శత్రువులతో పోరుటకు కుంభ, నికుంభ, ధ్రూమ్రూక్ష దుర్ముఖ, సురాంతక, నరాంతకులను 
రావణుడు పంపెను. ఆ తర్వాత రావణుని కుమారుడు సర్వసేనాని యైన ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, 

' అతికాయుడు, అకంపనుడు, సోదరుడు కుంభకర్ణుడు, వారిపై యుద్దమునకు వచ్చిరి. వారందరూ రామలక్ష్మ 
ణులచే హతులైరి. 'సుగీవుడు, హనుమంతుడు, నీలుడు, అంగదుడు, జాంబవంతుడు, యితర వానర 
ప్రముఖులు రామలక్ష్మణులకు సహాయపడిరి. చివరకు శ్రీరాముని చంపుటకు రావణుడు రణరంగములో 
ప్రవేశించెను. రామరావణ యుడ్డమును స్వర్గవాసులు తిలకించుచుండిరి. రావణుడు తన రథము నెక్కి 
రణరంగమున (ప్రవేశించినపుడు స్వర్గాధిపతి ఇంద్రుడు తన రథమును మాతాలి సారధ్యములో (శ్రీరామునకు 


పంపను. 


మరపురాని రామరావణ యుద్దములో చివరకు శ్రీరాముడు (ప్రయోగించిన (బ్రహ్మాస్ర్రముచేత రావణుడు 
హతుడయ్యెను., 


విభీషణుడు, సోదరుడైన రావణునకు, మరణించిన యితర బంధువులకు అంత్యక్రియలు జరిపెను. 
(శ్రీరాముడు విభీషణునకు పట్టము గట్టి, కల్పాంతము వరకు సుఖముగా జీవించునట్టు వరము (ప్రసాదించెను. 
ఆ తర్వాత శ్రీరాముడు సీతను తీసుకుని, లక్ష్మణుడు, సు(గీవుడు, హనుమంతుడు, విభీషణుడు అనుసరించగా 
లంకా పట్టణము వదలి వెళ్ళెను. 


(శ్రీరాముడు సీతాసమేతముగా అయోధ్యకు యేతెంచెను. వారి రాకకై భరతుడు వేచి చూచుచుండెను. 
భరతుడు కూడ, అరణ్యములో (శ్రీరాముని వలె, పట్టు వస్త్రములు ధరించక నార వస్త్రములు ధరించి 
సాధు వేషములో నుండుచు వచ్చెను. అన్నగారివలె తాను కూడ నేలపై పవ్వళించుచుండెను. భరతుని తల 
జడలు కట్టి యుండెను. అయోధ్యా నగరము పొలిమేరలలో నున్న నంది గ్రామములో నివసించుచు, (శ్రీరాముని 


(ప్రతినిధిగా అయోధ్యను పాలించుచుండెను. సింహాసనముపై (శ్రీరాముని పాదుకలను అతనికి చిహ్నముగా 
నుంచెను. 


(శ్రీరాముడు తిరిగి వచ్చుచున్నాడన్న వార్త విని భరతుడు, పాదుకలను శిరస్సుపై ధరించి, నంది గ్రామము 
విడిచి త్వరగా వెళ్ళి రామ లక్ష్మణులను కలుసుకొనెను. పాదుకలను (క్రింద పెట్టి, అశ్రువులు నిండిన నేత్రములతో 
రాముని పాదములకు నమస్కరించెను. శ్రీరాముని తిరిగి అయోధ్యకు ఆహ్వానించుచూ వైదిక బ్రాహ్మణులు 
వేద మంత్రములను పఠించుచుండగా, రాముడు భరతుని కౌగిలించుకొనెను. 


(శ్రీరాముడు, సోదరులతో, నగర పౌరులు వెంటరాగా అయోధ్యలో ప్రవేశించెను. నగర మంతయు ఆనంద 
' కోలాహలముతో నిండియుండెను. శ్రీరాముడు అభ్యంగనము చేసి, పట్టాభిషిక్తుడయ్యెను. 


223 


శ్రీమద్భాగవతము 
అనేక యాగములు 'జరిపి, రాజ్యమును సమర్హముగా పాలించెను. 


“ఒకసారి ఒక $ పారుడు డ్రీరాముని భార్య 'గురించి చులకనగా మాట్లాడుట వినియుండెను. ఆ పౌరుడు 
రాము నసహ్యించుకుని, యిట్లనెను. “మరొకరి గృహములో నుండిన భార్యను తన యింటికి తిరిగి 
రానివ్వరాదు. భార్య యందు మోహము కలిగిన రాముడు సీతను రానిచ్చెను. నేనయితే అట్టు చేసెడి వాడను 

కాను”. ఇది విన్న రాముడు భార్యను వదలివేయుటకు నిశ్చయించుక్‌ నెను. (శ్రీరాముడు తన పౌరులకు 
ప్రీతి గలుగునట్టు వర్తించుటయే మహారాజుగా తన (ప్రథమ కర్తవ్యమని యెంచెను. అప్పుడు సీత గర్భవతిగా 
నుండెను. ఆమె వాల్మీకి ఆశ్రమము చేరి, అచ్చట యిద్దరు పుత్రులను ప్రసవించెను. వారు కుశలవులు. 


పుత్రులను వాల్మీకి: సంరక్షణలో వదలి, ఆమె భూమి యందు ప్రవేశించెను. ఇది విని శ్రీరాముడు దుఃఖములో 
మునిగెను. పాలకుడుగా. తనవియైన (ప్రత్యేక భావములు ఉండకూడదని అతడు నిశ్వసించెను. అతడు 
పదునొకండు నేల సంవత ఎరములు యీ భూమిపై పరిపాలించి, తిరిగి నిజ స్థానమైన వైకుంఠము ప్రవేశించెను. 


113 _చం[ద్రవంశము 


నారాయణుని నాభి నుండి సృష్టికర్త బ్రహ్మ ఉద్భవించెను. బ్రహ్మ కుమారుడు అత్రి మహర్షి ఒకసారి 
అత్రి మహర్షి ఆనంద బాపష్పములు రాల్బగా, ఆ బాషృృముల నుండి ఒక పుత్రుడు జన్మించెను. అతని చేరు 
సోముడు. అతడు. అమృత పుత్రుడు. సృష్టికర్త. బ్రహ్మ సోముని .ఓషధులకు, నక్షత్రములకు అధిపతిగా 
నియమించెను. ముల్లోకములను జయించి సోముడు రాజసూయ యాగము చేసెను. అతడు అత్యంత 
సుందరముగను ఆకర్షణీయముగను ఉండుటచే అతనిని చూచిన వారందరూ (పేమీంచుచుండిరి. 


కొంత కాలమునకు అతనిలో గర్వము, అహంభావము పెరిగెను. పర్యవసానముగా అతని ధర్మపరాయణత 
శ్షీణించ దొడగెను. దేవతల గురువైన బృహస్పతికి తార యను అందమైన భార్య కలదు. సోముడు ఆమెను 
బలవంతముగా తీసుకుపోయెను. అతడు అతి సుందరముగా ఆకర్షణీయముగా నుండుటచే తార అతని (ప్రేమను 
వారించకుండెను... బృహస్పతికి భార్యపై విపరీతమైన మక్కువ. తన భార్యను యిచ్చినేయినుని బృహస్పతి 
పదే పదే అడిగినప్పటికి, సోముడు నిరాకరించెను. 


దీని కారణముగా స్వర్గములో యుద్దము మొదలయ్యెను. మొదటి నుండి బృహస్సృతిపై సద్బావము లేని 
అసుర గురువు శుక్రాచార్యుడు, యిదే అదను అని తలచి సోముని పక్షము వహించెను. అతనితోబాటు 
అసురులందరూ సోముని పక్షము వహించిరి. మహాదేవుడు, అంగిరసుని పుత్రుడైన బృహసృతి పక్షము 
వహించెను. మహాదేవునికి అంగిరసునిపై చాల గౌరవము కలదు. అంగిరసుని తన గురువుగా సరిగణించెడివాడు. 
దీనికొక కారణము గలదు. దక్షుడు యజ్ఞము చేయుచున్నపుడు, దక్షుని కుమార్తె మహాదేవుని భార్య అయిన 
సతీదేవి శరీరమును విడనాడినపుడు, మహాదేవుడు అనను తాను మరచేటంత దుఃఖములో మునిగి యుండెను. 
అప్పుడు నారాయణుడు మహాదేవుని సముదాయించి, అతని సహజ స్వభావము గుర్తుచేయిటకు అంగిరసుని 
పంపెను. అంగిరసుడు ఆ విధముగా జేసి దుఃఖములో మునిగిన మహాదేవుని రక్షించినందులకు, అతనిపై 
మహాదేవునకు విశేషమైన గౌరవము కలదు. 


224 


నవమ స్కంధము 
ఇంద్రుడు, యితర దేవతలు తమ గురువైన బృహస్పతి పక్షము వహించిరి. యుద్దము తీవ్రముగా 
సాగుచుండెను. ఇరుపక్షముల వారు, సోముని అహంభావము కారణముగా, నశింపనున్నట్లు గోచరించెను. 
ఇది చూసి బ్రహ్మ జోక్యము చేసుకొనుటకు నిశ ఎయించను. మనుమడైన సోముని వద్దకు వెళ్ళి తీవ్రముగా 
మందలించి, తారను తీసుకువచ్చి బృహస్పతికి అప్పజెప్పెను. : 


ఆమె గర్భవతిగా నుండుట బృహస్పతి కనుగొనెను. అతని కామెపై విశేషమైన (ప్రేమ యుండుటచే, 
ఆమె తప్పిదమునకు ఆ(గ్రహించకుండెను.. అతడామెతో నిట్లనెను. “నీ గర్భములో శిశువు. పెరుగుచున్నాడు. 
ఎవరి శిశువో నాకు తెలియదు. నీ గర్భము నుండి శిశువును ప్రసరింపుము.. నేను అప్పుడు తండ్రి నగుదును. 
నీవు (స్త్రీ వగుటచేత నిన్ను శపించను. భయపడకుము"'. శిశువు జన్మించెను. పుట్టిన మగ శీశువు చాల 
అందముగా నుండెను. బృహసృతికి ఆ శిశువుపై అనురాగ మెక్కువయ్యెను: సోమునకు కూడ ఆ శిశువుపై 
అనురాగ ముండెను. సోముడు, తన శిశువని బృహస్పతితో వాగ్వాదము ' పెట్టుకొని శిశువును తన కిచ్ముని 
కోరెను. దేవతలు, బుసులు తారను ప్రశ్నించిరి.. కొని సిగ్గు అవమానము ముంచుకురాగా, ఆమె బదులు 
చెప్పకుండెను. కొత్తగా పుట్టిన శిశువు మాట్లూడ మొదలె పెట్టి యిట్లనెను. “నీవు యేల బదులు చెప్పవు? 
నీ భర్త యెడల అవిధేయతతో (ప్రవర్తించితిఐ. నా గురించిన సత్యమును అతడు తెలుసుకొనదలచినపుడు 
నీవు మాట్లాడకుంటివి. నేనెవరో చెప్పుము''. ఆమెను (ప్రక్కకు తీసుకువెళ్ళి రహస్యముగా ఆమె నుండి 
సత్యము తెలుసుకొనుటకు (బ్రహ్మ (ప్రయత్నించెను. ఆమెను పదే పదే అడుగగా, చివరకు నెమ్మదిగా 
తడబడుతూ, సోముడు (చంద్రుడు) శిశువు తండ్రియని చెప్పెను. ఆ శిశువును చంద్రుడు తీసుకువెళ్ళెను. 
కొత్తగా పుట్టిన శిశువు సత్యమును తెలుసుకొన గోరినందులకు బ్రహ్మ అతని ధర్మ పరత్వమున కచ్చెరువందెను. 
ఆ శిశువు మహాజ్ఞాని యని యెంచి బ్రహ్మ ఆ శిశువుకు 'బుధు'డని నామకరణము గావించెను. బుధుడనగా 
తెలుసుకొనువాడు లేక జ్ఞానవంతుడు. 


సూర్య వంశమునకు మూలపురుషుడు, వైవస తుని పుత్రుడు అయిన శ్రాద్దదేవునకు చాల కాలము వరకు 
సంతానము లేకుండెను. అతడు గురువైన వసిష్టుని. యజ్ఞము చేసి మైత్రావరుణులను ప్రారించవలసినదని 
కోరెను. అతని భార్య పుత్రికను బడయగోరెను. యజ్ఞము గావించుచున్నపుడు, తన కోరిక ఫరీంచునట్టు 
చేయమని ఆమె హోతను కోరెను. ఆమె కోరినట్లుగా హోత యజ్ఞము జరిపించెను. ఆమెకు పుత్రిక జన్మించెను 
రాజునకు యిది నిరాశ కలిగించెను. అతడు వసిష్టుని యిదెట్లు జరిగెనని ప్రశ్నించెను. వసిష్టుడు, మహారాణి 
కోరికపై హోత మంత్రములను మార్చి, ఆమెకు పుత్రిక జన్మించునట్లు చేసెనని చెప్పెను. ఆమెకు పుట్టిన 
బిడ్డ పేరు 'ఇళ'. పుట్టిన బిడ్డను బిడ్డడుగా తన తపశ్శక్తేత మార్చవచ్చునని, వసిష్టుడు రాజునకు తెలిపెను, 
వసిష్టుని తపశ్ళ్శక్తిచేత ఆ బాలిక బాలుడుగా మారెను. రాకుమారునికి సుద్యుమ్నుడని "రు పెట్టిరి, 


ఒక పర్యాయము రాకుమారుడు వేటకై ఉత్తర దిక్కుగా వెళ్ళెను. మేరు పర్వత పంక్తులందు ఒక వెచ్చని 
వృక్షముల పొదలో సుద్యుమ్నుడు తన అనుయాయులతో ప్రవేశించెను. ప్రవేశించిన వెంటనే అతడు (స్త్రీగా 
మారెను. అతని అనుయాయులకు, గుర్రమునకు కూడ యిస్టే జరిగెను, ఇట్లు జరుగుటకు మహాదేవుని 
శాపమే కారణము. 


ఒకప్పుడు మహాదేవుని పూజించుటకు బుస్తులు . అరణ్యమునకు వచి రి. మహాదేవుడు. & అరణ్యములో 
వసించుచుండెను. ఎప్సటివలెనే, పార్వతి మహాదేవునితో అరణ్యము నందుండెను. మప ోదేవుని చూడవలతె 


t 


225 


శ్రీమద్భాగవతము 


ఆత్రముతో ముందుగా తెలియబరచకుండ, పార్వతీ పరమేశ్వరులు ఉండు ప్రదేశమున (ప్రవేశించిరి. పార్వతి 
మహాదేవుని ఒడిలో, వివస్త్రయై కూర్చుండెను. బుషులు (ప్రవేశించుట చూచి, ఆమె సిగ్గుతో అక్కడ 
పడియున్న వస్త్రమును కప్పుకుని లేచి వెళ్ళిపోయెను. బుషులు ఇరకాటపు పరిస్తితిలో పడి, అక్కడ నుండి 
వారు నర నారాయణుల ఆశ్రమమునకు వెళ్ళిరి. 


తన భార్యను సముదాయించుటకు మహాదేవుడు యిట్లు శపించెను. ''ఈ అరణ్యములో (ప్రవేశించు వారు 
(స్త్రీలుగా మారెదరు”. ఆ శాపము చేత పురుషులెవరూ ఆ అరణ్యములో (ప్రవేశించకుండిరి. వసిష్టుడు, 
రాకుమారునికి సహాయము చేయవల సినదని మహాదేవుని |ప్రార్షించెను. అప్పుడు, మహాదేవుడు, ఆ రాకుమారుడు 
ఒక నెల పురుషుడుగను, తరువాత నెల (స్త్రీగను, తిరిగి ఒక నెల పురుషుడుగను యిట్లు తన కుమారునకు 
రాజ్యము నిచ్చివేసి అడవికి వెళ్ళి తపమాచరించువరకు జీవించగలడని చెప్పెను. 


సుద్యుమ్నుడు అరణ్యములో (స్త్రీ రూపముతో సంచరించుచున్నపుడు, సోముని పుత్రుడైన బుధుడు 
ఆమె అందమునకు మెచ్చి (పేమలో పడెను. ఆ సమయమున సుద్యుమ్నుడు ఇళగా నుండెను. ఇళా బుధులకు 
ఒక పుత్రుడు కలిగెను. ఆ కుమారునకు పురూరవుడని పేరు పెట్టిరి. చం|(ద్రవంశములో అతడు మొట్టమొదటి 
మహారాజు. 


114 పురూరవుడు 


పురూరవునకు తండ్రి వివేకము, పితామహుడైన సోముని సౌందర్యము సంక్రమించెను. సుద్యుమ్నుడు 
రాజ్యమును పురూరవునకు అప్పగించి అరణ్యమునకు వెళ్ళగా, పురూరవుడు చక్కగా రాజ్య పరిపాలనము 
చేయుచుండెను. పురూరవుని కీర్తి నాలుగు దిక్కులను వ్యాపించెను. 


ఒకసారి ఇంద్రుని సభలో నారదుడు, పురూరవుని సౌందర్యమును, జౌదార్యమును, ధర్మపరాయణతను 
కొనియాడెను. రాజులకు ఉండవలసిన గొప్ప సద్గుణము లన్నియూ పురూరవునిలో కలవని పలికెను. నారదుడు 
పురూరవుని గుణములను శ్లాఘించగా, నాట్యసుందరి ఊర్వశి నారదుని మాటలను విని పురూరవునిపై మమత 
పెంచుకొనెను. పురూరవునిపై ప్రేమతో భూలోకమునకు వచ్చెను. ఆమె పురూరవుని వద్దకు వెళ్ళి అతని 
సౌందర్యమునకు దిగ్భ్రాంతి చెందెను. పురూరవుడు ఊర్వశి సౌందర్యమును (గోలుచుండెను. అతి సరళముగా 
అతడామెతో యిట్లనెను. “దయచేసి కూర్చొని, నీకు సంతోషము చేకూర్చుటకు నేనేమి చేయవలెనో. 
చెప్పుము''. ఆమె మౌనముగా నిలిచి యుండెను. ఆమె నేత్రములు యెన్నో విషయములు తెలుపుచున్నట్టుం 
డెను. ఆమె రాజుపై బరపిన దగహాసముతో కూడిన దృక్కులను చూచి, తనపై ఆమెకు అపేక్ష కలదని 
పురూరవుడు భావించి యిట్లనెను. ''నీ అందమునకు నేను ముగ్చుడనైతిని నీవు నా భార్యవు కాగలవా?”” 


ఊర్వశి యిట్లు జవాబిచ్చెను. “నీవంటి అపురూప సౌందర్యవంతుడు నా యెదుట నిలిచి నన్ను భార్యగా . 
స్వీకరించ దలచినచో, నేను కాదనగలనా? ఈ భూలోకములో గాని, స్వర్గలోకములో గాని నీ సౌందర్యమునకు 
ముగ్రులుగాని (స్త్రీలు ఉండరని నా అభిప్రాయము. నా మనస్సు, నేత్రములు నీ పరమైనవి. నా హృదయము 
(ప్రేమతో ఉప్పాంగగా,నీకడకు వచ్చితిని. కాని నన్ను భార్యగా పొందుటకు నీవు రెండు షరతులను పాటించవలసి 


226 


నవమ స్కంధము 
యున్నది". 


రాజు యిట్లనెను. '' ఆజ్ఞాపించు, (పేమ సుందరీ! నీవు యేది చెప్పిననూ చేయుటకు సిద్దముగా నున్నాను?*. . 
ఆమె యిట్లనెను. ''ఇవినా పెంపుడు మేకలు. వాటిని రక్షీంపవలెను. వాటికి యెటువంటి హానియు కలుగదని 
నీవు మాట యివ్వవలెను. రెండవ నిబంధన: సంగమించునపుడు తప్ప నిన్ను వివస్తునిగా నేనెన్నడూ. నిన్ను 
చూడకూడదు. నేను నెయ్యి తప్ప యింకేదియు భుజించను''. 


రాజు ఆమె నిబంధలని ్నటేనీ అంగీకరించెను. వారు భార్యాభర్తలైరి. చాల కాలము వారు యీ భూలోకము 
నందు, స్వర్గలోకమునందు, వనములందు సంచరించి ఆనందముగా కాలము గడుపుచుండిరి. కుబేరుని చైత్ర 
వనములో వారు తరచు కాలము గడపుచుండెడివారు. 


ఊర్వశి లేని స్వర్గము నిర్జీవముగా నున్నట్లు ఇంద్రునకు గోచరించెను. ఆమెను తిరిగి స్వర్గమునకు 
రప్పించుటకు అతడు నిశ్చయించుకొనెను. ఒకరోజు పురూరవుడు ఊర్వశి గాఢముగా. నిద్రించు సమయ 
మున,' ఇంద్రుడు పంపగా గంధర్వులు. వచ్చి . మేకలను అ పహరించిరి. వాటిని. తోలుకుని ' గంధర్వులు 
వెళ్ళుచున్నపుడు అవి అరచిన అరుపులకు వారికి తెలివి వచ్చెను. ఊర్వశి మతిచెడిన దానివలె. నుండెను. 
విచారములో నున్న ఊర్వశి పురూరవుని మేల్కొలిపి, అతనిని పరుషముగా నిందించెను. ఆమె అతనితో 
యిట్లనెను. '' నీవు గొప్ప వీరుడవని తలచి నేను తెలివి తక్కువ దానినైతిని. నా "పెంపుడు మేకలను రక్షించగలవని 
నమ్మినాను. వానిని యిప్పుడు అపహరించినారు. నీలో మగతనమే లేదు. వెలుగు ఉండినప్పుడే నీవు మగతనము 


ప్రదర్శింతువు. రాత్రి ఆడువారివలె నిద్రపోవుచు బయటకు వెళ్ళుటకు ధైర్యములేని పిరికిపందవు. నా మేకలను 
రక్షింపలేకపోతివి. నన్ను మోసగించినావు''. 


ఆమె పరుష వాక్కులను విన్న రాజు మంచము నుండి ఉరికి; కత్తి తీసుకుని దొంగలను పట్టుకొనుటకు 
బయటకు వెళ్ళెను. అతని శరీరముపై వస్త్రములు లేవు. అదే సమయములో, ఇంద్రుని మాయోపాయముచేత 
ఆకాశమున ప్రకాశవంతమైన మెరుపాకటి మెరసెను. గంధర్వులు మేకలను వదలిపెట్టి అదృశ్యమైరి. వివస్తుడైన 
రాజును చూచిన ఊర్వశి కూడా అదృశ్యురాలయ్యెను. తిరిగి వచ్చిన రాజు ఆమె లేకుండుట కనుగొనెను. 


ఊర్వశి లేని జీవితము పురూరవునకు దుర్చరముగా నుండెను. భూలోకమంతయు ఆమెను వెదకుచు 
తిరుగజొచ్చెను. సరస్వతీ నదీ తీరమునకు వెళ్ళగా, అక్కడ ఊర్వశి సఖుల నైదుగురిని అతడు చూచెను. 
ఆమెకు అతని సందేశ మీ విధముగా నుండెను. ''ప్రియా! నన్ను విడిచి వెళ్ళకుము. ' నన్ను క్రూరముగా 
హింసింపకుము. నాతోనే యుండుము. నీ కొరకైయీ విధముగా తిరుగుచుంటిని. ఒకప్పుడు నిన్ను (ప్రేమించిన 
నా యీ శరీరము శిథిలము కానున్నది గ్రద్దలు, తోడేళ్ళు నా శరీరమును తినగిలవు”' 


ఊర్వశి సమాధానము యీ విధముగా నుండెను. '"అబద్దము లాడకుము. తోడేళ్లు వీన్ను తిని 
యుండనవసరము లేదు. ఆడువారిని నమ్మరాదని నీవు యింకను (గ్రహించలేదా? .వారికి దేనిపైననుగాని, 
యెవరి యందుగాని శాశ్వతమైన (పేమ యుండదు. వారి హృదయములు తోడేళ్ళ వంటివి. వారు 
కరుణారహితులు, (క్రూరులు, హృదయము లేని వారు, ఓర్పు లేనివారు, వారి కోర్కెలను తీర్చుకొనుటలో 
బహు మొండివారు. వారిని నమ్మిన ప్రియుని, భర్తను, సోదరుని, యెవరినైనను, యేదో ఒక నెపము మీద 
చంపుటకు వెనుకాడరు. అది వేరే విషయము, అదంతయు వదలిపెట్టుము. ఈ సంవత్సరాంతమున సీను 


22] 


శ్రీమద్భాగవతము 
నన్ను కలుసుకుని ఒక రాత్రి గడపగలవు. అప్పుడు నీకు పుత్రుడు సమకూరును"'. 


ఆమెను తిరిగి కలుసుకొనబోతున్నానని, ఆమె శిశువుతో నున్నదని, ఆ శిశువు తన సింహాసనమునకు 
వారసుడగునని తెలుసుకుని ఉత్సాహముతో గంతులు వేసెను. ఆమె చెప్పినట్టుగనే, ఒకరోజు రాత్రి ఆమె 
' .పురూరవునితో గడిపెను. ఆమె వెళ్ళిపోవు సమయము రాగానే, అతనికి విచారముగ నుండెను. ఊర్వశి 
యిట్లు చౌప్పెను. “ గంధర్వులను ప్రార్షింపుము. వారు మనలను యేకము గావింతురు"'. 


పురూరవుడు గంధర్వులను ప్రార్థించెను. అతనికి ఒక అగ్ని పాత్రను యిచ్చి యిట్లు పలికిరి. '“ఈ అగ్ని 
పాత్రతో మేము చెప్పినట్టు మంత్ర విధులను గావింపుము. నీవు తిరిగి ఊర్వశిని చేరగలవు''. 


అతడు చెట్టుక్రింద ఆ పాత్రను పూడ్చి, ఆ రాత్రి అంతయు ఆమెను గురించి ఆలోచించుచుండెను. 
ఆ రాత్రి స్వప్నములో మూడు వేదములను గాంచెను. ఉదయమున తాను పాత్రను పూడ్చి పెట్టియున్న 
(ప్రదేశమునకు వెళ్ళెను. గంధర్వలు చెప్పినట్లుగా అతడు అరణులను తీసుకుని ఒక దానితో నొకటి రాపిడి 
చేసెను. అట్లు రాపిడి చేయగా అగ్ని ఉద్భవించెను. అగ్ని మూడు రూపములు ధరించెను. .ఈ మూడును 
మూడు వేదములకు ప్రతినిధులు. అవి: గార్హ్వపత్యము, ఆహవనీయము, దక్షిణాగ్ని. 


అగ్ని సాక్షీగా అతడు నారాయణుని పూజించి, తన కోరికను (ప్రసాదింపుమని ప్రార్థించెను. 


పురూరవుని కోరిక సిద్దించెను. అతడు గంధర్వుల నివాస స్థలము చేరి ఊర్వశిని తిరిగి పొందెను. 


115 ' పరశురాముడు 


పురూరవుని కుటుంబములో గాధియను మహారాజు జన్మించెను. అతని పుత్రిక సత్యవతి. రుచీకుడను 
బ్రాహ్మణుడు గాధి మహారాజు వద్దకు వచ్చి, సత్యవతిని తనకిచ్చి వివాహము చేయమని కోరెను. రాజు 
రుచీకునితో నిట్లనెను. ''నీవు నా కుమార్తెను వివాహమాడవలెనన్న, ఒక వెయ్యి అశ్వములను నాకు కానుకగా 
నియ్యవలెను; ఆ అశ్వములు చంద్రునివలె పాలతెలుపు శరీరము, నల్లని చెవులను కలిగి యుండవలెను. నా 
కుమార్తెపై నీకు యెనలేని (ప్రేమ యున్నచో యీ కన్యాశుల్కమును నీవు యివ్వగలవు. ఈ విధముగా శుల్మము 
తీసుకొనుట మాకు ఆచారము కాదు. కాని నా పుత్రికపై నీకు యెంతవరకు (ప్రేమ ఉన్నదో తెలుసుకొనగోరి 
యీ శుల్కము నడుగుచున్నాను''. రుచీకుడు సాగరరాజైన వరుణుని కడకేగి తనకు సహాయము చేయవలసిన 
దని ప్రార్జించెను. రుచీకుడు వేయి అశ్వములతో తిరిగి వచ్చి వాటిని గాధిరాజు కొసగి, సత్యవతిని తనకిచ్చి 
వివాహము చేయుమనెను. గాధిరాజు సంతుష్టుడై, తన కుమార్తెకు తగిన వరుడు లభించెనని తలచి ఆమెను 
రుచీకునికిచ్చి వివాహము చేసెను. 


గాధి రాజునకు పుత్రులు లేకుండిరి. రుచీకునకు కూడ క పుత్రుడు కలుగలేదు. గాధి భార్య, సత్యవతి. 
యిద్దరూ తమకు సంతానము కలుగునట్లు సహాయపడవలెనని రుచీకుని కోరగా, అతడందుల కంగీకరించెను. 


వారికొరకు, మంత్రములచే పునీతమైన జలమును రెండు మట్టీ పాత్రలలో నుంచెను. ఒకటి రాజు భార్య 


228 


నవమ స్కంధము 


కొరకు. ఆ పాత్రలోని జలము త్రాగిన (స్త్రీకి క్షత్రియ గుణములు కలిగిన పుత్రుడు కలుగునట్లు రుచీకుడు 
మంత్రించెను. తన భార్య కొరకు రెండవ పాత్రలోని జలమును బ్రాహ్మణ గుణములు కలిగిన పుత్రుడు 
జన్మించునట్టు మంత్రించెను ఆ రెండు పాత్రలను ఆశ్రమములో నుంచి, రుచీకుడు ప్రాతః స్పంధ్యావందన 
విధులు నెరవేర్చుటకు నదీ తీరమునకు వెళ్ళెను 


ఆ ఇరువురు (స్త్రీలు ఆశ్రమములో తన కొరకై యుంచిన రెండు పాత్రలను చూచిరి. గాధి రాజు భార్య, 
రుచీకుడు తన భార్య యెడల సహజముగా పక్షపాతముతో నుండగలడని అనుమానించెను. సత్యవతి కుద్దేశించిన 
పాత్ర జలము, తన కుద్దేశించిన దానికన్న మెరుగుగా నుండగలదని తలపోసెను. తన పుత్రుడు, మనుమని 
కన్న ఉత్తముడుగా నుండవలెనని తలంచెను. అందుచేత ఆమె కుమార్తెతో యీ పాత్రలను తారుమారు చేసినను 
యెటువంటి హాని జరుగబోదని, రెండును కూడ పుత్రులను ప్రసాదించుటకేయని చెప్పెను. సరళ 
స్వభావురాలైన సత్యవతి అట్టు కానిమ్మని పలికెను రుచీకుడు తిరిగి వచ్చేలోపల వారా పాత్రలలోని జలమును 
త్రాగిరి ఆ తర్వాత సత్యవతి తన భర్తతో తల్లి సలహాపై ఆ పాత్రలను తారుమారు చేసినట్లు చెప్పెను 
తల్లీ కుమార్తెల తెలివితక్కువ తనమునకు అతడు కోపగించెను 


“నాతో చెప్పకుండ మీరిద్దరూ యీ విధముగా యెందుకు చేసిరి?'' అని రుచీకుడు పలికెను. ''మీరిడ్దరూ 
పుత్రులు కావలెనని కోరగా ఆమెకు క్షత్రియ గుణములుకల బాలుడు జన్మించునట్టును, నీకు బ్రాహ్మణ 
గుణములుకల పుత్రుడు జన్మించునట్టును నేను ఆ రెండు పాత్రలలోని జలమును మంత్రించినాను అది 
యిప్పుడు తారుమారైనది నీకు కలుగబోయే తమ్ముడు సాధు పురుషుడుగను, నీ కుమారుడు వీరుడైన 
క్షత్రియుడుగను ఉందురు'' ఊ విషయము సత్యవతిని కలవరపరచెను ఆమె భర్త పాదములపైబడి యేదో 
ఒక విధముగా తిరిగి మార్చమని కోరెను. రుచీకు డిట్టునెను. “'నేను ఒటి మాత్రము చేయగలను ఒక తరము 
తర్వాత జరుగునట్టు చేయగలను నీ పుత్రుడు సరళ స్వభావము కలిగియుండును, కాని నీ మనుమడు 
క్షత్రియ గుణములు కలవాడై యుండును"! 


సత్యవతికి కుమారుడు పుకును అతని పేరు జమదగ్ని అతడు సాధుత్వము మూర్తీభవించినట్టుండెను 
తల్లివలె అతి సరళముగా, ఆప్యాయముగా నుండెను సత్యవతి మరణించినపుడు, ఆమె కౌశికి నదిగా 
రూపొందెను ఆ నది లోకమునంతను పునీతము గావించునదిగా ప్రసిద్దికెక్కెను 


జమదగ్ని రేణుకను వివాహమాడెను వారికి అయిదుగురు పుత్రులు కలిగిరి. వారు --- వసుమనుడు, 
వసువు, వసుషేణుడు, రుమణ్వంతుడు, రాముడు చివరివాడైన రాముడు క్షత్రియ గుణములు కలిగి 
యుండెను కాని అతడు తరువాత కాలములో క్షత్రియ ద్వేషిగా పేరుగాంచెను అతడు, పాపపూరితమైన 
హైహయ రాజుల నుండి యీ లోకమును రక్షించుటకు, భగవంతుని అవతారముగా వెలసెనని చెప్పుచుందురు 
భార్గవ రామునిలో రాజస తామస గుణము లధికముగా నుండెను తనకు గౌరవము చూపక అవమానించిన 
వారిని, అదెంత స్వల్పమైనను, తీవ్రముగా శిక్షించుచుండెను సహజముగా అతడు క్షత్రియుడు కాని పుట్టుకచే 
బ్రాహ్మణుడగుటచేత, బ్రాహ్మణులను గౌరవించని క్షత్రియులను శిక్షించుచుండెను 


229 


శ్రీమద్భాగవతము 


116  కార్తవీర్యుడు 


హైహయ దేశము రాజు కొర్తవీర్యార్ణునుడు. అతడు నారాయణుని అంశమైన దత్తాత్రేయుని కొలిచెను. 
అతనికి వేయి బాహువులు. అతని నెవరూ జయింపలేకుండిరి. అతడు చాల శక్తిమంతుడు. లోకములో మిక్కిలి 
బలపరాక్రమములు కలవాడని (ప్రసిద్దిగాంచెను. ఈ గుణములు అతనిలో అహంభావమును పెంచెను. ఒకసారి 
అతడు నర్మదా నదిలో భార్యలతోగూడి స్నానము చేయుచుండెను. అతడు తన వేయి బాహువుల శక్తితో 
నదీ ప్రవాహము నరికట్టి స్తంభింపజేసెను. నదికి అవతలిగట్టున రావణుడు గుడారములో నుండగా నదీజలము 
చేత ఆ గుడారము తడిసెను. దీనికి కారణభూతుడు హైహయ రాజైన కార్తవీర్యార్ణునుడని తెలుసుకొని, 
రావణుడు సహింపలేకపోయెను. రావణుడు కార్తవీర్యార్డుని సమీపించి అతడి నవమానించుటకు ప్రయత్నించెను. 
కాని కార్తవీర్యార్జునుడు రావణుని తన భార్యల సమక్షములో పట్టుకుని నవ్వులపాలు జేసెను. రావణుని బందీగా 
చేసి మాహిష్మతీ నగరములో కొంతకాలముంచి, తీవ్రముగా అవమానించిన పిదప విడిచిపుచ్చెను. 


ఒకసారి కార్తవీర్యుడు అరణ్యములో వేటాడుచు సంచరించుచుండెను. అట్టు సంచరించుచున్న కార్తవీర్యుడు 
కాకతాళీయముగా జమదగ్ని ఆశ్రమము ప్రవేశించెను. తన ఆశ్రమమందున్న గోవు కామధేనువు సహాయముతో 
కార్తవీర్యార్దునుని అతని పరివారమును జమదగ్ని ఆదరించి వారిని సంతుష్టిపరచెను. కామధేనువు శక్తిసంపదలకు 
కార్తవీర్యుడు ముగ్దుడయ్యెను. అటువంటి కామధేనువును పొందిన జమదగ్నిపై అసూయ కలిగెను. అతడు 
ఆశ్రమము విడిచి వెళ్ళునపుడు తన పరిచారకులను కామధేనువును దొంగిలించి నగరమునకు తరలించుకు 
రమ్మని చెప్పెను. అతని ఆజ్ఞను శిరసావహించి, దీనముగా అంబాయని అరచుచున్న కామధేనువును మాహిష్మతి 
నగరమునకు తరలించుకు పోయిరి. ఇంతలో ఆశ్రమమునకు తిరిగి వచ్చిన భార్గవరాముడు కామధేనువును 
అపహరించిన విషయము తెలుసుకొనెను. కర్ర దెబ్బతిన్న త్రాచుప్రాము వలె బుస్సుమని యెగసెను. అతడు 
తన గండ్రగొడ్డలిని, విల్లు, అమ్ములను తీసుకుని మాహిష్మతి నగరమువైపు వెళ్ళెను. 


నగరము సమీపించుచున్న కార్తవీర్యుడు, భార్గవరాముడు తనను వెంబడించుట జూచెను. ఇదివరలో అతడు 
భార్గవరాముని చూచియుండలేదు. లేడి చర్మము ధరించిన బ్రాహ్మణునివలె భార్గవరాముడు (ప్రకాశించుచుం 
డెను. అంతవరకు మాత్రమే బ్రాహ్మణుని పోలికలు. కాని యీ బ్రాహ్మణుడు విల్లు, అమ్ములు ధరించి 
యుండెను. పైగా భుజముపై గండ్రగొడ్డలి కలదు. ప్రశయకాలమందు (ప్రకాశించు తీక్షణమైన సూర్యునివలె 
నుండెను. తనతో యుద్దము చేయుటకు భార్గవరాముడు వచ్చెనని కార్తవీర్యుడు తలచి, పదిహేడు అక్షౌహిణుల 
"సైన్యమును పంపెను. 


ఏకాకిగా కార్తవీర్యార్డుని "సైన్యమును భార్గవరాముడు హతము గావించెను. సైన్యమంతయు నాశనమగుటు 
జూచి, కార్తవీర్యుడు రణరంగములో (ప్రవేశించెను. అతని అయిదువందల బాహువులలో అయిదువందల 
ధనుస్సులుండెను. మిగిలిన అయిదువందల బాహువులు అమ్ములను ధనుస్సుల నుండి విడిచి పెట్టుచుండెను. 
కాని భార్గవరాముడు ఆ బాణములను (త్రుంచివేసెను. అంతట కార్తవీర్యుడు రాళ్ళను వృక్షములను విసరగా, 
అతని బాహువులను తన గండ్రగొడ్డలితో నరికివేసెను. ఒక క్షణము తర్వాత కార్తవీర్యుని శిరస్సును 
నరికివేసెను. కార్తవీర్యుని పదివేలమంది పుత్రులు తమ తండ్రి మరణమునకు దిగ్ర్రాంతులై భయముతో ఆ. 
ప్రదేశము విడిచి పారిపోయిరి. 


230 


నవమ స్కంధము 


భార్గవరాముడు కామధేనువును. దూడను తీసుకుని ఆశ్రమమునకు తిరిగి వచ్చెను. జమదగ్ని యుద్ద 
. విశేషములను, కార్తవీర్యుని మరణమును విని యుండెను. కొంతసేపు మౌనము వహించి తర్వాత యిట్లనెను. 
వత్సా, రామా! కృత్రియుని చంపుట మహాపాపము. నీ కోపమే నీ లోపము. క్షమ వహించి యుండవలెను. 
ఈ క్షమాగుణము వలననే బ్రాహ్మణులను యితరులు గౌరవింతురు. క్షమాగుణము వలన వారి ముఖములు 
తేబోవంతములై యుంటున్నవి. బ్రాహ్మణులు భగవంతునికి పీతిపాత్రులగుటకు వారి ఓర్చు కారణము. 
కార్తవీర్యుడు ఉత్తమ క్షత్రియుడు. అతడు నీచే హతుడైనాడు. ఈ పాపము బ్రహ్మ హత్యా పాపముకన్న గొప్పది. 
పుణ్యనదీ తీరములను సందర్శించుటవలన యౌ పాపము పరిహారము కాగలదు. ఒక సంవత్సర కాలము 
తీర్ణములన్నిటినీ సందర్శించి తిరిగి రమ్ము". ''అక్టు చేయుదును” అని భార్గవరాముడు పలికి పుణ్య నదీ 
తీర్థములను సందర్శించుటకు వెడలెను. 


సంవత్సరము తర్వాత భార్గవరాముడు పుణ్య తీర్హయా[త్రలు ముగించుకుని తిరిగి వచ్చెను. అతని రాకకు 
తల్లిదండ్రులెంతో సంతోషించిరి. "ఒకసారి జమదగ్ని భార్య రేణుక, మంచినీరు కొనితెచ్చుటకు ప్రతిదినము 
వలె ఆ దినము కూడ నదీతీరమునకు వెళ్ళెను. అచట చిత్రసేనుడను గంధర్వుడు అప్పురసలతో కూడి 
జలక్రీడ సల్పుచుండెను. రేణుక ఆ గంధర్వుని చూచి తనలో యిట్లు తలపోసెను. “ఆహా! ఎంతటి 
సౌందర్యవంతు డితడు''. ఆరోజు ఆమె (ప్రతిదినముకన్న మరికొంతకాలము నది ఒడ్డున గడపెను. ఆమె 
తిరిగి ఆశ్రమమునకు వచ్చుసరికి హోమమొనర్చు సమయము దాటెను. ఆలస్యముగా వచ్చినందుకు తన 
భర్త ఆ(గ్రహించగలడని, సంకోచముతో ఆమె ఆశ్రమములో (ప్రవేశించెను. మంచినీటీ పాత్రను అతని పాదముల 
వడ్డ నుంచి ఆమె చేతులు జోడించి నిలుచుండెను. జమదగ్ని మహర్షి తన జ్ఞాన నేత్రముతో ఆమె ఆలస్యమునకు 
కారణము (గ్రహించెను. కొద్ది నిముషములే అయిన్పపటికీ, ఆమెకు మానసికముగా పాపపు తలంపులు 
కల్షినందుకు జమదగ్ని ఆ(గ్రహించెను. ఒక పరపురుషుడు తన భర్తకన్న సౌందర్యవంతుడనే ఆలోచన కలుగుట 
పాపము. అతడు తన పుత్రులను పిలిచి వారితో యిట్లనెను. “ఈమె పాపము చేసినది. తక్షణమే ఆమెకు 
సంహరింపుడు''. పుత్రులు సంకోచించిరి. ఆ(గహముతో ఆజ్ఞాపించిన తం(డి మాటలను విని, తమ తల్లిని 
సంహరించుటకు వారు సంకోచించించిరి. అపుడు జమదగ్ని తన కనిష్ట పుత్రుడైన భాగ్గవరాముని పిలిచి, 
“నీ తల్లిని సోదరులను సంహరింపుము. ఇది నా ఆజ్ఞు' అని పలికెను. అతడు ఒక క్షణమైనను సంకోచింపక, 
తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని సోదరులను సంహరించెను. జమదగ్ని సంతోషించి భార్లవరాముని మెచ్చుకొని 
యిట్లనెను. ““కుమారా! నా ఆజ్ఞను నీవు తక్షణమే నెరవేర్చినందుకు నిన్ను మెచ్చుకొనుచున్నాను. నీవు 
యేదైన వరము నడుగుము. నేను నీకు ప్రసాదించెదను''. 


భార్గవ (పరశు) రాముడు తండ్రి పాదముల పైబడి యిట్లనెను. ''తండ్రీ! నా తల్లీ సోదరులు తిరిగి సజీవులు 
కావలెనని నా కోరిక. అంతేకాక, వారికి జరిగిన విషయము స్మృతి యందుండ కూడదు''. తం(డి జమదగ్నికి 
భార్యపై, యితర పుత్రులపై కలిగిన ఆగ్రహము అదృశ్యమయ్యెను. అతని చివరి కుమారుడు కోరిన వరమును 
ఆనందముతో (ప్రసాదించెను. వారు నిద్ర నుండి లేచినట్టు లేచిరి. జరిగిన దేమియు వారికి తెలియకుండెను. 


ఇట్లుండగా, తమ తండ్రిని సంహరించిన పరశురాముని మై కార్తవీర్యార్డునుని పుత్రులు ద్వేషము పెంచుకొను 
చుండిరి. ఒకసారి పరశురాముడు తన్న సోదరులతో అడవికి వెళ్ళినపుడు, కార్తనీర్యుని కుమారులు జమదగ్ని . 
ఆశ్రమమునకు వచ్చిరి. ముసలివారైన రేణుకా జమదగ్నులు మాత్రమే యింట నుండుట గమనించి, వారు 
యిదే తగిన సమయమని తలపోసిరి. జమదగ్ని అగ్నిహోత్రము ముందు కూర్చుని యుండగా, రేణుక ' 


231 


శ్రీమద్భాగవతము 


భర్తకు సహాయపడుచుండెను. కార్తవీర్యుని కుమారులు కత్తులు దూసి వేగముగా జమదగ్నిని సమీపించిరి. 
వారేమి చేయనున్నారో రేణుక (గ్రహించెను. ఆమె, తన భర్తను సంహరింపవలదని కార్తవీర్యుని కుమారులను 
వేడుకొనెను. కొని వారు వినకుండిరి. భగవంతుని ధ్యానించుచున్న జమదగ్ని తలను వారు నరికివేసిరి. 
వారు తలచిన కార్యము సమాప్తి అయిన తక్షణమే అక్కడ నుండి వారు పారిపోయిరి. 


రేణుక ''రామా! రామా!'' యని గట్టిగా అరచెను. ఆమె అర్తనాదము దూరము నుండి వినిన పరశురాముడు 
పరుగుపరుగున ఆశ్రమమునకు తిరిగి వచ్చి జరిగిన ఘోరమును కనులార చూచెను. మరణించిన తం(డ్రినొక 
సారి వీక్షించెను. సర్వస ము తన సోదరులకు. వదలిపెట్టి, గం|[డ్రగొడ్డలిని చేతబట్టుకుని వడివడిగా ఆశ్రమము 
నుండి వెళ్ళెను. ఆ క్షణములో అతడు క్షత్రియులనందరినీ సంహరింప నిశ్చయించుకొనెను. అతడు మెరపు 
వేగముతో మాహిష్మతీ నగరము చేరెను. కార్తవీర్యుని పుత్రుల నందరినీ అతి సులభముగా సంహరించెను. 
పరశురాముని ప్రతీకార తీక్షణతకు వారేమియు చేయలేక నిస్సహాయులైరి. వారి తలలను నరికివేసి వాటిని 
గుట్టుగా (ప్రోగుచేసెను. నగరమంతయు ధ్వంసమై రక్తము కాలువలు కట్టి ప్రవహించెను. 


పరశురాముని ఆగ్రహము ఉపశమించలేదు. అతడు లోకమంతయు సంచరించెను. క్షత్రియులను సంహరిం 
చుటయే అతని ధ్యేయము. లోకమంతయు యిరువది యొక్క పర్యాయములు సంచరించి, క్షత్రియుల నందరినీ 
సంహరించి, వారి రక్తముతో అయిదు సరస్సులు నిండునట్లు చేసెను. ఆ అయిదు సరస్సులు శమంత 
పంచకమను పేరు పొందెను. శమంత పంచకము వద్ద తన తండ్రికి అంత్యక్రియలు జరిపెను. పరశురాముడొ 
క్కడే తన తండ్రికి జలమునకు బదులుగా రక్తముతో తర ణము వదలి అంత్యక్రియలు జరిపెను. 


అనేక క్షత్రియులను సంహరించిన పాపమును కడిగి వేసుకొనుటకు పరశురాముడు యజ్ఞములు జరిపెను. 
పాపభూయిష్టురైన హైహయ రాజుల నుండి లోకమును రక్షించుటకు భగవంతుడు పరశురాముడుగా 
అవతరించెనని చెప్పుదురు. తరువాత మన్వంతరములో సప్తర్షులలో పరశురాము డొకడని చెప్పుదురు. 


117  కౌశికునకు వసిష్టుని ఆతిధ్యము 


పురూరవునకు ఆరుగురు పుత్రులు, వారిలో జ్యేష్టుడు అయువు. అతని వారసులలో నహుషుడు, అతని 
పుత్రుడు యయాతి, తర్వాత పు పూరు చక్రవర్తి ఈ వంశము వారందరు పొరవులుగా ప్రసిద్దికెక్కిరి. 


పురూరవుని కనిష్టపుత్రుడు విజయుడు. విజయుని కుమారుడు భీముడు. కాంచనుడు భీముని కుమారుడు. 
కాంచనుని కుమారుడు జహ్నువు. గంగానది భగీరథుని వెంట వెళ్ళుచున్నపుడు, జహ్నువు గంగానదిని 
త్రాగివేసెన్ను జహు వు కుమారుడు పురు. బలుకుడు పురుని పుత్రుడు. బలకుని పుత్రుడు అజకుడు. కుశుడు 
అజకుని కుమారుడు. కుశునకు నలుగురు కుమారులు, వీరిలో కనిష్టుడు కుశనాభుడు. సత్యవతి తండ్రియైన 
గాధి, కుశనాభుని పుత్రుడు. గాధి కుమారుడు కౌశికుడు, అతడే విశ్వామిత్రుడుగా ప్రసిద్దికెక్కెను. . 


కౌశికుడు పేరుపొందిన మహారాజు, అతడు చక్కగా పరిపాలించెను. అందుచే ఉత్తముడైన రాజుగా 
(ప్రసిద్దిగాంచెను. 


232 


నవమ స్కంధము 


ఒక పర్యాయము పెద్ద బలగముతో అతడు అరణ్యమున కేగెను. అతడు అనేక ప్రదేశములకు వెళ్ళుచుండెను. 
తన రాజ్యములోని అనేక నగరములను సందర్శించెను. ప్రయాణము చేయునపుడు, అందమైన నదులను, 
కొండలను, ఆశ్రమములను. తిలకించుచుండెను. అట్టి ఆశ్రమములలో బ్రహ్మ పుత్రుడైన వసిష్టుని ఆశ్రమ 
మొకటి గలదు. దూరము నుండి కౌశికుడు ఆశ్రమములోని అందమైన పుష్ప వృక్షములను, పొదలను, లతలను 
గాంచెను. ఆశ్రమము (ప్రక్క నుండి పారుచున్న సెలయేటిని కూడ అతడు చూచెను. లేళ్ళు, యితర సాధు 
జంతువులు సంచరించుట రాజు గమనించెను. అచ్చట సిద్దులు, చారణులు, గంధర్వులు, కిన్నరులు కూడ 
సంచరించుట చూచి కౌశికు డాశ్చర్యము చెందెను. అచ్చటి వృశ్షములందున్న పక్షుల గూళ్ళ నుండి వచ్చు 
మధుర సంగీత నినాదములతో ఆశ్రమము 'ప్రతిధ ;నించుచుండెను. ఆ ఆశ్రమునందే కాక, దాని పరినరములలో 
కూడ (ప్రశాంతత కానవచ్చుచుండెను. ఆశ్రమము దగ్గరకు సమీపించగా, రాజు అనేకులు బుషులు తపస్సు 
చేయుచుండుట జూచెను. ధ్యానములో నున్న బుషులకు బాహ్య ప్రపంచ జ్ఞానము లేకుండెను. అతడు 
వినియున్న (బ్రహ్మ లోకము స్వర్గమునందుకాక, యీ వసిష్టుని ఆశ్రమమునందే యున్నట్టు గోచరించెను. 


ఆశ్రమములోని బుషులను సందర్శించి వారికి నమస్కరించుట ఆనాటి మహారాజుల సంప్రదాయము. 
బుషులు కూడ రాజులకు ఆశ్రమములో స్వాగత సత్కారములు జరుపుట ఆచారము. రాజులు నారాయణుని 
(ప్రతినిధులని ఆనాడు భావించెడివారు. కౌశికుడు వసిష్టుని ఆశ్రమములో 'ప్రవేశించి, వసిష్ట మహర్షికి సాష్టాంగ 
(ప్రణామములు జేసెను. వసిష్టుడు చాల సంతో పించి, ఆనందోత్సాహములతో రాజు నాహ్వానించెను. మహారాజున 
కుచితమైన ఆసనము దెప్పించి దానిపై అతనిని గూర్చుండబెక్టైను. తర్వాత రాజునకు ఫలములు, మంచినీరు 
సమర్పించెను. రాజు అత్యంత వినయముతో వాటిని స్వీకరించగా కొద్దిసేపు వారిద్దరు సంభాషించిరి. 
లోకరీతిలో వసిష్టుడు అడుగవలసిన నిషయముల. నడిగి తెరిసికొనెను. వసిష్టు డిట్టనెను. '“మీరు శ్నేమమని 
తలచెదను. మీ ధర్మ పరిపాలనలో పౌరులందరూ సుఖశాంతులతో జీవించుచున్నారని భావించెదను. సేవక 
పరివారము విధేయులై తమ సేవలను జరుపుచున్నారని తలంతును. శత్రువులందరూ అణగిమణగి యున్నారు 
కదా? సేనలు బలపరాక్రమ సహితములై యున్నవా? కోశాగారమునకు ధన లోపము లేదుగదా? కుటుంబ 
ములో అందరూ కుశలమేనా?'' కౌశికుడు అన్ని (ప్రశ్నలకు సరియైన సమాధానములు తెలిపి, బుషిని కుశల 
ప్రశ్నలు వేసెను. క్రూరమృగముల వలన యెట్టి హాని కలుగకుండ, బుషుల తపస్సు నిర్విఘ్నముగా 
సాగుచున్నదా యని యడిగి తెలునుకొనెను. 


వసిష్టుడు, కౌశికుడు పరస్పర గౌరవ భావముతో చాలసేపు అనేక విషయములపై ముచ ఎటించిరి. అట్టు 
చాలసేపు వారు యిరువురు సంభాషించిన తర్వాత వసిష్టు డిట్టునెను. “నా ఆతిధ్యము సీ ,$కరించవలసినదని 
కోరుతున్నాను. నా ఆశ్రమమునకు సేనా సమేతముగా వచ్చి పావనము గావించుట చాల అరుదు. నీకు 
విందుచేసి ఆనందము చేకూర్చవలెనని నా అభీష్టము. నీవు సత్పురుషుడవు, ధర్మప్రభుడవు. నిన్ను 
సత్కరించుట నాకు సంతోషము"'. 


వసిష్టుని ఆదరాభిమానములకు కౌశికుడు మిక్కిలి సంతోషించెను. అత్యంత వినయముతో కౌశికుడిట్టనెను. 
'“ఆదరపూర్వకమైన పలుకులే నాక్షు విందు. పాలు ఫలములు యిది వరకే యిచ్చి యున్నావు. నీ దర్శనము 
చేత యీ జన్మ పరిశుద్దమైనది. ఇంతకన్నను సంతృప్తి కలిగించున దింకేమి గలదు? నిన్ను దైవముగా మేము 

గౌరవించవలసియున్నది, నీవు నన్ను గౌరనించి సత్కరించవలెననుట ఉచితముగా లేదు. నేను సెలవు తీసుకుని 
ప్రయాణము కొనసాగించెదను''. తన బలగమున కంతకూ విందు చేయుట వసిష్టునకు యిబ్బంది కల్గించునని 


233 


శ్రీమద్భాగవతము 


భావించి, నేర్పుగా వెళ్ళవలెనని లేచెను. కాని వసిష్టుడు యిందు కంగీకరించకుండెను. తన విందు 
గౌరవమర్యాదలను కౌశికుడు అతవి బలగము స్వీకరించవలసినదని వసిష్టుడు పదేపదే కోరెను చివరకు 
కౌశికుడు వసిష్టుని ఆతిధ్యము నంగీకరించి యిట్లనెను. '“బుషినర్యా! అటులనే కానిండు, మాకు ఆతిధ్య 
మొసగుటకు మీరు చూపు ఆసక్తి మేము తప్పించుకొనలేని పరిస్తితిని కల్పించినది. ఇది మీ సద్గుణమునకు 
నిదర్శనము”. వారిరువురూ నవ్వుచు ఆశ్రమము బయటకు వెళ్ళిరి వసిష్టుడు, ''సురభీ! శబళీ! వెంటనే 
ఇక్కడకు రమ్ము'' అని కేకవేసెను. 


వసిష్టుడు యెవరిని పిలుచుచుండెనా యని కౌశికుడు ఆశ్చర్యముతో చూచుచుండెను. అతడిట్టు 
ఆలోచించుచుండగనే, అందమైన ఆవు వచ్చి వసిష్టుని ముందు విలబడి యిట్లనెను. “'తం|డ్రీ! నన్ను 
పిలిచితిరా?'' అందమైన ఆ ఆవును కౌశికుడు చూచెను ఆ ధేనువు అందమైన ఆకారము, నలుపు తెలుపు 
కలిసివ మూపు కలిగి యుండెను. ఆ గోవు నేత్రములందు సాధుత్వము ఉట్టిపడుచుండెను. వసిష్టుడు గోవుతో 
యిట్లనెను. ''శబళీ! నా మాటలు వినుము. ఇతడీ దేశమునకు రాజు పేరు కౌశికుడు. క్‌ 
యిక్కడకు విచ్చేసెను. అతనికి అతని బలగమునకు విందుచేసి ఆనందము కల్గించవలెనని తలచితిని. సమస్త 
పదార్ధములతో ఘనముగా విందు యేర్పాటు చేయవలెను. ఎటువంటి లోపము ఉండరాదు. వారు సంతుష్టులై 
వెళ్ళవలెను. తొందరగా అన్నియు సిద్దము గావింపుము"'. 


శబళ కామధేనువు. శ్నీరసాగరమును దేవదానవులు అమృతము కొరకు మధించినపుడు ఉద్భవించిన 
దివ్యధేనువు అది వసిష్టువకు లభించెను. 


కామధేనువు రాజునకు అతని బలగమునకు పదార్హములను సృష్టించి గొప్ప విందుకు కావలసిన యేర్పాటులు 
గావించెను అన్ని రకములైన భోజ్యపదార్హములను, పానీయములను అందరకు ప్రీతి కలిగించునట్టుగా 
సమకూర్చెను. అన్ని పదార్థములు సమృద్దిగా నుండెను వాటిని అందరకూ ఆదరాభిమానములతో వడ్డించగా, 
వారందరూ కడుపునిండుగా భుజించి సంతుష్టులైరి. కౌశికుడు అమందానంద భరితుడైై తన మంత్రులు, 
సేనాపతులతో వసిష్టునకు కృతజ్ఞతా పూర్వక నమస్కారము చేసెను తర్వాత కౌళికు డిట్టనెను ““బుషివర్యా! 
నా జీవితములో యింతవరకు యిటువంటి రుచికరమైన పదార్హములను భుజింపలేదు. నిన్నాక కోరిక 
కోరుచున్నాను ఈ కామధేనువు శబళ యొక్క విశేషమైన శక్తి సామర్థ్య ములకు నేను ముగ్తుడనైనాను. ఇటువంటి 
ధేనువు దేశమును పాలించు రాజు అధీనములో నుండవలెను. ఆమె వలన అందరకూ లాభము చేకూరును 
ఆ గోవును నాకిమ్ము. అందుకు (ప్రతిఫలముగా నీకు నూరువేల గోవుల నిచ్చెదను. ఈ గోవు ఒక మణి 
వంటిది. విలువైన మణులు రాజునకు చెందినవి. నాకు ఆ గోవు కావలెను. దయచేసి దానిని నాకిమ్ము”. 


కాశికుని మాటలకు వసిష్టుడు నిశే ఎష్టుడయ్యెను. తనను తాను సముదాయించుకుని, అతి సరళముగా 
యిట్హు పలికెను. ''ఎవరేది యడిగినను నేను సాధారణముగా నిరాకరించను కాని శబళ విషయము వేరు 
నూరువేల గోవులే కాదు, ఒక కోటి గోవులిచ్చినను, శబళను నేను విడనాడలేను. నీవు బంగారు వెండి 
రాసులను యిచ్చెద ననవచ్చు కాని వాటివలన నాకు ప్రయోజనము లేదు నేను శబళను యివ్వజాలను. 
ఇది తిరుగులేనిది"' 


కౌశికుడు స్తంభించినట్లు నిలుచుండెను. చెమ్మగిల్లిన కండ్లతో వసిష్టుడు మరల యిట్లనెను '' ఓరాజా! 
శబళ నాదేహములో ఒక భాగము దానిని విడిచి యుండలేను కీర్తికెక్కిన మానవుడు కీర్తిని వదలియుండుట 


234 


నవమ స్కంధము 
యెంత దుష్కరమో యిదియూ నళ్లు. శబళ (ప్రసాదించు దానములచేతనే, నేను వైదిక విధులను నిర్వర్తించగలు 
గుచున్నాను. అందుచే శబళను నీకు యివ్వజాలను'. 


కౌశికుడు వదలిపెట్టులేదు. ''బంగారము పట్టు వ(స్త్రములతో అలంకరించిన వేయి గజములను నీకు 
యిచ్చెదను. ఎనిమిదివందల అశ్వములను రథములతో నొసంగెదను. నీవు కోరినట్టయిన, అంతకన్న 
యెక్కువగా నీకు యివ్వగలను. ఒక కోటి కపిల ధేనువులను నీకిచ్చెదను. ఈ కామధేనువును నాకిమ్ము. 
నీవు కోరినచో, లెక్కకు మించిన బంగారము, వజ్రవైడూర్యములు నీకిత్తును'' అని పలికెను. 


అతి విచారముతో వసిష్టుడు స్థిరమైన స రముతో' నిట్లనెను. ''నా సర్వ సంపద యీ. కామధేనువు. ఇది 
_ నా సర్వస్వము, నా ప్రాణము. నా తపస్సు అంతయు ఆమెతోనే యున్నది. ఇక యీ విషయము పై చర్చించుట 
= యెందులకు? నేను యీ ధేనువును యెన్నటికీ విడిచి యుండలేను. నీవు నాకు విశేషమైన సంపద నొసంగుట 

అనవసరము. నీవు. యిచ్చు వస్తువుల వలన నాకెట్టి ప్రయోజనమును లేదు. నాకు ఉన్న శబళ చాలును. 
ఆమె నాది. ఎప్పటికీ ఆమె నాది”, 


118 కౌశికుని నిరుత్సాహము 


కౌశికుడు సహజముగా క్షత్రియుడగుటచే ఆ(గ్రహము చెందెను. ఇదివరకెన్నడూ తాను కోరినది 
లభించకుండుట జరుగలేదు. అతని మనస్సు యిప్పుడు కామధేనువుపై నున్నది. అతడు ఆ(గ్రహముతో 
ఆశ్రమము నుండి వెళ్ళెను. అతడు తన సేవకులను బలవంతముగా ఆ గోవును తీసుకువెళ్ళమని ఆజ్ఞాపించెను. 
గోశాలనుండి కౌశికుని సేవకులు కామధేనువును తరలించుకొని వెళ్ళిరి. కామధేనువు తనలో తానిట్టు 
తలపోసెను. ''ఉదారుడైన వసిష్టుడు నన్నేల వదలివేసెను? నేనేమి తప్పుచేసితినని నాకీ శిక్ష విధించెను? 
రాజు సేవకులు నన్ను తీసుకుపోవుచుండగా తండ్రి వసిష్టుడు యేమియు చేయక ఊరకుండెను''. ఆమె 
విచారించుచుండగా కనుల నుండి యేకధారగా అశ్రువులు వర్షించుచుండెను. ఆమె నిట్టూర్పులు వినిపించుచుం 
డెను. తిరిగి తనలో నిట్టనుకొనెను. “నేను తండ్రివద్దకు వెళ్ళి, రాజు సేవకులు నన్నిట్టు యెందు 
కవమానించునట్టు చేసితివని అడిగెదను'*. అకస్మాత్తుగా రాజు సేవకుల నుండి తప్పించుకుని వాయువేగముతో 
' పరుగెత్తెను. వసిష్టుని సమీపించి, అతని పాదముల పైబడి యిట్లనెను, “తండ్రీ! నన్నేల నీవు వదలిపెట్టితివి? 
. నీవు చూచుచుండగనే, రాజు సేవకులు నన్ను యీడ్డుకొని వెళ్ళిరి. దీనికి వీవు యేల అంగీకరించితివి?"' 
వసిష్టుడిట్లునెను. ''పుత్రీ! నీ వేమియు తప్పుచేయలేదు. నిన్ను నేను శిక్షించుటలేదు. నేను నిన్నెపుడూ 
విడిచి పెట్టును. ఈ రాజు అతి శక్తిమంతుడు. బలవంతముగా నిన్ను తీసుకువెళ్ళెను. ఈ అక్షాహిణీ సైన్యము 
రాజుకు చెందినది, అందుచే అతని నెవరూ జయింపలేరని తలచుచున్నాడు. అందుచేతనే బలవంతముగా 
నిన్ను తీసుకురమ్మని తన సేవకుల నాజ్ఞాపించెను'' 


శబళ యిట్లనెను, ''కాని, ఓ మహర్షీ ఒక బ్రాహ్మణుని ముందు రాజు శక్తియేపాటిది? క్షత్రియబలముకన్న 
బ్రహ్మబలము గొప్పది. అన్ని లోకములలో నీ గొప్పదనము సాటిలేనిది. కౌశికుడు గొప్ప క్షత్రియుడు, 
అతి శక్తిమంతుడు. సందేహములేదు. తండ్రీ! నీ అనుగ్రహ బలము చేతి అబలనైన నేను కూడ అతని కన్న 


235 


శ్రీమద్భాగవతము 


శక్తిమంతురాలనని నిరూపించెదను. అందుల కంగీకరింపుము అతని అహంభావమును, గర్వమును అణచి 
శిక్షించెదను''. కామధేనువు వగర్భుచూ శ్వాసను విడుచుచుండుట వసిష్టుడు గమనించి, చాల కోపముతో 
మన్నదని (గ్రహించెను. శబళ నేత్రములు యెరుపెక్కెను, కోపమును సూచించుచు తోకనెత్తెను వసిష్టుడు 
చిరునవ్వుతో వీపు నిమిరి యిట్లనెను. “సరే, నీకు నా అంగీకారము తెలుఫపుచున్నాను. ఒక క్షణములో, 
రాజు సైన్యము నెదుర్కొనగల్లిన సైన్యము సృష్టింపుము'' 


శబళ తన శరీరమును కుదిపెను వెంటనే పెద్ద సేనా నివహము ప్రత్యక్షమయ్యెను. వందలకొలది వీరులు 
ప్రత్యక్షమై కౌశికుని సైన్యముతో పోరాడుటకు సన్నద్దులైరి. ఒక ధేనువు సృష్టించిన సేన చేతులలో తన 
_ సైన్యము ఓడిపోవుట చూచి, కౌశికుడు ఆ(గ్రహావిష్టుడయ్యెను. అతని నేత్రములు యెరుపెక్కెను అతడు 
యుద్దమందు ప్రవేశించి శబళ సృష్టించిన సైన్యముతో పోరాడెను. రాజు ధైర్యసాహములను, అతడు తాను 
సృష్టించిన సైన్యమును నాశనము చేయుటను చూచి, శబళ తిరిగి సైన్యమును, సేనాధిపతులను సృష్టించెను 
సైన్యము తరిగినపుడు, తిరిగి సైన్యమును శబళ సృష్టించుచుండెను కౌశికుని పుత్రులు యుద్దమందు (ప్రవేశించి 
కాశికునితోబాటు పోరాటము సలిపి, చివరకు వారు వసిష్టుని కూడ యెదుర్కొనిరి వసిష్టమహర్షి తన 


హుంకారముతో కౌశికుని పుత్రుల నందరినీ దళము గావించెను కౌళికుని పుత్రులందరూ బూడిదగా మారి 
గుట్టుగా |ప్రోగుపడి యుండిరి 


రాజు హృదయము (బ్రద్దలయ్యెను అతని సేనయంతయూ నాశనమయ్యెను. పుత్రులందరూ మరణించిరి. 
కోరలు తీసివేసిన సర్పమువలె, రెక్కలు తెగిన పశ్షీవలె అతడుండెను అతని గర్వము అణగిపోయెను. 
అస్తమించు సూర్యుని వలె కౌశికుని వదనము వివర్లమై యుండెను 


తలదించుకుని, మౌనముగా కౌశికుడు వసిష్టుని ఆశ్రమమువీడి, తన రాజ్యమునకు వెడలెను 


119 కౌశికుని తపస్సు 


కౌశికుని ఆగ్రహము సమసిపోలేదు వసిష్ట ఆశ్రమములో 'కామధేనువు శబళ సృష్టించిన సేనాబలము' 
చేతిలో తాను, తన కుమారులు, "సైన్యము చిత్తుగా ఓడిపోవుట వలన కలిగిన అవమానము కౌశికుని మనస్సును 
వేధించుచుండెను. అతనికి జీవితముమై విసుగు విరక్తి కలుగగా, మిగిలిన ఒకే ఒక్క కుషూరునకు రాజ్యభారము 
అప్పగించి చూచుకొమ్మనెను. కౌశికుడు అడవికేగి కిన్నరులు వసించు హిమవత్సర్వత పంక్తులలో అనేక 
సంవత్సరములు గొప్ప తపస్సు చేసెను అతని తపస్సునకు మహాదేవుడు మెచ్చి, (ప్రత్యక్షమై యిట్లుడిగెను. 
““వీవెందుకీ తపస్సు నాచరించుచున్నావు? నీకేమి కావలెను? నీవు కోరిన దానిని నేను (ప్రసాదించెదను'' 


కౌశికుడు మహాదేవునకు సాష్టాంగ ప్రణామము జేసి కీర్తించి, యిట్టుపలికెను. ''ప్రభూ! మీరు నా తపస్సును 
మెచ్చుకున్నచో నేను విలువిద్యలో ప్రవీణుడనగునట్టు వరమొసంగుడు దివ్యా స్త్రములను ప్రయోగించుటలో 
ప్రావీణ్యము కలుగునట్లు వరము (ప్రసౌదింపుడు దయచేసి వీనిని నాకు (ప్రసాదించవలెను'' శంకరుడిట్లనెను 
“వీవిని నీకు ప్రసాదించుచున్నాను ఇక శాంతముగా జీవింపుము'' కౌశికుడు తిరిగి తవ రాజ్యమునకేగెను 
తన స్వాభిమానము, ఆత్మగౌరవము పునరుద్ద్రతమైనట్లు అతడు భావించెను దానితోబాటు మరల గర్వము 


236 


నవమ స్కంధము. 
అతనిలో చోటు చేసుకొనెను. ఇప్పుడది పదింతలు పెరిగెను. కౌశికుడు తనలో. తానిటు తలచెను.'''వసిష్టుడిక ' 


చనిపోయినట్లు! దివ్యా.స్త్రముల ధాటికి అతడెట్టు' తట్టుకొనగలడు? వసిష్టంని నాశనము చేసి కామధేనువును 
నా రాజ్యమునకు తీసుకు వచ్చెదను''. 


కౌశికుడు వసిష్టుని ఆశ్రమమునకు. వెళ్ళి, ముందుగా హెచ రించకురడగనే, దివ్యా స్ర్రములను ఒకదాని 
వెనుక నొకటి ప్రయోగించు చుండెను. ఆశ్రమములోనీ పక్షులు, పెంపుడు జంతువులు మిక్కిలి భయముతో 
పరుగెత్తసాగెను. ఆశ్రమములో నివసించుచున్న వసిష్టుని శిష్యులు, అకస్మాత్తుగా వచ్చుచున్న అ(స్త్రముల 
ధాటికి తట్టుకొనలేక మిక్కిలి భయముతో ఆశ్రమము విడిచి పారిపోయిరి. ఆశ్రమము దాని పదిసరములు 
నిర్దీవముగా బోసిపోయినట్టుండెను. ఆ 'ప్రదేశమందలి మట్టి లవణ మిళితమై యెందుకును పనికిరానిదిగా 
మారెను. ఆ(శ్రమమునందు నిశ్శబ్దము తాండవించుచుండెను. వసిష్టుని ఆ(గహము (ప్రకోపించెను. వసిష్టుడు 
తనలో నిట్టు తలపోసెను. ''నిష్కారణముగా యీ రాజు మరల మరల నన్ను వేధించుచున్నాడు. సూర్యుడు 
మంచును కరగించునట్టు, నేనీ రాజును సర నాశనము గావించెదను''. 


వసిష్టుడు బయటకువచ్చి కౌశికునితో యిట్లనెను.. ప్రశాంతమైన యా ా ఆశ్రమమును నీవు నాశనము 
జేసితివి.. నీపై నాకు ఆ(గ్రహము కలుగుచున్నది. నీకు. ఉచితానుచితములు కూడ తెలియనట్టు గోచరించుచు 
న్నది. చూడగా, నీవొక మూర్యునివలె నున్నావు. నిన్ను సంహరించెదను''. - . 


వసిష్టుడు దండమును 'పైకెత్తెను. అది అగ్నివలె (ప్రకాశించుచున్నది. పాగలేకనే, యుగాంతమున దహించున 
ట్లుండెను. మృత్యుదేవత యముని దండమువలె :నుండెను. 


తనకు దివ్యా(స్త్రములు గ గలవన ్న ధైర్యముతో కౌశికుడు వసిష్టుని మాటలకు భయపడక లెక్కచేయకుండెను. 
అతడు అగ్ని అధిదేవతయైన ఆగ్నేయ్మాస్త్రమును ప్రయోగించెను. వసిష్టుడు తన దండమును కౌశీకునిపై 
విసరి యిట్లనెను. “నీ దివ్యా,స్త్రములతో నన్నెదిరించుటకు వచ్చినావన్నమాట. నీ శక్తీ యెంతటిదో 
చూచెదను. నీ.యెదుటనే నేను నిలుచుందును. నీవేమి చేయగలవో నిరూపింపుము.. నీ క్షత్రియబలము 
గొప్పదో, లేక నా బ్రహ్మబలము' గొప్పదో చూచెదముగాక!" మూర్చుడా! నీవు క్షత్రియులకే. కళంకము. 
(బాహ్మణుని దివ్యశక్తులు యెంతటి గొప్పవో నీవు. యిప్పుడు చూడగలవు”, న 


కౌశికుడు ప్రయోగించిన ఆగ్నేయా,స్త్రము వడివడిగా వసిష్టునివైవు వచ్చుచుండెను. వసిష్టుని ముందు 
నున్న బ్రహ్మదండమును స్పృశించగనే, నీటిచే అగ్ని'ఆరిపోయినట్లు, ఆ.అస్త్రము ఆరిపోయెను. ఆ తరువాత : 
కాశికుడు వరుసగా వరుణ, * రుద్ర, ఇంద్ర, పాశుపత, .ఐషీకాస్త్రములను 'ప్రయోగించను. అవి అన్నియు 
బ్రహ్మదండము ముందు నిష్ర్రయోజనమయ్యెను. అవి నిష్ర్రయోజనమగుట జూచిన కౌశికుని కనుబొమ్మ 
లందు కోపము, నిస్పృహ స్పష్టముగా గోచరించుచుండెను. అయినప్పటికీ కౌశికుడు వదలిపెట్టుక, గాంధర్వ, 
జృంభణ, స్వపనా,స్త్రములను ప్రయోగించెను. అవియూ నిష్ట్రయోజనము లయ్యెను. చివరకు వృత్రుని చంపిన 
ఇంద్రుని వ(జ్రా,స్త్రము ప్రయోగింపగా అదియు నిష్పులదుయ్యెను. తరువాత కౌశికుడు, కాలపాశము, బడిని 
బంధించిన వరుణపాశము, ([బహ్మపాశములను విడిచెను. అటు పిమ్మట చక్రములను, అనేక దారుణా,స్త్రము 
లను ప్రయోగించెను. కాని నీనిలో యే ఒక్కటియూ బ్రహ్మదండమును దాటి వసిష్టునికి హాని కలిగింపలేకుం 


డెను. 


237 


శ్రీమద్భాగవతము 


స్వర్గములో దేవతలందరూ సమావేశమై యీ దృశ్యమును గొంచుచుండిరి. ముటల్లోకములందు బ్రహ్మ 
బలము మిగిలిన శక్తులకన్న మిన్నగా నుండుట వారు తిలకించుచుండిరి. మిక్కిలి నిరుత్సాహపడిన రాజు, 
చివరకు బ్రహ్మా(స్త్రమును ప్రయోగించగా, అందరూ ఆత్రముతో యేమగునోయని చూచుచుండిరి. కాని 
అంతకుముందు ప్రయోగించిన అస్త్రములు, పాశములు, చ(క్రములవలి యిది కూడ బ్రహ్మదండము ముందు 
నిషలమయ్యెను. వసిష్టుడు అగ్నివలె అత్యంత తేజన్సుతో (ప్రకాశించుచుండెను. అతవి శరీరములో (ప్రతి 
అణువు వేడిసెగలు (గక్కుచున్నట్లుండెను. పొగలేని విప్పువలె బ్రహ్మదండము (ప్రకాశించుచుండెనము. స్వర్గము 
లోవి బుషులు, యితరులు, యేక(గ్రీవముగా నిట్లు (ప్రకటించిరి. “'నీశక్తి మహాగొప్పది. నీ వైభవము యీ 
అస్త్రముల ధాటిని తట్టుకొనగలిగెను. గొప్ప మహారాజైన కౌశికుడు పరాజితుడయ్యెను. వీ ఆ(గ్రహము 
నుపశమింపజేసి, యీ లోకమును శాంతింపజేయుము''. 


వసిష్టుడు శాంతించెను. (బహ్మ దండము కూడను చల్లబడెను. 


కౌశికుడు తన విల్లు అమ్ములను (క్రిందపెట్టి దీర్హ విశ్నాసముతో యిట్లు తలచెను. “'“ఆహా! ఎందులకీ 
క్షత్రియ బలము! బ్రహ్మబలమే బలము, యెంచతగినది. కేవలము ఒక బ్రహ్మదండముచేత యీ వసిష్టుడు 
నాకు మహాదేవుడు (ప్రసాదించిన య స్త్రములన్నియు నిరుపయోగమగునట్లు గావించినాడు. వేను కూడ అట్టి 
బలము సంపాదించుటకు తపస్సు చేసెదను. తపస్సు చేసి బ్రహ్మత్వమును పాందెదము''. 


కౌశికుని హృదయములో అనేక భావములు చెలరేగెను. వసిష్టుని చేతిలో పొందిన అపజయమునకు 
హృదయములో కసిగా నుండెను. అతని వేడినిట్టూర్పులు క(ర్ర(వ్రేటువడీన పాము బునవలె నుండెను. వసిస్టువిపై 
అతని ద్వేషము తీవ్రముగా పెరిగెను. ఈ భావములన్నియు, హృదయములో చెలరేగుచుండగా, దశీణదిక్కు.గా 
కౌశికుడు ప్రయాణము చేసి, తీవ్రముగా తపన్సు చేయమొదలుపెస్టైను. బ్రహ్మర్షి కావలెనని అతని కోరిక. 
అనేక సంవత్సరములు గడిచెను అతడింకనూ తపస్సు చేయుచుండెను. 


వేయి సంవత్సరములు గడచిన తర్వాత బ్రహ్మ (ప్రత్యక్షమై యిట్లనెను. “కౌళికా! వీ తీవ్ర తపస్సుకు, 
యేకా(గ్రతకు స్వర్గములో అందరూ మెచ్చుకొనిరి. అసాధ్యమైన దానిని నీవు సాధించితివి. ఇక నుంచి నీవు 
రాజర్షి కౌశికుడవు''. ఇట్లు పలికి బ్రహ్మ తిరిగి నత్యలో కమున కేగెను. 


కౌశికునకు తగినంతగా సంతోషము కలుగలేదు. పైగా అతడు చాల విచారముగా నుండెను. నిస్పృహ 
విరాశ తీవ్రమయ్యెను. అతడు లోకమును కోరగా పిడికెడు యిసుక లభ్యమైనట్లుగా, తలపోసెను. “'ఇన్నివేల 
సంవత్సరముల తపస్సు చేయగా, రాజర్షిగా మాత్రమే అర్హత సంపాదించ గలిగినాను. బహుశః తగినంత 
తీవ్రముగా తపస్సు చేసి యుండకపోవచ్చును. నేను మరల ప్రయత్నించెదను”'. 


తిరిగి కౌశికుడు భయంకరమైన తపస్సు చేయమొదలిడెను. 


238 


నవమ స్కంధము. 
120 (త్రిశంకు మహారాజు 


సూర్యవంశములోని రాజులలో (త్రిశంకు మహారాజు గొప్పవాడు, ధర్మపరాయణుడు, సద్గుణవంతుడు. 
అకస్మాత్తుగా రాజునకు ఒక విచిత్రమైన కోరిక కలిగెను. మానవ శరీరముతో స్వర్గమునకు వెళ్ళవలెనని అతని 
కోరిక. తన కోరిక నేరవేరుటకు యజ్ఞము జరుపమని గురువైన వసిష్టుని (త్రిశంకు మహారాజు (ప్రార్థించెను. 
వసిష్టుడు యిందు కంగీకరింపక యిట్టు పలికెను. “నీవు కోరునది అపవిత్రమైనది, అస్వాభావికమైనది. నీవు 
యీ మానవ శరీరముతో స్వర్గమునకు వెళ్ళుటకు నేనెట్టి సహాయము చేయలేను''. 


త్రిశంకుడు పూర్తిగా నిరాశ చెందెను. అతడు సింహాసనము త్యజించి, దక్షిణ దిక్కుగా (ప్రయాణించెను. 
అతడు వసిష్టుని కుమారులను కలుసుకుని, తన కోరికను వారికి దెలిపి, అది నెరవేరునట్టు చేయమని కోరెను, 
వారు నూర్గురు అనేక సంవత్సరములు తపస్సు చేసియుండిరి. 


వసిష్టుని పుత్రుల తపశ్శక్తి చాల గొప్పది. త్రిశంకు మహారాజు వారిని సమీపించి గౌరవ పురస్ఫరముగా 
నమస్కారము చేసి చేతులు జోడించి యిట్లనెను. “నేను మిమ్ము శరణు వేడుచున్నాను. నేను మహారాజును. 
మీ తండ్రి వసిష్టుడు నాకు గురువు. ఈ శరీరముతో నేను స్వర్గమున శకేగునట్లు మీరు యాగము చేయవలసినదని 
ప్రార్షించుచున్నాను. వసిష్టుడు యిట్లు చేయుటకు నిరాకరించి, యింకెవరి సహాయమువైన పొందమని చెప్పెను, 
గురుపుత్రులైన మీరు తప్ప నాకింకెవరును లేరు. అందుచే మీ సహాయము నర్జించుచున్నాను. మీరు తపశ్శక్తి 
సంపన్నులు. నాకు సహాయము చేయవలసినదని ప్రార్దించుచున్నాను. మీ పూర్వులందరూ ఇవ్వాకువంశము 
లోని వారికి గురువులు. మీరు మాకు దైవ సమానులు. నా ప్రార్ధన మన్నించి సహాయము చేయవలెను. 


వసిష్టుని పుత్రులు రాజుపై ఆగ్రహము చెంది యిట్లునిరి. “నీవు మూర్చుడవు, పాపాత్ముడవు. ఇట్లు చేయుట 
అధర్మమని మా తండ్రి నిరాకరించగా, మమ్ములను యూగము జరిపి, నీ కోరిక నెరవేరునట్టు చేయుమని 
అడుగుట కెంత ధైర్యము? 


““వసిష్టుడు నీకు కులగురువు. ఇకా కుల పాలన ప్రారంభమైనప్పటి నుండి ఆ వంశములోని రాజులందరకూ = 
మా తండ్రీ హిత ముపదేశించు చున్నాడు. అతడు నీ కోరికను మన్నించకుండెను. మా తండ్రికి అనంగీకారమైన 
దానిని మమ్ములను చేయమని నీవెట్టు అడుగుచుంటివి? నీ యీ కోరిక చాల కుర్రతనపు చేష్టగా నున్నది. 
నీ నగరమునకు తిరిగివెళ్ళి రాజ్యపాలనము కొనసాగించుము. నీ కోరికను తీర్చుటకై మా తండ్రి కవమానము 
కలిగించలేము''. వారి సమాధానము, రాజునకు నిరాశ కలిగించెను. అతడు వారితో యిట్లనెను. “గురువైన 
వసిష్టుడు, అతని కుమారులైన మీరు నా కోరిక నెరవేర్చకుండిన నేనేమి చేయగలను? ఒకే ఒక మార్గము 
గోచరించుచున్నది. నా కోరిక తీర్చగలుగు మరొక గురువు కొరకు అన్వేషించెదను**. వసిష్టుని పుత్రులు. = 
. ఆ(గ్రహావిష్టులైరి. వారికి, వారి తండ్రికి జరిగిన అవమానము సహింపలేకుండిరి. వారు త్రిశంకుని ఇట్టు శపించిరి. 


' “నీవు గురుద్రోహివి. ఈక్షణము నుండి నీవు ఛండాలుడ వగుదువు''. వారట్టు శపించి, తమ ఆశ్రమమునకు 
' వెళ్ళిపోయిరి. 


రాజు విచారముతో తిరిగి తన నగరమునకు వచ్చెను. అతని హృదయములో తీరని బాధ, నిరాశ చోటు 
చేసుకొనెను. ఆ రాత్రి గడచిన తర్వాత అతడు ఛండాలుడైనట్టు కనుగొనెను. మంచి బంగారు వన్నెతో 


239 


శ్రీమద్భాగవతము 


నున్న అతని శరీరము నల్లగా మారెను. బట్టులన్నియూ నల్లబడెను అతని మెడలో నున్న అడవి పువ్వులు, 
ధరించిన బంగారు ఆభరణములు మొరటు యినుప వస్తువులుగా మారెను నగరములో అతనిని చూచి 
గుర్తు పట్టలేక, ప్రజలు అసహ్యించుకొనిరి. తానెవరో వివరించి నప్పటికీ అతని మందత్రులు కూడ అతనిని 
నమ్మలేకపోయిరి. అతని ఆకారము చూచి అవహేళన చేసి, ప్రజలు అతనిని నగరమునుండి బహిష్కరించిరి 
(త్రిశంకు డొక క్షణమాలోచించి తనకు తప్పక సహాయపడువ్యక్తి ఒకరు గలరని నిశ్చయించుకొనెను కౌశికుని 
తీవ తపస్సు గురించి త్రిశంకుడు విని యుండెను. అతడు తన తపళ్శక్తేే రాజర్షి అయ్యెనని కూడ 
తెలుసుకొనెను కౌశికుడు తపస్సు చేయుచున్న (ప్రదేశమునకు త్రిశంకుడు వడివడిగా చేరుకొనెను 


121 త్రిశంకు స్వర్గము 


కౌశికుడు ధ్యానములో నిమగ్నుడై యుండెను. అతని ధ్యానమునకు అంతరాయము కలిగింపక (త్రిశంకుడు 
(ప్రక్కనే నిలుచుని యుండెను. చేరువలో యెవరో నిలుచున్నట్టు (గ్రహించి, కౌశికుడు కనులు తెరచి చూచెను 
దూరముగా అనాకారిగా నల్లగా నున్న ఛండాలుడొకడు నిలుచుని యుండుట గాంచెను ఆ ఛండాలుని 
నేత్రములు, వదనము అతి దీనముగా నుండుట జూచి, అతడు తీవ్రముగా యేదో బాధపడుచున్నాడని 
(గ్రహించెను కౌశీకుని హృదయము సానుభూతితో నిండెను ఛండాలుని దగ్గిరకు పిలిచి యిట్లుడిగెను. 
“అయోధ్య రాజైన త్రిశంకువని యెరుగుదును నీకేమి సహాయము కావలెను, నీవు వీరుడవు గొప్పరాజువు. 
నేనేమి చేయవలెనో చెప్పుము? ఈ చండాల రూపము యేరో శాపఫలితమని తలచెదను నీ బాధ నివారించుటకు 
నేనేమి చేయవలెనో చెప్పుము'' 


ఆదరపూర్వకముగా పలికిన కౌశికుని పలుకులు వినిన రాజు హృదయము కృతజ్ఞతతో నిండి, కనులు 
చెమర్చెను చేతులు జోడించి త్రిశంకు డిట్టవెను “నా గురువైన వసిష్టుడు, అతని పుత్రులు నా కోరికను 
నిరాకరించిరి. ఈ శరీరముతో స్వర్గమునకు వెళ్ళవలెనను నా కోరికను వారు తిరస్కరించిరి నేను నూరు 
యజ్ఞములు జరిపితిని నా యీ ప్రత్యేకమైన కోరిక నెరవేరుటకు అవి చాలవని తలంతును. నేనెన్నడును 
అబద్దము లాడలేదు. ఇక ముందు కూడ అబద్దము లాడను నేను ప్రజలను మిక్కిలి అభిమానముతో 
చూచుకొని, పాలించితిని. క్షత్రియ ధర్మములను విడనాడి నేనెన్నడును చరించలేదు పెద్దలందరకు నేను 
ప్రీతి కల్గీంచెడివాడను నేను ధర్మబద్దముగా యెల్లపుడును వ్యవహరించితిని, ఇవి యేవియో నా చిన్నకోరికను 
తీర్చలేకుండుటచే, అవియన్నియు నిరర్హకమనియూ, విధి ఒక్క_కే అత్యంత శక్తిమంతమైనదనియు, మానవ 
ప్రయత్నములు వ్యర్తమనియూ భావించుచుంటివి. సమస్తమును విధి వశమునందే యున్నది అందరు చివరకు 
విధినే ఆశ్రయించవలసి యున్నది ఈ మానవ శరీరముతో స్వర్గమునకు వెళ్ళవలెనను నా కోరికను నెరవేరి 
సహాయ పడగలరేమోయని అర్జించుటకు వచ్చినాను. నా కోరికను తెలిపి సహాయ మర్దించుటకు నాకు 
యింకెవ్వరును లేరు నాకు సహాయము చేసి, మానవ ప్రయత్నములు విధి వశమున కతీతమైనవని, అవి 
అతిశక్తిమంతిమైనవని లోకమునకు నిరూపింపవలసిన నిర్హయమును మీకు వదఠలివేయిచున్నాను!' 


రాజు దుర్గతికి కాశికుని హృదయము ద్రవించి, అభిమాన ముప్పొంగెను అతడు సరళ స్వరముతో నిట్లనెను 


240 


నవమ స్కంధము 
“ఓరాజా! నీవు నా వద్ద యీ ఆశ్రమములో ఉండవచ్చును నీ ధర్మగుణములు యీ లోకమునకు విదితమే 
నీకు తప్పక సహాయము చేసెదను. నీకేమియు భయము లేదు బుషులందరను సమావేశపరచి నీ కొరకై 
యజ్ఞము చేయుటకు నాకు సహాయము చేయవలసినదని కోరెదను. నీ గురుపుత్రుల శాపఫలితముగా ఏర్పడిన 
యీ చండాల రూపముతో నీవు స్వర్గమునకు వెళ్ళునట్లు చేసెదను. నీవు నావద్దకు వచ్చి ఆశ్రయము కోరినావు 
నీవు రిక్త హస్తములతో వెళ్ళరాదు నీవు కోరినది నేను చేసిదమ'' 


యజ్ఞము జరుపుట కవసరమైన వస్తువులను సమకూర్చుటకు కౌశికుడు తన పుత్రులను నియోగించెను. 
తన శిష్యులను పిలిచి వారితో నిట్లనెను ''మీరు వెళ్ళి బుషులందరను ఆహ్వానింపుడు. ఇది నా ప్రార్షనయని 
విన్నవింపుడు వారు ఆశమములతో తరలి రానిండు''. బుషులను ఆహ్వానించుటకు నలుదిక్కులకూ వెళ్ళిరి 
బుషులందరును కౌశికుని ఆశ్రమమునకు వచ్చిరి వసిష్టుడు, అతని పుత్రులు తప్ప అందరును విచ్చేసిరి. 
వసిష్టుని పుత్రులాడిన మాటలను కౌశికునకు శిష్యులు నివేదించిరి వసిష్టుని పుత్రులిట్టనిరి ''ఈ యజ్ఞము 
హాస్యాస్పదముగా నున్నది ఒక చండాలుని కొరకు, ఒక క్షత్రియుడు యజ్ఞము జరుపుట చాల చిత్రాతి 
చిత్రము ఈ యజ్ఞములో భాగము పంచుకొనేవారి తీరు యెట్టుండునో గమనించవలసి యున్నది! దేవతల 
నర్భించునపుడు వారు యెట్లు క(త్రియుని ((బ్రాహ్మణేతరుని) చేతినుండి హవిస్సును (గ్రహించగలరు! ఒక 
చండాలుడు స్ఫృశింపగా, క్షత్రియుడు సమర్పించిన దానిని వారెట్టు భుజింతురు? '' వారి మాటలకు కౌశికుడు 
మండిపడి, వారు, నిషాదులగునట్లు శపించెను 


తన కోరికపై వచ్చిన బుషులతో కౌశికు డిట్ణనెను ''ఈ (త్రిశంకు మహారాజు ఇక్ష్వాకు వంశమునకు 
చెందినవాడు అత్యుత్తమ (ప్రభువు ముట్లోకములందు ధర్మ (ప్రభువుగా ప్రసిద్దికెక్కెను ఈ శరీరముతో 
స్వర్గమునకు వెళ్ళవలెనని అతని కోరిక అతని కోరిక నెరవేరుటకు సహాయము చేసెదనని మాట యిచ్చినాను 
ఈ ప్రయత్నములో మీరందరు నాకు సహాయము చేయవలెనని కోరుచున్నాను'' 


కౌశికుని అభ్యర్హన వినిన బుషులు తమలో తాము యిట్లను కొనసాగిరి ''ఈ కౌళ్‌కునకు ముక్కుపై 
కోపము. అతని ఆగ్రహము ప్రమాదకరము మనమతనికి సహాయపడకుండిన అతడు మనపై ఆ(గ్రహించుట 
తధ్యము ఆగ్రహములో అతడేమి చేయునో మనము ఊహించలేము. వసిష్టుని పుత్రులు అతని ఆ(గ్రహమునకు 
యెట్లు గురియైరో మనము కనులార గాంచినాము అందుచే అతడు చేయు యజ్ఞమునకు సహాయపడుటయే 
శ్రేయస్కరము”! 


కౌశికుడు యజ్ఞమునకు యాజకుడుగా నుండెను బుషులందరూ తగిన సహాయము చేయుటకు 
నిశ్చయించుకొనిరి యజ్ఞము యధావిధిగా కొనసాగెను, చివరలో హవిస్సులో భాగము స్వీకరించుటకు 
దేవతలను ఒకొక్కరినే కౌశికుడు ఆహ్వానించెను కాని యే ఒక్కరునూ రాకుండిరి. దేవతలు యజ్ఞమును 
బహిష్కరించుట సృష్టమయ్యెను ఈ అవమానమునకు కౌశికుడు ఆగ్రహము చెందెను, కాని తనను తాను 
శమింపజేసుకుని, (క్రోధమును వెళ్ళగ్రిక్కు నేత్రములుతో శరీరమంతయు కంపించుచుండగా, అగ్నిలో 
ఘృతమును వేయు గరిటెను పైకెత్తి పట్టుకుని ఉవ్పైస్వరముతో నిట్లనెను. ''నా తపశ్శక్తిని చూడుడు ఈ 
రాజును యిదే శరీరముతో స్వర్షముపైకి లేవనెత్తెదను'' కౌశికుడు త్రిశంకు వైపు తిరిగి, ''ఓ రాజా! నిన్ను 
నేను ఆజ్ఞాపించుచున్నాను నీవు గాలిలో పైకి లేచి సశరీరముగా స్వర్గమును చేరెదవు. నేను చేసిన తపస్సుకు 
ఫలితి మేదైన నుండిన, అది నిన్ను స్వర్గమునకు లేవనెత్తి తీసుకుపోవలెను. త్రిశంకూ! లెమ్ము పైకి లేచి 


241 


శ్రీమద్భాగవతము 
స్వర్గమును చేరుము"'. 


ప్రతి ఒక్కరూ ఊపిరి బిగబట్టి యేమి జరుగునో యని గమనించుచుండిరి ఒక్కసారిగా త్రిశంకు భూమి 
నుండి లేచి గాలిలో పైపైకి వెళ్ళుచుండెను. చేతులు జోడించి, కౌశికునకు నమస్కరించి గాలిలో పైకి వెళ్ళెను 
అందరూ చూచుచుండగనే ఆకాశమున అతడు అదృశ్యుడయ్యెను. 


త్రిశంకు డావిధముగా స్వర్గమునకు వచ్చుట ఇం(ద్రున కిష్ట్రము లేకుండెను ఇం|ద్రుడిట్లనెను '' త్రిశంకూ! 
నీవు తిరిగి భూలోకమునకు వెళ్ళుము. గురు పుత్రులచే శపింపబడిన నీవు యీ స్వర్గములో నుండుట 
కనర్హుడవు నిన్ను మాలో ఒకడుగా సీ $కరించుటకు మేము సంసిద్దులుగా లేము”! (త్రిశంకుని స్వర్గము నుండి 
త్రోసివేసిను అతడు భూమిపైకి దిగుచూ, యెలుగెత్తి కౌశికుని పిలిచి యిట్లనెను “ప్రభూ! వారు నన్ను 
త్రోసివేయగా జారిపడుచున్నాను నన్ను రక్షింపుడు!'' 


' విచారము కలిగెను దేవతలు అసూయతో, స్వార్లముతో యిట్లు వర్తించగలరన్న 
ఆలోచనను కౌశికుడు భరించలేకుండెను. అతడు “'నీవు అక్కడే నిలువుము'' అని గట్టిగా అరచెను 


(క్రిందకు పడబోవుచున్న (త్రిశంకు మధ్యలో ఆగిపోయెను. అచట నున్న బుషులందరి సమక్షములో, 
సృష్టికర్త [బ్రహ్మావలె (త్రిశంకు స్వర్గమును సృష్టించెను. దక్షిణ దిక్కున సప్తర్షి మండలమును, నక్షత్రములను 
సృష్టించెను. తరువాత అతడిట్టనెను “నేను మరొక ఇం(ద్రుని సృష్టంచెదను ఆ ఇం|ద్రుని ముందు యిషుడున | 
ఇంద్రుడు దిగదుడుపుగా నుండును. కౌశికుడు తన కార్యమును మొదలుబెట్బును త్రిశంకు స్వర్గములో 
(ప్రత్యేకముగా వేర్వేరు దేవతలను సృష్టించవలెనని అతని అభిమతము 


స్వర్గములో పెద్ద కల్గోలము చెలరేగెను, దేవతలు, బుషులు అత్యంత వినయముతో కౌశికుని సమీపించి 
యిట్ల్టనిరి ''కౌశికా! మేము చెప్పునది సావధానముగా వినుము గురు శాపము పొందినవారు స్వర్గములో 
నుండుట కనర్హులని చెప్పుదురు. అందుచే మేము త్రిశంకుని స్వర్గము నుండి త్రోసివేయవలసి వచ్చెను 
అంతేగాని, నీ గొప్ప తపస్సును కించపరచుటకు గాదు'' వారి పలుకులను విని కౌశికుడిట్టనెను. ''మీరు 
త్రిశంకునిపై అసూయ చెంది ఆ విధముగా ప్రవర్తించినారు అతనిని తిరిగి భూలోకమునకు రానివ్వను, 
అతడు చాల ధర్మపరాయణుడు గురు శాపమునకుగాని, మీరు యిప్పుడు అతని యెడల (ప్రవర్తించిన 
తీరునకుగాని అతడు అర్హుడు కాడు''. అంతట దేవతలు యిట్టనిరి ““అట్టయినచో మేము మా మాటలను 
ఉపసంహరించుకొనుచున్నాము. నీవు చెప్పినది మేము అంగీకరించుచున్నాము'' 


కౌశికుడిట్టనెను “నేను త్రిశంకున కిచ్చిన మాటను ఉపసంహరించుకొనను అతనిని సశరీరముగా 
స్వర్గమునకు పంపెదనని మాట యిచ్చితిని. నేను అతని కొరకు సృష్టించిన స్వర్గము శాశ్వ 
నేను సృష్టించిన సప్తర్షి మండలము, నక్షత్రములు మొదలైనవన్నియు శాశ్వతముగా నుండగలవు ఇంద్రుడు 
రావచ్చు, పోవచ్చు కాని నేను సృష్టించిన త్రిశంకు స్వర్గము చిరకాలము ఉండగలదు?! 


ఇంద్రాది దేవతలు వినయముగా యిందులకు అంగీకరించిరి ఇం(దు డిట్టనెను ''అక్ట్లు కానిమ్ము నీవు 
సృష్టించిన దేవతలు, బుషులు, నక్షత్రములు, నీ గొప్పదనమును యీ లోకమున చాటుటకు నిదర్శనముగా 
నుండగలరు (త్రిశంకుడు, తన కొరకై నిర్మించిన స్వర్గమును ఇంద్రుని వలె పరిపాలించగలడు నక్షత్రము 


242 


నవమ స్కంధము 
లన్నియూ వాని పరిధిలో సంచరించగలవు. అతని పేరు ప్రతిష్టలు చిరకాలము నిలిచి యుండగలవు'"'. దేవతలు 
పలికిన పలుకులు కౌళికుని సంతోషపరచెను. త్రిశంకుడు సుఖముగా నుండెను. బుషులందరు వారి వారి 
ఆ(శ్రమములకు, దేవతలు తమ నివాసములకు వెళ్ళిరి. 


కౌశికుడు యేకాకిగా నుండెను. అతని తపస్సంపద అంతయూ కరగిపోయెను. అతడు సర్వస్వమును 


(త్రిశంకు మహారాజు కొరకు ధారపోసెను. అయినను క్లష పరిస్తితులలో నున్న (త్రిశంకును ఆదుకొని 
సహాయపడినందుకు సంతోషము కలిగెను. 


122 శునశ్ళేవుడు 


త్రిశంకుని గాధ జరిగిన తర్వాత కౌశికుడు తనలో తానిట్టు భావించెను. ''దక్షిణ దిశలో నేను గావించిన 
తపస్ఫునకు అంతరాయము కలిగి అంతయు వ్యయమైపోయెను. పశ్చిమ దిశగా వెళ్ళి మరల తపస్సు 
(ప్రారంభించెదను మానవుల కంట పడని |(ప్రదేశమందు ఒక సరోవర తీరమున ఆశమము నేర్పరచుకుని 
అచ్చట తపస్సు చేసిరను''. కౌశికమను సరస్సు ఒడ్డున పుష్కర తేత్రమను పుణ్యస్టలములో అతడు తిరిగి 
తపస్సు (ప్రారంభించెను 


(త్రశంకునకు హరిశృంద్రుడను కుమారుడు గలడని యింతకు ముందు మరొక సందర్భములో తెలియవచ్చి 
నది. వరుణ (ప్రసాదముచేత హరిశ్చం|ద్రునకొక కుమారుడు గలిగెను. పుట్టిన వెంటనే ఆ పుత్రుని వరుణ 
దేవునకు (ప్రసాదించగలనని హరిశ్చంద్రుడు మాట యిచ్చెను. అయితే పుత్రునిపై అభిమానము మెండుగా 
నుండుటచే యేదో ఒక మిషపై వరుణదేవుని కివ్వకుండెను. వరుసగా ఒకదాని తర్వాత మరొక కారణము 
చెప్పుదు నరమేధ యాగమును మాట యిచ్చిన ప్రకారము సలుపక యెగవేయుచుండెను. హరిశ్చం(ద్రుని 
పుత్రుడు రోహితుడు పెరిగి పెద్దవాడయ్యెను అతడు తన తండ్రి వరుణదేవుని కిచ్చిన వాగ్దానమును 
తెలుసుకొనెను అతడు అరణ్యమునకు వెళ్ళి తనకు సంభవింప బోవు ఉపద్రవము నుండి తప్పించుకొన 
జూచెను. అనేక సంవత్సరములు అడవిలో సంచరించెను. హరిశ్చం(ద్రుడు వరుణున కిచ్చిన వాగ్దానము 
నిలుపుకొననందుకు, రాజును శిక్షింపనెంచి, అతడు మహోదర వ్యాధితో బాధపడునట్టు చేసెను తన తండ్రి 
తీవ్రమైన వ్యాధితో బాధపడుచున్నాడని తెలుసుకుని, తండ్రిని రక్షింపనెంచి తిరిగి రాజ్యమునకు బోవ 
తలపెట్టను ఇంద్రుడతని నడ్డగించి తీర్ణయాత్రలకు బంపెను అతడు తిరిగి వచ్చునపుడెల్లను ఇంద్రుడు 
అడ్డుపడి మరల తీర్ణయా(త్రలను కొనసాగించమని పంపుచుండెను. ఇట్టు అయిదు సంవత్సరములు గడచెను 
చివరకు రాజ్యమునకు బోయి తండ్రిని రక్షించుటకు రోహితుడు నిశ్చయించుకొనెను. 


రోహితుడు రాజ్యమునకు తిరిగి వచ్చుచుండగా మార్గమందు అజగర్తుడను బ్రాహ్మణుని కలుసుకొనెను. 
ఆ బ్రాహ్మణుడు భార్యతో, ముగ్గురు పుత్రులతో ప్రయాణము సలుపుచుండెను. తనకు బదులుగా వేరొకరు 
నరమేధమునకు లభించినచో, తన తండ్రికి ఆరోగ్యము చేకూరగలదనియు, మృత్యు ముఖము నుండి తాను 
తప్పించుకొనవచ్చుననియూ రోహితుడు భావించెను బ్రాహ్మణుని, అతని పుత్రులను చూచిన తర్వాత 
రోహితుని కిట్టి ఆలోచన కలిగెను. మరొక యువకుని వరుణదేవునకు సమర్పించినచో, తన రాజ 


243 


శ్రీమద్భాగవతము 
కుటుంబమునకు అవాంతర పరిస్తితి తప్పిపోగలదని తలంచెను. రోహితుడు బ్రాహ్మణునకు నమస్కరించెను. 
రోహితుడు యేదో చెప్ప నున్నాడని గ్రహించి బ్రాహ్మణుడు మౌనముగా నుండెను. రోహితుడిట్టనెను. 
“బ్రాహ్మణోత్తమా! నీకు నూరువేల గోవులను యిచ్చెదను. అందుకు ప్రతిఫలముగా నీ కుమారులలో నొకరిని 
నాకివ్వగలవా?'” బ్రాహ్మణుడు వింతయైన యీ కోరికను విని. ఆశ్చర్యము చెంది, వివరము లడిగి 
తెలుసుకొనెను. రోహితుడు, తన కుటుంబము యెదుర్కొంటున్న క్లిష్ట సమస్యను వివరించెను. రోహితుడు 
మరల యిట్లనెను. ''నా తండ్రికి నేనొక్కడనే పుత్రుడను. నేను మరణించినచో మా వంశము అంతరించగలదు. 
నా తండ్రి అనారోగ్యముతో బాధపడుచున్నాడు. నీ పుత్రులలో ఒకరిని యిచ్చినచో యిద్దరి జీవితములు 
రక్షించినట్టుగును. మరియు దేశమునకు సేవచేసిన కీర్తి కూడ నీకు దక్కగలదు. నీ పుత్రులలో నొకని 
నాకివ్వగలవా?'' 


'అజగర్తు డిట్లనెను. ''నా జ్యేష్ట పుత్రుని యాయజాలను. అతనిపై నాకు అత్యంత ప్రీతి. అతడు లేనిదే 
నేను జీవించలేను'': బ్రాహ్మణుని భార్య యిటులనెను. '''జ్యేష్ట పుత్రుడు తన కత్యంత ప్రీతిపాత్రుడగుటచే 
అతని నివ్వలేనని నా భర్త భార్గవుడు చౌప్పెను. ఈ కనిష్ట పుత్రునిపై నాకు విపరీతమైన (పేమాభిమానములు 
గలవు. అతని యెడబాటు నేను భరించలేను. జ్యేష్టపుత్రునిపై తండ్రికి, కనిష్ట పుత్రునిపై తల్లికి (పేమ యుండుట 
లోక సహజము"... .. . వ. 


'బ్రావ్మాణుని రెండవ పుత్రుని పేరు శునశ్ళేఫుడు. అతడు అతి సరళముగా కొద్దిపాటి విచార స్వరముతో 
యిట్లనెను, ''ఓ రాకుమారుడా! నా మాట వినుము. నా'అన్నగారు తండ్రికి, తమ్ముడు తల్లికి ప్రీతిషపాత్రులు. 
కాబట్టే శా తల్లిదండ్రులు నన్ను. నీకిచ్చిరని భావించవచ్చును. నన్ను నీతో తీసుకువెళ్ళుము''. రాకుమారుడు 
మాట (ప్రకారము గోవులను బ్రాహ్మణున కిచ్చి, అతని పుత్రుని సంతోషముగా తనతో తీసుకు వెళ్ళెను. 


రోహితుడు, శునక్ళేపుడు పవిత్ర పుష్కర స్థలము చేరుసరికి నడి మధ్యాహ్నము కాజొచ్చెను. అచట 
బ్రాహ్మణ బాలుడైన శునశ్ళేపుడు కౌశికుడు తపస్సు చేయుచుండుట గమనించెను. ఆ బాలుడు ఆకలిదప్పిక 
లతో అలమటించుచుండెను. పైగా తనపై తల్లిదం (డ్రులక్సు (పేమాభిమానములు లేవని తెలుసుకుని నిరుత్సాహ 
ముతో నుండెను, లేకున్న, గోవులను తీసుకుని తనకు మరణము సంభవించునని తెలిసికూడ, రాకుమారునకు 
అమ్మ జూతురా? కౌశికుడు భార్గవ కుటుంబమునకు దూరపు బంధువని తెలుసుకుని, ఆ బంధుత స్రమును 
వినియోగించుకొనవలెనని భావించెను. వెంటనే ఉన్నపాటున కౌశికుని వద్దకు వెళ్ళి అతని ఒడిలో పడి 
యేడ్వసాగెను. సమాధిలో నున్న కౌశికుడు తెలివి తెచ్చుకుని ఆగంతకుని చూచెను. ఒక బాలుడు విచార 
వదనముతో తన హృదయములోని ఆవేదనను తెలుపుచు యేడ్చుచుండెను. ఆ బాలుడిట్టునెను. ''నాకు 
తల్లియు, తండ్రియు లేరు. నా కెవరు బంధువులు లేరు. నీవు తప్ప నాకింకెవరూ లేరు. నా ప్రాణము 
కాపాడుము. నీవు చాల శక్తిమంతుడవని, ఉదారుడవని, కరుణామయుడవని, యితరులు విచారముతో నుండుటు 
చూచి సహించలేవని చెప్పగా విన్నాను. నిన్ను నేను చూచి నీ సహాయ మర్జించుటకై వచి గతిని. ఆ బాలుని 
విచారమునకు కారణమడుగగా, అతడు కౌళికునకు జరిగిన విషయము విపులముగా తెలిపెను. -అది వినిన 
కౌళికుని హృదయము (ప్రేమతో నిండిపోయెను. శునశ్ళేవుడు తిరిగి యిట్లనెను. “ప్రభూ! రాజు వేయు యజ్ఞము 
కరకు నా తండ్రి నన్ను అమ్మివేసెను. కాని యజ్ఞమునకు ఆటంకము' కలుగుట నాకు యిష్టము లేదు, 
నా ప్రాణములు విడుచుటకు కూడ నాకు యిష్టము లేదు. ఈ రెండును నెరవేరునట్టు నీవు మాత్రమే చేయగలవు. 
నేను దీర్హకాలము జీవించి, తపస్సు చేసి ఆ తర్వాత స్వర్గము చేరవలెనని నా అభిమతము. అనాధుడనైన 


244 


నవమ స్కంధము 
నావంటి అభాగ్యుల పాలిటి రక్షకుడవు నీవు". 


విచారించుచున్న బాలునితో కౌశికుడు మృదువైన మాటలతో రక్షించెదనని మాట యిచ్చి ఓదార్చెను. 
తరువాత కౌశికుడు తన పుత్రులను పిలిచి యిట్లనెను. “'పుత్రులు పున్నామ నరకము నుండి రక్షీంచి, తాము 
పితృలోకము చేరుటకు సహాయపడెదరను తలంపుతో తల్లిదండ్రులు పుత్రులను కోరెదరు. మీ జన్మలను 
మీరు సార్థకము గావించెదరో లేదో నేను చూచెదను ఈ బాలుడు రక్షీంపమని నన్ను కోరుచు నా దగ్గరకు 
వచ్చెను మీరందరు శాస్త్రములు చక్కగా అధ్యయనము చేసినవారు, తపస్సు చేసి శక్తిని సంపాదించినారు. 
నేను ఆశించినట్లుగా మీరు నడచుకొనవలెను మీలో ఒకరు హరిశ్చంద్రుడు జరుపు నరమేధ యాగమునకు 


యజ్ఞపశువు కావలెను ఆ విధముగా నేనీ బాలుని రక్షించి యజ్ఞము జయ(ప్రదముగా సమాప్తి యగునట్టు 
గావించెదను. ఆ విధముగా మీరు చేసెదరా??! 


కాశికుని పుత్రులలో మధుచ్చందుడు మరికొందరు యిది ఒక వేళాకోళముగా పరిగణించి నవ్వుచు 
తండ్రితో యిట్లునిరి. '“తండ్రీ! ఎవరో ఒక బాలుడు వచ్చి తన హృదయావేదనను తెలుపగా, నీ పుత్రులలో 
ఒకరిని బలి చేయుటకు నీ హృదయమెట్లు అంగీకరించెను? శునక మాంసమును భుజించుట యే విధముగా 
అసాధ్యమో, నీ యాదేశమును మేము పాటించుట అంతటి అసాధ్యము. కౌశికుని ఆగ్రహము అతని 
ముఖమందు ప్రసృుటముగా గోచరించుచుండెను. అతడు తన పుత్రులతో నిట్లనెను. ''మీ ప్రవర్తన, మాటల 
తీరు చూడగా యీ జీవితమునకు అనర్హులని తోచుచున్నది. మీరు నాకు పుత్రులుగా నుండదగరు తండ్రి 
ఆదేశమును పాటించని వారు, గౌరవింపదగరు వసిష్టుని కుమారుల వలె మీరు కూడ నిషాదులై శునక 
మాంసమును భుజించుచూ వేయు సంవత్సరములు జీవించుడు' 


కౌశికుడు తన పుత్రులను శపించిన తర్వాత శునళ్ళేపుని యేదో విధముగా రక్షించెదనని అభయ మొసంగెను 
అతడిట్లనెను “నీవు రోహితునితో వెళ్ళుము. నిన్ను బలి స్తంభమునకు కట్టి మెడలో యె(ర్రని పూలదండలు 
వేసి శరీరమునకు యె(రవి గంధము పూసెదరు. పవిత్ర మంత్రములత్‌ మంత్రించిన త్రాళ్ళతో నిన్ను యూప 
స్తంభమునకు కక్టైదరు నేను నీకు రెండు మంత్ర శ్లోకములను బోధించెదను వాటిని నీ మనస్సులో మననము 
చేసుకొనుము. యజ్ఞము జరుగునపుడు నీవు ఆ మంత్ర శ్లోకములను పరించుచుండుము అపుడు యజ్ఞము 
విజయవంతముగా సమాప్తి అయినట్లు భావించవచ్చును''. 


శునక్శేపుడు అతిశ్రద్దతో మంత్ర శ్లోకములు నేర్చుకొనెను తరువాత విశ్రమించుచున్న రోహితుని వద్దకు 
వెళ్ళి యిట్లనెను “తొందరగా మనము నగరము చేరుదము. యజ్ఞము జరుగు స్తలమునకు నన్ను తీసుకొని 
వెళ్ళుము. నేను సంసిద్దుడనై యున్నాను'*. 


శునశ్ళేపుడు తనంత తానుగా ఉత్సాహము చూపించుట చూచి రోహితుడు సంతోషించెను. వారిద్దరూ 
రోగముతో బాధపడుచున్న హరిశ్చంద్రుని వద్దకు వెళ్ళిరి అనుకూలముగా మారిన పరిస్థితులకు హరిశ్చం 
ద్రుడు చాల సంతోషించెను మహోదర వ్యాధితో బాధపడుచున్నప్పటికీ, యజ్ఞశాలకు వెళ్ళి యజ్ఞమును 
ప్రారంభించెను. కౌళికుడచ్చటకు వచ్చెను. రాజు, కౌశికుని యజ్ఞహోతగా నియమించెను జమదగ్ని 
అధ్వర్యుడుగను, వసిష్టుడు బ్రహ్మగను, అయాస్త్యుడు ఉద్గాతగను వ్యవహరించిరి 


హరిశ్చంద్రుడు శునశ్ళేపుని యూపమునకు గళక్టైను. ఆ బాలుని వారు బలి చేయుటకు సంసిర్దులగుచుం 


245 


శ్రీమద్భాగవతము 


డగా, ఆ బాలుడు పసితనపు తత్తరపాటుతో కౌశికుడు తనకు నేర్చిన మంత్రములను గట్టిగా నుచ్చరించుట 
మొదలు పెట్టైను. యజ్ఞశాల అంతయు నిశ్శబ్దముగా నుండెను. మొదట ఆశ్చర్యముతోను, తర్వాత ఇం(ద్రవరు 
ణాది దేవతలను కీర్రించు ఉత్తమ మం(త్రములు వినిపించుటచేత యజ్ఞశాల అంతయు గంభీర నిశ్శబ్దమావరిం 
చెను. ఇంద్రుడు, వరుణుడు మెచ్చుకొనిరి. వారు ప్రత్యక్షమై శునశ్ళేపుడు చిరకాలము జీవించునట్టు వరము 
ప్రసాదించిరి. హరిశ్చంద్రుని తప్పిదమును క్షమించి, అతని జలోదర రోగమును నివారింపజేసిరి. పుత్రునిపై 
విశేషమైన మమకారమును పెంచుకొనుట వలన కలిగిన అనుభవములు రాజునకు గుణపాఠము నేర్పగా, అతడు 
కౌళికుని వద్ద బ్రహ్మవిద్య నేర్వవలెనని తలంచెను. కౌశికుడు చాల సంతోషముతో అంగీకరించెను. ఆ తర్వాత 
హరిశ్చంద్రుడు పూర్తిగా మారిపోయెను. 


కౌశికుడు శునళ్ళేపుని దత్త పుత్రునిగా స్వీకరించెను. తన పుత్రులైన మధుచ్చందాదులను పేరు పేరున 
పిలిచి వారితో శునశ్శేపుని తమ అ(గ్రజునిగా పరిగణించవలెనని చౌప్పెను. ''భృగు వంశమునకు చెందినవాడు. 
అతడిప్పుడు మీలో ఒకడు'' అని కౌశికుడు తన కుమారులతో చెప్పెను. తమ తండ్రి శునశ్శేపుని దత్తపుత్రునిగా 
స్వీకరించుట పెద్ద కుమారులకు యిష్టము లేకుండెను. వారి ప్రవర్తనకు తండ్రి ఆగ్రహము చెంది నీచ జాతిలో 
జన్మించునట్టు శపించెను. ఏబదిమంది పుత్రులు శాప[గ్రస్తులైరి. మిగిలిన ఏబదిమంది పుత్రులు, మధుచ్చందు 
నితో సహా తండ్రి పాదములపైబడి యిట్ల్టనిరి. ''మీ ఆదేశమును శీరసావహించెదము. శునశ్శేపుని అ(గ్రసోదరు 
నిగా స్వీకరించుటకు మేము సిద్దమే'' 


తండ్రి సంతోషించి వారితో నిట్లనెను. ““మీరు చాల ఉత్తములు. మీ. ప్రవర్తనకు మెచ్చుకొనుచున్నాను. 
శునశ్శేపునితో సహా మీరందరూ కౌశికులుగా వ్యవహరింతురు. లోకములో మన కుటుంబము వారు కౌశిక 
గోత్రోదృవులుగా ప్రసిద్ది పొందెదరు”. 


కౌశికుడు మరొక వేయి సంవత్సరములు తపస్సు చేసెను. ఆ తర్వాత (బ్రహ్మ (ప్రత్యక్షమై యిట్లనెను, 
“నీ తపస్సుకు అచ్చెరువొంది మెచ్చితిమి. నీకు 'బుషి పదమును (ప్రదానము చేయుట మాకు సంతోషదాయక 


కౌశికునకు సంతృప్తి కలుగలేదు. 'బుషి (బ్రహ్మర్షి కన్న తక్కువ స్థాయి యని అతడెరుగును. అతడు. 


“బ్రహ్మర్షి కాదలచి మరింత ఘోరముగా తపస్సు చేయ మొదలిడెను. 


123 _కౌశికుని తప్పిదము. 


కౌశికుని తీవ తపస్సుకు దేవతలు ఆందోళన చెందుచుండిరి. ఇంద్రుడు తన ఇంద్ర పదవికి భంగము 
కుల్లుగునేమో యని భయపడెను. కౌశికుని తపమునకు భంగము కలిగింపనెంచి, మేనక యను అప్పరసను 
పిలిపించెను. ఇంద్రుడు మేనకతో యిట్లనెను. “అపరస అందరిలో నీవు ఉత్తమురాలవు. నీవు నాకొక 
“సహాయము చేయవలసి. యున్నది. నీవేమి చేయవలెనో నీకు చెప్పెదను. కౌశికుడు తీవ్రమైన తపస్సు 
ఆచరించుచున్నాడు. అతడు మిట్టు మధ్యాహ్నపు సూర్యునివలె ప్రకాశించుచున్నాడు. అతడింత వరకు చేసిన 
తపస్సు చాల భయంకరమైనది. అతని తపస్సు విజయవంత మైనచో నౌ యిం(ద్ర పదవికి ముప ము వాటిల్లగలదు. 


246 


ry 


నవమ స్కంధము 
నీవు అతడు తపస్సు చేయుచున్న (ప్రదేశమునకు వెళ్లుము. అతడు ఇంద్రియములను నిగ్రహించి, ఏకాగ్రతతో 
ధ్యానములో నిమగ్నుడై యున్నాడు. నీ అందముతో, హావ భావములు ప్రదర్శించి, పురుషులందరకు నున్న 
దౌర్భల్యము నూతగా తీసుకుని, అతడు నీ వ్యామోహములోపడి, తపస్సు విరమించునట్టు జేయుము అప్పుడు 
నిన్ను నేను మెచ్చుకొందును'' 


మేనక వెళ్ళుటకు భయపడి యిట్లనెను. ''దేవా! అతడు చాల శక్తిమంతుడనియూ, కోపిష్టి యనియూ 
వినియున్నాను తపశ్శక్తి , ఆ(గ్రహము, యీ రెండును కలిసిన పర్యవసాన మెట్టుండునో ఊహించవచ్చు! 
నేను యీ రెండింటిని యెట్లు తట్టుకొనగలను? నీవే అతనికి భయపడుచున్నావు, అటువంటిది నేను యే 
విధముగా అతని దగ్గరకు వెళ్ళగలను? అతడు వసిష్ట పుత్రులను శపించెను అతడు క్షత్రియుడైనప్పటికీ, 
స్వశక్తిచత బ్రాహ్మణుడయ్యెను. బ్రహ్మవలె త్రిశంకు స సర్లము సృష్టించెను అంతటి మహాతపస్వి తప్పుకుండ 
ఇంద్రియముల కతీతుడై యుండును నేనెట్లు ధైర్యము చేసి అతని వద్దకు వెళ్ళగలను? అతడు నన్ను శపించిన 
నా గతి యేమి కావలయును? అతడు నన్ను శపించకుండునని నీవు అభయ మొసగినచో నీవు చెప్పినట్టు 
నేను చేయగలను. నాతో వసంతుని మన్మథుని పంపుము. మందానిలమును కూడ మాతో వచ్చునట్లు 
చేయుము అనురాగ భోగముల కనుకూల పరిస్తితులు కల్పించినచో, నేను అతనిని కవ్వించుటకు ప్రయత్నించె 
దను 


మేనక భూలోకమునకు వెళ్ళి కౌశికుడు తపస్సు చేయుచున్న పరిసర ప్రాంతములో, తగిన సమయము 
కొరకు వేచి యుండెను. కౌశికుడు ధ్యానము నుండి లేచి అటు నిటు తిరుగుచుండెను ఇదే తగిన సమయమని 
తలచి, మేనక విశ్వామిత్రుడు సంచరించుచున్న (ప్రాంతమునకు వెళ్ళెను ఆమె ఊహ వమ్ము కాలేదు. 


ఆమె అతడు సంచరించుచున్న (ప్రాంతములో నడయాడుచుండుట జూచెను ఆమె అందమునకు 
హావభావములకు ముగ్దుడై ఆమెకు వశమయ్యెను 


ఇట్లు అయిదు సంవత్సరములు గడచెను. మరొక అయిదు సంవత్సరములు గడచెను. ఒకరోజు అతడు 
స్వప్నము నుండి మేల్కాంచినట్టు లేచెను పది విలువైన సంవత్సరములు వ్యర్హమయ్యెనని అతడు (గ్రహించెను 
అతవి తపస్సుకు భంగము కలిగెను అంతవరకు సమకూర్చుకొనిన తపశ్శక్తిని చాలవరకు కోల్పోయెను 
అతనికి విచారము, తనపై తనకు ఆగ్రహము కలిగెను. తర్వాత అతడు యిది దేవతల పన్నాగమనియు, 
యెవరైనను తీవ్రముగా తపస్సు చేసిన అందుకు ఆటంకమును కల్షింతురనియు (గ్రహించెను. ఇట్టే పరిస్థితిలో 
నున్న కౌళికుని చూచిన మేనకకు చేతులలో బిడ్డ యుండగా, భయము ఆవహించెను అతని ఆ(గహము 
తనపై ప్రసరించునేమోయని ఆమె భయపడెను ఆమె చేతులు జోడించి నిలుచుండెను ఆమె కనుల నుండి 
కన్నీరు కనురెప్పలపై నిలిచి 'యుండెను. కాని ఆమెపై కౌశికున కాగ్రహము లేకుండెను అతడామెతో తిరిగి 
తపస్సు కొనసాగించబోవుచున్నానని చెప్పెను 


అతడు కౌశికీ నదీ తీరమునకు వెళ్ళెను అతని సోదరి సత్యవతియే కౌశికి అతడు భయంకర తపస్సు 
చేయుచుండెను చాల కాలము తర్వాత, దేవతలు బ్రహ్మ అతని తపస్సుకు మెచ్చిరి. బ్రహ్మ దేవతలతో 
క శికునకు ప్రత్యక్షమై యిట్లు పలికెను. ''కౌశికా! నీవు యిప్పడు 'మహార్షి' వైనావు. చాల తీవ్రమైన తపస్సు 
ఆచరించినావు. నీవు బుషులలో కెల్ల అత్యుత్తముడవు'' (బ్రహ్మ వచనములు కౌశికునకు, సంతృప్తిని గాని, 
అనంతృప్తినిగాని కలిగించలేదు కౌశికుడిట్టనెను. ''నాతపశ్శక్తి చేత 'మహార్షి' పదని నందుకున్నాను కొని, 


247 


శ్రీమద్భాగవతము 


మహాత్మా! నేను యింద్రియములను జయించితినా? దయచేసి తెలుపుడు”'. బ్రహ్మ యిట్లనెను. “బహుశః 
జయించ లేదనుకొందును. నీవు యింకను సంపూర్ణమైన జితేంద్రియుడవు కొవు””. కౌశికుడు వదనము 
దించుకొనెను. బ్రహ్మ యిట్లనెను. .''నీవు అదికూడను సాధించుటకు ప్రయత్నించవలెను”'. 


అటు తర్వాత కొన్ని సంవత్సరములు అతిక్లిష్టమైన రీతిని కౌశికుడు తపస్సు చేసెను. అతడు చేతులు 
పైకెత్తి ఆహారము లేక తపస్సు గావించెను. గాలి మాత్రమే అతని ఆహారము. నడి వేసవి కాలములో పంచాగు షల 

మధ్య నిలుచుండి, శీతకాలములో జలము మధ్య విలబడి తపస్సు చేసెను. అతని తవేసు ఎ తీవ్రతరమయ్యెను. 
మరల ఇం(ద్రుడు అతని తపసు కు భంగము చేయనెంచి అప్సరస రంభను పిలిపించెను. అతడామెతో యిట్లనెను. 
“ఇది వరకు మేనక చేసినట్టుగా, నీవు కౌళికుని నీ వశము గావించుకొనుము”. రంభ మిక్కిలి భయపడి 
ఇంద్రునితో యిట్లనెను. “దేవా! నాకు వెళ్ళుటకు రైర్యము చాలకున్నది. అతని ఆ(గ్రహము భరించరానిది'', 
ఇంద్రుడామెకు యెట్టి ప్రమాదము కలుగబోదని అభయ మొసంగెను. ఇది వరకు మేనక వెళ్ళినట్టు రంభ 
భూలోకమునకు వెళ్ళెను. ఇంద్రుడు, స్వయముగా తానే వచ్చి రంభకు సహాయముగా నుండగలనని చౌపె ఎను. 
కౌశికుడు తపస్సు చేయుచున్న ప్రదేశములోని వృకముపై కోయిలలు మధురముగా కూయుచుండెను. 
ఇంద్రుడు, మన్మధుడు అదే వృక్షముపై కూర్చుండిరి. రంభ, కౌశికుడు తపస్సు చేయు ప్రదేశము కేతెంచెను. 


కౌశికుడు తీవ్ర ధ్యానములో నిమగ్నమై యుండగా కోయిల కూతలు అంతరాయము కలిగించుచుండెను. 
వసంత బుతువులో పుష్బించు పువ్వుల గుబాళింపులు అతని నాసికను: సోకెను. అతడు కళ్ళు తెరచెను. 
ఎదురుగా అందమైన రంభ నిలిచి యుండెను. కౌశికుడు యిది ఇంద్రుని పన్నాగమని తెలుసుకొనెను. లేకున్న 
వసంత బుతువు రావలసిన దానికన్న ముందుగా యెట్లు వచ్చెనని తలంచెను. అంతేకాక అందమైన సుకుమార 
(స్త్రీ యా అరణ్యము లోనికి, వేరొకరు తీసుకురానిచో, యెట్లు రాగలదు? వెంటనే ఆ(గ్రహముతో రంభను 
శపించెను. “ఇంద్రుని పనుపుపై నీవు యిక్కడకు వచ్చి నీ హావభావ విలాసములతో నన్ను వశపరచు 
కొనవలెననుకున్నావు. నా తపశ్య్ళక్తిని హరింపజేయ జూచితివి. నీవు శిలగా మారి వేయి సంవత్సరములు యీ 
భూలోకములో నుండగలవు"”. ఆమెను శపించిన తక్షణమే తన తొందరపాటుకు పశ్చాత్తాపము చెందెను. 
“బ్రహ్మ చెప్పినది సత్యమే. నేను జితేంద్రియుడను కాను. ఆ(గహమును ని(గ్రహించుకొనలేకున్నాను. 
ఇంద్రియములను జయించనంత వరకు ఆత్మకు ప్రశాంతత చేకూరదు. ఇప్పటి నుండి ఆ(గహము చెందక, 
ఒక్కమాట యైనను పలుకక యుండెదను. అన్ని భావములను: బహిష్కరించి, మరల తపస్సు చేసెదను. 
అప్పుడే నేను చేసిన తపస్సుకు తగిన ప్రతిఫలము లభ్యము కాగలదు''. ' 


124 (బ్రహ్మర్షి విశ్వామిత్రుడు 


కౌశికుడు ఉత్తర దిశ నుండి తూర్పుదిశగా వెళ్ళి అక్కడ తిరిగి తపస్సు ప్రారంభించెను. ఒక వేయి 
సంవత్సరములు అతడు మౌనముగా ఘోర తపస్సు ఆచరించెను. అతని తపోగ్నికి యీ లోకము, స్వర్గలో కము 
అట్టుడికి నట్టుడికి పోయెను. కౌశికుడు పుల్లవలె సన్నగా నయ్యెను. అనేక అవాంతరములను అతిక్రమించెను. 
తన మనస్సు నుండి క్రోధమును సంపూర్ణముగా విడనాడెను.. 


248 


నవమ, స్కంధము 


ఒకరోజు ఉపవాసము విరమించి అన్నము వండుకొనెను. అతడు తినబోవుచుండగా, ఇంద్రుడు ఒక 
బ్రాహ్మణుని వేషములో వచ్చి అన్నము పెట్టమని యాచించెను. ఒక్క మాహైనను పలుకక, తాను వండుకొనిన 
అన్నమును ఆ బ్రాహ్మలునికి పెట్టి తిరిగి తపస్సు (ప్రారంభించెను. అతడు మరింత తీవ్రముగా తపస్సు 
చేయనారంభించెను. అతడు పీల్చు శ్వానను కూడ ని(గ్రహింప దొడగెను. అతడిప్పుదు గాలిని పీల్చక చాలసేపు 
ఉండగలుగుచుండెను. అతని శిరస్సు నుండి పొగ వచ్చుట మొదలిడెను. అతని తపస్సు వేడిమికి లోకము 
తోభించుచుండెను. ఇంద్రాది దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళి యిట్టనిరి. “కౌశికుడు తన తపస్సు చేత అత్యంత 
తేజస్సుతో (ప్రకాళించుచున్నాడు. ఇంత 'కాలముగ అతడు' అభిలషించిన దానిని నీవు (ప్రసాదింపకున్నచో, 
అతని తపస్సు వేడిమికి ముల్లోకములు నాశనము కాగలవు. తపస్సు చేత అతని తేజస్సు సూర్యుని అగి వని 
మించి యున్నది. 'అతని' ప్రకాశము ముందు అగ్ని, సూర్యుడు తమ ' ప్రకాశమును గోల్పోయినట్టు 
గోచరించుచున్నారు. సముద్రములో అలలు ఉద్దుతముగా నున్నవి. పర్వతముల నుండి అగ్ని చిమ్ముచున ఎది. 
భూమి వణకుచున్నది. ఆకాశములో పెనుతుఫాను చెలరేగుచున్నది. కౌశికుడు కాలాంతాగ్ని వలె నున్నాడు. 
ఈ తీవ పరిస్తితి నుండి లోకమును రక్షింపవలసిన బాధ్యత నీపై నున్నది". 


(బ్రహ్మ త్వరగా కౌళికుని వద్దకు వచ్చి యిట్లనెను. ““బ్రహ్మార్షీ! నీకు సా గతము. నీ తపస్సు మమ్ములను: 
మెపి ్పంచినది. నీ అపూర న్వమైన సాధన చేత బ్రహ్మర్షి పదవికి అర్హుడవైతివి. నీకు అభ్యుదయమగు గాక!” -. 


కౌశికుని వదనమందు సంతోషము మెరసెను. బ్రహ్మకు సామ్టాంగ ప్రణామము గావించి యిట్లు పలికెను. 

“నీవు నాకు .ప్రసాదించినది సత్యమే యగుచో, నేను బ్రహ్మర్షినయినచో, మీ అనుగ్రహముచే నేను దీర్హకాలము 
జీవించినచో, వేదములు నన్ను బ్రహ్మర్షిగా గుర్తించునట్లు చేయుము. నాకొక కోరిక యున్నది. నీ కుమారుడైన 
వసిష్టుడు నన్ను (బ్రహ్మర్షిగా గుర్తించవలెను'. వారు వసిష్టుని పిలువనంపగా అతడు వచ్చి, (పేమాభిమానముతో 
చిరునవ్వు నవ్వి కౌశికునితో యిట్లనెను. *'నీవు చాల గొప్పవాడవు. బ్రహ్మర్షివి. అందుకు సందేహము లేదు"... 
కౌశికుడు వసిషస్టుని గౌరవించి సత్కరించెను.. కౌశికుడు తన యిష్టము వచ్చిన (ప్రదేశమునకు వెళ్ళుటకు 
పూర్తి స్వేచ్చ కలిగియుండెను. లోకములో యితరులకు మంచి చేయవలెనను తలంపు అతవి మనస్సులో. 
నుండెను. అందుచేత అతనికి *విశ్వామి(త్ర' నామధేయము సార్హకమయ్యెను. 


125 నహుషుడు. 


పురూరవునకు. ఆయువను పుత్రుడు కలడు. ఆయువునకు నలుగురు పుత్రులు. వారిలో నహుషుడు 
ప్రధానమైనవాడు. అతడు చాల ఉత్తముడు. రాజ్యమును చక్కగా పాలించుచుండెను. అతదు అన్ని దిక్కులం 
దున్న రాజులను జయించి విశేషమైన సంపదను గడించెను. అతడనేక యజ్ఞములు చేసి ఇంద్రపదవి 
కర్ణుడయ్యెను. ఒకప్పుడు, బ్రహ్మ హత్యాపాతకముచే ఇంద్రుడు బాధపడుచున్నప్పుడు, అతడు తాత్కాలిక 
ముగా మరుగున నుండవలని వచ్చెను. ఆ సమయమున దేవతలు నహుషుని ఇంద్రుడుగా వ్యవహరించమని 
కోరిరి. ఇంద్రుడు 'బ్రహ్మహత్యాపాపము నుండి విముక్తి పాందునంతవరకు నహుషుడు ఇం(ద్ర పదవి చేబట్టుటకు 
అంగీకరించెను. తన పుత్రుడైన యయాతిని రాజుగా నియమించి, నహుషుడు స్వర్గములో ఇంద్ర పదవి 
నధిరోహించెను. - -. 


249 


శ్రీమద్భాగవతము 


కొంత కాలమునకు నహుషువిలో అహంభావము పెరిగెను. అతడార్చించిన సంపద, లోకముపై తనకు 
కల్గిన అధికారము, అనేక యజ్ఞములను జరిపితినను భావము, దేవతలు వచ్చి తన్ను యింద్రుడుగా నుండమని 
కోరుట --- యివన్నియు కూడి అతనిలో గర్వమును, అహంకారమును పెంపొందించెను. నహుషుడు గొప్ప 
మహారాజు, కాని అధికారము అతవిలో మదమును గర్వమును యినుమడింపజేసెను. 


ఇంద్రునకొక (ప్రత్యేకత గలదు. అతని పల్లకిని సప్తర్షులు మోసెడివారు. రాజ కార్యముపై నహుషుడు 
బయటకు పల్లకిలో వెళ్ళునపుడు బుషులు ఆ పల్లకి మోసెడివారు. ఇది నహుషునకు యెంతయో సంతోషము 
కల్గించెను రాను రాను బుషులు తనకు బావిసలను భ్రమలో నహుషుడుండెను. అధికార మదములో నున్న 
నహుషుడు, బుషులు ఇంద్రపదవి యందున్న గౌరవముచేత అట్టు చేయుచున్నారని తలపక భూలోకములో 
నుండి వచ్చిన తనకు సేవకులుగా నున్నారని తలచుచుండెను. 


దురదృష్టవశాత్తు అతని మదిలో మరియొక భావము తలయెత్తెను. ఇంద్రపదవి నేలుచుండుటచే శచీదేవిని 
తన భార్యగా న్వీకరించవచ్చునని తలచెను. ఆమె నివాసమునకు వెళ్ళుటకు నిశ్చయించుకుని పల్లకిని 
తెప్పించెను బుషులు పల్లకీ మోసుకొని రాగా, నహుషుడందు కూర్చుండెను ఆమె సౌధమునకు తొందరగా 
వెళ్ళవలెనని మనసు తొందర జేయుచుండెను. పల్లకిని తొందరగా బుషులు తీసుకువెళ్ళుట లేదని భావించెను 
(ప్రేమ జాడ్యములో పడినవాని మనస్సు ప్రయాణించు వేగముతో గాలి కూడ ప్రయాణించలేదు గదా! ఓర్పు 
కోల్పోయిన నహుషుడు బుషులతో వేగముగా వెళ్ళమని చెప్పుచూ 'సర్ప --- సర్చ్ప' యనెను. అగస్య 
మహర్షి అతని మనస్సులో మెదలు విషయము (గ్రహించి, అతని అహంకారమును సహించలేక పల్లకి క్రిందకు 
దించెను అగస్త్యుడు నహుషునితో యిట్లనెను. ''ఓరి మూర్చుడా! నీవేమి మాట్లాడుచున్నావో, యేమి 
చేయుచున్నావో నీవెరుగవు. నీ అహంకారము సహింపరానిదయ్యెను. దీనిని వివారించుటకు ఒకే మార్గము 
కలదు. నీవు 'సర్ప--సర్చ' అని యున్నావు అట్టె అగుగాక. అయితే సర్పమువలె ఆహారము కొరకు 
తిరుగలేక, కొండచిలువ మాదిరి ఆహారము నీవద్దకు వచ్చువరకు పడియుండగలవు. ద్వైతవనమను అరణ్య 
ములో వేయి సంవత్సరములు ఆ విధముగా నుండగలవు'' 


శాపము పొందిన వెంటనే నహుషుని గర్వము మటుమాయమయ్యెను. అతి వినయముతో అతడిట్లనెను 
““మిమ్ము అవమానించిన నన్ను శపించుట ఉచితముగా నున్నది. ఇంతకన్న కరినమైన శిక్షకు అర్హుడను. 
కరుణా హృదయులైన మీరు తక్కువ శిక్షను విధించినారు నన్ను కరుణించి, నేను భూలోకములో యెంత 
కాలము ఉండవలెనో, శాపమెట్లు విముక్తి కాగలదో సెలవీయవలెను. మీ వంటి మహాత్ములు యిటువంటి 
శాపముల నిచ్చి, మావంటి వారిలో కలుగకూడని దుష్ట భావములను నివారింతురు అయితే విషమునకు 
ఏరుగుడు ఉన్నట్లు, శాప కొరణము అంతరించినంతనే శాపమునకు విరుగుడు తప ఎక యుండగలదు'', 


నహుషుని స్టీతి జూసి అగస్త్యుడు విచారించెను. ఉత్తముల ఆ(గహము క్షణకాలమే యుండును, నహుషునితో 
అగస్త్యు డిట్టనెను. ““శాపము ఉపసంహరించుటకు వీలులేదు. ద్వాపర యుగములో కొండచిలువ రూపము 
వదలి స్వర్గమునకు తిరిగి రాగలవు నీ వంశములో యుధిష్టిరుడనే గొప్ప వ్యక్తి జన్మించును అతడు 
ధర్మమూర్తిగా విలసిల్లును అతడు నిన్ను శాపవిముక్త్షుని గావించును. అతని సోదరుని నీవు పట్టుకొనగా 
అతడు నీ వద్దకు వచ్చి తన సోదరుని విడిచి పుచ్చమని కోరును. నీవు యుధిష్టిరుని ధర్మమును గురించి 
అడుగు ప్రశ్నలకు అతడు సరియగు సమాధానములు చెప్పగలడు అప్పుడు నీకు కొండచిలువ రూపము 


250 


నవమ స్కంధము 
పోయి, తిరిగియీస $ర్యమునకు రాగలవు 


పండ్రెండేడుల అరణ్యవాసములో పాండవులు ద్వైతవనమున వెళ్ళుచుండగా, అగస్త్యుడు చెప్పినట్టు 
జరిగిను ఆ విధముగా నహుషునకు శాపవిముక్తి కలిగెను. 


126 వాగ్యాదము 


వృషపర్వుడు అసురులను పాలించుచుండెను. అతని గురువు శుక్రాచార్యుడు. శుక్రాచార్యునికి కుమార్తె 
దేవయానిపై మిక్కిలి (పేమ వృషపర్వుని కుమార్తె శర్మిష్ట. దేవయాని శర్మిష్ట మంచి చెలికత్తెలు 


ఒకరోజు దేవయాని, శర్మిష్ట స్నేహితురాండ్రతో జలకమాడుటకు నదీ తీరమునకేగిరి. వారు వస్త్రములను 
నది గట్టుపై నుంచి, నీటిలో జలకము లాడుచుండగా, మహాదేవుడు వృషభము నెక్కి తన సేవకులతో 
ఆకాశమున సంచరించుచుండుట జూచిరి పార్వతి మహాదేవుని (ప్రక్కనే యుండెను. నదిలో జలకమాడుచున్న 
(స్త్రీలందరూ సిగ్గుపడి, వడివడిగా నది ఒడ్డుకు వెళ్ళి వస్త్రములు ధరించిరి వారు నదిలో జలకమాడుచున్న 
పుడు చల్లగా వీచుచున్న గాలికి నది గట్టున పెట్టిన వస్త్రములు యెగిరి కలసిపోయెను తొందరలో వారు 
చేతికందిన వస్త్రములను తీసుకుని ధరించిరి. ధరించిన తర్వాత శర్మిష్ట దేవయాని వస్త్రములను ధరించినట్టు 
తెలుసుక్‌ొనెను. అక్కడ మిగిలియున్న రాకుమార్తె శర్మిష్ట వస్త్రములను దేవయాని ధరించవలసి వచ్చెను, 


అంతవరకు శర్మిష్టపై (పేమాభిమానములు గల దేవయానికి అకస్మాత్తుగా కోపము ముంచుకు వచ్చెను 
శర్మిష్ట ప్రయత్న పూర్వకముగా చేయకున్నప్పటికీ, అట్లు చేసినదని దేవయాని తలంచి, శర్మిష్టతో నిట్లనెను 
“వీవు అసుర (స్త్రీవి నాకన్న అధము రాలవు. నేను బ్రాహ్మణ పుత్రికను నా దుస్తులను నీవు ధరించుటచే 
అవి కలుషితమైనవి నీకు మర్యాద తెలియదు”' రాకుమార్తె శర్మిష్ట సహజముగా అసుర స్వభావము 
గలదగుటచే, దేవయాని అవమానకరమైన మాటలను విని సహించలేకపోయెను. ఆమె కోపముతో యిట్లనెను 
“నీ గురించి నీవు గొప్పగా భావించకు, నీవు ఒక ముష్టివాని కుమార్తెవు నా తండ్రి కడకు వచ్చి నీ తండ్రి 
పడిగాపులు పడియుండును. ఎల్లపుడూ నా తండ్రిని పాగడుచుండును యజమాని కొరకు వేచి లాభము 
పొందుటకు, నా తండ్రికేది ప్రీతిని చేకూర్చునో దానిని చేయుటకు సిద్దపడును. నీవు అతని పుత్రికవు 
నీ తండ్రీ శుక్రుడు నా తండ్రి యిచ్చు దానధర్మములపై ఆధారపడి యున్నాడు నీ కోపమునకు ద్వేషమునకు 
లక్ష్య పెట్టు వారెవరూ యిక్కడలేరు! నా వంటి రాకుమార్తెతో నీవు పరుషముగా మాట్లాడుట చూడగా, 
ఆయుధము లేని మనిషి ఆయుధము కలవానితో తలపడిన రీతిగా నున్నది. నీవన్న నాకు లక్యములేదు. 
ముష్టి అడుగుకొను నీవు నాతో యీ విధముగా మాట్లాడుట కెంత ధైర్యము'! శర్మిష్టకు కోపము ముంచుకు 
వచ్చి, ఆమె దేవయానిని గొట్టను. ఆమె వస్త్రములను పట్టిలాగి, చేరువలోనే వాడుకలో లేని నూతిలోకి 
త్రోసివేసి, శర్మిష్ట తిరిగి నగరము చేరుకొనెను ''ఈ ముష్టి బ్రాహ్మణ (స్త్రీ యిక చచ్చినక్షు” యని శర్మిష్ట 
తనలో తాననుకొనెను ఇంటివద్ద జరిగిన విషయము ఆమె యెవరికినీ చెప్పకుండెను. 


251 


శ్రీమద్భాగవతము 


127 దేవయానిని రక్షించినరాజు 


' పురూరవ వంశములో జన్మించి (ప్రఖ్యాతి పొందిన మహారాజు యయాతి. అతడు నహుషుని కుమారుడు. 
ఇం(దుడు బ్రహ్మహత్యా పాపముతో ఇం(ద్రపదవిని తాత్కాలికముగా త్యజించినపుడు, నహుషుడు దేవతల 


కోరికపై ఇంద్రపదవిని చేబట్టే రాజ్యమును పుత్రుడైన యయాతికి అప్పగించెను. పురూరవునకు ఆయువను 
కుమారుడు గలడు. ఆయువు కుమారుడు నహుషుడు. 


అందరి రాజుల వలె యయాతికి కూడ వేట యనగా ప్రీతి. అతడు వేటకై అరణ్యమునకు వచ్చెను. 
అతని అశ్వము అరణ్యములో చాల దూరము తీసుకుపోయెను. అతనికి అలసటచే దప్పిక కలిగెను. అతడు 
దూరములో నున్న. నూతిని చూచి, అశ సము నదలించగా అది బావి వద్దకు యయాతిని జేర్చెను. అతడు 
వంగి బావిలో చూడగా అందు నీరు లేకపోవుటచే వాడుకలో లేదని గ్రహించెను. అతడు విసుగుచెంది వెళ్ళబోవు 
సమయములో అతనికి దగ్గరలో. నుండ్‌ వచ్చుచున్న మూలుగు వినిపించెను. ఆ, మూలుగు బావిలో నుండి 
వచ్చుచున్నట్లు అతడు తెలుసుకొనెను. అతడు బావిలోకి వంగి చూడగా ఒక (స్తీ, కన్చించెను. ఆమె చాల 
అందముగా ప్రకాశంచుచున్నట్లు. అతనికి కన్చించెను. -అతడు ఇరకాటపు. పరిస్తితిలో చిక్కుకునెను. ఆమెకు 
సహాయ మత్యవసరమని (గ్రహించెను. అతడు సరళముగా కరుణాపూరిత స స్వరముతో యిట్లనెను. *' నీవెవరు? 
ఇక్కడ నుంచి సహాయము నర్ట్జించుచున్న నీ అందమైన చేతులను గాంచుచున్నాను. నీ చేతి |్రేళ్ల గోరులు. 
రాగి వలె యె(ర్రగా నున ఇవి. నీవొక యువతివని తలంతును. నిన్ను బాధించునదేమి? ఎందుకు నీ నిట్టూర్పులు 
క్రోధము, విచారముతో నున్నవి? ఎండిపోయి గడ్డితో నిండిన యీ బావిలో నీవు యెట్టు పడినావు? నీవు 
యెవరి కుమార్తెను? అగమ్య గోచరముగా నున్న యీ పరిస్తితిని వివరించి చెప్పుము''. 


దేవయాని యిట్లనెను. “అసురులకు దేవతలకు జరిగిన యుద్దములో అసురులు శెలుచుచుండిరని నీవు 
వినియుందువు. మరణించిన అసురులను వారి గురువు శుక్రాచార్యుడు పునరుజ్జీవింప చేయుచుండెను. నేను 
ఆ శుక్రాచార్యుని కుమార్తెను. వీవు నాకు తెలియని పర పురుషుడవు.' చూడగా యువకుని వలె అందముగా, 
శక్తిమంతుని వలె గోచరించుచున్నావు. నీవెవరు? ఎందుల కిచ్చటకు వచ్చితివి. 


యయాతి మహారాజు యిట్లనెను. “నేను నహుష చక్రవర్తి కుమారుడను. నా పేరు యయాతి. చంద్ర 
వంశమునకు చెందిన "వాడను. వేటాడగా అలసిపోయి దాహము ౨, తీర్చుకామటకు వచ్చితిని. బావిలో నీటి 
కొరకు రాగా నిన్ను చూచుట తటస్ట్రించెను. 


. దేవయాని, తాను వివ స్త్రనని చెప్పెను. ఆమె పరిస్థితికి రాజా విచారించి, తన యొడలొపై నున్న వస్త్రమును 
తీసి ఆమెకు. అందునట్టు బావిలోనికి విసరెను. ఆమె ఆ వృస్త్త్రమును ధరించి యిట్లనెను, ఇదిగో, నీవు. 
వర్షించినట్టు నా కుడిచేయు రాగి రంగు .గోరులతో నున్నది. నీవు సత్సురుస్తుని వలె గోచరించుచున్నావు: 
నన్ను రక్షించుటకు విధి నిన్ను తీసుకువచ్చినట్టున్నది. నన్ను పైకి లాగి రక్షింపుము”. రాజు ఆమె కుడిచేతిని 
పట్టుకుని పెకి లాగెను. ఆమెను బావి నుండి బయటకు లాగి భూమిపై గూర్చుండబెట్టి యిట్లనెను. “నీవు 
యిపుడు సురక్షితవుగా నున్నావు.. నిస్సహాయముగా మరణింతునన్న 'భయము యిక లేదు. నీవు త్వరగా 
గృహము చేరుకొనగలవు''. దేవయాని కదంకుండెను. అతనివైపు చూచి ఆమె యిట్లనెను. “నేను వెళ్ళు 
ప్రదేశ మింకేదియు లేదు. నేను నీతో వచ్చెదను”. 


252. 


నవమ స్కంధము 
- ఆమె మాటలకు యయాతి ఆశృర్యపడెను. అతడామెతో యిట్లు పలికెను. ''ఇంతకు' ముందు' నీవు 
శుక్రాచార్యుని 'కుమార్తెవని చె చెప్పీతివి. ఇప ప్పుడు నీవు వెళ్ళదగు ప్రదేశము లేదనుచునా ఎను. నాకు  యేమియూ 
చోధపడుటలేదు”. | 


“నీకు బోధపడుట లేదా?'' .నవు చు దేవయాని అడిగెను. నేను నీకు వివరించెదను. నేను అవివాహితను. 


నీవు నా కుడిచేతిని పట్టి లాగినావు: అందుచేత నీవు నాకు భర్తవైనావు. కాబట్టి నన్ను నీతో తీనుకువెళ్ళుట 
షిచితము”'. 


యయాతి యిట్లు, జవాబిచ్చెను. ''అది అసంభవము. నేను మహారాజును. క్షత్రియుడను. --నీవు. ఒక 
బ్రాహ్మణుని కుమార్తివు. క్షత్రియుడు అ(గ కులములో జన్మించిన వారిని పరిణయమాడుట అధర్మము'', . 


దేవయాని అతని "మాటలను వినకుండెను.. ఆమె యిట్లనెను. “నిన్ను భర్తగా యెంచుకున్నాను. నీవు 
రన్నిపుడు నిరాకరించవచ్చు. కాని నొ తండ్రి నిన్ను పిలువ నంపినపుడు, నీవు వచ్చి నన్ను చూడగలవు” '. 
యయాతి ఆమెకు వీడ్కోలు చెప్పి తన నగరమున కేగెను. 


128 దేవయాని సగ 


దేవయాని ఒక చెట్టు క్రింద కూర్చుని యేడ్చుచుండెను. ఈ లోపుగా దేవయాని యింటికి రాకున్నందున 
పక్రాచార్యుడు తన కుమార్తెను గురించి ఆందోళన పఢుచుండెను. అప్పటికి సాయంకాలమయ్యెను. అతడు 
ముక వేచి యుండలేకపోయెను. దేవయానిని వెదకి రమ్మని శుక్రాచార్యుడు సేవకురాలిని పంపెను. దేవయాని 
స్నేహితురాండ్రందరి యిళ్ళకూ వెళ్ళెను, కాని ఆమె జాడ తెలియలేదు, చివరకు వారందరు జలకమాడుటకు 
3ళ్ళిన నది వద్దకు వెళ్ళెను. అచ్చట ఒక చెట్టు క్రింద విచారించుచున్న దేవయానిని చూచెను, దేవయానిని 
$మీపించి. ఆమె యిట్లడిగెను, '“ఏమి జరిగినది? ఎందుకేడ్చుచున్నావు? నీ సీ కొరకు సీ తండ్రి ఆందోళన 
ఏడుచున్నాడు'*, దేవయాని ఆమెతో ' శర్మిష్టకూ తనకూ జరిగిన న నివాదమును తెలీపి యిట్లనెను. ''చుర్లిక్రా! 
ఏవు వెళ్ళినా తండ్రితో యిదంతయు చెప్పుము. ఆ రాక్షసి తండ్రి వృషపర్వుని నగరములో నేను కాలుబెట్టునని 
నాడ చెప్పుము''. ఆ సేవకురాలు తొందరగా శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి జరిగిన విషయము పూస(గ్రుచ్చినట్టు 
)వేదించెను. ఆమె సహజధోరణిలో జరిగిన దానికి కొంత కల్పనచేసి చెప్పుచు యిట్లనెను, ప్రభా దేవయాని 
శరణ్యములో నున్నది. ఆమె చచ్చిపడి యున్నది. రాజు కుమార్తె రె శర్మిష్ట ఆమెను చంపినేసెను 


మతి చెడిన వానివలె శుక్రాచార్యుడు. బయటకు వచ్చెను. దేవయాని మరణమునకు చింతించుచూ 
అరణ్యమునకు - -పరుగెత్తెను. ఆమె. బ్రతికి యున్నట్లు కనుగొనెను. ఆమె ఒక చెట్టు నానుకొని యుండెను, 
కం(డిని చూచిన దేవయాని బావురుమని విలపించెను. ఆమెను దగ్గరకు తీసుకుని మిక్కిలి ఆదరాభిమానము 
తో యిట్లనెను. ''ఇది వరలో నేను చేసిన యేదో ఒక పాపమునకు 'యూనాడీ విధముగా బాధపడుచున్నాను' 
ీవయాని ఓర్చు కోల్పోయి టను “పాపమో; గీపమో, అది వేరే విషయము, అది అంత ముఖ్యమైనది 
"దు. తండ్రీ! నామాట వినుము. వృషపర్వుని.కూతురు పలికిన అవమానపు మాటలు నేను మరువలేకునా ఇను. 


శ్రీమద్భాగవతము 


“తండ్రీ! నీవు మహారాజుకు స్తుతిపాఠకుడవనియు, అతనిని పాగడుట తప్పు వేరేమియు చేయని వాడవనియు 
ఆమె. అన్నది. నేను ఒక స్తుతిపాఠకుని పుత్రికనని, నీవొక ముష్టివాడవని, రాజు యిచ్చు దాన ధర్మములు 
స్వీకరించుట తప్ప తిరిగి నీవేమియు చేయుటలేదని చాల యీసడింపుగా మాట్టూడెను. ఆమె యీ విధముగా 
మాట్లాడునపుడు ఆమెలో కొట్టవచ్చునట్టు కన్పించిన అహంకారము, (క్రోధము నేను మరువలేను. ఈ 
విధముగా నన్ను సూటిపోటి మాటలని నూతి వద్దకు యీడ్డుకు వెళ్ళి నన్ను నూతిలోనికి త్రోసివేసి తాను 
వెళ్ళిపోయెను. ' తండ్రీ! నాకు సమాధానము చేప్పుము. నేను స్తుతిపాఠకుని కుమార్తెనా? ఒక ముష్టినాని 
పుత్రికనా?' 


శుక్రాచార్యుడు అశ్రువులు కార్చుచు (పీడు పూర్వకముగా దేవయానితో నిట్లనెను. “కుమారీ! నీవు 
ముష్టివాని కుమార్తెను కావు. ముల్లోకములందు సీ చ తండ్రిని కీర్తించుచుందురు. అంతేగాని నీ సీ తండ్రీ యెవరిసీ 
పొగడదు, లోకములో. అందరు రాజులు, వృషపర్వుడు, ఇంద్రుడు, యయాతి, మున్నగువారు జ్ఞానమే నా: 
సంపదయని, లోకములో అందరికన్న నేను సంపను ్నడనని యెరుగుదురు'', 


దేవయాని యిట్లనెను. '' అట్టయినచో, శర్మిష్ట పలికిన పలుకులకు నేను ఆమెను క్షమించలేదు. గౌరవములేని 
ప్రదేశమందుండుటకు నా కిష్టము లేదు. నేను నగరములో దప్రవేశంచను”'. తండ్రి ఆమెకు యెంతగానో' 
నచ్చజెప్ప జూచెను. క్రోధము తగదని, ఉదారముగా నుండవలెనని తెలియిజెప్త (ప్రయత్నించెను. కాని ఆమె 
వినకుండెను. 


శుక్రునికి కుషూర్తెయే సర్వస్వము. అతడు మరుచటి రోజు ఉదయము వృషపర్వుని వద్డకేగి ముందురోజు 
జరిగిన దుస సంఘటనను వివరించి ఇట్టనెను. “నాక ుదూర్తె సంతోష పము తప్పు నాకు నేరే కోరిక లేదు. ఆమె 
వెళ్ళుచ నోటునకే నేను కూడ వెళ్ళెదను. ఆమె లేక నేను 'జీవించలేను"'. వృషపర్వు (డు శుక్రాచార్యుని 
వెంటబెట్టుకుని త్వరగా అరణ్యము చేరి దేవయానిని సముదాయించుటకు ప్రయత్నించెను. ఆమె పాదములపై 
బడి వృషపర్వు 'డిట్టనెను. “నా సంపద, కీర్తి, శక్తినీ సీ తండ్రి అనుగ్రహముచే కలిని. అతడు నన్ను విడీచి 
పెట్టి వెళ్లువచో నేను ఆత్మహత్య చేసుకొనవలసి యుండును. నాకు వేరు మార్గము లేదు. దయచేసి అతడు 
నావద్ద ఉందునట్లు కరుణించుము. నీవు యేది ఆజ్ఞాపించిన అది చేయుటకు సిద్దముగా గ నున్నాను''. దేవయాని 
కొంతసేపు యోచించి యిట్లనెను. ఒన్స్‌ కుమార్తె మరొక నేయి మంది సేవికలతో కలసి నాకు బానిసగా 
నుండవలెను. నేను వెళు ఛచోటుకు వారు నాతో బానిసలుగా వచ్చి యుండవలెను. నాకు యెవరో ఒకరితో 


వివాహము జరిగి వెళ్ళునపుడు నీ నీ కుమార్తెనాతో బానిసగా అనుసరించవలెను”. 


వృషపర్వుుడు తిన సేవికలలో ఒకరిని పంసి కుమార్తెను రప్పించెను. బ్రాహ్మణ పుత్రిక దేవయాని విధించిన 
షరతులన్నిటిసీ రాకుమూరి శర్మిష్టకు తెలియజేసెను. ఆమె అయిష్టతను సూచించు ఒక్క పలుకైననూ 
పలుకలేదు. ఆమె పరిచారకు అందరినీ కూడగట్టుకుని మౌనముగా తండ్రీ సమక్షమునకు వచ్చెను. అమె 
దేవయానిని సమీసించి సరళముగా నిట్లనెను. “'నేను బానిసను. ఈ పరిచారికలందరు నాతో వచ్చిరి. నీవు 
వెళ్ళు ప్రదేశమునకు నిన్ను అనుసరించి రాగలము”'. 


దేవయాని ఆమెను చూచి యేవగింపు స్వరముతో యిట్టుడీగెను.. '' సొగిడ్తలందుకునే వాని కుమార్తె ఒక 
స్తుతిపాఠకుని కుమార్తెకు బానిసగా యెట్లు రాగలదు? ఇది సంభవమా?"' 


నవమ స్కంధము 

శర్మిష్ట అదే స్వరముతో సరళముగా యిట్లు జవాబిచ్చెను. ''తనవారు క్లిష్ట పరిస్థితులలో నుండి 
. విచారించునపుడు, వారి బాధలు, విచారము సమసిపోవుటకు ప్రయత్నించుట వారి కర్తవ్యము. పురాణ 
' కాలములో యిట్లు చేయుట ధర్మమని చెప్పియున్నారు. ఈ ధర్మము ్రతి మానవునికి వర్తించగలదు. ఈ 
_ ధర్మము ననుసరించుట రాజుకు అతని పిల్లలకు అత్యంత ప్రధానము. నా మూలముగా నా తండ్రికి ప్రజలకు 


యిక్కట్లు కలుగుట నాకిష్టము లేదు. కాబట్టి నేను నీకు. బానిసగా నుండి విధేయురాలనై నీవు. యెచ్చటకు 
వెళ్ళిననూ అనుసరించి వచ్చదను. 


. దేవయాని తండ్రితో యిట్లనెను. “తండ్రీ! నాకు సంతృప్తి కలిగినది. ఇక మనము నగరమునకు 
వెళ్ళుదము'', 


ఎవరి ఆలోచనలలో వారుండిరి. వారందరు నగరము ్రవేశించిరి. దేవయాని పంతము నెగ్లెను. ఆమె 
తన పంతము నెగ్గించుకున్నందుకు శుక్రుడు సంత నోషించెను. వృషపర్వుడు మాత్రము విచారముగా నుండెను. 
రాజునకు గురువు అతి ప్రధానమ్రైనవాడు. గురువైన శుక్రుడు విడిచి వఎళ్ళనందుకు రాజు జునసు కోంత ఊరట 
జెందెను. శర్మిష్ట మనసు ఎలో ని ఆలోచనలు యెవరికిని అంతుబట్టునివి. ఆమె కనులు దించుకుని యున ఎప్పటికి, 


ఆమె ముఖమందు ప్రశాంతత గోచరించుచుండెను. తండ్రి యె యెడల ఆమెకుగల విశేషమైన (పేమ చేత, ఆమే 
యేది చేయుటకైనను సంసిద్దురాలయ్యెను. ee 


129 - యయాతి దేవయానిని వివాహమాఢుట 


అనేక దీనములు' గడచెను. ఒకరోజు, శర్మిష్టాది పరిచారికలతో గూడి అరణ్యమునకు వెళ్ళెను. వారు 


తమ శ(త్రుత [మును మరచిపోయినట్లు గోచరించెను. అరణ్యములో వారు ఆడుచూ, పాదుచూ, నాట్యము 
చేయుచు గడపిరి. 


ఆ అరణ్యమునకు మరల హస్తినాపుర రాజు యయాతి వచ్చెను. దూరము నుండి (స్త్రీ సమూహమును 
జూచెను. తరువాత వారికి దగ్గరగా వచ్చెను. వారిలో యిద్దరు అందముగా నుండుట అతడు గమనించెను. 
వారిని నిదానముగా చూచిన తర్వాత, ఆ యిద్దరిలో నొకరిని తానిదివరకు చూచినట్లు గ్రహించెను. ఆమె, 
తాను నూతి నుండి రక్షించిన బ్రాహ్మణ వనిత. ఆనాటి సంఘటన గుర్తుకు వచ్చి తనలోతాను నవు ఫక్‌ నెను 
ఆనా డామె కుడిచేయి పట్టుకుని లాగుటచేత, తనను భార్యగా స్వీకరించమనెను. ఆమె నిజముగా అందమైనదే, 
కాని రెండవ ఆమె కూడ ఈమె అందమునకు సరితూగగలదు! | 


దేవయాని మణిఖచితాసనముపై గూర్చుండుట యయాతి గుర్తించెను. అందముగా నున్న రెండవ ఆమె 
శరీరముపై ఆభరణములు లేకుండుట అతడు గమనించెను. ఆమె దేవయాని పాదముల వడ్డ కూర్చుని పాదముల 
నొత్తుచుండెను. ఆమె యెవరో. తెలుసుకొనుటకు కుతూహలుడై, పూర న పరిచయమును పురస్కరించుకొని 
దేవయానిని సమీపించి ఆమెతో సంభాషించెను. అతడు అపరిచితునివలె నటించెను. అతడిట్టునెను. “వేయి 
ముంది వనితల మధ్య మీరిద్దరూ యితరుల పై 'పెత్తన నము చలాయించుచున్నట్టు గోచరించుచున్నది. నాలో 
కుతూహలము రేగెను. మీరెవరో తెలుసుకొనవచ్చునా?"' దేవయాని యిట్లు బదులు చెప్పెను. “నేను 


255 


శ్రీ శ్రీమద్భాగవతము 


చెపె ఏదను, జాగ్రత్తగా వినము. అసుర. గురువు శుక్రాచార్యునకు ఒక కుమార్తె గలదు. నేను అతని కుమార్తెను. 
ఈమె నాకు పరిచారకురాలు, నాకు బానిస. ఈమె నేనెక్కడ యుండిన అక్కడ ఉండును. అసుర రాజు 
వృషపరు గని కూతురు యీమె”... 


-. యయాతి అప్రయత ్రముగాయిట్టనెను. “ఆహా! ఏమీ యీమెసోందర్యము! స్వర్గములోని అప రసలుగాని, 
గంధర్వ కిన్నర వనితలుగాని యీమె అందమునకు సాటి రారు. ఇక మానవులలో యిటువంటి అందకత్తెను 
చూఢలేదు. పద్మములవంటి ఆమె నేత్రములు లక్ష్మీదేవి నేత్రములు వలె విశాలముగా నున్నవి, ఆమె 
సౌందర్యము సంపూర్షమైనది. రాజ భవనములో నుండవలసిన యీ రాకుమార్తె యేదో ముని శాపమునక్తో, 
దేవతల శాపమునకో తప్పక గురి అయి ఉండవచ్చును. లేకపోయిన, ఆమె నీకు బానిసగా నుండుకెట్టు 
సంభవము?” దేవయాని, అతడు శర్మిష్ట అందమును పొగడుచు పలికిన మాటలు వినెను. అవీ యామె 
కిష్టము ' లేకుండెను, ఆమె యిట్లనెను. “ఈ లోకములో అన్నియు విధి ననుసరించి జరుగును. ఇది కూడను 

విధికృతమే యని -తలచి ఆ విషయము'పై ఆలోచనను విరమింపుము. నీవెవరో దయచేసి చెప్పుము. నీవు 
మహారాజువలె దుస్తులు ధరించినావు. చూడగా చక్కగ చదువుకున్న వానివలె గోచరించుచునా వు. నీ పేరేమి? 
నీవెక్కడ నుంచి వచ్చితివి? నీవెవరి కుమారుడవు? దేనికొరకు నీవిక్కడకు వచ్చితివి?” న 


దేవయాని అహంభావముతో అడిగిన (ప్రశ్నలకు తనలో తాను నవు కుని, ఆమె తలంపులకు అనుగుణంగా" 
నటించి ప్రదర్శించవలెనని తలచెను. అతడిట్లు పలికెను. “నేను విద్యార్గిగా నున్నపుడు వేదశా,స్త్రములు 
అధ్యయనము చేసితిని. నేను ఒక రాజును, ఒక చక్రవర్తి కుమారుడను. నేను చంద్రవంశములో (ప్రసిద్దిపొందిన 
యయాతి మహారాజును”. దేవయాని యొట్టడిగెను. “ఏదైన ప్రత్యేక కార్యముపై యీ అరణ్యమునకు వచ్చితివా? 
శత్రువు నెవరినైనా జయించుటకు వచ్చితివా, లేక వేటయం దాసక్తి నిన్నీ అరణ్యమునకు తీసుకువచ్చెనా?”* 
యయాతి యిట్టు సమాధాన మిచ్చెను. ''నీ ఊహ సరియైనది. నేను వేటకై వచ్చితిని. నాకు దాహము కలుగుటచే 
నీ పరిచారికా బృందమును సమీపించితిని. దప్పిక ' తీర్చుకొని సేద తేరుటుకు నీ వద్దకు వచ్చితిని. నన్ను 
గురించి సంపూర్ణముగా తెలుసుకున్నావు. నేనేమి చేయవలెనో చెప్పుము''. 


“దేవయాని యిట్లనెను. “నిన్ను నా భర్తగా యెంచుకున్నాను. నన్ను నీ భార్యగా స్వీకరించుట 
కంగీకరిపుము''. 'యయాతి "నేత్రములు ' శర్మిష్ట అందమును (గోలుచుండెను. శర్మిష్ట తన భార్య కావలెనని 
యయాతి తలంచెను. దేవయాని 'సూచనకు అతడు నిశ్చేష్టుడై యిట్టనెను. “'నేను నిన్ను వివాహమాడుట 
ఉచితము కాదు. నేను. క్షత్రియుడను.. నీవు బ్రాహ్మణ వనితవు, ఉత్తముడుగా పేరు గాంచిన శుక్రాచార్యుని 
ఫుత్రికవు. అవివాహితవైన నీతో 'నేనిట్టు సంభాషీంచుట' నీ తండ్రి అంగీకరింపక పోవచ్చునని నా భయము. 
ఏ పురుషుడును, మరొకరి భార్యనుగాని, కుమారుని భార్యనుగాని, ఉత్తమ కులమునకు చెందిన స్రీనిగాని, 
స్వగో(త్ర సంభవయైన ప్రీనిగాని, సోదరినిగాని, పేద (స్తీ, లేక రోగముతో బాధపడుచున్న ప్రీనిగాని 
సమీపించుట అనుచితమని జ్ఞానులందురు. అందుచే నీ-మాటలను నేను స్వీకరించలేను''. 


దేవయాని ఓర్పును కోల్పోయి. యిట్లు పలికెను. “నాకును శాస్త్ర, జ్ఞానము కలదు. (బ్రాహ్మణులు క్షత్రియ 
కన్యలను వివాహమాడిన సందర్భములు నేనెరుగుదును. క్షత్రియులు బ్రాహ్మణ కన్యలను వివాహమాడిన 
. సందర్భము లనేకము కలవు. ఈ' రెండు సుమారుగా ఒకటియే. ఈ రెండు వర్షముల మధ్య యెక్కువగా 
._ తర తమ భేదము లేదు. నీవు నహుషుని కుమారుడవు, అనగా నీవు ఒక బుషి కుమారుడవు. నీ భార్యగా 


256 


నవమ స్కంధము 
నన్ను గైక్‌నుము"'. 
వారిద్దరు యిట్లు పూట్లూడుకొనుచు మిగిలిన వారికి దూరముగా సంచరించుచుండిరి. దేవయాని మరల 
యిట్లనెను. ''నేను నూతిలో విస్సహాయస్టితిలో నున్నపుడు నీవు వచ్చి నా కుడిచేయి పట్టుకుని బయటకు 


లాగితివి. నీవు పట్టిన నా కుడిచేతిని యే బ్రాహ్మణ. యువకుడు ముందుకు వచ్చి చేబట్టుగలదు? ఆనాడే 
నీవు నా భర్తవని నా నిశ్చయమును తెలిపియున్నాను””. 


యయాతి మరొక కారణము చూపుటకు ప్రయతి ఎంచి యిట్లనెను. “బ్రాహ్మణుని ఆగ్రహశక్తి యెంతటిదో 
నీకు తెలియనట్లు తోచుచున్నది. (క్రుద్దసర్సము విషముగాని, వాడి ఆయుధములచే కలుగుబాధగాని, మంటలు 
చుట్టుముట్టినపుడు కలిగే నిస్సహాయ: స్తితిగాని, బ్రాహ్మణుని ఆ(గ్రహావేశముచేత కలిగే ప్రమాదమునకు 
సాటి రావు''. | 


“'క్రోధావిష్టుడైన బ్రాహ్మణుడెవరు?'' (ప్రేమలో పడిన దేవయాని ఆక్రోశించెను. “నీ మాటలు నాకర్ణ 
మగుటలేదు' '. ne 


యయాతి యిట్లనెను. “పాము తనకు హాని తలపెట్టినపుడు మాత్రమే యెదుటేవారిని కరచును. 
ఆయుధమును (ప్రయోగించినపుడే అది యెదుటివారికి బాధ కలిగించును. కాని బ్రాహ్మణుని ఆగ్రహము 
వ్యక్తిని, అతని రాజ్యమును, సేనా బలమును సంపూర్ణముగా నాశనము గావించును. నిన్ను వివాహమాడగలనని 
మాట నీయజాలను. ఎందుకనగా నీ తండ్రి నన్ను నా తరువాతి తరము వారిని కూడ శపించలగడు. నీ 
తండ్రి స్వయముగా నిన్ను నాకిచ్చి వివాహము చేసిన తప్ప నేను నీ (పేమ నంగీకరించలేసు''. ఈ మాటలు 
విన్న దేవయాని వదనము సంతోషముతో వికసించెను. ఆమె యిట్లనెను. “నీవు ఆ వియషమై భయపడవలసిన 
పని లేదు. కొంచెముసేపు ఆగుము. నా తండ్రిని కలుసుకొనుము''. ఆమె పరిచారికను పిలిచి “వెంటనే 
వెళ్ళి మా తండ్రిని పిలుచుకుని రమ్ము” అని చెప్పి పం పెను. 


వెంటనే శుక్రాచార్యుడు వచ్చెను. మిక్కిలి తేజస్సుతో ప్రకాశించుచున్న శుక్రాచార్యుని చూచినంతనే 
యయాతి శుక్రుని పాదముల పైబడి అతని పాద ధూళిని శిరస్సు నందుంచుకుని యిట్లనెను. “నేను నహుషు 
కుమారుడను. నా పేరు యయాతి''. 


© 


దేవయాని తండ్రి వదనమందు వింత దృక్కులను చూచి యిట్లనెను. “తండ్రీ! నీకు జ్ఞాపక మున్నదా? 
ఆరోజు నేను నూతిలో పడినపుడు ఆ రోజంతయు నీవు నా కొరకు వెదికినావు. నీవు నేనొక చెట్టు (క్రింద 
కూర్చుండగా చూచినావు. అపుడు, ఒక ఉదారపురుషుడు వచ్చి నన్ను బయటకు లాగి రక్షించినాడని 
చెప్పినాను. జ్ఞప్రియున ఎదా? ఈతడే ఆ ఉదార పురుషుడు. ఇతడు నా కుడిచేయు పట్టుకుని నూతి అట్టడుగు 
నుండి బయటకు లాగెను. 


“ఇది వరకెవరును నా కుడిచేయిని పట్టుకొనలేదు.. నన్ను యితనికిచ్చి వివాహము చేయమని కోరుతు 
న్నాను. నా భర్తగా యితనిని యెంచుకున్నాను''. 


శుక్రుడు సంతోషించినట్లు కన్చించుటకు ప్రయత్నించెను. అతడిట్టునెను. ''అతడు క్షత్రియుడు. నీవు 
బ్రాహ్మణ (స్త్రీవి. మీరిద్దరు వేరు కులములకు చెందినవారు. (బ్రాహ్మణ క్షత్రియ ధర్మములు వేరు. ఇది 


257 


శ్రీమద్భాగవతము 


నాకు ఆందోళన కలిగించుచున్నది. కాని, కుమారీ! నీవు అతనిని భర్తగా యెంచుకున్నావు. నీ కోరికను 
నెరవేర్చేదను''. 


శుక్రుడు యయాతివైపు తిరిగి యిట్లనెను. “ఆమె నిన్ను వరించినది. ఆమెను నీవు రాణిగా న్వీకరించవ 
చ్చును. ఆమెను నీకు కన్యాదానము చేయుట నా కంగీకారమే. నాపుత్రికను చేబట్టుము". 


=. యయాతి యిట్లనెను. “ఓ భార్గవా! నీవు చాల ఉత్తముడవు. కొని నాకు సంకోచము కలుగుచున్నది. 
ఈ విధముగా వివాహమాడుట అధర్మమని తోచుచున్నది. జాతి సంకరము మహాపాపము. ఇట్టి పాపము 
చేయుట నా కిష్టములేదు. అందుచేతనే నేను సంకోచించుచున్నాను''. యయాతి పలుకులు శుక్రునికి 
| పీతికలిగించెను. అతడిట్టునెను. “'“ఈ వివాహము వలన నీకెట్టి పాపము కలుగదు. దేవయానిని భార్యగా 
| స్వీకరించు. నీపై ఆమెకు యెనలేని (పేమ గలదు. ఆమె నిన్ను సుఖపెట్టగలదు'' 


! అపురూపమైన దూరదృష్టితో శుక్రుడు రహస్యముగా యయాతితో నిట్టు పలికెను. ''నా కుమార్తెతో 
నున్న యువతి శర్మిష్ట ఆమె వృషపర్వుని కుమార్తె ఎట్టి పరిస్థితులలోను నీవు ఆమెను (ప్రేమించుటగాని, 
ఆమె గురించి ఆలోచించుట గాని చేయ తగదు. దేవయానిని తీసుకువెళ్ళి ఆమెను సుఖపెట్టుము”'. “ఆమెను 
సుఖపేట్టుటకు (ప్రయత్నించెదను'' అని యయాతి బదులు చెప్పెను. 


_దేవయాని--యయాతి వివాహము శాస్త్రోక్తమైన విధులతో జరిగెను యయాతి దేవయానిని తన రాజ్యము 
- నకు తీసుకువెళ్ళెను. ఆమెతో శర్మిష్ట, మిగిలిన వేయి మంది పరిచారికలు కూడ వెళ్ళిరి. 


130 శర్మిష్ట 


యయాతి దేవయానిని అతఃపురమునకు తీసుకువెళ్ళెను. ఆమె అచట సుఖముగా నుండెను. ఆమెతో 
వచ్చిన శర్మిష్ట అశోకవనములో నిర్మించిన చిన్న గృహములో నివసించుచుండెను. అశోకవనము రాజ సౌధమున 
కానుకని యుండెను. దేవయాని యిదివరకు విధించిన షరతుల (ప్రకారము వేయిమంది పరిచారికలు కూడ 


వచ్చిరి. యయాతి దేవయానితో సుఖముగా కాలము గడపుచుండెను. కొంతకాలమునకు వారికొక పుత్రుడు 
కలిగను, 


ఒకరోజు శర్మిష్ట అశోకవనములో సంచరించుచుండెను. ఆమె హృదయమంతయు విచారముతో నిండి 
యుండెను. ఆమె తన నిధికి వగచుచుండెను. తనను దేవయానితో పోల్చి చూచుకొనెను; దేవయానికి అందమైన 
భర్త, ముద్దులు గొలిపే కొడుకు నుండిరి. దేవయాని (స్త్రీత్వము సఫలమయ్యెను. శర్మిష్ట యింకను కన్యగానే 
మిగిలిపోయెను. చిన్నతనములో చేసిన చేష్టలకు పర్యవసానముగా యిట్లు జరిగెను కదాయని ఆమె తలపోయు 
చుండెను. జరిగిన దానిని తలచుకుని లాభము లేదు, కాని ఆరోజు యెందులకో ఆమె మిక్కిలి విచారముగా 
నుండెను. అళోకవనములో ఒక చెట్టు నానుకుని ఆమె నిలిచియుండెను. ఆమెలో ఆలోచనలు విచ్చలవిడిగా 
వెల్లి విరియుచుండెను. ఆ చెట్టు బాగుగా వికసించి యుండెను. చెట్టు కొమ్మలకు నారింజ పూవులు మొగ్గలు 
గుత్తులు గుత్తులుగా .క్రమ్ముకొని యుండెను. "ఆమె చెట్టు నానుకుని. నిలబడి చేతులతో కొమ్మలను 


258 


నవమ స్కంధము. 

తాకుచుండెను. . 
యయాతి అశోక వనమునకు కాకతాళీయముగా వచ్చెను. అతడు, శర్మిష్ట చెట్టు నానుకుని యుండుట 
జూచెను. చాలసేపు అతడే నిలిచి యుండి ఆమెను చూచుచుండెను. ఇంత అందమైన యువతిని అతడిదివర 
కెన్నడును' చూడలేదు. చాల కాలము (క్రితము దేవయానితో వివాహము జరుగక మునుపు, ఆమె యందు 
(ప్రేమ కలిగి యుండెను. అతడు భార్య దేవయానితో సుఖించుచుండెను. కాని అతని హృదయము శర్మిష్టకు 
అంకితమైనది.- శుక్రాచార్యుడు హెచ్చరిక చేయుటబట్టిగాని, లేకున్నచో యెన్నడో ఆమెను వివాహమాడి 
యుండెడివాడు. అతడు చాల ధర్మపరాయణుడు. చేసిన వాగ్దానమును భంగపరచుట అతని కిష్టము లేకుండెను. 
బ్రాహ్మణుని ఆ([గ్రహమునకు. గురికాగలనేమోనను భయము కూడ కలదు. ఈ కారణముచేత శర్మిష్టపై (ప్రేమ 
గురించి యెన్నడును ఆలోచించలేదు. ఈరోజు ఆమెను ఒంటరిగా చూచుట తటుస్టించెను. ఆమె అందము 
అతనిని ముగుని చేయుచుండెను. అతడు కదలక స్తంభించినట్టు .అచ్చటనే నిలుచుండెను. 


శర్మిష్ట (ప్రక్కకు తిరిగేను. క్‌ కెద్ది దూరములో రాజు నిలబడి యుండుట ఆమె జూచెను. కొలది మాసములుగా 
ఆమె అతని మి (ప్రేమను "పంచుక"నెను. ఆరోజు అరణ్యములో దేవయాని పాదము లొత్తుచున ఎప్పుడు అతడు 
వచ్చినప్పటి నుండి ఆమెకు అతనిపై (ప్రేమ కలిగెను. అతని చూపులను బట్టీ అతనికి తనపై పేమ కలదని 
ఆమె. గ్రహించెను. కాని దేవయాని: అతనిని భర్తగా యెంచుకొనెను. నూతన ' దంపతులతో తాను. యా 
రాజ్యమునకు వచ్చెను. (ప్రతిదినము రాజును చూచుచు -- అతని గురించిన ఆలోచనలతో సతమత మగుచు 
భాధపడుచుండెను. - 


ఆమె అతనిని చూచి, చేతులు జోడించి నమస్కరించెను. ఇద్దరు అట్లే కొంతసేపు నిలుచుండిరి. తరువాత 
ఆమె యిట్లనెను. “నీవు మహారాజువు, దైవమువరె, నీపై ఆధారపడినవారి (ప్రార్థనలను విని వాటిని 
(ప్రసాదించుచున్నావు. నాకొక సహాయము చేయగోరుచునా ఎను”. 


“ఏమిటీ నీ కోరిక?" అనునట్టుగా రాజు కనురెప్పలను పెకెత్తెను. ఆమె యిట్లనెను. “నన్ను నీ భార్యగా 
గైక్‌నుము'. 


యయాతి యిట్లనెను. ''నీవెవరో నేనెరుగుదును. నీవు వృషపరు ని కుమార్తెవు. నా భార్యతో పరిచారికగా 
వచ్చినావు. నిన్ను చూచినప్సుటి నుండి నేను మరువలేకున్నాను. నీవు చాల అందమైన దానవు. నీకు సాటియైన 
వారు లేరు. కాని శుక్రాచార్యుడు నీపై యెట్టి ఆలోచనలు సెట్టుకొలవలదని నన్ను హెచ్చరించెను.. అతనికి 
వాగ్దానము చేసియుండుటచే యింతవరకు నీకు నేను దూరముగా ఉంటున్నాను. 


శర్మిష్ట నవ్వి యిట్లనెను. “'శ్యాస్త్రములతో మిక్కిరి పరిచయమున్న మీ వంటి వారికి అయిదు 
సందర్భములలో అసత్యము లాడవచ్చునన్న విషయము తెలియదా? పరస్పరము ఒక (స్త్రీ ఒక పురుషుడు 
(ప్రేమించుకున్నప్పుడు పురుషుడు అసత్యము పలుకవచ్చునని, అని నేళాకోళముగా మాత్రమే యెంచవలెనని 
అందురు. పురుషుడు స్త్రీని చేబట్టునపుడు అసత్యము లాడుట అధర్మము కాదు. అవి అసత్యములుగా 
పరిగణింపరు. విపాహ సమయమందు అసత్యములాడుట అనుచితము కాదు. (ప్రాణమునకు ముప్పు సంభవించి 
నపుడు, (ప్రాణ రక్షణ కొరకు అసత్యమాడుట దోషము కాదు. సంపద గోల్పోవుచున్నపుడు అసత్యము 
లాడవచ్చును. + ఈ + సందర్భముగా అసత్యము పలికిన అది అధర్మ మనిపించుకొనదు. 


259 


శ్రీమద్భాగవతము 
““(ప్రభూ! నీ భార్యకు నేను బానినను. ఆమెకు చెందినది మీకు కూడ చెందును ఆ విధముగా మీకు 
నేను యిది వరకే చెంది యున్నాను కాబట్టీ నన్ను న్వీకరింపుడు. (ప్రతిరోజును నగర వీధులలో 'ఎవరేది 
కోరిననూ నేను దానిని ప్రసాదింతును అని (ప్రకటించుచున్నారు. అది అసత్యమును (ప్రకటించుటకాదు 
గదా” రాజు చిరునవ్వు నవ్వి అంగీకారము సూచించెను క్షత్రియులకు వర్తించు గాంధర్వ పద్దతిలో వారు 
భార్యాభర్తలైరి. 


కొంతకాలమునకు వారికొక కుమారుడు జన్మించెను శర్మిష్టతో రాజు సుఖముగా గడపుచుండెను. అతడు 
తనలో తానిట్టు తలంచెను. “రాజ్యమునకు సంపద యెట్లో, మోడువారుచున్న మొక్కలకు వర్షపు నీరు 
యెట్టో, దేవతలకు అమృతము యెట్లో, యీమె నాకట్టున్నది. ఈ శర్మిష్ట అందాలరాశి, నా సుఖము కొరకే 
జన్మించినట్లున్నది''. 


శద్మిష్టకు కుమారుడు జన్మించెనని వినిన దేవయానికి, ఆమె భర్త యెవరై యుందురాయను కుతూహలము 
జనించెను ఆమె ఊహించుటకు (ప్రయత్నించెను చివరకు ఉండబట్టలేక, శర్మిష్ట వద్దకు వెళ్ళి సూటిగా 
ఆమె నడిగెను. “ఏమిటీ నీవు చేసివది? కామమునకు బానినవై మాన మర్యాదలను మరచినావా? ఎవరు 
నిన్ను చేబట్ట తల్లిని గావించినారు? ఇటువంటి సిగ్గుమాలిన పని నీవెట్టు చేసితివి?” రాకుమారి శర్మిష్ట 
యిట్లనెను “' అదృష్టవశాత్తు ఒక బుషి వచ్చుట తటస్టీంచెను నేను అవివాహిత కన్యనని నీకు తెలుసు. 
అది పాపము. వివాహము కాని (స్త్రీ, సంతానములేని (స్త్రీ జీవితము వ్యర్ణమని శాస్త్రములు చెప్పుచున్నవి. 
తరువాత జన్మలో కూడ వారి జీవితము వ్యర్షమేయగును. అందుచేత నేనతనిని నాకు పాప విముక్తి కలిగించమని 
కోరినాను. అదీ జరిగిన సత్యము నన్ను పురికొల్పినది పాప భయము కాని, కామవాంఛ కాదు 


“' అట్టుయినచో నీవు చేసినది చాల సముచితముగానే యువ్నది'' అని రాణి దేవయాని పలికెను. ''ఇందులో 
"పృేమియూ లేదు. ఆ బుషి యెవరో చెప్పుము అతని పేరేమి? గోత్రమేమి? 


''నూర్యుని తేజస్సుతో సమానమైన తేజస్సు గలవాడు'' అని రాకుమారి పలికెను “అతని శక్తి సౌశీల్యము 
నన్ను ముగ్లుని గావించెను అతని పేరు గోత్రము అడుగలేకపోతిని'' 


ఆమె సమాధానము దేవయానికి సంతృప్తి కల్లించకుండెను కాని దేవయాని ఆ విషయమై యెక్కువగా 
ఆలోచించలేదు. ఆమె అంతఃపురమునకు వెళ్ళిపోయెను. శర్మిష్ట గండము గడిచినట్టు భావించి నిట్టూర్చెను. 


దేవయానికి యిద్దరు పుత్రులు కలిగిరి వారు--- యదు, తుర్వసులు తండ్రివలె వారు అతి సౌందర్యముగా 
నుండిరి రాజభవనములో అందరకును వారు ముద్దుల బాలురైరి 


దేవయాని మద్యపానమున కలవాటుపడెను మైకములో భర్తను పరుషవాక్కులతో దూషించుచుండెను 
తరుచుగా ఆమె యేడ్చుచుండెను. ఒకొక్కపుడు గానము, నాట్యము చేయుచుండెను. ఒల్లు తెలియని స్ట్రీతిలో 
ఆమె యిట్టునుచుండెను. “'నిర్ణనమైన యీ అరణ్యమునకు నీవెందుకు వచ్చితివి? రాజు వేషము ధరించి యేల 
నౌ వద్దకు వచ్చెదవు? నీవు బ్రాహ్మణుడవు, కొని రాజ వ(స్తాలంకారములను ధరించితివి నా భర్త యయాతి 
పురుషులందరిలో శ్రేష్టుడు. అతడు నిన్ను చూచినచో ఆ(గ్రహించును వెంటనే యిక్కడినుండి వెళ్ళిపో''. 


(0 
a 
[4 


మక్షము నుండి రాజు వెళ్ళిపోవునట్టు ఆమె చరించుచుండెను ఆమెను తిరిగి పూర్వపు దేవయాని 


260 


నవమ స్కంధము 
వలె చేయుటకు స ప్రయత్నించెను. కాని అతని (పయత్నములు వఐఫలమయ్యెను. ఆమె మైకములో నున్నపుడు 
నిపెట్ట జా(గత్తగా చూచుటకు పాత పరిచారికలను నియమించెను. ఆమె ప్రస్తుత పరిస్తితిని తన స్వార్లము 
కొరకు వినియోగించదలచెను. ఆమె మద్యము యెక్కువగా సేవించునట్టు ప్రోత్సహించుచుండెను. ఆమెకు 
'కావలిగా వికలాంగులైన పరిచారికలను యేర్చరచెను. ఆమె బాగుగా మైకములో నున్నపుడు, అక్కడ నుండి 
తప్పించుకుని, అశోకవనము వెళ్ళి, తన ప్రియమైన శర్మిష్టతో గదవుచుండెను. 


ఇట్లు చాలకాలము దేవయానికి తెలియకుండ గడచెను.. 1. శర్మిష్టకు ముగ్గురు కుమారులు కలిగిరి. వారు 
— ద్రుహ్యుడు, అనువు, పూరువు అనువారు, 


ఒకరోజు దేవయాని రాజుతో అశోకవనమునకు వెళ్ళెను. అక్కడ ఆ ముగ్గురు బాలురు ) ఆడుకొనుచుండగా 
ఆమె చూచెను. పారి అందమున కచ్చెరువంది, రాజుతో ఆమె యిట్లనెను, “నాథా! వారెంత అందముగా 
నున్నారో చూడుము! వారెవరై యుందురు? స్వర్గలోకము నుండి వచ్చినట్టు కన్సించుచున్నారు. వారి 
అందము అసమానమైనది. గమనించి చూడగా, వారిలో సీ పోలికలు కానవచ్చుచున న్న్న ద్‌, 


అతని వద్ద నుండి యెట్టి సమాధానము లేకపోవుటచే, ఆమె.ఆ బాలురను సమీపించి, వారితో నున్న 
పరిచారికను ' “యెవరు వీరు! అను కుతూహలము తెలుపు దృక్కులతో చూచిను, ఆ పరిచారిక నవ్వి యిట్లనెను, 
“బాలకులారా! ఈమె మీరెవరో తెలుసుకొన గోరుచున్నది. ఆమెకు చెప్పండి''. ఆటలాడుచున్న ఆ బాలురు 
దేవయానిని చూచి యిట్లునిరి ''మా తండ్రి ఒక బుసి అతడు రెండు కులములకు చెందినవాడని మా తల్లి 
చప్పెను మా చూ తల్లి శర్మిష్ట! 


దేవయాని తనను తాను సముదాయించుకుని యిట్లడిగెను. "నీ . తండ్రిపే పేరేమి? అతడే గోత్రమునకు 
చెందినవాడు? _అతడెక్కడ ఉండునో .తెలియునా?'' వారు దేవయానివైపు చూచ, దూరముగా నిలుచుని 
యున్న యయాతిని చూపుడు (వ్రేలుతో చూపిస్తూ *'అతడే చూ తండ్రి"! యని పలికిరి. 


131 దేవయాని ఆగ్రహము, శుక్రశాపము 


దేవయాని ఆ బాలురను తనతో తీసుకువెళ్ళి రాజు ముందు నిలబెక్టైను. యయాతి, దేవయానికి అప్రియము 
కలిగించుటకు భయపడి, ఆ బాలురవైపు చూడకుండెను. ఈ విధమైన తండ్రి వైఖరిని ఆ బాలురు యిదివరలో 
చూడనందున, వారు తమ తల్లివద్దకు వెళ్ళి యేడ్వసాగిరి. వారు తల్లితో యిట్లనిరి. “అమ్మా! నాన్నగారి 
. (ప్రవర్తన యీరోజు విద్దూరముగా నున్నది. మమ్ములను పలుకరించి మాట్లాడలేదు” శర్మిష్ట బయటకు 
"వచ్చి దూరముగా నున్న రాజును చూచెను. అతనితో మహారాణి దేవయాని ఉండుట ఆమె చూచెను. 


దేవయాని అంతయూ గమనించుచుండెను. ఆమె కిప్పుడు అంతయు బోధపడెను. ఆమె రాజ జువైపు మరల 
చూచెను. అతడు మౌనముగా నిలిచి యుండెను. అతడు తలదించుకుని సిగ్గుతో కుచించుకుపోయెను 


దేవయాని శర్మిష్ట వద్దకు వెళ్ళి ఆమె చేతిని మొరటుగా తన చేతితో లాగి యిట్లనెను, “చాల కాలము 
(క్రిందట న పుత్రుని తండ్రి యెవరని అడిగినపుడు ఒక బుస అని చెప్పి నన్ను మోసగించినావు, ఆ బుసి 


261 


శ్రీమద్భాగవతము 

యీ రాజేయని యీనాడు నేను గ్రహించినాను. వీవు నా బానిసవు. నీకై నీవు స్వేచ్చగా వర్తించుటకు హక్కు 
లేదు. నీవు నన్ను అడిగి యున్నప్పైన నీకు మంచి భర్తను తెచ్చియుండుదానను. నా యెడల నీకు భయము 
లేదు. వీ (ప్రవర్తన సరిగా అసుర ప్రవర్తనవలె నున్నది''. శర్మిష్ట సరళ స్వరముతో యిట్లనెను. ''నేను బుషి 
అని చెప్పుటలో అసత్యము లేదు. అతడు రాజగ్షియని లోకములో అందరకూ తెలియును. నా (ప్రవర్తన 
నియమ నిబంధనల పరిధిలోనే యున్నది. నీవు నీ భర్తను యెంచుకున్నళ్లే, నీ బానిసగా నేను కూడ అళ్టు 
చేసితిని. నీవు అతనికి చెందినావు కాబట్టే, నీ బానిసనైన నేను కూడ అతనికి చెందినదాననే. నీవు నా తండ్రి 
గురు కుమార్తెవు. నా తండ్రి నీ తండ్రిని గౌరవించినస్టే నేను నిన్ను గౌరవించుచున్నాను. నీ భర్త నీ నుండి 
గౌరవము నాశించినక్టు నానుండి కూడ ఆశించును, వివాహము మూలముగా నీ వతని దానవైనావు. నీ బానిననైన 
నేను కూడ అతనిదాననైనాను. నీతో నేను యిక్కడికి వచ్చినప్పటి నుండి, అతడు నాకు యిల్లు, బట్టలు, 
సర్వమూ సమకూర్చెను. అటువంటప్పుడు అతడు నన్ను చేబట్టే యీ బాలురకు తల్లిగా చేయుటలో తప్పేమి 
కలదు?'' 


దేవయాని ఆగ్రహమును భరించలేకుండెను. ఆమె పెదవులు వణకుచుండెను. కన్నులు యెగర్రబడెను. 
ఒకప్పటి ఆమె స్నేహితురాలి భుజములను పట్ట ఊపి యిట్లనెను. “నీతో నేనిక మాట్లాడదలచుకోలేదు''. 
మౌనముగా నిలిచియున్న రాజువైపు తిరిగి దేవయాని యిట్లనెను. '“'ఓ రాజా! బానిసయైన యీ శర్మిష్టతో 
నీవు తనివితీర సుఖించవచ్చును. నీవు' నాకు అప్రియముగా వర్తించుటచే యింకొక క్షణమైనను యిక్కడ 
నీతో నేనుండలేను '. 


దేవయాని మంటలు [గ్రక్కుచున్న అగ్నివలె నుండెను. ఆమె ఆభరణము లన్నిటిని తీసివేసి రాజు ముందు 
నేలపై విసిరెను. ఆమె, రాజువైపు. శర్మిష్టవైపు దగ్దము గావించు చూపులను బరసెను. వడివడిగా అక్కడ 
నుండి వెళ్ళిపోయెను. రాజు ఆమెకు, ఆమె ఆ(గ్రహమునకు భయపడి ఆమె నెంట పరుగెత్తి ఆమె చేతిని 
దీసుకుని ఓదార్చుటకు ప్రయత్నించెను. కాని ఆమె వినకుండెను. రాజు మాటల కామె సమాధానము చెప్పుక 
.అశోకవనము విడిచి వెళ్ళెను. రథమును దెప్పించి శీఘ్రముగా తన తండ్రి గృహమును చేరెను. శుక్రుడు 
ఒక్కడే యుండెను. ఆమె సుడిగాలి వలె వచ్చి తండ్రి పాదములపై బడెను. శుక్రుడు ఎగాదిగి జూచి, ఆనె 
తల యెత్తి మిక్కిలి విచారముతో నిండిన ఆమె ముఖమును గాంచెను. కళ్ళు దించుకుని నెమ్మదిగా వచ్చుచున్న 
రాజును శుక్రుడు యెదురుగ గమనించెను. అతడు కూడ శుక్రుని పాదములపై బడెను. శుక్రునకీ నాటకము 
అవగతము కాలేదు. యయాతి పలుకక మునుపే దేవయాని మాట్లాడెను. ఆమె మాటలు అతి త్‌ కొందరగా 
వచ్చుచుండెను. ఆమె మాటలను బట్టి ఆమెలో పేరుకుపోయిన క్రోధము స్పష్టముగా గో చరించుచుండెను. 
ఆమె తండ్రితో జరిగినదంతయూ తెలిపి, రాజు తన నేవిధముగా మోసగించెనో వివరించెను. “అధర్మము 
ధర్మమును జయించినది' * అని దేవయాని పలికెను. ''వృషపరు సని కూతురు శర్మి; మ స్ట నన్ను అతిక్రమించెను 


ఆమెకు ముగ్గురు పుత్రులు, నాకు యిద్దరే పుత్రులు. ధర్మపరాయణుడని పేరు పొందిన రాజు నిజముగా 
నీతిలేనివాడు. అతనికి హృదయము లేదు. నా నమ్మకమును వమ్ము గానించెను'' 


పుత్రిక దేవయానిపై యెనలేని ప్రేమగల శుక్రుడు ఆమె చెప్పినది విన ్న తర్వాతి క్రోధపూరిత నేత్రములతో 
యయాతిని జూచెను. రాజు ముఖమును తిలకించిన శుక్రుడు. తన కుమార్తె చెప్పినది సత్యమేయిని విశ్వసించెను. 
శుక్రుడు మండిపడెను.. వివాహ సందర్భములో ప్రత్యేకముగా శర్మిష్టను గురించిన ఆలోచనలు తగివని 
హెచ్చరించి నప్పటికిని రాజు వినకుండెనని శుక్రుడు భావించెను. అతని కుమార్తె మిక్కిలి విచారముతో నుండుట 


262 


నవమ స్కంధము 
చూచి, తండ్రిగా ఆమె యందు విశేషమైన (ప్రీతి గలవాడగుటచే, అతడు రాజుతో నిట్లనెను. 


“'యయాతీ! ధర్మ శా,స్త్రములతో బాగుగా పరిచయ మున్నప్పటికిని, కామవాంఛ (ప్రకోపించుటచేత 
నీతి నియమముల నుల్లంఘించితివి. నా కుమార్తెకు తీరని దుఖుము కలిగించుటచేత నిన్ను శపించుచున్నాను. 
లౌకిక సుఖముల వెంట పరుగెత్తువారు ముసలితనము నసహ్యించుకొందురు. అట్టి ముసలితనము నిన్ను 
ఆవహించగలదు'' 


శుక్రుని భీకర శాపమునకు యయాతి మూగబోయెను. రాజర్షి యయాతిలో ఒక దోషము కలదు, అదియే 
కామవాంఛ ఈ శాపమువలన జీవితమంతయు చీకటీ అయినట్టయ్యెను చేతులు జోడించి, కనులవెంట 
అశ్రువులు కారుచుండగా యయాతి యిట్లు పలికెను “దేవా! నేను చెప్పునది మీరు వినకుండగనే 
శాపమొసగినారు వృషపర్వుని కుమార్తె శర్మిష్ట తన్ను స్వీకరించమని ప్రాధేయపడెను లేకున్న ఆమె జీవితము 
వ్యర్ణమగునని ఆమె తలంచెను నేను నేర్చిన ధర్మ సూత్రములు యిట్లు తెలుపుచున్నవి “(స్త్రీ తనంతట 
తానుగా ఒక పురుషుని చేబట్టుమని కోరినపుడు ఆమె కోరికను తీర్చవలసియున్నది. లేకున్న ఆ పురుషునికి 
శిశుహత్యా పాపము కలుగును అట్టి పరిస్తితిలో ఆ పురుషుడు మరొక విధముగా (ప్రవర్తించినచో అది పరిస్తితుల 
(ప్రభావము కాని, అతని యిచ్చకాదు. అదియుగాక, నా జీవితములో యెవరేది అడిగినను దానిని (ప్రసాదించెదనని 
(ప్రకటించినాను ఆమె తన కోరిక తెలిపి నన్ను ప్రసాదించమని ఆర్జించెను అధర్మపరుడనని అనిపించుకొనుట 
యిష్ట్రములేక ఆమెను స్వీకరించితిని'' 


శుకక్రు డిట్లనెను ''నీవు తప్పు చేసితివనియే నేను భావించెదను చేసిన వాగ్దానము నుల్లంఘించినవాడవు 
నీవు కట్టుకున్న భార్య యెడల ఉచితముగా (ప్రవర్తించలేదు నీకు వృద్దాప్యము త్వరలోనే సంభవించును'' 


అతడట్లు పలుకుచుండగనే, యయాతి అవయవములు శుష్మించి ముడతలు పడుచున్నట్లు కనుగొనెను, 
తన బలమైన, శక్తిమంతములైన అందమైన బాహువులను చూచుకొనగా, అవి మిక్కిలి సన్నబడి ఒక్కసారిగా 
ముడుతలేర్చడి, చర్మము మాత్రమే కప్పియున్నట్లుండెను. తన స్వరూపము తనకే భయము కలిగించెను 
అతడు చాల దుఃఖించి యిట్లనెను. “ఆచార్యా! నాకింకను అనేక కోరికలు మిగిలి యుండెను దయచేసి 
నాకీ ముసలితనము పోవునట్లు చేయుము నన్ను కరుణింపుము నేను యింకనూ అనేక సంవత్సరములు 
జీవించవలసియున్నది అందు నీ కుమార్తెను అనేక రీతులుగా సుఖపెట్టుగలను కాని నీవు నాకీ వృద్దాహ్యమును 
అంటగట్టినావు నీవు మాత్రమే నాకు సహాయము చేయగలవు'' శుక్రుడు యిట్టు పలికెను “బ్రాహ్మణు 
డిచ్చిన శాపమునకు తిరుగులేదు. నేను యేదైన పలికినచో అది జరిగి తీరును నేనెప్పుడును అసత్యము 
పలుకలేదు. సరే, శాపమును కొంతవరకు మార్చగలను ఎవరైనా యువకుడు నీ వృద్దాహ్యమును (గ్రహించిన 
యెడల, అతని యౌవనము నీవు యెరువు తెచ్చుకొనవచ్చును నీకు జీవితములో పూర్తి సంతృప్తి కలిగి, 
కోరికలన్నియు తీరిన మీదట, నీకు యౌవనము యెరువు యిచ్చిన వ్యక్తికి తిరిగి యౌనవము కలుగును'' 


263 


శ్రీమద్భాగవతము 


132 : యయాతి పుత్రులు 


యయాతికి చీకటిలో గుడ్డి దీపము వెలుగు నిచ్చినట్లు, ఆశాకిరణము.గోచరించెను. అతడిట్టునెను. '“శాపము 
మార్చినందుకు మీకు నో కృతజ్ఞత. నా అయిదుగురు పుత్రులను అడిగెదను. నా కొరకు యెవరు 
సర్వసొఖ్యములు త్యజించునో, అతడు నా తర్వాత చక్రవర్తి కాగలడు. అతడు చేసిన త్యాగమునకు అతని 
కీర్తి లోకములో చిరస్థాయిగా నిలిచిపోగలదు. అతనికి విశేషమైన పుణ్యము కలుగును"! , 


శుక్రుని వద్ద యయాతి సెలవు తీసుకొనెను. శుక్రుని ఆగ్రహము అణగారెను. అతడిట్లనెను. “నీ దారిన 
నీవు వెళ్ళుము. నీ కొరకు యౌవనము త్యాగము చేయు కుమారుడు నీ తర్వాత రాజు కాగలడు. అతడు 
క్రీ ర్తి (ప్రతిష్టలు గడించును. అతడు దీర్హూలము జీ జీవించును. అతని కనేక మంది పుత్రులు కలుగుదురు''. 


విలపించుచు, వృద్దాప్యము చేత మెల్లగా నడచుచూ యయాతి నగరము ప్రవేశించెను. ప్రవేశించిన వెంటనే 
జ్యేష్ట కుమారుడు యదువును పిలిపించెను. యదువు దేవయాని కుమారుడు. అతడు వచ్చి తండ్రియెదుట 
నిలుచుండెను. అతనికి జరిగిన దేమియు తెలియలేదు. తన తండ్రికి అకస్మాత్తుగా కలిగిన వృద్దాప్యమునకు, 
విచారమునకు కారణమేమై యుండునా యని ఆశ్చర్యముతో చింతించుచు మౌనముగా నిలబడి యుండెను. 


రాజు యిట్లు పలికెను. “చూడు కుమారా! నాకు అకస్మాత్తుగా వృద్దాప్యము 'ప్రాప్తించెను. నా అవయముల 
పటుత్వము తగ్గెను. నేను కదలలేక పోవుచున్నాను. నీ మాతామహుడైన శుక్రాచార్యుని శాపముచే యిట్లు 
జరిగెను. నాకు పెక్కు తీరని కోరికలు మిగిలి యున్నవి. నీవు నా కుమారుడవు. నాకు సహాయపడగలవు. 
నీ యౌవనము నాకిచ్చి నా వృద్దాప్యము నీవు స్వీకరించినచో, ఒక వేయి సంవత్సరములు కోరికలు తీర్చుకుని, 
నీ యౌవనము తిరిగి నీకిచ్చివేయగలను”'. 


యదువు కొంచెముసేపు యోచించి యిట్లనెను. ''త్తండ్రీ! ముసలితనము యెవ్వరికీ ఆమోదయోగ్యము 
కాదు. ముఖ్యముగా యువకునకు అసలే వీలుకాదు. నిండు జీవితమంతయూ ముందుండగా వృద్దాప్యము 
నెవరు వరింతురు? తెల్లిబడిన వెంట్రుకలు, శుష్మించిన శరీరము, వంగిన నడుముతో దైనందిన కృత్యముల 
నెట్టు నెరవేర్చగలను? రాచ కార్యములనెట్లు నిర్వహించగలను? నీవు నాపై పై రుద్దనున్న యో ముసలితనము 
నాకు వద్దు. వృద్దాహ్యము యెవరు కూడ. ఆహ్వానించరు''. 


యయాతి పుత్రునికి నచ్చచెప ఏజూచెను. ( 'వృద్దాప్యము కొంతకాలము మౌత్రమే యుండగలదు. ఆ తరా ర్వాత 
నీకు మరల యౌవనము కలిగి అనేక సంవత ఎరములు సుఖముగా నుండగలవు''. 


యయాతి పుత్రులందరిలో యదువు సర్వస్వమును త్యజించి భగవంతుని ధ్యానము చేయుచు కాలము 
గడపవలెనని తలచుచుండెను. వైరాగ్యమునకు అనురాగము పెంచుకొనకుండుట అతి ముఖ్యము. కొంతకాలము 
(ప్రాపంచిక సౌఖ్యము అనుభవించిన పిదప వైరాగ్యమును సాధించవచ్చును. యౌవనమందు సౌఖ్యము అనుభవించిన 
తర్వాత వైరాగ్యమునకు సిద్దపడవలెనని యదువు సంకల్పము. తండ్రి తనకివ్వనున్న వృద్దాప్యము అతి 
తొందరలోనే రాగలదని తలంచెను. అందుల కతడు సిద్దముగా లేకుండెను. అసహజమైన యీ వృద్దాప్యము 
తన ఆశయము నెరవేరుటకు ఆటంకమగునని భావించెను. 


264 





నవమ స్కంధము 

' సహజముగా సం(ప్రాప్రించు 'వృద్దాప్యము, వైరాగ్య భావమును, పరలోక చింతను, భగవంతునిపై భక్తిని 
కలిగించును. తండ్రి తనకివ్వనున్న వృద్దాప్యము ఒక బ్రాహ్మణుని శాపఫలితము. అది తన ఆశయము 
_ నెరవేరుటకు (ప్రతిబంధకము కాగలదని తలచెను. యదువు వృద్దాప్యమును తిరస్కరించుటకు మరొక కారణము 
గలదు. అతడు తనలో తానిట్టు తిలంచెను. “నా తండ్రి యౌవనము కోరుట ఉత్తమ ఆశయము కొరకు 
కాదు; నా తల్లితో సుఖించుట కొరకు యౌవనము కోరుచున్నాడు. నా యౌనవము నతని కిచ్చినవో, ఆ 
యౌవనముతో నా తల్లిని సుఖ పట్టును, దీనివలన నేను నా తల్లికి ఘూర అపచారము చేసినట్లుగును. ద 
పాపము నేను చేయలేను. నా తండ్రికి అ|ప్రియము కలిగించుటకన్న వేరు మార్గము లేదు. నేను వృద్దాప్యము 

 నిరాకరించుటకు వెనుక నున్న కారణములను విశదీకరించి చెప్పజాలను””, 


యదువు విచారముగ నుండెను. కాని మనస్సు మార్చుకొనకుండెను. అతడిట్లనెను, ''అకస్మాత్తుగా 


' సంభవించు వృద్దాప్యము నాకు వద్దు. 'క్రమే మేణ సంక్రమించు వృద్దాప్యము చేతనే వైరాగ్య మలవడును. నా 
యౌనవము నేను వదలుకొనలేను. తండ్రీ! నన్ను.క్షమింపుడు''. 


యయాతికి పుత్రునిపై ఆగ్రహము కలిగి యిట్లనెను. “నీవు నాకు జన్మించితివి. నీ ఉనికికి కారణము 
నేను. అయినప్పటికిని, నేనడిగిన దానిని నీవు కాదనుచున్నావు. నీకు యీ రాజ్యము సంక్రమింపదు. నీవు 
పాలితుడవే కాని పాలకుడవు కాలేవు". 


యదువు సమాధానము చెప్పక యూరకుండెను. తండ్రికి నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోయెను. 


ఆ తర్వాత దేవయాని రెండన కుమారుడు తుర్వసుని పిఠిపించెను. యదువుతో చెప్పినట్టుగనే, యయాతి 
చెప్పెను. తన వృద్దాప్యము స్వీకరించి అతని యౌననము నిచ్చినచో, తాను సుఖించి, వేయి సంవత్సరముల 
తర్వాత తిరిగి అతని యౌవనము నిచ్చి వేయుదునని చెప్పెను. కాని అతడందు కంగీకరించక, '“*తండ్రీ! 
నా బలము, అందమును హరించే వృద్దాప్యము నాకు వద్దు. వృద్దాప్యము వలన సౌఖ్యానుభవము పొందలేను. 
మరియు బుద్దిని మందగింపజేయును. అంతేకాక ప్రాణమును కూడ తీయగలదు. నాకు వృద్ధాప్యము వద్దు”. 


యయాతి ఆగ్రహము యినుమడించెను. అతడిట్లునెను. “నాకు ప్రీతికరమైన దానిని చేయుటకు అయిష్టతను 
చూపుచున్నావు. నా తర్వాత నీవు రాజు కాజాలవు. నీవు మ్రేచ్చులకు రాజుగా నుందువు. వారు నీతి నిజాయితీ, 
మర్యాద తెలియని వారుగా నుందురు. సంకుచిత స భావులు. లోకులు వారిని యేవగించుకుందురు. అటువంటి 
మూరు లకు నీవు మూర్చుడనైన వైన రాజుగా నుందువు”. 


ఆ తర్వాత శర్మిష్ట పుత్రులను పిలిపించెను. ద్రుహ్యడు, అనువు దేవయాని పుత్రుల వలె 5 వృద్ధాప్యము 
తీసుకొనుటకు నిరాకరించిరి. వారు కూడ తన తర్వాత రాజ్యము నేలుట కనర్హులని యయాతి పలికెను. 
వృద్దాప్యము తలచుకొనగా కరిగిన భయము చేత వారు రాజరికము పోయినను బాధ లేదనుకొనిరి. అందుచే, 
రాజు వారికి యెంతగా న నచ్చజెప్ప జూచినను వారు లక్ష్య పెట్టుకుండిరి. 


యయాతి కిప్పుడు ఆశలన్నియు సుమారుగా అంతరించి, వృద్దాహ్యము తప్పదన్నట్టు తోచెను. కనిష్ట 
పుత్రుడు పూరుని రావించి, అతనిని మిగిలిన పుత్రులను అడిగినట్లు యడిగెను. 


పూరు డిట్లనెను. “తండ్రీ! మీ ఆజ్ఞను శిరసావహించెదను. పెద్దల ఆజ్ఞలను నిధేయతతో ఆచరించుటయే 


265 


శ్రీమద్భాగవతము 


కర్తవ్యమని నేను నేర్చుకుంటిని. అట్టివారు అను(గ్రహపాత్రులై దీరకాలము జీవింతురని ఉన్నత లోకములు 
చేరుటకు అదే మార్గమని తెలుసుకున్నాను. మీ వృద్దాప్యమును సంతోషముగా స్వీకరించి, నా యౌవనమును 

మీ కిచ్చెదను. తండ్రీ! నా ప్రాణములను కోరినమ వానిని మీకు యివ్వగలను. నా యౌవనము మీరు స్వీకరించి . 
' సుఖముగా జీవించుడు. మీరు ఆనంద మనుభవించి, వృద్దాప్యము చేపట్టునంతవరకు నేను మీ వృద్దాప్యమును 
' ధరించి యుందును. 


' పుత్రుడైన పూరుని మాటలను వినిన యయాతికి అమితోత్సాహము గలిగెను. అతడిట్టనెను. ''నా తర్వాత 
నీవు రాజువు కాగలవు. నీ రాజ్యములో (ప్రజలు సుఖసంతోషములతో తులతూగెదరు. నీవు దైవభీతితో 
ధర్మబద్దముగా పాలించెదవు'”. 


133 అసంతృప్తి 


(కరించిరి. యయాతి తాను 


పూరుడు యయాతి వృద్దాహ్యమును, యయాతి పూరుని యౌవనమును సీ 

తలచినట్టు సుఖముగా కాలము గడుపుచూ, రాచకార్యములను అలక్ష్యము చేయక, నిర్వర్తించుచుండెను. 
దేవయాని యిప్పుడు బాగుగ పరిణతి చెందెను. ఆమె ఆ(గ్రహమును వీడెను. ఆమె యయాతి (ప్రేమను 
చూరగొనుచుండగా, అతడామెను సహ(స్ర విధములుగా సుఖ పెట్టుచుండెను. 


ఇట్లు వేయి సంవత్సరములు గడచెను. యౌవన కాలము అంతరంచు సమయిము సమీపించినదని యయాతి 
(గ్రహించెను. కాని యౌవనము ప్రసాదించిన సుఖ సంతోషముల యెడ తనకు పూర్తిగా తనివి తీరలేదిని 
తెలుసుకొనెను. ఈ విషయమై అతడు దేవయానితో ముచ్చటీంచెను. అతడామెతో యిట్లనెను. ''దేనీ! ఆనాడు 
వీ కుడిచేయి పట్టుకుని, నూతి నుండి బయటకు లాగినప్పటి నుండి నేటివరకు నా ఆలోచనలు నీ మీదనే 
యుండెను. నీవు, నీపై (పేమ, నీతో నేననుభవించిన సుఖము --- యీ ఆలోచనలు తిప్ప చేరు ఆలోచనలు 
లేవు. ఇతర విషయములు గురించి ఆలోచించవలసిన సమయము వచ్చినది. మనము ఒకరిపై నొకరికిగల 
(ప్రేమతో కట్టుబడి మాయలో చిక్కుకుని యింతకాలము గిడపినాము. ఈ జీవితము తర్వాత యేమిటని 
యెన్నడు ఆలోచించలేదు; ఆత్మవిద్యను అలక్ష్యము చేసితిని. ఈ జీవితములో నేను ఒక ముఖ్యమైన పాఠమును 
నేర్చితిని. ధనధాన్యములు, గోవులు, (స్త్రీ సౌఖ్యము మనిషికి తృప్తిని కలిగించలేవు. మానవుని హృదయములో 
కోరికలు జనించుచున్నంత కాలము, అవి తీరుచున్నప్పటికిని, అతడు 'ఇక చాలును' అని యెప్పటికీ 
అనలేడు". 


““ అనుభవించుట ద్వారా కామవాంఛ అణగారదు. అగ్నిలో నెయ్యి వేయిగా, యెగిసి మరింత విజ్బంభించు 
విధముగా, కోరికలను తీర్చుచున్నకొలది మరల మరల అవి అనంతిముగా పుట్టుచునే యుండును. కోరికలను 
త్యజించుట అతిక్షిష్టమైనది. వయసు ముదిరినను కోరికలు తరగివు. దుఃఖ సముద్రములో మునుగాక, ఆనందిము' 
పొందవలెనన్న కోరికలను త్యజించవలెను. ఇంద్రియములు చాల శక్తిమంతమైనవని చెప్పుదురు. జ్ఞానులు కూడ 
ఇంద్రియముల శక్తికి లొంగి పాపకూపములో పడుచుందురని చెప్పుదురు. అందుచేతనే సోదరితో, పుత్రికలతో 


ఆక అరల వాపా ఆర ఆర క క ఆ ఆ న్‌ క ఇ ఆ [| 
ఒకే ఆసనముపై కూర్చొనరాదని జ్ఞానులందురు. క్షణకాలములో నుడ్డివానిని చేయి శక్తి ఇం(ద్రియములకు 


266 


నవమ స్కంధము 
కలదు. 


“వేయి సంవత్సరములుగా నేను కోరికల వెంట పరుగిడుచుంటిని. నాకు యింకను తృప్తి తీరలేదు 
కాబట్టీ, యీ కోరికలను పూర్తిగ విడనాడుటకు ప్రయత్నించి చూచెదను శాశ్వతమైన బ్రహ్మముపైనా 
హృదయమును కేంద్రీకరించెదను, ద్వంద్వములను మరచి, “నాది! 'నేను అనుభావములు విడనాడి, 
అరణ్యములో లేడివలె, సంచరించెదను 


“ఇంద్రియములకు సుఖమును కలిగించు వస్తువులు అనిత్యమని మానవుడు (గ్రహించవలసి యున్నది. 
ప్రాపంచిక వస్తువులు సంసార కూపములోనికి లాగును. కాబట్టి మనస్సును భౌతిక విషయముల నుండి 
ఉపసంహరించి, నిత్యము, శాశ్వతము అయిన |బ్రహ్మముపై లగ్నము చేయవలెను?! 


యయాతి కుమారుడైన పూరుని వద్దకు వెళ్ళి అతని యౌవనము తిరిగి యిచ్చి వేసెను. శాంతినిండిన 
మనస్సుతో, ఒకప్పుడు శాపముగా భావించిన వృద్దాప్యమును న్వీకరించెను మనస్సు పరిశుద్దమగుటచే 
వృద్దాప్యమును తనకు తానుగా యెట్టి సంకోచములేక పొందెను. అతనిలో యిప్పుడెట్టి కోరికలు లేవు మిగిలిన 
పుత్రులపై కోపము కూడ లేకుండెను. పూరుని చక్రవర్తిగా జేసెను. యదువు దక్షిణదిశను, |ద్రుహ్యుడు 
వాయవ్య దిశను, తుర్వసుడు పళ్ళిమదిశను, అనువు ఉత్తరదిశను పాలించునట్టు యయాతి నియమించెను 


యయాతి అరణ్యమునకు వెళ్ళి అచట సంచరించుచుండెను కోరికల 'నుండి స్వేచ్చ పొందిన యయాతి, 
రెక్కలు వచ్చిన పక్షీ గూడు విడచి యెగిరిపోయినట్టుగా, విహరించుచుండెను 


కొంతకాలమునకు యయాతి చరమదశ చేరుకొనెను. దేవయాని కూడ అతడు చూపిన పూర్గము 
ననుసరించి, భగవంతునిపై మనసు లగ్నము చేసి, యీ శరీరమును విడచెను 


134 దుష్యంతుడు 


చంద్రవంశపు రాజులలో పూరు చక్రవర్తి మహాప్రసిద్ది చెందెను. కురు మహారాజు యిదే వంశములోని 
వాడు. వీరితరము, తరువాత తరములో వీరి వంశీయులు పౌరవులనియు, కౌరవులనియు గణుతికెక్కిరి. 


పౌరవ వంశములో జన్మించిన ఒకరాజు ఐలికుడు అతని కుమారుడు దుష్యంతుడు ఐలికునకు మరికొందరు 
పుత్రులు గలరు. దుష్యంతుడు బ్యేష్టుడగుటచే అతడు చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యెను అతడు నాలుగు 
దిక్కులందున్న రాజులను జయించి, యీ లోకమును యెదురు లేని మహారాజుగా పాఠించెను అతడు చాల 
ఉదాత్తుడు అతనిపాలనలో ప్రజలు భోగభాగ్యములతో తులతూగిరి (ప్రజలు ఆకలి యననేమియో యెరుగరు . 
అతని రాజ్యములో 'దొంగ' అను పదమునకు తావు లేకుండెను. ప్రజలకు అనారోగ్యమననేమో తెలియదు 
ఆయా బుతువులందు వర్షములు బాగుగా వర్షించి పంటలు పుష్కలముగా పండుచుండెను, రాజ్యమందు 
సమృద్దిగా పాలనిచ్చు గోవులు విరివిగా నుండెను ప్రతి ఒక్కరికిని సమృద్దిగా ఆహారము లభ్యమగుచుండెను, 
అందరును సుఖసంతోషములతో విలసిల్లు చుండిరి. 


267 


శ్రీమద్భాగవతము 


రాజు (ప్రజలందరి (ప్రేమను చూరగొనుచుందడెను, అతడు గొపు వీరుడు. విలువిద్యయందు, గదాయుద్లము 
నందు సాటిలేని మేటిగా పరీ గాంచెను 


అతనికి విస్థువునకున్న బలము గలదు. సూర్యుని తేజను ఎ గలదు, సాగరమునకున్న ఉదాత్తత, భూమికి 


యున్న ఓర్పు అతనిలోని విశేష గుణములు. సూక్ష్మముగా చెప్పవలెనన్న, అతని రాజ్యములో అందరును 
సుఖముగా జీవించుచుండిరి. 


ఒకసారి నగరము నానుకుని యున్న (గ్రామములలో కొద్ది గందరగోళము చెలరేగెను. (క్రూరమృగములు 
(గ్రామములలో (ప్రవేశించి గోవులకు వోని కల్షించుచున్న వార్తలు దుష్యంత మహారాజునకు అందెను. ఆ వెంటనే 
అతడు అరణ్యమునకు (ప్రయాణమయ్యెను. సేనా బలము తోడురాగా రీవిగా వేటకు బయలుద్దేరెను. అతడు 
(ప్రయాణించుచున్నపుడు మార్గమున కిరువైపుల చేరిన ప్రజలు తమలో తాము యిట్లనుకొనసాీరి. '“ఈతడే 
దుష్యంతుడు పెద్దపులి కున్నంత శక్తీ గలవాడు యుద్దములో అతనిని జయించగలవారు లేరందురు. అతని 
బలశౌర్యములు చూచి అందరూ నివ్వెర పడెదరు'' వారి మాటలు చెవిని పడగా, దుష్యంతుడు చిరునవ్వు 
నవ్వుచు అరణ్యమునకు సాగిపోయెను. 


అతడు తోటలు దాకెను నగరపు పొలిమేరలలో నున్న పొదలను కూడ దాటి వెళ్ళుచుండెను 
అరణ్యములో ప్రవేశించి, చాల సేపు పులులను సింహములను ఎలుగుబంట్లను అడవి దున్నలను వేటాడుచూ 
కాలము గడిపెను అతనికి మాగ్గములో ఏనుగుల గుంపులు, లేళ్లమందలు యెదురయ్యెను. 


అందులో ఒక లేడి అందముగా కనుపించెను. ఆ లేడిపై బాణము ప్రయోగింపదలచెను. రాజు ఉద్దేశ్యమును 
కనిపెట్టిన లేడి, తనకు రానున్న ప్రమాదము తలచుకొని, సన్నని కాళ్ళతో సాధ్యమైనంత వేగముగా 
పారిపోయెను. రాజు రధమునెక్కి ఆ లేడి ననుసరించి వెళ్ళెను అట్టు యెంతసేపు అయినదీ అతనికి 
తెలియకుండెను ఇంతలో అతడు అలసిపోయి, దాహము వేయుచున్నట్టు భావించెను అతడు లేడిని యింకను 
వెంబడించుచుండెను. ఆ లేడి మరొక అరణ్యము ప్రవేశించెను 


దుష్యంతుడు కూడ ఆ అరణ్యములో (ప్రవేశించెను. అచ్చటి వాతావరణము చాల ఆహాదముగా నుండుట 
అతనికి ఆశ్చర్యము గొలిపెను అచ్చట మనస్సుకు శాంతి దొరకుచున్నట్లుండెను ప్రశాంతత ఆ పరిసరమంతా 
వ్యాపించి యున్నట్టు కనుగొనెను చల్లటిగాలి వీచగా ఫలపుష్పములతో నిండిన వృక్షముల కొమ్మలు ఊగుచూ 
ఆహ్వావించుచున్నట్టు యుండెను. వృక్షముల నీడతో ఆ (ప్రదేశము చీకటిగా యుండెను. పక్షులు చేయు 
మంజుల నాదము మధురముగా వినిపించుచుండెను తుమ్మెదలు పువ్వుల గుత్తులపై వ్రాలి రుమ్మను శబ్దము 
చేయుచుండెను మత్తెక్కించుచున్న పుష్పపరిమళములు ఇంద్రియములకు వాయి కలిగించుచుండెను. ఉండి 
ఉండి వీచు చల్లని గాలికి వృక్షముల నుండి పుష్పములు నేలపై రాలి తివాసి పరచినట్లు అందముగా నుండెను. 


ఆ ప్రదేశము యొక్క రామణీయకత దుష్యంతునకు అద్భుతముగా కనుపించెను ఆ అరణ్యము అంచున 
ఒక చిన్న సెలయేరు అతివేగముగా (ప్రవహించుచుండుట జూచెను. ఇన్ని సంవతృరములుగా వేటకు 
వచ్చుచున్నప్పటికిని యా అందమైన (ప్రదేశమును యెట్టు చూడకుంటినా యని ఆశ్చర్యపడెను దగ్గరలోనే 
బుషి ఆశ్రమముఠలను కొన్నిటిని అతడు జూచెను ప్రవహించుచున్న నది మాలిని అని అతడు గుర్తించెను. 
తల్లీ పిల్లలను ఆలింగనము చేసుకొనునట్లు, యీ నది ఆశ్రమములను ఆలింగనము చేసుకున్నట్టు యుండెను, 


268 


నవమ స్కంధము 

కణ్వమహర్షి ఆశ్రమము మాలినీ నదీ తీరమున నున్నదని దుష్యంతు డౌరుగును. అందుచే, అతడు 

ఆ(శ్రమమునకు వెళ్ళకుండ బుషిని పలుకరించకుండిన అమర్యాదగా నుండునని భావించెను. తన సేనాబల 
మును అక్కడనే యుండుమని దుష్యంతుడు చెప్పి వారితో యిట్లనెను. “ముందు ఆశ్రమములున్నవి. ఇది 
దాటి మీరు ముందుకు పోరాదు. నేను తిరిగి వచ్చువరకు మీరిక్కడనే యుండుడు. నేను బుషీకి నమస్కారము 
చేసి తిరిగి వచ్చెదను". రాజ వస్త్రములును, ఆభరణములను తీసివేసి, సామాన్య వస్త్రములు ధరించి 
ఆ(శ్రమమువైపు వెళ్ళెను. అతడు బ్రాహ్మణ 'పురోహితునితో కలసి,. ప్రశాంతతతో అందముతో నిండియున్న 
ఆ మార్గమున నడిచి ఆశ్రమమును చేరుకొనెను. .. 


135 శకుంతల 


ఆ రమణీయ ప్రశాంత వాతావరణమమందు దుష్యంతుడు రాచకార్యములను పూర్తిగా మరచి, మహర్షి 
సందర్శనము చేసి పాదధూళి తీసుకొనవలెనను తలంపుతో నిమగ్నుడై యుండెను. 


దుష్యంతుడు అతి వినమ్రతతో ఆశ్రమములో (ప్రవేశించెను. ఆశ్రమములో యెవరూ, లేకుండుట అతని 
కాశ్చర్యము కలిగించెను. ఆశ్రమము శూన్యముగా వదలిపెట్టిన గృహమువలె నుండెను. అతడు చుట్టును 
పరికించి చూచెను. ఎవ్వరును కనుపించలేదు. కొంచెముసే సేపు అటులనే నిలిచియుండి, తర్వాత బిగ్గరగా 
“ఎవరైన నున్నారా?'' అని అడిగెను. అతని స్వరము (ప్రతిధ్వనించగా, కొంతదూరమున కూడ అతనిమాటలు 
వినిపించెను. అతని ప్రశ్నకు జవాబు నాశించుచుండగా, ఆశ్రమము లోపలినుంచి ఒక అందమైన యువతి 

తొందరగా వచ్చుట గాంచెను. ఆమె. త్‌ తొందరగా కదలుచుండుట జూచిన దుష్యంతుడు ఆకాశమందు నల్లని 
మబ్బులలో మెరుపును గాంచినట్లు భావించెను. 


ఆమె అందములో “(క్రీ వలె నుండెను. ఆమె నల్లని నేత్రములందు కుతూహలము గోచరించెను. ఆమె 
రాజును చూసి నిశ్చేష్టురాలయ్యెను. అందమైన పురుషుడు తన యెదుట నిలిచియుండుట జూచెను. విశాలమైన 
వక్షస్థలము, పద్మ దళముల వలె విశాలముగా నున్న అతని నయనములు ఆకర్షణీయముగా నుండెను. అతని 
మెడ సింహము మెడ వలె నుండెను; పొడవైన అతని బాహువులు శక్తిమంతమైనవి. దుస్యంతునకు ఆ యువతి 
అవయవములు చక్కగా సమకూర్చినట్టుండెను. ఆమె చంద్రుని వలి యింపుగా నుండెను. వసంతుడు స్తీ 
రూపము దాల్ఫెనా యనునట్లు ఉన్నదామె; ఆమె అందము అంత స్వచ్చముగా నుండెను. ఒకరి నొకరు 
చూచుకొనుచు అళ్లు చాలసేపు నిలిచి యుండిరి. ఆమె తొందరగా లోనికి వెళ్ళెను. వెంటనే అర పాద్యములతో 
తిరిగి వచ్చి అతనికి సమర్పించి యిట్లనెను. ''ఈ ఆశ్రమమమునకు వచ్చిన నీకు స్వాగతము''. దుష్యంతుని 
కూర్చొనబెట్టి ఆశ్రమ ఆతిధ్యము స్వీకరించమని కోరెను. ఆ తర్వాత ఆమె కొంత తడవు మౌనముగా 
నుండెను. అతడామెనే చూచుచుండుట గమనించి, సిగ్గుతో యిట్టడిగెను. “నీకు ఆనందము చేకూర్చుటకు 
నేనేమి" చేయగలను? ఈ ఆశ్రమమునకు వచ్చుటకు 'కారణమేమై యుండునో అడుగవచ్చునా? నీవెవరో 
తెలుసుకొనవచ్చునా? ఎక్కడ నుండి వచ్చినావు?'' 


దుష్యంతుడిట్లనెను. “రాజర్షి ఐలికుని కుమారుడను. నన్ను దుష్యంతుడందురు. నేను కణ్వ మహర్షిని 
సందర్శించుటకు వచ్చితిని. అతడిక్కడ లేనట్లు ఉన ఎది. అతడెక్కడకు వెళ్ళెనో చెప్పగలవా?'' ఆ యువతి 


269 


శ్రీమద్భాగవతము 


యిట్లనెను. *'పంధ్లు యేరి తెచ్చుటకు కొద్దిసేపు క్రిందటనే ఆ(శ్రమము విడచి వెళ్ళెను. కొంచెముసేపు వేచి 
యుండినచో నా తండ్రి రాగలడు. అప్పుడు నీవు కలుసుకొనవచ్చును”. 


ఆమె మాట్లాడుచున్నపుడు రాజు మౌనముగా కూర్చుండెను. ఆమె అందమునకు అతడు ముగ్తుడయ్యెను. 
ఆశ్రమమునకు వెలుగునిచ్చు దీపమువలె ఆమె యున్నదని తలంచెను. యౌవనము అందము మిళితమై ఆమెలో 
వ్యక్తమైన గంభీరతను అతడిదివర కెన్నడును చూచి యుండలేదు. అటు పిమ్మట రాజు యిట్టడిగెను. ''నీవు 
యెవరు? ఎవరికి చెందిన దానవు? లోకమును త్వజించిన వారితో నిండియుండు ఆశ్రమములలో నీ వంటి 
యువతిని చూడగలనని నేను ఊహించలేదు. నీవు చాల అందమైన దానవు. నిన్ను చూచిన క్షణము నుండి 
నీ అందమే నా మనస్సు నందు మెదలుచుండెను. సావకాశముగా నా మాటలు వినుము. (ప్రఖ్యాతి గాంచిన 
పూరు వంశములో జన్మించిన రాజును నేను. నేను దుష్యంతుడను. నీవు అందకత్తెవు. నాకు నీపై (పేమ 
అంకురించినది. ధర్మపరాయణుల వంశములో జన్మించిన నాకు-దురాలోచనలు కలుగజాలవు. నాలో పాపచింత 
యేమియూ లేదు. బహుశః బుషి కుమార్తె యైన బ్రాహ్మణ కన్య (ప్రేమలో పడలేదనుకుంటాను! నీవు (బ్రాహ్మణ 
కన్యవు కావని నీపై నా (పేమ సరియైనదేనని వినగోరుచున్నాను. నీపై కలిగిన (ప్రేమతో నేను దహించుకొని 
పోవుచున్నాను. నన్ను, నా (ప్రేమను నీవు స్వీకరించవలెను"'. 


ఒక క్షణము ఆ యువతి యేమియు మాట్లాడక యూరకుండెను. ఆమె పెదవులందు సన్నని చిరునవ్వు 
మెదలసాగెను. వారటులనే ఆశ్రమములో కొంతసేపు కూరుచుండిరి. ఆ తర్వాత ఆమె అతి మృదువుగా 
యిట్లు పలుకసాగెను. *'నేను కణ్వ మహర్షి కుమార్తెను. అతడు మహా తపస్వి, స్టిరచిత్తుడు. ధర్మ సూత్రములు 
బాగుగా యెరిగినవాడు. అతని క్రీర్తి లోకమంతయు వ్యాపించెను. కణ్వుడు నాకు తండ్రి, గురువు, అతని 
అనుమతి లేనిదే యేది చేయుటకు నాకు స్వేచ్చ లేదు. నీవు నన్ను సూటిగా అడుగుట యుచితముగా 
లేదు. నా తండ్రి నడుగుము. నా యిష్టము వచ్చునట్లు చేయుటకు నాకు స్వేచ్చ లేదు''. దుష్యంతుడిట్లు 
పలికెను. ''నీ తండ్రి కీర్తి లోకమంతటను వ్యాపించినదని నీవు చెప్పినది సరియైనదే. అతని గొప్పదనమును 
నేనెరుగుదును. అతడు అవివాహితుడని కూడ నేనెరుగుదును. అతడు బ్రహ్మచర్యము తర్వాత, గృహస్తాశ్ర 
మము స్వీకరించకుండ, తిన్నగా సన్యాసాశ్రమము స్వీకరించినాడు. ఈ సత్యము లోక విదితమే. మరి నీవు 


అతనికి పుత్రిక వెట్టు అయితివి? ఇది అసంభవము. నా మనస్సులో యీ సందేహము కలుగుచున్నది. నా 
సందేహమును తీర్చుము. ఇదెట్టు జరిగెను? 


ఆమె మరల చిన్నగా నవ్వెను. రాజును చూచి తిరిగి తలదించుకుని నేలపై దృక్కులను బరపుచుండెను. 
సూటిగా రాజును చూడలేక మృదు స్వరముతో నిట్లనెను. *' నీవు చెప్పినది సరియైనది. నేను కణ్వ మహర్షి 
దత్తపుత్రికను''. అని పలికి కొంతసేపు ఆగెను. ఆమె రిగిగి చెప బోవు దానిని వినుటకు కుతూహలముతో 
రాజు మాట్లాడక యుండెను. ఆమె తిరిగి కొనసాగించెను. “ఒకసారి నా తండ్రి వద్దకు ఒక బుషి వచ్చెను. 
నేను తన కుమార్తెనని ఆ బుషితో నా తండ్రీ చెప్పెను. నీ విప్పుడడి గినట్టుగానే ఆ బుషి యిదెట్టు సంభవమని 
నా తండ్రి నడిగెను. నా గురించి ఆ బుషితో నా తండ్రి చెప ప్పగా విని, సత్యమును తెలుసుకున్నాను. నా 
తండ్రి యిట్లు చెప్పెను: 


“ఒకప్పుడు నా మిత్రుడు విశ్వామిత్రుడు తపస్సు చేసి ముల్లోకములను గడగడలాడించెను. అతని తపశ్శక్తి 
తన పదవికి భంగము కలిగించగలదని ఇంద్రుడు ఇ భావించి, విశ్వామిత్రుని తపస్సును భంగము గావింప 


270 


నవమ స్కంధము 


నిశ్చయించుకొనెను. అప్పరన మేనకను పిలిచి, తన అందచందములతో విశ్వామిత్రుని కవ్వించి తపస్సు 
భంగము చేయవలనినదని ఇంద్రుడు చెప్పెను. విశ్వామిత్రుడు ఆ(గ్రహావేశశాలియని తెలుసుకున్న మేనక 
విశ్వామిత్రుని దగ్గరకు వెళ్ళుటకు సంకోచించెను కాని ఇంద్రుడామెకు అభయమొసగి ఆమెను విశా (మిత్రుని 
వద్దకు పంపెను. ఆమెను మన్మధుడు, వసంతుడు, మలయమారుతము అనుసరించిరి. 


““మేనక వచ్చిన పనిని సాధించెను. మేనకా విశ్వామిత్రులకు ఒక కుమార్తెకలిగెను మేనక పుత్రికను తీసుకుని 
విశ్వామిత్రుని సమీపించగా, అతడు తన తపస్సుకు భంగము కలిగెనని తలచి, మేనకను గాని ఆ శిశువునుగాని 
చూడకుండెను మేనక శిశువు బాధ్యత వహించుట కిష్టపడక, అరణ్యమున మాలినీ నదీ తరమున ఆ శిశువును 
వదలి, స్వర్గమునకు తిరిగి వెళ్ళిపోయెను 


''ఆ అరణ్యమున సింహములు, క్రూర మృగములు విరివిగా సంచరించుచుండెను. గడ్డిపై శిశువు పరుండి 
యున్నది. వృక్షములపై నున్న శకుంత పక్షులు ఆ శిశువుపై దయదలచి, సూర్యుని వేడి, చలి గాలి శిశువుకు 
సోకకుండునట్టుగా చుట్టూ చేరి, సంరక్షించుచుండెను. 


*'నేను ఉదయమున నదిలో స్నానము చేసి సూర్యస్తవ మొనర్చుటకు వెళ్ళితిని ఆ అరణ్యములో పక్షుల 
రక్షణలో, యేకాకిగా నున్న శిశువును చూచితిని. శకుంత పక్షులు నన్ను చూచి యిట్లనెను. 'ఓ మహర్షీ! 
ఈ శిశువు నీ మిత్రుడైన విశ్వామిత్రుని పుత్రిక. తపోభంగము కలిగినందుకు తనపై తనకే ఆగ్రహము కలిగి, 
తిరిగి తపస్సు (ప్రారంభించుటకు కౌశికీ నది తీరమునకు వెళ్ళెను. అతని తపస్సుకు మేనక అంతరాయము 
కల్గించి భగ్నము చేసెను మేనక శిశువు బాధ్యతను చేబట్టక యిక్కడ వదలిపెట్టి స్వర్గమునకు వెళ్ళిపోయెను. 
నీవు దయా(క్ష హృదయుడవు. నీవు యీ శిశువును యింటికి తీసుకువెళ్ళి పెంచవలెను' ఆ పక్షులు సరిగా 
చెప్పినవి. సహజముగా నేను కరుణామయుడను అరణ్యములో గడ్డిపై నున్న ఆ శిశువును శకుంత పక్షులు 
రక్షీంచుచుండుట చూచి నా హృదయము ద్రవించినది. ఆ శిశువును నా చేతులలోనికి తీసుకుని ఆశ్రమమునకు 
వచ్చితిని శకుంత పక్షులచే రక్షింపబడిన ఆ శిశువుకు 'శకుంతల' యని పేరు సేట్టితిని. ఆ విధముగా 
ఆమె నా కుమార్తె అయినది. ఆమె కూడ నన్ను తండ్రిగా పరిగణించుచున్నది'' 


“ఇదీ నా తండ్రీ ఆ బుషికి చెప్పిన కధ'' అని శకుంతల పలికెను “'కాబట్టి నేను విశ్వామిత్ర మహర్షికి, 
అప్పురస మేనకకు జన్మించితిని కాని నా మట్టుకు యీ కణ్య మహర్షియే నా ఈండ్రీ అతడు చెప్పినట్టు 
నేను చేయుదును 


136 దుష్యంతుడు శకుంతలను వివాహమాడుటు 


దుష్యంతుడు తన నిర్ణయము సరియైనదని తెలుసుకుని సంతోసించెను ఆమె క్షత్రియ కన్య యగుటచే 
రాణిగా నుండదగునని భావించెను అతడు నవ్వుచూ ఆమెతో నిట్లనెను, “నీవు ఒక షృత్రియుని కుమార్తెవని 
తెలుసుకున్నాను అది నాకు చాల సంతోషము. నీవు నా భార్యవగుటకు యిక యెటువంటి అభ్యంతరము 
లేదు నీవు యేది అడిగిన నది చేయుటకు సిద్దముగా నున్నాను నీవు నాకు కావలెను నీవు లేక నేను 
జీవించలేను నీవు కోరినచో నా రాజ్యమంతయూ నీ కిచ్చివేసెదను నీ తండ్రి వచ్చుసంత వరకు నేను వేచి 


271 


శ్రీమద్భాగవతము 


యుండలేను. నేను క్షదత్రియుడను, గాంధర్వ పద్దతిలో విన్ను నేను వివాహమాడవచ్చును. ఈ వివాహమునకు 
(పేమ పునాదిగా యుండుటచే యీ గాంధర్వ-పద్దతి అత్యుత్తమమైనది*' శకుంతల యిట్లనెను “త్వరలోనే 
నా తండ్రి అరణ్యము నుండి రాగలడు. దయచేసి ఆయన కొరకు వేచి యుండుము. నా తండ్రి నాకు దైవము. 
అతడు నన్ను యెవరి కిచ్చిన వారిని నేను భర్తగా స్వీకరించెదను. లోకములో స్త్రీకి స్వేచ్చ లేదను విషయము 
నీకు తెలియదా? చిన్నతనములో తండ్రి, ప్రాయమందు భర్త వృద్దాప్యములో పుత్రుడు (స్త్రీకి రక్షకులు. 
(స్త్రీకి యెన్నడూ తన యిష్టము వచ్చునట్లు చేయుటకు స్వేచ్చలేదు నా తండ్రిని విస్మరించి నీ (ప్రేమను 
అంగీకరించలేను''. ''అట్లు అనకుము” అని దుష్యంతుడనెను. ''నీ తండ్రి నీపై ఆ(గహించునని నీవు 
సంకోచించ పనిలేదు. అతనికి ఆ(గ్రహమే కలుగదు. కణ్వుడు అత్యంత కరుణామయుడు. నీ భర్తను వీవు 
యెంచుకున్నందుకు అతడు విచారించడు నన్ను యిప్పుడు చేబట్టుటకు అంగీకరించినందువల్ల నీ తండ్రిని 
అవమానించినట్లు నీవు భావింపతగదు''. 


“(బ్రాహ్మణుల ఆగ్రహము ఆయుధములకన్న (ప్రమాదకరమైనది. సాధారణ ఆయుధములు శరీరమును 
మాత్రమే బాధించగలవు. అగ్ని వేడిచేత దహించును, సూర్యుడు తన కిరణములచేత, రాజు బల్లెముచేత 
(బ్రాహ్మణుడు తన ఆ(గ్రహముచేత యెదుటి వారిని దహించుదురు. బుషి కోపము ఇంద్రుని వజ్రాయుధమువలె 
సర్వ నాశనము చేయగలదు''. 


దుష్యంతుడు ఆమె నాలోచించనీయక యిట్లనెను. “నాకు బుషి కరుణా స్వభావము పూర్తిగా తెలుసును. 
నీవు అతనికి భయపడ నవసరము లేదు నీవు నాకు భార్యవు కమ్ము నీ గురించిన ఆలోచనలు, నీ అందము 
నన్ను పూర్తిగా ఆవహించెను. నీకొక విషయము చెప్పెదను ఆత్మయే ఏకైక బంధువు, ఆత్మయే ఏకైక 
మిత్రుడు, ఆత్మయే తల్లి తండ్రి, సర్వస్వము ధర్మము నతిక్రమింపక, వీ ఆత్మ అనుమతితో నా భార్యవు 
కమ్ము గాంధర్వ విధిచే నన్ను వివాహమాడుము. నా దానివి కమ్ము" అతని తొందరపాటు శకుంతలకు 
ప్రీతి కలిగించెను. అతని (పేమ ఆమెను మెప్పించెను. అయినప్పటికిని, ఆమెకు తనయందుగాని అతని 
యందుగాని సిరమైన భావము కుదురలేదు ఆమె యిట్లనెను. “'నీవు చెప్పినట్లు నీవు సూచించిన మార్గము 
సరియైనదగుచో, నా ఆత్మ అనుమతితో నీకు భార్యనగుట సముచితమైనచో నేను నీ (పేమ నంగీకరింతును. 
కొని నీవు ప్రమాణ పూర్వకముగా నాకు ఒక మాట నియ్యవలెను. మనకు జన్మించు పుత్రుని నీ తర్వాత 
చక్రవర్తిగా పట్టాభిషిక్తుని చేయవలెను. ఆ విధముగా నీవు వాగ్దానము చేసినచో నిన్ను వివాహమాడెదను". 


ఆమె యేది కోరిన అది చేయగలనని దుష్యంతుడు వాగ్దానము చేసెను శకుంతల తర్వాత యిట్లనెను. 
“శాస్త రీత్యా జరిగే వివాహమునే పెద్దలు అంగీకరింతురని చెప్పగా విన్నాను. అట్టి వివాహము వల్ల కూడిన 
దంపతులను గౌరవముతో చూచెదరు పుట్టుబోవు పుత్రుని దృష్వా యిది అత్యంత ముఖ్యము నాకు గాని 
నాకు పుట్టబోవు పుత్రునకు గాని యెటువంటి అపనిందయు కలుగరాదు అందుచే నీతో వివాహము సరియైన 
పద్దతిలో జరుగవలెను. ఇచ్చట ఆశ్రమములో అవసరమైన వస్తువులని యు గలవు యజ్ఞశాలలో వివాహము 
జరుపుటకు కావలసిన వస్తువులన్నియు నున్నవి పాత్రలు, దర్చాసనము, బియ్యము యిచట గలవు కలుగబోవు 
పుత్రుని వైభవము వివాహము యొక్క పవిత్రతపై ఆధారపడి యుండును. ఇచట నున్న బ్రాహ్మణులు అజ్య, 
హవిర్దాజాగ్నులతో వివాహము జరుపగలరు ఈ ఆర్భాట మంతయు నీకు యిష్టము లేదని నేనెరుగుదును. 
కాని ధర్మబద్ధముగా యీ వివాహము జరుగవలెనని కోరుచున్నందుకు నన్ను క్షమించవలెను'' 


272 


నవమ స్కంధము 
ఆమె చెప్పిన దానికి దుష్యంతు డంగీకరించెను. దుష్యంతునితో ఆశ్రమమునకు వచ్చిన బ్రాహ్మణ 
పురోహితుని పిలిచి యిట్లనెను. “ఈ రాకుమారిని నేను వివాహమాడుచున్నాను. సరియైన పద్దతిలో వివాహము 
జరుపుటకు అన్ని సన్నాహములను చేయుము. నాకు కలుగబోవు కుమారునకు యెట్టి దోషము అంటరాదు 


చాల క్టుష్తముగా సరియైన పద్దతిలో జరుగనిమ్ము''. 


(బ్రాహ్మణ పురోహితుడు చాల సంతోషముగా వివాహము జరుపు బాధ్యత న్వీకరించెను. వివాహమునకు 
రాజు సంసిద్దుడయ్యెను. దుష్యంతుడు శకుంతలను భార్యగా న్వీకరించెను. శకుంతలా దుష్యంతులు భార్యాభర్త 
లైరి. ఆమెతో కొంతసేపు అతడు గడిపెను. ఇంతలో తిరిగి వెళ్ళుటకు సమయ మాసన్నమైనదని అతడు 
లేచెను. అతడామెతో నిట్లనెను, “నేను నగరమునకు వెళ్ళిన వెంటనే గజములు, అశ్వములను సేనతో 
పంపెదను బంధు సముదాయమును పల్లకితో నిన్ను తోడుకుని వచ్చుటకు పంపించెదను. నీకు పరిచారికలుం 
దురు. నేనిపుడు తొందరగా వెళ్ళవలెను. నేను కూడ వారితో వచ్చి నిన్ను నాతో తీసుకువెళ్ళెదను. నీవు 
రాణిగా నగరమందు నీ గృహములో ప్రవేశించుటకు నేను వచ్చి తీసుకువెళ్ళెదను. కొద్ది కాలము మాత్రమే 
యీ యెడబాటు. తొందరలోనే వచ్చి నిన్ను తీసుకు వెళ్ళగలనని మాట యిచ్చుచున్నాను'' 


ఆమెను పదే పదే దగ్గరకు తీసుకుని ఆలింగనము చేసుకొనెను ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకుని 
త్వరలోనే రాగలనని చెప్పెను. అతని నవ్వు ముఖము వెళ్ళనిమ్మని అడుగుచున్నట్టు ఉండెను. 


అశ్రువులు నిండిన కనులతో అతనికి ప్రదక్షిణము చేసి అతని పాదములకు నమస్కరించెను. ఆమెను 
లేవనెత్తి సముదాయించి అతడామెతో యిట్లనెను. “దేవీ! విచారించకుము కొద్ది రోజులు మాత్రమే మనకీ 
యెడబాటు. నేను త్వరలోనే వచ్చెదను. నేను యింతవరకు సంపాదించిన పుణ్యము మీద ఒట్టుపెట్టి త్వరలోనే 
రాగలనని మాట యిచ్చుచున్నాను''. 


అతడట్లు పలుకుచుండగా, అతని మనో నేత్రములో కణ్వుడు వచ్చు దృశ్యమును తిలకించెను ''కణ్వుడు 
తపస్సంపన్నుడైన బుషి నేను చేసిన యీ కార్యము విని అతనికి నాపై యెట్టి అభిప్రాయము కలుగునో 
గదా! నేను యిక్కడకు వచ్చి అతని అంగీకారము ఆశీస్సులు పొందకనే అతని కుమార్తెను వివాహమాడితిని 
ఏమి జరుగునో।'' శకుంతలను విడిచి నగరమునకు తిరిగి వెళ్ళుచున్నపుడు దుష్యంతుని మదిలో యిట్టి 
ఆలోచనలు చెలరేగి కలవరపరచెను 


137 శకుంతల ఒప్పుక్‌ినులు 


దుష్యంతుడు వెళ్ళిన తర్వాత కణ్వుడు తిరిగి వచ్చెను. మామూలుగా తండ్రి ఆశ్రమమునకు వచ్చినపుడు 
యెదురు వెళ్ళు శకుంతల ఆరోజు అట్టు వెళ్ళకుండెను ఆమెను సిగ్గు ముంచివేసెను. తన నిర్లయమును 
అతడు నిరాకరించునేమోయని భయపడెను నెమ్మదిగా అడుగులో అడుగు వేయుచు తండ్రి వద్దకు వచ్చెను, 
అతని చేతుల నుండి ఫలములతో నిండిన బుట్టను తీసుకుని, అతడు కూర్చొనుటకు ఆసనమును తెచ్చెను. 
అతడు పాదములను కడుగుకొనుటకు నీళ్ళు తెచ్చి యిచ్చెను అతని పాదములను కడుగుచున్నపుడు, 
భయము సిగ్గు ముంచుకురాగా ఒక్క మాటైనను మాట్లాడకుండెను. ఆమె యేదో తిప్పుచేసినట్లు భావించి 


273 


శ్రీమద్భాగవతము 


తండ్రి తన చర్యను గర్టించునని తలపోసిను ఆమె నిస్సహాయ స్తితిలో యిరుకుకొన్నట్లు తలంచెను 
తప్పుచేసినట్టు భావించి మూగివోయినట్టుండెను 


కణ్వుడు ఆశ్చర్యముతో ఆమెను చూచి యిట్లనెను. ''కుమారీ! నీవు సిగ్గుతో ప్రవర్తించుట మొదటిసారిగా 
చూచుచున్నాను. నీవు యీరోజు యెందుకో అదొకలాగున నున్నావు. నీలో వచ్చిన యీ మార్చు 
అనూహ్యముగా నున్నది నీలోని యీ మార్పుకు కారణమేమో నాకు చెప్పుము" అప్పటికీని ఆమె 
మౌనముగనే యుండెను పండ్లు ఒలుచుటలో నిమగ్నమై యుండెను అతడు పండ్లను భుజించి, తాను 
యేర్పరిచిన ఆసనమందు అతడు విశ్రాంతి తీసుకొనుచుండగా, శకుంతల నెమ్మదిగా మాట్లాడజొచ్చెను. 
భర్త దుష్యంతుని తలచుకుని, అతడి గురించి తండ్రితో చెప్పవలెనని ఆమెకు తెలియును సిగ్గుచేత ఆమె 
వదనము యె(ర్రనయ్యెను. కనుల వెంట నీళ్ళు వచ్చునట్టుండుటచే గొంతు గర్గదదుయ్యెను ఆమె దైర్యము 
తెచ్చుకొనెను తండ్రి పాదములొత్తుచు, ఆమె యిట్లనెను. ''తండ్రీ! నీవు బయటకు వెళ్ళినపుడు ఐలికుని 
కుమారుడు దుష్యంతుడు యీ ఆశ్రమమునకు వచ్చెను. విధి అతని నిక్కడకు రప్పించెనని తలచెదను అతడిని 
చూచిన క్షణము నుండి అతనినే భర్తగా యెన్నుకుంటిని. తండ్రీ! అతడు నన్ను స్వీకరించెను నీ పాదములకు 
నమస్కరించుచున్నాను, నాపై ఆ(గ్రహించవద్దు నీ తపశ్శక్తి్మేత అంతర్నేత్రము ద్వారా సర్వము తెలుసుకొనగ 
లవు ఏమి జరిగినదియు వివరముగా నీకు నేను చెప్పవలసిన పని లేదు అప్రయత్నముగా జరిగిన మా 
వివాహమును నీవు సమ్మతించి దయ చూపమని వేడుచున్నాను అతడు బలవంతము చేయుటచే నేను 
లొంగిపోయినాను''. 


కనులు మూసుకుని బుషి కొంతసేపు మౌనముగా కూర్చుండెను. తన అంతర్నేత్రముతో జరిగిన 
దంతయు తెలుసుకొనెను అతి తొందరగా జరిగిన వారి వివాహములో యెట్టి దోషము లేదని తలంచెను 
అతడు నవ్వుచు కుమార్తెతో యిట్టనెను “లేదు, నాకు నీపై కోపము లేదు నేనిక్కడ లేనపుడు యేమి 
జరిగినదియు తెలుసుకున్నాను నన్ను పరిగణనలోనికి తీసుకొనక, పురూరవ కుటుంబములోని దుష్యంత 
మహారాజు, నా కుమార్తెవైన నీవు యీ పవిత్ర వివాహ బంధముచే భార్యాభర్తలైనారు నేను కోపగింతునని 
మీరు తలచుట సహజమే కానినాకు కోపము లేదు నీ గురించి గాని, నీ భర్త గురించి గాని నీవు భయపడ 
నవసరము లేదు నీవు ఒక ఉత్తముని భర్తగా యెంచుకున్నావు గాంధర్వ పద్దతిలో వివాహ ముచితముగానే 
యున్నది క్షత్రియులలో యీ పద్దతి సర్వసామాన్యము పుట్టబోవు శిశువు శ్రేయస్సు దృష్ట్వా శాస్త్ర విధిగా 
వివాహము జరుగివలెనను నీ నిర్ణయము చాల సముచితముగా నున్నది నీవొక ఉదాత్త పుత్రునికి తల్లివి కాగలవు 


“దుష్యంతుడు ధర్మ ప్రభువు. అతని నీతి నిజాయితీ లోకములో ప్రసిద్ది కెక్కినవి అతడు పురుషులలోకెల్ల 
ఉత్తముడు అట్టి ఉత్తముడు నిన్ను భార్యగా స్వీకరించెను ఈ భూ (ప్రపంచము నంతనూ పరిపాలించు 
మహారాజుకు నీవు తల్లివి కాగిలవు. అతడు చక్రవర్తి కాగలడు. నీవు దుష్యంతుని యెంచుకున్నందుకు నాకు 
చాల సంతోషముగా నున్నది నీవు నా వద్దకు వచ్చి చాల సంవత్సరములైనది నీకు తగిన వరుని చూడవలెనను 
ఆలోచనలు నా మనస్సులో మెదలుచుండెను. నీవు నా సమస్యను తీర్చివేసినావు నాకు చాల ఆనందము 


కలిగించినావు. నా ఆనందమును ప్రకటించుటకు నీవు యే వరము నడిగిననూ ప్రసాదించుటకు సిద్దముగా 
నున్నాను'' 


శకుంతల యిప్పుడు గెట్టిగా యేడ్చెను. “తండ్రీ! నేను నిన్ను వరమడుగి వలెనా? నీవు అన్నియు నాకు 


274 


నవమ స్కంధము 
యిచ్చితివి. అయినప్పుటికీ నీవు ఆదేశించుటచేత నేనొకటి కోరుచున్నాను. నా భర్త దుష్యంతుని యెడల 
నీవు దయ గలిగి యుండవలెను. నాకు యింకేమియు అక్కరలేదు”. 


కణ్వుడు సంతోషముతో ఆమె కోరికను ప్రసాదించి, అభిమానపూర్వకముగా తలపై చేయివేసి నిమిరెను. 
అతడిట్టునెను. ''ఈరోజు నుండి నీవు నగరములోని పద్దతులను, పౌరవ చక్రవర్తి మహారాణిగా నుండదగు 
రీతులను నేర్వవలెను''. ఆమెను శుద్దిపరచవలెనను ఆలోచన మనస్సులో మెదలగా, అతడామెను మృదువుగా 
స్పృశించెను. తండ్రి చేతి స్పర్శ కలుగగనే, దోషము చేసితినన్న తలంపులు ఆమె మనస్సు నుండి అదృశ్యమై, 
సంతోషముగా నుండెను. తండ్రి తన చర్యను క్షమించెనని తెలుసుకుని ఆమె నిర్విచారముగా నుండెను. 


138 శకుంతల వేచియుండులు 


కొన్ని రోజుల తర్వాత తాను గర్భము ధరించి యున్నట్లు శకుంతల (గ్రహించెను. ఆమెకు చాల సంతోషము 
కలిగెను. ఆమె గర్పములో శిశువు పెరుగుచుండెను. అదే సమయములో ఆమెలో ఆందోళన కూడ 
'ఎరుగుచుండెను. రాజు, తిరిగి వచ్చి తనను. నగరమునకు తీసుకువెళ్ళగలనని చెప్పును. మొదట కొన్ని 
రోజులు జరిగిన ఆలస్యము గురించి యెక్కువగా ఆలోచించకుండెను. కాని వారములు గడచెను. అతని 
వద్ద నుండి యెట్టి సమాచారము కూడ లేదు. ఆమె యిట్లునుకొనెను. ''రాచ కార్యములతో అతడు తీరిక 
లేక నన్ను గురించి తలంచుటకు సమయము చిక్కకపోయి యుండును. మరికొన్ని రోజులు ఓర్పుతో 
వేచి చూచెదను''. 


ఆమె మరి కొంతకాలము వేచి చూచెను. కాని అతడు రాలేదు. ఆమె కిపుడు విచారము కలుగజాచ్చెను. 
ఆమెకు యే విషయముపైగాని శ్రద్ద లేకుండెను. ఆహారము తీసుకొనకుండెను. రాత్రి పగలు ఆమె నిద్ర, 
ఆహారము మాని రాజును, తన పరిస్తితిని తలచుకొనుచుండెను. ఆమెలో ఉండి ఉండి యేదో ఆశ చిగురించగా, 
యిట్లు తనలో తా ననుకొనెను. “నేడో, రేపో, లేక యెల్లుండిగాని అతడు మాట యిచ్చినట్లు సేనతో 
తప్పక రాగలడు. అతడు గొప్ప ధర్మ ప్రభువు. అతడు పౌరవ వంశీయుడు. నన్ను వదలిపెట్టడు''. ఆమె 
రోజులు లెక్క పెట్టుచుండెను. రోజులు, వారములు, మాసములు గడచుచుండెను. 


మూడు సంవత్సరములు గిడచెను. ఆమె యిప్పుడు ఒక బాలునికి తల్లి. జన్మించుటకు ముందు ఆమె 
గర్భములో శిశువు మూడు సంవత్సరము లుండెను. అతడు చాల అందముగా నుండెను. అతడు జన్మించి 
నపుడు పుష్ప వర్షము కురిసెను, దివ్యగానము వినిపించెను. మున్ముందు చంద్ర వంశపు రాజులందరిలో గొప్పు 
చక్రవర్తి కాగలడనుటకు నిదర్శనముగా యీ సూచనలు గోచరించెను. ఇంద్రుడు శకుంతల వద్దకు వచ్చి 
యిట్లనెను. 'శకుంతలా! నీ కుమారుడు యీ లోకమున కంతకూ చక్రవర్తి కాగలడు. అతని బలమునకు, 
'అందమునకు, వైభవమునకు, శక్తికి యెవరూ సాటిరారు. అతడు అశ్వమేధ రాజసూయ యాగములు పలు 
పర్యాయములు చేయగలడు. నీ కుమారుడు పౌరవ రాజు అందరిలో అత్వ్యుత్తముడు కాగలడు”. 


నూతనముగా జన్మించిన శిశువు భవిష్యత్తును విని కణ్వాశ్రమములోని వారందరూ యెంతో సంతోషించిరి. 
ఆ ఆశ్రమములోని శకుంతల, యీ భూమి నంతనూ పరిపాలించు చక్రవర్తికి తల్లీ కాగలదను ఆలోచన 


౮ 


275 


శ్రీమద్భాగవతము 


ఆశ్రమవాసులందరికీ. యెగిరి గంతు వేయునంత సంతోషము కలిగెను. వారు అతి సామాన్యజీవులు. వారి 
అవసరములు కోరికలు బహు తక్కువ. వారందరును ఆమెను తమ పుత్రికగా యెంచి సంతోషించిరి. నూతన 
శిశువుకు శాస్త్రరీత్యా జరుపవలసిన విధులన్నిటిని కణ్వ మహర్షి జరిపెను. 


శిశువు తొందరగా పెరుగుచుండెను. మల్లెమొగ్గల వంటి తెల్లని పళ్ళు వచ్చెను. పెదవుల నుండి వచ్చీరాని 
మాటలు వినేవారికి ఆనందము కలిగించుచుండెను. ఆ శిశువు కొక విచిత్రమైన అలవాటు గలదు. 
తప్పటడుగులు చేయుచూ నడిచే ఆ బాలుడు సింహము లుండే గుహలలోనికి ప్రవేశంచి, ఆడ సింహము 
ప్రక్క పరుండే సింహపు పిల్లలను పట్టుకుని లాగి పరుగెత్తుచూ ఆడుచుండెడివాడు. తల్లి సింహము కోపముతో 
యపెట్టిననూ ఆ బాలునకు భయముండెడిది కాదు. తన చిన్నారి బా బాహువులతో సింహములతో పోరాడి 
యపెట్టుచుండెడివాదు. ఆ(శ్రమవాసులకు యిది విచిత్రముగా నుండెడిది. అతడు పెరిగి పెద్దవాడగుచున ఎ 
కొలది అతనిలో భయమనునది లేకుండెను. ఆ విధముగా శకుంతల కుమారుడు పెరుగుడుండెను. 


ఆ బాలునకు ఆరు సంవత్సరములు వచ్చుసరికి వేటలో ఆరితేరిన వాడయ్యెను. ఆశ్రమము నంటియున్న 
అరణ్యములో నున్న పులులు, సింహములు, ఎలుగుబంట్లు, తోడేళ్ళు, అడవిదున్నలు, అడని పందులతో 
పోరాడుట ఆ బాలునకు ' అతి సంతోషముగా నుండెడిది. అతని శక్తి సామర్షృ్వములు చూచి, ఆ బాలుని 


మాతామహుడైన కణ్బ మహర్షి 'సర్య్వదమను' డని ఆ బాలుని పిలుచుచుండెను. 


నగరమునకు తిరిగి వచ్చిన దుష్యంతుడు మొదట శకుంతల గురించి ఆలో చించుచుండెను. కాని అతడు 
కణ్వ చుహర్షికి భయపడెను, కణ్వ మహర్షికి యెదురుపడుటకు, అతడాగ్రహించునేమోనని తలచి, తిరిగి 
అరణ్యమునకేగి ఆమెను తీసుకువచ్చుటకు స సంకోచించి జాగు చేసెను. కాలము గడచిన కొలది, అతనికి 
పిచ్చెక్కించిన ఆ కణములు క్రమముగా దురుగ్రై , మరికొన్ని రోజులకు పూర్తిగా అతని మనస్సు నుండి 
తొలగిపోయెను. 


139 శకుంతల ఆశ్రమము విడిచి వెళ్ళుట 


కాలము గడచుచున్నకొలది, కుమార్తె జీవితము వ్యర్ణమగుచున్నదని కణ్వుడు భావించెను. ఆమె 
యెప్పుడును యేదో ఆలోచించుచున్నట్టుండెను. పూర్వము వలె ఆమె యిప్పుడు ఆడుచు, పాడుచు హాయిగా 
ఉంటూ తండ్రికి ఆనందమును కలిగించుటలేదు. ఆమె కను లు లోతుకు పోయెను. అత్యల్ఫముగ మాట్లాడు 
చుండెను. ఆమె శుష్కించి యుండుటచే సంతోషముగా నుండుటలేదని కణ్వుడు (గ్రహించెను. బాలునకు 
పండ్రెండు సంవత్సరములు: వచ్చెను. ఆశ్రమములోని అందరు బాలురవలె అతడుకూడ వేద శాస్త్రములు 
నేర్చుకొనెను. ఆమెను, ఆమె క్సమారుని నగిరములోని రాజు వద్దకు పంపుటకు సమయ మాసన్నమైనదని 


కణ్బుడు నిశృయించెను. బాలుని యువరాజుగా పట్టాభిపక్తుని చేయుటకు తగిన వయసు ఎ వచ్చినదని కూడ 
కణ్వుడు తలచెను. 


కణ్వుడు శకుంతలను పిలచి తన ప్రక్క కూర్చుండబెట్టుకొనెను. ఆమె తలను అతడు నిమురగా, ఆమెకు 
దుఃఖము ముంచుకు వచ్చెను. ఆమెను సముదాయించి యిట్లనెను. ''నీ హృదయములోని విచారము 


276 


నవమ స్కంధము 
నేనెరుగుదును. నా మాట విను, పుత్రీ! భర్త వద్దనే (స్త్రీకి స్థానము భర్తకు సేవ చేయుచూ అతనిని సంతృప్తి 
పెట్టుట ద్వారా (స్త్రీ మోక్షము పొందగలదు. ఇంతకాలము అతడు నిన్ను పిలిపించునని వేచియున్నావు. 
అతడట్లు చేయకుండుటచేత నీవే అతని దగ్గరకు వెళ్ళుట అతి ముఖ్యము. నీవు చాల కాలము అతడు వచ్చునని 
వేచియుంటివి. 


““పౌరవ రాజు దుష్యంతుడు వచ్చు సూచనలు లేకుండుటచే అతని వద్దకు నిన్ను పంపుటకు నిశ్చయించి 
నాను. అతని అలక్ష్యమునకు నీవు అతనిపై అయిష్టత పెంచుకొనరాదు. కుమారుని చూచి రాజు సంతోషించ 
గలడు. నీ కుమారుడు యువరాజుగా పట్టాభిషిక్తుడగును అది నీకు సంతోషము నిచ్చును. 


కణ్వుడు ఆగి శకుంతలవైపు చూచెను. ఆమెకు తీవ్రమైన మనోవ్యధ కలిగించిన రాజు వద్దకు వెళ్ళుటకు 
సుముఖముగా లేదని కణ్వుడు (గ్రహించెను. ఆమె యేదో చెప్పబోవుచుండగా కణ్వుడు చెయ్యి అడ్డము పెట్టి 
యిట్లనెను. “'కుమారీ! వద్దు. నామాట కాదనకుము. నీ భర్త వద్దకు నీవు వెళ్ళవలెనని నా అభిమతము 
వివాహితయైన స్రీ తం(డ్రి యింట యెక్కువ కాలము ఉండుట సమంజసము కాదు. కుమార్తె సుఖముగా 
హాయిగా నుండుటకు తండ్రిగా నా విధిని నిర్వర్తించుచున్నాను''. ఆమె మౌనముగా నుండెను తల్లీ కుమారుల 
(ప్రయాణమునకు కణ్వుడు అన్ని సన్నాహములు చేసెను. ఆమె ప్రయాణించు రోజు వచ్చినది 


కణ్వుడు ఆమెను తండ్రి (పీమతో ఆలింగనము చేసుకుని, మనుమని తన ఒడిలోనికి తీసుకునెను. ఆ 
బాలుని శిరస్సు నాఘ్రాణించి యిట్లనెను ''కుమారా, సర్వదమనా! పొరవ వంశములో అనేకులు గొప్ప 
రాజులు కలరు. మనలను పరిపాలించుచున్న రాజు అట్టి ఉత్తమ వంశమునకు చెందినవాడు అతని పేరు 
దుష్యంతుడు నీ తల్లి ఆ మహారాజునకు రాణి. నీవు ఆ రాజు వారసుడవు నీవు నీ తల్లితో ఆ రాజు వద్దకు 
వెళ్ళుచున్నావు. వెళ్ళి నీ తండ్రికి నమస్కరించుము యువరాజుగా నీకు పట్టము గళ్టైదరు రాజును 
గౌరవించవలెను కొంత కాలము తర్వాత నీవు యీ భూమిని మహోదాత్తులైన నీ పూర్వుల వలె 
పరిపాలించుము. నీవు మహారాజువై సింహాసనముపై కూర్చున్నపుడు నన్నాకసారి తలచుకొనుము''. కణ్వుని 
నేత్రములు అశ్రువులతో నిండెను. 


బాలుడు కణ్వుని పాదములపైబడి యిట్లనెను ''నీవు నాకు తండ్రివి తల్లివి కూడ నాకు మరొక తండ్రి 
వద్దు. నాకు నీవే కావలయును. ఈ లోకమందు పరలోకమందు కూడ 'నిన్ను నేను సేవించుటచేత పుణ్యము 
సమకూరును. నాకింకేమియు వద్దు నా తల్లీ వెళ్ళదలచినచో తన భర్త దగ్గరకు వెళ్ళవచ్చును నేను మాత్రము 
నీ పాదముల చెంతనే జీవిత మంతయు గడపెదను. బహుశః యీ అడవిలోని క్రూర మృగములతో నా 
(ఫేలాపనలు చూచి నీవు ఆగ్రహము చెంది నన్ను శిక్షీంచుటకై యిక్కడి నుండి పంపివేయుచున్నావని 
తలచెదను. తండ్రీ! నేను ఆ మృగములను బాధించక, నీ పాదముల వద్ద కూర్చుని శ్రద్దతో శా,స్త్రములను 
అధ్యయనము చేసెదను. నా మాట నమ్ముము. దయచేసి నన్ను మాత్రము యిక్కడ నుండి పంపించి 
వేయవద్దు''. కణ్వుని కాళ్ళు గట్టిగా పట్టుకుని వదలక కణ్వుని హృదయము (బ్రద్దలగునట్టు ఆ బాలుడు 
యేడ్చుచుండెను. శకుంతల కూడ విచారించుచుండెను ఆమెకు తండ్రిపై యెనలేని (ప్రేమ. ఆమె పుత్రుని 
మాటలు మరింతగా ఆమెకు విచారము కలిగించెను విచారించుచున్న తల్లితో ఆమె పుత్రుడిట్లనెను ''తండ్రి 
మాటలు విని నీవెందుకు యేడ్చుచున్నావు? నీ భర్తపై (ప్రేమతో వెళ్ళదలచుకున్నచో సీవు వెళ్ళవచ్చు. నేను 
యిక్కడనే తండ్రివద్ద యుండెదను'' 


277 


శ్రీమద్భాగవతము 


ఆ బాలుని మాటలు ఆమెకు మరింత బాధ కలిగించగా, ఆమె యిట్లనెను. ''ఒక మనిషి చేయు పాప 
కార్యమునకు అనేకులు బాధపడుదురు. నేరము చేసిన వ్యక్తి యెట్లో పరిణామముల నుండి తప్పించుకుని 
" బయటపడును, కాని యితరులు అందుకు బాధపడెదరు. నా విషయములో అదే జరిగినది. చివరకు 
బాధపడుచున్న దానను నేను. కుమారా! నాకు వెళ్ళవలెనని యున్నదని భావించకుము. నేను కోరునది ' 
ఒక్కరే. ఈ తండ్రి పాదములచెంత చోటునే కోరుచున్నాను. ఇంకేమియు నాకక్కరలేదు. పడిపోయిన 
లత వలె ఆమె కణ్యుని పాదములపై పడగా, అత డామెను లేవనెత్తి సముదాయించెను. ఆమె కన్నీళ్లు తుడిచి 
కూర్చొనబెట్టను. తర్వాత అతి సరళమైన మాటలతో ఆమె మొండి నిశ్చయమును మానుమని కణ్వుడు 
నచ్చజెప్పెను. బాలుడు కణ్వుని మాటలను వినుచుండెను. కణ్వు డిట్లునెను. ''శకుంతలా! నా మాట వినుము. 

నీ శ్రేయస్సు కోరి చెప్పుచున్నాను. ఈ ఆశ్రమములో నీవు పుష్పమువలె పెరిగినావు. ఈ ఆశ్రమము నాగరిక 
. ప్రపంచమునకు దూరముగా నున్నది. సాధారణముగా కన్యలకు చెప్పు ధర్మ సూత్రములు నీకు చెప్పులేదనుకుం 
టాను. నీ అమాయిక స్థితికి, నీకు తల్లీ లేకపోవుట నా బ్రహ్మచర్యాశ్రమము రెండును కారణములైనవి. పతివ్రతకు 
భర్త ప్రక్క తప్ప వేరొకచోట స్టానము లేదు. తన సర్వస్వమూ భర్తయేయని తలంచు (స్త్రీని పతివ్రత యందురు. 
పతివ్రతల కెల్లపుడు స్వర్గ ద్వారములు తెరచి యుండును. దేవతలందరు పతివ్రతలను మెచ్చుకొందురు. 
భర్తయే సర్వస్వమని తలంచు పతి(వ్రతలకిది గొప్ప కానుక. నీకు, నీ కుమారునికి ఉజ్జ్వల భవిష్యత్తు గలదు. 
నీ కుమారుని భవిష్యత్తు కొరకైనను, నీ కోసము కాకపోయినను, నీవు దుష్యంతుని వద్దకు వెళ్ళవతెను''. 


ముడుతలుపడిన తన చేతులతో కణ్వుడు మనుమని శిరస్సు నిమురుచు యిట్లనెను. ' ' నీవు నా మనుమడవు. 
చంద్రవంశపు రాజైన ఐలికునకు కూడ మనుమడవు. నీవు నీ విధి నిర్వర్తించవలెను. ఆ విధముగా నీ త 
తన విధిని తప్పక నిర్వర్తించగలదు. ఆమె భర్తను (ప్రేమించెను. తన్ను (ప్రేమించిన పురుషుని యే కూ 
మరువలేదు. కాని ఆమె అతని వద్దకు వెళ్ళుటకు యిష్టసడుటలేదు. నీవు పౌరవుడవు, భవిష్యత్తులో యీ 
భూమికి రాజు కానున్నావు. నీ తల్లిని తీసుకుని నీ తండ్రి వద్దకు ధైర్యముగా వెళ్ళుము. నీకు అక్కడ 
నచ్చకపోయినచో, నీవు నా దగ్గరకు తిరిగి రావచ్చును. నీవిక్కడకు యెప్పుడైననూ రావచ్చును. 


A ఏరా 


తల్లి, కుమారుడు మాట్టూడలేదు. కణ్వుడు శిష్యులను పిలిచి వారితో యిట్లనెను. ''ఈ శకుంతలను 
తీసుకువెళ్ళి ఆమె భర్తకు అప్పగించి రండు. నే నామెను పంపుట నాకు యిష్ట్రముండి కాదు. కాని (ష్ర్త్రీకి 


భర్త ప్రక్కనే స్థానము. ఎక్కువ కాలము తండ్రి వద్దనే యుండుట శ్రేయస్కరము కాదు. లోకులు ఆమెను 
గురించి అన్యధా తలచెదరు''. 


తిరిగి ఆశ్రమమునకు రావచు నను ఆశతో బాలుడు (ప్రయాణమునకు అభ్యంతరము చెప్పలేదు. అతడిట్ల 
నెను. “అమ్మా! ఆలస్యము చేయకు. రాజు వద్దకు వెళ్ళుదము”'. 


తాతగారైన కణ్వుని పాదములకు నమస్కరించి ఆశీస్సులు పొందెను. తండ్రికి ప్రదక్షిణము గావించి 
శకుంతల సాష్టాంగ (ప్రణామము జేసెను. ఆమె కనులు వర్షించుచుండెను. చేతులు జోడించి ఆమె యిట్లనెను. 
“ఇంత కాలము నీవు నన్ను పెంచి పెద్ద దానిని చేసినావు: అజ్ఞానముచేత లేక నిర్లక్యముచేత అనేకసార్లు 
నీతో పరుషముగా మాట్లాడి యుండవచ్చు. ఒకొక్కపుడు నీ మాట లెక్కచేయక అగౌరవముగా ప్రవర్తించి 
యుండవచ్చు. చేయకూడని పనులు నేను చేసి యుండవచ్చు. కాని నీవు వాటిని సహించి నన్ను 
కృమించవలిను'. 


278 


నవమ స్కంధము 

కణ్వుని నేత్రముల నుండి అశ్రువులు ధారగా కారుచుండెను. అతడు మాట్లాడలేకపోయెను. హృదయము 
విచారముతో బరువెక్కెను. తన ప్రియమైన పుత్రికతో యెడబాటు వలన కల్గిన విచారమును యెట్లో దిగమింగి, 
శిష్యులతో యిట్లనెను “ఈమె నా వద్ద మిక్కిలి గారాబముగా పెరిగిన సంగతి మీకందరకూ తెలిసినదే 
ఆమె అరణ్యములో జన్మించి, యింతవరకు అరణ్యములోనే జీవించెను. ౬ సెకు లోకము తెలియదు అసలే 
విచారముగా నున్న యీమెను అతి జాగ్రత్తగా కాపాడుడు. మహారాజుకు అప్పగించి మీరు తిరిగి రండు”. 


కణ్వుడు మరల వారితో యిట్లనెను. ''నా యీ సందేశమును మహారాజుకు తెలియజేయుడు. “అనేక 
సంవత్సరముల (తము నా ఆశ్రమమునకు వచ్చి వివాహమాడిన యీ శకుంతల నీ పుత్రునికి తల్లి అయ్యెను 
నా ఆళశీసు లతో వారిని నీ వద్దకు పంపుచున్నాను. వారిని సీ గకరించి సుఖముగా నుండుము' ” శకుంతల, 
ఆమె కుమారుడు కణ్యుని వర్ద సెలవు తీసుకుని మెల్లగా అయిష్టతతో ఆశ్రమము విడిచి నూతన జీవిత 
మార్గమున నడువసాగిరి అనేక సంవత్సరములుగా అలవాటుపడిన ఆ వాతావరణమును విడిచి వెళ్ళుట 
ఆమెకు చాల విచారము కలిగించెను తండ్రి విడిచిన కన్నీళ్ల తడి యింకనూ ఆమె తలపై నిలిచియుండెను 


140 తల్లి కుమారుడు 


అంచెలంచెలుగా ప్రయాణము చేసి, చివరకు ప్రతివ్రానపుర దారమును సమీపించిరి. ఈ నగరమందే 
పూర్వము పురూరవుడు ఊర్వశితో జీవించెను పురూరవుడు దుష్యంతునికి పూర్వుడు నగర ద్వారము 
చేరి వారు రాజు భవనము ఇం(ద్ర భవనము వలె, నగరము మధ్యగా నున్నదని కనుగొనిరి. ఆ భవనము 
ముందర (ప్రాంగణములో రాజును చూడగోరువారికి దుష్యంతుడు దర్శన మీయగలడని వారు తెలుసుకొనిరి 
ద్వారము వద్ద ప్రజలు కొత్తగా నగరమునకు వచ్చిన శకుంతలను, ఆమె తోడివారలను వింతగా చూచుచుండిరి 
శకుంతలతో వచ్చిన కణ్వుని శిష్యులను, వారు ధరించిన నార వస్త్రములను, వారి జటాజూటములను 
ఆశ్చర్యముతో చూచుచూ, ప్రజలు వారిలో వారు వ్యాఖ్యానించు కొనుచుండిరి. కణ్వుని శిష్యుల కిది నచ్చలేదు. 


హరాత్తుగా వారు ఆగి యిట్లునిరి. ''శకుంతలా! గురువుగారు కోరినట్లుగా నీ భర్త పాలించు నగరమునకు 
తీనుకువచ్చితిమి మేము ఆశ్రమమునకు తిరిగి వెళ్ళెదము''. శకుంతలకు కొత్త (ప్రదేశము, పరిసరములు 
భయము కలిగించెను. ఆమె యేదో పోగొట్టుకున్నట్లు భావించెను. అదియును గాక, ఆమె రాజును చూచి 
చాల సంవత్సరము లయ్యెను. అళడామె యెడల యెట్లు ప్రవర్తించునో యని భయముగా నుండెను ఆమె 


శిష్యులతో యిట్లనెను “నాతో రాజభవనము వరకు వచ్చి, రాజు మమ్ము చూచిన తర్వాత మీరు 
వెళ్ళవచ్చును. 


వారు తల అడ్డముగా త్రిప్పి యిట్టనిరి ““అట్టు చేయుటకు వీలుకాదు. నగర ద్వారము వరకు నిన్ను 
క్షేమముగా తీసుకు వచ్చితిమి నీవు సునాయాసముగా రాజ భవనమును చేరుకొనవచ్చు. మాకు యీ 
నగరముతోగాని, నగరవాసులతోగాని పనిలేదు. అన్ని బంధములను త్యజించిన మా వంటి వారికి యీ 
నగరముతోగాని, నాగరక పద్దతులతో గాని ప్రమేయము లేదు మేము తిరిగి వెళ్ళగోరుచున్నాము''. శకుంతల 
కన్నులు అశ్రువులతో నిండెను. వారు ఆమెను సముదాయించి యిట్టనిరి, ''నీకేమియు భయము లేదు 


279 


శ్రీమద్భాగవతము 


నీకు అంతయు సవ్యముగా నుండగలదు. వచ్చుచున్నపుడు మార్గములో అన్నియు మంచి శకునములు 
యెదురైనవి నీ కుమారుడు తప్పక పట్టాభిషిక్తు డగును. నీవు గురువుగారి ఆశీస్సులు పొందినావు ఆయన 
మాటలు యెన్నడూ వృధా కాలేదు''. వారు నగరము నుండి వెనుతిరిగి తొందరగా నడువసొగిరి. వారు 
కనుమరుగగు వరకు కుమారుని చేయి పట్టుకుని శకుంతల వారినే చూచుచుండెను వారు వెళ్ళుటతో ఆమెకు 
ఆ(శ్రమముతో నున్న ఆఖరి సంబంధము తెగిపోయెను. 


శకుంతల వి(గ్రహమువలె నిల్చియుండి యేదో ఆలోచనలో మునిగి యుండగా, ఆమె కుమారుడు తిరిగి 
ఆమెను యీ లోకములోనికి తీసుకువచ్చెను. అతడామె చేయి పట్టుకొనగా ఆమె మెల్లగా నడచుచుండెను 
ఆమె మనస్సు తండ్రి గురించి, ఆశ్రమ జీవితము గురించిన ఆలోచనలతో నిండియుండెను ఆమె 
సంకోచించుచు చాల మెల్లగా నడచుచుండెను. ఆమె చూపులు దెబ్బతిన్న లేడి చూపులవలె నుండెను. అతడామె 
చెయ్యిని స్పిరముగా పట్టుకుని ఆమెను నడిపించుచు రాజభవనము వైపుగా నడచెను మబ్బులను తాకుటకు 
పోటీపడుచున్నట్టు గోచరించుచున్న యెొత్తైన అందమైన భవనములు చూచి ఆ బాలుడు ముగ్తుడయ్యెను 
ఉత్సాహముతో ఆ బాలుని కనులు |ప్రకాశించుచుండెను. ఆమె మాత్రము నిరుత్సాహముతో రాజభవనమువైపు 
నడచుచుండెను. 


వీధిలోని ప్రజలు విచారముతో నున్న ఆమె సౌందర్యమును, (ప్రక్కనే సింహమువలె నడచుచున్న బాలుని 
జూచి ఆశ్చర్యపడిరి వారు తల్లి కుహమారులయి యుందురని భావించిరి కొందరిట్లు తలపోసిరి ''స్వర్గపురాణి 
శచీదేవి కుమారుడు జయంతునితో నడచుచున్నట్లుగా వీరిద్దరు నున్నారు". మరి కొంద రీవిధముగా 
భావించిరి “ఆహా! ఏమి యీమె సౌందర్భము! సాక్షాత్తు లక్ష్మీదేవి యా నగరమునకు వచ్చి నదుచుచున్నదా 
యనునట్టున్నది కాని ఆమె చేతియందు యెర్రని పద్మము లేకుండుటచేత లక్ష్మీ దేవి కాదని నిశ్చయముగా 
చెప్పవచ్చు”'. 


శకుంతల కుమారునితో మృదువుగా మాట్లాడుట జూచిన (ప్రజలు యిట్లనుకొనిరి ''ఈమె మరొక 
లోకమునుండి వచ్చినట్టున్నది ఇటవంటి వారిని యిది వరకెన్నడను చూడలేదు ఆ యువకుని చూడు! 
అతని నడక సింహము నడచినంత హుందాగా నున్నది అతని మెడ, వక్షము సింహము వక్షమువలె 
శక్తిమంతమైనవిగా నున్నవి! ఆహా! అతని అవయవ సౌష్టవము యెంత పొందికగా నున్నదో గదా! ఆ ఎర్రని 
పాదము లెంత అందముగా నున్నవి! అడుగు వేయునపుడు అవి యెంత స్థిరముగా భూమిపై పడుచున్నవో 
చూడుము. మహారాజు నడచుచున్నట్టున్నది'' మరొక డీవిధముగా అనెను “నీవు మహారాజు అనగానే, 
అతని ముఖము ఆకారము చూడగా యేదో స్పురించుచున్నది. ఇంతెందుకు, మన మహారాజు దుష్యంతుని 
వలె నున్నాడు! ఎవరి కుమారుడో? అతనితో హంసవలెనున్న ఆమె మాటలు కోకిల స్వరము వలె నున్నవి 
ఆమె స్వరము అతి మధురము. ఆమె ముఖము చంద్రబింబమువలె నున్నది ఆమె నవ్వినపుడు చుల్లిమొగ్గలు 
విచ్చెనా యనునట్లున్నది. ఆమె పద్మదళము వర్షములో నున్నది. చూచినవారికి ఆమె నయనములు పొడవుగా 
పద్మదళములవలె విశాలముగా నున్నట్లు తోచును. కరగించిన బంగారము వలె ఆమె మేను ప్రకాశించుచున్నది 
ఆమె యెవరో స్వర్గము నుండి దారి తప్పి యిటు వచ్చినట్టున్నది ఆమె యీ భూలోకమునకు చెందినది 
కాదు" ఆవిధముగా (ప్రజలు తిల్లీ కుమారులను చూచి తలపోయుచుండిరి 
లెక్కచేయక శకుంతల రాజభవనము వైపు నడుచుచుండెను కొందరు వారిని అనుసరించిరి ఇంతలో శకుంతల 
రాజభవన ద్యారము చేరుకొనెను 


280 


నవమ స్కంధము 

ఆమె శరీరములో (ప్రతి అవయవము వణకుచుండెను. ఆమె కిప్పుడేమి చేయవలెనో తెలియలేదు. ఆమె 
స్తంభించినట్లు నిలుచుండెను. ఒక చేతితో గుండె పట్టుకుని చూడగా గుండె కొట్టుకొనుట ఆగినట్టు 
అనిపించెను. రెండవ చేతితో కుమారుని చేయి పట్టుకొనినట్టు (గ్రహించి, నిబ్బరముగా నుండుటకు 
నిశ్చయించుకొనెను. తన కుమారుని కొరకు, మున్ముందు రాజ్యము నేలు తన పుత్రుని కొరకు నిబ్బరముగా 
నుండదలచెను. తన తండ్రి ఆ విధముగా పలుకుటచే అది సత్యము కాగలదని ఆమె తలంచెను. రాజును 
పలకరించుటకు ఆమెకు ధైర్యము అత్యవసరము. ఆమె సభా మందిరమువైపు నడచెను. అచట రాజు (ప్రజలకు 
దర్శనమిచ్చి వారి సాధక బాధకములను విని పరిష్కారము చేయునని ఆమె తెలుసుకొనెను.. . 


రాజును యే విధముగా సంబోధించవలెనో, అతనితో యేమి చెప్పవలెనో యని సరియైన వాక్యములను 
తన మనస్సులో సమకూర్చుకుని మననము చేసుకొనుచుండెను. దుష్యంతుని తలచుకొనగా ఆమెకు సిగ్గు 
ముంచుకు వచ్చెను. ఆమె తనలో తానిట్లునుకొనెను. ''అతని ముందు నిలిచి నేనేమి మాట్లాడుదును? నేనతనిని 
'నాధా' యని పిలువనా? లేక 'మహారాజా' యని సంబోధించనా?'' ఇట్లు ఆలోచించుచుండగనే ఆమె సభా 
మందిరము చేరుకొనెను. 


సూర్యుని వలె ప్రకాశించుచున్న కుమారునితో శకుంతల సభా మందిరములో (ప్రవేశించెను. 


141 దుష్యంతుని నిరాదరణ 


దూరము నుండి శకుంతల తలయెత్తి ఆమెకు (ప్రియమైన భర్తను గాంచెను. అతడు సింహాసనముపై కూర్వుని 
యుండెను. అతడు ఇంద్రుని వలె ఆమెకు గోచరించెను. అతనిని చూచి చాల కాలము అయినందున, ఆమె 
రెప్పవనాల్చక అతడి ముఖమునే ,చూచుచుండెను. అతనిని చూడగలిగినందుకు ఆమెకు చాల సంతోషము 
కలిగెను. ఆమె తలదించుకుని సింహాసనమువైపు నడచి వెళ్ళెను. అతనికి సవినయముగా నమస్కారము చేసి, 
పుత్రుని సింహాసనము ముందుకు నెట్టి యిట్లు పలికెను. “కుమారా! నీ తండ్రియైన రాజుకు నమస్కారము 
చేయుము'' తరా గత ఆమె మౌనముగా నిల్ఫుండేను, సిగ్గుచేత ఆమె మరి మాటాడలేకపోయెను. ఒక స్తంభము 
నానుకుని ఆమె యళ్ళే నిలుచుండి మధ్య మధ్య తలయెత్తి రాజును చూచుచుండెను, ఉత్సాహముతో అమె 
కనులు ప్రకాశించుచుండగా, తనను తాను అదుపులో నుంచుకొనలేకపోయెను. 


సర్వదమనుడు రాజుకు నమస్కరించి, తల్లీ ప్రక్కనే నిలుచుండెను. ఆ బాలుని కన్నులు కుతూహలముతో 
ప్రశ్నించుచున్నట్లు ఉత్సాహమును వ్యక్తము చేయుచుండెను. *'ఇతడా నా తండ్రి!'' అని తనలో తాననుకొ 
నెను. ““అతడు చాల ఉదాత్త పురుషునివలె నున్నాడు. నేను కూడ అతనివలెనే యుందును' '. అతడు తల్లివైపు 
చూడగా ఆమె చిరునవ్వు నవ్వెను. 


ఇంతలో వారెవరో, తన వద్దకెందుకు వచ్చిరో రాజునకు తెలియలేదు. ఆమె “రాజైన నీ తండ్రికి 
నమస్కరించు'' అని పలికిన మాటలు అతని నాలోచింపజేసెను. ఆమె ఆ విధముగా మాట్లాడుట అనుచితమని 
భావించెను. తన భావములను వెలిబుచ్చక, గంభీర వదనముతో యిట్లనెను. “నేను నీకేమి చేయగలను? 
నీ కుమారునితో నా వద్దకు యేల వచ్చితివి? నీకేమి కావలెనో అడుగుము. సరియైనదేదో అది చేసెదెను”' 


281 


శ్రీమద్భాగవతము 


శకుంతల స్వరము అతి మృదువుగా మెల్లగా నుండుటచే రాజు సరిగా వినలేకపోయెను. ఆమె యిట్లనెను, 
“మహారాజునకు ప్రీతి కలిగినచో నేను తప్పక పలికెదను. ఈ బాలుడు నీ వలన నాకు జన్మించెను. నీవు 
నాకొసగిన వాగ్దానమును - యీ బాలుని యువరాజును చేసెదనని - నెరవేర్చుమని అడుగుటకై వచ్చితిని. 
నీవు కణ్వుని ఆశ్రమమునకు వచ్చి నన్ను భార్యగా సీ ,;కరించిన విషయము నీకు గుర్తుచేయ నవసరములేదు. 
ప్రభూ! ఆరోజు జ్ఞప్తికి తెచ్చుకొని యీ బాలుని నీ కుమారుడుగాను, నన్ను నీ భార్యగాను గ "కొనుము. 
నీతో మా యెడబాటు అనేక సంవత ఎరములైనది?”. 


అనేకమందితో (పేమ కలాపములు సలిపిన దుష్యంతుడు, శకుంతలను ఆమె యందలి (ప్రేమను మరచిపోయి 
చాల కాలమయ్యెను. ఆమెతో (పేమ అతని జీవితములో క్షణకాలము మాత్రను యుండెను. కాల గమనములో 
ఆమెపై (పేమ యెన్నడో మాసిపోయెను. ఆమె మృదువుగా తడబడుచు మాట్లాడిన మాటలు విన్న తర్వాత 
అతనికి కొద్దికొద్దిగా ఆనాటి సంఘటన జ్ఞప్తికి వచ్చెను. కొంతసేపటికి అంతయూ స్ఫురణకు వచ్చెను. కాని 
అతడు అంగీకరించుటకు యిష్ట్రపడకుండెను. అతడిట్లనెను. “నాకు అటువంటి దేమియు జ్ఞాపకము లేదు. 
నిన్ను నే నిదివరకెన్నడును చూచినట్లు లేదు. నీవు నాకు అపరిచితురాలవు. నిన్ను నేను భార్యగా స్వీకరించుట, 
యీ బాలుడు నా పుత్రుడగుట అసంభవము''. అతదు కొంతసేపు ఆగి, ఆమె యేమి మాట్లాడునో యని 
వేచి చూచెను. ఆమె మాట రాక నికే ఎష్టురాలయ్యెను. రాజు మరల యిట్లనెను. “నీ కథను నేను నమ్మ జాలను. 
నానుండి యేదో లాభము పొంద నెంచి, వివాహమను నెపముతో నీవు యీ సాహసమునకు పూనుకున్నట్టున్నది. 
నీతో నాకెట్టి సంబంధము లేదు. నీవు వెళ్ళవచ్చును. నీకు తోచినట్టు నీవు చేయనచ్చును''. 


అతని మాటలు ఆమె చెవులకు: విషతుల్యముగా నుండెను. ఆమె 'స్టంధింది నిలుచుండెను. ఆమె తల 
తిరిగి పడిపోవునేమో యని భానించెను. ఆమె అటువంటి మాలలను సినగఅనని ఊహించకుండుటచే, ఆమె 
హృదయమునకు తీరని ఆఘాతము కలిగెను. కాని ఆమె నిగ్రపి హించుకొనెను. నిటారుగ నిలుచున్న ఆమె 
హృదయములో నిస్పృహకు బదులుగా ఆ(గ్రహము అలలవలె ఉపా ంగుచుండెను. ఆమె పెదవులు ఆవేశముతో 
వణకుచుండెను. ఇంతవరకు మృదువైన ఆమె నేత్రములు ఆ(గిహముతో 'ప్రకాశవంతనుయ్యెను. ఆమె వాడి 
చూపులు రాజును దహించుచున్నట్లుండెను. దీర్హముగా అతనివైపు చూపు సారించి ఆమె యిట్లనెను. “నీకు 
జ్ఞాపకమున్నది. నీకు సర్వమును జ్ఞాపకమున్నదని నాకు తెలియును. కాని అనాగిరకుని వలె (ప్రవర్తించుచు 
జ్ఞాపకము లేదనుచున్నావు. నీ హృదయములో నున్న అంతరాత్మకు తెలుసు. సీ అంతరాత్మ నడుగుము. 
అది నీకు అంతయు తెలియజెప్పగలదు. నీవు సత్యము పలుకుటలేదు. ఓ రాజా! నీవు తెలిసి అసత్యమాడుచు 
న్నావు. నీవు శాస్త్ర (గ్రంధములు చదవినవాడవు. అసత్యము చెప్పి నీ ఆత్మను నువ్వు మౌసగించుచున్నట్లు 
గ్రహించలేవా? ధర్మము సరళ స్వభావులను, ఉత్తములను రక్షించును, నీవు ధర్మమును అతిక్రమించుచున్నావు. 
- నీవు మహారాజువు, అసత్యము పలుకుచున్నావు. 


“'మానవుడు రహస్యముగా పాపము చేసి, తనలో తానిట్టు తలచును. “నేను చేసినది యితరులు యెరుగరు, 
"వారు తెలుసుకొనలేరు. అందుచేత నాకు ఫరవాలేదు. కాని అతడు చేసిన పాపము దేవతలకు తెలుసు, 
"భూతములకు తెలుసు; సూర్య చం|ద్రులకు అగి ్న బాయువులకు తెలియును; స్వర్గ (భూ నాలో కములకు తెలుసును; 


ధర్మ ప్రభువు యమునికి తెలియును, రాత్రి పగలు, ఉదయ సాయం సంధ్యల; కు తెలుసు; పాపాత్ముని (ప్రవర్తన 
ధర్మమునకు తెలుసు. వైవస్వతుడైన యముడు, అతిని పాపమును తిప్పక శిక్షింపగలడు. 


అట్‌ 


282 


నవమ స్కంధము 


““క్షత్రజ్ఞాడు అనగా అంతరాత్మ - మానవులు చేయు కార్యము లన్నింటికి సాక్షి. అంతరాత్మకు తెలియనిది 
లేదు. 


“తనను తాను అనగా ఆత్మను వంచించుకొను మానవుడు దైవానుగ్రహము పాందలేడు. ఓ రాజా! నా 
మాటలను వినుము. మరొకసారి నీకు ఆనాటి సంఘటన జ్ఞప్తికి తెచ్చుటకు ప్రయత్నించెదను. 


“నీవు కణ్వ మహర్షి ఆశ్రమమునకు నీకై నీవు వచ్చి నన్ను చేబట్టినావు. న్యాయముగా నేను నీ ధర్మపత్మిని. 
ధర్మపరాయణురాలైన పతివ్రతను, యిప్పుడు నీవు చేసినట్లు, నలుగురిలో అవమానించుట సమంజము కాదు. 
నేను కోరుకున్నచో యీ భవనమును నేలకూల్చగలను. నీ తల వెయ్యి వక్కలు చేయగలను. భర్త 
పాపాత్ముడైనప్పటికిని (స్త్రీ భర్తను (ప్రేమించును. అందుచేత నా ఆ(గహమును నీపై గాని, నీ రాజ్యముపై 
గాని ప్రసరింపజేయదలచుకోలేదు. 


““ఒక పుత్రునికి తండ్రి యగుట చాల గొప్ప విషయమని చెప్పుదురు. నీ పుత్రుని తీసుకు వచ్చినాను. 
ఇతడెంత గొప్పవాడో, యితని చూపులు యెంత ఉదాత్తముగా నున్నవో లోకమునకు తెలియును. ఇటువంటి 
పుత్రుని నిరాకరించు మూర్శపు తండ్రి యుండునా? తండ్రి రూపము పుత్రుని యందు (ప్రతిబింబించునని 
జ్ఞానులు చెప్పుదురు. నీ పుత్రునిలో నీ రూపమును చూడగలవు. పుత్రుడు పున్నామ నరకము నుండి. 
రశ్షీంచును. కాని.నీ పుత్రుని నీవు అంగీకరించకున్నావు. ఇది చాల చోద్యముగా నున్నది. 


“చాల కాలము క్రిందట జరిగిన విషయము మరొక పర్యాయము నీకు జ్ఞప్తికి తెచ్చుటకు ప్రయత్నించెదను. 
నీవు అరణ్యమునకు వచ్చి ఒక లేడిని వేటాడగా, అది మరొక అరణ్యమందు ప్రవేశించెను. నీవును అందు 
(ప్రవేశించి, అలసిపోయి మాలినీ నదీ తీరమున నున్న కణ్వాశ్రమమునకు వచ్చినావు. ఆశ్రమములో నీవు నన్ను 
కలసినావు. నేను ఒంటరిగా నుంటిని. నా తండ్రి బయటకు వెళ్ళెను. అతిధిగా నిన్ను గౌరవించి సత్కరించితిని. 
నేనెవరో నీవు తెలుసుకొనగోరితివి. నేను అప్పరస మేనకకు, మహర్షి విశ్వామిత్రునికి కుమార్తెనని తెలిపితిని. 
నీవు సరళమైన, మృదు వచనములతో నాతో సంభాషించితివి. అవి తేనెలొలుకు పలుకుల వలె నుండెను. 
కొని అవి అసత్యములు. నీవు ఆశ్రమములో నన్ను చేబట్టినావు. -నీవు గాంధర్వ పద్దతిలో నన్ను వివాహము 
చేసుకొనగలనని పలికినావు. తెలివి తక్కువగా నేను నిన్ను నమ్మినాను. నీ మాటలను విశ్వసించి నీ (ప్రేమను 
అంగీకరించినాను. ఇంత జరిగిన తర్వాత కూడ నీకు జ్ఞాపకము లేదనుట ఆశ్చర్యము! పౌరవ చక్రవర్తి యీ 
విధముగా అసత్యమాడి తనకు చెందిన వారిని నిరాకరించుట అనుచితము. నీవు యీ లోకమునకు ప్రభుడవు. 
నీవు నాకు భర్తను. నన్ను, నీ పుత్రుని నిరాకరించుట తగదు. నేను యెప్పుడును దురదృష్టవంతురాలనే. 
వేను పుట్టిన వెంటనే నా తండ్రి నన్ను నిరాకరించెను. నా తల్లీకి నేను అక్కరలేకపోతిని. నన్ను అరణ్యములో 
వదలి ఆమె వెళ్ళిపోయెను. పక్షులు నన్ను కరుణించి రశ్షీంచెను. ఆ తర్వాత కణ్వ మహర్షి నన్ను పెంచి 
పెద్ద జేసెను. అతవి రక్షణలో నేను పెరిగితిని. తరువాత నా జీవితములో నీవు ప్రవేశించితివి. నా జీవితము 
నాశనము చేసి, నీవు చేసిన పనులను అంగీకరించకుండుటకు నిశ్చయించుకునా ఇవు. నేను నా తండ్రి 
ఆశ్రమమునకు వెళ్ళిపోయెదను. నీవు నన్ను చేపట్టనక్కరలేదు. కాని నీ పుత్రుని అంగీకరించుటకు 
నిరాకరించవద్దు, అతడు నీ పుత్రుడు అతనిని యువరాజును చేయుము". 


దుష్యంతుడు ఓర్పును కోల్పోయి చాల పరుషముగా యిట్లు పలికెను. ''నాకు నీ వలన పుత్రుడెవడును 
కలిగినట్లు నాకు తెలియదు. ఆడవారు అసత్యము లాడుటలో అ(గ్రగణ్యులు. నీవు అతి తెలివిగా కల్పించి 


283 


శ్రీమద్భాగవతము 


చెప్పిన కధను నేను నమ్మగలనని యెట్లు భావించినావు? నీవు సిగ్గువిడిచి యిక్కడకు వచ్చి బాహాటముగా 
యే (స్త్రీ పలుకలేని విషయములు నీవు చెప్పినావు. నీవొక క్రూర తౌపసివి. నీవు యిక్కడ నుంచి పామ్ము 
"ఘోర తపస్సు చేసిన విశ్వామిత్రుడెక్కడ? మేనక యెక్కడ? వారిద్దరి కుషార్తెనని చెప్పుటకు నీకెంత ధైర్యము! 
నీవు యీ విధముగా మాట్లాడ తగదు. 


“బలముగా యేపుగా పెరిగిన ఒక బాలుని తీసుకువచ్చి నా కుమారుడని చెప్పగా నేనెట్లు నమ్మగలను. 
నీవు నీతి నియమములు లేని అధమజాతి (స్త్రీ వని భావించెదను. నీవు ఉత్తమ వనితలతో చేరియుండుటకు 
అనర్హురాలవు నీకు ధనము కావలసినచో కోశాధ్యక్షుడు నీకు బంగారము, నగలు యివ్వగలడు మరొకచోటికి 
వెళ్ళి నీ నాటకము |(ప్రదర్శింపుము. ఇక్కడ నుండి వెళ్ళిపామ్ము. నీ ముఖము మరొకసారి చూపించకుము''. 


ఆమెలో సహనము నశించెను. ఆమె విచారమే ఆమెకు ధైర్యము కలిగించెను. తల్లిగా ఆమె తన పుత్రుని 
హక్కుల కొరకు పోరాడ దలచెను ఏహ్యా భావముతో రాజును చూచి ఆమె యిట్టనెను. '“నన్ను ఘోరముగా 
నిందించుచు నీవు మాట్లాడుట చాల వింతగా నున్నది నాలో యిన్ని పాపములు నీవు కనుగొనుట ఉచితమని 
తలచినావు కాని నీవు చేసిన మేరు పర్వతమంత పాపము ముందు నా పాపము ఆవగింజంత మాత్రమే 
కాని వీవు తెలిసి కూడ నీ పాపమును పరిగణించకున్నావు. నేము ఒక మహర్షికి అప్పురకు జన్మించితిని కాని 
నీవు ఒక సామాన్య మానవుడవు. అంతేకాక పాపాత్ముడవు. నేను ఆకాశములో విహరించగిలను నీవు యీ 
భూమిపై మాత్రమే సంచరించగలవు. నేను మేరు పర్వతమంత మహోన్నతమైన దానను. నీవు ఆవగింజపాటి 
కూడ చేయవు. నీ పూర్వులలో ఒకరైన ఆయువు, అప్పరస ఊర్వశికి, పురూరవునికి కుమారుడు నీ పుత్రుని 
తల్లి కూడ ఒక అప్సరస కుమార్తె ఇంతవరకు యెవరు కూడ ఈ సంతతి సంఘమునకు బాహ్యులని తలచలేదు. 


'“వేదాధ్యయనమునకన్న, పవిత్ర తీర్చ స్నానము కన్న సత్యము పలుకుట మిన్నయని నీకు తెలియదా? 
సత్యమునకు మించిన ధర్మము లేదు, అసత్యమునకు మించిన అధర్మము లేదు. బ్రహ్మమే సత్యము 
అధర్మమును కొనసాగించుచు నీ అంతరాత్మను అనగా బ్రహ్మమును అవమానించకుము. నీవు గుర్తించకపోయి 
నప్పటికిని నా కుమారుడు యీ లోకమును యేలగలడని చెప్పుచున్నాను అతడు జన్మించినపుడు స్వర్గాధిపతి 
ఇంద్రుడిట్లనెను' ''శకుంతలొ! నీ కుమారుడు చక్రవర్తి యగును” ఇంద్రుని మాటలు వృధా కావు, కాని 
యిప్పుడు, నీవు కణ్వాశ్రమమునకు వచ్చినట్లు చూచిన సాక్షులు లేకుండుటచేత నేను నా తండ్రి వద్దకు 
వెళ్ళుచున్నాను'' 


శకుంతల వెనుకకు తిరిగి వెళ్ళుచుండెను. ఆమె ఆగ్రహము, శిరోజముల నుండి పాగవచ్చుచున్నట్టు 
గోచరించెను అతి కష్టముపై ఆమె ఆ(గ్రహము నిగ్రహించుకుని, కుమారుని చేయి పట్టుకుని ఆ భవనము' 
నుండీ, నగరము నుండి వెళ్ళుటకు నిశ్చయించుకొని నడచుచుండెను 


142 _ పశ్చాత్తప్పుడైన రాజు 


ఆ సభా ప్రాంగణములో అందరును ఆశ్చర్యముతో ఆ దృశ్యమును గమనించుచుండిరి. గునగుసలు కూడ 
వినిపించనంత నిశ్శబ్దముగా నుండెను. చూచువారికి యీ నాటకము రక్తిదాయకముగా నుండెను శకుంతల 


284 


మ నదరము 
ఆకాశము నుండి యేవో మాటలు వినిపించెను. అవి యిట్లుండెను. . దుష్యంతా! ఈమె నీకు భార్య, ఆ 
బాలుడు నిజముగా నీ పుత్రుడు. శకుంతల పలికిన దంతయూ సత్యమే. ఆమెను భార్యగా. గౌరవించి, ఆ 
బాలుని పుత్రునిగా చేరదీయవలసిన బాధ్యత నీపై. నున్నది. సీ ప్రాణము వలె నీ కుమారుని చూచుకుని 
అతనికి రక్షణ కలిగింపుము. అతడు స నికన్న గొప ఎ చక్రవర్తి కాగలడు. ఇప్పటికే చాల బాధ ననుభవించిన 
శకుంతలను అవమానించకుము'* 


ఆకాశములో దేవతలు అమావేశ్చుర ప్రజలకు వారు స్పష్టముగా గోచరించుచుండిరి. వారిట్లనిరి. ''నీ 
పుత్రుని స్వీకరించి, అతడు నీ వారసుడని ప్రకటించుము. శకుంతల చెప్పిన దంతయు సత్యమే. నీ తర్వాత 
నీ కుమారుని రాజు చేసెదనని అఆమెకు.వాగ్దాన మొసగినావు. (స్త్రీ ఆగ్రహము కుటుంబము నంతను నాశనము 
చేయగలదు. తొందరగా వెళ్ళి. ఉత్తమురాలైన నీ భార్యను సముదాయించుము. నీ కుమారుని 'భరతు' డని 
పిలువుము. ఎందుకనగా మేము నిను ఎ ఆ బాలుని చేరదీసి రక్షించమని కోరుచునా ము ( భరయనగా గౌరవము, 
రక్షణ,). నీ కుమారుని మూలముగా నీ కుటుంబము భరత కుటుంబమని, యీ లోకము 'భారతావని' 
యని పేరు గాంచును. 


దేవతలు, శకుంతలా భరతులమై పుష్య వర్షము. కురిపించిరి. 'దుష్యంతుడు సింహాస నము దిగి దేవతలను 
పూజించెను. తర్వాత సభా మందిరములరో వారందరి నుద్దేశించి యిట్లు పలికెను. “మీరు దేవతలు, 'బుషులు 
పలికిన మాటలు వినియున్నారు. నేను అసత్యమాడలేదు. ఈ బాలుడు నా కుమారుడేనని నాకు తెలియును. 
నౌ ప్రియ భార్య కూడ నాకు జ్ఞాపక మున్నది. కొని నేను, ఆమెను ఆమె కుమారుని కేవలము. ఆమె మాటలా పై 
నాధారపడి స్వీకరించ దలచలేదు. నా పుత్రుని తల్లిదండ్రుల పవిత్రత 'గురించీ యెవరికీ యెట్టి సందేహము 
నుండరాదని తలచితిని. మీరందరు కూడ శకుంతల న్యాయముగా నా ధర్మపత్ని యని తెలుసుకొనవలెనని 
భావించినాను. లోకులు వేలు చూపి, 'పౌరవరాజు దుష్యంతుడు యెవరో (స్త్రీ వచ్చి భార్యనని చెప్పగా ఆమెను 
అంతఃపురము లోనికి తీసుకువెళ్ళినాడు. ఆమె. అందముగా ఉండుటచే, రాజు ఆమె చెప్పినది నిజమగునో 
కాదో తెలునుకొనలేదు' అని నిందించుటు నా కిస్ట్రిము లేకుండెను. నాకు గాని, నా భార్య పుత్రులకు గాని, 
యెటువంటి కళంకము ఉండరాదని యిట్లు చేసీతిని. నామాటలను నా రాణి క్షమించగిలదని ఆశించుచునా ఎను. 
ఆమె (శ్రేయస్సు కోరి ఆమెకు ల లాభము చేకూర్చుటకే నేనిట్లు పలికితిని''. 


దుష్యంతుడు నడచివెళ్ళి, ఆ బాలుని సర్వదమునుని చేయి పట్టుకుని తన గుండెల దగ్గరకు చేర్చుకుని 
గాఢముగా కౌగిలించుకొనెను. సంప్రదాయానుసారముగా. బాలుని నుదుటి. నాఘాణించెను. తరువాత 
నెమ్మదిగా తడబడచున్న అడుగులతో శకుంతల వద్దకు వెళ్ళి ఆమెను సమాధానపరవచెను. అతడిట్టునెను. 
“ప్రేయసీ! నిన్ను నేను కలిసి భార్యగా స్వీకరించిన విషయ మిక్కడి ప్రజలకు తెలియదు. నిన్ను ప్రశి (ంఛకుండ 
నీవు నా భార్యవని బుజువు చేయకుండ స్వీకరించినచో వారు నమ్మి యుండెడివారు కారు. లోకులు యితరుల 
గురించిన చెడును తేలికగా విశ్వసించెదరు. ముఖ్యముగా (స్త్రీల విషయములో, 'ఉన్నత పదవుల నలంకరించిన 
పారి విషయములో యిది సత్యము.: ఆ కారణముచేతనే నేను నీతో పరుషముగా మాట్టాడితిని, నా మాటలను 
(ప్రవర్తనను నీవు క్షమించవలెను. భర్తలు. నిజముగా తప్పు చేసినప్పటికిని పతివ్రతలు. వారిని. క్షమించెదరు. 
నీవు యీ విషయము మరువగిలవని తలంచెదను'' ల. 


285 


శ్రీమద్భాగవతము 


దుష్యంతుడు శకుంతల చేయి పట్టుకుని అంతఃపురమునకు తీసుకువెళ్ళెను. అతడు తన తల్లీ వద్దకు 
ఆమెను తీసుకువెళ్ళి యిట్లనెను. “అమ్మా! నీ కోడలిని, మనుమని చూడుము". ఆమె ఆశ్చర్యపూరిత 
నేత్రములు ప్రశ్నించుచున్నట్టుండెను. ''అమ్మా! నా భార్య, మేనకా విశ్వామిత్రుల కుమార్తె ఆమె కణ్వమహార్షి 
పెంపకములో పెరిగెను. ఇప్పుడు నీకు కోడలైనది''. శకుంతల ఆమె పాదములకు నమస్కరించెను. ఆమె 
శకుంతలను లేవనెత్తి కౌగిలించుకొనెను. ఆమె శకుంతలతో యిట్లనెను. ''నీవు చాల అందముగా నున్నావు. 
ఈ లోకమునకు చగక్రవర్తికాగల నీ కుమారునకు తల్లివగుట నీ మహద్భాగ్యము. అతడు లోకములన్నిటినీ 
జయించగలడు. ఈ నూతన వాతావరణములో నీవు సుఖముగ నుండి నా కుమారుని సుఖపెట్టుము''. 


శకుంతలను మహారాణిగా ప్రకటించి, కుమారుని యువరాజుగా పట్టాభిషిక్తుని చేయుటకు ముహూర్తము - 
నిశ్చయించమని రాజు పురోహితులను ఆదేశించెను.. ఆ 'బాలునికి లాంఛనముగా భరతుడని సేరిడి, 
యువరాజుగా పట్టాభిషేకము చేసిరి. రాజ్యములో (ప్రజలందరు ఆనందోత్సాహములను (ప్రదర్శించిరి. 
దుష్యంతుడు నూరు సంవత్సరములు పాలించెను, 


143 రంతిదేవుడు. 


భరతుని వంశములో రంతిదేవుడను రాకుమారుడు జన్మించెను. అతని ఖ్యాతి ముల్గోకములకు వ్యాపించెను. 
అతడు ఉత్తమ దానశీలుడని యిప్పటిీకిని ప్రజలు గుర్తు పెట్టుకొనినారు. 


ఆకాశము! నుండీ వర్షము పదునంత తేలికగా అతనికి విశేషమైన సంపద ఒనగూడెను. తన సంపదను 
ధారాళముగా దానము చేయుచుండెడివాడు. కొంత కాలమునకు సంపద యంతయు దానధర్మములకు 
వినియోగమై, యేమియు మిగలకుండెను. అతడు ఆకలితో నున్నప్పుటికిని యితరుల కిచ్చుట మానలేదు. 


_ అతడు “పేదవాడయ్యెను. నలుబది యెనిమిది రోజులు కటిక దారిద్ర్యముతో బాధ పడెను. అతడు 
భుజించుట కేమియు లేకుండెను.. అతని భార్య పిల్లలు కూడ ఆకలితో అలమటించుచుండిరి. నలబది 
తొమ్మిదవరోజు, అతడెట్లో కొంచెము పాలతో వండిన అన్నము, నెయ్యి, గోధుమరొబ్టలు, మంచినీరు 
సంపాదించెను. అనుష్టానము లన్నియు పూర్తి గావించుకుని, భుజించుటకు కూర్చొనెను. ఇంతలో ఒక 
(బ్రాహ్మణుడు వచ్చి అన్నము పెట్టమని యడిగెను. రంతిదేవుడు తనలో తానిట్లనుకొనెను. ''నారాయణుడు 
సర్వత్ర యున్నాడు. బహుశః అతడే యీ రూపములో వచ్చి అన్నము పెట్టమని అడుగుచున్నాడు''. అతడా 
బ్రాహ్మణునకు తాను అతి ముఖ్యమని తలంచిన, అన్నమును, పాలును ఆ బ్రాహ్మణునకు పెట్టను, 
బ్రాహ్మణుడు సంతృప్తి చెంది వెళ్ళిపోయెను. రంతిదేవుడు ఆనందముతో మరల భోజనమున కుపక్రమించెను, 
మిగిలిన దానిలో కొంత భార్యకు, పిల్లలకు పెట్టను. తాను తినబోవునంతలో ఒక అధమజూతివాడు వచ్చి 
భోజనము పెట్టమని అడిగెను. బ్రహ్మము సర్వవ్యాపియని (గ్రహించి, రంతిదేవుడు తనకు మిగిలిన ఆహారమును 
ఆ- అధమజాతి వానికిచ్చివేసెను. అతడు, వెళ్ళిన తర్వాత ఒక ముష్టడు వచ్చెను. అతనితో నాలుగు 
కుక్క_లుండెను. రంతిదేవుడు, యింట మిగిలిన ఆహారమంతయు వానికిచ్చి, అతనికి అతనితో వచ్చిన 
కుక్కలకు తృప్తి కల్గించితినని సంతోషీంచెను. ఇక త్రాగుటకు నీరు మాత్రమే మిగిలెను. 


286 


నవమ న్కంధము 
తనకు ఆ జలము సరిపోవునని యెంచి త్రాగుటకు సీద్దపడుచుండగా ఒక చండాలుడు (అస్పృశ్యుడు) 
వచ్చి మంచినీరు యిమ్మని అడిగెను. ఆ చండాలుని చూచిన రంతిదేవుని హృదయము కరుణతో నిండెను. 
అతడిట్లనెను, ''నాకు సంపద అక్కరలేదు, నాకు స్వర్గమును అక్కరలేదు ఇతరుల బాధలను నేను గ్రహించి, 
వారిని బాధా విముక్తులను చేయుకే నేను కోరునది నేను యీ పేదవానికి మంచినీరు యిచ్చి అతనికి 
నూతనముగా (ప్రాణము పోసినట్లు భావించితిని నా ఆకలి, దాహము, అలసట, నీరసము, విచారము, బాధ 
అన్నియు నన్ను విడిచి వెళ్ళెను వాటితో బాటు నాకు గల (భ్రాంతులు, అనురాగ బంధములు అన్నియు 
వీడినవి''. తనకు మిగిలిన ఆ మంచినీటిని చండాలునకిచ్చెను. వచ్చిన అతిధులు తమ నిజస్వరూపమును 
ప్రకటించిరి వారు బ్రహ్మాది దేవతలు రంతిదేవుని వారు మెచ్చుకొనిరి. రంతిదేవుడు వారిని పూజించెను. 
వారినేమియు అతడు కోరలేదు అతని మనస్సు నారాయణుని యందు ఉన్నది నారాయణుని గూర్చి 
స్మరించుచుండగనే, త్రిగుణములతో కూడిన మాయ అనే ఆవరణము, కలకరిగి పోయినట్టుగా, అంతరించెను. 
రంతిదేవుడు పరమాత్మతో ఐక్యమయ్యెను, 
చంద్రవంశములోని రాజులలో ప్రసిద్దుడైన కురుమహారాజు సోదరుడు రంతిదేవుడు. అతడు భరత 
వంశములోని వాడు అతని రాజ్యములో (ప్రజలు సుఖించుచుండిరి కురుజాంగల మందు కురువు తపసు 11 
చేసెను ఆ ప్రదేశము పునీతమై కురుక్నేత్రముగా ప్రసిద్దికెక్కెను 


కుమారుడు ద్రుపదుడు (ద్రుపదుని కుటుంబములో ఉపరిచరవసువు అను రాజు కలడు అతని కుమారుడు 


బృహ(ద్రధుడు ప్రఖ్యాతిచెందిన జరాసంధుని తండ్రిగా బృహ(ద్రధుడు చిరస్మరణీయుడైనాడు బృహ(ద్రధుని 
సోదరులలో ఒకడు చేది దేశమునకు రాజు 


ప్రతీపుడు కౌరవుల పూర్వులలో ఒకడు (ప్రతీపునకు ముగ్గురు కుమారులు --- దేవాపి, శంతనుడు, 
బాహ్లికుడు. దేవాపికి రాజ్యమందు యిష్టములేక యౌవనమందే తపస్సు చేయుటకు అడవికి వెళ్ళెను. 


శంతనుడు రాజయ్యెను అతని రాజ్యములో అనావృష్టి కలిగెను పన్నెండు సంవత్సరములు రాజ్యములో 
వర్షములు లేకుండెను దీనికి అతడు కారణములు తెలుసుకొనదలచెను. కొందరిట్లనిరి. ''నీ సోదరునికి 
చెందవలసిన రాజ్యమును నీవు పాలించుటచే, 'పరివేత్తువై పాపము కట్టుకొంటివి. ఈ రాజ్యమును నీ 
సోదరునకిచ్చివేయుము'' వారి హితమును శంతనుడు అనుసరించెను కాని, అంతకుమునుపే దేవాపి, వేదము 
అనుమతించని పాషండ సాంప్రదాయమును స్వీకరించెను దేవాపి రాజ్యము నేలుట కనర్హుడని నిశ్చయించి, 
ఇంద్రుడు యెండిపోయిన భూములపై మేఘములు వర్షించునట్లు చేసెను. దేవాపి యోగిగా రూపొంది, కాలపి 
అను (గ్రామములో నివసించుచుండెను కలికాలములో చంద్రవంశము అవతరించిన అనంతరము, తర్వాత 
మన్వంతరమున అనగా కృతయుగమున అతడు తిరిగి పునరుద్దరించును 


శంతనుని మరియొక సోదరుడైన బాహ్లికుని కుమారుడు సోమదత్తుడు. సోమదత్తుని కుమారుడు భూరి. 
భూరి కుమారుడు భూరిశ్రవసుడు. భూరి మరియోక కుమారుని పేరు శలుడు 


287 


శ్రీమద్భాగవతము 


144 గంగ వసువులు 


ఒకప్పుడు మహాభిషుడను గొప్ప రాజు కలడు. అతడు ఇంద్రుని ఆస్టానమునకు వెళ్ళగా, ఇంద్రుడతనికి 
ఆర్జాసనము యిచ్చెను ఇట్ట గౌరవము బహుకొద్దిమంది రాజులకు మాత్రమే కలిగెను, 


ఆస్థానమునకు వచ్చిన రాజుపై గంగ దృష్టి పడెను. ఆమె వెంటనే తన దృక్కులను మరల్చుకొనెను. 
ఇంద్రుడు యిది గమనించి యిట్లనెను. “నీవు దేవతవైనప్పటికివి యీ రాజా నీ కనులకు ప్రీతి కలిగించెను. 
ఈ రాజుకు తరువాత జన్మలో నీవు భూలోకమున పుట్టి భార్యవగుదువు”. 


నిరుత్సాహముతో గంగాదేవి నడచుచుండగా, భూలోకమున జన్మింప శాపమొందిన అష్టవసువులు ఆమె 
'కెదురేగి నమస్కరించి, ఒకరినొకరు తమ దురదృష్టములను తెలుపుకొనిరి అంతట వసువులు గంగాదేవితో 
యిట్లనిరి. “అమ్మా మందాకినీ! మాకొక సహాయము చేయుము మేము నీకు పుత్రులుగా జన్మించెదము 
కాని మానవుల మధ్య జీవించుట మాకు యిష్టము లేదు అందుచేత, మమ్ములను పుట్టిన వెంటనే నదిలో 
పడవేయుము ఈ విధముగా మా శాపము పరిసమాప్తమగును మానవలోకములో జీవించుట తప్పును! 
గంగాదేవి అట్టు చేయుట కంగీకరించెను 


ఆమె వాగ్దానమును నిలజెట్టుకొనెను. కాని అష్టవసువులలో అల్లరితనము, దుష్టవింతనలు గల ఒక వసువు 
మాత్రము, నదిలో పడద్రోయుటచే జీవితము ముగించక, యీ మానవలోకములో దేవవ్రతుడుగా జీవించెను. 


మహాభిషుడు శంతనుడుగా జన్మించెను. అతడు గంగాదేవిని వివాహమాడెను వారికి పుట్టిన యేడుగురు 
కుమారులను నదిలో పడవేసెను. ఎనిమిదవ పుత్రుని నదిలో పడవేయు సమయములో, అతడు ఆమెను 
వారించెను. అందుచే ఆమె పుత్రుని తీసుకొని భర్తను విడిచి వెళ్ళిపోయెను ఆ బాలుడు దివ్యగురువుల 
అండదండలతో పెరిగిన తర్వాత, తిరగి శంతనునకు ఆమె అప్పగించెను అతడే దేవవ్రతుడు. ఆ తర్వాత 
శంతనుడు సత్యవతి యను అందమైన యువతిని (పేమించెను ఆమె ఒక జాలరివాని కుమార్తె ఆమెకు కలిగిన 
కుమారుడు చక్రవర్తి కావలెనని ఆ జాలరి కోరెను. 


రేవ[వ్రతునికి రాజ్యము చెందవలసీ యుండుటచే, శంతనుడు జాలరివాని కోరికను అంగీకరించకుండెను 
దేవన్రతునికీ విషయము తెలొసెను. తండ్రికి తెలియకుండ, దేవవ్రతుడు జాలరి వాని వద్దకు వెళ్ళి అతని 
కుమార్తె సత్యవతిని తీసుకువచ్చి శంతనునకు వివాహము గావించెను దేవవ్రతుడు వివాహము చేసుకొననని, 
సత్యవతికి కలిగిన కుమారుడు తన తండ్రి శంతనుని తర్వాత రాజు కాగిలడని , ప్రతిజ్ఞబూనెను తీవ్రమైన 
అతని (ప్రడిజ్ఞకు మెచ్చి లోకులు 'భీష్ము" డని పీలుచుచుండిరి. 


సత్యవతికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడని యిద్దరు పుత్రులు కలిగిరి ఇద్దరును చిన్నతనమునందే 
మరణించిరి. గంధర్వులతో యుద్దము చేయుచు చిత్రాంగదుడు మరణించెను విచిత్రవీర్యుడు రోగమువల్ల 
మరణించెను. అతడు మరణించుటకు ముందు కాశీరాజు కుమార్తెలైన అంబిక, అంబాలికలను వివాహమాడెను 


అతడు మరణీంచునాటికి సంతనాము లేకుండెను. అందుచే చంద్రవంశము అంతరించునని అందరకును 
భయము కలిగెను 


288 


నవమ స్కంధము 
శంతనునితో వివాహమునకు పూర్వము పరాశరమహర్షి వలన సత్యవతికి వ్యాసుడు జన్మించెను. విచిత్రవీ 
ర్యుడు మరణించిన తర్వాత అతని తల్లీ సత్యవతి వ్యాసుని పిలిపించి, విచిత్రవీర్యుని భార్యలను స్వీకరించమని 
చెప్పెను. వ్యాసుడు ఆమె కోరినట్టు చేసెను. వ్యాసునకు ముగ్గురు పుత్రులు కలిగిరి. ధృతరాష్ట్రుడు, 
పాండురాజు, విదురుడు. విదురుడు ఒక దాసికి జన్మించెను. అందుచేత అతడు క్షత్రియుడుకాడు. 


ధృతరాష్ట్రుడు గాంధార రాజపుత్రి గాంధారిని వివాహమాడెను. వారికి. నూర్గురు పుత్రులు కల్షిరి. 
దుశ్శలయను పుత్రిక కూడ కలిగెను. పుత్రులలో. జ్యేష్టుడు దుర్యోధనుడు. 


పాండురాజు భార్యలు కుంతి, మాద్రి. అయితే శాపకారణము చేత వారియందు సంతానము బడయలేకుం 
డెను. చిన్నతనమునందు నేర్చిన దివ్యమంత్రముల నుచ్చరించి యముని, వాయువును, ఇంద్రుని ఆహ్వానిం 
చగా వారివలన వరుసగా యుధిష్టిర, భీమ, అర్జునులను పుత్రులు కుంతిదేనికి కలిగిరి. అదే మంత్రము 
చేత అశ్వినీదేవతలను ఆహ్వానించగా, మాద్రికి నకుల సహదేవులు జన్మించిరి. 


ఈ అయిదుగురు ద్రుపదరాజు కుమార్తె డ్రపదిని వివాహమాడిరి. భీముడు హిడింబిని కూడ వివాహమా 
డెను. వారి కుమారుడు ఘటోత్కచుడు. అర్జునుడు ఉలూపియను నాగకన్యను వివాహమాడెను. వారికి 
ఐరావంతుడను పుత్రుడు కలిగెను. అర్జునుని మరియొక భార్య మణిపురి రాజపుత్రియైన చిత్రాంగద. ఆమె 
కుమారుడు బభ్రువాహనుడు. ఇతడు పుత్రికాసుతుడు, అనగా మణిపురి రాజునకు పుత్రులు లేకుండుటచే 
ఆ రాజ్యమునకు వారసుడయ్యెను. అర్జునుడు సుభద్రను వివాహమాడెను. ఆమె కుమారుడు అభిమన్యుడు. 
'' అభిమన్యుడు ఉత్తరను వివాహమాడెను. నీవు వారికి కుసూరుడుగా జని  ంచినావు'' అని శుకుడు పరీక్షిత్తుతో 
చెప్పెను. ''యాదవుడైన కృష్ణుని అను[గ్రహముచేత నీవు అశ సత్తైును అస్త్రముబారి నుండి రక్షణ హొందినావు''. 


145 యాదన వంశము" 


యయాతికి అయిదుగురు పుత్రులు -- యదు, ద్రువ హ్యు,, తుర సు, అను, పూరున నువారు. పూరువు 
తండ్రికి ప్రియమైన వాడగుటచే రాజ్యము నతిని కప్పగించెను. పూరు వంశములో నివా డు శంతనుడు, 
కౌరవులకు పాండవులకు ప్రపితామహుడు. 


యయాతి పెద్ద కుమారుడు యదువుకు రాజ్యపాలనమందు ఆసక్తి లేకుండెను. అతడు చిన్న రాజ్యము 
నొకదానిని పాలించవలసి వచ్చెను. అతని వంశములో ఒకడు వీతిహోత్రుడు. అతని కుమారుడు మధుడు. 
మధునికి నూర్గురు పుత్రులు. వారిలో జ్యేష్టుడు వృస్మి. వారి సంతతి మాధవులని, వృషస్ణులని పేరొందిరి, 
వారి వంశములో దశార్హుడు తరువాతివాడు. అందుచే: యాదవకులము వారు దాశార్దులని కూడ పేరు గాంచిరి. 
యాదవులలో ఒకడైన సొత్తకతునకు యేడుగురు పుత్రులు: భజమానుడు, భజి, దివ్యుడు, వృష్టి దేవాప్పధుడు, 
అంధకుడు, మహాభోజుడు. వీరు అంధక, వ వృస్లి భోజ రాజ్యములకు మూలపురుషులు. 


వృష్టికి యిద్దరు కుమారులు. వీరిలో ఒకడైన యుధజిత్తునకు శని, అనమిత్రుడు అను యిద్దరు పుత్రులు 
కలిగిరి. శిని కుమారుడు సత్యకుడు. సత్యకుని కుమారుడు యుయుధానుడు. కాని యితినిని సాత్యకి యను ' 


289 


శీ శ్రీమద్భాగవతము 


పేరుతో పీలిచెడివారు. అనమి(త్రుని కుమారుడు నిర్మనుడు. నిర్మనునికి యిద్దరు పుత్రులు: సత్రాజిత్తు, 
(ప్రసేనుడు. 


యాదవులలో ఒకడైన అంధకుని సంతతిలో వాడు ఆహుకుడు. ఇతనికి దేవకుడు, ఉ(గ్రసేనుడు యవి 
యిద్దరు పుత్రులు. దేవకునకు దేవకియను కుమార్తె గలదు. ఆమె వివాహము వసుదేవునితో జరిగెను. 


శూరుడు దేవమీఢుని కుమారుడు. శూరుని పదిమంది పుత్రులలో జ్యేష్టుడు వసుదేవుడు. వసుదేవుడు 
జన్మించినపుడు స్వర్గములో మధుర గానము వినిపించెను. డోలు, సన్నాయి మొదలగు వాయిద్యములు 
(యోగెను. సాక్షాత్తు నారాయణుడు మానవరూపము ధరించి వసుదేవునికి పుత్రుడుగా జన్మించునని సూచించున 
ట్లుగా అనేక దుందుభులు స్వర్గమున (మోగెను. అందుచేత వసుదేవుడు ' ఆనకదుందుభి' గా ప్రసిద్దికెక్కెను. 
శినికి స్వయంభోజుడను . కుమారుడొకడు' కలడు. స్వయంభోజుని కుమారుడు హృదికుడు. శతధను, 
దేవబాహు, కృతవర్మ అను మువ్వురు హృదికుని కుమారులు. వసుదేవునికి అయిదుగురు అక్కఛెల్లెం[డ్రు 
కలరు : పృథ, శ్రుతదేవ, (శ్రుతకీర్తి శ్రుతశ్రవస్ప, రాజాధిదేవి. కుంతిభోజుడు శూరునకు స్నేహితుడు. 
కుంతిభోజునకు సంతానము లేకుండెను. అందుచే శూరుడు తన కుమార్తె పృధను కుంతిభోజునకు దత్తత 
యిచ్చెను. అప్పటి నుండి ఆమె కుంతీదేవి యని పేరొందెను. ఆమె పాండవుల తల్లి, 


కరూష దేశపురాజు వృద్దశర్మ శ్రుతదేవను వివాహమాడెను. శ్రుతదేవ కుమారుడు దంతవక్రుడు. 
నారాయణుని ద్వారపాలకుడైన జయునికిది మూడవ జన్మ. ఇంతకుముందు హిరణ్యకశిపుడుగా, రావణుడుగా 
జన్మించెను. 


శ్రుతకీర్తి కేకయరాజును వివాహమాడెను. వారికి అయిదుగురు పుత్రులు జన్మించిరి. వారు కేకయ 
సోదరులుగా ప్రసిద్దికెక్కిరి. కురుక్షేత్ర సం(గ్రామములో ఉతా ఎహముగా పాల్లొనిరి. అవంతిరాజు జయసేనుడు 
రాజాధిదేవిని పరిణయమాడెను. వారి పుత్రులు విందుడు, అనువిందుడు కూడ కురుక్షేత్ర యుద్దములో 
ప్రముఖ పాత్ర వహించిరి. రాజాధిదేవి కుమార్తె మిత్రవిందను (శ్రీకృష్ణుడు వివాహమాడెను. 


_ చేది దేశాధిపతి దామఘోషుని శ్రుతశ్రవస్స వివాహమాడెను. ఆమె కుమారుడు శిశుపాలుడు. నారాయణుని 
ద్వారపాలకుడు విజయుడు మూడవ జన్మలో శిశుపాలుడుగా జన్మించెను. ఇంతకు ముందు రెండు జన్మలలో 
అతడు హిరణ్యాక్ష కుంభకర్లులుగా జన్మించెను. 


వసుదేవునికి యేదుగురు' భార్యలు: పౌరవి, రోహిణి, భద్ర, మదిర, రోచన, ఇళ, దేవకి. 


రోహిణి కుమారులు: గద, సారణు, బలరామాదులు. దేవకికి ఎనిమిది మంది సంతానము కలిగెను. వారిలో. 
ఆరుగురిని కంసుడు చంపివేసెను. ఏడవవాడు బలరాముడు. మొదట దేవకి గర్భములో యేర్పడిన 
బలరాముడు తరువాత విష్ణ్టుమాయచే రోహిణి గర్భమున (ప్రవేశించెను. నారాయణుడు దేవకీ కీ వసుదేవులకు 
అష్టమ పుత్రుడుగా జన్మించెను. 


ఈ భూమిపై ధర్మము క్షీణించినపుడు, అధర్మము ప్రబలినపుడు భగవంతుడు మానవరూపములో 
అవతరించుటకు నిశ్చయించుకొనును. అధికార మదాంధులైన రాజులు, మానవ రూపములో నున్న అసుర 
లక్షణములను కలిగిన రాజుల నుండి యీ లోకమును. రక్షించుటకు భగవంతుడు యాదవ కులములో 


290 


నవమ స్కంధము 
జన్మించెను అధర్మ ప్రభువులు యీ భూమిపై చేయు అకృత్యములచేత వారిని నిర్మూలించి, వారి రక్తముతో 
యీ భూమిని పునీతము గావింపదలచి భగవంతు డవతరించెను ఇందుకొరకు భగవంతుడు, బలరామునితో 
(అనంతుని అంశము) వృష్టి వంశములో అవతరించెను అతడాచరించిన కార్యములను యెవ్వరును, 
యెన్నటికిని మరువలేరు కృష్ణావతారము అవతారము లన్నింటిలోను మహాగొప్పది. ఇది పూర్ణావతారము. 


కలియుగములో లోకమంతయు పాపభూయిష్టమైనపుడు, వసుదేవుని కుమారుడుగా జన్మించిన భగవంతుని 
కీర్తి ప్రతిష్టలు అజ్ఞానము, దుఃఖము, బాధ మున్నగువాని నుండి విముక్తి కలిగించును (శ్రీకృష్ణుని అద్బుత 
చర్యలను ఒక్కసారి వినిన, మానవుల కర్మవాసనలు మటుమాయమగును. పవిత్ర తీరములలో ఆచమనము 
చేయునంత పరిశుద్దమైనది అతడు భోజ, వృష్టి, అంధక, మధు, శూరసేన, దశార్హులకు ప్రియుడు 
పాండవులకు అత్యుత్తమ ప్రియుడు 


అతని రూప మతి సుందరము అతని చూపులు దయాపూరితములు అతని నవ్వు అందరినీ ఆకట్టుకొ 
నును అతని మాటలు అతి గంభీరములు అతిని శక్తి సర్వవిదితము ఈ అవతారముతో భగవంతుడు 
లోకులను ముగ్దులను చేసెను మకరకుండలములను చెవులకు ధరించెను అతని నవు గతో తన అందమైన 
ముఖమును చూచువారి కనులను ఆకట్టుకొనుచుండెను. అతడనేక వైభవొపీత కార్యములు చేసి లోకుల 
మెప్పు పొందెను అతడు తన సహజ రూపముతో జన్మించెను శంఖము, చక్రము, నాలుగు భుజములతో 
దేవకికి దర్శనమిచ్చి తన మాట నిలబెట్టుకొనెను కొద్ది క్షణముల తర్వాత మానవ శిశురూపము దాల్ఫెను 


అతడు గోకులములో పెరిగెను. అనేకమంది అసురులను సంహరించి గొప్ప గొప్ప కార్యములు సాధించెను 
ఈ భూమిపై నూట యిరువదియైదు సంవత్సరములుండి, తిరిగి వైకుంరము చేరెను మానవ శ్రేయస్సుకై 
అతడీ భూమిపై వైభవోపేతమైన జీవితము గిడపెను 


291 


దశమ స్కంధము — పూర భాగము 


146 అధర్మము ప్రబలుట 


శుక మహర్షి చెప్పుట ఆపివేసెను. అతడు భగవదవతార గాధను చెప్పుట కొనసాగించునని పరీక్షిత్తు 
వేచిఛూచుచుండెను కాని శుక మహర్షి ధ్యానములో లీనమయ్యెను. దేవకీ వసుదేవుల గురించి చెప్పుచున్నపుడు 
మహర్షి మనస్సు నారాయణుని పాదములపై నిలిచెను. ఆ నారాయణుడే రూప నామములు ధరించి యీ 
లోకమును అధర్మము నుండి విముక్తి గావించుటకు యీ భూమిపై అవతరించెనను ఆలోచనలు అతని 
మనస్సున నిండి యుండెను శుకుడు తన మనోనేత్రముతో భగవంతుడు గావించిన అనేక అద్భుత 
కార్యములను గాంచుచుండెను కనుల నుండి అశ్రువులు కారుచుండగా, అతడు మాట్లూడలేకపోయెను కొన్ని 
క్షణముల తర్వాత కనులు తెరచెను. 


పరీక్షిత్తు యిట్లు పలికెను ''మునీంద్రా! ఇంతవరకు మీరు సూర్య చంద్రవంశపు రాజుల గాథలు 
వివరించినారు యాదవకులమును భగవంతుడు తన తరువాతి అవతారమునకు యెన్నుకున్నట్టు చెప్పినారు, 
(శ్రీ/కృష్ణావతారము సంపూర్ణావతారమని, అనంతుడే బలరాముడుగా అవతరించెనని కూడ తెలియచెప్పినారు 
వారు యీ లోకములో జీవించిన కాలములో జరిగిన అనేక సంఘటనలను వివరముగా చెప్పగోరుచున్నాను. 


“కోరికలకు అతీతులైన నీవంటివారు ప్రతిదినము, నిత్యమును (శ్రీకృష్ణుని కీర్తితురు భగవంతుని 
కీర్తనలను వినగా మానవుడు జనన మరణములనే భయంకర రోగిము నుండి విముక్తి పొందగలడు గోహత్య 
వంటి మహాపాపములను చేసిన వారు కూడ భగవత్కథలను వినినంతనే పాప విముక్తులగుదురు ముక్తుడు, 
మముక్షువు, విషయి --- యీ ముగ్గురు ముందుగానో, వెనుకగానో మోక్షమందుట తధ్యము మముక్షువు 
మోక్షమును కోరును, అనగా తొందరగా యీ లోకములోని బంధముల నుండి విముక్తినభిలషించును అతని 
ప్రయత్నములకు ఫలితము చేకూరును సంసార కూపములో చిక్కుకున్న విషయ లోలురు కూడ, (శ్రీకృష్ణ 
గాథను [శ్రద్దగా వినుటకు ప్రయత్నించినవో మోక్షము నందుకొనగలరు ఈ కారణములతోబాటు నేను 
(శ్రీకృష్ణావతార కధలను వినుటకు పురికొల్సిన గొప్ప కారణము మరి యొకటి కలదు కురుక్షేత్ర సంగ్రామ 
సమయములో, కురుక్షేత్ర సంగ్రామమను నదిని మా తాత ముత్తాతలు క్షేమముగా దాటుటకు (శ్రీకృష్ణుడు 
నావగా ఉపకరించెను ఆ నదికి భీష్ముడు, (ద్రోణుడు రెండు గట్ల వలె నుండిరి జయ(ద్రధుని నాయకత్వములోని 
విశేషమైన సేనాబలము ఆ నదిలోని జలము, కృపాచార్యుడు నాశము గావించు నదీ ప్రవాహవేగము కర్లుడు, 
పాండవులను ముంచుటకు లేచిన పెద్ద అలలవంటివాడు శల్యుడు నది అడుగున నుండు భయంకర జలచరము, 
అతనికి అశ్వత్చామ వికర్ణులు తోడ్చడిరి దుర్యోధనుడు నదిలోని సుడిగుండము అట్టి నదిని పాండవులు 


శ్రీకృష్ణుని సహాయముచేత దాటగలిగిరి నిస సహయనే సము(ద్రమును దాటి వారు క్షేమముగా తీరము చేరునట్లు 
(శ్రీకృష్ణుడు సహాయపడెను 


“''మరియు, అశ్వత్హామ ప్రయోగించిన బ్రహ్మా(స్త్రము, కౌరవ పాండవ వంశమునకు అంకురవంగా మిగలిన 
నన్ను నాశనము చేయనున్న తరుణములో (శ్రీకృష్ణుడు తన చక్రమును ప్రయోగించి నన్ను రక్షించినాడు. 
ఇది నీవు చెప్పగా విని జ్ఞప్రియందుంచుకున్నాను. (శ్రీకృష్ణుడు అన్ని జీవులందు వ్యాపించి, అంతర్యామిగా 


292 


దశమ న్కంధము - వూర్వ భాగము 
వారికి మోక్షము (ప్రసాదించుచున్నాడు. ఆ (శ్రీకృష్ణ భగవానుడే బాహ్య ప్రపంచములో వ్యాపించి, కాలరూపము 
ధరించి, యీ లోకమును దానితోబాటు మాయను సృష్టించుచున్నాడు. మునీంద్రా! అతడు మానవ రూపము 
నెందుకు ధరించినాడు? అతడెందుకు దేవకికి జన్మించి, యశోదచేత పెరిగినాడు? అతడు బాల్యమున, 
యౌవనమున, ఆ తరువాత కాలమున యెట్లు వర్తించి సంచరించెను? అతడు మేనమామ నెందుకు 
సంహరించెను? ఇంత ఘోర పాపము నతడెందుకు చేయవలసి వచ్చెను? అన్ని విషయములు వివరముగా 


చెప్పగోరెదను (శ్రీకృష్ణ గాథామృతమును తలచుకొనగా నాకు ఆకలి దప్పికలు కలుగుటలేదు నాకు ఆ 
గాధ వివరించి నన్ను తరింపజేయుడు”' 


వ్యాసుని కుమారుడైన శుకమహర్షి పరీక్షిత్తు భక్తితత్సరతను మెచ్చుకుని, అతడు అడిగిన సముచిత (ప్రశ్నలకు 
సంతోషించి, చిరునవ్వుతో యిట్లు చెప్పెను. “నీ మనస్సు సరియైన మార్గములో నున్నది. అట్టు గాకున్నచో, 
(శ్రీకృష్ణుని గాధలను వినుటయందు నీకింత ఆసక్తి యుండెడిది కాదు. (శ్రీకృష్ణుని గాథలను వినుటచేత, 
వానిని చెప్పవారు కూడా పరిశుద్దులగుదురు అనగా వినువారు చెప్పువారుకూడ ఆ కథామృతమును (గ్రోలి 
పునీతులగుదురు అవి భగవంతుని పాదముల నుండి ప్రవహించు గంగాజలము వలె పరిశుద్దము గావించును. 
నారాయణుడు యీ పాప భూమిపై జన్మించుటకు కారణమైన సంఘటనల నన్నింటిని నీకు వివరముగా 
చెప్పెదను సావధానముగా వినుము 


“ఒకప్పుడు భూమాత, పాపాత్ము లనేకులు జన్మించుటచే ఆ బాధను భరించలేకపోయెను. ఆమె 
గోరూపము దాల్చి, సృష్టికర్తయైన (బ్ర్మా వద్దకు వెళ్ళి కనుల వెంట నీరు వచ్చుచుండగా అతని యెదుట 
నిలబడి యుండెను ఇ , ఆమె ఆధర్మము (ప్రబలి పెచ్చుపెరిగి పోవుచుండు 
టచే తాను భరించలేకున్నానని, రాజులు పెక్కు పాప కార్యములు చేసి తన్ను పాప భూయిష్టము 
గావించుచున్నారని బ్రహ్మదేవునకు నివేదించెను. బ్రహ్మ ఆమె మాటలు విని యిట్లనెను “నీకు సహాయము 
చేయగలవాడు ఆ నారాయణుడు తప్ప యింకెవరును లేరు'' మహాదేవుడు, దేవతలు తన్ననుసరించగా 
(బ్రహ్మ కీరసము(ద్ర తీరమునకు వెళ్ళి నిలిచియుండెను నిశ్చలముగా వెలుగుచున్న జ్యోతివలె అతని మనస్సు 
స్పిరముగా, దేవతల రక్షకుడు, దేవాదిదేవుడైన నారాయణుని సై లగ్నమయ్యెను (బ్రహ్మా పురుష సూక్షముతో 
నారాయణుని మొనముగా స్తుతింప మొదలిడెను 


“తన మనసులో నారాయణుని స్వరము విని, అతనితో వచ్చిన మహాదేవుడు దేవతలతో యిట్లనెను 
నారాయణుని స్వరమును వినుడు, భూమాతను దహించుచున్న జ్వరము. నతడెరుగును అతడు రూప 
నామములు ధరించుటకు నిశ్చయించుకొనెను భూమాత కష్టములు తీరునంతవరకు అతడీ భూమిపై 
జీవించును ఆ సమయమున మీరందరు భూమిపై జన్మించవలెనని వాంఛించుచున్నాడు మీరందరు యాదవ 
కుటుంబములో జన్మించగలరు భగవంతుడు దేవకీ వసుదేవులకు జన్మించును ఆదిశేషుడు, నారాయణుని 
సోదరుడుగా జన్మించును ఎవరి శక్తినేత యీ లోకమంతయు (భ్రాంతిలో మునిగియుండునో ఆ విష్ణుమాయ 
కూడ నారాయణుని ఆదేశము (ప్రకారము జన్మించగలదు స్వర్గవాసులందరు యీ భూమిపై జన్మించెదరు. 
నారాయణుడు జన్మించి అధర్మమును సంపూర్ణముగా నిర్మూలించును పాపుల నుండి పాపముల నుండి 
యీ భూమి విముక్తి చెంది పరిశుద్దము కాగలదు'' 


భూమాతకు ఊరట కలిగెను దేవతలు యీ లోకమునకు బాధ నివృత్తి యగునని అత్యంత సంతోషోత్సాహ 


293 


శ్రీమద్భాగవతము 


ములతో వారి వారి గృహముల కేగిరి, 


147 ఆకాశవాణి 


యాదవులకు (ప్రభువు శూరుడు, యాదవులు యయాతి కుమారుడైన యదు సంతతివారు. అతని రాజ్యము 
రెండు భాగములుగా విభాగమాయెను. ఒకటీ మధుర, రెండవది శూరసేనము ఉగగ్రసేనుడు, దేవకుడు 
సోదరులు. ఉగ్రసేనుడు మధురను పాలించుచుండెను అతని కుమారుడు కంసుడు దేవకుని కుమార్తె దేవకి. 


దేవకీ వసుదేవుల వివాహము నిశ్చయమయ్యెను వసుదేవుడు శూరుని కుమారుడు కంసునికి సొంత 
చెల్లెలు లేకపోవుటచే, దేవకిపై యెక్కువ అభిమానము కలిగియుండెను దేవకీ వసుదేవుల వివాహానంతరము, 
వసుదేవుడు దేవకిని తన గృహమునకు తీసుకువెళ్ళుటకు సన్నాహములు చేసెను నూతన దంపతులు 
రత్నఖచితమైన రథములో నాసీనులైరి వారి వెంట నూరు బంగారు రధములు ఊరేగింపుగా వెళ్ళుటకు 
సిద్దమాయెను. దేవకుడు, కుమార్తె వివాహ కట్నముగా నాలుగువందల యేనుగులను, పదిహేనువేల గుర్రము 
లను, రెండువందల మంది అందమైన పరిచారికలను, నూటయెనిమిదివేల రథములను వసుదేవునకు యిచ్చెను. 


దేవకీ వసుదేవులు రధము నారోహించగా మంగళ వాద్యములు [మోగెను కంసుడు రధము వద్దకు వచ్చి, 


రధసారధిని దిగమని చెప్పి, తానే స్వయముగా రథ సారధ్యము వహించెను సోదరి దేవకిపైగల అభిమానమునకు 
చిహ్నముగా కంసుడిట్లు చేసెను. 


మెల్లగా కొరడాతో గు(ర్రమును నదలించగనే, ఊరేగింపు ప్రారంభమయ్యెను ఇంతలో అకస్మాత్తుగా 
ఆకాశము నుండి ఒక స్వరము వినిపించెను మంగళవాద్యములు ఆగిపోయెను అందరి కనులు ఆ స్వరము 
యెక్కడ నుండి వచ్చుచున్నదోయని అన్ని ప్రక్కలను చూచుచుండెను ఆ స్వరము యిట్టుండెను ''ఓరీ 
మూర్చుడా!'' ఆ స్వరము కంసుని ఉద్దేశించి యున్నట్లు అందరికినీ స్పష్టమయ్యెను అందరి దృష్టి 
ఆకట్టుకొనుటకా యనునట్లు ఆ స్వరము కొద్ది కణములు ఆగి, తిరిగి యిట్టు కొనసాగెను “ఓరీ మూర్చుడా! 


భర్తతో యేగుచున్న నీ సోదరి నీ మరణమునకు కారకురాలు కాగలదు ఆమెకు జన్మించు యెనిమిదవ 
కుమారుడు నిన్ను సంహరించును'' 


వెంటనే మెరుపువలె కంసుడు రథము నుండి (క్రిందకు ఉరికెను ఒక చేతితో తన సోదరి జుత్తు పట్టుకుని, 
రెండవ చేతితో ఒర నుండి కత్తిని దూసెను కంసుడు, సోదరి దేవకితో, ''నన్ను చంపబోవువానికి నీవు 
తల్లివి కాగలవన్నమాట ఇదెట్టు జరుగగలదో చూచెదను. ఈ క్షణమే నిన్ను యమలోకమునకు పంపెదను 


ఆ తర్వాత నాకెట్టి భయము ఉండదు” సూర్య కిరణమువలె (ప్రకాశించుచున్న కత్తి నెత్తి సోదరిని 
చంపబోయెను 


వసుదేవుడు కంసుని కుడిచేయి పట్టుకుని, కంసుని సమాధాన పరచుటకు (ప్రయత్నించెను ''కంసా! 
నీవు శూర సేనుని కుటుంబములో జన్మించినావు. అది చాల ఉన్నత కుటుంబము నీవు ఉదార హృదయుడవు. 
ఒక (స్త్రీని వధించి అపఖ్యాతి పాలగుదువా? అందును నీ సోదరిని? నీవు తెలివిగలవాడవు మనిషి పుట్టుకతోనే 


294 


దశమ న్కంధము - వూర్వ భాగము 

వారి మరణము కూడ పుట్టుచున్నదని నీవంటి తెలివైనవారు యెరుగుదురు. జన్మించిన (ప్రతి మనిషి 
మరణించుట నిశ్చయము. అది యెప్పుడైననూ జరుగవచ్చు అది నేడు కావచ్చును, నూరు సంవత్సరముల 
తర్వాత కావచ్చును. ఆత్మ మరొక శరీరములో (ప్రవేశించి యీ శరీరము విడిచిపెట్టును. మార్గముపై నడచు 
మానవుడు ఒక అడుగు తర్వాత మరొక అడుగు వేయునట్టు, ఆత్మ ఒక శరీరము తర్వాత మరొక శరీరమును 
ధరించును ఇది అనంతముగా కొనసాగును. గడ్డిపై నడిచే పురుగు ప్రాకుతూ మరొక గడ్డిపోచను పట్టుకుని 
అంతకు ముందు పట్టుకున్న దానిని వదలిపెట్టును. మానవుని జనన మరణములు కలిసియుండును వాటిని 
వేరుచేయుట అసాధ్యము. జన్మించు ప్రతి మానవుడు మరణించుట సత్యము. మరణము తధ్యము. కాకున్న 
కాలవ్యవధి మాత్రమే మారునది. దేహికి అనగా ఆత్మకు, మరణము లేదు. దేహి, యీ జన్మలో చేసిన కర్మలను 
పురస్కరించుకుని తరువాత జన్మలో తగిన రూపనామములను ధరించును అనగా కర్మఫలితములను బట్టి 
రూపనామము లేర్చడును. దేహి యీ శరీరము విడచునపుడు, తరువాత జన్మలో యెట్టి జీవితమో నిర్లయమై 
యుండును. రెండు జన్మల మధ్య అవస్సయే మరణము 


“సాధారణ మానవుడు నిత్య జీవితములో చూచునవి అతని మనస్సులో నాటుకొనును ఉదాహరణకు 
తాను చూచిన రాజా, లేక ఇంద్రుని కథలుగాని దేవతల కథలుగాని అతనిలో ముద్రవేయును. అట్టి ఆలోచనలు 
నిండిన మనస్సుతో అతడు నిద్ర కుక్రమించినపుడు, అవియే అతనికి స్వప్నమున కన్చించును. అతడు 
సృష్టించుకున్న స్వప్న ప్రపంచములో అతడే రాజుగను, ఇంద్రుడుగను వ్యవహరించును స్వప్నములో నున్నంత 
వరకు అతనికి మెలకువ జ్ఞానము ఉండదు అనగా తాను సాధారణ మానవుడననే జ్ఞానము ఉండదు. మెలకువ 
స్పితిలోని అనుభవముల (ప్రభావము స్వప్న (ప్రపంచములో యెట్టుండునో, అదే విధముగా ఒక జీవితములో 
చేసిన కర్మలు తరువాత జన్మలోని జీవిత సరళని నిర్ణయించును. స్వప్న ప్రపంచములో నున్నపుడు మెలకువ 
జ్ఞానము లేనట్టుగా, దేహికి మరు జన్మలో పూర్వ జన్మ స్మృతులుండవు. భ్రాంతి చేత జీవితములో తన 
(ప్రస్తుత స్థితిని, అనగా సాధువు, పాపాత్ముడు, రాజు, పేద యివి విధి నిర్ణయించినవని తలచునేగాని, పూర్వ 
జన్మలో తాను చేసిన కర్మల ఫలితముగా యీ జన్మ రూపొందినదని గుర్తించడు నిశ్చలమైన వెలుగు ఒక 
నీటి పాత్రలో ప్రతిబింబించినపుడు, అది కదలుచున్నట్లు గోచరించును. కాని ఆ అనిశ్చలత పాత్రలోని నీరు 
కదలుచుండుటచేత యేర్పడినదేగాని, వెలుగు గుణము కాదు అదే విధముగా శరీర మనోబుడ్డులకు కట్టుబడిన 
ఆత్మ తన ప్రత్యేకమైన ఉనికిని (గ్రహించలేదు అజ్ఞానము చేత శరీర మనోబుద్దులనే ఉపాధులతో చేరిన ఆత్మ 
భౌతిక ప్రపంచములో (భ్రాంతులకు లోనై సుఖ దుఃఖముల ననుభవించుచున్నది. 


““అందుచేత ఒక ఆత్మ యింకొక ఆత్మను బాధించునని, చంపునని తలచుట అవివేకము ఎవరో నిన్ను 
బాధించగలరను [భ్రాంతిలో పడి వారిని చంపబూనుకొనుట సమంజసము కాదు 


“నీవు రాకుమారుడవైన కంసుడవు. నీవు ఉత్తమ వంశములో జన్మించినవాడవు. మరియు నీ సోదరిపై 
అమితమైన అభిమానము గలవాడవు. ఒక్కసారిగా ఆమెపై నీకు గల అభిమానము యొట్టు అంతరించెను? 
నీ యేకైక సోదరి, మరియు పెండ్లికూతురు. ఆమెను వధించుటకు నీ హృదయమెట్టు అంగీకరించెను? నాతో 
ఆమెకు వివాహమై కొద్ది గంటలు మాత్రమే గడచెను ఆమె నీకు కొన్ని క్షణముల క్రితము వరకు ప్రియమైన 
సోదరి. ఆమె యిప్పుడు భయముతో నిలువెల్ల వణకుచున్నది ఆమె కనుల నుండి అశ్రువులు యేకధారగా 


కారుచున్నవి ఈ అమాయక (స్త్రీని వధించుట తగదు కంసా! కత్తిని దించుము ఇట్టు చేయుట నీ వంటి 
వానికి తగదు”! 


295 


శ్రీమద్భాగవతము 
కాని కంసుడు వినకుండెను. తన సోదరి బ్రతికియుండుట తనకు (ప్రమాదమని తలచి ఆమెను చంప 
నిశ్చయించుకొనెను తన మాటలు నిష్ర్రయోజనమని వసుదేవుడు (గ్రహించెను తన భార్య బతికి యుండు 


టకు తొందరగా యేదో యొకటి ఆలోచించి చేయవలసి యున్నదని భావించెను అతడు తనలో తానిట్లనుకొ 
నెను; 


“'తెలివైనవారు యేదో యొక విధముగా అవాంతర పరిస్తితిని తొలగించుటకు ప్రయత్నించెదరు ప్రయత్న 
ములు ఫలించక, సంహారము తప్పనపుడు, విచారించవలసిన పని లేదు ఏదో యొక ఉపాయ మాలోచించి 
ఆమె నీ గండము నుండి తప్పించవలెను. ఆమె పుత్రులను కంసున కిచ్చివేసెదనని చెప్పెదను. నా కింకను 
పుత్రులు పుట్టలేదు. వారు పుట్టులోపున యేమి జరుగగలదో వేచి చూచెదను కనీసము వారు పుట్టువరకు 
ఆమె (బ్రతికి యుండగలదు ఏమో యెవరి కెరుక! పుత్రులు పుట్టక మునుపే కంసుడు మరణించవచ్చును 
అతడు (బ్రతికి యున్నప్పటికిని, నా పుత్రులలో ఒకరిచేత అతడు చావవచ్చును. స్వర్గము నుండి వినవచ్చిన 
భవిష్యవాణి వృధాకాదు. అరణ్యములో అగ్ని చెలరేగిన, ఒకటి రెండు వృక్షములు బహుశః మిగలవచ్చును 
ఇది విధి నిర్ణయము అదే విధముగా యీ ప్రమాదము నుండి విధి వశము చేత దేవకి (బ్రతికి బయటపడవచ్చును 
పుత్రులు పుట్టిన వెంటనే కంసుని కిచ్చెదని వాగ్దానముచేసి, కంసుని సమాధానపరచెదను ఇందులో తప్పేమియు 
లేదు!” 


మవసులోవి తీవ్ర విచారమును పైకి కనబడనీయక, శాంతముగా వసుదేవు డిట్టనెను ''కంసా! దేవకి 
నిన్ను సంహరించునని ఆకాశవాణి పలుకలేదు. ఆమె పుత్రులు వలన మా(త్రమే నీకు ప్రమాదము వారు 
పుట్టిన వెంటనే వారిని నీకిచ్చెదనని వాగ్దానము చేయుచున్నాను ఈ నూతన వధువును నన్ను వదలి పెట్టుము”! 
కంసుడొక క్షణమాలోచించి వసుదేవుని సూచన బాగున్నదని భావించెను అతడు కత్తిని దించి, “సరె, 
అౌట్టేకానీ'' అని పలికెను. 


148 సంకర్షణుడు 


దేవకీ వసురేవులు వారికి యేర్చరచిన సొధములో (ప్రవేశించి అచ్చట నివసించుచుండిరి. కొంతకాలమునకు 
వారిక్‌ క పుత్రుడు కలిగెను వసుదేవుడు ఆ శిశువునకు కీర్తిమానుడని పేరుపెళ్ణైను హృదయములో 
దుఃఖమును దిగమింగుకుని, వసుదేవుడు శిశువును తీసుకువెళ్ళి కంసుని కప్పగించి తాను యిచ్చిన 
వాగ్దానమును నిలబెట్టుకొనెను ఉత్తములైన సాధుపురుషులకు భరింపరాని దనెడి దేదియి నుండదు సమ 
బుద్దితో నిశ్చలమైన మనస్సుతో జరుగబోవు సంఘటనలను న్వీకరించవలెనని, మంచి చెడులను యెదురు 
చూడరాదని విజులకు తెలియును అనుబంధము పెట్టుకొనక వైరాగ్యముతో కర్మలు చేయువారికి యిది 
గ్‌ప్పది, యిది చిన్నది అమ భేదభావము ఉండదు భగివంతువి చరణములపై స్పిరముగా మనసు శ నిల్పినవారికి 
యేదియు అసాధ్యము కాదు వసుదేవుడు సమచిత్తము, జ్ఞానము కలవాడగుటచే ఆ శివువును తీసుకువెళ్ళి 
కంసువి పాదములందుంచుట సాధ్యమయ్యెను అతడు కంనితో యిట్లనెను “ఈ శీశువు నా కుమారుడు, 
జవ్మించిన వెంటనే శిశువును నీకు యిచ్చెదనని వాగ్దానము చేసితిని”. 


296 


దశమ స్కంధము - వూర్వ భాగము 
వసుదేవుడు తన మాటను నిలుపుకున్న తీరును చూచి కంసుడు సంతోషించి మెచు చ్చుకొనెను. కంసుడు 
నవ్వుచు శిశువును తీసుకుని తిరిగి వసుదేవుని చేతులలో పెట్టుచు. యిట్లనెను. ““ఈ శిశువును నీవు 
తీసుకుపొమ్ము. నేను యీ శిశువును సంహరింపను. నీ అష్టమ పుత్రుడు నా మరణమునకు కారకుడని గదా 
ఆకాశవాణి పలికెను! ఈ శిశువు నీ జ్యేష్టపుత్రుడు. ఇతనివలన నాకు భయము లేదు''. 


వసుదేవుడు శిశువును తీసుకుని తన గృహమునకేగెను. కాని తన బావమరిది మనసు నెరిగున్నవాడగుటచే, 
అతని మాటల యందుగాని చేతలయందు గాని వసుదేవునికి విశా ;సము లేకుండెను. 


నారదుడు కంసుని వద్దకు వచ్చెను. నారదుడు కంసునితో అనేక విషయములు ముచ్చటించెను. అందు 
గోకులములోని గోపాలురు, నందుడు, యాదవుల భార్యలు, వారి బంధుబలగము --- వీరందరూ 
దేవతలనియు నారాయణుని ఆదేశము పై యీ భూలోకమున మానవులుగా జన్మించిరనియు వారు అసురులంద 
రనూ నిర్మూలించుటకొరకే జన్మించినారనియు నారదుడు తెలిపెను. ఈ విషయము విని కంసుడు 
తెల్లబోయెను. అగ్నిలో ఆజ్యము పోసినట్లు నారదుడు మరియు యీ విధముగా పలికెను. *'దేవకి పుత్రుల 
విషయము నీవు యేమరి యుండుట తగదు. అదృశ్యవాణి ఆమె యెనిమిదవ పుత్రుడు నిన్ను సంహరించునని 
చెప్పుటచే, యీ మొదటి శిశువును విడిచిపుచి నావు. కొద్దిగా ఆలోచించుము. ఎమినిదవ పుత్రుడన అర్జమేమి? 
ఎనిమిది అంకెనుండి వెనుకకు లెక్క పెట్టిన మొదటివాడు అష్టమ పుత్రుడగును. నీవు రెండవ అంకెనుండి 
లెక్క పెట్టిన మొదటివాడు అష్టమ పుత్రుడగును. మూడవ అంకెనుండి. లెక్క పెట్టిన రెండవ శిశువు అష్టమ 
పుత్రుడగును. అదే విధముగా మిగిలిన వారు కూడ అష్టమ పుత్రులగుదురు. ఇంతటి ముఖ్య విషయముపై 
వీవు శ్రద్ద వహింపకుండుట తెలివైన పనికాదు”*. కంసుని మనస్సులో సందేహా బీజము నాటి, తన అలవాటు 
(ప్రకారము నారాయణ కీర్తనలు గానము చేయుచు నారదుడు వెళ్ళిపోయెను. 


దేవకికి పుట్టిన శిశువు నారాయణుడేనని తనను సంహరించుటకే జన్మించెనని కంసుడు గట్టిగా విశ్వసించెను. 
ఆవెంటనే కంసుడు వసుదేవుని గృహమునకు వెళ్ళి, తల్లి చేతుల నుండి బిడ్డను లాగి ఆ శిశువును చంపివేసెను. 
అదే విధముగా పుట్టిన (ప్రతి శిశువును కంసుడు వధించెను. ఈ లోకములో తన ప్రాణమును సంరక్షించుకొనవలె 
నను దురాశతో యితరుల (ప్రాణములను తీయుటకు వెనుకాడరు గదా? ఎదుటివారు తండ్రి, తల్లి సోదరులు, 
స్నేహితులు, లేక యెవరైనను వారి ప్రాణములు తీయుటకు సంకోచించరు గదా? కంసుడు అటువంటి 
వ్యక్తి. కంసుడు నారదుడు చెప్పిన విషయము --- పూర్వజన్మలో తాను కాలనేమి యను పేరుతో గొప్ప 
అసురుడుగా జన్మించి, నారాయణునిచేత నిహతుడైనట్టు --- 'జ్ఞప్తియందుంచుకొనెను. అందుచే దేవకి 
కుమారుడు, తగిన ముందు జా(గ్రత్తలు తీసుకొనకుండిన, తనను తప్పక హతమార్చునని కంసుడు దృఢముగా 
విశ్వసించెను. కంసుడు యాదవులపై ద్వేషము పెంచుకుని వారిని వేధించుచుండెను. ఉగ్రసేనుడు యదు, 
భోజ, అంధక రాజ్యములను పాలించుచుండెను. తన తండ్రిని అణచి కారాగారములో నుంచుటకు కంసుడు 
సంకోచించకుండెను. అప అప్పటి నుండి కంసుడు నిరంకుశముగా రాజ్యము నంత టీని యేలుచుండెను. 


మగధరాజైన జరాసంధుడు తన పుత్రికలను కంసునకిచ్చి వివాహము చేసెను. అందుచేత అతి శక్తిమంతులైన 
రాజుల సహాయసంపత్తులు కంసునకుండెను. అట్టి ప్రముఖులలో కొందరు: జరాసంధుడు, (ప్రలంబుడు, 
బకుడు, చాణూరుడు, తృణావర్తుడు, అఘాసురుడు, ముష్టికుడు అరిష్టుడు, ద్వివిధుడు, పూతన (యీమె 
శ్రీ). క కేశ ధేనుకుడు. జరాసంధుడు తప్పు, మిగిలిన వారందరూ అసురులు. వీరు కాక క అనేకులు రాజులు 


297 


శ్రీమద్భాగవతము 


కంసునితో స్నేహపూర్వకముగా నుండిరి. కంసుడు వేధించిన యాదవులు కురు, పాంచాల, కేకయ, సాళ్వ, 
విదర్భ, నిషధ, విదేహ, కోసల రాజ్యములలో ఆశ్రయము పొందిరి. కొంతమంది యాదవులు కంసుని 
రాజ్యములోనే యుండి అతనికి అనుకూలముగా వర్తించుకే రాజకీయముగా తెలివైన పనియని భావించిరి. 
దేవకి మొదటి ఆరుగురు పుత్రులు పుట్టిన వెంటనే కంసుని చేత మరణించిరి. దేవకి యేడవ గర్భము ధరించెను. 
ఆదిశేషుడు దేవకి గర్భములో ప్రవేశించెను. అతనిని గర్భమందు ధరించిన తల్లి దేవకికి ఆనందమును 
దుఃఖమును ప్రాప్రించునట్టు చేసెను, 


ఈ లోకములో అధర్మమున కంతము కలిగించుటకు సమయము ఆసన్నమైనదని నారాయణుడు 
నిశ్చయించుకొనెను అతడు యోగమాయను పిలిచి యిట్లు ఆదేశించెను “దేవీ! గోపాలురను పాలించు 
నందుడున్న గోకులమునకు నీవు తక్షణమే వెళ్ళుము. అచ్చట వసుదేవుని భార్య రోహిణి కలదు. కంసునికి 
భయపడి వసుదేవుని యితర భార్యలు బయటకు రాకుండ లోపలనే యుండిరి. నా ఆదేశముపై నా అంశమైన 
ఆదిశేషుడు దేవకి గర్భమున ప్రవేశించెను. నీవు వెళ్ళి దేవకి గర్భము నుండి ఆ శిశువును తీసి రోహిణి 
గర్భమున ్రవేశపెట్టుము. తరువాత దేవకి గర్భమున నేను జన్మించెదను. అదే సమయములో వీవు 
యశోదానందులకు జన్మించెదవు. ఈ గొప్ప సంఘటన చేత భవిష్యత్తులో నీవు ఈశ్వరిగా సంతానము లేని 
వారికి సంతానమొసగి, వారి కోర్కెలను తీర్చి ప్రసిద్ది పొందెదవు. పురుషులు నిన్ను ధూప, దీప, నైవేద్యములతో 
పూజించెదరు నీకు దేవాలయములు నిర్మించి, అనేక పేర్లతో --- దుర్గ భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, 
చండిక, కృష్ణ, కన్నిక, మాయ, నారాయణి, ఈశాని, శారద, అంబిక --- నిన్ను కొలచెదరు. 


“(దేవకి గర్భము నుండి రోహిణి గర్భమునకు మారిన శిశువు సంకర్షణుడను పేరు దాల్చును. మరియు 
లోకములో నందరినీ ఆకర్షించుటచే “రాము'డనియు, చాల శక్తిమంతుడగుటచే 'బలు'డనియు కూడ 
పిలుతురు 


యోగమాయ నారాయణుని వద్ద సెలవు తీసుకుని యీ భూలొకమునకు దిగి వచ్చెను. దేవకికి మైకము 
కమ్మెను. ఆమె గర్భము నుండి శిశువును మార్చుట ఆమెకు తెలియకనే జరిగిపోయెను. మరుచటి రోజా 
ప్రజలు, జన్మించక మునుపే శిశువు గతించెనని తలపోసిరి. కంసుడు కూడ యీ విషయము వినియుండెను. 
సంకర్షణుడు రోహిణి గర్భములో పెరుగుచుండెను 


149 శ్రీకృష్ణ జననము 


పరమాత్మ, అందరికీ ఆశ్రయుడు అయిన నారాయణుడు వసుదేవుని మనస్సులో (ప్రవేశించెను. వసుదేవుని 
వదనమందు (ప్రకాశవంతమైన తేజస్సును చూచి (ప్రజలు అచ్చెరువందిరి. అతని మనస్సు నారాయణునకు 
నివాసమగుటచే మిట్టుమధ్యాహ్నపు సూర్యుని వలె వసుదేవుడు (ప్రకాశించుచుండెను. 


మూర్తీభవించిన మంగళస్వరూపము, యీలోక వైభవ సంపదల సారము, పరమాత్మ, (ప్రతి జీవియందు, 
జడపదార్హములందు ఆత్మగ నుండు నారాయణుడు దేవకి గర్భములో (ప్రవేశించెను. దేవతలకు దేవుడైన 
నారాయణునికి తల్లి కాగలగు మహాభాగ్యము దేవకికి కలిగెను. చంద్రు డుదయించబోవు తూర్పు దిశవలె 


298 


దశమ స్కంధము - పూర్వ భాగము 
ఆమె అందముగా గోచరించెను. ఆమె రూపము తేజస్సుతో నిండెను. కాని ఆమె కంసుడు చెరనుంచుటచే 
లోకులు వానిని చూడలేకుండిరి. మట్టిపాత్రలో నుంచిన దీపపు జ్యోతిని కాంచలేనట్టు, లోకులు ఆమె తేజస్సును 


వైభవమును కొంచలేకుండిరి. ఇతరులకు విద్యను గరపక, తాను మాత్రమే విద్యావంతుడనని భావించు పండితుని 
మనస్సులో చిక్కుపడిన చదువుల సరస్వతివలె, దేవకి తేజో వైభవములు చెరలో చిక్కుపడి యుండెను. 


ఆమె అద్వితీయమైన ప్రకాశముతో నున్నట్లు కంసుడు తెలుసుకొనెను. ఆమె గర్భమున నారాయణుని 
ధరించి యుండుటచే, ఆమె నివసించుచున్న గృహము ఒక విచిత్రమైన వెలుగుతో |ప్రకాశించుచుండెను. ఆమె 
.పెదవులందు అందమైన చిరునవ్వు కంసుడు చూచి తనలో తానిట్లనుకొనెను. ''దేవకి యింతకు ముందెన్న 
డును యిట్లు లేదు. పుట్టబోవు శిశువు ఆమె యింత శోభాయమానముగా నుండుటకు కారణమని నాకు 
. తోచుచున్నది. నారాయణుడే ఆమెకు జన్మించనున్నట్టున్నది. అందుకే ఆమె యింత అందముగ అగుపించుచు 
_ న్నదని తోచుచున్నది. నేను తగిన జాగ్రత్తలను తీసుకొనవలసి యున్నది. లేకున్న అతడు (నారాయణుడు) 
చెప్పినట్లు జేయగలడు! మరణించుట నాకిష్టము లేదు. ఆమె నిప్పుడు సంహరించగలను. కాని ఆమె స్త్రీ, 
మరియు నాకు సోదరి, గర్భము ధరించియున్నది. ఇంతవరకు నేను చేసిన ప్రతి శిశుహత్య క్షమించరాని 
నేరమే. ఈమె నిప్పుడు నేను సంహరించినవో లోకము నన్ను నిందించును. నా కీర్తిని, సంపదను, ఆయుస్సును 
యీ పాపము హరించును. ఘోరకృత్యములు సలుపుచు జీవించు వ్యక్తి నడపీనుగుతో సమానము కదా? (బ్రతికి 
యుండగా ప్రజలు అతనిని శపింతురు. మరణించిన తర్వాత అతడు ' అంధతమస్సు' అను నరకమున కేగును''. 


కంసుడు సోదరిని సంహరించు ఆలోచన విరమించెను. శిశువు జన్మించువరకు వేచియుండుటకు 
నిశ్చయించుకొనెను. పుట్టబోయే శిశువును గురించియే అత డాలోచించుచుండెను. ఆ ఆలోచనలు తప్ప 
యితర ఆలోచనలు అతనికి కలుగకుండెను. ఆసనముపై కూర్చొనుటకు ముందు అకస్మాత్తుగా ఆ ఆసనముపై 
శిశువును చూచినట్లు భ్రమ చెందుచుండెను. తనకు తాను యిట్టు చెప్పుకొనుచుండెను. *' ఆసనముపై నున్న 
శిశువుపై నేను కూర్చొనబోతిని! ఎంత ఘోరము!” అక్టు పరుండబోవునపుడు పరుపు పై శిశువును చూచినట్లు 
(భ్రమ చెందును. వెంటనే దూరముగా జరిగి నిలుచుండును. చూపు క్రిందకు దించినపుడు పాదములవద్డ 
శిశువున్నట్టు ఉలికిపడుచుండును. భోజనము చేయుటకు కూర్చొనినచో కంచములో ఆహారమునకు బదులు 
శిశువును గాంచును. విసుగుతో లేచిపోయి, దూరముగా నడచివెళ్ళును. (ప్రతి కదలిక యందు శిశువు తనకు 
యెదురు వచ్చుచుండెనని కంసుడు తలపోసెను. కంనునికి యీ లోకమంతయు నారాయణుడు ఏ కేవల మొక 
శిశు రూపములో సర్వత్ర వ్యాపించియున ఎట్టు తోచెను. 


సమయము దగ్గర పడుచుండెను. బ్రహ్మ, ఈశ్వరుడు, దేవతలు దేవకి సమక్షమునకు వెళ్ళి చేతులు 
జోడించి భగవంతుని స్తుతించిరి. వారెట్లనిరి. “'దేవా! నీకు మా ప్రణామములు. మమ్ములను రక్షించుటకు 
అనేక సందర్భములలో అనేక రూపములు దాల్చితివి. నీవు మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, 
పరశురామ, రామ, హయగ్రీవ, యజ్ఞ కపిల అవతారములు ధరించితివి. అనేకమైన యితర రూపములు 
కూడ నీవు ధరించినావు. ఈ భూమి నీ సహాయము కోరుచున్నది. ఈ లోకమును దుష్టుల బారి నుండీ 
రక్షింపుము. మేము నీకు నములమై నమస్కరించుచున్నాము?”. 


తరువాత వారు దేవకితో యిట్లనిరి. *' నీవు సాక్షాత్తు నారాయణునికి తల్లివి కానున్నావు. నీవు మహా 
భాగ్యశాలివి. నీకు యిదివరకే ఆదిశేషుడు జన్మించెను. ఇపుడు నీకు పుట్టుబోవు శిశువు లోకరక్షకుడు కాగలడు. 


299 


శ్రీమద్భాగవతము 


వీవు కంసుని గురించి భయము చెంద నవసరము లేదు. ఆతనికి తుది దినములు నమీపించినది''. ఆమెను 
సమాధానపరచి ఆమెలో ఉత్సాహమును కలిగించిన తర్వాత (బ్రహ్మాది దేవతలు నిష్క్రమించిరి. 


శుభ సమయము యేతెంచెను. ఆరు బుతువుల అందము ఆ సమయమున మేళవించెను. (గ్రహములు 
నక్షత్రములు వాటి స్థానముల నుండి లోకమునకు శాంతిని ఆనందమును అందించెను నాలుగు దిక్కులు 
నిర్మలముగా నుండెను. రోహిణి నక్షత్రము (ప్రవేశించెను. ఈ నక్షత్రము (ప్రజాపతి అధీనములో గలదు 
ఆకాశము నిర్మలముగా నక్షత్రములతో ప్రకాశించుచుండెను నదీ జలములు స్వచృముగా తీయగా నుండెను 
సరస్ఫులన్నియు పద్మములతో ఉత్పల పుష్పములతో నిండియుండెను. వృక్షములు పుష్పములతో అలంకరించి 
నట్టుండెను. చల్లగా వీచు వాయువులు కుసుమ సువాసనలను వెదజల్లుచుండెను బ్రాహ్మణులు రగిల్చిన 
అగ్నిహోత్రము పాగలేక మండుచుండెను. శాంతి, ప్రశాంతత యీ భూమి అంతట వ్యాపించెను. మానవుల 
మనస్సులు హాయిగా నుండెను. కంసు డొక్కడు మాత్రమే అశాంతితో నుండెను స్వర్గమున దివ్యదుందుభులు 
(మైగెను. కిన్నెర గంధర్వులు గానము చేయుచుండిరి. సిద్ద చారణులు స్తోత్రమంత్రములు పరించుచుండిరి. 
అప్సరసలు ఆనందముతో నాట్యము చేయుచుండిరి. దేవతలు, బుషులు, పుష్పవర్షము కురిపించిరి. సముద్ర 
"ఘోషవలె ఆకాశమందు మబ్బుల నుండి ఉరుముల శబ్దము వినిపించెను అది అర్హరాత్రి సమయము ఆ 


ముహూర్తము అభిజిత్తు. వసుదేవుని భార్య దేవకికి, అందరి హృదయములలో వసించే నారాయణుడు 
జన్మించెను 


తూర్పు దిక్కున చంద్రుడు ప్రకాశముతో ఉదయించినట్లు, నారాయణుడు దేవకి గర్భము నుండి 
ఉదయించెను. 


150 శ్రీకృష్ణుని గోకులమునకు గొనిపోవుటు 


వసుదేవుడు పుట్టిన శిశువును చూచి ఆశ్చర్యముతో అచ్చెరువాందెను ఆ శిశువు సామాన్యమైన శిశువు 
కాడు. నారాయణుడే సహజ స్వరూపములో నుండెను వసుదేవునకు తన చేతులలో నున్న శిశువు 
నారాయణుడుగా నగుపించెను. అతడు పద్మముల వంటి నేత్రములును, చతుర్చుజములును, నాలుగు 
చేతులలో శంఖ చక్ర గదా పద్మములు నుండుట జూచెను ఆ శిశువు వక్షస్తలము పై  శ్రీవత్సమను పుట్టుమచ్చను 
వసుదేవుడు గాంచెను. శిశువు మెడయందు కౌస్తుభమణి ప్రకాశించుచుండెను. పీతాంబరము ధరించియుండెను 
నల్లని మేఘమువలె నున్న ఆ శిశువు తన కిరీట కాంతులను పరిసరములకు (ప్రసరింపచేసెను. మకర 
కుండలములు శోభను చేకూర్చుచుండెను. వసుదేవుడు వైభవోపేతమైన ఆ రూపమును రెప్పవాల్బక 
చూచుచుండెను. అతని కనులు శిశువు సౌందర్యమును గ్రోలుచున్నట్లుండెను ఇంతలో వసుదేవుడు ఆ పుట్టిన 
శిశువుకు తాను తండ్రినని తలచి, క్షత్రియుడగుటచే సంప్రదాయము ననుసరించి చేయవలసిన విధులను 
జరుపవలెనని తలపోసెను పవిత్ర నదీజలములో స్నానము చేసి, వేయిమంది బ్రాహ్మణులను పూజించి, వేయి 


గోవులను దానమిచ్చెమ. ఇదంతయు మానసికముగా చేసెను; తగిన సమయములో యిట్లు చేసెదనని తన 
మనసు లోనే వాగ్దానము చేసెను 


300 


దశను స్కంధము = పూర్వ భాగము 
వసుదేవుడు శిశువును భూమిపై పరుండబెట్టైను. చేతులు జోడించి వినయముతో పరమపురుషు నిట్లు 
(ప్రార్థించెను. “అనంత దయాస్వరూపుడవైన నీవు యీ పేద భూమిపై మౌ యిద్లరకు మానవ రూపములో 
జన్మించితివి. ఉద్వేగము చేత పెదవులు దాటి మాటలు వచ్చిటలేదు. ఇకమీద నేనెంత మాత్రము 
దురదృష్టవంతుడను కాను. మానవులందరిలో నేను గొప్ప అదృష్టవంతుడను. నా భార్య సాక్షాత్తు భగవంతునికి 
మాతృమూర్తి కాగలిగినది. మాయందు నీకున్న కృపకు ధన్యవాదములు”. 


ఆ తర్వాత దేవకి యిట్లనెను. “నీవొక్కడవే సర్వమూ లయింపజేయగలవు. నీవు మాయందు దయదలచి, 
యీ కంసుని నిరంకుశత్వము నంతము చేయుము. కంసుడు నిన్ను యీ రూపములో చూచునట్టు చేయకుము; 
యీ రూపము దర్శించుటకు పరమయోగులు అనేక సంవత ౧రములు తపన్సు చేయుదురు; చాల కొద్దిమందికి 
మాత్రమే యీ రూపమును గొంచు అదృష్టము లభించెను. నీ యీ దివ్యరూపము నావంటి సామాన్యుల 
- నేత్రములు చూచుటకు కాదు. వైభవోపేతమైన యీ రూపమును దాచివేయుము. నీ జన్మము ఒక విధముగా 
నన్ను విచారగ్రస్తను చేయుచున్నది. ఇతర తల్లులవలె నిన్ను నా వద్దనే యుంచుకొనలేను. ప్రభూ! ఇన్ని 
సంవత్సరములుగా నాకు కలిగిన పుత్రులను కంసు డేవిధముగా సంహరించెనో నీకు తెలుసును... ఇప్పుడు 
కూడ నీవు జన్మించిన వార్త అతని కంది యుండవచ్చును. కుడిచేతీయందు కత్తిని చేపట్టి అతడు వెంటనే 
యిక్కడకు వచ్చుచుండవచ్చును. అతడు నిన్ను యీ రూపములో చూడకుండుగాక, ఈ రూపమును 
' చూచుట కతడు అనర్హుడు”. అంత భగవంతుడు దేవకితో నిట్లనెను. “దేవకీ! నీవు స్వచ్చమైన (స్త్రీవి.. 
ఇంతకు ముందు జన్మలో నీవు స్వాయంభువమను సంతతిలో పృస్టియను పేరుతో జన్మించితివి. ఈ వనుదేవుడు 
వెనుక జన్మలో 'సుతపుడు' అను పేరుతో వెలసెను. ప్రజాపతి ఆదేశించగా మీరిరువురూ పుత్రోత్పత్తి గావించి, . 
ఆ తర్వాత అతి దీర్చ తపస్సు చేసిరి, నీ మనస్సు కేవలము నాయందు మాత్రమే లగ్నమైయుండెను: పన్నెండు 
వేల సంవత్సరములు నీ తపసు ఎ కొనసాగెను. నీ భక్తికి మెచ్చి యిదే రూపములో నీకు దర్శన మిచ్చినాను. . 
వరమడుగమని మీకు చెప్పితిని. ఆ క్షణములో మీరు మాయచేత (భ్రమలో పడిరి. అంత తీవ్ర తపస్సు ఆచరించిన 
తర్వాత బంధ విముక్తి అనగా మోక్షమును కోరియుండవలసినది. కాని మీరు నేను పుత్రుడుగా జన్మించవలెనని = 
కోరిరి. ఆ తర్వాత మీరు భౌతికానందములో మునిగి యుండగా కొంత కాలమునకు మీకు నేను జన్మించితిని. 
నన్ను పృస్లిగర్భుడను పేరుతో పిలిచెడివారు. సద్గుణములచేత నేను ప్రసిద్ది పొందినాను. ఆ తర్వాత మీరు 
అదితి కశ్యపులుగా జన్మించి ఖ్యాతి పొందిరి, తిరిగి నేను మీకు పుత్రుడుగా జన్మించి ఉపేంద్రుడను పేరుతో 
పెరిగి, బలి యజ్ఞము నాపి వామనుడుగా పేరు గాంచితిని. ఇప్పుడు మీకు మూడవసారి జన్మించినాను. 
నారాయణుడు మీకు మరల మరల పుత్రుడుగా జన్మింతునని యచ్చిన మాటను బుజువు పరచుటకే నేనీ 
రూపము ధరించితిని. నా నిజస్వరూపము చూడకుండినచో, యీ ప్రపంచపు మాయలో పడి మోక్షమును 
పొందక యుందురు. ఇప్పుడు నేను మీ.కుమారుడనని తలచినప్పటికిని, నేను పర బ్రహ్మమునని (గహింపుడు. 
_ఈ జన్మ తరువాత మీకు మోక్షము లభించును. అది నిశ్చయము''.. 


దేవకీ వనుదేవులు దివ్యమంగళ రూపములో నున్న ఆ శిశువును రూచుచుండగనే ఆ రూపము అదృశ్యమై 
సాధారణ మానవ రూపము ధరించెను. నూతనముగా జన్మించిన శిశువును తీసుకువెళ్ళి గోకులములో నందుని 
యింట విడచి రావలసినదని వసుదేవుని ఆదేశించెను. తిరిగి వచ్చునపుడు నందుని భార్య యశోద (ప్రసవించిన . 
శిశువును తీసుకురావలసిదని గూడ వసుధేవునికి ఆదేశము. దేవకీ వసుదేవులు యీ కార్యమునెట్టు చేయవలెనో 
యని యోచించుచుండిరి. ఎందుకనగా కారాగార. ద్వారము లన్నియు మూసియున్నవి. మరియు (్రళి 


301 


- శ్రీమద్భాగవతము 
ద్వారము వడ్డ ద్వారపాలకులున్నారు దేవకికి శిశువు జన్మించునని తెలిసినప్పటి నుండి కంసుడు కారాగార 


మందలి ద్వారపాలకులను రెట్టింపుచే సెను 
గ్‌ 
వసుదేవుడు శిశువును ఒక వెదురు బుట్టలో పెట్టి దానిపై తన యుత్తరీయము గప్పెను బుట్టను చేతితో 
పట్టుకుని యేమిచేయుటకు తోచక నిస్సహాయముగా తాళము వేసిన ద్వారము వంక చూచుచుండెను 


ఇంతలో అతడొక విచిత్రము గాంచెను. తాళములు తమకు తామె వీడ్వడి ద్వారములు తెరచుకొనెను. 
దేవకీ వసుదేవులు యౌ అద్భుతము చూచి ఆశ్చర్యము చెందిరి. వసుదేవుడు ద్వారము వద్దకు నడచి వెళ్ళెను. 
ద్వార పాలకులు గాఢముగా నిద్రించుచుండుట జూచెను. సునాయాసముగా వసుదేవుడు బుట్టను తలపై 
పెట్టుకుని నడిచివెళ్ళి యమునా నదీతీరము చేరెను ఆకాశమంతయు నల్లని మేఘములతో దట్టముగా నుండెను 
కుంభవృష్టిగా వర్షము కురియుచుండెను పొంగుచున్న నదిని యెట్లు దాటవలెనా యని వసుదేవుడు 
తలంచుచుండెను. భగవంతునిపై భారము వేసి బుట్టను తలపై పెట్టుకుని నదిని దాటుట కుద్యమించెను 
అతనికి తెలియకుండ, ఆదిశేషుడు అతని ననుసరించెను. తన వేయి పడగలతో వర్షము నుండి $శువును 
రక్షించుచుండెను కుండపోతగా కురియుచున్న వర్షము వలన యమునా నది పొంగుచుండెను. కాని 
శ్రీరామచంద్రుడు సముద్రమును దాటి లంకను చేరుటకు సముద్రుడు సహాయపడినట్లుగా, ధారా వర్షమునకు 
కారకుడైన ఇంద్రుడు స్వయముగా, వసుదేవుడు నదివి దాటుటకు వీలుగా, మార్గము కల్పించెను. 


భగవంతుని ఆదేశము మేరకు గోకులము చేరుకొనెను తిన్నగా నందుని గృహమునకు వెళ్ళి నందుని 
భార్య యశోద గదిలోనికి ప్రవేశించెను ఆమె (ప్రక్కనే శిశువు పరుండి యుండుట వసుదేవుడు చూచెను 
తాను బుట్టలో తెచ్చిన శిశువును యశోద ప్రక్కన పరుండబెట్టి, యశోద వద్దనున్న శిశువును తీసుకుని 
బుట్టులో పెట్టను ఆ శిశువు బాలిక గోకులమంతయు గాఢ నిద్రలో నుండెను 


వసుదేవుడు తిరిగి మధుర వచ్చి కారాగారములో (ప్రవేశించెను. తాను తీసుకువచ్చిన బాలికను దేవకి 
(ప్రక్కన పరుండబెల్టును కారాగారము తలుపులు మరల తమకుతాము మూసుకొని యుండుట కనుగొనెను. 
సంకెళ్ళను తన చేతులకు తగిలించుకొనెను కంసుని రాకకై వారు యెదురు చూచుచుండిరి. 


151 విష్ణుమాయ 


నూతనముగా జన్మించిన శిశువు రోదనముతో రాజసౌధములో అందరు నిద్ర నుండి లేచిరి ద్వారము 
వద్ద నున్న కావలివారు పరుగెత్తుకుని వెళ్ళి కంసునితో యిట్లనిరి. '“ప్రభూ! దేవకీదేవి శిశువును ప్రసవించెను 
మీకు యీ వార్త తెలుపుటకై వెంటనే వచ్చితిమి”' 


కంసుడు పరుపుపై పరుండి నిడ్రించుటకు ప్రయత్నించుచుండెను. అతడు చాల రోజుల నుండి సరిగా 
నిద్రపావుటలేదు, నిద్రాదేవి అతడిని యెన్నడో వదలిపెజ్టైను. దేవకికి శిశువు జన్మించెనని వినినప్పటి నుండి 
అది అష్టమ శిశువు అగుటచేత కంసునికి శాంతి లేకుండెను తన సోదరి చుట్టూ ఒక విచిత్రమైన (ప్రకాశమును 
చూచినప్పటి నుండి, ఆమెకు కలుగబోవు శిశువు తన మృత్యువుకు కారణమగునని తెలుసుకొనెను. అప్పటి 


302 


దశమ స్కంధము - పూర్వ భాగము 
నుండి అతనికి ని(ద్ర లేకుండెను. శిశువు జన్మించినదని విని నంతనే కత్తి తీసుకుని వడివడిగా దేవకి వసుదేవులున్న 
కారాగారమునకు వెళ్ళేను 


వూ 


కంనుని రాకను దేవకి చూచెను మృత్యుదేవత తనవైపుగా వచ్చుచున్నట్టు ఆమె భావించెను. కంసుని 
ముఖము అతి భయంకరముగా నుండెను ఆమె సోదరుని పాదముల పైబడి యిట్లనెను ““అన్నా! దయచేసి 
యీ శిశువును చంపక వదలిపెట్టుము. నాకు పుట్టిన యీ శిశువు బాలిక యగుటచేత విడిచిపెట్టుము. నాకు 
యిది వరకు పుట్టిన పుత్రుల నందరినీ నీకు యిచ్చితిని వారిని చంపివేసినావు కాని యీ శిశువు బాలిక 
ఒక అమాయిక బాలిక నిన్నేమి చేయగలదు? నిన్ను భయభ్రాంతుని గావించిన ఆకాశవాణి పలుకులు యీ 
బాలిక వలన నెరవేరవని నా దృఢ నమ్మకము ఆమెను విడిచిపెట్టుము. (స్త్రీ హత్య మహాపాపము. అట్టి 
నేరము చేయవద్దు ఒకప్పుడు నేను నీకు అత్యంత ప్రియ సోదరిని ఆ (ప్రేమను పురస్కరించుకుని నిన్ను 
నేను అభ్యర్షిస్తున్నాను ఈ శిశువును నాకిమ్ము'' దేవకి శిశువును గుండెలకు గట్టిగా హత్తుకుని యుండెను. 
ఆమె కనుల నుండి కారు నీటితో ఆ శిశువు స్నానము చేయుచున్నట్రుగా నుండెను 


దేవకి ప్రార్షనలు చెవిటి వాని ముందు శంఖమూదినట్టయ్యెను కంసుడు ఆవేశ పూరితుడయ్యెను మృత్యు 
భయము అతనిని మృగముగా చేసెను తన సోదరి మృదుహస్తముల నుండి శిశువును బలాత్కారముగా లాగెను. 
శిశువు లేత కాళ్ళను ఒక చేతితో పట్టుకుని అక్కడ ఉన్న రాతికి గట్టిగా కొట్టుటకు (ప్రయత్నించెను 


ఆ శిశువు (విష్ణుమాయ) అతని చేతి పట్టును తప్పించుకుని ఆకాశమున కెగిరిపోయెను. సంభ్రమాశృర్యము 
లతో అందరును "పైకి చూచుచుండిరి అందరును ఆకాశములో దేవి రూపము గాంచిరి. ఆమె యెనిమిది 
చేతులు వివిధములైన ఆయుధములను ధరించి యుండెను. ఆమె మెడలో పువ్వుల దండను ధరించెను 
ఆమె మెడలో, భుజములపై, పాదములందు ధరించిన మణులు ప్రకాశించుచుండెను ఆమె విల్లు, త్రిశూలము, 
అమ్ములు, కత్తి శంఖము, చక్రము, గద పట్టుకుని యుండెను ఆమె చుట్టును సీద్దచారణ గంధర్వ కిన ్న రులు, 
అప్సరసలు చేరి పూజించుచుండిరి. ఆకాశము నుండి దేవి కంసునితో యిట్లు పలికెను ''ఓరీ మూర్చుడా! 
నన్ను చంపుటకు నీవు ప్రయత్నించుట యెంత తెలివి తక్కువ! నన్ను చంపి నీవు యేమి సాధించగలవు? 
నీ పురాతన శత్రువు, నిన్ను చంపుటకు శిశువుగా జన్మించి యున్నాడు అమాయిక ప్రజలను అకారణముగా 
చంపకుము'' ఆమె అదృశ్యము కాగా భూమి అంతయు చీకటియయ్యెను. 


విష్ణుమాయ పలుకులు, జరిగిన విచిత్ర సంఘటన కంసునిపై అపూర్వ (ప్రభావము కలిగించెను. దేవకీ 
వసుదేవుల'పై కక్ష వహించినందుకు తనపై తనకు అసహ్యము కలిగెను పశ్చాత్తాపముతో కంసుడు స్వయముగా 
తన చేతులతో దేవకీ వసుదేవుల చేతులకు కాళ్ళకు కట్టిన గొలుసులను విప్పివేసి, వారితో యిట్లనెను “సోదరీ! 
వసుదేవా! ఇంతవరకూ మీ యెడల నేను క్రూరముగా (ప్రవర్తించినందుకు నేను చాల విచారించుచున్నాను 
నా స్వార్ద (పేమ నన్ను రాక్షసుడుగా మార్చి మీ పుత్రులను చంపునట్టు చేసినది, నా హృదయములో కరుణ, 
(పీమ అంతరించెను భవిష్యత్తు నూహించుటకే నాకు భయముగా నున్నది నేను మరణించిన తర్వాత 
(ప్రత్యేకమైన నరకము నా కొరకు యెదురు చూచుచుండ వచ్చును నేను శీశుహత్యా పాతకుడను'' 


కొంతసేపు మాట్ట్లడక యూరకుండి తిరిగి కంసుడిట్టనెను. ''మానవులు తమ స్వార్ద ప్రయోజనము కొరకు 
అసత్యము పలుకుదురని నేనెరుగుదును కొని యింతవరకు దేవతలు అసత్యము లాడగలరని నే నెరుగను. 
ఆకాశవాణి పలుకులు సత్యమని భావించి నా సోదరి పుత్రులను చంపినాను. దేవకీ! నన్ను క్షమింపుము 


303 


శ్రీమద్భాగవతము 


గతించిన నీ బిడ్డల కొరకు విచారించకుము. ఈ, భౌతిక శరీరము అశాశ్వతము. ఇది ఒక మట్టి పాత్రవంటిీది. 
మట్టిపాత్ర పగులగానే రూపము కోల్చోవును. అదే విధముగా యీ శరీరము మరణము తర్వాత శిధిలమై 
రూపము పోగొట్టుకొనును. కాని యీ శరీరములోని ఆత్మ పాత్రలోని గాలివలె యెన్నటికిని నశించకుండును. 
ఇక్కడ విచారించుటకు.తావులేదు. జ్ఞానులు జనన మరణములను సంసార చక్రమునకు విచారింపరు. బ్రహ్మము 
సత్యమని తెలియని అజ్ఞానులు అహంకారముచేత (భ్రాంతి చెందుదురు. అట్టి అజ్ఞానులు ఆత్మయు శరీరము 
నొకకే యని భావింతురు. ఈ భూమిపై అజ్ఞానులు వివాహము చేసుకుని సంతానము పెంపాందించుకొని ' 
సుఖదుఃఖమయమైన సంసార జీవితము గడపుచుందురు. పుత్రులు కలిగినపుడు సంతోషించుచు, మరణించిన 
పుడు దుఃఖించుచు జీవించెదరు. మాయలో చిక్కుకుని యున్నంతవరకు సత్యమును తెలియక విచారములో. 
మునిగి జీవించుచుందురు.. ॥ . | 


“కాని మీరిద్దరును అట్టు కాదు. ఈ భూమిపై పుట్టు ప్రతి జీవి పూర్వ జన్మలో చేసిన కర్మ ఫలితముగా 
జన్మించుచున్నాడని మీరెరుగుదురు. అజ్ఞానులు అజ్ఞానముచేత యెవరో చంపుటచేత వారు చనిపోయిరని.. 
తలంచెదరు. అది సరియైనది కాదని మీకు బాగుగా తెలియును. కాబట్టి మీవంటి ఉత్తమ జ్ఞానులు ఉదార 
బుద్దితో పొపాత్ముడైన. యీ కంసుని క్షమింపవలెను''. కనుల వెంట అశ్రువులు కారుచుండగా కంసుడు 
చెరలోనున్న దేవకీ. వసుదేవుల కాళ్ళ పైబడి వారి చేతులను తన చేతిలోనికి ఆప్యాయముగా తీసుకొనెను. 


ఉదార స్వభావులైన దేవకీ వసుదేవులు, కంసుడు నిజముగా పశ్చాత్తాపము చెంది విచారించుచున్నాడని 
భాఎంచిరి. అతనిని లేవనెత్తి అతని అక్రమ కృత్యములను యెన్నడో మరిచినామని చెప్పిరి. దేవకి నవు (చు 
కంసునితో యిట్లనెను. “అన్నా! వీవన్నది. సత్యము. అజ్ఞానులు, ఆత్మ సత్యము నెరుగని వారు మాత్రమే 
యెడబాటుకు దుఃఖించెదరు. సత్యాసత్య విచక్షణ జ్ఞానము కలుగనంతవరకు విచారము, దుఃఖము, భయము, 
ద్వేషము, దురాశ, లోభము, అహంకారము మున్నగు దుర్గుణములు మానవుల హృదయములందు నిండియుం 
డును.. ఈ దుర్గుణములు వారి వివేక శక్తిని హరించి గుడ్డీవారిని జేయును. ఒక వ్యక్తి మరొకరిని దే సషించినవో, ' 
తన్ను తాను ద్వేషించినమ్లే యగును. ఏలయనగా ద్వేషమునకు గురియైన వానియందు ద్వేషించునగానియుందు 
నున్న ఆత్మ ఒక్కటే. ఈ సత్యము గుర్తించిన వారు 'దుఖ ప్రపంచమున తగుల్కొనరు'' 


దేవకీ వసుదేవుల బౌదార్యము క్షమాగుణము కనుగొనిన కంనుడు తాను యెంత అల్పుడైనదియు (గ్రహించి, 
వారి వద్ద సెలవు తీసుకుని తేలికయైన హృదయముతో తన సౌధమునకు తిరిగి వచె (ను. 


152 కంసుని ప్రచారము 


నల్లని మేఘములతో దట్టముగా నున్న ఆకాశమందు సూర్యుని గాంచుట సాధ్యముకాదు. మధ్యమధ్యలో 
మబ్బులు కొద్దిగా వీడినప్పుడు సూర్యరశ్మిని గాంచవచ్చును. కాని తిరిగి మబ్బులు ఆవరించి చీకటి వ్యాపించిన . 
తర్వాత, సూర్యరశ్మి ఒక జ్ఞాపకముగా మిగిలి త ఏరలో అంతరించును. కంసుని తీరు అడే విధముగా నుండెను. 
ఉత్తములైన, నారాయణుడు. తల్లిదండ్రులుగా నెంచుకున్న, దేవకీ వసుదేవుల సమక్షములో నున్నపుడు, 


కంసువికి .వారి సద్గుణములంటి ' జీవిత సత్యమును తెలుసుకొనినట్లు భావించెను. మరియు జీవితము 


304. 


దశమ స్కంధము - పూర్వ భాగము 
అశాశ్వతమనియు, అన్ని జీవులలో (ప్రకాశించు ఆత్మ ఒకరే యనియు కూడ (గ్రహించెను, 


వారి సమక్షము నుండి వెళ్ళిన కంసుని మనస్సు ఆకాశము మేఘావృతమైనట్లు, చీకటితో నిండి యుండెను 
మరుచటి రోజు మంత్రులను పిలిపించి, కారాగారములో జరిగిన విచిత్ర సంఘటనలను, విష్ణుమాయ పలుకులను 
వారికి వివరించెను 


దైవద్వేషులు, అజ్ఞానులు, మూఢులు, గర్వోన్నతులు అయిన మంట్రులు ఆవేశముతో తీవ్రముగా 
వ్యాఖ్యానించిరి వారు అనేక సూచనలు చేసిరి. వారిట్లనిరి. ''ఎచ్చటనో రహస్యముగా శిశువును దాచి వేసిరనుట 
స్పష్టము. బహుశః మధురా నగరము వెలుపల దాచి యుంచవచ్చు. (గామ శివారులలో గోపాలకులు జీవించు 
ప్రదేశములో దాచి యుండవచ్చును సంవతృరములోపు శిశువులందరినీ హతము చేసినచో యీ సమస్య 
తీరగలదు దేవతలు నీకెట్టి ప్రమాదము కల్పించలేరు నీ చేతులలో వారు పలుమార్లు అపజయము పొందిరి 
నీ పేరు వినినంతనే గడగడ వణకి పారిపోవుదురు నీకు బడ్డ శత్రువైన నారాయణుడు నిన్నేమి చేయగలడు? 
అతడెప్పుడును దాగుకొని యుండును. ఎదురుగా వచ్చి ముఖాముఖి యుద్దము చేయుటకు సంకోచించును. 
మహాదేవుడు సగము మగవాడు అతడు నిన్నేమి చేయగలడు? వీరిద్దరికంకు బ్రహ్మదేవుడు అల్పుడు. నీ 
శక్తి ముందు ఇంద్రుని శక్తి మిక్కిలి తక్కువ యని నీకు తెలియును. 


“అయినప్పటికిని మనము తగిన జా(గ్రత్తలు తీసుకొనుట సమంజసము. లేతగా నున్నపుడే శత్రువులనే 
వేరులను పెరికివేయవలెను శరీరములో రోగిము చోటు చేసుకున్నపుడు, అది యెట్లు సంక్రమించెనో దాని 
స్వభావమేమియో తెలుసుకుని దానిని నివారించుటకు తక్షణ చర్యలు తీసుకోవలెను మనము దానిని 
ఉపేక్షీంచినచో అది క్రమముగా పెరిగి శరీరింద్రియములను నశింపజేయును దానిని నిగ్రహించి అదుపులో 
నుంచకుండిన, కళ్లెములేని గుర్రము రధమును యిష్టము వచ్చినట్టు లాగిన విధముగా నుండగలదు. 


“నారాయణుడు దేవతలకు ఆశ్రయుడు. స్వగ్గమను వృషమునకు వేరు వంటి వాడు సనాతన ధర్మము 
యచ్చట విలసిల్లునో అచ్చట అతదుండునని చెప్పుదురు ఈ సనాతన ధర్మము, వేద మంత్రపరనము, 
గోపూజ, బ్రాహ్మణులు గావించు తపస్సు, యజ్ఞ యాగములు అను పునాదులపై నిలిచి యున్నది (ప్రభూ! 
నారాయణుని నశింపజేయుటకు అత్యుత్తమమైన మార్గమేమనగా వేద (ప్రచారము గావించు బ్రాహ్మణులను, 
తపస్సు చేయు బుషులను, ఆశమములోని నిత్యాగ్నిహోత్రమునకు అవసరమైన వెన్న, నెయ్యి నిచ్చు గోవులను 
సంహరించుట 


“నారాయణుని వివిధ రూపములు గోబ్రాహ్మణ వేదములు, తపస్సు, నత్య(వ్రతము, ఆత్మని(గ్రహము, 
ఇంద్రియ నిగ్రహము, ధ్యాన మననములు, కరుణ, ఓర్పు యాగము అని చెప్పుదురు. దేవతలు, మహాదేవుడు, 
ఇంద్రుడు నారాయణునకు (పప్రియమైనవారు అతడు అసుర ద్వేషి ఇది వరకు మేము నీకు చెప్పినట్టు దేవతలు, 
తదితరులు నీకు యెట్టి హాని చేయలేరు. నారాయణుని వలన మాత్రమే మనకు ముప్పు''. 


మృత్యువను (త్రాటిని మెడకు తగిలించుకుని అది పువ్వుల దండయని (భ్రమించినట్లు, కంసుడు జన్మతః 
కలిగిన సర్గుణములను పూర్తిగా మరచిపోయెను. కంసుడు తన మంత్రులే శ్రేయోభిలాషులు, స్నేహితులు 
అని భావించుటచేత, వారు చెప్పిన వానిని మెచ్చుకొనెను. తక్షణమే అసురులను నాలుగు దిక్కులకు బంపి, 
బ్రాహ్మణులను వేదించి, యజ్ఞశాలలను ధ్వంసము చేయమని ఆజ్ఞాపించెను మృత్యువు త $రలోనే సమీపించుచు 


305. 


శ్రీమద్భాగవతము 


న్నదని యెరుగక, అసురులు తమ కప్పగించిన కార్యమును సంతోషముతో నిర్వర్తించుచుండిరి. ఆయుః 
ప్రమాణము తగ్గిపోవుటకు, సంపదను గోల్పోవుటకు, కీర్తి ప్రతిష్టలను, భార్యా సుతులను పోగొట్టుకొనుటకు, 
సత్ఫురుషులకు హాని కలిగించుటకు మించిన శక్తిమంతమైనది వేరొకటి గలదా? దుష్ట కార్యములను సలుపుట 
కుత్సాహపడు దుష్టులకు యెవ్వరును సహాయపడలేరు. 


153 భూలోక స్వర్గము 


గోకులములో యళోదకు విష్ణుమాయ జన్మించినపుడు అందరును గాఢ నిద్రలో నుండిరి. వారికి యళోద 
ప్రసవించినదని మాత్రమే తెలుసును. కాని ఆ శిశువు మగశిశువో, ఆడశిశువో తెలియలేదు. వసుదేవుడు 
వచ్చి శిశువులను మార్పిడీ చేసి వెళ్ళిన తర్వాత గోకులవాసులు నిద్రనుండి లేచిరి వెంటనే నందునికి పుత్రుడు 
జన్మించెనను వార్త |ప్రాకిపోయెను. గోకుల వాసులందరును శిశువును చూచుటకు నందుని యింటికి వచ్చిరి 
అచ్చట లోకాధిపతియైన నారాయణుడు తల్లీ యశోద (ప్రక్కన శిశువుగా పరుండియుండెను. యశోద 
చేతులలో ఆ బిడ్డడు చిన్నగా సన్నగా నీలి కమలము వలె గోచరించెను. నందునకు బ్రహ్మానందము కలిగెను. 
అతనికి చంద్రునివంటి అందముగల పుత్రుడు కలిగెను. నందుడు (బ్రాహ్మణులను పిలిపించి, దుష్టశక్తులను 
పారద్రోలుటకు వారిచే పవిత్ర మంత్రములను పరింపజేసి, వారికి విరివిగా దానము లొసగెను ఆ తర్వాత 


పుణ్యాహవాచనము, జాతకర్మ మొదలగు సంస్కారములను నూతముగా పుట్టిన బాలునికి యధావిధిగా 
జరిపించెను. 


భూమి కాలముచే పునీతమగును; మానవ శరీరము పవిత్ర తీర్ణములో స్నానమాచరించుటచే పావనమగును, 
మసి పట్టిన పాత్రలు చింతపండుతో శుద్దము కాగలవు; తల్లి గర్భము నుండి వెలువడిన శిశువు జాతకర్మచే 
శుద్దిపాందును; యాగములు చేయుటచే (బ్రాహ్మణులు పవిత్రులగుదురు; దానము చేయుటచే సంపద 
సద్వినియోగ మగును, తపస్సు చేత ఇంద్రియ నిగ్రహము సాధ్యమగును; సంతృప్తి వలన మనస్సు నిశ్చలముగా 
నుండును; ఆత్మవిద్య చేత ఆత్మ (ప్రకాశించును. 


గోకుల మంతయు పండుగ జరుపుకొనుచున్నట్లు ఉండెను. వారు రాజకుమారుడు వుట్టినంత ఆనంద 
ముతో నుండిరి (ప్రతి గృహము అలంకృతమై యుండెను వీధులలో పన్నీరు జల్లిరి (స్త్రీలు అందమైన 
రంగుల దుస్తులు ధరించిరి గోపికలు, గోపాలురు వీధులలో ఆనందముతో నాట్యమాడుచుండిరి. (స్త్రీలు 
గంధపు నీరు గల వెండి పళైములను శిశువు యెదుట ముమ్మారు త్రిప్పి యిట్లనిరి. '“కలకాలము జీవించుగాక! 
ఎట్ట అరిష్టములు కలుగకుండు గాక! 


రోహిణికి కూడ కుమారుడు కలిగెను. ఆమె యశోదకు సోదరి కంసుని నిరంకుశము నుండి తప్పించుకొను 
టకు రోహిణి గోకులములో దాగియుండెను. కంసుడు యాదవులను, వారి భార్యలను బాధించుచుండెను. 


అక్కు చెల్లెండ్రీదరూ వారి బాలురతో రాణులవలె గోకులమున గోపికల సమక్షములో (ప్రకాశించుచుండిరి. 
రోహిణి కుమారుడు తెల్లగాను, యశోద కుమారుడు నల్లగాను ఉండిరి 


306 


దశమ స్కంధము - పూర్వ భాగము 
154 పూతన 


కంసుని రాజ్యములో నందుడు ఒక సామంతుడు. సామంతులందరు (ప్రతి సంవత్సరము రాజుకు కప్పము 
చెల్లించుట విధి కప్పము చెల్లించవలసిన సమయము రాగా నందుడు మధురకేగెను. నందుడు మధుర వచ్చెనని 
తెలిసి వసుదేవుడు అతనిని చూచుటకు వచ్చెను వారిద్దరు అన్యోన్య స్నేహితులు. ఆప్యాయముగా ఒకరినొకరు 
కౌగిలించుకుని పరస్పరము కుశల మడిగి తెలుసుకొనిరి. ఆ తర్వాత వసుదేవుడు నందునితో యిట్లనెను. 
“నీకు కుమారుడు కలిగెనని వినియున్నాను. నీవు చాల అదృష్టవంతుడవు. నీవంటి అదృష్టశాలివి చూచుట 
నా మహద్బాగ్యము. నీవు నాకు చాల ఆప్తమిత్రుడవు. కాని మనము కలుసుకొనుట చాల అరుదు. ఈ లోకములో 
ఒకరినొకరు (పేమించుకొనువారు, కలిసి ఒకచోట నుండ గోరువారు కోరు కోరిక చాల అరుదుగా నెరవేరును. 
మనము నదిలో నీటిపై తేలు చెక్క బల్లల వంటి వారము. కొంత కాలము ఒకరి నొకరు కలుసుకుని, 
ఆనందముగా గడపి, తిరిగి విడిపోయి యెవరి త్రోవన వారు వెళ్ళుదుము గోకులములో ప్రజలందరును 
నిన్ను మెచ్చుకొందురని విని చాల సంతోషించినాను మన యిద్దరి శరీరములు వేరు కాని ఆత్మ ఒక్కళు. 
కాబట్టి నీ పుత్రుడు నా పుత్రుడే యగును! నా పుత్రుడు క్షేమముగా నున్నాడు కదా!'' 


నందునికి అశ్రువులు రాగా యిట్లు పలికెను. “నీవు చాల దురదృష్టవంతుడవు. నీ పుత్రులందరూ 
కంసునిచేత మృతినొందిరి చివర పుట్టిన కుమార్తె కూడ నిన్ను వదలి ఆకసమున యెగిరిపోయెనని విన్నాను. 
అదృష్టము గాని దురదృష్టముగాని మానవుల జీవితమును నడిపించును విధి చేత మనము శక్తిహీనులము. 
దౌర్భాగ్యము నిన్ను యింతవరకు వెంటాడుచున్నది. ఎవరు చెప్పగలరు, కాలము మారవచ్చు! ఏది 
యేమైనప్పటికిని అదృష్టముపై ఆశలు పెంచుకొనక జీవించువారే నిజముగా ఆత్మ సత్యమును తెలిసినవారని 
చెప్పవచ్చును అట్టివారు (క్రుంగక పొంగక చలించకుందురు'"'. 


వసుదేవుడు తగురీతిగా యిట్లు సమాధాన మిచ్చెను. ““మిత్రుడా! నీవు మధురలో యెక్కువ కాలము 
ఉండవద్దు నీవు రాజుకు కప్పము చెల్లీంచితివి. గోకులములో కొన్ని దుళశ్శకునములు కన్పట్టుచున్నవి. నీవు 
తొందరగా నీ భార్యా, పుత్రుల వద్దకు వెళ్ళుట మంచిది'' 


ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్న తర్వాత, నందుడు ఎడ్డబండిలో 'గోకులమునకు (ప్రయాణమయ్యెను 
వసుదేవుడు గోకులములో దుశ్శకునములు గోచరించుచున్నవని చెప్పినప్పటి నుండి నందుని మనస్సు 
వికలముగా నుండెను ఏవో ప్రమాదకర సూచనలు కనడుటచేతనే వసుదేవుడు ఆ విధముగా పలికెనని 
నందుడు దృఢముగా విశ్వసించెను. నారాయణుని ఫప్రార్థించుచు నందుడు ఎడ్డ్లబండిలో గోకులమునకు 
(ప్రయాణము సొగించెను 


తన మంత్రులు యిచ్చిన సలహాను పాటించవలసిన సమయము వచ్చినదని కంసుడు భావించెను. దేశములో 
కొత్తగా జన్మించిన శిశువుల నందరినీ చంపుటకు నిశ్చయించుకొనెను. దీనిని సాధించుటకు అనేక మార్గములను 
యోచించి, చివరకు ఆతని ఆజ్ఞలను నెరవేర్చుటకై తగిన వ్యక్తిని యెన్నుకొనెను 


కంసుని దుస్సహచరులలో ఒకని భార్య పూతన ఆమె అతి క్రూరమైన అసుర వనిత కంసుడు ఆమెను 
పిలిపించి, యేమి చేయవలెనో వివరముగా ఆమెకు తెలిపెను ఎట్టి అభ్యంతరము తెలుపక, ఆమె కంసుని 
ఆజ్ఞను నెరవేర్చుట కంగీకరించెను. 


307 


శ్రీమద్భాగవతము 
అప్పటి నుండి ఆమె నగరములందు, పల్లైలందు సామాన్యులు నివసించు (ప్రాంతములలో యిష్టము వచ్చినట్లు 
సంచరించుచుండెను. నారాయణుని కీర్తనలు వినిపించని (ప్రదేశములలో అసురులు తమ శక్తిని ప్రదర్శింతురను 
నది సత్యము గదా? అటువంటపుడు, పూతన గోకులములో మానవ రూపములో నున్న భగవంతునికి 
హాని యెట్టు చేయగలదు? 


తన యిచ్చవచ్చిన రీతిగా సంచరించుచున్న పూతన, ఒకనాడు ఆకాశమున పయనించుచు క్రింద గోకులము 
జూచెను ఇంతవరకు గోకులమును చూడకుండుటచే అక్కడకు వెళ్ళుటకు నిశ్చయించుకొనెను తనకున్న 
మాయా శక్తోత అందమైన (స్త్రీ రూపము ధరించి పవిత్ర గోకులమునకు వెళ్ళెను, చుట్టును పరికించి, ఒక 
పెద్ద గృహమును చూచెను. ఆ గృహమునకు అనేకులు వచ్చుచు పోవుచు నుండుట పూతన గెమనించెను 
" పూతన ఆ గృహములో ప్రవేశించెను అది నందుని గృహము ఆమె కొప్పు బిగించి కట్టి అందు మల్లెపూల 
దండను ధరించెను. ఆమె వెడల్లైన పిరుదులు, అందమైన వత్షోజములు అందరినీ ఆకర్షించెను ఆమె 
సౌందర్యము అందరకును ఆకర్షణీయముగా నుండెను ఆమె శిరో దముగా 
నుండి, చల్లని గాలికి ఆమె వెండ్రుకలు యెగిరి ముఖమున పడుచు, మరింత అందముగా గోచరించుచుండెను, 
ఆమె మాటి మాటికి నవ్వుచుండెను ఆమె చేతియందు ఒక పద్మము గలదు ఆమె సాక్షాత్తు లశ్మీదేవియని 


గోపికలు భావించిరి మారువేషములో నున్న పూతన అంత అందముగా నుండెను అమాయికులైన గోపికల 
మనస్సులను ఆమె ఆకట్టుకొనెను. 


ఆమె నందుని గృహము వాకిలి సమీపించెను. అచ్చట మానవ రూపములో భగవంతుడుండెను అతడు 
తన వైభవమును మరుగపరచి, బూడిద కప్పిన బొగ్గువలె నల్లగా కన్పట్టుచుండెను ఉయ్యాలలో పరున్న 
బాలువి పూతన చూచెను. ఆమె వాకిట్లో ప్రవేశించగనే, ఉయ్యాలలోని బాలుడు కనులు మూసుకొనెను. 
బహుశః తన దృష్టి ఆమెపై ప్రసరించిన ఆమె అను(గ్రహింపబడునని తలచెనేమో! ర 


కార్యమునకు అంతరాయము కలుగును దుష్టశిక్షణ, శిష్టరక్షణ యను కార్యము నిర్వహించుటకే భగవంతు 
డవతరించెను గదా! 


పూతన చుట్టు ప్రక్కల యెవరైన నున్నారేమోనని చూచెను ఆ సమయమున అక్కడ యెవరును లేకుండుట 
జూచి, ఆమె ఊయెలలో నున్న బాలుని యెత్తి చేతులలోనికి తీసుకుని క్రింద కూర్చుని తన ఒడిలో పెట్టుకొనెను 

నిద్రపోవుచున్న నాగుబామును త్రాడని భావించి మెడలో వేసుకొనుట యెంత తెలివి తక్కువతనమో పూతన 
చర్య కూడ ఆ విధముగా నుండెను ఆమె అట్టు కూర్చుండెను. దాసీలు, యితర (స్త్రీలు అటు నిటు 
తిరిగుచుండిరి గాని, ఒక అపరిచిత (స్త్రీ తన ఒడిలో బాలుని పెట్టుకుని కూర్చొనుట వారు శ్రద్దగా 


గమనించకుండిరి ఆమె ఆకర్షణకు, సౌందర్యమునకు ముగ్దులై ఆమె చర్యలకు యెట్టి ప్రాముఖ్యము యివ్వకుం 
డిరి. 


పూతన నెమ్మదిగా రవిక ముడివిష్పి విషపూరితమైన పాలతో నిండిన తన స్తనములను బాలుని పెదవుల 
కందించెను బాలుని రూపములో నున్న భవగంతుడు తన చిన్నారి చేతులతో ఆమె స్తనమును పట్టుకుని 
నోటితో తనివితీరా పీల్చుచుండెమ కొన్ని క్షణముల తర్వాత తన ప్రాణమునే ఆ బాలుడు పీల్చుచున్నట్టు 
ఆమె (గ్రహించెను. ఆమెకు విపరీతమైన బాధ కలిగెను ఆ బాలుడు స్తనమును పట్టుకుని, పీల్చుచున్నపుడు 
ఆమెలోని నరనరము తీవ్రమైన బాధకు లోనయ్యెను. ఆ బాధకు తట్టుకొనలేక ఆమె పెద్దగా కేకవేసెను. 


308 


దశమ స్కంధము - పూర్వ భాగము 

ఆమె వచ్చిన పనిని మరిచిపోయెను. ''వదలిపెట్టు! వదలిపెట్టు'' అని అదే పనిగా అరచుచు, తన స్తనమును 
బాలుని నోటి నుండి విడిపించుకొనుటకు ప్రయత్నించెను కాని ఫలితము లేకపోయెను. ఆ బాధకు 
తట్టుకొనలేక ఆమె భీకరమైన శబ్దముతో అరచెను. ఆ అరుపునకు భూమి, ఆకాశము, (గహములు దద్దరిలైను. 
బాధతో ఆమె పెట్టిన కేక అంత గట్టిగా నుండెను ప్రజలు యెక్కడనో పిడుగు పడినదని భావించిరి చివరిసారిగా 
పూతన గట్టిగా కేక పెట్టి ప్రాణములు విడిచెను 


ఆమె అందమైన రూపము అదృశ్యమయ్యెను. చచ్చిపడియున్న ఆమె శరీరము, ఇంద్రుని వజ్రాయుధముచే 
మరణించిన వృ(త్రుని వలె గోచరించెను. ఆమె నేలపై కూలినపుడు చుట్టుప్రక్కల ఆరు కోసుల దూరము 
వరకు నున్న చెట్లు అన్నియు కూలెను. ఆమె కేకకు అదిరిపడి శబ్దము వచ్చిన దిక్కుగా ప్రజలు వచ్చి 
పర్వతము వలె పడియున్న పూతన మృత దేహమును చూచిరి వారు ఆశ్చర్యముతో చూచుచుండిరి. 
అకస్మాత్తుగా ఆమె విపుల స్తనములపై ఆడుకొనుచున్న నందుని కుమారుని గాంచిరి వారు తొందరగా వచ్చి 
ఆ బాలుని అక్కడ నుండి దూరముగా తీసుకుపోయిరి యశోదయు, రోహిణియు బాలునికి దిష్టితీసి, 
కీడు కలుగకుండ బాలుని రక్షించుటకు అనేక సంప్రదాయ విధులను నెరవేర్చిరి ప్రజలు పూతన మృత 
దేహము చుట్టును నిలుచుండిరి. యశోద తొందరగా బాలుని లోపలికి తీసుకువెళ్ళి పాలిచ్చి నిద్రపుచ్చెను 


అదే సమయమున నందుడు మధుర నుండి తిరిగి వచ్చెను. ఆ దృశ్యము చూచి అతడు తెల్లబోయెను. 
అచ్చట చేరిన వారితో నందు డిట్లనెను ''నిజముగా నా స్నేహితుడు వసుదేవునకు దివ్యజ్ఞానము కలదు. 
లేకున్న అతనికి యిక్కడ ప్రమాదము జరుగనున్నదని యెట్టు తెలియును? గోకులములో దుశ్శకునములు 
కానవచ్చుచున్నవని నన్ను తొందరగా వెళ్ళమని పంపెను 


పూతన మృత దేహమును కదలించుటకు గోపాలురకు చాల వ్యవధి పట్టును పెడ్డ పెద్ద మ్రానులను 
రంపముతో కోసినట్లు, ఆమె శరీరమును కోసి ప్రోగుపెట్టి నిప్పంటించిరి చితి కంటించిన అగ్నిహోత్రము 
వెలుగునకు ఆకాశమంతయు (్రకాశింపజాచ్చెను ఆమె దేహము మండుచున్నపుడు, చుట్టు చేరిన ప్రజలు 
ఒక అపూర్వమైన దానిని గాంచి అచ్చెరువొందిరి. ఆమె శరీరము మండుచున్నపుడు మంచి గంధపు సువాసన, 
దివ్య సుగంధమును ఆవిర్చవించెను. ఎవరును దీనికి కారణము తెలుసుకుని వివరించలేకపోయిది 


పూతన యను రాక్షసి భగవంతునిచే జచ్చెను ఆమె స్తనము నతడు పీల్చునపుడు ఆమెలోని పాపము 
నంతను అతడు పీల్చివేసెను. ఆమె భగవంతుని స్పృశించుటచేత పునీతురాలయ్యెను భగవంతుడు కూడ 
తన పెదవులతో ఆమెను స్పృశించెను పూతన అదృష్టవంతురాలు విషము నిచ్చిన (స్త్రీకి భగవదను గ్రహము 
అభింపగా, పాలు పరమాన ము సమర్వించి పూజించు వారి మాట యిక చఇెప్పవలెనా? నిజముగా ఆ బాలునికి 


పాలు కుదువబెక్టే యశోద, గోపికలు, గోకులములోని గోవులు మిక్కిలి అదృష్టవంతులు వారు తిరిగి జన్మ లేని 
మోక్షమును పొందిరి 


గోపాలురకు ఆ (ప్రదేశమంతా వ్యాపించిన దివ్య సువాసనలకు, దహనమగుచున్న పూతన మృత దేహమునకు 
గల సంబంధము అవగాహన కాలేదు ఆ సువాసన యెక్కడి నుండి వచ్చెనా యని ఆశ్చర్యము చెందుచు 
తమ తమ గృహముల కేగిరి. 


ఒక అందమైన యువతి వచ్చి అందరినీ యెట్లు మోసగించెనో వివరముగా నందునికి తెలిపిరి. ఆమె 


309 


శ్రీమద్భాగవతము 


రాక్షనీ యని యెవరును ఊహించలేకపోయిరి. నారాయణుని అను[గ్రహముచే బాలుడు సురక్షితముగా 
నుండెనవియు, యిది వారందరి అదృష్టమనియు భయంకరమైన ముప్పు తప్పినదవియు అందరును భావించిరి. 
ఈ విషయమును గురించి రాత్రి ప్రొద్డుపోవు వరకు ముచ్చటించి విద్ర కుపక్రమించిరి. కాని ఆ బాలుడెట్టు 
భయంకర రాక్షసి పూతన నుండి తప్పించుకొనెనో వారికి అంతుబట్టలేదు. బాలుని రక్షించి నందుకు వారు 
మరొకసారి నారాయణునికి ధన్యవాదములు అర్పించుచు మనస్సులోవే నమస్కరించిరి. 


ఫలశ్రుతి 


పూతన మోత్షమను యీ కధను యెవరు శ్రద్దాభక్తులతో విందురో వారు (శ్రీకృష్ణ భగవానుని అను[గ్రహము 


వకు పాత్రులగుదురు. అట్టివారి మనను యెల్లపుడూ (శ్రీకృష్ణుని యందే లగ్నమై యుండును. వారు శ్రీకృష్ణుని 
యెడల అచంచల భక్తి కలిగి యుందురు. 


పరీక్షిత్తు మహారాజు యిట్లనెను. '' ప్రభూ! నారాయణుని అనేక అవతార గాథలు నాకు వివరించి చెప్పినారు. 
మత్స్యావతారము అత్యద్భుతమైనది. మిగిలిన అవతారములు కూడ అట్లీ యున్నవి భగవంతుడు యీ 
అవతారములు దాల్చుటకు వెనుక నున్న (ప్రయోజనము నాకు మిక్కిలి బాౌత్సుక్యము కలిగించుచున్నది. 
మరియు ఆ గాథలను నా చెవులు విని మనస్సునకు అమందానందము చేకూర్చుచున్నవి. కాని యీ 
కృష్ణావతారము అన్ని అవతారములకన్న ఉత్కృష్టమైనదని నా అభిప్రాయము. కృష్ణావతార గాథలను వినుటచేత 
మనసులో నున్న నిరాశా నిస్పృహలు మటుమాయమగునని చెప్పుదురు. అంతేకాక మానవులకు అశాంతిని 
కలిగించు కోరికలు కూడ అంతరించునని విజ్ఞులందురు దురాలోచనలు దూరమై మనసు పరిశుద్ద మగును. 
మనసు భగవంతుని చింతించుచు, నారాయణ భక్తుల సత్సాంగత్యమును కోరుచుండును. నా జీవితములో 
మిగిలిన యీ కొద్ది రోజులు గోకులములో కృష్ణుడు గావించిన అద్భుత చర్యలు, వాటిని ప్రత్యక్షముగా చూచి 


అనుభవించి తన్మయత్వము చెందిన అదృష్టవంతుల గాథలు వివరించి నాకు అనంతమైన ఆనందము 
చేకూర్చుమని కోరుచున్నాను?" 


శుక (బ్రహ్మ [శ్రీకృష్ణుని లీలలను వివరింప మొదలుపెట్టను. 


155 శకటాసురుడు, తృణావర్తుడు 


యళోదానందుల చిన్నారి పుత్రుడు క్రమముగా పెరుగుచుడెను. ఆ బాలుని కిపుడు మూడు మాసములు. 
బోర్ల పడుట నేర్చెను. బోర్లపడి బోసి నవ్వులు నవ్వుచు నుండెడి పుత్రుని చూసిన యశోద ఆనందము 
వర్షనాతీతము. ఆ రోజు కృష్ణుని జన్మ నక్షత్రమగుటచే యశోద వేడుక చేయ నిశ్చయించెను. ఆమె 
గోకులములో నున్న వారందరినీ ఆహ్వానించెను పురుషులు (స్త్రీలు గుంపులు గుంపులుగా యమునా నదీ 
తీరమునకు వెళ్ళిరి బ్రాహ్మ య ంచుచుండగా, (స్త్రీ పురుషులు నృత్య గాన వినోదములలో 


310 


దశమ స్కంధము - వూర్వ భాగము 


మునిగి యుండగా బాలునికి అభ్యంగన స్నానము చేయించిరి. వచ్చిన వారందరికిని విరివిగా కట్నములు, 
కానుకలు నొసగిరి. 


యశోద తన పుత్రుడు అలసిపోయి నిద్రపోవనున్నాడని భావించెను. ఒక బండి క్రిందివైపు కట్టిన ఊయెలలో 
యశోద బాలుని పండుకొనబెక్టైను. 


యశోద సహచరులతో ముచ్చటలాడుచు బాలుడు ని(ద్ర నుండి లేచిన సంగతి గమనించకుండెను. బాలుడు 
గట్టగా యేడ్చినప్పటిీకిని యెవరును పట్టించుకొనలేదు. అతనికి కోపము వచ్చి, వృక్ష అతల కన్న లేతనైన 
తన చిన్నారి కాళ్ళతో ఆ బండిని తన్నెను. పెద్దగా శబ్దము వినిన అక్కడ వారందరును ఆ బండి దూరముగా 
విసరివేసినట్టు పడియుండుట జూచి ఆశ్చర్యపోయిరి. ఆ బండిలోనుంచిన గిన్నెలు పాత్రలు చెల్లాచెదురుగా 


_ పడి ముక్కలయ్యెను. చక్రము బండి నుండి విడిపోయెను. బండి ఒక (ప్రక్కకు ఒరిగిపోయెను. ఏమి జరిగెనో . 
యెవరికిని తెలియలేదు. 


కొందరు చిన్న పిల్లలు కృష్ణుడు కాలితో తన్నగా అట్టు జరిగినని చెప్పిరి. మూడు మాసముల బాలుడు 
కాలితో తన్నిన బండి దూరముగా పోయి పడుట యెట్టు సాధ్యమో యెవరికిని అర్హము కాలేదు. వారట్టు 
ఆలోచించుచుండగా, యశోద కృష్ణుని తన చేతులలోనికి తీసుకుని తన ముద్దుల కృష్ణునికి యెట్టి కీడు 
జరుగనందుకు భగవంతుని కభివందనములు మనసులోనే చెప్పెను. 


కంసుని అనుయాయులలో శకటాసురుడు ఉన్నట్లు యెవరికిని తెలియదు. అతడు గోకులము వచ్చి 
బండి చక్రములో (ప్రవేశించి బండిని దూరముగా తీసుకుపోయి తరువాత బాలుని చంపవచ్చునని ఉద్దేశించెను. 
శకటాసురుని పన్నాగము కనిపెట్టిన భగవంతుడు తన పవిత్ర పాదములతో ఒక తన్ను తన్ని ఆ అసురుని 
చంపెను. కాని అక్కడ ఉన్న వారికెవరికీ యేమి జరిగెనో తెలియకుండెను. 


ఒకసారి యశోద పుత్రుని స్నానము చేయించి తన ఒడిలో పెట్టుకుని వాకిట కూర్చుండెను. అకస్మాత్తుగా 
తన పుత్రుడు మిక్కిలి బరువుగా నున్నట్లు ఆమెకు తోచెను. అటులెందుకు జరిగెనో ఆమెకు తెలియలేదు. 
బహుశః తన ఊహయని తలంచి ఆ విషయము మరిచిపోవుటకు ప్రయత్నించెను. కాని బాలుని బరువు 
క్రమముగా పెరుగుచుండెను. ఆమె ఆ బరువు భరించలేక పుత్రుని నేలపై నుంచెను. బాలుడు నిద్రపోవుచుం 
డుట జూచి, గృహ కృత్యములు నిర్వర్తించుటకు లోని కేగెను. 


కంసుని అనుయాయులలో మరియొకడు యశోద పుత్రుని చంపుటకు గోకులము వచ్చెను: అతని పేరు 
తృణావర్తుడు. పూతన మరణించినప్పటి నుండి తమ రాజుకు (ప్రమాదము, గోకులములో అందరకూ ముద్దుల 
మూటయైన నల్లని బాలుని వలన, కలుగగలదను. నిశ్ళయమునకు వచ్చిరి. 


తృణావర్తుడు సుడిగాలి రూపము ధరించెను. గోకులములోని వారందరును ఒకసారిగా యీ సుడిగాలి 
. తీవ్రతకు లోనయిరి. ప్రచండ వేగముతో వీచు గాలికి ధూళి చెలరేగుటచేత యేదియు కన్సించకుండెను. 
వారు కనులు మూసుకుని దేనినైనను ఊతగా పట్టుకొనవలసి వచ్చెను. లేకున్న గాలి వేగమునకు తట్టుకొనలేకుం 
' డిరి. అష్ట దిక్కులందు సుడిగాలి. శబ్దము (ప్రతిధ్వనించుచుండెను. అంతటా చీకటి అలముకొనెను. ప్రజలు 
. భయముతో అటు నిటు పరుగెత్తుచుండిరి. ఉన్నట్టుండి సుడిగాలి తీవ్రత తగ్గిపోయెను. అందరును కనులు 


311 


శ్రీమద్భాగవతము 
తెరవగలిగిరి. బాలుని తీసుకువచ్చుటకు యశోద వాకిటికి వచ్చెను. కాని ఆమెకు బాలుడు కనుపించలేదు. 
ఆమె అందరినీ పిలువగా, వారందరను బాలునికై వెదకిరి. కాని వారికెక్కడను గోచరించలేదు. రాళ్ళు రప్పలు, 
ధూళి ఆకాశము నుండీ ఉండి ఉండీ పదుచుండెను. వారు కళ్ళు తెరచుచూ మూయుచూ అళ్టు బాలునిక్తై 
వెదకసాౌగిరి. కాని వారికి బాలుడు కనుపించకుండెను. తమ ముద్దుల బాలుడు కని ఏంపకుండుటచేత 
గోకులమంతయు విచారములో మునిగెను. 


ఇంతలో తృణావర్తుడు బాలుని దూరముగా ఆకాశముపైకి యెగురవేసుకుపోయెను. బాగా యెత్తునకు ' 
తీసుకువెళ్ళి అంత యెత్తు నుంచి నేలపై విసరి కొట్టువలెనని తృణావర్తుని ఉద్దేశ్యము. కాని బాలుడు మిక్కిలి 
బరువెక్కెను. తృణావర్తుడు పైకి యెత్తలేనంత బరువయ్యెను. అతడు బాలుని (క్రిందకు వదలిపెట్టు ప్రయత్నించి 
విఫలుడయ్యెను. బాలుడు తన చిట్టి చేతులతో తృణావర్తుని మెడ పట్టుకునెను. తృణావర్తునికి ఊపిరాడకుం 
డెను. ఒక పెద్ద రాయి మెడకు తగిలించినట్టు ఉండెను. అతి కష్టముతో ఉండి ఉండి ఊపిరి పీల్చగల్లెను. 
కొంతసేపటికి పూర్తిగా ఊపిరి ఆగిపోయెను. తృణావర్తుడు మరణించెను. సుడిగాలి తీవ్రత అంతరించుట 
తోడనే గోకులములోని ప్రజలు ఒక పెద్ద అసుర రూపము (క్రింద పడుట జూచిరి. అతని చేతులలో బాలుడు 
' గలడు. మరణించిన ఆ అసురుని వక్షమున కంటుకుని యున్న బాలుని తెచ్చి వారు యశోదకు అప్పగించిరి. 
ఏమి జరిగెవో యెవరికిని తెలియకుండెను. అసురుని చేతుల నుండి బాలుడు చావు యెట్లు తప్పించుకొనెనో 
యే ఒక్కరికిని అర్హము కాలేదు. తిరిగి బాలుడు దొరికెనను ఆనందములో బాలుడే అసురుని చంపినాడన్న 
విషయము వారి దృష్టికి రాకుండెను. ప్రజలు వారిలో వారిట్టనుకొనిరి. ''ఒకరికి కీడు తలపెట్టువారు నశింతురు. 
వారి దుష్ట స్వభావముచేతనే వారు మరణించెదరు”'. వారిలో మరొక డిట్లనెను. “నారాయణుడు మనలను 
దయతో జూచుట మనందరి అదృష్టము. లేకున్న యీ బాలుడు తిరిగి జీవించునా?'' వేరొకరు యిట్లనెను. 
“నందుడు యెన్నియో సత్కార్యములు చేసెను. ఎన్నియో దాన ధర్మములు చేసెను. అతడు మంచివాడగుట 
చేతనే భగవంతుడు అతనిపై దయకలిగి యుండెను”. 


. ఒకరోజు యళోద పుత్రునికి పాలిచు చుండెను. కడువునిండ పాలు త్రాగి ఆ బాలుడు ఆమెతో కొంతసేపు 
ఆడుచుండెను. అంతలో అతడు ని ద్రపోవుచున ్నట్రుండెను. యశోద చిరునవ్వుతో పుత్రుని చూచుచుండెను. 
అతడు ఆవలించినపుడు ఆ చిన్నారి నోరు గుండ్రని పుష్పము వలె నుండెను. విప్పిన నోరు చూచుచున్న 
యశోద అద్భుతము గాంచి ఆశ్చర్యపోయెను. ఆ బాలుని నోటియందు యశోద యీ లోకమునంతనూ 
జూచెను. ఆమెకు ఆకాశము, ముల్లోకములు, నక్షత్రరాసులు, సూర్య చంద్రులు, అగ్ని, వాయువు, అష్ట్ర 
దిక్పాలకులు కానవచ్చెను. మరియు సముద్రములు, ద్వీపములును కానవచ్చెను. అంతేకాక పర్వతములు, 

అరణ్యములు, జంతువులు, వేయేల సమస్త సృష్టిని ఆమె జూచెను. 


ఆమెకు వణుకు పుక్టైను. ఈ విచిత్రమును జూచి ఆమె అచ్చెరువందుచుండెను. ఆమె అట్లు ఆలోచించుచుం 
డగవే భగవంతుని మాయ ఆమెను గప్పెను. ఆ విషయము నామె అంతటితో మరచిపోయెను. 


312 


దశమ స్కంధము - పూర్వ భాగము 
15 6 నామకరణము 


' తన పుత్రులకు సాంప్రదాయానుగుణముగా షోడశ కర్మలు యధావిధిగా జరుగవలెనని. వసుదేవుడు తలచి, 
తమ కుటుంబ పురోహితుడు గర్గుని పిలిపించెను. గోకులములో పెరుగుచున్న తన పుత్రుల గురించి తెలిపి, 
అక్కడకు అనుకొనకుండ వెళ్ళినట్టు వెళ్ళమని చెప్పి అక్కడ వారికి నామకరణాది కర్మలను, క్షత్రియ బాలురకు 
చేయు పద్దతిలో జరిపింపమని కోరెను. 


గర్గుడు గోకులము వచ్చెను. నందుడు ఆనందోత్సాహములతో అత్యంత వినయముగా గర్గుని ఆహ్వానిం 
చెను. నందుడు ప్రణామము చేసి అర్భపాద్యాదులతో సత్కరించి, ఉచితాసనముపై గర్గుని గూర్చుండబెట్టి. 
యిట్లనెను. '' బ్రాహ్మణోత్తమా! తమ రాక నాకెంత ఆనందము . చేకూర్చెనో చెప్పతరమా? మీ వంటి 
. మహాత్ములు ఆశ్రమము విడిచి మా వంటి సామాన్యుల గృహములకు వచ్చుట తప్పుక మా శ్రేయస్సు కొరకే 
యని: భావించెదను. నేను దైనందిన సంసార జీవితములో చిక్కుకొని సమయము చిక్కక పవిత్ర స్థలములు 
దర్శించకుంటిని. తీర్ణయాత్రలు, పుణ్యక్షేత్రములు సందర్శించని అధముడను. అటువంటి నన్ను మీరు. 
అను(గ్రహించి దర్శన భాగ్యము కలిగించినారు. ఇంద్రియములు (గ్రహింపజాలని జ్యోతిషమను శాస్త్రములో. 
మీరు ప్రజ్ఞావంతులని యెరుగుదును. ఈ శాస్త్రము మానవులకు జ్ఞానము బోధింపగలదని వినియున్నాను. 
నాకు లభించిన యీ సదవకాశమును వినియోగించుటలో మీ అనుగ్రహము కోరెదను. నాకు యిద్దరు పుత్రులు 
కలరు. మీరు అనుగ్రహించి ఆశీర న్వదించి ఆ బాలురకు నామకరణాది కర్మలు జరిపించగోరుచునా ను”. 


గర్గుడిట్టనెను. “నందా! నేను యాదవ కుటుంబమునకు -పురోహితుడను. ఈ లోకములో నేను ప్రఖ్యాతి 
గడించుటచే ప్రజలు నా కార్యములను శ్రద్దతో పాటింతురు. నీవు చెప్పిన కర్మలను నేను జరిపినచో కంసుని 
కీ విషయము తెలియగలదు. అతడు యాదవ కుటుంబ పురోహితుడు. యెందుకు యీ కార్యము చేసెనని 
ఊహించి, వెంటనే నీ కుమారుడు దేవకి కుమారుడనే నిశ యమునకు రాగలడు. దేవకికి అష్టమ శిశువుగా 
బాలిక జన్మించెనని కంసుడెరుగును. ఆ'బాలిక అతని చేతుల నుండి ఆకాశములోకెగిరి, కంసుని చంపు 
బాలుడు వేరే. మరొకచోట జన్మించి పెరుగుచున్నాడని చెప్పిన విషయము మీరు విని యుందురు. నీకు 
వసుదేవునికి మధ్యనున్న స్నేహము అతని నాలోచింపజేయును. వీనికన్నిటికి తోడు, యీ నామకరణము 
నేను జరిపించితినని కంసుడు వినినచో, అతడు నీకు, నీ కుమారులకు పెక్కు కష్టములు కలిగించును'”. 


నందుడిట్లనెను. ''నీవు భయపడుచున్న దానిని నివారించవచ్చు. ఈ గోకులములో నా స్వగృహములో 
మూడవ కంటికి తెలియకుండ రహస్యముగా ' నామకరణము జరిపింపుము. దగ్గర బంధువులకు కూడ 
 తెలియనివ్వను. విందు వేడుకలు, ఆర్భ్బాటమ్ను లేక క్టుప్తముగా జరుగునట్లు యేరా ఎట్లు చేసెదను. కాని నీవు 
యీ బాలురకు నామకరణము చేయవలెనని నా అభిమతము'*', 


ఆ 3 విధముగా తాను వచ్చిన పనిని నెరవేరు ్పటకు గర్లు డంగీకరించెను. ఈ కార్యము కొరకే ప్రత్యేకముగా 
గర్గుడు గోకులమునకు ప్రయాణముచేసి వచ్చెను. 


గర్గు డిట్టనెను. “రోహిణి కుమారుడు తన అందముచే అందరినీ ఆకట్టుకొనును. పెరిగి పెద్దవాడై; 
తర్వాత తన అత్యుత్తమ గుణములచేత అందరినీ రమింపజేయును. అందుచే అతనికి 'రామి యను నామము 
"పెశ్టైదను. మరియు అతడు శక్తిమంతుడగుటచేత ' బల' యను పేరు కూడ తగి యుండును. సంకర్షణుడను 


313 


శ్రీమద్భాగవతము 
"పేరు కూడ సరిపోవును. 


“నీ రెండవ పుత్రుడు నల్లని వర్షములో నుండుటచే అతనికి "కృష్ణు డను నామము సరిపోవును. పూర్వ 

జన్మలో అతడు వసుదేవుని కుమారుడు. అందుచే 'వాసుదేవు డను "పీరు కూడ సరిపోవును. కాని యీ 
నామముతో పిలువవద్దు. దానిని రహస్యముగానే యుండనిమ్ము. అనేక గుణములు కల ఆ బాలుడు అనేక 
నామములతో 'ప్రసిద్దుడగునని జ్ఞానులందురు. నాకు అవి తెలియును. కాని లోకులకు తెలియదు. నీకు, 
యీ గోకుల వాసులకు ఆనందము చేకూర్చు యీ బాలుడు మీకందరకును గొప్ప అదృష్టము తెచ్చిపెట్టును. 
అతని మూలముగా 'మీ కష్టములన్నియు తొలగును. ఇంతకు పూర్వము జన్మలలో ఒక జన్మ యందు, 
రాజ్యమునకు రాజు లేకుండెను. దాని మూలముగా దొరిగలచే, నాస్తికులచే దేశములో అరాజకము (ప్రబలెను. 
వీ యీ పుత్రుడు అప్పుడు రాజుగా జన్మించి, దేశములో అరాజకము అంతరించి ప్రజలు సుఖించునట్టు 
' జేసెను. (అది పృధు అవతారమునకు సంబంధించినది. వేనుడు ప్రజలను హింసించెను. వేదములను 
వేదాంగములను రక్షించువారిని వేధించెను. అతని కాలములో నాస్తికత్వము |ప్రబలెను. వేనుని మరణము తర్వాత: 
కూడ దొంగతనము మొదలగు అధర్మములు (ప్రజ్యరిల్లైను. నారాయణుడు పృధు చక్రవర్తిగా జన్మించి యీ 
భూమిని అధర్మము అరాజకము నుండి రక్షించెను). 


“నీ పుత్రుని, యీ కృష్ణుని (పేమించువారు శత్రువులచేత యెట్టి బాధలకు లోనుగారు. నారాయణునిపై 
భక్తిగల అసురులు, అసుర జన్మ యెత్తినప్పటికిని, యే విధముగా రక్షితులైరో అదే విధముగా నీ పుత్రునిపై 
(పీమాభిమానములు గలవారు రక్షితులగుదురు. కాబట్టి నీ పుత్రుని యెడల మిక్కిలి శ్రద్ద వహించుము. 
అతడు మున్ముందు యెన్నియో గొప్ప కార్యములు అందరి (శ్రేయస్సుకై చేయనున్నాడు'' 


అందరినీ ఆశీర్వదించి, వారి వద్ద సెలవు తీసుకుని గర్గుడు గోకులము విడచి వెళ్ళెను. గోకులములో 
జరిగిన విషయములు, బాలుర యోగక్షేమము దేవకీ వసుదేవులకు గర్గుడు వివరించి చెప్పెను. 


బలరామ కృష్ణులు శుక్షపక్షపు చంద్రుని వలె పెరుగుచుండిరి. వారిప్పుడు నేలపై (ప్రాకుచుండిరి. వారు 
(ప్రాకుచున్నపుడు వారి కాళ్ళకున్న వెండి మువ్వలు మధుర సంగీతము వలె శబ్దము చేయుచుండెను. మరికొద్ది 
రోజులకు, వారు తడబడచు నడచుచుండుట జూచిన వారి తల్లులకు అత్యంతానందము కలుగుచుండెను. 
మధ్య మధ్యలో పడిపోగా దెబ్బ తగిలినట్టుగా యేడ్చుచుండిరి. 


ఆ బాలురు వీధులలో సంచరించుచు ఒంటి నిండ మట్టి పూసుకుని, యింట్లోనికి వచ్చి కళ్ళు పెద్దవి 
చేసుకుని, తమ తల్లులు చివాట్టు పెట్టుదురేమోనని భయపడుచున్నట్టు వాకిట నిలుచుందురు. మన్ను 
ధూళితో నున్న ఆ బాలురను, తమ పట్టు చీరలు మురికి యగునని తలంచక, ఆప్యాయతతో దగ్గరకు 
తీసుకుని రోహిణీ యశోదలు హత్తుకుని ఆనందించెడివారు. తమ తల్లులు కోపగించుటలేదని తెలుసుకున్న 
ఆ బాలురు నవ్వుచున్నపుడు, అపుడపుడే యేర్చడుచున్న తెల్లని పలువరుస అందముగా, ఆకాశములో 
చంద్రవంక వలె, గోచరించుచుండెను. గోపికలు తమ నిత్యకృత్యములను మరచి, నందుని యింట యీ 
బాలురు చేయు చిలిపి చేష్టలకు ఆనందించుచు కాలము గడుపుచుండిరి. 


బలరామ కృష్ణులు పెరిగి యిల్లూ వాకిలి అంతటా పరుగెత్తుచుండిరి. గోకులములోని యితర బాలురతో 
కలిసి వారు ఆటలాడుట మొదలుపెట్టిరి. ఇంటి పట్టున నుండక గంటల కొలది వారు బయట ఆట పాటలతో 


314 


దశమ స్కంధము - వూర్య భాగము 


కాలము గడుపుచుండగా, రోహిణీ యశోదలకు ఆందోళన కలుగుచుండెను. వారి బాల్యము ఆ విధముగా 
గడచుచుండెను. 


157 కృష్ణుని చిలిపి చేష్టలు 


కృష్ణునికి పెంకితనము చేయు వయస్సు వచ్చెను! గోపికలను ఆట పట్టించుట కృష్ణునికి సరదా. గోపికల 
యిండ్లలో కృష్ణుని అల్లరి చేష్టల గురించి తరుచుగా యశోదకు మొరలు వచ్చుచుండెను (ప్రతి దినము యశోదకు 
అనేక గోపికలు మొరపెట్టుకొనుచుండిరి ఈ మొర లాలకించుట యశోదకు నిత్యకృత్యముగా మారెను. 


ఒక గోపిక యళోదతో నిట్లనెను “'నీ కుమారుని ఆగడములు నేను మాటలతో వర్ణించ లేనంతగా పెచ్చు 
పెరిగిపోయెను. ఒకరోజు నేను పాలు పిదుకుటకు ఆవు దగ్గరకు వెళ్ళితిని. ఏమైనదో తెలుసా? నీ తనయుడు 
దూడను వదలిపెట్టినాడు. ఆ దూడ పాలన్నిటినీ త్రాగివేసెను. మాకు ఒక చుక్కకూడ మిగులలేదు. ప్రక్కనే 
నిలుచున్న కృష్ణుని కసరగా నన్నుచూసి నవ్వుచుండెను”'. మరియొక గోపిక యిట్లనెను. ''దాంగతనము 
చేయుటలో వీ కుమారుడు చాల నేర్పరి. నా యింటిలోనికి వచ్చి పెరుగు, వెన్న వందలాది మార్గములలో 
దొంగిలించును. తాను కొంత తిని, మిగిలినది చెట్టుపైనున్న కోతులకు పెట్టును వెన్న, పెరుగు నుంచిన 
కుండలను పగులగొట్టును మీ వాని అల్లరి మితిమీరి యున్నది''. 


వేరే మరొక గోపిక యళోదతో నిట్లు మొరపెట్టుకొనెను. “మేము యింటి పనులు చేసుకొనుచున్నాము. 
అహో రాత్రములు వెన్న యుంచిన పాత్రకు కాపలా యుండలేము కదా! అందుచేత చీకటి గదిలో ఒక మూల 
వెన్న యుంచిన పాత్రను దాచినాము. చీకటి గది యని నీ కుమారునికి లెక్కలేదు. న పుత్రుడు ధరించిన 
మణులు దీపము వలె ప్రకాశించగా ఆ చీకటి గదిలో జారబడి వెన్న పాత్రను కనుగొని వెన్న నంతనూ 
దొంగిలించెడివాడే! మేము సమయమునకు వచ్చుటచే సరిపోయినది''. 


ఇంకొక గోపిక యిట్లనెను. “కృష్ణునికి అందకుండ యెత్తు (ప్రదేశమున దాచియుంచినచో అతడు మరొక 
కిటుకు ప్రయోగించును ఇంటి కప్పుకు వెన్న యుంచిన కుండ త్రాటితో (వ్రేలాడ గట్టి యుండుట జూచి, 
దాని క్రింద ముక్కాలి పీట వైచి దానిపై మరొక బాలుని వంగుమని చెప్పి ఆ బాలునిపై తానెక్కి కుండకు 
కన్నము చేసి వెన్న, పెరుగు దొంగిలించును. నేను అటువచ్చి చూసినపుడు “కృష్ణా! యీ రోజు నువ్వు 
నాకు దొరికిపోయినావు. నా యింట్లో దొంగతనము చేయుచున్నావు! అని నేను గట్టిగా మాట్లాడినపుడు 
కృష్ణుడు అతి నిబ్బరముగా నా ముఖములో ముఖము పెట్టి 'ఈ యింటి యజమానిని నేను నీవే దొంగవు' 


మరియొక గోపిక మొర యిట్టుండెను. ''నేను అప్పుడే యిల్లు కడిగి శుభ్రము చేసితిని. కృష్ణుడు వచ్చి 
వెన్న యిమ్మని యడిగెను. నేను యివ్వకపోవుటతో నాపై కృష్ణునికి కోపము వచ్చెను. నేను వేరు పనులలో 
నున్నపుడు, బయట నుండి చెత్తా చెదారము, మురికి నీరు తెచ్చి యిల్లంతయు వెదజల్లైను' '. 


గోపికలు తల్లితో మొరపెట్టుకొనుచున్నపుడు తల్లి ప్రక్కనే కృష్ణుడు నిలిచి యుండెను ఒక గోపిక, 


315 


శ్రీమద్భాగవతము 


కృష్ణుని ముఖములో అతని చూపులు చూసి, “చూడండి! ఎంత నంగనాచివలె ముఖము పెట్టినాడో! పాపం , 
_ అందరి పిల్లలలోకి యేమియు నెరుగని అమాయకుని వలె నిలిచి యున్నాడు. యశోదా! నీ ముద్దుల కొడుకు. 
_ అల్లరి చేష్టలు మితిమీరి మేము భరించలేనంతగా ఉంటున్నవి. నీవు కృష్ణుని శిక్షీంచు””. యశోద కోపముతో 
కృష్ణునివైపు చూచెను. కాని కన్నీరు నిండిన ఆ కృష్ణుని కనులను, భయముతో వణకుచున్నట్టు గోచరించుచున్న 
అతని పెదవులను, కలుగబోవు బాధను భరించలేనట్టు దగ్గర జేర్చిన కనురెప్పలను జూచిన యశోద కృష్ణుని 
మందలింప లేకపోయెను. గోపికలు కూడ కోపము మరచి కృష్ణుని అందమైన ముఖమును అమాయకపు 
కన్నులను, చిన్న చిరునవ్వును, అల్లరి చేష్టలను తలచుకొనుచు వారి యిండ్లకు వెళ్ళువారు. 


158 యశోద చూచిన దృశ్యము 


ఒకరోజు యశోద యింటి ముంగిట పిల్లలందరును ఆడుకొనుచుండిరి. యశోద యింటి పనులతో 
తీరిక లేక యుండెను. ఇంతలో బలరాముడు యశోద వద్దకు వచ్చి “అమ్మా! అమ్మా! కృష్ణుడు గుప్పెడు 
మన్ను తినుచున్నాడు” అనెను. యశోద బలరామునివైపు నమ్మలేనట్టు చూచెను. కాని బలరాముని వెంట 
నున్న పిల్లలు నిజమేనన్నట్టు. తలలూపుచు నిట్టనిరి. ““జానమ్మా! కృష్ణుడు మన్ను తినుట మేము' కనులార 
చూచినాము''. యశోద వెంటనే కృష్ణుని వద్దకు వెళ్ళి ఎడమ చేతితో కృష్ణుని పట్టుకుని, కొట్టుటకా యనునట్లు 


కుడిచేతిని పైకెత్తి యిట్లనెను. “నీ అల్లరికి అంతులేదా? నీవు మన్ను యెందుకు తిన్నావు? ఈ రోజు నీకు 
దెబ్బలు తప్పువు'*.. - 


కృష్ణుడు తల అడ్డముగా ఊపి యిట్లనెను. '“అసలు నేను మన్ను తిననేలేదు. నేను యెన్నడును మన్ను 
తినను. నాకు మన్ను అనగా పరమ అసహ్యము. అటువంటి అసహ్యమైన దానిని నేను అసలు తిననే తినను”. 


యశోద “మరి యీ బాలురందరూ నీవు మను ఇ తినుట చూచినారు. నీ అన్న బలరాముడు నువ్వు మన్ను 
తినుట చూచితినని చెప్పినాదు'' అని పలికెను. 


అమ్మా! వారందరును అబద్దము లాడుచున్నారు. వారు నిజము చెబుతున్నారో లేదో పరీక్షించి 
చూడుము. నా నోరు చూడుము. మట్టి యొక్కడనైన కన్పించుచున్నదా?'' అని కృష్ణుడనెను. 


“ఏదీ నీ నోరు చూడనీ” అని యశోద పలుకగా, పరమ దైవమైన నారాయణుడు మానవశ్రేయస్సుకై 
- నర రూపము దాల్చి అవతరించిన. కృష్ణుడు, తల్లి చూచుటకు తన నోరు విప్పెను. ఆమె తన పుత్రుడు 
నోరు విప్పగా చూచి, తాను చూచిన దృశ్యమునకు దిగ్భ్రాంతి చెందెను! 


ఆ బాలుని నోటి లోపల యశోద యీ లోకము నంతనూ గాంచెను. అందు చరాచరములన్నియు గలవు. - 
ఆమె స్వర్గ లోకమును, అష్ట దిక్కులను, పర్వతములను, దీపములను, సప్త సము(ద్రములను గాంచెను. 
సప్త ద్వీపములను వాని నావరించి యున్న సము(ద్రముమ తిలకించెను: ఆమె వాయుదేవుని, దేవతలకు నివాసమైన = 
స స్వర్గల్‌ కమును చంద్రుని, నక్షత్రములను; పంచమహాభూతములైన పృధివ్యస్తేబో వాయు రాకాశములను 
చెను. ఇంద్రియముల కధిపతులను, వైతన్యముతో ప్రకాశించుచున్న ఇం(ద్రియములను జూచెను, మరియు 
ఆమె మనస్సను, మహత్తత్త్వమును, తన్మాత్రలను, సత్వ రజస్తమోగుణములను చూచెను. 'ప్రకృతియందు. 


316 


దశమ స్కంధము = పూర్వ భాగము 
(త్రిగుణముల సమత $మెట్లుండునో ఆమె కనులారా జూచెను. 


పరమాత్మ జీవాత్మ కలిసియున్నపుడు త్రిగుణముల సమత్వము చెదరక యుండును. జీవాత్మ ఉపాధులతో 
' చేరి పరమాత్మకు దూరమైనపుడు, త్రిగుణముల సమత్వము తప్పును. కొల ప్రభావముచేత యిట్లు జరుగును. 
కాలము సమీపించినపుడు జీవాత్మ స్వభావముచేత ఆత్మ భౌతిక ప్రపంచముతో అనుబంధ మేర్చరచుకొనును. 
విశ్వము ఆవిర్భవించుటకు (త్రిగుణముల సమత్వము తప్పుటయే కారణము. యశోద దీనినంతను; అనగా 
త్రిగుణముల సమత్వము యెట్టు తప్పి విశ్వ సృష్టి జరుగుచున్నదో గాంచెను. చాల అద్భుత. దృశ్యము! 
ఆమె గోకులమును, అందు తాను కుమారుని నోరు విప్పి చూచుచుండుటను తిలకించెను. 


ఆమె తన చుట్టును పరికించి. చూచి యెవ్వరు లేరని (గ్రహించి తనలో తానిట్లనుకొనెను. ఓ “ఇది స గప మా! | 
ఆమె పదే పదే తనకు తాను ''కాదు. ఇది స్వప్నము కాదు. నేను మేలుకుని యున్నాను. ఇది తప్పక నారాయణుని 
'మాయ అయి ఉండవచ్చును. అట్టయినవో (ప్రతి ఒక్కరును దీనిని చూచి యుండవచ్చును... ఇది అద్దములో 
- కనుపించు ప్రతిబింబము వంటి ప్రతి బింబమా? కాని యీ దృశ్యమున నా పుత్రుడు కృష్ణుడు కూడ నాకెట్టు 
కన్సించుచున్నాడు? (ప్రతిబింబములో (ప్రతిబింబింపజేయు అద్దమును జూచుట సాధ్యము కాదే. మరియు 
యీ దృశ్యములో అద్దమును యెట్లు చూడగల్గుచున్నాను? మరి, యేదైన వింతశక్తినా కుమారునకున్నదా?'' 
అని ఆశ్చర్యముతో యశోద యోచించుచుండెను. ఆమె, యిట్లు తలచెను. “'మనోవాక్కాయ కర్మలకు 
అతీతమైన స్థితి మహాగొప్పది. అదియే యీ లోకమున కాధారము, మూలము. ఆ స్లితియే యీ లోకము, 
అన్ని లోకములు చైతన్య వంతమై (ప్రకాశించుటకు కారణమగుచున్నది. అదియే జీవుల చైతన్యమునక్కు కార్య 
కారణములకు మూలము. ఈ లోక మావిర్భవించుటకు అదియే మూల కారణము. దానికి నా వందనములు. 
భగవంతుడు తన మాయచేత నాకొక వ్యక్తిత్వము కల్పించి నేను యశోదను నాకొక భర్త నందుడు, యితడు 
నా కుమారుడు, గోకులమునకు నేను రాణిని, గోకులములోని ప్రజలకు ఆప్పురాలను అని భావించునట్టు 
చేయుచున్నాడు. నన్ను కమ్మిన మాయ నాకిప్పుడు స్పష్టముగా గోచరించుచున్నది. ఈ మాయకు కారకుడైన 


భగవంతునికి నా నమస్కారము". 


ఈ స్తితిలో నున్న తల్లిని జూచి కృష్ణుడు తన విష్ణమాయచేత ఆమెలో పుత్ర వాత్సల్యము తిరిగి రేకెత్తించగా 
యశోద వెంటనే యింతవరకు పొందిన అనుభవము, ఆడిన మాటలు, (బ్రహ్మము గురించి తెలుసుకున్న . 
- సత్యము, అన్నిటినీ మరచిపోయెను. మైకము నుండి తెలివి వచ్చినట్లు-లేచి తిరిగి యా మాయా ప్రపంచములో 
పడెను. ఏమి జరిగెనో కూడ ఆమెకు గుర్తు లేకుండెను. -ఇదంతయూ ఒక స్వప్నము వలె భావించి 
మరచిపోయెను. 


శుద్ద సత్యమైన పరమాత్మను బుగ్యజుస్సామ వేద రీతులలో యజ్ఞ యాగాదులు చేయువారు 'ఇంద్రు డని, 
ఉపనిషత్తులు (వేదాంత శాస్త్రము) “బ్రహ్మ' మని, సాంఖ్యులు 'స పురుషు డని, యోగులు. 'ప పరమాత్మ! యని 
పిలిచెదరు. ఆ పరమాత్మయే యశోద కుమారుడు, అల్లరి కృష్ణుడు. అతని చిలిపి అల్లరి చేష్టలకు ఆమె 
మాటిమాటికి దండించవలసి వచ్చుచుండెను! ఎన్నియో దొంగతనము లంటగట్టుటచే కృష్ణుడు . దొంగ 
'కృష్ణుడయ్యెను! 


శ్రద్దగా వినుచున్న పరీక్షిత్తు మహారాజు యిట్టనెను. ''యశోదానందులు యెంత పుణ్యాత్ములో గదా! 
పరమాత్మకు తల్లిదండ్రులు కాగల మహాభాగ్యము వారికి లభించెను. దేవకీ వసుదేవులకు ఆ అదృష్టము 


_ 317 


శ్రీమద్భాగవతము 
కలుగలేదు. బ్రహ్మాది దేవతలు భగవంతుని స్తుతింతురు, కాని యశోదా నందుల అదృష్టము వారికి లేదు. 
భగవంతుని యళోదా నందులు పూర్తిగా దక్కించుకొనిరి. సాక్షాత్తు నారాయణునకు పాలిచ్చు భాగ్యమును 
పొందిన యశోద యెంతటి అదృష్టవంతురాలు! వారి కీగౌరవము నారాయణుడెట్టు కలుగజేసెనో విన 
కుతూహలముగా నున్నది. దయచేసి వివరింపుడు'' 


శుకు డిట్లు చౌప్పిను. ““(ద్రోణుడను వసువు, అతని భార్య ధర, నారాయణు డీభూమిపై అవతరించు 
కాలమున జన్మి ంచవలసినదని బ్రహ్మదేవు డాదేశించెను. వారు బ్రహ్మను ఒక వరమడి గిరి. 'మేము భూలోకమున 
జన్మించి భూలోక వాసుల గుణ గణములు కలిగి యుందుము. కావి మాకు నారాయణునిపై అనన్య భక్తి 
కలిగియుండునట్లు వరము (ప్రసాదించుము. దుఃఖ భూయిష్టమైన భూలోక జీవితము నతిక్రమించుటకు 
అదొక్కటే మార్గము". 


“1 'అప్టే జరుగును' అని బ్రహ్మ పలికెను. ఆ విధముగా (ద్రోణుడు నందుడుగాను, ధర యశోదగాను 
జన్మించిరి”, 


159 యశోద కృష్ణుని కట్టివేయుట 


గోకులములో ఒక రోజు యశోద పరిచారికలు వేరు పనులలో తీరిక లేక యుండిరి అందుచేత ఆమె 
స్వయముగా పెరుగు చిలికి వెన్న చేయుటకు నిశ్చయించుకొనెను ఆమె దధి పాత్రను తెచ్చి చిలుకుట 
(ప్రారంభించెను. ఆమె చిలుకు చుండగా కృష్ణుడచటకు వచ్చెను. అత డాకలితో నుండుటచే యేదైన తినుట 
కిమ్మనెను. అతడు అందముగా నున్న తల్లీని చూచెను. ఎల్లపుడును యితరులు చేయు పనిని తానే స్వయముగా 
యీరోజు చేయుటచేత, అలవాటు లేనందున, యశోద అలసియున్నట్లు గోచరించుచుండెను. వర్షబిందువులు 
పడిన పద్మమువలి ఆమె ముఖము కన్చించుచుండెను చిలుకు చున్నపుడు చేతి గాజులు గలగల శబ్దము 
చేయుచుండెను. వదులుగా నున్న ఆమె జుట్టులో ధరించిన మాలతీ పుష్పమాల జారి పడిపోవుచున్నట్టుండెను. 
ఆమె చెవులకున్న తాటంకములు అటు నిటు ఊగుచుండెను చేతుల భుజముల కదలికకు, ఆమె కట్టిన 
పట్టుచీర రెపరెపలాడుచుండెను. కృష్ణుడు ఆమెకు దగ్గరగా వెళ్ళి కవ్వమును పట్టుకొని '“ఇకచాలు. నాకు 
ఆకలిగా నున్నది ఏదైన తినుటకు పెట్టు'' అమనట్లు ముఖము సపెస్టైను 


యళోద నవ్వి కృష్ణుని తన చేతులలోనికి తీసుకుని కూర్చుని ఒళ్ళో పెట్టుకుని పాలిచ్చుచుండెను 


పాలిచ్చుచుండగా, పొయ్యిపై కాగుచున్న పాలు పొంగిన వాసన తగిలెను. అంత యశోద కృష్ణుని నేలపై 
కూర్చుండబెట్టి వంట యింటిలోనికి వెళ్ళిను. ఆకలి పూర్తిగా తీరకనే తల్లి తనను వదలి వెళ్ళినందుకు 
కృష్ణునకు కోపము వచ్చెను పెదవులను పళ్ళ మధ్య బిగించి, కవ్వమును చేతిలోనికి తీసుకుని పెరుగు 


కుండను గట్టిగా కొట్టును. కుండ పగిలెను అందుండి పెద్ద వెన్న ముద్దను తీసుకొనెను. దొంగ కన్నీరు 
తెచ్చుకుని, వాకిటికి వెళ్ళి ఒక మూల దాగి వెన్న తినుచుండెను. 


యశోద పొంగిన పాలను దించి, తిరిగి మజ్జిగ చిలుకు పనిని కొనసాగించుటకు వచ్చెను. పగిలిపోయిన 


318 


దశమ స్కంధము - పూర్వ భాగము 


కుండను జూచెను. మజ్జిగ, వెన్న నేలపాలై అన్ని ప్రక్కలకు |ప్రాకెను, కృష్ణుడు మాత్రము యెక్కు_డను 
కన్చించకుండెను. కృష్ణుని తుంటరి తనమువకు తనలోతాను నవ్వుకుని కృష్ణుని వెదకసాగెను. ఒక రోటిపై 
కూర్చుని వెన్న తినుచు, చుట్టును చేరిన కోతులకు కూడ కొంత వెన్న పెట్టుచుండెను. వెనకవైపు నుండి 
యశోద కృష్ణుని సమీపించెను. ఆమె చేతిలో ఒక చిన్న బెత్తముండెను. ఆమె బెత్తముతో తనకు దగ్గరగా 
వచ్చుచున్నదని (గ్రహించి, పొందబోవు శిక్షకు భయపడుచున్నట్టు, పారిపోవ ప్రయత్నించెను. అతనిని 
పట్టుకొనుటకు యళోద అతని వెంట పరుగెత్తు చుండెను. యోగులకు అందని ఆ పరమాత్ముడు, మనసుకు 
(గ్రాహ్యముకాని ఆ పరమ పురుషుడు చిన్ని కృష్ణుడుగా యశోదకు చిక్కకుండ పరుగెత్తుచుండెను. యశోద 
కృష్ణుని పట్టుకుని, కొట్టి, యికముందు అల్లరి చేయకుండ త్రాడుతో కట్టివేయవలెనని ప్రయత్నించెను. 


ఆమెను పరుగెత్తించి ఆడిన ఆట మూలముగా, ఆమె అలసిపోయినదని కృష్ణుడు (గ్రహించెను. ఆమె ధరించిన 
దుస్తులు చిందర వందర అయ్యెను. ముఖము చెనుటతో తడిసెను. విశాల వక్షోజములు, వెడల్రైన పిరుదులతో 
ఆమె పరుగెత్తలేకపోయెను ఆమె తలరేగి జుట్టు వదులు వదులుగా నయ్యెను మాలతీ పుష్పములు నేలమీద 


చిందర వందరగా పడెను ఆమె స్థితికి జాలిపడి కృష్ణుడు చివరకు తనకు తానే ఆమెకు పట్టుబడిఫోయినట్టు 
నటీంచెను 


ఎడమ చేతితో గట్టిగా కృష్ణుని పట్టుకుని చివాట్లు పెట్టుచుండెను. కృష్ణుడు యేడ్చుచుండెను. కన్నులు 
కన్నీటితో నిండెను. తన చిట్టి చేతులతో కనులు నులుముకొనగా, కనులకు పెట్టిన కాటిక కన్నీటి తడికి 
ముఖమంతయు చెదరెను అప్పుడు అతని వదనము మరింత మనోహారముగ గోచరించుచుండెను. తల్లి 
చూపులను తప్పించుకుని అటు నిటు చూచుచుండెను. తన చేతితో గట్టిగా పట్టుకుని యశోద యిట్లనెను. 
“నీ అల్లరి నేను భరించలేకున్నాను నిన్ను అదిమిపెట్టి యుంచుట అసాధ్యముగా నున్నది మాటలతో 
చెప్పగా నీవు వినుట లేదు నిన్ను తీవ్రముగా దండించవలసి యున్నది. నీ కోతి చేష్టలకు అంతులేకున్నది. 
వెన్న అంతయు దొంగిలించి, యేమియు తప్పు చేయనట్టుగా రోటిపై కూర్చుని వెన్న తినుచున్నావు. 
కొంచెము ఆగు, చూడు నిన్ను యీ కర్రతో కొట్టిదను". 


కృష్ణుడు మిక్కిలి భయపడుచున్నట్లు దీన వదనముతో తల్లిని చూచుచు ఆమెను గట్టిగా పట్టుకునెను. 
యశోదకు కుమారునిపై అమిత (పేమ చేతులలోనికి తీసుకుని గుండెలకు గాఢముగా హత్తుకొనవలెవని 
తలచెను కాని మరల కఠినముగా వ్యవహరించినట్టు గోచరించవలెనని యిట్లనెను. “సరే! నిన్ను నేను కొట్టను. 
నువ్వు యింతవరకు రాజువలె సింహాసనముపై కూర్చున్న ఆ రోటికి నిన్ను త్రాడుతో కట్టదను ఇక నువ్వు 
యెట్లు అల్లరి చేసెదవో చూసెదను'' యశోద ఒక త్రాడును తెచ్చి కృష్ణుని రోటీకి కట్టుటకు ప్రయత్నించెను. 
నిత్య సత్యమైన బ్రహ్మమును కట్టు తరమా! లోపల బయట అంతటను నిండియున్న బ్రహ్మమును బంధింప 
శక్యమా? ఊర్ల అథో లోకములందు (బ్రహ్మము నిండియున్నది. ఈ విశ్వమే (బ్రహ్మము. సజీవమైనవి, 
జడమైనవి అన్నియు ఆ బ్రహ్మమే! మానవ రక్షణకై మానవ రూపము ధరించినాడు. అట్టి వానిని యశోద 
ఒక చిన్న త్రాడుతో బంధింప జూచెను!!! కృష్ణుని రాతికి దగ్గరగా బంధింపనెంచెను కాని త్రాడు 
కురుచయయ్యెను మరొక త్రాడు తెచ్చి దానికి ముడివేసి పెద్దది చేసి కృష్ణుని కట్టుటకు మరల (ప్రయత్నించెను. 
తిరిగి ఆ త్రాడు చాలదయ్యెను ఇంకొక త్రాడు తెచ్చి యింతకు ముందున్న త్రాడుకు ముడివేసి రాయికి 
కృష్ణుని గట్టుటకు ప్రయత్నించగా అదియు చాలకుండెను కొన్ని అంగుళములు కురుచయయ్యెను. ఆమె 
యేమి జరుగుచున్నదో, యేల ఇట్లు జరుగుచున్నదో యోచించకుండెను. ఆమె అట్టు వరుసగా యింట 


319 


శ్రీమద్భాగవతము 


నున్న త్రాడు నంతనూ తెచ్చి ముడివేసినప ఏటికివి చాలకుండెను. షంతలో ఆమె చుట్టును గోకులములోని 
జనులు చేరిరి. గోపికలు ఆమె అసహాయ స్తితిని జూచి ఆనందించుచుండిరి. తల్లి ముఖము చూచి. ఆమె ' 
మిక్కిలి అలసిపోయినదని (గ్రహించి కృష్ణుడు విచారించి-రాయికి కట్టుబడుటకు అనువు కల్పించెను. ఈ 
లోకమంతయు అతని అధీనములో నున్నది. అట్టి పరమాత్ముని యశోద ఒక (త్రాడుతో రాతికి గట్టగలిగినది 
పరమాత్మ భక్తి అనే సూదత్రముతో కట్టుబడగలుగునని తెలియుటలేదా? (బ్రహ్మ, మహాదేవుడు, లక్ష్మీ చేయలేని 
దానిని యశోద సాధించెను. ఆమె కన్న అదృష్టవంతులెవరు? అమాయక గోపిక యశోద తన చేతులతో 
కృష్ణుని రోటికీ కట్టే బంధించెను. 


పెద్ద నిట్టూర్పు విడిచి యశోద గృహకృత్యములు కొనసాగించుటకు యింట్లోనికి వెళ్ళి యిట్లనుకొనెను. 
“నిన్ను గ్రాడుతో బంధించితిని. ఇక నాకు నిశ్చింతగా నుండును”. 


160 రెండు వృక్షములు 


__ గూటముపై కూరు న ఎ కృష్ణునకు కొంత సేషయిన తర్వాత వినుగు పుట్టను. కొంతసేపు అచ్చట నున్న 
కోతులతో ఆడెను. ఆ తర్వాత అది కూడ విసుగు కలిగించెను. అటుపిమ్మట నేలపై 'ప్రాకుచుండెను. ' 
స్రాకినపుడు తన్ను కట్టిన గూటము కూడ వెనుక వచ్చుచుండెను. అట్టు నాలుగువైపుల తిరిగి తిరిగి యింటి 
_ముందువాకిలి చేరుకొనెను. కొంతమంది బాలురు దూరముగా ఆడుకొనుచుండిరి. చుట్టుప్రక్కల మరింకెవ్వ 
రును లేరు, అక్కడ రెండు వృక్షములు కవలవలె పెరుగుచుండుట కృష్ణుడు చూచెను. అవి అర్జున వృక్షములు. 


' కొంతపేపయిన తర్వాత కృష్ణుడు ఆ రెండు వృక్షముల మధ్యగా వెళ్ళెను. తన్ను కట్టివేసిన స్టలము 
.దాటగా, త్రాడుతో గూటమునకు ముడివేయుట చేత గూటము కదలకుండెను. కాని కృష్ణుడు తనతో 
గూటము నీడ్చుకుని వెనుకకు చూడక ప్రాకుదు వెళ్ళు చుండెను. 


ఇంతలో పె పెద్ద శబ్దమయ్యెను. కృష్ణుడు యీడు కు వెళి న గూటము చేత ఆ రెండు వృక్షములు పెద్ద 

శబ్దము చేయుచు నేలపై పడెను. పడిపోయిన ఆ రెండు వృక్షముల నుండి వెలుగు లావిర్భ )వించెను. ఆ రెండును 
కృష్ణుని. పాదముల? పైబడి యుట్టునెను. “మేము గొప్ప అదృష్టవంతులము. నీ పవిత్ర పాదములు మమ్ములను 
తాకుటచేత నారదుడు మాకిచ్చిన శాపము 'అంతరించీనది. తిరిగి ఉత్తర దిశనున్న మా స్వగృహమునకు 
వెళ్ళుటకు పునీతులమైతిమి. మా మా తండ్రి 1 కుబేరుని వద్దకు వెళె దము”. ఆ తర్వాత వారు అదృశ్యులైరి. 


= పరీక్షిత్తునకు కుతూహలము కలిగెను. అతడు శుకునితో యిట్లనెను. దేవా! ఈ కుబేర పుత్రుల 
వృత్తాంతమేమిటో తెలియజెప పడు. | నారదుడు వారి నెందుకు శపించెను?” 


శుకుడిట్లనెను. “ఆ కథ చెప్పెదను. ఉత్తర దిశకు రక్షకుడు, ధనాధిపతి అయిన కుబేరునకు నలకూబర, 
మణి(గ్రీవులను యిరువురు పుత్రులు కలరు.. వారు యువకులు, సౌంధగ్యవంతులు, పై పైగా ధనవంతులు. ఈ 
కారణములచే వారికి సహజముగా అహంభావము యెక్కువగా నుండెనని వేరుగ చెప్పనవసరము లేదు. ఒకసారి 
కైలాసపర్వతము దిగువ (ప్రవహించుచున్న పవిత్ర గంగా తీరమున యీ' యువకులిద్దరును వారి భార్యలతో 


వు 


320 


దశమ స్కంధము - పూర్వ భాగము 
క్రీడించుచుండిరి. వారు వారుణియను మద్యమును అధికముగా సేవించుటచేత బాహ్య (ప్రపంచ జ్ఞానము. 
పూర్తిగా కోల్పోయిరి. మదించిన యేనుగులవలె వారు ఆ నదిలో జల (క్రీడలాడుచుండిరి. 


నారద మహర్షి ఆ మార్గమున వెళ్ళుట తటస్టించెను. నారదుడు వారిని చూచెను. కాని వారు, నారదుని . 
చూచినప్పటికిని, మద్యపాన ప్రభావము చేత నారదుని లక్ష్య పెట్టకుండిరి. బుషిని గౌరవించవలెనను విషయము 
వారు పూర్తిగా విస్మరించిరి. అంతేకాక, ఒక మహాబుషీ యెదుట తాము అసభ్యముగా (ప్రవర్తించుచునా ఏమను 
జ్ఞానము కూడ లేక యుండిరి. వారి భార్యలు వడివడిగా గట్టుకు చేరుకుని అచ్చట వదలిన దుస్తులను 
_ధరించిరి. తరువాత వారు నారదునికి నమస్కరించిరి. కాని ఆ అన్నదమ్ములిద్దరును నారదుని ఉపేక్షీంచిరి. 
నారదుడు వారి అహంభావమను రోగమును నివారింపదలచెను. అంతేకాక కృష్ణుడు రక్షించు నంతటి అదృష్టము 
వారికి కలుగునట్లు చేసెను. నారదుడు యిట్లు పలికెను. “మానవులు అనేక విధములైన మదముతో చరించెదరు. 
ఉత్తమజన్మ పొందిన రాకుమారులు, విద్వాంసులు కొందరు అహంభావము కలిగి యుందురు. అహంభావము 
నకు రజోగుణము (ప్రధాన కారణము. కాని మరియొక విధమైన మదము అన్నిటికన్న అధమమైనది. అది 
ధనమదము. ధన సంపద విరివిగా నున్న మానవులు వనితా లోలురై జూదము మద్యపానము మొదలగు 
దురభ్యాసములకు లోనై యుక్తాయుక్త విచక్షణ గోల్ఫోయి అసభ్యముగా చరింతురు. అట్టి మానవులు ఆత్మ 
నిగ్రహము పోగొట్టుకుని దయారహితముగా సంచరించెదరు. వారు యీ శరీరము శాశ్వతమను (భ్రమలో 

మండేదరు. శారీరక వాంఛలు తీర్చుకొనుటకు యెదుటివారిని చంపుటకైనను సంకోచింపరు. భూమిని 
పరిపాలించు మహారాజు, దాని ప్రక్క ముష్టి అడుగుకొనెడి "పేద, యిద్దరును సమానమే. మృత్యువు యిద్దరినీ 
సమానముగా చూచును. ఇద్దరును పిడికెడు భస్మముగా మారుదురు. కాని అహంభావి యీ విషయము 
(గ్రహించలేడు: మున్ముందు తనకు జరుగనున్న -దుస్తితి తలంపక, చంపుటకు సిద్దమగును. ఈ శరీరము 
అన్నము (ప్రసాదించువానికి చెందును. రూపుదిద్దిన తల్లిదండ్రులకు చెందును. చివరకు పురుగులు; కుక్కలు, 
నక్కలు యీ శరీరమును తినివేయును. మూఢులు మాత్రమే యీ శరీరము శాశ తమని విశ్వసింతురు. 
వారికి దేహమునకు దేహములో నుండు దేహికి భేదము తెలియదు. అహంకార పూరితులైన వారి మనసు 
కలుషితముగా నుండును. బీదరికమే వారి అహంకారమును రోగమును కుదుర్చును. పేదవారు మాత్రమే 
అన్ని జీవులు సమానమని (గ్రహించెదరు. కటికనేలపై పరుండు పేదలు, అన్నములేక నీరసించిన ముఖముతో 
నున్న ' బీదవారు యితర జీవులకు యెట్టి హానియు కలుగకూడదని అభిలషింతురు. అదే విధముగ 


. కష్టములననేమో తెలియని మానవులు కరుణ యనగా నేమో తెలియలేరు. 


. ... “అహంకారములేని మానవుడు, విద్యామదము ధనమదము కులమదము అను మూడు మదములు లేని 
మానవుడు, చాల అరుదు. పేదవారు మాత్రమే యీ మూడు మదములు లేక యుందురు. దుర్భర జీవితమే 
వారి తపస్సు. ఆ తపస్సు వారిని శాశ్వతమైన ఉత్తమ లోకములకు అనగా మనము జీవించు లోకములకు 
భిన్నమైనవి, తీసుకు వెళ్ళును. పేదవారికి నిత్యమును తిండి కొరత యుండును. శరీరము శుష్కించగా, 
యెప్పుడును ఆకలి తీర్చుకొనుటకై ఆహారము కొరకు పరితపించుచుందురు. అట్టివారికి ఇంద్రియములు 
అర్హములేనివి. ఆకలిగా నున్నవారి ఇంద్రియములు అణగి యుండును. వారికి తోటి మానవులనుగాని, యితర 
జీవులను గాని గాయపరచు ఆలోచనలే రావు. అన్ని జీవులను సమభావముతో చూచు సాధువులు సహజముగా 
పేదవారికి దగ్గరగా నుందురు. సాధుసాంగత్యము చేత పేదవారు భౌతిక వాంఛలు లేక యుందురు. అన్ని 
పరిస్టితులందు సమ భావముతో నుండు సాధువులకు, నారాయణ చింత తప్ప యితర చింతలు లేని సాధువులకు, 


321 


శ్రీమద్భాగవతము 
గర్వముతో మదించినవారితో అవసరము కలుగదు 


““మీరిరువురును వారుణియను మద్యము సేవించినారు ధనమదముతో మీరు విచక్షణా జ్ఞానము 
కోల్పోయినారు. మీకు ఇంద్రియ నిగ్రహము లేదు. నావంటి సాధు పురుషుల యెడల (ప్రవర్తించవలసిన తీరు 
తెన్నులు కవీన మర్యాదలు కూడ మీకు తెలియవు. మీరు కుబేరుని పుత్రులు మీరు తామసముతో అవిధేయులై 
ప్రవర్తించుటచేత భూమిపై కవల వృక్షములై జన్మించెదరు. మీరు పూర్వ జన్మ స్మృతి కలిగయుందురు. 
శాపవిమోచనమునకై మీరు తహతహలాడుచు వేచి యుందురు. 


“మీరు జన్మించు కాలమందే నారాయణుడు జమ్మించును. అతడు మీ భూలోక బడ్డ జీవితము నుండి 
విముక్తి కలిగించును. అతడు మీ అహంభావమును కూడ నివారించును'' నారదుడు వారిని శపించి తన 
దారిన తాను వెళ్ళిపోయెను కుబేరుని పుత్రులిద్దరును గోకులములో కవల వృక్షములుగా జన్మించి పెరుగుచుం 
డీరి ఆ యిరువురు సోదరుల శాపవిమోచన సమయము ఆసన్నమైనదని కృష్ణుడు నిశ్చయించి, వాని మధ్యగా 
వెళ్ళి అవి నేలపై పడునట్లు చేసెను 


ఆ వృక్షములు రెండు నేలపై ఒరిగినపుడు పెద్ద శబ్దమయ్యెను ఆ శబ్దము విని గోకులములోని ప్రజలు, 
యశోద యేమి జరిగినోయని చూచుటకు వచ్చిరి. తన కుమారుడు ఆ వృక్షముల క్రిందపడి నలిగిపోనందుకు 
యశోద భగవంతునికి నమస్కరించి, గూటమునకు కట్టినందుకు తనలోతాను మిక్కిలి విచారించెను. ఆమె 
తొందర తొందరగా గూటమునకు కట్టిన ముడులు విప్పివేసెను కర్మబంధములనే ముడులు విప్పి 
మోక్షమార్గమున తీసుకువెళ్ళు సమర్థుడు తన కుమారుడని ఆమె తెలిసికొనలేక పోయెను అక్కడ చేరిన 
వారందరును ఆ వృక్షములెట్టు కూలెనా, బాలుడు ( కృష్ణుడు) యెట్లు మృత్యువు నుండి తప్పించుకొనెనా 
యని ఆశ్చర్యపోవుచుండగా, అక్కడ ఆడుకొనుచున్న కొందరు పిల్లలు యిట్లునిరి. ''కృష్ణుడు (ప్రాకుచుండగా 
గూటము కూడ అతనితో వెనుక కదిలి వెళ్ళుచుండెను ఆ రెండు వృక్షముల మధ్యగా అతడు వెళ్ళినంతనే 
నివి నేల గూలెను వెలుగువలె గోచరించు ఇద్దరు పురుషులు కృష్ణునితో మాట్లాడగా మేము చూచినాము. 
కృష్ణుడు కూడ వారితో మాట్టూడెను ఆ తరువాత వారు-గాలిలో లేచి ఆకాశమున పక్షులవలె యెగిరి 
వెళ్ళిపోయిరి' ఆ పిల్లల మాటలు యెవ్వరును నమ్మ లేదు ప్రజలు వారిలో వారిట్టునుకొనిరి “'ఇది చాల 
అసంభవము. చిన్నవాడైన కృష్ణుడు రెండు వృక్షములను ఒకేసారి యెట్లు నేలకూల్చగలడు? వృక్షములు నేల 
గూలుట, కృష్ణుడు అటు ప్రక్కగా వచ్చుట యించుమించు ఒకేసారి జరుగుటచేత, ఆ పిల్లలు కృష్ణుడే 
వృక్షములను నేలగూల్చెనని భావించిరి. ఇక వెలుగుచున్న యిద్దరు వ్యక్తులను చూచుట --- యిది కేవలము 
పిల్లలకు సహజముగా నుండు ఊహాశక్తి మాత్రమే ఈ విచిత్ర దృశ్యము తాము చెప్పెడి కథ నమ్ముటకు 


తోడ్చడునని వారు తలచి యుండవచ్చు''. ఆ విధముగా యక్ష రాజ కుమారులైన నలకూబర మణి(గ్రీవుల 
శాపవిమోచనము పరిపూర్తి యయ్యెను 


161 గోకులములో కృష్ణుడు 


గోపిక లందరకును కృష్ణుడన్న చెప్పలేని అభిమానము కృష్ణుడు రోజంతయు గోపికల యిండ్ల యందే 
గడుపుచుండెడివాడు. వారు అడిగినపుడు నాట్యము చేసెడివాడు. వారు చప్పట్లు చరచగా గిరగిర తిరుచుచుండె 


322 


దశమ స్కంధము - పూర్వ భాగము . 
డివాడు అట్టు తిరుగునపుడు జుట్టు యెగురుట, మెడలో హారములు ఊగి గుండెలపై పడుట జూచి 
ఆనందముతో వారు ఆ బాలుని హత్తుకుని ముద్దాడేవారు. అతడు నవ్వుచు పాడుచు వారి కానందము 
చేకూర్చెడివాడు. అంతలో ఒక గోపిక యిట్లనెను. “కృష్ణా! వెళ్ళి ఆ మజ్జిగకుండ, కవ్వము తీసుకురా! 
కృష్ణుడు అత్యుత్సాహముతో వారు చెప్పినట్టు వెళ్ళి ఆ వస్తువులను చేతులతో గట్టిగా పట్టుకుని అవి భారముగా 


నున్నట్లు శ్రమకోర్చి తెచ్చుచున్నట్లు చూపరులకు గోచరించెడివాడు వాటిని క్రిందపెట్టి అలసట తీరినట్లు 
కంది యె(రగానున్న చేతులు తేలికగా జాడించెడివాడు. 


బలరామకృష్ణు లిద్దరును గంటల కొద్ది మట్టిలో బయట ఆడుచు, తమ తల్లులు భోజనమునకు రమ్మని 
పిలుచుచున్నప్పటికిని వినకుండెడివారు ఒకరోజు రోహిణి కృష్ణుని, బలరాముని యిట్లు కేకవేసి పిలిచెను 

“చూడండి! మీవంటి నిండా యెంత మన్ను ఉన్నదో!' చాల సేపటి నుండి మట్టిలో ఆడుచున్నారు ఇక 
లోపలికి రండి రామా! ఈరోజు నీ జన్మ నక్షత్రము మీరు పవిత్ర స్నానము చేయండి మీ తండ్రి యీనాటికి 
తగిన వైదిక విధులను జరుపదలచినారు మిగిలిన బాలురను చూడుడు. ఎంత చక్కగా అలంకరించుకుని 
యున్నారో! మీరిద్దరు మాత్రమే యింకను మురికిగా నున్నారు'* వారిద్దరూ రోహిణి మాటలు లక్యపెట్టుకుం 
డిరి. ఆమె యశోదతో నిట్లనెను ' చెల్లెమ్మా! నీవు మాత్రమే వారిని లోపలికి రప్పించి స్నానమాచరించునట్టు 
చేయగలవు నేను ప్రయత్నించినాను కానివారునా మాట వినుటలేదు'' యశోద బయటకు వచ్చి యిట్లనెను 

“కృష్ణు! ఓ కృష్ణా! పద్మపదత్రనేత్రా, ప్రియపుత్రా! ఇక ఆట చాలించండి. చాలసేపటి నుండి ఆడుచుండుటవల్ల 
మీరిద్దరు బాగుగా అలసిపోయినారు మీకు తెలియదుగాని మీరు చాల ఆకలితో నున్నారు. లోపలికి రండి 

రామా, ముద్దులరామా! నీవును, తమ్ముడును లోపలికి వచ్చి స్నానము చేసి భోజనము చేయండి మీ తండ్రి 
మీ యిద్దరి కొరకు యెదురు చూచుచున్నారు ఆలస్యము చేయక రండి'' ఆమె బలరామకృష్ణులతో ఆడుచున్న 
మిగిలిన బాలుర నుద్దేశించి దృఢస్వరముతో నిట్లనెను ''చూడండి అబ్బాయిలూ! ఇక మీ యిళ్ళకు మీరు 
వెళ్ళండి అప్పుడే వీ రిద్దరును నామాట విందురు'' బలరామకృష్ణులు అందరి పిల్లలవలె అతి పెంకిగా 
వ్యవహరించుచుండిరి ఎవరికిని వారి దివ్యత్వము తెలియకుండునటుల యెంతో జా(గ్రత్త తీసుకునెడివారు, 
గోకుల (ప్రజలు అమాయకులు పాపము వారు బలరామకృష్ణులు యిరువురును అనంత, నారాయణ అవతార 
మూర్తులని తెలియని అమాయకులు వారు సహజముగ అందరి పిల్లలు వ్యవహరించినట్ట వ్యవహరించుటవల్ల 
సత్యము ఆ గోకులవాసులు యెన్నటికిని (గహించలేకుండిరి 


యశోద, తన పుత్రుడెవరో యెరిగి యున్నచో, ఆమె యీ భారము వహించలేక యుండెడిది అందుచేత 
తన దివ్వ స్వరూపమును ఒక క్షణకాలము ఆమెకు (ప్రసన్నము చేసినప్పుటికిని తిరిగి ఆమె మాయలో పడి 
"సర్వము మరచునట్టు చేసెను 


వారికి కృష్ణుడు ఆనందము చేకూర్చు బాలుడు తన చిలిపిచేష్టలతో అందరి అభిమానము, (పేమ 
చూరగొానెను 


కృష్ణుడు ఆందరిని ఆకర్షించెడివాడు కారణము తెలియకయే అందరును కృష్ణుని అమితముగా (ప్రేమించు 
చుండిరి. గోకులములో గోపికలు, గోపాలురు కృష్ణుని (పేమించునట్టు, నారాయణు నింకెవ్వరును (ప్రేమించ 
లేదు అతడు నిర్వహించుచున్న పాత్ర అతనికి ఆనందము కల్షించుచుండెను అతడు హాయిగా యెవ్యరును 
తన రహస్యము నెరుగకుండునటుల వర్తించుచుండెను బలరాముడు అనంతుని అవతారమగుటచేత అతనికి 


323 


శ్రీమద్భాగవతము 


మాత్రము కృష్ణుని రహస్యము తెలియును తన దివ్యత్వము (ప్రకటించక దాచి యుంచుటయే అతని (ప్రధాన 
కర్తవ్యము. దొనినతడు మిక్కిలి నేర్పుతో నిర్వహించుచుండెను అసురులను చంపుటచేత యీ బాలుడు 
యెవరైయుండునా అని ప్రజలు యోచించుచుండిరి. ప్రతి ఒక్కరు కృష్ణుడు క్షేమముగా బ్రతికి బయట 
పడినందుకు నారాయణునికి ధన్యవాదములు తెలిపిరి. వారికి ఆ సంఘటనలలో కృష్ణుని పాత్ర యేమిటో 
తెలియకుండెను. కృష్ణుడు తన దివ్యత్వము (ప్రకటము కాకుండునట్లు మిక్కిలి నేర్పుతో చరించుచుండెను. 
తన దివ్యత్వమును కప్పిన తెరను కొద్దిమంది మాత్రమే యెరుగుదురు. 


162 ఆరణ్యక ఫలములు 


ఒకరోజు కృష్ణుడు యింటి ముందు వాకిలిలో ఆడుకొనుచుండగా, ''ఫలములు! జంబూఫలములు!”' 
అను కేక వినపడెను. కృష్ణుడు వీధి గుమ్మము వద్దకు పరుగెత్తి వెళ్ళెను. ఒక నిషాద (స్త్రీ పండ్ల బుట్టను 
తల మీద పెట్టుకుని యుండుట కృష్ణుడు చూచెను. కృష్ణుడామెను పిలిచి యిట్టనెను “నాకు కొని పండ్లు 
యిమ్ము. ఈ పండ్లు నాకు చాల యిష్టము” చిన్నారి కృష్ణుడు తడబడుచు పలికిన పలుకులకు ఆమె నవి 5 
యిట్లనెను. “తప్పకుండ నీకు యీ పళ్ళు యిచ్చెదను కాని వాటి వెల యివ్యవలెను'' 


ఆశ్చర్యముతో ““వెలయా'” అని అడిగెను “వెల అనగానేమి?'' 


''వేను నీకు పళ్ళు యిచ్చినందుకు నీవు దానికి ప్రతిఫలముగా యేదైన నివ్యవలెను'' అని ఆమె పలికెను 


''నరే' అని కృష్ణుడనెను “నేను నీకు గింజలు యిచ్చెదను మరి పండ్ల నిచ్చెదవా?”' 


''గింజలు తీసుకురమ్ము. నేను నీకు పండ్ల విచ్చెదను'' కృష్ణుడు లోనికి పరుగెత్తెను ఆమె తల మీద 
నుండి బుట్టను దించి నేలపై పెట్టను కృష్ణుడు సామాను గదిలోనికి వెళ్ళి, పద్మకుట్మలము వంటి తన 
దోసిటితో బియ్యపు గింజలు తీసుకుని వచ్చెను. అతడు పరుగెత్తి వచ్చుచున పుడు సామాను గది నుంచి 
వీధి ద్వారమువరకు గింజలు రాలుచుండెను తన దోసిలిని ఆమెకు చూపి యిట్లనెను “చూడు! నేను 
_ నీకు గింజలు తెచ్చితిని నాకు యీ పండ్లను యిమ్ము" ఆమె రిక్తముగా నున్న కృష్ణుని అందమైన 
గులాబిరంగులో నున్న నాజూకు చేతులను చూచెను ఆమె బియ్యపు గింజలు లోపలి నుండి దా ;రమువరకు 
పడీయుండుట చూచెను ఆమె కృష్ణుని రెండు చేతుల నిండుగా తన బుట్టలోని పండ్లను యెంచి యిచ్చెను 


బుద్దికి (గ్రాహ్యాముకాని పరమాత్మ, ఆరణ్యకములు అనగా ఉపనిషత్తులు గూడ వర్షింపలేని ఆ పరమాత్మ, 
కొన్ని అరణ్యకఫలములను గోరుట యెంత చిత్రము! భగవంతుని పెక్కులీలలలో యిది యొకటి ఈ 
కథను వినువారు భగవంతుని చేరుటకు ఆరణ్యకముల (వేదాంతము) ఆవశ్యకత లేదు 


విషాద (స్త్రీ యింటికి వెళ్ళిపోయి చూచుకొనగా తన బుట్టు బరువుగా నున్నట్లు ఆమెకు తోచెను. ఆమె 
బుట్టను దించి లోపల చూచెను. విలువైన మణులతో బుట్టు నిండియున్నట్లు ఆమె కనుగొనెను ఆమె కూరొ ఎని 
ఆశ్చర్యపడుచుండెను ఇది యెట్లు సంభవించెనో ఆమెకు అవగాహన కాలేదు 


324 


దశమ స్కంధము - పూర్వ భాగము 
163 గోకులము నుండి బృందావనము 


ఒకరోజు నందుని యాధిపత్యమున గోపాలురందరూ సమా వేశమైరి. తరచుగా కృష్ణునికి ఆపదలు 
కలుగుచుండుట గురించి వారు చర్చించిరి. కృష్ణుని క్షేమము వారందరి ధ్యేయముగా నుండెను. గోపాలురంద 
రిలో వృద్దుడైన ఉపనందుడు మొట్ట మొదట యిట్లు పలికెను. “ఈ గోకులము విడిచి పెట్టి సురక్షితమైన 
మరొక (ప్రదేశమునకు తరలి వెళ్ళుట శ్రేయస్కరమని నా అభిప్రాయము. ఈ ప్రదేశము కృష్ణునికి శేమకరము 
కాదు అనేక ఉత్సాతములు కలుగుచున్నవి ఇది మంచిది కాదు మున్ముందు యీ బాలునికి మరికొన్ని 
కష్టములు ఆపదలు కలుగునని తోచుచున్నది ఇప్పటికే నాలుగు పర్యాయములు తీవ్రమైన ఆపదల నుండి 
తప్పించుకొనెను పూతన యను రాక్షసి మొదట యీ బాలుని చంపుటకు సంకల్పించెను తరువాత బండి 
(క్రిందపడి నలిగిపోవుట తప్పెను. తరువాత సుడిగాలి నుండి ప్రమాదము తప్పెను ఇప్పుడు యీ కవల 
వృక్షముల నుండి నారాయణుని అనుగ్రహముచే ఆపద తప్పెను. అదృష్టవశముచేత యింతవరకు గోకులము 
దుష్టశక్తుల ప్రభావమునకు లోనుకాలేదు అది సంభవింపక మునుపే మనము యీ గోకులము విడిచి వెళ్ళుట 
మంచిది పిల్లలను రక్షించుట మన (పథమ కర్తవ్యము 


''గోవర్లన పర్వతమునకు దిగువ బృందావనమను ప్రదేశము కలదని విని యున్నాను పేరును బట్టి మన 
గోసంపద కా పర్వతము రక్షకాగలదని తోచుచున్నది. పర్వతము చుట్టు నున్న అడవిలో మన గోవులకు 
సరిపడునంత పచ్చగడ్డి యున్నదని వింటిని గోవులకు సుష్టుగా ఆహారము లభించును. మన గోపాలురు, 
గోపికలు సుఖ సంతోషములతో జీవించగలరని నా "గట్టి నమ్మకము నా యీ సూచన అందరకును 
_ అంగీకారమైనచో, మరొక క్షణమైననూ వ్యర్ణము గావించవద్దు'' 


గో - నందుని సూచన నామోదించిరి. వెంటనే గోకుల వాసులందరును, ఊరేగింపుగా, 
తమతమ సామాగ్రితో బండ్లపై గోకులము నుండి బృందావనమునకు ప్రయాణమైరి ఒక బండి వెనుక మరొకటి 
నెమ్మదిగా సాగిపోవుచుండెను (స్త్రీలు, పిల్లలు, వృద్దులు బండ్లలో యెక్కి కూర్చొనగా, యువకులు తమ 
విండ్రను, డప్పుడమారులను చేత బట్టి బండ్ల వెనుక నడువసాగిరి. బండ్లకు ముందు గోవులు మందలు 
మందలుగా గోపాలకుల రక్షణలో నడువసాగెను 


దుష్టశక్తుల బారి పడకుండ యుండుటకు బ్రాహ్మణులు వేదమం[త్రములు నుచ్చరించుచు వారి ననుసరించి 
వెళ్ళిరి (స్త్రీలు తిరునాళ్ళకు వెళ్ళుచున్నట్టు భావించి ఆనందించుచుండిరి (స్త్రీలందరును వారికి యిష్టమైన 
పట్టుచీరలను ధరించిరి మెడలో హారములు, తలలో పూలు ధరించిన గోపికా స్త్రీలు కృష్ణుని చిలిపి చేష్టలను 
వర్షించు పాటలను పాడుకొనుచు వెళ్ళిరి. ఒక బండిలో రోహిణి, యశోద, బలరామకృష్ణులు కూర్చుండిరి. 
మిగిలిన వారితో కలిసి ఆడుచు పాడుచు నడువవలెనని యుండెను కాని అట్లు చేయుటకు వీలు లేకపోయెను. 
ఆ ఫిల్లలు యిద్దరును తమతోపాటు ఉండుట ఆ తల్లులకు చెప్పలేని ఆనందోత్సాహములు కలిగించెను 


ప్రయాణము చివరకు వచ్చెను బృందావనము చేరుకొనిరి బలరామకృష్ణులు బండి నుండి (క్రిందకు దూకి 
గంతిరి. గొప్పగానున్న గోవర్షన పర్వత సౌందర్యమును వారు రెప్పవేయక చూచుచుండిరి పర్వతము 


325 


శ్రీమద్భాగవతము 


దిగువనున్న అరణ్యము, (ప్రక్కనే పారుచున్న యమునానది అత్యంత శోభాయమానముగా గోచరించెను. 
బలరామకృష్ణుల దృక్కులచే ఆ ప్రదేశము పావనమయ్యెను. 


పిల్లలకు బృందావనములో జీవితము చాల ఉత్సాహముగా నుండెను బలరామక డు 
గోపాలురతో కలిసి బయటకు వెళ్ళుచుండిరి. బలరామకృష్ణులు గోవులను తోలుకొని యితర గోపాలకుల 
వలే బయటకు వెళ్ళుచుండిరి. పగలంతయు, గోవులు మేయుచున్నపుడు, బలరామకృష్ణులు యితర 
గోపబాలురతో ఆడుచుండెడివారు. సాయంకాలము యింటికి వచ్చిన తర్వాత ఆ రోజు జరిగిన ముచ్చట్లను 
తలుచుకుని ఆనందించెడివారు. (ప్రతిరోజు గోవులను తోలుకొని వెళ్ళుటకు ముందు ఆటకు కావలసిన 
వస్తువులను ్రోగుచేసి తమతో తీసుకు వెళ్ళెడివారు ఇల్లు దాటి తమ తల్లుల దృష్టి మరుగైన తర్వాత, యిక 
వారు అదుపు లేకుండ సంచరించెడివారు. కృష్ణుడు వేణువు ఊదెడివాడు. ఒకొక్క_పుడు పండ్ల చెట్టపై రాళ్ళు 
విసిరి పండీపండవి మారేడు పండు రాలగా వాటిని తినుచు ఆనందించెడివారు బలరామకృష్ణులు తమ కాలి 
గజ్జెలు మధుర సంగీతమువలె ఘళల్లుఘల్లు మనుచుండగా, వారు చెట్లను తన్నుచు ఆ ప్రదేశమంతయు పరుగెత్తి 
మిగిలిన బాలురతో ఆడుచుండెడివారు. దుప్పట్లను శరీరమంతటను కప్పుకుని, యెద్దులు, గోవులవలె వేషము 
ధరించి ఒకరినొకరు భయపెట్టుచు ఉల్దానముగా కాలము గడిపెడివారు. ఒకొక్కపుడు అరణ్యములోని 


పక్షులవలె కూత పెట్టుచు, ఒకరినొకరు కడుపుబ్బ నవ్వించుచుండెడివారు. నిశ్చింతగా అట్టు సంచరించ 
గలుగుట పిల్లల అదృష్టము కదా! 


164 వత్సుడు, బకుడు 


ఒకరోజు బలరామకృష్ణులు గోవులను తోలుకొని బయటకు వెళ్ళిరి అవి గడ్డిమేయుచుండెను వారు 
గోవులను కొయుచుండగా, కంసుడు పంపిన అసురుడొకడు యమునా నదీతీరమునకు వచ్చెను. అసురు 
డాబాలురను చంప నిశ్చయించుకుని, దూడరూపము దాల్చి, అచట నున్న దూడల మందలో కలసిపోయి 
తిరుగుచుండెను కృష్ణుడిది కనుగొనెను రహస్యముగా యీ సంగతి బలరామునికి చెప్పెను ఏమియు 
జరగనట్టు, యేమియు తెలియని వారివలె వారిరువురును నటించి సంచరించుచుండిరి. నెమ్మదిగా యధాలాప 
ముగా కృష్ణుడు దూడరూపములో నున్న అసురుని సమీపించెను తాను దూడ రూపము ధరించిన విషయము 
కృష్ణునికి తెలుసునని అసురు డెరుగకుండెను. 


కృష్ణుడు ఆ దూడ వెనుక కాళ్ళను రెండింటిని పట్టుకుని గిరగిర త్రిప్పెను అట్టు తిప్పినేలపై బడవేయగా, 

దూడ రూపముపోయి అసురుడు నేలకూలి మరణించెను అతడు నేలపై పడునపుడు అక్కడనున్న 
ఫలవృశ్షములకు అతని శరీరము గట్టిగా తగులగా, ఆ వృక్షములకున్న పండు నేలపై చెల్తాచెదురుగా పడెను 
కృష్ణుని చెంతనే యున్న యితరబాలురు కృష్ణుని చర్యను ఆశ్చర్యముతో చూచుచుండిరి స్వర్గము నుండి 
కృష్ణునిపై పుష్పవర్షము కురిసెను కృష్ణుని చర్యలకు దేవతలు మిక్కిలి సంతోషించిరి అత్ఫునాయాసముగా 
మరొక అసురుడు మరణించెనని వారు హాయిగా ఊపిరి బీల్చిరి 


లోకమును సంరశకీంచు భగవదవతారములైన బలరామకృష్ణులు బృందావనములో సామాన్య గోపాలకులవలె 


326 


దశమ స్కంధము - పూర్వ భాగము 
గోవులను సంరక్షించుచు చరించుచుండిరి 


గడ్డిని మేసిన దూడలను నీరు త్రాగించుటకై వారిరువురును దూడలను తోలుకుని యమునా నదీతీరము 
నకు వెళ్ళిరి వారు కూడ కడుపునిండుగా యమునా నదీ జలము త్రాగిరి చుట్టును పరికించి చూడగా 
ఆ నదీ తీరమున ఒక విచిత్రమైన జీవిని వారు చూచిరి అది ఒక భయంకరమైన పక్షివలె వారికి గోచరించెను 
ఇంద్రుడు వజ్రాయుధముతో ఒక పర్వతమును కొంత నరికివేయగా మిగిలిన దానంత సెడ్డదిగా యుండెను 
ఆ విచిత్రజీవి అది ఒక పెద్ద కొంగయని వారిరువురును (గ్రహించిరి. బకుడను అసురుడు కృష్ణుని చంపుటకు 
వేచి చూచుచుండెను శరీరము, ముఖము నేలపైకి వంగియున్న ఆ విచిత్రజీవిని చూచుటకు బాలురందరను 


దగ్గరకు వచ్చిరి వారట్టు చూచుచుండగనే, ఆ విచిత్రజీవి కొంగముక్కువలె నున్న నోటిని వెడల్పుచేసి 
కృష్ణుని మింగివేసెను 


అకస్మాత్తుగా జరిగిన సంఘటనకు యేమి చేయుటకును యెవరికిని యేమియు తోచలేదు కొంగవలె 
నున్న ఒక భయంకర పక్షి కృష్ణుని మింగివేయుట చూచి ఆ బాలురందరును దిగాంతి చెందిరి ఇట్లుండగా, 
బకునికి తన పొడవైన మెడలో అగ్నిగోళమొకటి కదలుచున్నట్టు, దానివలన తీరని బాధ కలుగుచున్నట్టు 
తోచెను ఆ బాధను బకుడు భరించలేక, అంతకుముందు (మింగిన కృష్ణుని బయటకు కక్కెను ఇనుప 
సూదులవలె నున్న తన వాడియైన ముక్కుతో కృష్ణుని పాడుచుటకు బకుడు వడివడిగా వచ్చుచుండెను 


తన దగ్గరకు వచ్చువరకు కృష్ణుడు వేచి యుండెను. దగ్గరకు వచ్చినంతనే కృష్ణుడు, బకుడు తెరచిన 
ముక్కు 'పైభాగమును (క్రింది భాగమును పట్టుకుని తోటిబాలురు ఆశ్చర్యముతో చూచుచుండగా, రెండుగా 
చీల్చివేసెను బృందావనములోని కృష్ణుని సాహస కృత్యమునకు పుష్పవర్షము గురిసెను దివ్య సంగీతము 
వినిపించెను. బలరాముడు యితర బాలురు కృష్ణుని కౌగిలించుకొనిరి బకుడు మింగివేయుట చేత కృష్ణుడు 
చనిపోవునేమో యను ఆలోచన ఆ బాలురకు కలుగక మునుపే, కృష్ణుడు బయట పడి బకుని సంహరించెను. 
చివరకు చూడగా ఆ విచిత్రజీవి కొంగకాదనియు, ఒక భయంకర అసురుడనియు నిర్దారణ యయ్యెను. 


అందరూ తమతమ యిండ్లకు తిరిగి వచ్చి, ప్రతిఒక్కరికీ కృష్ణుడొనర్చిన అద్బుత కార్యము వర్షించిరి. 
నందుడు, యితర పెద్దలు, బాలురను రక్షించినందుకు భగవంతునికి ధన్యవాదములు తెలిపిరి వారిలో 
వారిట్టునుకొనిరి '“ఆహా! ఎన్ని పర్యాయములు యీ బాలుడు మృత్యువు నుండి తప్పించుకొనెనో గదా! 
విచిత్రమేమనగా, మనందరి అదృష్టము కొలది, చంపవచ్చినవారే చనిపోవుట జరుగుచున్నది ఇంతకు మునుపే 
వారు అనేక పాపములు చేసియుండవచ్చును కృష్ణుని చంపు సంకల్పముతో కృష్ణుని సమీపింపగా, దీపమును 
మింగు నుద్దేశముతో సమీపించెడి రెక్కల పురుగులు నశించినట్టుగా, వారు నశించుచున్నారు'' నందుడు 
తనలో తానిట్టనుకొనెను ''గర్లుడు చెప్పినది సత్యము. నా కుమారుడు చిరకాలము జీవించి, లోకములో 
తన రైర్యసాహసములకు యశస్సు కీర్తి పొందును” 


327 


శ్రీమద్భాగవతము 


165 అఘాసురుడు 


ఒకరోజు కృష్ణుడు అరణ్యములో ఆనందముగా గడపవలెనని యెంచి, తోటిబాలురను పిలిచి యిట్లనెను. 
“చూడండి, నేను వేణువు, యితర వాద్యములు తెచ్చెదను మీకు కావలసిన వానిని మీరు తీసుకొని రండు, 
రేపు మనమందరము అరణ్యములో ఆనందముగా ఆడుచు పాడుచు గడుపుదము''. బాలురందరు విని యెగిరి 
గంతులు చేసిరి వారి మనస్సులలో ఉత్సాహ ముప్పొంగుచుండెను ఆవు దూడలను తోలుకువెచ్ళే నెపముతో 
వెళ్ళి రోజంతయు ఆనందముగా గడపవలెనని వారందరును తలపోసిరి 


ఉదయముననే అందరును యిల్లు విడిచి వెళ్ళిరి. కృష్ణుడు తన వేణు వాద్యములను తీసుకుని వారికి 
నాయకుడుగా ముందు వెళ్ళుచుండెను అతడు తన వెనుక యితర బాలురతో ఆవుదూడలతో నడచుచుం 
డెను వారి చేతులలో దూడలను అదలించుటకు చిన్న చిన్న క(రలుండెను కొందరి చేతులలో వేణువులు, 
యితర వాయిద్యములు నుండెను గవ్వలు, పూసలతో కట్టిన దండలు అందరి మెడల యందుండెను. 
అరణ్యములోని పువ్వులు, ఆకులతో దండలు కట్టి ధరించిరి నదీ తీరమున విరివిగా లభ్యమగు ఆలిచిప్పల 
భస్మము ముఖమునకు పూసుకొనిరి. ఒకరినొకరు హాస్యము లాడుచు, ఒకరినొకరు ఆటపట్టించుచు, నవ్వుచు 
ఆటపాటలలో మునిగి యుండిరి కృష్ణుడు అందరిని మించిపోయెను అందరిని ఆటపట్టించుటలో అగ్రగామి 
అయ్యెను ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఆటలతో కృష్ణుడు అందరికిని ఉతా ఎహానందములను కల్షించుచుండెను 


అందరికంకు ముందుగా చాల దూరము వెళ్ళి తన్ను పట్టుక్‌నుమని వారిని కవ్వించగా, వారు కృష్ణుని 
పట్టుకొనుటకు ఆ (ప్రదేశమంతయు పరుగులెత్తిరి ఆ తరువాత కొంతసేపటికి కృష్ణుడు తనకు తానే వారికి 
పట్టుబడిపోవును అంతట ఆ బాలురు ''కృషస్ణుడు పట్టుబడె'' నని గట్టిగా "కేకలువేసి చప్పట్లు చరచిరి అట్టు 
కొంతసేపు ఆడి అలసిపోయిన తర్వాతి, అరణ్యములో నివసించు జంతువులు చేయు శబ్దములు చేయుచు 
కొంతసేపు గడిపిరి కొందరు కోయిలవలె కూయసాగిరి మరికొందరు తుమ్మెదల వలె యుమ్మను శబ్దము _ 
చేయసాగిరి కొందరు చప్పట్లు చరుచుచు, ఆకాశములో విహరించు పక్షుల నీడ ననుసరించి పరుగెత్తుచుండిరి. 
మరికొందరు నది ఒడ్డున చేపలకై కొంగ వేచి యున్నట్లు కూర్చుండిరి కొందరు నెమలివలె నాట్యము 
చేయగా, మరికొందరు బాలురు కోతులవలె చెట్టకొమ్మలను పట్టుకుని ఊగులాడుచుండిరి, వీరిని చూచి 
కోతులు అదొక విధముగా ముఖమును పెట్టుట జూచి, బాలురు కూడ ఆ కోతుల భంగిమలను అభినయించు 


చుండిరి. అంతలో కృష్ణుడు నదిలో దూకుట జూచి, బాలురందరును నదిలో దూకి యీతగొట్టుట 
మొదలిడిరి 


ఆ గోపబాలుర అదృష్టమే అదృష్టము భగవంతుడు వారితో రో * గడుపుట కన్న 
మించిన అదృష్టము యింకేమి గలదు? వేలకువేలు సంవత్సరములు ఇంద్రియ నిగ్రహముతో తపోధ్యానములు 
సలిపినను పరమాత్ముని పాదధూళి లభించుట దుర్లభము అనేక జన్మలు పరిశుద్దమైన జీవితము గడిపినను 
పరమాత్మ దర్శన భాగ్యము కొద్ది మందికే కలుగును కేవలము జ్ఞానధనులు మాత్రమే దర్శించగలుగు 
పరమాత్మ, పరమభక్తులకు సేవకుడుగా నుండుటకు వెనుదీయని పరమాత్మ, కృష్ణుడుగా యమునానదీ తీరపు 
యిసుక దిబ్బలలో అమాయకులు, అజ్ఞానులు అయిన బృందావనములోని గోపబాలురతో ఆడుచు పాడుచు 
చరించుట కన్న విచిత్రమింకేది గలదు! బృందావనము, అందు నివసించు (ప్రజలు మహాభాగ్యవంతులు, వారికి 


328 1 


దశమ స్కంధము - పూర్వ భాగము 

రాత్రి పగలు కృష్ణునితో కలిసి జీవించు సదవకాశము లభించినది ఆ గోపబాలురు కృష్ణునితో అట్టు అనేక 
విధముల ఆటలు ఆడుచుండగా, ఒక అసురుడు వారిని సమీపించెను. అతనిపేరు అఘాసురుడు పేరుకు 
తగినట్టుగా అతనిలో దుష్టత్వము మూర్తీభవించెను. కృష్ణుని సంహరించుటకై ఆ రాక్షసుని కంసుడు పంపెను. 
స్వర్గములో దేవతలు కృష్ణుని చిలిపి చేష్టలు ఆనందింప గలిగినట్లుగా, ఆ రాక్షసునకు యెట్లు ఆనందించవలెనో 


తెలియకుండెను, దేవతలు కృష్ణుని దర్శించుటచేత అమృతము లభించిన ఆనందము కన్న యెక్కువగా 
ఆనందించుచుండిరి 


అఘాసురుడు పూతనకు బకునకు సోదరుడు. అతని స్వామి కంసుని ఆజ్ఞను శిరసావహించుటలో 
ఆ(త్రమును చూప్పుటయేగాక, తన సోదరిని, సోదరుని కృష్ణుడు హతమార్చినందుకు పగతీర్చుకొనవలెనని 
ఉవ్విత్లూరుచుండను. బలరామకృష్ణులను చూచి అఘాసురుడు తనలో తానిట్టునుకొనెను. *'నా సోదరిని, 
సోదరుని చంపినది యీ చిన్న బాలుడన్నమాట నా బాధను తీర్చుకొనుటకు వీరిద్దరిని సర్వనాశనము 
చేసి, నా మనస్సులోని ముల్లును, నా స్వామిని బాధించుచున్న ముల్లును ఒకేసారి పెరికి చేయుదును ఈ 
బాలుని మరణమే నా అనుంగు సోదరులకు నేనొసంగు తర్పణము ఈ బాలురిద్దరును మరణించినచో, 


బృందావనములో వీది చుట్టును నడచు జీవితము స్తంభించి శూన్యమగును నేను తొందరగా వీది అంతము 
చూడవలెను'', 


ఆ గోపాలుర మార్గమునకు అడ్డముగా అఘాసురుడు నిలుచుండెను. అతడొక పెద్ద సర్పరూపము దాల్బెను 
దాని పొడవు నాలుగు కోసులు. ఒక పెద్ద పర్వతము వలె నుండెను. నోరు తెరచి వేచి చూచుచుండెను. 
ఆ సర్పము క్రింది దవడ నేలపై ఆని యుండెను. పై దవడ ఆకాశమును ముట్టు చున్నట్టుండెను. అతని 
నోరు ఒక పెద్ద గుహవలె నుండెను కోరలు గుహలోని యెత్తు పల్లముల మాదిరిగా నుండెను నోటి మధ్యలో 
యెర్రని నాలుక గలదు. అతడి శ్వాస వేడిగా నుండుటచే, వాతావరణమంతయు మండుచున్నట్టుండెను 
ఈ గోపబాలురు ని యని తలంచునట్టుగా అసురుడు తన శరీరమును రూపొందించుకొ 


నెను. ఆ బాలురలో కొందరు, ''చూడు! ఈ గుహ నోరు తెరచుకున్న సర్పము మాదిరి యున్నట్లు 
ఊహించవచ్చు)! '' అని పలికిరి 


ఆ ఉపమానమును మరికొందరు విళ్లేషించిరి. అందులో ఒక బాలుడు, “ఇదిగో యిది నిజముగా ఒక 
సర్పము నోరు తెరచుకుని మనలను (మ్రింగివేయుటకు వేచి యున్నట్టున్నది గుహ పై భాగమున 
సూర్యకిరణముల వెలుగు (ప్రసరించగా, సర్పము సై దవడ మాదిరిగా యున్నది కదా! నేలపై బడిన గుహ 
సై భాగము నీడ మన ఊహను మరింత బలపరచుచున్నది ఆ చిన్న చిన్న యెత్తు పల్లములను చూడగా 
సర్పము కోరలవలె అగుపించుచున్నది. గుహ మధ్యలో ఎత్తుగా నున్న యీ మార్గము వంతెన మాదిరిగా 
నున్నది చూడగా సర్పము జాపిన యె(ర్రని నాలుకవలె నున్నది చుట్టును చీకటిగా నుండుటచేత, సర్పము 
నోరు వలె గోచరించుచున్నది. మిట్ట మధ్యాహ్నపు యెండ చేత చుట్టును వేడిగా నున్నగాలి, వేడియైన 
సర్పపు విషపూరిత శ్వాసవలె నున్నది” 


వారిలో ఒక గోపబాలుడు యిట్లనెను ''మనము యీ గుహలోనికి వెళ్ళినట్టు తలంచుదము. ఇది సర్పముగా 
మారి మనలను మ్రింగివేయునా? తరువాత యేమి జరుగును?” మరొకడు, ''ఏమియు జరుగదు మన 
కృష్ణుడు దానిని చంపివేయును ఆ రోజు కొంగను చంపినట్టే చంపు ' 'నిలేదు లోపలికి 


329 


శ్రీమద్భాగవతము 
ఎళ్ళుదము. ఇదీ ఒక సాహస కృత్యము కాగలదు”. 


ఒకరి తర్వాత మరొకరు గుహవలె నున్న నోటిలోనికి ప్రవేశించిరి. అది ఒక పెద్ద సర్పమనియు, ఆ 
భయంకర సర్పము నోటిలో (ప్రవేశించిన చావు తప్పుదనియు కృష్ణుడెరుగును. అతడు మౌనముగా నిలిచి 
యుండి, తోటి బాలురందరు దూడలతో తమ సాహస కృత్యములను ప్రదర్శించుటకై గుహలోని కేగువరకును 
వేచి గమనించుచుండెను. కృష్ణుడు ఒక్కడే అందు ప్రవేశించక మిగిలియుండెను. సర్పము నోరు తెరచుకొని 
యుండెను. కృష్ణుడు (ప్రవేశించువరకు నోరు తెరచుకుని అఘాసురుడు వేచి యుండెను. లేకున్న పగ 
సాధించుటకు వీలుకాదు, తన స్వామి కార్యము కూడ ఫలింపదు. 


కృష్ణుడు తనతో వచ్చిన గోపబాలురందరి విధి వ్రాత పూర్తిగా నెరిగి యుండెను. వారు గుహలో 
ప్రవేశించునపుడు యిట్లు చలపోసిరి. *“ఇది సర్పము అయినచో కృష్ణుడు దానిని తప్పక చంపితీరును. 
మనకేమియు ఆపదలేదు. సురక్షితముగా నుండెదము''. కృష్ణుడు తనలో తాను నవ్వుకుని అఘాసురునికి 
ఆఖరి ఘడియలు సమీపించెనని తలచి, గుహవలె నున వ సర్పము నో టిలో ప్రవేశించెను. కృష్ణుడు (ప్రవేశించిన 
వెంటనే సర్పము నోరు మూయుట చూచి, కృష్ణుని దివ్యత్వము తెలిసిన దేవతలు కూడ ఆందోళనతో 
కేకనైచి యేమి జరుగునోయని వేచి చూచుచుండిరి. కృష్ణుడు సర్పము గొంతు చేరిన తర్వాత, తన శరీరమును 
(క్రమక్రమముగా పెద్దది చేయజాచ్చెను. అఘాసురుడు ఉమ్మివేసి కృష్ణుని బయటకు నెట్టుటకు ప్రయత్నించి, 
తన్ను తాను సంరక్షించుకొనదలచి విఫలుడయ్యెను. నెమ్మదిగా (క్రమేపి అఘాసురునికి ఊపిరాడకుండెను. 
అఘాసురుడేమియు చేయలేకుండెను. మిక్కిలి బాధతో తోక నాడించుచుండెను. గొంతులోని బాధ 


భరించరాని దయ్యెను. చివరకు ఒక పెద్ద నిశ్చ్వాన విడిచెను. తీవ్రమైన ఆ గాలిపోటునకు తల పగిలి. 
ముక్కలయ్యెను. 


అఘాసురుడు చనిపోయిన వెంటనే గ్రేమపూరితమైన దృక్కులతో త తోటి బాలురను చూచెను. విషపూరిత. 
లేవి బయటకు ఏ వేగముగా వెలి అందరును బయటకు వెళ్ళిన తరా త చిట్టచివర కృష్ణుడు బయటకు 
వచ్చెను. గుహ ప్రవేశ ద్వారము అనగా సర్పము యొక్క నోరు వద్ద ఒక వెలుగు గోచరించెను. నాలుగు 
దిక్కులు దేదీప్యమానముగా ప్రకాశించుచుండెను. "అందరును చూచుచుండగా ఆ వెలుగు కృష్ణుని పాదము 
లందు ప్రవేశించెను. ఇదంతయూ గమనించుచున్న దేవతలు కృష్ణునిపై పుష్ప వర్షము కురిపించిరి. స్వర్షవాసులు 
సంత్‌ తోషముతో నృత్యగానములు చేసిరి. గానము విని బ్రహ్మ తన నివాసము నుండి యేమి జరిగెనోయని 


తెలుసుకొనుటకు బయటకు వచ్చెను. చిన బాలుడైన కృష్ణుడు యింతటి అద్భుత కార్యము నెట్టు గావించెనా 
యని ఆశ్చర్యపడెను. . 


కృష్ణుని స స్పర్శచేత మరణించిన అఘాసురుడు సకల పాపముల నుండి విముక్తుడై, భగవంతుని పాదములను: 
చేరు అర్హత పొందెను. ఇట్టు జరుగుటలో వింతయేమి? భగవంతుని రూపము మనసు లో స్టిరముగా నున్నచో, 
అట్టివారు ముక్తి నొందుట తథ్యము. అటువంటపుడు, సర్పరూపము దాల్చిన అఘాసురుని నోటి యందు 


కృష్ణుడు తనకు తానే ప్రవేశించి, తన పవిత్ర పాదములతో స్పృశించెను. అందుచే దుష్టత్వము మూార్తీభ వించినప్ప 
టికిని అఘాసురునికి మోక్షము లభించుటలో ఆశ్చర్యమేమి గలదు? 


330. 


దశమ స్కంధము - పూర్వ భాగము 
166 బ్రహ్మదేవుని సంశయము 


ఇది జరిగినప్పుడు గోప బాలురందరును సుమారు అయిదు సంవత్సరముల వయసులో నుండిరి. వారు 
తమ తమ యిండ్లకు వెళ్ళి తల్లిదండ్రులతో కృష్ణుడు వారినెట్లు రక్షించినదియు వివరించి చెప్పిరి. కాని ఒక 
సంవత్సరము తర్వాత మాత్రమే వారీ విషయము చెప్పిరి. అనగా అప్పటికి వారందరుకును ఆరు సంవత్సర 
ముల వయస్సు. 


పరీక్షిత్తు మహారాజు ఉతాహభరితమైన యీ కథను విని మౌనముగా కూర్చుండెను. ఒక శ్షణకాలము 
తర్వాత అతడిట్టునెను. ''స్వామీ! నా సందేహము తీర్చవలెను. ఒక సంవత్సరము తర్వాత ఆ బాలురు 
వారి తల్లిదండ్రులకీ విషయమును వివరించినారని మీరు చెప్పినారు. ఇది యెట్లు సాధ్యము. బాలురకు సహజమైన 
ఉత్సాహముతో, కృష్ణుడు యీ విషయము గురించి మాట్లాడవద్దని ఒకవేళ చెపి నప్పటికీ లక్ష్యము చేయక, 
వారు చెప్పుదురు కదా! అటువంటపుడు ఉత్తేజకరమైన యీ సంఘటనను ఒక సంవత్సరము వరకు ఆ 
బాలురు ప్రస్తావించకుండుటకు కారణమేమై యుండును. కృష్ణుడు వారిచేత యేదైన రహస్య ప్రతిజ్ఞ చేయించెనా? 
లేకున్న యిది అసంభవము. నాకేమియు బోధపడుటలేదు. నా యా సంశయమును నివృత్తి చేయ గోరెదను''. 


శుకుడు పరీక్షిత్తు సంశయమును విని మెచ్చుకొనెను. వారు సంవత్సరకాలము వరకు యేల వేచి యుండిరని 
రాజు అడిగిన ప్రశ్నవిని, శుకుడు ఆలోచనలోపడి, కొంత విరామము తర్వాత సమాధానము చెప్పెను. 
భగవంతుని అద్బుత చర్యలను చెప్పునపుడు అతడు తన్మయుడై తన్ను తాను మరచి, కృష్ణుని లీలలతో 
మనస్సు నిండి శూన్యదృక్కులు (ప్రసరించుచుండును. తిరిగి బాహ్యస్మృతి కలిగి కథ కొనసాగించుటకు కొంత 
సమయము పట్టుచుండెడిది. శుకుడు పరీక్షిత్తుతో నిట్లనెను. ''నీ ప్రశ్న సముచితముగా నున్నది. నీవు యీ 
ప్రశ్నవేయుట చేత దానికి సంబంధించిన గాథ నీకు తెలుపుటకు నేను యెంతగానో ఆనందిస్తున్నాను. 
ఎన్నిసారులు వినినప్పటికిని భగవంతుని కథలు వినువారికి వివరించువారికి కూడ సంతోషము చేకూర్చును. 
కాముకులు (స్త్రీలను గురించి వినుటకు యెంత సంతోషము వ్యక్తపరతురో, భగవదృక్తులకు భగవత్కథలు 
అంతకంటె పెక్కురెట్టు ఆనందము కలిగించును. ఇప్పుడు నీకు బృందావనములోని గోపాలురు గోపికలు 


ఒక సంవత్సరము వరకు వారి పుత్రులు తమకు అఘాసురుని మరణ వృత్తాంతమును యెందుకు వివరించలేకపో 
యిరో చెప్పెదను. 


“అరణ్యములో ఆ బాలురు ఆడుచు పాడుచు దూడలతో అఘాసురుడు ఉన్నటువంటి (ప్రదేశమునకు 
వచ్చిరి. అఘాసురుని సంహరించిన తర్వాత కృష్ణుడు వారి ఆలోచనలను జరిగిన అద్భుత సంఘటన నుండి 
మళ్లింపదలచెను. వారు దీనికి యెక్కువ ప్రాముఖ్యత నివ్వకూడదని కృష్ణుడట్టు చేసెను. వారు ఆ విషయము 
మరిచిపోవునట్టు చేసెను. అన్ని అవతారములందు ముఖ్యముగా కృష్ణావతారమందు, భగవంతుడు సామాన్య 
మానవుడనే (భ్రమ కలిగించుటకు సాధ్యమైనంతవరకు ప్రయత్నించెను. కాని అడపా దడపా మాయతెర త లగి 
' దివ్యత్వము ప్రకటమగుచుండెను. తన మాయచేత (ప్రజలు యిట్టి విషయములు మరచిపోవునట్టు చేయుచుం 
డెను. మానవుల జ్ఞాపకశక్తి కొద్దికాలమే. ఆ క్షణములో యీ అద్బుత కార్యము వారందరి ముఖములందు 
ప్రస్ఫుటముగా గోచరించుచుండెను. కాని కాలము, అద్భుత లీలలు గావించి, దివ్యత్వము (ప్రకటించిన మానవుని 
మరచిపోవునట్టు చేయును. వారు ''కృష్ణుడు చాల అద్భుత వ్యక్తి' అని మాత్రమే అందురు. కృష్ణుడు గూడ 


౩31 


శ్రీమద్భాగవతము 
యిట్లు జరుగవలెనని తలచెను. .' 


“కృష్ణుడు అల్లరి బాలురనందరిని తోడ్కొని యమునా నదీ తీరమున యిసుక దిబ్బలవద్దకు వెళ్ళెను. 
కృష్ణుడు వారితో యిట్లనెను. ''మి(త్రులారా! ఇంతకాలము మనము ఆడుచుపాడుచు ఆకలి మరచిపోయినాము. . 
నాకు చాల ఆకలిగా ఉన్నది. నేను కాలు యెత్తి ఒక్క. అడుగైనమూ వేయలేను. నది ఒడ్డువైపు చూడుడు. 
ఇసుక స్వచ ముగా పాలవలె తెల్లగా మృదువుగా నున్నది. చెట్లనీడ వలన మిట్టు మధ్యాహ్నపు యెండ తీవ్రత 
తెలియుటలేదు. పుష్పముల చుట్టును తుమ్మెదలు చేయుచున్న రుంకారము, పక్షుల రెక్కల కదలికచే కలుగు 
శబ్దములు, మధుర సంగీతమును విన్నించుచున్న నదీ ప్రవాహము, యివన్నీ కలిసి యెంతో హాయిని 
చేకూర్చుచున్నవి. ఇక్కడ నుంచి కదలుటకు నా మనసృంగీకరించకున్నది. ఇసుక తిన్నెలపై కూర్చుని 
మనము భోజనము కానిచ్చిదము. దూడలు గడ్డిమేసి నదిలో నీరు (త్రాగి రాగలవు. ఈ లోపుగా మనము 
_భుజించెదము**. కృష్ణుని సూచనలను యెవ్వరూ యన్నడూ కాదనలేదు. “అప్లే” యని బాలురు చప్పట్లు 
చరిచిరి. అఘానురుని మరణ విషయము వారి మనసు ఎల నుండి త కొలగిపోయెను. ఇప్పుడు వారి ఆలోచన 
లన్నియు భోజనముపై నున్నవి. ' 


"ఆ బాలురు అందరును వలయాకారములో కూర్చొనిరి. 'వారి మధ్య కృష్ణుడు కూర్చొనెను. వారు 
భోజనము చేయుట మొదలు“ పెట్టిరి. బాలురందరును తమ తల్లులు కట్టియిచ్చిన పాట్టములను ఏప్పిరి. కొందరి 
.పొట్టములు తామరాకునందు, మరికొందరి పొట్టములు అరటియాకునందు కట్టియుండెను. కొందరు తమ 
ఆహారమును మట్టి పాత్రలలోను, మరికొందరు రాతిచిప్పలలోను తెచ్చుకొనిరి. వారందరు కేరింతలతో 
నవ్వుచు ఆనందముగా భుజించుచుండిరి. 


“ప్రతి యజ్ఞము నందు హవిస్సును స్వీకరించు పరమాత్మ, యెవరికి సమస్తమును అర్చించుచున్నారో, 
యెవని యందు సర్వస్వమును దాగియున్నదో, అట్టి పరమాత్మ చిన్న బాలుని రూపములో ఇతర బాలుర 
మధ్య కూర్చుని, తాను తెచ్చుకొనిన అన్నపు పొట్టము విప్పి భుజించుచుండెను. ' కృష్ణుడు తమ మధ్య 
సంచరించుచుండగా యిన్ని సంవత్సరములుగా తమ జీవితముల కుత్తేజము పడసిన గోకులవాసులు యెంత 
ధన్యులో కదా! 


“కృష్ణుడు తన నడుముకు కట్టిన పీతోంబరపు మడతలో వేణువును దోపెను. దూడలను తోలుటకు 
తెచ్చిన కర్రను చంక (క్రింద బెస్టైను. కృష్ణుడు మిగిలిన బాలురందరి మధ్య కూర్చుని హాస్యోక్తులతో వారిని _ 
క్షడుపుబ్బ నవి గంచుచుండెను. (ప్రతి ఒక్కరును కృష్ణుడు తన యందే శ్రద్ద వహించవలెనని ఉవ్విళ్యూరుటచేత, 
కృష్ణుడు అందరివంక ఒకేసారి దృష్టి సారించి ఒకొక్కరినే ప్రత్యేకించి చూచినట్లు చూచుచుండెను. ఎడమ 
చేతితో పెరుగు అన్నమును, క్రేళ్ళమధ్య ఊరగాయలను పట్టుకొని భుజించుచుండెను, అందమైన యీ 
దృశ్యమును జూచి దేవతలు గోపబాలుర అదృష్టమునకు అసూయపడజొచ్చిరి.. 


'వారట్టు హాస్యోక్తులతో ముచ్చట లాడుకొనుచుండగా, దగ్గరలో గడ్డిమేయుచున్న ఆవుదూడలు వారిని . 
విడిచి దూరముగా అరణ్యములోనికి వెళ్ళెను. ఇంతలో ఒక గోపబాలుడు దగ్గరలో ఆవుదూడలు కనుపించకపో 
వుట జూచి గట్టిగా యిట్లు కేకపెర్టెను. “ఆవుదూడలేమైనవి? కృష్ణా! గొప్ప ఘోరము జరీగెను. ఆవుదూడలు 


అరణ్యములోనికి వెళ్ళినవి. తప్పకుండ క్రూరమృగములు. వానిని చంపి తినివేయగలవు. మన పెద్దవారికి 
యేమి సమాధానము చెప్పగలము?" ర 


332 


దశమ స్కంధము - పూర్వ భాగము 


“మిగిలిన బాలురు కూడ విషాదముతో నుండగా, కృష్ణుడు వారితో యిట్లనెను. 'మీరేమియు ఆందోళన 
చెందవద్దు. నేను వెళ్ళి అవి యెక్కడనున్నవో, యేమి చేయుచున్నవో చూచి వచ్చెదను. మీరు భోజనము 
పూర్తినేయుడు. నేను ఆవుదూడలను తోలుకు వచ్చెదను. బాలురందరూ ఒక్కసారిగా ''అది చాల బాగున్నది. 


కృష్ణుడు ఉండగా అన్నీ సర్దుకొనును. మనము ఆందోళన చెందనవసరము లేదు”). '. కృష్ణుడు నవ్వి అడవిటోనికి 
వెళ్ళెను. 


(“ఎడమచేతిలో పెరుగు అన్నము పట్టుకుని, ఆ పర్వత (ప్రదేశము, గుహలు, గోవర్లన పర్వత సానువులు 
అంతటను సంచరించెను. కాని ఆవుదూడల జాడ కనుగొనలేకపోయెను. వెదకినందువల్ల ప్రయోజనము 
కనుపించక పోవుటచేత, కృష్ణుడు యమునా నదీతీరమున తోడిబాలురను వదలి వెళ్ళిన ప్రదేశమునకు తిరిగి 
వచ్చెను. ఆ ప్రదేశము నిర్దనముగా నుండెను. తోడిబాలురు ఒక్కరును కృష్ణునకు కన్చించలేదు. 


“కృష్ణుడు ఒక క్షణము యోచించగా యేమి జరిగెనో (గ్రహించెను. కృష్ణుడు అఘాసురుని చంపినపుడు 
స్వర్గములో దేవతలు వేడుకచేసిరి. ఆ వేడుకలో జరిగిన సంగీత నృత్యములను సృష్టికర్త బ్రహ్మ విని, తన 
నివాసము నుండి బయటకు వచ్చి, దేవతలు వేడుక జరుపుటకు కారణము తెలుసుకుని, బాలుని శక్తి 
సామర్థ్యములకు అచ్చెరువొందెను. ఆ 'బాలుని శక్తి సామర్హ్యములు మరికొంత పరీక్షించుటకు బ్రహ్మ 
నిశ్చయించుకొనెను. బ్రహ్మదేవుడు ఆవుదూడలను దొంగిలించి ఒక గుహలో. దాచివేసెను. కృష్ణుడు లేని 
సమయమున, ఆ గోపబాలురు నిద్రపోవునట్లు చేసి, వారందరిని కూడ దూడల నుంచిన గుహలో దాచివేసెను. 


“కృష్ణుడు తనలో తానునవ్వుకుని యిట్లు' తలపోసెను. “ఇది బ్రహ్మదేవుని ఆటయన్న మాట. అందుకు 
సరిసమానమైన ఆట వేను కూడ ఆడెదను'. 


“పరమదేవతా స రూపుడైన పరమాత్మ, సృష్టి యందంతటనూ వ్యాపించి, సర్వజీవులందు జీవాత్మగా 
వసించు పరమాత్మ, అనగా ఆ నారాయణుడు, బ్రహ్మదేవునికి యీ లీలలు గావించుచున్నది నారాయణుడేగాని 
కేవల మొక బాలుడు కాదని తెలీయజెప్పుటకు నిశ్చయించుకొనెను''. 


167 సంవత్సరకాలము సత్యము మరుగువరచి యుంచుట 


కృష్ణుడు ఒక్కడే ఆవుదూడల రూపములు, గోప బాలుర రూపములు. కూడ క ధరించెను. తానే దూడల 

మెడలోని త్రాడుగను, బాలుర చేతులలోని క(ర్రలుగిను మారెను. ఆహారమును తెచ్చుకొను పాత్రలు 
తానయ్యెను. ఆ బాలురు ధరించు వస్త్రములు, చినిగిపోయిన పంచగానీ, పట్టుపంచగానీ, లేక రంగు 
ఉత్తరీయము గానీ, తానే అయ్యెను, ఒకకేల, సర్వమూ తానయ్యెను. ఆ బాలుర రూపములేకాక, వారి 
స్వభావములు --- వారి వారి. (ప్రత్యేక గుణములు, చేష్టలు --- కూడ తాను వహించెను. చీకటి పడుటతో, 
బాలుర రూపములో నున్న కృష్ణుడు బృందావనము చేరుకొనెను. కృష్ణుడు వందలాది. కృష్ణులై వివిధ 
రకములయిన దుస్తులను ధరించి యుండెను. 


ప్రతి ఒక్క గోపబాలుడు తన దూడలతో యింట ప్రవేశించెను. వారి తల్లులు ఆ బాలురను తమ గుండెలకు 


333. 


శ్రీమద్భాగవతము 


హత్తుకొనిరి కృష్ణుడు తన యింటికి వెళ్ళిను. యశోద కృష్ణుని ముద్దాడెను ఇట్లు మరుచటి రోజు, ఆ 
మరుచటి రోజు, అస్టే (ప్రతి దినము జరిగిపోవుచుండెను. కొన్ని కొన్ని విషయములలో స్వల్పమైన మార్పులు 
గోచరించుచుండెను. ఉదాహరణకు, తల్లిగోవులు యింటికి వచ్చి తమ దూడలను మరింత (ప్రేమతో నిమిరి 
సాకుచుండెను. మామూలుకన్నా యెక్కువ పాలను యిచ్చుచుండెను తల్లిదండ్రులు వారి వారి పుత్రులతో 
యెప్పటివలెనే వ్యవహరించుచుండిరి, కాని స్వల్పభేదము కానవచ్చుచుండెను. వారి ఆప్యాయత, (పేమలలో 
యేదో చెప్పరాని మాధుర్యము గోచరించుచుండెను. ఇది (ప్రతి ఒక్కరిలోనూ కన్పట్టుచుండెను. తల్లులు, 
తమ పుత్రులయందు కూడ కృష్ణునిపై చూపు (పీమాభిమానములను చూపుచుండిరి అందరిలోనూ యిట్టి 
భావములు అంతరాంతమున యిమిడి యుండెను. వారికి కారణము తెలియదు. తెలుసుకొనుటకు వారు 
ప్రయత్నించను లేదు. 


ఇట్లు ఒక సంవత్సరము గడిచెను. సంవత్సరము పూర్తి యగుటకు నాలుగైదు రోజుల ముందు ఒకనాడు 
కృష్ణుడు, బలరాముడు, గోపబాలురు, ఆవు దూడలతో కలిసి మిగిలిన సరంజామా తీసుకుని అడవిలోనికి 
వెళ్ళిరి. గోవర్లన పర్వతము దిగువ ఆవుదూడలు మేయుచుండగా, పర్వతముపై నున్న తల్లిగోవులు వానిని 
చూచెను. ఆకలిని మరిచిపోయి గోపాలురు అదలించు చున్నప్పటికిని లక్ష్య పెట్టుక ఆ తల్లిగోవులు పరుగు 


పరుగున తమ దూడలు ఉన్నచోటికి వచ్చి, వానికి పాలతో నిండిన తమ పొదుగులను కుడిపి పాలిచ్చు 
చుండెను. 1 


గోపాలురు తమ అదలింపులు నిష్పలమయ్యెనని తలంచి పర్వతము దిగువకు వచ్చి తల్లి గోవులను తిరిగి 
తోలుకు వెళ్ళుటకు సంకల్సించిరి అవసరమయినచో వాటిని తిట్టి కొట్టుటకు సిద్దపడిరి వారు కొండ 
దిగువకు వచ్చి వారి పుత్రులు బలరామకృష్ణులతో నుండుట జూచిరి పుత్రులను చూచినంతనే వారి 
హృదయములు (ప్రేమతో నిండి పొంగిపొరలు చుండెను. ఆ (ప్రేమలో వారి అలసటను, ఆ(గహమును పూర్తిగా 
మరచిరి వారి పుత్రులను అదుముకుని కౌగిలించుకొనగా, వారి అలసట అంతయు మాయమయ్యెను. 


పుత్రులను విడిచి వెళ్ళునపుడు వారి కన్నులు అశ్రువులతో నిండెను ఆవులను విడిచి వారు అయిష్టముగా 
కదలి వెళ్ళిరి 


బలరాముడు నిలిచియుండి, గోవులు, గోపాలురు ప్రదర్శించుచున్న అసామాన్య (ప్రేమను గమనించుచుం 
డెను అతనికి ఆశ్చర్యము కలిగెను దూరముగా నిలిచి యోచించుచుండెను అతడు కూడ గోప బాలుర 
యెడ (ప్రేమతో ఆకృష్ణుడగు చున్నట్టు భావించెను. (ప్రేమతో కూడిన యిట్టి ఆకర్షణ యింతవరకు కృష్ణుని 
యందు మాత్రమే గలదు. ఈ భావము కలుగుటతోడనే ఆశ్చర్యపడి తనలో తానిట్టనుకొనెను ''ఇది దేవతల 
మాయ అగునా? లేక మానవుల భ్రమయేనా? లేక అసురుల మాయ కాగలదా? కాదు. ఎన్నటికిని కాజాలదు. 
వేను కూడ యీ (ప్రేమలో చిక్కుకున్నాను దేవతలుగాని, అసురులుగాని నా మనసుపై యెట్టి ప్రభావము 
చూపలేరు ఇది కృష్ణుడు మాత్రమే అలవరుచుకొన్న ఆకర్షణ ఇంకెవరును యిట్టు (ప్రేమతో ఆకర్షించలేరు'' 
కృష్ణుని వద్దకు వెళ్ళి యిట్లనెను. “కొంతసేపటి వరకు యిది దేవతలు లేక అసురుల చర్య యని, లేక 
మం(త్రశక్తులు కలిగిన మానవుల కార్యమని తలచినాను కాని ఇది నీ వల్లనే, నీ శక్తి సామర్హ్యముల చేతనే 
యీ చిత్రాతి సంఘటనలు జరుగుచున్నవని (గ్రహించినాను. కృష్ణా! యిదంతయు యెందులకు? నాకు 
చెప్పుము వారందరు యెచ్చట నున్నారు? ఇంకను యెంతకాలము యీ ఆట కొనసాగగలదు?'' 


334 


దశమ స్కంధము - పూర్వ భాగము 


కృష్ణుడు వెనుకటి వృత్తాంతమును వివరించెను. వారట్టు మాట్లాడుకొనుచుండగా, దీనికి ముఖ్యకారకుడైన 
బ్రహ్మ యేమి జరుగుచున్నదో చూచుటకు వచ్చెను. ఇంతలో అతనికి సిగ్గుపడవలసిన అనుభవము కలిగెను. 
ఇంకను అతడందు నుంచి తేరుకొనకుండెను, 


168 బ్రహ్మదేవుని విచారము 


ఆవుదూడలను గోపబాలురను అపహరించి గుహలో దాచివేసిన పిమ్మట (బ్రహ్మ తన న్వస్థానమైన 
సత్యలోకమునకు వెళ్ళెను ద్వారపాలకులు బ్రహ్మను చూచి లోపల ప్రవేశించుటకు అనుమతి నిరాకరించిరి 
వారి అవిధేయతకు ఆశ్చర్యము చెంది బ్రహ్మ యిట్లనెను. “ఏమిటి యీ ఆట? నేను బ్రహ్మను నా 
స్వగృహములో నేను (ప్రవేశించుచున్నాను. నా సేవకులైన మీరిరువురూ నన్నడ్డగింతురా? ఇది పరాచికము 
కానిచో నాకు ఆ(గహము వచ్చెడిది'' ద్వారపాలకులు నవ్వి యిట్టనిరి ''ఇంతకు ముందెన్నడూ నిన్ను 
మేము చూచి యుండలేదు. నీవు ప్రవేశించుట తగదు నీవు మా ప్రభువు వేషము ధరించితివి. కాని నీవు 
మా (ప్రభువు కావని మాకు తెలియును. మా ప్రభువు లోపలనే యున్నాడు'' ''లోపలనున్నాడా?, ఇది నేను 
నమ్మను'' అని బ్రహ్మ గట్టిగా అరచెను. “సరే. మమ్ములను నమ్మకున్నచో నీకు నీవే చూడగలవు'' అని 
నవ్వుచు ఆ ద్వారపాలకులు బ్రహ్మ ఒక సన్నని రంధ్రము ద్వారా సః | కు అంగీకరించిరి. 


దేవతలు బుషుల మధ్య తనవలెనే యున్న మరొక వ్యక్తి ఉన్నతాసనముపై కూర్చుని యుండుట బ్రహ్మ 
జూచెను సరస్వతి వీణ వాయించుచుండెను మందిరములో వీణానాదము తప్ప యింకే శబ్దము వినిపించక 
నిశ్శబ్దముగా నుండెను. 


జరిగిన అవమానము తట్టుకొనలేక బ్రహ్మ బృందావనములో యేమి జరుగుచున్నదో చూచుటకు వెళ్ళిను 

కృష్ణుని చర్యను కన్నులార చూచెను (ప్రతిరోజు యధావిధిగా కృష్ణుడు, బలరాముడు, యితర గోపాలురు 
తమ ఆవు దూడలతో వెళ్ళుట గమనించెను. కనులు నులుముకుని బ్రహ్మ తనలో తానిట్లనుకొనెను, ''గోప 
బాలురు, ఆవుదూడలతో గుహలో నిద్రపోవుచున్నారు. మరివారు యిక్కడ కృష్ణునితో యెట్టుండిరి? '' ఒకవేళ. 
గుహలో అవియుండుట జూచి కృష్ణుడు వాటిని విడిపించెనేమో యని తలచి గుహ వద్దకు వెళ్ళెను, కాని 
అవి గుహలో దీర్చ నిద్రలో నుండెను ఇది యెట్లు సంభవమా యని బ్రహ్మ తీవ్రముగా ఆలోచించినప్పటికిని 
అంతుపట్టుకుండెను భగివంతుని మాయచేత బ్రహ్మ మనస్సు అయోమయముగా నుండెను అవిద్యయను 
చీకటిలో చిక్కుకొనెను. సూర్యుని ప్రకాశము ముందు మెరుగుడు పురుగు ప్రకాశమువలె, యీ విచిత్రమును 
అర్షము చేసుకొనుటకు బ్రహ్మ చేసిన ప్రయత్నములన్నియు వ్యర్షమయ్యెను 


బ్రహ్మ తెలివితక్కువ తనము జూచి కృష్ణుడు జాలిపడెను ప్రతి ఆవుదూడ, (ప్రతి ఒక్క బాలుడు నల్లని 
మేఘ వర్షములో పసుపుపచ్చని పీతాంబరము ధరించి, చదుర్చుజములు గలిగి నాలుగు చేతులందు శంఖ 
చక్ర గదా పద్మములు ఉన్నట్టుగా బహ్మకు జూపళ్టును. భక్తుల (శ్రేయస్సుకై నిరాకారుడైన భగవంతుడు 
సాకారుడుగా అవతరించుట (బ్రహ్మ జూచెను తన కండ్లముందు అనేక నారాయణ రూపములు గాంచుచున్న 
(బ్రహ్మ శిలవలె స్తంభించి నిలుచుని యుండెను బ్రహ్మకు తన అహంభావమును గుర్తుచేయవలసిన సమయము 


335 


. శ్రీమద్భాగవతము 


ఆసన్నమైనదని కృష్ణుడు తలచి తగిన. గుణపాఠము చెప్పుటకు నిశ్చయించుకొనెను. నారాయణుడు ధరించిన 
. దూడల, బాలుర. రూపములు అదృశ్యమై, ఆవుదూడలు, గోపబాలురు వాని వాని స్థానమును పొందుట 
బ్రహ్మ ప్రత్యక్షముగా తిలకించెను. బ్రహ్మ తన అజ్ఞానమునకు సిగ్గుపడి, కృష్ణుని పాదముల పైబడి క్షమించమని 
ప్రార్థించెను. భగవంతుని సహజ స్వభావమును తెలియక, అజ్ఞానముతో తెలివితక్కువగా (ప్రవర్తించినందుకు 
'' మన్నించమని బ్రహ్మ పదేపదే వేడుకొనెను..ఆ తర్వాత (శీకృష్ణుని చుట్టును మూడుసార్లు ప్రదక్షిణము చేసెను. 
తనకంటు .ఉన్నతులైన వారిని యీ విధముగా గౌరవించుట సనాతన సంప్రదాయము. గర్వము అణగిన. 
. (బ్రహ్మ తిరిగి సత్యలోకమునకు వెళ్ళెను. 


బ్రహ్మ వదలిపెట్టిన ఆవుదూడలను తీసుకుని కృష్ణుడు తనతోటి బాలురను వదలిపెట్టిన ప్రదేశమునకు 
వెళ్ళెను. . వారందరు కృష్ణునికై వేచియుండిరి. వారు కృష్ణునితో యిట్లనిరి. కృతా ఈ దూడలను 
అతితొందరగా పట్టి తెచ్చితివే! మేమింకా ఒక ముద్దయైననూ భుజించలేదు. నీవు తొందరగా వచ్చితివి. 

తొందరగో రమ్ము. భోజనము పూర్తిచేసి మరల ఆటలాడుదము''. కృష్ణుడు అందరినీ ఆకర్షించే చిరునవ్వు 
నవ్వి, తన యెడమ చేతిలో మిగిలియున్న గ్‌ పెరుగు అన్నము తినుట పూర్తి గావించెను. 


దారిలో నున్న పువ్వులను త్రెంపి వాటిని దండగా కట్టే తన అందమైన మెడలో వైచికొనెను. నెమలికుండే 
రెక్కనొకదానిని ఊడదీసి దానిని జుట్టులో తురిమెను. ముఖమునకు తెల్లని ముత్యపు చిప్పపొడిని రుద్ది వేణువు 
నూదుచూ.. తోటి బాలురు సన్నాయి డోలు వాయించుచుండగా, కృష్ణుడు బృందావనము (ప్రవేశించెను. 


బాలురు తమ తమ యిండ్లకేగి, తల్లిదండ్రులతో కృష్ణుడు తమను యెట్లు పాము కోరల నుండి రక్షించెనో, 
పామును యెట్లు చం] పెన్‌, తామందరూ చచ్చిన పాము కడుపునుండి బయటకెట్టు వచ్చిరో వివరించి చెప్పిరి. 


169 బలరాముడు ధేనుకుని చంపుట 


కృష్ణుని వయస్సు. ఆరు సంవత్సరములు. తోటి బాలురుకు కూడ అదే వయస్సు. ఆవులు గడ్డిమేయుటకై 
తోలుకొని వెళ్ళదగిన వయస్సు వచ్చెను. కృష్ణుడు అడుగుపెట్టిన |ప్రదేశమంతయు పునీతమయ్యెను. 
. బృందావనములో గోవులను గడ్డి మేయుటకై తోలుకొని వెళ్ళుట వారి నిత్యకృత్యమయ్యెను. వేణువు 
'నూదుటలో ప్రజ్ఞాశాలి అయ్యేను. తన. స్నేహితులను, ఆవులను చేరదీసి, భోజనమైన పిదప, వేణుగానముతో 


. వారి నోలలాడించు చుండెను, 


ఒకరోజు. బలరాముడు "కృష్ణుడు ప్రతిరోజువలె వారి బలగముతో అరణ్యములో ప్రవేశించిరి. పుష్పములు 
ప్రతిచోట. 'కానవచు చుండెను, లేళ్ళు అటునిటు పరుగెత్తుచుండెను. పక్షుల సంగీతము, తుమ్మెదల 
రుంకారము చెవుల కింపుగా నుండెను. నదిలో నీరు నెమ్మదిగా ప్రవహించుచుండెను. అక్కడి వాతావరణము, 
మహాపురుషల మనస్సువలె, అత్యంత ప్రశాంతతతో నిండీయుండెను. కృష్ణుడు బలరాముని పిలిచి యిట్లనెను. | 
. “అన్నా! ఈ అరణ్యము చూడుము. పుష్పములతో నిండిన యీ చెట్టును చూడుము. పువ్వులతో నిండిన 
కొమ్మల బరువుకు వంగి భూమిని 'తాకుచున్నట్లున్నది. అవి నీ- పాదముల పైబడి పూర్వజన్మలో చేసిన 
పాపములకు యౌ జన్మలో చెట్టుగా పుట్టి పాప విముక్తి గావించుమని కోరుచున్నట్టు ఉన్నది. తుమ్మెదలు 


336 


దశమ స్కంధము - పూర్వ భాగము 

నిన్ను స్తుతించుచున్నట్టున్నది. ఈ లోకమును పాప రహితము గావించుటకు అవతరించినావని వానికి 
తెలిసినట్టున్నది ఈ అరణ్యములో బుషులు కానవచ్చుటలేదు. బహుశః వారు యీ చెట్టలోనో, పక్షులలోనో, 
తుమ్మెదలలోనో దాగి యుండవచ్చును. ఆ నెమలి ఆనందముగా యెట్లు నృత్యము చేయుచున్నదో! దాని 
తోక యెంత అందముగా నున్నదో గదా! ఆ లేళ్ళ మందలు భయపడుచున్న కన్యల వలె కదలుచు 
పరుగెత్తుచున్నవి. కోకిలలు నిన్ను స్తుతించుచు గానము చేయుచున్నవి. నీ పాదములు యీ (ప్రదేశము నందు 
సంచరించుటచే బృందావనము నిజముగా పావనమైనది''. బలరాముడు నవ్వుచు కృష్ణుడు చెప్పిన వానిని 
స్వీకరించెను. కృష్ణు డీవిధముగ ఆవేశముతో (పేమపూరితమైన భావముతో పలుకుట బహు అరుదు. మిగిలిన 
బాలురతో కలిసి వారు ఆవులను మేపుటకు అరణ్యములోనికి వెళ్ళిరి. కృష్ణుడు పదే పదే అన్న బలరాముని 
చూచి చిరునవ్వు నవ్వుచుండెను 


కృష్ణుడు ఉల్లాసముతో సంచరించుచుండెను నెమళ్ళతో కలిసి నృత్యము చేయుచుండెను. లేళ్లతో 
పరుగుత్తుచుండెను తుమ్మెదలతో సరిసమానముగా రుంకారము చేయుచుండెను ఆవులు దూరముగాపోయి 
మేయుచుండెను. మేఘ గర్జనతో అతడు గోవులను పేరు పేరున పిలువగా అవి అటు నిటు పరుగెత్తుచు 
యెప్పటివలె చరించుచుండెను. 


బలరాముడు అలసిపోయెను కృష్ణుడు తన ఒడిలో బలరాముని పరుండబెట్టుకుని కాళ్ళు ఒత్తసా'గెను. 


(శీధామ, సుబాల, స్తోక కృష్ణ అను మువ్వురు కృష్ణునికి అత్యంత (ప్రియమైన స్నేహితులు వారు కృష్ణుని 
వద్దకు వచ్చి యిట్లనిరి. “చూడు కృష్ణా! దగ్గరలోనే అందమైన తాటి తోపు గలదు మంచి పండిన ఫలములు 
గలవు కొన్ని నేలపై రాలినవి. మరికొన్ని చెట్టకు (వేలాడుచున్నవి. అవి చాల రుచికరమైనవి కాని ఆ తోటను 
ధేనుకాసురుడనే రాక్షసుడు అచట వసించుచు కావలి కాయుచుండుటచే మనకు ఆ ఫలములు లభ్యము కావు. 
నీవు, బలరాముడు శక్తిమంతులు. మీరు ఆ రాక్షసుని చంపగలరు. కాని ఒక హెచ్చరిక. ధేనుకుడు ఒక్కడే 
అచట ఉండుటలేదు అతని బంధు బలగము అనుయాయులు కూడ కలరు. వారు కూడ ధేనుకుని వలె 
అతి భయంకరమైనవారు. ధేనుకుడు నరమాంసమును భక్షించుటచే ఆ తోపులోనికి వెళ్ళుట కెవరికీ ధైర్యము 
చాలదు 


“కాని ఆ పండిన పండ్ల సువాసనలు వాటివి తినవలెనని నో రూరించుచున్నవి ఆ పండ్లను రుచి చూడవలెనని 
యున్నది. మీరిద్దరు మాత్రమే మా కోరికను తీర్చగలరు. ఆ పండ్లను మాకు తెచ్చి యివ్వగలరా?'' 


వారు కోరిన ఆ చిన్న కోరికకు బలరామకృష్ణులు నవ్వుకొనిరి వెంటనే వారు తాటి తోపు దిక్కుగా, 
ఆనందముతో గంతులు వేయుచున్న యితర బాలురు వెంటరాగా, వెళ్ళిరి 


తాటి తోపులో |(ప్రవేశించగనే బలరాముడు పండ్లను తెచ్చు కార్యములో నిమగ్నమయ్యెను తన బలమైన, 
శక్తిమంతమైన బాహువులతో ఒకొక్క చెట్టును కుదుపగా, పండ్లు నేలపై రాలెను నేల యంతయు పండ్లతో 
పరచిన తివాసివలె గోచరించుచుండెను గోప బాలురందరూ వడివడిగా పండ్ల నేరుకొనుచుండిరి బలరాముడు 
చెట్లను కుదిపిన శబ్దము విని, ఆడ గాడిద రూపములో నున్న ధేనుకాసురుడు తొందరగా ఆ (ప్రదేశమునకు 
వచ్చెను అతడు వేసిన అడుగులకు భూమి దద్దరిల్లైను 


337 


శ్రీమద్భాగవతము 


ధేనుకుడు వడివడిగా బలరాముని సమీపించి భయంకరమైన కేక పెట్టి బలరాముని గుండెలపై తన్ని చుట్టూ 
పరుగెత్తుచుండెను మరల మరల బలరాముని వద్దకు వచ్చి వెనుక కాళ్ళ నెత్తి తన్ని చంపుటకు ప్రయత్నించెను 
బలరాముడు రాక్షసుని వెనక రెండు కాళ్ళను పట్టుకొనెను అట్టు "పట్టుకుని మీదకెత్తి గిరిగిర త్రిప్పి చెట్ల 
మీదకు విసరెను ధేనుకుడు చచ్చి నేలపై పడెను. అతనితోపాటు చెట్టు కూడ నేల కొరిగెను. ఒక చెట్టు 
పక్క దానిపై పడగా, అది దాని పక్కనున్న దానిపై పడి, యిట్లు అన్నీ పెనుగాలికి ఊగిపడినట్టుగా పడెను 


ఆదిశేషుడు లోకమంతటను వ్యాపించియుండెను ఒక చిన్నవ(స్త్రము దూదిపోగు దారముతో నేయబడి 
నట్టు, యీ లోకమంతయు నారాయణుని వేరొక అంశమైన ఆదిశేషునితో నిండియున్నది అట్టితరి, 
బలరాముని చర్య యెవరికైనను ఆశ్చర్యము గొలుపునా? 


ధేనుకుని అమయాయులు బంధు బలగము తమ యజమాని ఒక చిన్న బాలుని చేతిలో మృతినాందుట 
చూచి, పగ తీర్చుకొనుటకై బలరామకృష్ణులపై కెగబడిరి బలరామకృష్ణులు కదలక నిలుచున్న చోటనే 


యుండి, ఒకొక్క రాక్షసుడు దగ్గరకు సమీపించగా వాని కాళ్ళు పట్టుకుని గిర గిర త్రిప్పి చెట్ల మీదకు 
విసరివేయుచుండిరి. 


చెట్టుకు పండి 1 దిపోయిన అసురుల కళేబరములు (వేలాడుచుండెను బలరామకృ 
సుల సాహస చర్యలను దేవతలు మెచ్చుకొనిరి 


సాయంకాలము గోప బాలురు బలరామకృస్ణులతో కలసి బృందావనముకు తిరిగి వచ్చిరి వచ్చిన వెంటనే 
తల్లులందరును కృష్ణుని - యె[ర్రమట్లితో శరీరము జుట్టు యె(ర్రగా అందముగా నున్న కృష్ణుని, తలలో నెమలి 
ఈకను తురిమి అందముగా గోచరించుచున్న కృష్ణుని, అడవి పువ్వులతో కట్టిన వనమాల అనే హారమును 
మెడలో ధరించిన కృష్ణుని, యెల్లపుడూ పెదవులందు చిరునవ్వు చిందు కృష్ణుని - చూచుటకు వచ్చిరి 
ప్రతి సాయంకాలమును అందమైన కృష్ణుని దర్శించుటకు గోపాలురు, గోపికలు వేచి చూచుచుందురు. 


170 విషపూరితమైన సరస్సు 


ప్రతిదినము వలెనే ఆ దినమును కృష్ణుడు తోటి బాలురతో ఆవులను తోలుకుని యమునా తీరమునకు 
వెళ్ళెను. ఆ రోజు బలరాముడు వారితో వెళ్ళలేదు వారికి యిష్టమైన (ప్రదేశములో కూర్చుని ఆడుచు, 
నవ్వుచు మాట్లడుకొానుచుండిరి. ఎండ చాల తీవ్రముగ నుండెను. గోవులు తమకు తాము యిష్టము వచ్చినట్టు 
సంచరించుచుండెను కొంతమంది బాలురు యమున వైపుగా వెళ్ళిరి. వారు మిక్కిలి దప్పికతో నుండుటచే, 
యే ప్రదేశమున త్రాగుచుండిరో యోచించలేదు 


యమునా నదీ తీర సమీపములో 'మధు' అను సరస్సు ఒకటి గలదు ఆ సరస్సులో కాళీయుడను 
భయంకర సర్పము నివసించుచుండెను ఆ సర్పము మధు సరస్సులోని నీటిని విషపూరితము గావించెను 
ఆ సరస్సులోని నీరును త్రాగినవారు జీవింపజాలరు అందులోనీ నీరు అంతగా విషపూరితమయ్యెను. దప్పిక 
తీర్చుకొను ఆత్రములో ఆ గోప బాలురు మధు సరస్సులోని నీరు విషపూరిత మయ్యెనను హెచ్చరికను 


338 


దశమ స్కంధము - పూర్వ ఖాగము 
మరచిపోయి, ఆ నీటిని కడుపునిండుగా త్రాగిరి. గోవులు కూడ అౌ్టే దాహము తీర్చుకొనెను. తక్షణమే 


వారు తెలివి తప్పి చచ్చి పడిపోయిరి. ఆ సరస్సులోని విషము తీవ్రతకు, అచ్చట నుండి వీచు గాలిని, 
పైన యెగిరే పక్షులు పీల్చి (క్రిందపడి చనిపోవుచుండెడివి. 


కొంతసేపటికి కృష్ణుడు దాహము తీర్చుకొనుటకు వెళ్ళిన బాలురు, గోవులు తిరిగి రాకుండుట 
గమనించెను. వెంటనే కృష్ణుడు లేచెను. మిగిలిన బాలురు కూడ లేచిరి. అంతకు ముందు వెళ్ళిన బాలుర 
అడుగుజాడల ననుసరించి ఆ మార్గమునే వీరు కూడ వెళ్ళసాగిరి. అట్టు వారు యమునా నదివైపుగా వెళ్ళిరి. 
దాహము తీర్చుకొనుటకై వారు ఆ మార్గమున వెళ్ళుటలో ఆశ్చర్యము లేదు. కాని కొద్దిగా మార్గము 
తప్పియుండెను కొన్ని క్షణములు వెదకిన తర్వాత, స్పృహతప్పి చచ్చిపోయినట్లు పడీయున్న కొందరు 
బాలురను కృష్ణుడు చూచెను గోవులు కూడ చచ్చి పడియున్నట్లు తెలివిలేక పడియుండెను. 


కృష్ణుని ఆగ్రహమునకు అవధులు లేకుండెను. మధు సరస్సును జూచెను. నీలవర్లపు యమునా జలము 
మధు సరస్సులోనికి ప్రవహించి, అనేక సంవత్సరములుగా కాళీయుడు నిత్యమూ విడిచిపుచ్చే విషవాయువుచేత, 
నల్లగా మారెను. ఆ జలము" వేడిగా నురుగువలె నుండెను. ఆ బాధాకర దృశ్యమును వారు చూచుచు 
నిలుచుండిరి. ఇంతలో తోటి బాలురు ఆ దృశ్యమును చూచి కలిగిన బాధతో యేడ్చుచున్న శబ్దము 
వినిపించెను ''ఆహా! ఏమి యీ దుస్సంఘటన! మన స్నేహితులు, చెలికాండ్రు చనిపోయిరి. మన గోవులు 
కూడ చచ్చిపడియున్నవి! ఆలోచించక, యీ కాళీయుని మడుగులోని నీటివి త్రాగి యుందురు. వారు 
లేకుండ మనము యిండ్లకు యెట్టు వెళ్ళగలము? వారు లేకుండ మనమెట్లు జీవించగలము? ఇప్పుడేమి 


చేయుదము?’ వారట్లు విచారముతో నిసృహత్తో యేడ్చుచుండిరి. వారి కనుల నుండి అశ్రువులు ఏకధారగా 
వర్షించుచుండెను " 


కృష్ణుడు నిలిచి యుండి చుట్టును పరికించి చూచెను. మధు సరస్సు ఒడ్డున కొన్ని వృక్షములు మాత్రమే 
యున్నవి. ఆ సరస్సులోని విషవాయువు వలన వృక్షములు చాల కాలము క్రితమే యెండి చచ్చిపోయినవి. 
ఎండిపోయి (మోడువారిన చెట్లను చూచిన వారికి విచారము కలుగును. ఒకప్పుడు మంచి శక్తి బలము ఉండీ 
యిప్పడవి నడలిపోయిన మానవులవలె నున్నవి 


వాటిలో మిక్కిలి పొడవుగా నున్న కదంబ వృక్షము నొకదానిని కృష్ణుడు చూచెను. ఆ వృక్షమునకు 
మాత్రమే కొమ్మలు విషవాయువు (ప్రభావము పడక మిగిలియున్నవి. దీనికొక కథ గలదు. ఒకప్పుడు గరుడుడు 
అమృత కలశమును, తన సోదరులను మెప్పించి తల్లిని బంధ విముక్తి గావించుటకై యీ భూమి మీదకు 
తెచ్చినపుడు కొంతసేపు యీ కదంబ వృత్షముపై విశ్రమించెను. ఆ కారణముచేత కాళీయుని విష ప్రభావము 
యీ వృక్షముపై పడక యుండెను. దృఢముగా నున్న ఆ కదంబ వృక్షముపైకి కృష్ణుడు యెక్కెను. తోటి 
బాలురందరూ ఆశ్చర్యముతో చూచుచుండిరి. కృష్ణుడేమి చేయదలచెనో వారికి తెలియదు. కృష్ణుని చేతి 
సంజ్ఞలు వారికిట్టు చెప్పచున్నట్టుండెను. “భయపడక అక్కడే ఉండుడు. నేను యీ సమస్యను పరిష్కరించె 
దను. మీరందరను అక్కడే నిలిచి యుండి గమనించుడు''. 


వారట్టు చూచుచుండగనే కృష్ణుడు వారివైపు ఒకసారి చూచి చెట్టు చివరకు యెక్కెను. ఆ బాలురందరూ 
ఒక విచిత్ర దృశ్యమును గాంచుచుండిరి కృష్ణుని చిన్ని పాదములు చెట్టును స్పృశించిన ప్రతిచోటను 
చిగురించుట ప్రారంభించెను కొద్దిసేపటికి ఆ కదంబ వృక్షము ఆకుపచ్చని ఆకులు, తియ్యని కడిమి పూల 


339 


శ్రీమద్భాగవతము 


వాసనలతో కళకళ లాడుచుండెను. ఆ బాలురు ఆశ్చర్యముతో కనులు మరింత పెద్దవి చేసుకుని చూచుచుండగ 


కృష్ణుడు ఆ వృక్షముపై నుండి గెంతెను. ఆ వృక్షము చివర కొమ్మను ఊతగా చేసుకుని మధు సరస్సులోనికి 
దూకెను. 


ఇదంతయు గమనించుచున్న బాలురు భయభభ్రాంతులైరి. కొద్ది నిమిషములలో కృష్ణుడు మరణించునని 
వారు తలచిరి. కొందరు బాలురు నందుని యింటికి వెళ్ళి జరిగిన దంతయు వివరించి చెప్పిరి లోపలి 
గదిలో నున్న యళోద బయటకు చవ్చి, ““గోవులు, కొందరు బాలురు కాళీయుని మడుగులోని నీటిని 
త్రాగి ఒడ్డున చచ్చిపడియున్నారు. అది చూచి కృష్ణుడు ఆ మడుగులోనికి దుమికెను. అతడు చనిపోవను 
న్నాడు! కృష్ణుడు చనిపోవనున్నాడు'' అని ఆ బాలురు చెప్పుచున్న విషయము వినెను 


యళోద వెంటనే మూర్చపోయెను. ఆమెను కొందరు సేద దేర్చుచుండిరి నందుని పరిస్టితి కూడ 
జాలిని పుట్టించుచుండెను వారి జీవనజ్యోతి అంతరించెను. ఇక జీవించుట యెందుకు? అని వారు వగర్చుచు 
యేడ్చుచుండిరి. ఈ దుర్భర వార్త బృందావన మంతయు వ్యాపించెను. ప్రతి గృహము విచారముతో నిండెను. 
ఎవ్వరును కూడ తమ పుత్రుడు, తమ గోవులు మరణించెనని ఆలోచించకుండిరి వారి విచారమంతయు 


కృష్ణుని కేమి ఆపద వాటిల్లునో యని మాత్రమే. భయంకర కాళీయ సర్పము చేతిలో కృష్ణుడు చిక్కెనని 
వారు దుఃఖించుచుండిరి 


అందరును యమునా నదీ తీరమునకు పరుగెత్తిరి. పెద్దవాడైన అన్న బలరాముని రక్షణ లేకుండ కృష్ణుని 
ఆనాడు బయటకు వెళ్ళనివ్వక ఆపి యుండవలసిదని వారందరును తలచిరి. అనేక లీలలు జరిపినప్పటిీకిని, 
వారికింకను కృష్ణుని గురించి తెలియలేదు. సాక్షాత్తు నారాయణుడే యని వారు తెలియలేకుండిరి! వారి దృష్టిలో 
కృష్ణుడు అందరిని ఆకర్షించు బాలుడు, అతనికి సంభవించిన అనేక ఆపదలు నారాయణుని అను(గహముచేతను, 


తల్లిదండ్రుల అదృష్టము చేతను తప్పనని వారు భావించుచుండిరి బలరాముడు లేకుండుటచే యేమి జరిగెనో 
చూడుడు! ఏమి జరిగెనో! 


బలరాముడు అంతయూ వినుచు తనలో తాను నవ్వుకొనెను కృష్ణుడెవరో, తానెవరో బలరామునకు 


తెలియును ఈ దేవ రహస్యము - కృష్ణుడు, తాను కూడ యే ప్రయోజనము కొరకై జన్మించిరో - బలరాముడు 
వారికి చెప్పలేకుండెను. 


ఒక మాటయైనను మాట్లాడక బలరాముడు కూడ బృందావనవాసులతో కలసి యమునా నదీ తీరమునకు 
వెళ్ళి కాళీయుని మడుగు ఒడ్డున నిలిచి యుండెను 


171 కాళలీయుడు 
ఇట్లుండగా వడుము బిగించి మడుగులో కృష్ణుడు దుమికెను అతని రెండు చేతులును కాళీయుని మృత్యువు 


కప్పగించుటకు పిలుచుచున్నట్టుండెను కృష్ణుడు దూకిన వెంటనే ఆ సరస్సుకు చైతన్యము వచ్చినట్లయ్యెను, 
ప్రశాంతముగా నున్న సరస్సులో ఉద్పతమైన అలలు చెరేగెను ఎత్తున లేచిన ఆ సరస్సులోని నీరు కృష్ణుని 


340 


దశమ స్కంధము - పూర్వ భాగము 
తమ బాహువుల లోనికి తీసుకొనుచున్నట్లు గోచరించెను. ఆ అలలు కృష్ణుని కబళించి అట్టుడుగునకు 


చీకటిలోనికి తీసుకొనిపోవుటకు ప్రయత్నించుచున్నట్లు ఉండెను. కృష్ణుడు ఆ సరస్సులో స్వేచ్చగా 
ఈతకొట్టుచూ, ఆటలాడుచున్నట్టుండెను 


అనేక సంవత్సరములుగా ఆ సరస్సు నిశ్చలముగా పైకి కన్పట్టుచుండెను. ఒక్కసారి ఆ (ప్రశాంతతకు 
అంతరాయము కలిగినట్లు కాళీయుడు భావించెను. సరస్సు ఉపరితలముపై యేదో కదలుచున్నట్లు కాళీయు 
నకు తోచెను. కాని లశ్యపెట్టక, సరస్సు అడుగున అలవాటు (ప్రకారముండెను. కొంతసేపయిన తర్వాత 
సరస్సులో నీటిని యెవరో చిలుకుచున్నట్టు, దాని వలన కలిగిన విపరీతమైన కదలికచేత తాను అటు నిటు 
ఊగుచున్నట్టు కాళీయుడు భావించెను. ఇదివరకెన్నడును యిట్టు జరగనందువలన, కాళీయుడు అచ్చెరు 
వొంది, తన విపుల శరీరమును కదలి, సరస్సు ఉపరి భాగము పైకి వచ్చుటకు ప్రయత్నించెను. ఇంతవరకు 
సరస్సు చుట్టు ప్రక్కలకు వచ్చుట కెవరికీ ధైర్యము లేకపోయెను ఈరోజు అందుకు భిన్నముగా నుండెను! 


కాళీయుడు తన అయిదు తలలను పెకెత్తి యా మానవ ప్రపంచమును చూచెను సరస్సు ఒడ్డును గాంచెను 
వందల కొలదీ స్తీ పురుషులు విచారముతో యేడ్చుచుండుట చూచెను అనేకులు గుండెలు బాదుకొని 
విలపించుచుండిరి. కొందరు (స్త్రీలు సరస్సులో దూకి ఆత్మహత్య చేసుకొనుటకు ప్రయత్నించుచుండగా, 
పురుషులు వారిని అడ్డగించి నివారించుచుండిరి. వారందరిలో ఒక (స్త్రీ (ప్రత్యేకముగా గుండెలు పగులునట్టు 
విచారించుచుండెను ఆమె యిట్లను చుండెను “కృష్ణా! కుమారా! నీవు మరణించిన వెనుక మేము జీవించి 
ప్రయోజనమేమి? నిన్ను కాళీయుడు చంపును నేను కూడ అతని చేతనే చచ్చిపోయెదను. కుమారుని 
పోగొట్టుకున్న నాకు జీవితముపై ఆశలేదు''. బలరాముడు, న RF ' = డీరి. బలరాముడు 
ఆమెతో యిట్లనెను “అమ్మా! కృష్ణుడు యెొవ్వరి చేతను చావడు అది అంత తేలికకాదు అనేక 
సంవత్సరములుగా ఈ యమునా నదీ జలమును విషమయము గావించిన కాళీయుని శిక్షీంచుటకు కృష్ణుడు 
నిశ్చయించుకొనెను గోవులు, గోప బాలురు కాళీయునిచేత చచ్చిరి. అందుచేత కాళీయుని శిక్షించుట 
సముచితము కృష్ణుడు మడుగులో దూకుటకు అదియే కారణము. అమ్మా! కొంచెముసేపు ఓపిక పట్టుము 
కృష్ణుడు విజయము సాధించి రాగలడు గమనించి చూడుము” 


ఇంతవరకు కృష్ణుడు సరస్సు అడుగుననే యీదుచుండెను. అందుచే యెవరికిని కనుపించకుండెను. 
తూర్పున ఉదయించు చంద్రుని వలె కృష్ణుడు సరస్సు ఉపరి భాగము పైకి వచ్చెను ఒక బాలుడు సరస్సు 
అడుగునుండి పైకి వచ్చుట కాళీయుడు చూచెను. ఆ బాలుడు పసుపు పచ్చని పట్టు వస్త్రము ధరించి 
యుండెను కాళీయ మడుగులోని నీటిచే పూర్తిగా తడిసిపోయెను. అతని వక్షముసై అందమైన పుట్టుమచ్చ 
గలదు ముఖమున దివ్యహాసరేఖలు ప్రసరించుచుండెను భయముకాని, ఆందోళనకాని లేశమైనను యెక్కడను 
ఆ బాలుని ముఖమందు గోచరించుటలేదు అతి అందముగా ఆకర్షణీయముగా కన్చడుచుండెను. ఒక క్షణ 
కాలము, భయంకరమైన కొళీయుడు కూడ కృష్ణుని అందచందములు జూచి దిగ్రాంతుడయ్యెను కాని వెంటనే 
కృష్ణునిపై విరుచుకుపడెను కృష్ణుని పట్టుకుని చుట్టు చుట్టుకొనెను తన అయిదు శిరస్సుల నుండి విషమును 
కృష్ణునిపై కక్కుచుండెను తన కోరలతో కృష్ణుని శరీరమంతటను కరచెను ఒడ్డున నిలబడినవారు యీ 
భయంకర దృశ్యమును గాంచుచు, కొద్ది క్షణములలో కృష్ణుడు మరణించి సరస్సులోని నల్లటి జలములో 
కలిసిపోవునేమోయను భయముతో చూచుచుండిరి ఈ ఘోర దృశ్యమును చూడజాలక కొందరు తెలివితప్పి 
పడిపోయిరి నందుడు మూర్చపోయెను. బలరాముడు ఒక్కడే యశోదను, రోహిణిని సరస్స్ఫులోనికి 


341 


శ్రీమద్భాగవతము 


దూకనీయక అడ్డుపడుచుండెను. వారివి ధైర్యవచనములతో సేద దీర్చుచుండెను. వారు బలరాముని మాటలు 
నమ్మలేకుండిరి కాళీయుని కోరలకు చిక్కిన వారిగతి యేమగునో వారికి తెలియును 


నందుడు మూర్చమండి లేచి, సరస్సులో దూకి ఆత్మహత్య చేసుకొనుటకు ప్రయత్నించెను. వారినందరిని 
ఆ సరస్సుకు దూరముగా నుంచుట బలరామునికి చాల కష్టమయ్యెను. 


కొంతసేపు యీ విధముగా - కాళీయుని కోరలలో తాను చిక్కుకున్నట్లు, మృత్యువు వాత పడబోవుచు 
న్నట్టు - కృష్ణుడు జరుగనిచ్చెను. కాళీయుడు కూడ కృష్ణునికి అంతిమ ఘడియలు సమీపించెనని భావించెను. 
ఒక్కసారిగా యేదో చెప్పరానిది జరుగుబోవుచున్నదని కాళీయుడు తలచెను. ఏదో పెద్ద బరువు తనను 
(క్రిందకు అణగ |ద్రొక్కుచున్నట్లు తోచెను. ఎవరో తనను ముక్కలు ముక్కలుగా చేధించుచున్న భావము 
కలిగెను. కృష్ణుడు తన శరీరమును పెంచుచుండుట, అతనిని పట్టుకొని యుండుట అసాధ్యమగుచుండుట 
కాళీయుడు గాంచెను. కాళీయుడు తన పట్టును మరింత బిగించుటకు ప్రయత్నించి విఫలుడయ్యెను కృష్ణుడు 
కాళీయుని పట్టునుండి సులభముగా తప్పించుకొనెను. ఈ దృశ్యము చూచినవారు తిరిగి జీవితము 
చిగురించినట్టుగా భావించిరి నిసృహతో నున్నవారిలో యిప్పుడు కుతూహలము రేకెత్తెను. ఆశ్చర్యముతో 
యేమి జరుగునో యని వారందరును చూచుచుండిరి. కాళీయుని పట్టునుండి తప్పించుకున్న కృష్ణుని చూచిన 
రేఖలు (ప్రకాశించుచున్నట్లు గోచరించెను “తొందరగా రా! తొందరగా రా! కృష!'' 
అని వారు యేక కంఠముతో కేక పెట్టిరి ''ఒడ్డుకు రా! నిన్ను మేము బయటకు లాగెదము ఈ రాక్షసుని 
గుప్పిట నుండి తప్పించుకుని బ్రతుకగలవు మరల పట్టుకొను లోపున రమ్ము'' అని ఒడ్డు నుండి వారు 
అరచుచుండిరి. వారిని జూచి కృష్ణుడు చిరునవ్వు నవ్వి, చేతులతో చేయు సంజ్ఞలు యిట్లు చెప్పుచున్నట్టుం 
డెను. ''అక్కడే నిలిచి యుండి గమనించి చూడుడు. చాల లీలలు చూడగలరు 


కాళీయుని ఆ(గహము అవధులు దాకును తన అయిదు పడగలను పూర్తిగా విప్పి, సముద్రపు హోరువలె 
హిస్సను శబ్దము చేయుచు, అన్ని కోరలతో ఒకేమారు కరచు నుడ్దేశ్యముతో కృష్ణుని మీద బడెను తన 
తోకతో తన్ని కృష్ణుని చరచుటకు అనేక ప్రయత్నములు చేసెను. కృష్ణుడు ప్రతిసారియు తప్పించుకొనెను. 
కృష్ణడు యిచట అచట అంతటను చరించుచుండెను భయంకర కాళీయుడు తన పడగలతో కృష్ణుని 
వెంబడించుచుండెను తన కోరలతో కరచుటకు సిద్దపడిన తరుణములో కృష్ణుడు తప్పించుకొనుచుండెను, 
ఈ విధముగా కొంతసేపు కృష్ణుడు కాళీయునితో ఆటలాడెను ఒక క్షణము అయిదుపడగలు నిశ్చలముగా 
నుండెను. కండ్డు అగ్నిని వెళ్ళ(గ్రక్కుచున్నట్టుండెను నాలుకలు విషము (గక్కుచుండెను కాళీయుని యె(ర్రని 
నేత్రములందు ద్వేషము తప్ప యింకేదియు కానవచ్చుటలేదు తన క్రోధముతో ఆ బాలుని దహించుటకు 


సిద్దముగా నున్నట్లు గోచరించుచుండెను తనను ధిక్కరించి ధైర్యముతో ఆటలాడుచున్న కృష్ణునికి గుణ 
పాఠము చెప్పి శిక్షించవలెనని కాళీయుడు తలచెను. 


342 


దశమ స్కంధము - పూర్వ భాగము 


172 కాళీయ సుర్దనము 


కృష్ణుడు ఆకాశము పైకెగసి మరల కాళీయుని శిరస్సుపైకి గెంతెను. ఈ దృశ్యము అందరిలో విపరీతమైన 
సంచలనము కలిగించెను. సరిగా కాళీయుని శిరస్సులపై కృష్ణుడు తాండవించుచుండెను. కాళీయు డేమియు 
చేయలేకుండెను. కృష్ణుని పాదముల క్రిందనున్న కొళీయుడు తప్పించుకొనుటకు యెంతగానో ప్రయతి ్నం 
చెను. కాళీయుని ఒక శిరస్సుపై కృష్ణుడు నిలుచుని యున ఎపుడు మిగిలిన నాలుగు శిరన్ఫులందున్న కోరలతో 
కృష్ణుని కరచుటకు ప్రయత్నించెను. వెంటనే కృష్ణుని పాదములు మరొక శిరస్సుపై పైకి, అటు తర్వాత మరొక 
శిరస్సు పైకి, యిట్లు ఒక శిరస్సు నుండి మరొక శిరసు [1 పెకి కృష్ణుడు గెంతుచుండెను. కొంతసేపయిన తరా సత 
కృష్ణుడు కాళీయుని శిరస్సులపై నృత్యము చేయనారంభించెను. సరస్సులోని నీరు అలలుగా లేచి ఒడ్డును 
తాకుచూ తీయని సంగీతము వలె. శబ్దము గావించుచుండెను. అలలు చేయు శబ్దము కృష్ణుని నాట్యమునకు 


లయ వేయుచున్నట్లుండెను. కృష్ణుని పాదములు ఉల్టాసముతో - గెంతులు వేయుచు ఘల్లు ఘల్లుమని శబ్దము 
'చేయుచుండెను.. కాళీయుని. శిరస్సుపై నున్న మణులు నాట్యము చేయుచున్న. కృష్ణుని పాదములను 


ప్రకాశవంతము  జేయుచున్నమవి. క్రమముగా కృష్ణుడు చేయుచున్న నాట్యము స్థాయి నందుకొని పెరుగుచుం 
డెను. కృష్ణుని నాట్యము అంతమగు సూచనలేవియు కానరాకుండెను. 


'కాళీయుడు తోకతో చరిచిన చరుపులు (క్రమముగా తగ్గజొచె ఎను. కాళీయుడు మిక్కిలి అలసిపోవుచుండెను. 
అలసట స్పష్టముగా గోచరించుచుండెను. ఇంతవరకు విషమును (గక్కుచున ్న కాళీయుడు యిపుడు రక్తము 
కక్కుచుండెను. కృష్ణుడు కాళలీయునిపై చేయుచున్న నాట్య వైభవమును స్వర్గవాసులు చూచి మిక్కిలి 
ఆనందించిరి. సరస్సు ఒడ్డున నిలచియున్న బృందావనవాసులు కృష్ణుని నాట్యమున కనుగుణముగా. తాళము 
వేయుచు చప్పట్లు చరచుచుండిరి. వారికిపుడు కృష్ణుని కేమగునో యను భయము. పోయెను. కాళీయుడు 


ఒకొక్క శిరస్సును పైకెత్తినపుడు కృష్ణుడు. ఆ శిరస్సు పైకెక్కి నాట్యము చేయుచు దాని నణచుచుండెను. 
ఇట్టు కొంతసేపు కొనసాగెము. 


తన తలపై నాట్యము చేసి తన ననుగ్రహించుచున్నదెవరో కాళీయుడు (గ్రహించెను. . మనస్సులో 
నారాయణునకు నమస్కారము చేసెను. - కృష్ణుడు దయతో కరుణించకున్నచో తన భర్త కాళీయుడు 
మరణించునని కాళీయుని భార్యలు తెలుసుకొనిరి. వారు సరస్సు ఉపరితలమునకు వచ్చి కృష్ణుని పూజించిరి. 


తమ భర్త ప్రాణములను కాపాడుమని కృష్ణుని ప్రార్థించిరి. కాళీయుని భార్యలు, పిల్లలు చేతులు జోడించి 


ప్రార్థించుట కృష్ణుడు చూచెను. వారిట్లనిరి. ''నీవు దేవతలకు కూడ దైవము. మా భర్తను నీవు శిక్షించుట 
సముచితముగా నున్నది. .ఆ విషయము నిన్ను మేము ప్రశ ంచుటలేదు. దుష్టులను అణచుటయే నీ అవతార 


" లక్ష్యము. అది నీవిపుడు గావించితివి. నీవు మమ్ము శిక్షింతివి. మా దృష్టిలో యిది శిక్ష కాదు, నీ దివ్యాను[గహ 


భాగ్యము ప్రసాదించితివి. తప్పుచేసి సిన వారిని శిక్షించుటలో పరమార్హము తన అను(గహముచే వారిని పాప 
విముక్తులను గావించుటయని మేమెరుగుదుము. ఇంతకు ముందు జన్మలలో గావించిన పాపకృత్యముల 
కారణముగా యా భయంకర సర్ప రూపములను మేము దాలృ్బవలసివచ్చెను. కాని కాళీయుడు పూర్వ జన్మలో 


_యేదో పుణ్యము చేసి యుండవచ్చు. లేకుండినచో తన శిరస్సుపై నీ పాద పద్మములు నాట్యమాడు అదృష్టము 


కలుగునా? శ్రీ మహాలక్ష్మి కూడ యెన్నో పూజలు తపస్సు, నీ పాద ధూళిని స్పృశించుటకు చేయుచున్నది! 
అటువంటపుడు, అడుగకనే కాళీయునకు యీ మహాభాగ్యము - నీ పవిత్ర పాద స్ఫర్శ - కలిగెను. ఇంతకన్న 


343 


శ్రీమద్భాగవతము 


అదృష్టవంతులు వేరెవరైన కలరా? నీ పాద స్పర్శ లభించిన తర్వాత స్వర్గ సౌఖ్యము కాని, బ్రహ్మానందముగాని 
ఇం(ద్రపదవి కాని యెవరును అభిలషించరు. మా భర్తకు నీ పాద స్పర్శానందము కలిగినది హృదయ 
పూర్వకముగా మేము వీకు నమస్కరించుచున్నాము. 


“మాకు నీ దర్శనము లభించెను. మాకు యెట్టి కోరికలు లేవు. ఈ కాళీయుని వదలిపెట్టుమని 
(ప్రార్జించుచున్నాము. నీవు కరుణా సము(ద్రుడవు. క్షమా హృదయుడవు. అందులో ఒక బిందువును మేము 
కోరుచున్నాము కాళీయుని క్షమించి ప్రాణము (ప్రసాదింపుము. నీ నిజ స్వభావమును తెలియని అజ్ఞాని యీ 
కొళీయుడు అందుకే ఆ విధముగా ప్రవర్తించెను. మాకు యీ వరము (ప్రసాదింపుము. కాళీయుడు జీవించి 
మమ్ము సుఖపెట్టనిమ్ము''. 


కాళీయుడు అలసిపోయెను అతని అయిదు తలలు (క్రిందకు వంగి యుండెను అహంకారము మచ్చుకైనను 
లేదు. కృష్ణుడు కాళీయుని శిరస్సు నుండి క్రిందకు గెంతెను అతి కష్టముతో కాళీయుడు ఊపిరి పీల్చుచుండెను 
చేతులు జోడించి కాళీయు డిట్లనెను ''ప్రభూ! 'నేను' అను అహంభావమును వదలి పెట్టుట యెవరికైను 
చాల కష్టము. ఈ అహంకారమే జీవులందరి వినాశనమునకు మూల కారణము అహంకారమను రోగము 
నన్ను పట్టుకొన్నది నీవు యీ రోగమును నివారించితివి నాలోని దుష్టత్వమే యీ సర్ప రూపముగా 
మూర్తీభవించినది దాని కనుగుణముగా నేను వర్తించినాను. అజ్ఞానమను నిద్ర నుండి లేచినాను నీవెవరో 
నేను తెలుసుకున్నాను వెనుకటి జీవితమునకు నేను యెన్నడును తిరిగివెళ్ళను'' 


కృష్ణు డిట్టనెను. “'కాళీయా! నిన్ను శ్షమించినాను. కాని నీవు యిక్కడ యెంత మాత్రము ఉండరాదు. 
సముద్రములోనికి వెళ్ళి నీ బంధువులతో జీవించుము నదులు, వాటి యందలి నీరు మానవుల కొరకు 
యేర్చరచినవి. వారి జీవితము యీ నదీ జలముపై ఆధారపడియున్నది దానిని నీవు విషపూరితము చేయుట 
తగదు. ఈ కాళీయ మర్షనమను కథను వినిన వారికి యెన్నడును సర్పము లన్నచో భయము కలుగదు 
నీవు యెక్కడి నుండి వచ్చితివో అక్కడకు వెళ్ళుము”! 


మౌనముగా నిలుచున్న కాళీయుని జూచి కృష్ణుడు చిరునవ్వు నవ్వి యిట్లనెను ''నీవు దేని కొరకు ఆందోళన 
చెందుచున్నావో నాకు తెలుసును రమణక ద్వీపములో గరుడుడు ఉండుటచే నీవు భయపడుచున్నావు 
కాని యికముందు గరుడుడు నిన్ను వేధించబోడని అభయ మొసంగుచున్నాను నేను నీ శిరస్సులపై 


నాట్యమాడినపుడు నా పాదపు గుర్తులు నీ శిరస్సులపై పడినవి ఆ గుర్తులను చూసి గరుడుడు నిన్ను 
వదలిపెట్టును' ! 


కాళీయుడు కృష్ణుని పువ్వులతోను, మణులతోను, నీలి కమలములతోను పూజించెను తరువాత 
కాళలీయుడు భార్య, సుత సమేతముగా కృష్ణునికి సాష్టాంగ ప్రణామము సలిపి, రమణక ద్వీపమునకు తరలి 
వెళ్ళెను. విషపూరితమైన యమునా నది యిపుడు కలుష రహితమయ్యెను 


భగవంతుని పాద చిహ్నములను శిరస్సుపై ధరించిన కాళీయుడు సరస్సు వదలి నెమ్మదిగా ప్రాకుచు 
వెళ్ళెను. మధు సరస్సులోని నీరు పరిశుద్దమై మధురముగా మారెను గోపాలురు, గోపికలు, [గ్రహణము 
విడిచిన చంద్రుని వలె, సరస్సు నుండి బయటకు వచ్చిన కృష్ణుని చూచి, బ్రహ్మానందము పొందిరి యశోద, 
రోహిణి, నందుడు, తదితరులు కృష్ణుని వద్దకు వెళ్ళి కౌగిలించుకొవ దలచిరి కాని వారికి కలిగిన 


344 


దశమ స్కంధము - పూర్వ భాగము 
ఆనందోద్వేగముచేత, చలనము లేని వారివలె, అక్కడనే నిలుచుండిపోయిరి. నెమ్మదిగా బలరాముడు 


కదలివెళ్ళి కృష్ణుని గాఢముగా కౌగిలించుకొనెను. వారి పెదవులందు మెదలిన హాసరేఖల అర్హము వారివురుకు 
మాత్రమే తెలియును. 


బృందావన మందలి పెద్దలు, యశోదా నందులు, మాయా (ప్రభావము తిరిగి వారిని ముంచుకొనగా, 
యిట్లు తలపోయసాగిరి. “కాళీయుని విషము నుండి ఆ భగవంతుడే కృష్ణుని రశంచను. (బ్రాహ్మణులకు, 
"పేదలకు దాన ధర్మములు విరివిగా చేయవలసి యున్నది దుష్టశక్తుల నుండి కృష్ణుని రక్షించవలసి యున్నది''. 
కాళీయుని శిరస్సుపై నాట్యమాడి తన దివ్యత్వమును (ప్రకటించినప్పటికిని, వారీ విధముగా తలపోసిరి మాయ 
(ప్రభావము అంత గొప్పది. కృష్ణుని సంకల్పము చేతనే అమాయకులైన బృందావనవాసులు యీ మాయా 
(ప్రభావమునకు లోనగుచుండిరి. యశోద కృష్ణుని తన ఒడిలో కూర్చుండ పెట్టుకుని, బృందావనవాసుల 
అదృష్ట్రమునకు, తన ప్రియపుత్రుడు బ్రతికి బయటపడినందుకు సంతోషించి ఆనందబాష్పములు రాల్బెను. 
వారందరును నారాయణునికి ధన్యవాదములు తెలిపి నమస్కరించిరి. అంతవరకు పడియున్న గోవులు, 


గోపబాలురు దీర్చ నిద్ర నుండి లేచినట్లు లేచిరి. ఆ రాత్రి యెవరును తమ గృహములకు వెళ్ళక, యమునా 
నది ఒడ్డున ముచ్చట లాడుకొనుచు గడిపిరి. 


173 రమణక ద్వీపములో యుద్దము 


శుకుడు చెప్పుచుండగా పరీక్షిత్తు అడ్డుపడి యిట్లనెను. “మునీంద్రా! నాలో కుతూహలము రేగెను రమణక 


ద్వీపములో కాళీయున '* _ ధ్యద్వేషమెందులకు? కాళీయునకు గరుడుడన్నచో భయమేల? 
దీనికి కారణము దయచేసి వివరించి చెప గోరెదను'' 


శుకుని చిరునవ్వు ''నీ కుతూహలమున కంతులేదు'' అని అనుచున్నట్లు యున్నది తర్వాత శుకు 
డిట్టనెను “ప్రజలు సర్పము కాటునకు భయపడెదరు. వారు అనేక విధములుగా సర్పము కాటును 
తప్పించుకొనుటకు ప్రయత్నించెదరు. కాబట్టి (ప్రజలు (ప్రతి అమవాస్య దినమున బలి యొసగి సర్పములకు 
ప్రీతి కలిగింతురు. ఈ బలి ఆహారమును అశ్వత్ణ వృతము క్రింద వదలిపెట్టుదురు. సర్పములు ఆహారమును 
స్వీకరించి, ప్రజలకు హాని కలిగించక వదలిపెట్టుచుండును. 


“* ప్రజలు సర్పమును జూచి భయపడునళ్టు, సర్పములు గరుడుని జూచి భయవడును. అందుచే సర్పములు 
గరుడునికి ప్రీతి కలిగించుటకు తమ బలి ఆహారములో కొంత భాగము అదే అమావాస్య రోజున గరుడునికి 
వదలిపెట్టును. కద్రువ పుత్రుడైన కాళీయుడు యువకుడు, అహంకార పూరితుడు. అతనిలోని విషము 
అహంకారముచేత, యితర సర్పముల కన్న, మరింత విషపూరితమయ్యెను. గరుడునికి ఆహారము నిచ్చుట 
పిరికిపందల లక్షణమని యెంచి, సాంప్రదాయము ధిక్కరించి ఆ భాగము కూడ తానే తినివేసెను. 


“+ తనకు చెందవలసిన భాగము కాళీయుడు తినివేయుట అవమానకరమని గరుడుడు భావించి సహించలేకపో 
యెను. గరుడుడు కాళీయుని వద్దకు వెళ్ళి తన విశాలమైన రెక్కలను పరచెను కద్రువ పుత్రులకు తనకు 
గల శత్రుత్వము అతని మనస్సులో మెదలెను. తన తల్లి దాసిగా కద్రువ వద్ద అమె దుష్టపుత్రుల వద్ద పనిచేసిన 


345 


శ్రీమద్భాగవతము 


రోజులు జ్ఞప్రికి వచ్చెను. తన ఆగ్రహము వెళ్ళ(గ్రక్కుటకు అవకాశము దొరకెనని యెంచి గరుడుడు 
(కోధావేశముతో కాళీయుని'పై కెగసెను. 


“యువకుడైన కాళీయుడు ధైర్యముగా నిలిచెను. తన అయిదు శిరస్సుల మండి విషము పైకి (గక్కుచు, 
నిర్భయముగా గరుడుని కెదురు నిలిచెను. తన విషమయమైన కోరలతో గరుడుని మాటిమాటికి కరుచుచుం 
డెను. నారాయణునికి వాహనము, నారాయణుని ప్రియభక్తుడు అయిన గరుడుడు, కాళీయుని విసురుపాటు 
సహించక తన కుడి రెక్కతో కాళీయుని (క్రింద పడ[ద్రోసెను. గరుడుని రెక్కలు బంగారు వర్షములో నుండుటచే 
గరుడునికి 'సుపర్ధు'డను పేరు కలిగెను. క్రింద పడద్రోయుట వలన కలిగిన బాధకు కాళీయుడు తాళలేకపో 
యెను. అచ్చట నుండి తొందరగా కదలిపోయి, యమునా తీరము వైపుకు వెళ్ళెను. ఆ తీరమున నున్న 
చిన్న సరస్సులో నివాస మేర్చ్పరచుకొనెను. మధు సరస్సులో (ప్రవేశించుటకు గరుడుడు సాహసించలేక 
పోయెను”. శుకుడు ఆగి చిరునవ్వుతో యిట్లనెను. “దీనికొక కారణము కలదు నీకు చెప్పెదను వినుము". 


ఒకప్పడు ఆ సరస్సు నందు పెక్కు చేపలు జీవించుచుండెను. ఒకసారి (గ్రద్ద ఆ సరస్సు పరిసరములలో 
యెగురుచు ఒడ్డున నున్న ఒక చేపను చూచి తినివేయుటకు దానిపై లంఘించెను. సమీపములోనే సౌభరి 
యను బుషి నిలిచియుండెను. చేపను (గ్రద్ద పట్టుకుని తినివేయకుండ ఆ బుషీ అడ్డుపడెను. అతడు (గ్రద్దను 
మందలించెను, కాని ఆ బుషి మందలింపులను (గడ్డ లక్ష్య్యపెట్టక ఒక చేపను తినివేసెను. చనిపోయిన తల్లి 
చేపను గానక ఆ చేప పిల్లలు దీన స్టితిలో నుండుట బుషి జాగ్రత్తగా గమనించుచుండెను. అతనికి అమితమైన 
ఆగ్రహము కలిగెను. అతడు అన్ని పక్షులను యీ విధముగా శపించెను నేటి నుండి యే పషియైనను, 
గరుడునితో సహా, యీ సరస్సులో (ప్రవేశించి చేపలను స్పృశించినచో, దాని తల వేయి వ్రక్కలగును'' 


“సౌభరి బుషి శాప విషయము కాళీయుడు తెలుసుకొనెను. మధు సరస్సుకు గరుడుడు రాలేడను 
ధైర్యముతో కాళీయుడు అచట నివాస మేర్చరచుకొనెను”'. 


యమునా నది ఒడ్డున అర్హరాత్రి కాజొచ్చెను. ఆ రోజు జరిగిన సంఘటనలకు అందరు బాగా అలసిపోయి 
దీర్హ నిద్రలో పడిరి, ఇంతలో అకస్మాత్తుగా అగ్ని అరణ్యమును దహించుచుండెను. అది వేసవి కాలము. 
అగ్ని బాగుగా ప్రజ్వరిల్లి నిద్రించుచున్న గోపాలు రందరనూ చుట్టుముక్టైను వేడికి నిద్ర నుండి లేచి 
తమను చుట్టుముట్టిన అగ్ని, గడ్డిని, చెట్టను దహించుచుండుట జూచిరి. వెంటనే వార్లు కృష్ణుని వైపు జూచి 
యిట్లనిరి “కృష్ణా! నీవే మా అందరి రక్షకుడవు. నీవు రక్షించి, యీ మంటల నుండి మేము బయటపడి 
జీవించునట్టు చేయవలెను. నీవు తప్ప మమ్ములను ఆదుకొను వారలెవరును లేరు. దయ దలచి యేదో 
ఒకటి వెంటనే చేయుము". కృష్ణుడు వారి ఆర్రనాదము విని, సహజముగా (పేమ స్వరూపుడగుటచే, ఒకప్పుడు 
మహాదేవుడు హాలాహలము (మ్రింగి దేవతలను రక్షించినట్టుగా, ఆ అరణ్యాగ్నిని దిగమింగి బృందావనవాసులంద 
రను రక్షీంచెన 


346 


దశమ స్కంధము - పూర్వ భాగము 
174 (పలంబుడు 


వేసవి కాలము (ప్రారంభమయ్యెను అది వేసవి కాలమయినప్పటికిని బలరామకృష్ణులున్న బృందావవములో 
యెప్పుడును వసంతమే పర్వతము నుండి (క్రింద పడుచున్న జలపాతము హోరు తీయని సంగీతమువలె 
నున్నది. ఆ సంగీతమున కనుగుణముగా మం(ద్రస్తాయిలో పురుగులు చేయు గుసగుస ధ్వనులు మైకము 
కల్గించుచుండెను వృక్షములన్నియు గుబాళించు పుష్పములను దాల్చియుండెను. నదులు, సరస్సులు విచ్చిన 
యెరుపు, నీలి, తెల్లని పద్మములతో నిండియుండెను. ఆకాశము భూమిపైకి దిగి వచ్చెనా యనునట్టున్నది. 
ఆ నీటిపై నుండి వచ్చు గాలి పువ్వుల సువాసనలను తీసుకువచ్చుచుండెను నేల పచ్చటి గడ్డి వలన చల్లగా 
ఆహ్హాదకరముగా నుండెను తీవ్రమైన సూర్యుని వేడి ప్రభావము అక్కడ లేకుండెను. నిత్యము ఊరుచున్న 
జలముచేత నేల యెప్పుడును తేమగా నుండెను లేళ్లు, పతులు, కోయిలలు గానము చేయుచుండగా నెమళ్ళు 
పురివిప్పి నాట్యము సలుపుచుండెను. 


తన స్నేహితులతో కృష్ణుడు తరచుగా యీ అరణ్యమునకు వెళ్ళుచుండెను. ఒక చేతిలో వేణువు మరొక 
చేతిలో ఆవు దూడల నదిలించుటకు చిన్న కొరడా యుండెడివి. దినమంతయును వారు ఆడుచు, పాడుచు, 
నాట్యము చేయుచు గడపు చుండెడివారు అనేక విధములైన ఆట పాటలలో మునిగి యున్న వారికి కాలము 
తెలిసెడిది కాదు (ప్రతి దినమును తమ తమ యిళ్ళకు ఆలస్యముగా చేరుకొనువారు కృష్ణుని స్నేహితులు 
ఆడే వివిధములైన ఆటలు - దాగుడు మూతలాట, కప్పగంతులాట, కుస్తీపట్టు, యింకా అనేక రకములైనవి 
- చూచి దేవతలు వారిపై అసూయ చెందెడివారు. 


గొప్ప తపస్సంపన్నులకు, సాధువులకు లభ్యముకాని పరమాత్మ, కృష్ణుని రూపములో దినమంతయు 
గోప బాలురతోడనే యుండుట వారి మహద్చాగ్యము. 


(పలంబుడను అనురుడొకడు గలడు అతడు కంసుని పనుపున కృష్ణుని చంపుటకు వచ్చెను. ప్రలంబుడు 
అరణ్యములోనికి ప్రవేశించిన వెంటనే కృష్ణునికీ విషయము తెలిసెను అతడు గోప బాలుని రూపము ధరించి 
మిగిలిన గోప బాలురతో కూడి ఆడుచుండెను. బలరామకృష్ణులు తప్ప యితరులెవరును గుర్తించకుండిరి. 
వారితో గోప బాలుని వేషములో నున్న ప్రలంబుని కృష్ణుడు ఆడనిచ్చెను 


వారు రెండు జట్టుగా చీలి ఒక విధమైన ఆట ఆడుచుండిరి నేడు కూడ కొద్ది మార్పులతో అట్టి ఆటను 
ఆడుచుందురు. ఆ ఆటలో ఓడిపోయిన జట్టు గెలిచిన జట్టును మోసుకుని తీసుకు వెళ్ళవలెను ఒక జట్టుకు 
బలరాముడు నాయకత్వము వహించగా రెండవ జట్టుకు కృష్ణుడు నాయకత్వము వహించెను కృష్ణుని జట్టు 
ఓడిపోవుటచేత గెలిచిన జట్టులో (ప్రతి ఒక్కరిని వారు మోసుకు వెళ్ళవలసి వచ్చెను అట్టు వారు పుండరీకమను 
"పెద్ద అశ్వత్చ వృక్షము చేరుకొనిరి కృష్ణుడు (శీధాముడను బాలుని మోసుకు వెళ్ళుచుండెను బాలుని 
రూపములో నున్న (ప్రలంబుడు బలరాముని మోసుకు వెళ్ళుచుండెను. 


కొంత దూరము వెళ్ళిన తర్వాత, బలరామునితో పరుగెత్తి పారిపోవుటకు యిదే సమయమని (ప్రలంబుడు 
తలంచెను ఎవరును తన్ను చూచుట లేదని (గ్రహించి, బలరాముని చంపు నుద్దేశ్యముతో తొందరగా మిగిలిన 
వారి నుండి కదలి వెళ్ళెను 


347 


‘శ శ్రీమద్భాగవతము 


తన వీపుపై నున్న బలరామునితో కొంత దూరము నడచి ప్రలంబుడు తన సహజమైన అసుర రూపము 
దాల్చెను. 


వీపుపై బలరాముడు ఉండగా, అతడొక నల్లని మేఘమువలె గోచరించుచుండెను. నడిరాత్రి మబ్బు పూర్ణిమా 
చంద్రుని. అంచును తగిలి యున్నట్టుగా ఆ అసురుని ఘన శరీరము వీపుపై బలరాము డుండెను. ప్రలంబుడు 
తన శరీరమును పెంచుట జూచి బలరాముడు ఆశ్చర్యము చెందెను. బలరాముడు చేయి గట్టిగా ముడిచి 
తన పిడికిలితో (ప్రలంబుని గట్టిగా కొట్టెను: అది ఇంద్రుని వజ్రాయుధపు దెబ్బవలె నుండెను, ఆ దెబ్బకు. 
(ప్రలంబుని తల గరుమని తిరిగెను. తరువాత మరొక కణమునకు తల చితికిపోయెను... (ప్రలంబుని విశాలమైన 
వోటి నుండి రక్తము కారుచుండగా, పర్వతము కూలినట్టు నేలపై కూలెను. ఇంతలో ఆ ప్రదేశమునకు 
ఇతర బాలురు వచ్చి, బలరాముని కౌగిలించుకుని యిట్లునిరి. ''అదృష్టవశాత్తు యీ అసురుని నీవు 
చంపగలిగినావు''. దేవతలు బలరామునిపై పుష్ప వర్షము కురిపించిరి. ఆ తరువాత బాలురందరను 
బృందావనమునకు తిరిగి వచ్చిరి. దారిలో వారు బలరాముని బలమును మెచ్చుకొనుచు అసురుని చంపిన 
తీరును గురించి ముచ్చటించుచు యెవరి గృహములకు వారు వెళ్ళిరి. 


175 అరణ్య దహనము. 


ఒకసారి, బాలురందరును యెప్పటివలెనే ఆటపాటలందు మునిగి యుండగా, అవులు, దూడలు దారితప్పి 
దూరముగా పోయినవని వారు గగ్రహించిరి. అవి కనుపించకపోవుటచే వారికి ఆందోళన, భయము పెరిగెను. 
ఇంతలో ఆవులు పచ్చని. గడ్డియున్న కొత్త (ప్రదేశమునకు ' చనెను. కొంత దూరముగా నున్న స్టలములో 
పచ్చగడ్డి సమృద్దిగా నుండుటచే గోవులు అచటకు వెళ్ళెను. కాని అచట గడ్డి యిదివరకు ఆవులు మేయు 
ప్రదేశములోని గడ్డికన్న కొంచెము భిన్నముగా నుండెను. అవి గడ్డి మేయుచుండుగా, అరణ్యాగ్ని చెట్లను, 
గడ్డిని దహించి వేయుచున్నట్టు కనుగొని, పెద్దగా 'అంబా' యని .అరచెను. వారి చుట్టును మంటలు. 
చుట్టుముట్టను. అవి మంటలు దాటి బయటకు రాలేకపోయెను. 


ఈలోపుగా గోపబాలురు. ఆవులను వెదకుచు అటు నిటు సంచరించుచుండిరి. వాటి పాదపు గుర్తులను, 
మేసిన గడ్డి గుర్తులను బట్టి ఆవుల జాడ తెలుసుకొనుటకు (ప్రయత్నించిరి. కాని వారు గోవులను 
' కనుగొనలేకపోయిరి. ఆ గోవుల నొక్కొక్క దానిని కృష్ణుడు పేరు పేరున గళమెత్తి పిలుచుచుండెను. ఆవులు 
ఆ స్వరము విని సమాధానముగా తిరిగి 'అంబా' యని అరచెను.. ఆ గోవుల స్వరముల్‌ = బాధ, ఒక విధమైన 
నిట్టూర్వు మిళితమై యుండెను. 


ఇంతలో మంటలు బాగుగా వ్యాపించెను. ఎక న 5 మంటలు ఆకాశము నంటుచున న్నట్టుండెను. వాతావరణ 
మంతయు వేడిగా నుండెను. మంటలు 'బాలురను కూడ చుట్టుముళ్టైను. వారు భయభ్రాంతులై గట్టిగా 
అరచిరి. . '“కృష్ణా! కృష్ణా! తొందరగా వచ్చి రక్షించు. రామా! మాకు సహాయపడుము. మీరిద్దరూ మమ్ము, 
_ యా దూడలను రక్షించగలరు. ఇదివరకు పెక్కుమార్లు రక్షింఛినారు. ఈ అగ్ని అన్నింటినీ దహించివేయుచు ' 
న్నది. మీరు ఆలస్యము చేసినచో మేము యీ అగ్నికి ఆహుతి అయ్యెదము. . కృష్ణా! మమ్ము యీ ఆపద 


348 


దశమ స్కంధము - వూర్వ భాగము 


నుండి కొపాడుము''. వారి ఆర్హనాదము కృష్ణుడు విని యిట్లనెను. “భయపడకండి. నేనున్నంతవరకు యెవరికినీ 
యే భయమును లేదు మీరు ప్రతిఒక్కరు కనులు మూసుకొని, నేను తిరిగి తెరువుమని చెపునంతవరకు 
కనులు మూసుకుని యుండుడు''. 


ఆ బాలురందరను కృష్ణుడు చెప్పినట్టు చేసిరి. కృష్ణుడు చెప్పినట్టు చేయుట వారికి కొత్తకాదు 
బాలురందరును కండ్లు గట్టిగా మూసుకుని కృష్ణుని మాత్రమే మనస్సునందు తలచుచుండిరి. కృష్ణుడు తన 


యోగశక్తినేత అగ్నిని పీలి శీ కాళీయునిపై తాండవమాడినపుడు వేడి విషవాయువులను పీల్రి  దిగ(మింగినట్టుగా 
దిగ(మింగెను. 


మంటల వేడి అణగారిన తర్వాత చల్లని గాలి వీచగా, కృష్ణుడు గోవులను తరలించుకొని యితర బాలురతో 
భాండీరకమను వటవృక్షము దగ్గరకు చేరెను. అప్పుడు కృష్ణుడు వారితో '' స్నేహితులారా! ఇప్పుడు మీరు 
కన్నులు తెరవండి'' అని పలికెను 


అంతకు ముందు వారెక్కడ ఆడుచుండిరో ఆ (ప్రదేశమునకు వచ్చినామని (గ్రహించిరి అగ్ని జ్వాలలు, 
గోవుల దీనాలాపములు యింకా వారి మదిలో మెదలుచుండెను. మంటలు చల్గారెనవి, తాము సురక్షితముగా 
నున్నామని వారు యింకను భావించలేకుండిరి ఒక క్షణకాలము వారు కృష్ణుడు భగవంతుడనియు, 
ఆద్యంతములు లేనివాడనియు, సాక్షాత్తు నారాయణుడేనని తలంచిరి కాని అతి తొందరలోనే ఆ భావము 
వారి మనస్సుల నుండి చెదిరిపోయెను. తమ చెలికాడైన కృష్ణుడు ట్రీతిపాత్రుడనియు, యెటువంటి (ప్రమాదము 
నుండియైనను రశీంచగలడనియు, అద్భుత వ్యక్తియనియు, వారికి బాగుగా తెలుసును. అంతకు మించి వారు 
కృష్ణుని అవగాహన చేసుకొనలేకుండిరి వారు యిళ్ళకు వెళ్ళి, బృందావనవాసులతో బలరామకృష్ణుల సాహస 
కృత్యములు చెప్పిరి. 


బృందావనములోని స్రీ పురుషులందరును, యిద్దరు దివ్య పురుషులు తమ మధ్య పిల్లలుగా పుట్టి 
సంచరించుట తమ మహద్బాగ్యమన భావించిరి 


176 వర్షబుతువు 


వేసవి కాలములోని వేడి అణగారెను వర్షకాలము ప్రారంభమగుటతో వేసవి వేడి పూర్తిగా అంతరించెను 
(గ్రీష్మము వెళ్ళి వర్ష బుతువు ప్రవేశించెను నీలి ఆకాశపు స్వచృతపోయి నల్లని మబ్బులు అచ్చటచ్చట 
ఆకాశములో గోచరించుచుండెను. అవి వర్షకాల ఆగమనమును సూచించుచుండెను ఆకాశమంతయు నల్లని 
మబ్బులు వ్యాపించెను. బూడిద రంగు చర్మము ఆకాశమును కప్పినట్టుండెను ఇంతలో ఉరుముల శబ్దము ' 
వినిపించెను. నల్లని ఆకాశమందు మెరుపులు మెరయుచుండెను. త్రిగుణములు ఒకేచోట మిళితమై యున్నట్లు 
ఉండెను ఆకాశము (బ్రహ్మమని భావించినచో, దానిని కప్పిన దట్టమైన నల్లని మబ్బులు తమోగుణముగా 
యెంచవచ్చును. ఉరుములు రజోగుణమునకు, చీకటి మబ్బులకును, వెలుగునిచ్చు మెరుపులు సత్వగుణము 
నకును (ప్రతీకలని చెప్పవచ్చు ఆవరణలతో కూడిన పరమాత్మ జీవాత్మ అయినట్లు, ఆకాశము మబ్బులు, 


349 


శ్రీమద్భాగవతము 
ఉరుములు, మెరుపులతో నిండియున్నది. 


గత యెనిమిది మాసములు సూర్యుడు తన కిరణములు ప్రసరించిన (ప్రదేశములన్నిటీ నుండి (గ్రహించిన 
జలమును యిప్పుడు తిరిగి భూమాతకు యిచ్చి వేయుటకు నిశ్చయించినట్టుగా నుండెను. పరిపాలకులు . 
ప్రజలు నుండి పన్నులు" వసూలుచేసి, ఆ సొమ్మును తిరిగి వారికి అనేక సౌకర్యముల రూపములో యిచ్చి 
వేయుచున్న రీతిలో నుండెను. ఉత్తమ వ్యక్తులు, మానవుల గ్రేయస్సుకై తమ జీవితము ధారపోయుటకు 
' సిద్దపడుదురు. ఆదే విధముగా మబ్బులు భూమికి నీరునిచ్చి తమను తాము అంతము గావించుకొనును. 
బలమైన గాలులకు మబ్బులు అటు నిటు చెదిరి, ఉండి ఉండి వర్షించుచుండెను. వేసవి వేడిమికి యెండిపోయిన 
భూమి తిరిగి ఆకుపచ్చగా (ప్రకాశించుచుండెను. 


'రాత్రివేళ నక్షత్రములు, (గ్రహములు కనుపించకుండెను. మిణుగురు పురుగులు ఉండి ఉండి తమ రెక్కల 
నాడించుటచేత పొడమిన సన్నని వెలుగు మాత్రమే కన్చించుచుండెను. వేద పద్దతులు విడనాడి, అవినీతి 
మార్గములు అందరి జీవితమందు చోటు చేసుకున్న కలికాలమువలె గోచరించుచుండెను. ఇంతవరకు 
నిశ్శబ్దముగా. నున్న కప్పలు ఒక్కసారిగా బెకబెకమని అరచుటు ప్రారంభించెను. ఇది యెట్టున్నదనగా 
ఉపాధ్యాయుడు తరగతిలోనికి వచ్చుట జూచి, విద్యార్హులు గట్టగా పాఠములు పల్లించు తీరులో నున్నది. 
ఇంతవరకు యెట్టి ప్రాముఖ్యము లేని చిన్న చిన్న. వాగులు, సెలయేరులు ఒక్కసారిగా నీటితో నిండి 
ప్రవహించుచుండెను. చాల కాలము భౌతికమైన సుఖసంతోషములకు, సంపదకు దూరమైన పేదవారికి 
ఒక్కసారిగా యివి సమకూడినపుడు వానినెట్టు సద్వినియోగ పరచవలెనో తెలియక, సతమతమగునట్లు చిన వ్‌ 
చిన్న వాగులు, సెలయేరులు కట్టలు తెగి అడ్డు అదుపు లేక ప్రవహించుచుండెను. పంట భూములు పచ్చని 
పంటలతో చూడ ముచ్చటగా నుండెను. మబ్బులు కురిసిన స్వచ్చమైన మధురమైన చల్లని నీటితో తడిసిన 
భూమిపై ప్రతి ఒక్కటియు చూచుటకు అత్యంత మనోహరముగా నుండెను. 


బలమైన గాలులతో బాటు పొంగి ప్రవహించుచున్న నదులలోని నీరు తీవ్ర వేగముతో వచ్చి సము(ద్రములో 
కలియుచుండెను. ఇది, ఇంద్రియ ప్రలోభములకు అతీతుడై దీర్హకాలము (ప్రశాంత మనస్కుడైన యోగి, 
అకస్మాత్తుగా ఇంద్రియలోలుడై మనసృంయమనమును గోల్పోయిన తీరులో నున్నది. 


చాల కాలము అశ్రద్ద చేసిన వేదములను. మరచిపోయి వానిని పోగొట్టుకున్నట్టు, ప్రతి దినము (ప్రజలు 
సంచరించే కాలి బాటలు గడ్డి మొలుచుటచేత, ఆ బాటలు కనుపించక అదృశ్యమయ్యెను. 


ధనవంతుడైన విటుడు పేదవాడైన తర్వాత దేవదాసి అతనిని అలక్ష్యము చేయునట్లుగా, మబ్బులు వర్ణించిన 
తర్వాత మెరుపులకు మబ్బుల యందాసక్తి తగ్గినట్టుండెను. సప్తవర్లములతో కూడిన హరిచాపము (rainbow) 
గుణాతీతుడైన పరమాత్మ లోకములో గుణములతో కూడియున్నట్లు గోచరించు విధముగా, ఆకాశమునందు 


గోచరించెను, అహంకారముతో నిండిన మానవుని బుద్ది మందగించినట్టుగా, మబ్బుల వెనుక నున్న చంద్రుడు 
తన ప్రకాశమును అందజేయలేకుండెను. 


నెమళ్ళు పురి విప్పి నాట్యము చేయుచుండెను. ఎండిపోయిన వృక్షములకు తిరిగి నీరు లభించుటతో 
సంతృప్తి చెందినట్టుండెను. కొన్నిచోట్ల గట్టు తెగి యుండెను. మానవుని దృష్టి ప్రసరించినంత దూరము 
వరకు వర్షపు నీరును, పచ్చని భూమియు కన్చించుచుండెను. ఈ దృశ్యము నేత్రములకు విందు చేయుచున్నట్టు 


350 


దశమ స్కంధము - పూర్వ భాగము 
న్నది. 


బృందావనములోని బాలురు వర్షములో ఆడుచు ఆనందించుచుండిరి. వారు గుహలకు పరుగెత్తుచు అచట 
కూర్చుని మరల వృక్షముల క్రిందపడిన గింజలు, యితర భోజ్యమైన వస్తువులను భుజించుచు మరల వర్షములో 
తడియుచు ఆడుచుండిరి. వర్షము పడుచున్నప్పుడు కృష్ణుడు ఆ వర్షమువైపే రెప్పవాల్బక చూచుచు 
నిలుచుండెడివాడు. ఎత్తైన పర్వతముల మండి కారుచున్న వర్షధారలను, పాలతో నిండిన పాదుగులు కలిగిన 
గోవులను చూచుచు నిలిచియున్న కృష్ణుని వద్దకు నెమ్మదిగా ఆ గోవులు తేనెను సేకరించుటకు సంచరించే 
కోయ (స్త్రీలను తప్పించుకుని, తమ (ప్రియ కృష్ణుని వద్దకు చేరుచుండెడివి. బాలురు కృష్ణుని (ప్రక్కనే రాతిపై 
కూర్చుని తాము తెచ్చుకున్న భోజనము చేయుచు, తమ (ప్రక్క నుండి వడివడిగా (ప్రవహించే నదిని. 
తిలకించుచుండిరి. కృష్ణుడు గడ్డిపై నడుము వాల్చి గంటల తరబడి ఆకాశమును, గాలికి ఊగిసలాడే చెట్టు 
చివరి కొమ్మలను చూచుచుండెను. తన చుట్టును గోవులు, దూడలు, స్నేహితులు ఉండెడివారు. 


ఆ విధముగా అందరికి ఆనంద సంతోషములు చేకూర్వు వర్షాకాలము గడచిపోయెను. గాలి తీవ్రత | 
. ఒక్కసారిగా తగ్గెను. భూమిని, వృక్షములను, పచ్చని గడ్డిని తాకిన గాలి మృదువుగా మెల్లగా వీచుచుండెను. 
ఆకాశము మరల మబ్బులు లేక స్వచ్చముగా నుండెను. నదులు, సరోవరములలోని నీరు కూడ బురద 
లేక స్వచ్చముగా నుండెను. 


పద్మములు తిరిగి విరిసెను. యోగులు కొంత. కాలము పాటు ధ్యానము విస్మరించి తిరిగి ధ్యానము చేత 
(ప్రశాంతత పొందిన విధముగా కలువలు విరియులటు. (ప్రారంభించెను. 


177 శరదృతువు 


మానవుని జీవితమును నాలుగు ఆశ్రమములుగా విభజించిరి. ఇవి : బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థా(శ్రమము, 
వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము. ఈ నాలుగును వేనికవియే క్లిష్టమైనవి. బ్రహ్మచర్యాశ్రమములో మానవుడు 
గురువు వద్ద వసించుచు, అతని ఆజ్ఞలను పాటించుచు, గృహమునందు సర్వకార్యములను చేయవలసి 
యుండును. అగ్నిహోత్రమునకు సమిధలు తెచ్చుట, వస్త్రములు శుభ్రముచేసి ఆరబెట్టుట, గురువు 
పాదములొత్తుట, మొదలుగాగల అనేక కృత్యములు సాధారణముగా ఓర్చు తక్కువగా నుండు యువకుల 
ఓర్పును పరీక్షించుచుండెను. బ్రహ్మచర్యము మనస్సు పరిపరి, విధములుగా సంచరింపకుండ నరికట్టు 
నిగ్రహించుటకు సహాయపడును. మనస్సును భగవంతునిపై లగ్నము చేసి భక్తి అలవరచుకున్నచో గురువు 
యింట చేయుచున్న పెద్ద కార్యములవలన కలుగు సాధక బాధకములు మనస్సుకు యెట్టు బాధయు కలిగింపవు. 
మనసును ఉత్తమ లక్ష్యమువైపు మరల్చినపుడు అవి బాధ లనిపించవు. 


మానవుని జీవితములో తరువాత స్పితి గృహస్థాశ్రమము. ఇందు మానవుడు సంసారమను బంధములో 
చిక్కుకొనును. ఈ ఆశ్రమము నందు భార్య పిల్లలను పోషించుచు, పిల్లలను సరియైన రీతిలో పెంచవలసి 
యుండును. ఇందుకొ రకు జీవనోపాధికై ఆర్జించవలసి యుండును. సంసారము నందలి కష్టనష్టములు మానవుని 
అశాంతికి గురిచేయును. ఈ అశాంతిని అతిక్రమించుటకు ఒకే ఒక మార్గము కలదు. భగవంతుని పై మనస్సు 


351 


శ్రీమద్భాగవతము 
లిపి భక్తి అభ్యాసము చేసినచో సంసార కష్టనష్టములు బాధలనిపించవు 


వానప్రస్తాశ్రమమందు మానవునికి సంసారము వెడల కొంత విరక్తి కలగి కుటుంబ సమస్యలకు దూరముగా 
నుండును ఈ ఆశ్రమమందు కూడ మానవుడు అనేక కష్టనష్టములకు, ముఖ్యముగా భౌతికమైన కష్టనష్టములకు 
గురియగు చుండును. భౌతిక సుఖములకు అలవాటుపడిన మానవుడు అసుకరమైన జీవిత సరళకి అలవాటుప 
డుట మిక్కిలి కష్టముతో కూడినది. భక్తిని పెంపొందించుకున్నచో, భౌతికమైన యిబ్బందులు, అసౌకర్యములు 
యెక్కువగా బాధించవు. 


ఇక నాలుగవది సన్యాసాశ్రమము. మానవుడు సర్వమూ త్యజించి భవ బంధములను పత్రెంచుకొనుట యీ 
ఆశ్రమము యొక్క విశిష్టత మోక్ష మార్గమునకై గృహము, భార్య, పిల్లలపై మమకారము వీడుట అత్యవసరము. 
అయితే సన్వాసి కాగలుగుట తేలిక కాదు ఎంత ప్రయత్నించినప్పటికిని, ఇం(ద్రియముల (ప్రాబల్యము అతి 
శక్తిమంతమగుటచే మానవుడు అరిషడ్వర్గమును జయించుట మిక్కిలి కష్టతరము అరిషడ్వర్గములో ముఖ్య 
ముగా కామమునకు వశుడై పతనము చెందును, మానవుడు పతనము చెందకుండ నుండుటకు, కేవలము 
భక్తిమాత్రమే రక్షించగలదు. భగవంతునిపై మనస్సు నిలిపిన మానవుడు జయము పొంది, కష్ట నష్టములచే 
బాధ పొందకుండును జీవితకాల మంతయు మానవునకు సహాయపడునది భక్తి మానవు లనుసరించదగునది 
భక్తియోగము తప్ప వేరేదియు లేదు. 


వర్షబుతువు అనంతరము శరదృతువు ప్రవేశించెను భగవంతునిపై భక్తి అడ్డంకులను తొలగించునట్లు 
శరదృతువు (ప్రవేశించెను బ్రహ్మచర్యములోని యిబ్బందులవలె నున్న నల్లని మబ్బులు వీడి ఆకాశము 
స్వచ్చముగా నుండెను. వర్షకాలములో పశువులశాలలో కట్టుపడిన గోవులు, అనుబంధము పెంచుకొనక 
జీవించు గృహస్థునివలె, యిపుడు స్వేచ్చగా యిచ్చవచ్చిన చోటుకు సంచరించ గలుగుచున్నవి భక్తిచేత 
వానప్రస్థాశ్రమములో యిహలోక సౌకర్యములను త్యజించినట్లుగా, భూమి యిపుడు బురద, నిలిచిపోయిన 
నీరు లేకయుండెను. భగవద్భక్తితో నిండిన సన్యాసి మనస్సువలె నీరు స్వచ్చముగా మధురముగా నుండెను. 


మునులు తమ పిల్లలపై మమకారమును, భౌతిక సుఖ సంపదలపై వ్యామోహమును వీడి ప్రశాంతముగా 
నుండునట్లు, ఆకాశము మబ్బులు వర్షించిన తర్వాత తేలికపడి తెల్లగానయ్యెను జ్ఞానకోవిదులు తమ జ్ఞానమును 
కొందరకే బోధించు రీతిగా, పర్వతముల నుండి కొన్నిచోట్ల మాత్రమే స్వచ్చమైన నీరు (క్రిందకు 
(ప్రవహించుచుండెను వర్షకాలమందు చిన్న చిన్న నీటి గుంటలలో నీరు విరివిగా నున్నపుడు, చిన్న చిన్న 
చేపలు, యితర జలచరములు అందుండెడివి. వర్షకాలము ముగిసి, క్రమముగా ఆ నీటి గుంటలలోని నీరు 
యింకీపోవు చున్నప్పటికిని, నీరు తరిగి పోవుచున్నదని (గ్రహింపక అవి అందే వసించుచుండెను ఇది యేరీతిగా 
నున్నదనగా, భౌతిక సుఖ సంపదలలో మునిగిన మానవుడు కాలము గతించి జీవిత కాలము తగ్గుచున్నదని 
యెరుగని విధముగా నున్నది. జ్ఞానవంతుడు “నేను', 'నాది' అను మమకార భావము వదలుకొనునట్టుగా, 
భూమి తేమ, బురదలను వానిని తాత్కాలికముగా కప్పిన లతలను విసర్జించెను వర్షములు ఆగిపోయిన తర్వాత, 
సముద్రము అల్లకల్లోలముగా లేక, మనస్సును కర్మలను నిగ్రహించుట నేర్చినవానివలె ప్రశాంతముగా నుండెను. 


శరదృతువునందు తిరిగి సూర్యుడు తీవ్రముగా |ప్రకాశీంచుచుండెను కాని రాత్రియందు చంద్రుని వెనె ల 
చల్లదనము నిచ్చి, పగటి వేడిమిని మరసించుచుండెను ఇది శరీరముతో అనుబంధమును నశింపజేయు 
ఆత్మజ్ఞానము వలె నున్నది. మేఘములు లేక నక్షత్రములతో (ప్రకాశించు ఆకాశము, సత్వగుణముతో నిండిన 


352 


దశమ స్కంధము - పూర్వ భాగము 

- బుద్దివలె నుండెను. వర్షకాలమున యీ మానవ లోకమందు అస్తవ్యస్తమైన నిత్యకృత్యము లన్నియు, యిపుడు, 
అనగా వర్షములు ముగిసి మేఘములు తెల్లనై ఆకాశము స్వచ్చమైన తర్వాత, యిదివరకువలె జీవితము 
సాగుచుండెను. ప్రజలు తమ దైనందిన కృత్యములను యధావిధిగా నెరపుకొనుచుండిరి. ఒక నూతన శోభ 
వెల్లివిరియు చుండెను. అరణ్యములు వర్షముచే పరిశు(భ్రమైనట్టుండెను. సరస్సులు యెరుపు, నీలి, తెలుపు 
కలువ పూవులతో నిండియుండెను. నదుల ప్రవాహవేగము తగ్గి మెల్లగా హుందాగా ప్రవహించుచుండెను. 


కొత్తగా పుష్పించుచున్న పువ్వుల సువాసనలతో గాలి వీచుచుండెను. బృందావనము అతి సౌందర్యముగా 
నుండెను. 


178 _ కృష్ణుని వేణునాద మహిమ 


యమునా నదీ తీరమున మధువనమను త్‌ కోట గలదు. ఒకరోజు: కృష్ణుడు గోపాలకులతో, గోవులతో, 
దూడలతో కలిసి ఆ తోటలో ప్రవేశించెను. యమునా నదిలోని నీరు స్వచ్చముగా తియ్యగా నుండెను. 
సరస్సులలో విరిసిన కలువల గుబాళింపులతో గాలి వీచుచుండెను. చెట్టు పువ్వులతో నిండియుండెను. 
తుమ్మెదలు పువ్వుల చుట్టును రొద చేయుచు తిరుగుచుండెను. చెట్లపై నున్న పక్షులు కుహుకుహుమని 
శబ్దము చేయుచుండెను. అందరును ఆనందముగా ఉల్హాసముతో ఆడుచు పాడుచు ఆ తోటలో ్రవేశించిరి. 


కృష్ణుడు తన వేణువు తీసి ఊదుచుండెను. ఆ వేణువు నుండి వెలువడు మధుర నాదము మైలు దూరము 
వరకు వినిపించుచుండెను. ఆ మధుర సంగీతమును విన్న గోపికలు తన్మయత్వము చెందిరి. గోపికలు ఒకరితో 
నొకరు కృష్ణుని గురించి, అతని లీలలను గురించి ముచ్చటించుకొనుచుండిరి. వారి ఆలోచనలు కృష్ణునిపైనే 
యున్నవి. కృష్ణుని నల్లని జుట్టు, గాలికి యెగిరి ఆ జుట్టు ముఖముపై పడినపుడు యెంత అందముగా నుండునో 
వారు తలంచుచుండిరి. తలలో తురిమిన నెమలి పింఛము కృష్ణుని వదనమునకు మరింత శోభ చేకూరు చుం 
డెను. నాట్యాచార్యునివలె కృష్ణుని శరీరము పొందికగా నుండెను. అతడు చెవులందు తెల్లని కర్ణికార పుష్పములు 
ధరించెడివాడు. అనేక రంగులతో తెలుపు, యెరుపు, పసుపుపచ్చ, నీలి — పువు ల దండను మెడలో 
ధరించెడివాడు. ఆ దండలో మధ్య మధ్య ఆకుపచ్చని ఆకులు కూడ నుండెడివి. ఆ పువ్వుల దండను 
'వైజయంతి' యని పిలిచెడివారు. ఎల్లప్పుడు సువర్ల చాయలో నుండు పట్టువ(స్త్రములు ధరించు చుండెడి 
వాడు. నల్లని శరీరఛ్చాయ గల కృష్ణునకు పచ్చని రంగు వస్త్రములు అందముగా అమరి యుండెడివి. పండుగకు 
అలంకరించుకొనినట్టుగా కృష్ణుడు అందరి మధ్య నిలుచుని పెదవులతో వేణువు నూదుచు తీయని స్వరములు 
పలికించుచుండెను. ఆ స్వరముల కనుగుణముగ యువకులైన గోపాలురు అడుగులు వేయుచు నాట్యము 
చేయుచుండిరి. మధువనములో అందరును ఆనందముగ నుండిరి. 


గోపికలు తమలో తాము కృష్ణుని విషయము తప్ప యింకే యితర విషయముపై పై మాట్లూడకుండిరి. ఒక 
గోపిక యిట్లనెను. “పదవుల పై వేణువును, చుట్టునున్న గోపాలురు, వృక్షములు, గోవులు మొదలైన అని ఎటీపై 
(ప్రేమ దృక్కులను ప్రసరింపజేయు కృష్ణుని వదనమును గురించి ఆలోచించగా, యితర విషయములపై మనసు 
నిలువగలదా? అతడు యెప్పుడును మన మధ్య ఉండుటచేత మనమెంతయో అద్భృష్టవంతులము. ఆ వేణువు 


353 


శ్రీమద్భాగవతము 


అదృష్టమునకు నాకు అసూయ కల్గుచున్నది. ఇక్కడ నేను కృష్ణుని చూపులకై వేచి యుండగా, ఆ వేణువు 
నా ప్రియతమ కృష్ణుని పెదవులకు దగ్గరగా నుండి స్పృశించుచున్నది. 


“కృష్ణుని పాద స్పర్శను పొందుచున్న యీ బృందావనము యెంతో అదృష్టము చేసుకున్నది. కృష్ణుని 
సంగీతమునకు నెమళ్ళు ఆనందముతో నాట్యము చేయుచుండెను. వెదురుతో చేసిన వేణువును తన 
సంగీతమునకు కృష్ణుడు యెన్నుకున్నందుకు, వెదురు వృక్షములు తేవెను కురిపించుచుండెను. కొండ దిగువ 
నున్న జంతువులు కృష్ణుని వేణు నాదమునకు స్తంభించి, బొమ్మలవలె, నిలుచుండిపోయెడివి. కృష్ణుడు తనపై 
సంచరించుచున్నందుకు భూమి గర్వపడుచుండెను. మధు వనములో గానముచేయు కృష్ణుని (ప్రక్కనే 
నిలిచియున్న లేళ్ళ అదృష్టము యేమని చెప్పగలము! ఆకాశములో సంచరించు దివ్యనర్తకులు ఆగి కృష్ణుని 
వేణువు నుండి వెలువడు అమోఘమైన సంగీతమును వినుచు తన్మయత్వము చెందగా, ఆ తన్మయత్వములో 
తమ సీగల నుండి రాలి పడిపోవుచున్న పువ్వులను గాని, గాలికి యెగిరి వదులగుచున్న తమ పట్టువస్త్రృములను 
గాని గమనింపకుండిరి. ఆవులు నెమరు వేయుచున్న పచ్చగడ్డిని అక్టే వదలి, నోటి నుండి క్రిందపడుచున్ననూ 
గమనింపక యుండెడివి తల్లీ గోవుల వద్ద పాలు త్రాగుచున్న ఆవుదూడలు త్రాగుట ఆపివేసెడివి. వాటి 
మూతుల నురడి పాలు చుక్కలు చుక్కలుగా కారుచుండెడివి ఆ మధుర సంగీతమునకు పాలు త్రాగుట 
మరచి మైమరపు చెందెడివి 


మహర్షులు భగవంతుని తప్ప యింకే యితర విషయము ఆలోచించెడివారు కాదని అందురు ఆ లెక్కన 
అరణ్యములో నున్న వారందరును కృష్ణునే తలంచుటచేత, మహర్షులని చెప్పవచ్చును. వారు కృష్ణునే 
చూచుచు, కృష్ణుని గానమునే వినుచు, కృష్ణుని తప్ప యింకే యితర విషయము గురించి యోచించుట 
లేదు. యమునా నది కూడ కృష్ణునిపై ప్రేమను పెంచుకొని, అందలి చిన్న చిన్న అలలు కృష్ణుని పాదముల 
తాకుచు, తమ యెడ దయచూపమని అడుగుచున్నట్టుండెను కృష్ణుడు గోవర్షన పర్వత సానువులలో 
సంచరించుటచేత అన్ని పర్వతములలో గోవర్లన పర్వతము మిక్కిలి అదృష్టవంతమైనదని చెప్పవచ్చును. 
గోవులు అచట మేయుచుండగా, అచటి పర్వత గుహలందు అతడు వేణువు నూదుచుండెడివాడు అచ్చట 
నున్న వృక్షముల నుండి పుష్పములను ఫలములను కోయుచుండెడివాడు. భక్తులు భగవంతునికి పుష్పములను, 
జలమును, ఫలములను సమర్పించినట్లుగా, గోవర్ణన పర్వతము అనేక దినములుగా కృష్ణునికి యిట్టి సేవ 
చేయుచుండుటచేత, కృష్ణునికి పరమ భక్తుడుగా రూపాందెను ఒక్కరోజు కూడ తప్పిపోకుండ యీ సేవ 
జరుగుచుండెను మరి కృష్ణుని (పేమపూరిత దృక్కులు యీ పర్వత సానువులపై ప్రసరించుటలో ఆశ్చర్యమేమి 
కలదు? 


179 గోపికలకు కృష్ణుని వాగ్దానము 


గోపికలకు కృష్ణునిపై యెనలేని (పేమ మార్గశిర మాస వాతావరణము వారి (ప్రేమకు దోహదము 
చేయుచున్నట్టుగా నుండెను. మాసము లన్నిటిలో మార్గశిర మాసము అతి పవిత్రమైనదని, కాత్యాయవీ దేవిని 
పూజించినచో వారి ప్రార్దనలు సఫలము కాగలవని వారు విని యుండిరి హేమంత బుతువులో మార్గశిర 
మాసము మొదటిది. యమునానది నిర్మలమైన స్వచ్చమైన వీటితో నిండియుండెను. గోప కన్యలందరూ 


354 


దశమ స్కంధము - పూర్వ భాగము 

కాత్యాయనీ దేవిని ప్రార్షించుటకు నిశ్చయించుకొనిరి. తెల్లవారు జామునే వ్రత నియమము లనుసరించి 
యమునా నదీ తీరమునకు వెళ్ళుచుండిరి. చల్లని నదీ జలములో స్నానముచేసి, నది ఒడ్డున మట్టితో కాత్యాయనీ 
దేవి విగ్రహము చేసి పూజించి, పళ్ళు, పువ్వులు, నైవేద్యము సమర్పించి, వారి కోరికలు తీర్చమని 
ప్రార్థించెడివారు 


“దేవీ! కాత్యాయనీ! మాయీ! యోగినీ! అధీశ్వరీ! మేము నీ భక్తులు మా యందు దయ గలిగి 
యుండుము నందుని కుమారుడైన కృష్ణుడు మమ్ములను (పేమతో జూచునట్టు చేయుము'' అని (ప్రతి గోప 
కన్యయు ప్రార్థించుచుండెను వారి మనస్సులో వేరు తలపు ఉండెడిది కాదు. ఇట్లు రోజులు గడచుచుండెను 
'ప్రతిదినమును బృందావన వీథులలో గోప కన్యలు గుంపులు గుంపులుగా చేరి ఆడుచు, పాడుచు, ఒకరి 
చేతులొకరు పట్టుకుని యమునా నదీ తీరమునకు పరుగెత్తుచుండెడివారు. వారి సంగీతమునకు దిక్కులు 
(ప్రతిధ్వనించుచుండెను వారు తనివితీర యమునలో స్నానము చేయుచు తమ ప్రియ కృష్ణునిపై పాటలు 
పాడుచుండెడివారు 


ఒకరోజు ఉదయము వారి నాట పట్టించుటకు కృష్ణుడు నిశ్చయించుకొనెను. నెమ్మదిగా వారికి తెలియ 
కుండ, వారి వెనుకనే కృష్ణుడు యమునా నదికి వెళ్ళెను వారందరును నదిలో ప్రవేశించి మెడవరకు మునిగి 
స్నానము చేయుచుండగా, అంతవరకు దాగియున్న కృష్ణుడు బయటికి వచ్చెను వారందరును వారి వారి 
ఆనందములో మునిగి యుండిరి కృష్ణుని లీలలను, అమోఘ కృత్యములను తలంచుచు, కృష్ణుడు (ప్రస్తుతము 
జరుపుచున్న లీలను గమనింపకుండిరి మెల్లగా వారు వస్త్రములు విడిచిన (ప్రదేశమునకు వెళ్ళెను వారి 
వస్త్రములను తీసుకుని తొందరగా చెట్టు చివరకు యెక్కి వారి సంభాషణలను వినుచు కూర్చొనెను. 
స్నానమాచరించి అలసిపోయిన తర్వాత గోప కన్యలు నది ఒడ్డుకు వచ్చిరి వారి వ్యస్త్రములన్నియు 
అదృశ్యమగుట చూచి ఆశ్చర్యపడిరి తిరిగి వారు నదిలోనికి. వెళ్ళి వస్త్రములను విడిచిన సలమును 
వెదుకసాగిరి కాని వారి చూపులన్నియు నిరర్హకమయ్యెను. వారి నేత్రములు అటు నిటు అన్ని ప్రదేశములను 
చూచుచుండెను కాని ఫలితము లేకపోయెను ఏమి చేయుటకు పాలుపోలేదు. అట్టి తరుణములో వారికి 
కృష్ణుని స్వరము వినిపించెను. అతడిట్టునెను. ''ఓ గోపికలారా! మీ దుస్తులు యిక్కడ నా వద్ద నున్నవి 
మీరు యిక్కడకు వచ్చి నన్ను అడిగిననో వాటిని మీకు యిచ్చెదను మిమ్ములను చూచినచో నాకు విచారము 
కలుగుచున్నది మీరందరు ఉపవాసములచేత యితర (వ్రత నియమములచేత నీరసపడి సన్నపడినారు మీరు 
ఆ నీటిలో యెక్కువసేపు నిలువలేరు మీరందరు ఒకసారిగా, లేక ఒకరొక్కరే వచ్చి నా వద్ద నున్న మీ 
దుస్తులను తీసుకువెళ్ళండి?! 


శి 


ఆ కన్యలకు యేమి చేయవలెనో, యేమి మాట్లాడవలెనో తెలియకుండెను ఒకరి నొకరు చూచుకొనిరి 
వారు కృష్ణుని అమితముగా (ప్రేమించి కృష్ణుని కొరకు కాత్యాయని పూజ చేయుట చేత కృష్ణునిపై వారికి 
కోపము లేకుండెను. నదిలో నీరు చల్లగా నుండెను. ఉదయవేళ శీతల వాయువునకు వారు వణకుచుండిరి. 
చివరకు వారిట్లనిరి ''కృష్ణా! నీ చిలిపి చేష్టలతో మమ్ము అల్లరి పెట్టుట భావ్యముగాదు. నీవు చాల మంచి 
బాలుడవని మాకు తెలుసు. మా నృస్త్రములు మాకు యిచ్చివేయుము. చలిగా నున్నది, యీ చలిని మేము 
భరించలేకునా ము. బృందావన రాజకుమారుడవైన నీవు మమ్ము యిట్లు వేదించుట ఉచితము కాదు. మేము 
నీ బానిసలము నీ ఆజ్ఞలను మేము తప్పక నిర్వర్తించెదము కాని, మా వస్త్రములను మాకు యిచ్చివేయుము 
లేనిచో . 1" 


355 


శ్రీమద్భాగవతము 
అసంపూర్షముగా వదలి వేసిన వాక్యమును విని, కృష్ణుడిట్లనెను. ''లేనిచో? మీరేమి చేసెదరు?” 
వారిలో దైర్యవంతురాలైన ఒక గోపిక యిట్లనెను, ''మేము రాజుతో నీపై ఫిర్యాదు చేసెదము, 


కృష్ణుడు గట్టిగా నవ్వి యిట్లనెను. ''మీ మాటలు పరస్పర విరుద్దముగా లేవా! నా ఆజ్ఞ లన్నిటిని 
పాలించెదమందురు. సరే ఇది నా ఆజ్ఞ, వెంటనే వచ్చి మీ వస్త్రములు తీసుకొనుడు". 


మరొక మార్గము లేదని ఆ గోప కన్యలు (గ్రహించిరి. ఉదయము చలిలో వణకుచున్న ఆకారములతో, 
వారి అవస్థను యెవరైనను పసిగక్టైదరేమోనను భయముతో, తమ సన్నని చేతులతో శరీరమును వీలయినంత 
వరకు ఆచ్చాదించుకొని, కృష్ణుడున్న చెట్టు వద్దకు పరుగున వచ్చిరి. కృష్ణుడు చెట్టు కొమ్మ మీద నుండి 
వంగి చిలిపి దృష్టులతో వారి నొకొక్కరినే చూచుచు యిట్లనెను. ''మీరందరు ఒక వ్రతము చేయుచున్నారు. 
కాని (వ్రత నియమములు తెలుసుకొనక, మీరు వివస్త్రలై నదిలో స్నానము చేసి పాపము గావించుచున్నారు. 
అట్టు చేయుట తప్పు. అది వరుణదేవునకు తీరని అవమానము మీ పాపమునకు (ప్రాయశ్సిత్తమేమనగా, 


రెండు చేతులు తల పైకి యెత్తి నాకు అంజలి ఘటింపుడు. అటు పిమ్మటనే మీ వస్త్రములను మీకు తిరిగి 
యిచ్చెదను''. 


ఒక చేతితో మర్మావయవము కప్పుకుని రెండవ చేతి వెత్తి నమస్కరించిరి కాని కృష్ణుడు తల అడ్డముగా 
త్రిప్పి యిట్టనెను “రెండు చేతులు జోడించిననే కాని అంజలి ఘటించినట్టు కాదు ఒక్క చేతితో నాకు 


నమస్కరించుట తగదు అట్లు చేయుట అసంపూర్షమైన పూజ యగును. ఇన్ని రోజులుగా మీరు చేయుచున్న 
యీ (వ్రతము, వరుణదేవుని అవమానించుట కొనసాగినచో, విష్పలమగును"'. 


వ్రతము వృధాయగుట ఆ కన్యల కిష్టము లేకుండెను మరియు కృష్ణుడు తన చిలిపి పనులను వదలిపెట్టుడని 
కూడ వారికి తెలియును సమయము మించిపోవుచున్నది. తెల్లవారి వెలుగు వచ్చినంతనే బృందావనవాసు 
లందరూ ప్రాతః కృత్యములకు అక్కడకు వచ్చెదరు తమ అజ్ఞానము నుండి వారు బయటపడి, రెండు 


చేతులు పైకెత్తి జోడించి కృష్ణుడు కూర్చున్న చెట్టు వద్దకు నడిచి వచ్చిరి వారికి తనపై గల భక్తికి సంతసించి 
కృష్ణుడు వారి వస్త్రములను తిరిగి యిచ్చెను 


ఇది యొక చిత్రము. కృష్ణుడు వారి నాటపట్టుంచి, ఆట బొమ్మలుగాచేసి ఆడించెను వారి వస్త్రములు 
దొంగిలించెను అయినప్పటికిని వారికి కృష్ణునిపై కోపము రాలేదు వారు కృష్ణుని అందము గాంచుచు 
తన్మయత్వము చెందిరి. వారి మనస్సులందు కృష్ణుని పై యెట్టి కోపము లేకుండెను వారికి కృష్ణునిపై అమితమైన 
(పేమ. 


గోప కన్యలు కాత్యాయపవీ వ్రతము యెందుకు చేయుచున్నదియు కృష్ణుడెరుగును. తన్ను అమితముగా 
(ప్రేమించు ఆ కన్యలపై కృష్ణునికి కూడ విశేషమైన (ప్రేమ గలదు వారితో అతి సరళమైన స్వరముతో కృష్ణు 
డిట్టనెను. ''మీ మనస్సులో యేమున్నదో నాకు తెలియును మీ భక్తిని నే నంగీకరించినాను. నాయందు 
భక్తి గలవారు యెన్నదును వట్ట చేతులతో పోలేరు నా మాటను నమ్మండి. మీ హృదయము, మనస్సు 
నాకర్పించినారు మీ మనస్సునందు నాయందు (పేమ తప్ప యింకేదియు లేదు నేను చెప్పునది వినండి 
మీ హృదయము అందున్న (పేమ స్వచ్చమైనది అది సాధారణ మానవుల హృదయములలో నుండెడీ 


356 


దశమ స్కంధము - పూర్వ భాగము 


కామపూరితమైన (ప్రేమ కాదు. విత్తనము భూమిలో నాటినచో అది తిరిగి మొక్కగా పుట్టును. కాని ఆ 
విత్తనమును వేయించినచో లేక కాల్చినచో, అందుండి తిరిగి మొక్క పుట్టుట జరుగదు. అదే విధముగా, 
మానవులు యితర మానవులపై పెంచుకొను (పేమ వారు లౌకిక బంధములలో చిక్కు_కొనునట్టు చేయును. 
కాని నాపై మీకున్న (ప్రేమ అట్టు గాదు. అది భౌతికమైనది కాదు. అది జీవితమునకు అంతిమ ధ్యేయము. 


మీ ప్రయత్నములు సఫలీకృతము కాగలవని అభయ మొసగుచున్నాను. నిశ్చింతగా మీరు మీ యిళ్లకు 
వెళ్లవచ్చు” 


కృష్ణుని అభయ దానము విని ఆ గోపికలు విశేషముగా ఆనందించిరి. ఆ ఆనందముతో వారు తమ తమ 
యిండ్లకు వెళ్ళిరి 


వారిలో ప్రతి ఒక్కరి మనస్సునందు ఒకే ఒక ఆలోచన గలదు. అది కృష్ణుడు వారితో చెప్పిన మాట: 
“మీ మనస్సులో యేమున్నదో నాకు తెలియును. మీ వ్రతము నిష్పలము కాబోదని నేను అభయమిచ్చుచున్నా 
ను” అనగా వారి (ప్రేమను కృష్ణు డంగీకరించెను. అంతేకాక, వారిపై తనకున్న (ప్రేమను కూడ అనేక 
విధములుగా వెల్లడించెను. ఇంతవరకు ఆట పాటలత పెరుగుచున్న ఆ కన్యలు, యిప్పుడు తమ 
హృదయములలో గొప్ప రహస్యము నొకదానిని దాచుకుని యున్నట్లుగా, ఆనందముతో కూడిన దరహాస 


ముతో, కోరిన వస్తువును సాధించిన సంతోష భావముతో వారు సంచరించుచుండిరి. ఆ విధముగా రోజులు 
గడచిపోవుచుండెను 


180 బ్రాహ్మణ పత్నుల భక్తి 


అనువైన సమయములందు కృష్ణుడు పరిసరములపై తన అభిప్రాయములు వెలిబుచ్చెడివాడు. ఒకసారి, 
యెప్పటివలె, ఉదయముననే యువకులందరును బృందావనము నుండి సమీపములో నున్న అరణ్యమునకు 
వెళ్ళిరి. అది వారు నిత్యము ఆడుకునెడి ఆట సలము. ఇది గోవర్లన పర్వత సానువులపై నున్నది. ఎండ 
తీవ్రముగా భరించలేనంతగా నుండి నప్పటికీని, వృక్షముల నీడ(క్రింద వారికి చల్లగా నుండెను కృష్ణుడు 
పరిసరముల గూర్చిన ఆలోచనలోపడెను. తామున్న (ప్రదేశము యెంత రమణీయముగా నున్నదో కృష్ణుడు 
తన స్నేహితులకు వర్షించి చెప్పెను. 


“ఇటు చూడండి" అని కృష్ణుడనెను ''ఈ చెట్టు యెట్లు అనుగ్రహించుచున్నవో చూడుడు. ఒక దానితో 
నొకటి అల్లుకుపోయిన యీ చెట్ల కొమ్మలు అందముగా గొడుగు వలె మనకందరకును నీడ నిచ్చుచున్నవి. 
ఇతరుల శ్రేయస్సు కొరకు జీవించు ఆ వృక్షములెంత భాగ్యవంతమైనవి! ఎండ తీవ్రతకు అవి యెట్టి ఫిర్యాదు 
చేయక యెండ తివ్రతను, గాలి వానల బీభత్సమును, మంచు వంటి చలిని శాంతముగా భరించుచున్నవి. 
ఆ విధముగా (ప్రకృతి భీభత్సముల నుండి అవి మనలను రక్షించుచున్నవి. వాటి జీవితమును ఆదర్శముగా 
తీసుకొని ఆ విధముగా జీవించుటకు యత్నించవలెను, సహాయము కోరి వచ్చిన వారిని స్వార్షపూరిత 
మౌనవునివలె రిక్త హస్తములతో తిరిగి పంపవు. వృక్షములు, ఆకులు, పువ్వులు, ఫలములు, నీడ, వేరు, 
సేడు ను యిచ్చుచున్నవి చనిపోయిన తర్వాత కూడ తమ శరీరమును మానవుల వినియోగమునకు అంకితము 


357 


శ్రీమద్భాగవతము 


గావించుచున్నవి. పవిత్ర గ్రంథములన్నియు, తమ జీవితమునర్పించి యైననూ యితరులకు మేలు చేయవలె 
నని చెప్పుచున్నవి. ఈ వృక్షములు ఆ సూత్రమును ఉత్తమ మానవుల కంకి కూడ, తు.చ. తప్పక 
పాటించుచున్నపవి''. 


వారు మౌనముగా నడచుచుండిరి స్వార్ల రహితముగా వృత్నములు మానవుల కందించుచున్న సేవలను 
గురించిన ఆలోచనలు కృష్ణుని మదిలో యింకను మెదలుచుండెను మామూలుగా చిలిపీ పలుకులు పలికే 
కృష్ణుడు అందుకు భిన్నముగా యీనాడు పలికిన పలుకులు తన స్నేహితులను ఆలోచించునట్లు చేసెను. 
తదుపరి వారందరను యమునా వది ఒడ్డు చేరుకొనిరి. అచట వారు యెప్పటీవలె ఆడుచుండిరి. వారి ఆనంద 
కోలాహలము నదీ (ప్రవాహ శబ్దముతో కలిసిపోవుచున్నట్టుండెను 


ఇంతలో ఆ యువకులు కృష్ణునితో నిట్టనిరి ''కృష్ణా! ఇప్పటికే చాల ఆలస్యమయినది. సూర్యుడు 
నట్టునడిమికి వచ్చినాడు ఆటలలో మునిగి కాలము గమనించకపోతిమి అందరకును ఆకలి చేయుచున్నది. 
రామ! నీవును కృష్ణుడును కలిసి యేదైన చేయవలెను మీ కిరువురకును యిదేమియు కష్ట కార్యము కాదు 
మా కేదైన తినుటకు తెచ్చిపెట్టుడు''. ఒక క్షణము కృష్ణుడు ఆలోచించి యిట్లనెను “ఈరోజు మనము 
యేమియు తీసుకురాలేదు. కాని నాకొక ఆలోచన కల్గినది దగ్గరలోనే యాగములు చేయు పవిత్ర స్టల మొకటి 
కలదు. వేద శాస్త్రములలో నిపుణులైన పెక్కుమంది బ్రాహ్మణులు 'అంగిరసి యజ్ఞము గావించుచున్నారు. 
అక్కడకు వెళ్ళి బలరామకృష్ణులు పంపించిరని చెప్పి భోజనము పెట్టమని అడగండి'' ఆనందముతో ఆ 
యువకులు పరుగెత్తి వెళ్ళి త్వరలోనే ఆ ప్రదేశము చేరుకొనిరి వారు బ్రాహ్మణులను సమీపించి, పాదములకు 
నమస్కరించి యిట్లనిరి ''పవిత్రాత్మురాలా! మా విన్నపము నాలకింపుడు మేము బృందావనములోని 
గోపాలురము. మాకు ఆకలిగా నున్నది అరణ్యములో యింతవరకు ఆవులను మేపుచుంటిమి నందుని 
కుమారులైన బలరామకృష్ణులు మాతో వచ్చిరి వారు మమ్ములను మీ వద్దకు పంపి యీ విధముగా మనవి 
చేయమని చెప్పిరి. 'మాకు ఆకలిగా నున్నది భోజనము పెట్టి మా ఆకలి తీర్చవలెను' మీరు జరుపుచున్న 
యజ్ఞము సౌత్రామణి కాదని వారు మీతో చెప్పమని కోరినారు (సౌత్రామణి యజ్ఞమందు యజ్ఞము జరుపువారు 
యిచ్చే ఆహారము ముట్టుకూడదు). ఈ యజ్ఞములో యజ్ఞ పశువు పునీత మగుటచేత, యితరులకు భోజనము 
పెట్టుటలో దోషము లేదు''. 


ఆ బ్రాహ్మణులు వారి హూటలను మౌనముగా వినిరి ఈ యజ్ఞము జరుపుటలో వారి ధ్యేయము 
స్వర్గసౌఖ్యములు పొందుటకొ రకు మాత్రమే కర్మకాండ, అందుకు సంబంధించిన విధులు మాత్రము ఆ 
బ్రాహ్మణులకు అతి (ప్రధానమైనవి; అంతేకాక చాల తెలివిగల వారమని వారు భావించుచుండిరి అందుచే, 
మానవ రూపములో భగవంతుడు అడిగినప్పటికిని వారు లక్ష్య పెట్టుకుండిరి 


యజ్ఞములోని పంచాగ్నులు, ఇం(ర్రుని నాయకత గ్రములోని దేవతలు, యజ్ఞ నిర్వాహకుడు, యజ్ఞ ఫలము, 
యజ్ఞమునకు సంబంధించిన అన్ని వస్తువులు నారాయణుని వివిధ అంశములే నారాయణుడే యడ్జేశ రుడు 
ఆ నారాయణుడే వచ్చి వారిని ఆహారమిమ్మని అడిగెను. దురదృష్టవంతులైన (బ్రాహ్మణులు |ప్రాప్రించబోవు 
లోకమును గూర్చిన చింతలో ప్రస్తుతము వారి చుట్టూనున్న లోకమును గురించి తెలియకుండిరి 
నారాయణుడే కృష్ణుడను సత్యము వారు (గ్రహింపలేకపోయిరి అందరి మానవులవలె కృష్ణుడొక సాధారణ 
మానవుడని యెంచి, గోప యువకుల మనవి నాలకింపక, మౌనముగా కూర్చొనిరి 


358 


దశమ స్కంధము - వూర్వ భాగము 


ఆ యువకులు కొంతసేపు అట్లు కూర్చొనిరి. బ్రాహ్మణులు జాననిగాని కాదనిగాని పలుకకుండిరి ఇక 
ప్రయోజనము లేదని తలచి, ఆ గోప యువకులు అక్కడ నుండి పరుగెత్తి తిరిగి బలరామకృష్ణులున్న 
ప్రదేశమునకు వచ్చిరి. వారికొరకు వేచియున్న బలరామకృష్ణులతో నిట్టనిరి ''మేము యజ్ఞశాలకు వెళ్ళి 
బ్రాహ్మణుల నడిగితిమి మీరు ఆహారము యిమ్మని అడిగినట్లు వారితో చెప్పినాము మేమందరమును యెంత 
ఆకలిగా నున్నామో వివరించి చెప్పినాము కాని, కృష్ణా! ప్రయోజనము లేకపోయెను వారు మౌనము వహించిరి 
నిల్చుండుటకు ఓపిక లేక తిరిగి వచ్చివేసినాము. ఇప్పుడిక మేము యేమి చేయవలెనో చెప్పుము మాకు 
యెంత ఆకలిగా నున్నదో నీకు తెలియును మీరిద్దరును కూడ యెంతో ఆకలితో నున్నారు. దీని కేదైన 
మార్గ మొకటి యోచింపుడు'' 


“స్నేహితులారా!'' కృష్ణుడు సంబోధించెను ''అడుగుకొనువారు యిటువంటి అవమానములు యెదు 
ర్కొనవలసి యుండును. బాధలేదు ఆ బ్రాహ్మణుల భార్యల వద్దకు వెళ్ళి, వారితో నేను బలరాముడు 
యిక్కడ ఉన్నట్టు చెప్పవలెను వారికి వేది శాస్త్రములు తెలియవు కాని నన్ను (ప్రేమించుట వారికి బాగుగా 
తెలియును వారు యెల్లపుడూ నన్నే తలచెదరు వారు మీకు తప్పక భోజనము పెట్టరరు''. 


గోప యువకులు యీసారి యజ్ఞశాలలో బ్రాహ్మణుల భార్యలున్న స్టలమునకు వెళ్ళి వారి పాదములకు 
నమస్కరించి యిట్లనిరి. '“మీకు మా నమస్కారములు సావధానముగా మా మనవి వినవలెను. బలరామకృష్ణులు 
పంపగా మేము వచ్చితిమి వారు సమీపములోనే వేచియున్నారు కృష్ణుడు మీకొక సందేశమును పంపెను 
“గోవులు, స్నేహితులతో కలిసి నేనును బలరాముడును యీ అరణ్యమునకు వచ్చినాము చూడగా మేము 
చాల దూరము వచ్చినట్టున్నది. మాకు చాల ఆకలిగా నున్నది మాకు భుజించుట కేదైన యీయవలెను' '' 
బ్రాహ్మణ పత్నులు వారి మాటలు పూర్తియగువరకు వేచి యుండలేకపోయిరి కృష్ణుడు సమీపములోనే 
యున్నాడని విని మిక్కిలిగా సంతోషించిరి యజ్ఞమునకు వండిన పదార్లములన్నిటిీనీ చేతికందిన పాత్రలలో 
పెట్టి, వాటిని తీసుకుని తొందరగా, నదులు సముద్రములో చేరుటకు ఉత్సాహపడినట్టుగా, కృష్ణుడున్న 
ప్రదేశమునకు బయలుదేరిరి తమ ఆరాధ్య దైవముగా భావించు కృష్ణుని చూచుటకు ఉవ్విళ్లూరు చుండిరి 


కృష్ణుడు తన భక్తులను కలుసుకొనుటకు నిశ్చయించుకొనెను పసుపు పచ్చని పట్టు వస్త్రము ధరించెను 
వనమాలను ధరించిన కృష్ణుని వక్షసలము అందముగా గోచరించుచుండెను వంకులు తిరిగిన జుట్టు 
కిరీటమువలె నుండెను జుట్టు ముడులలో తురిమిన నెమలి పింఛను గాలికి యెగురుచు శోభాయమానముగా 
నుండెను నేలపై నున్న కెంధూళిని చెక్కిళ్లకు రాసుకొనెను కుడిచేతితో కలువపువ్వును పట్టుకుని, 
యెడమచేతిని తన చెలికాని భుజముపై ఆన్చి యుంచెను. ఆత్రుతతో కృష్ణుని చూడగోరుచున్న యజ్ఞపత్ను 
లకు యీ దృశ్యము యెంతో సుందరముగా కానవచ్చెను 


దూరము నుండి వారు కృష్ణుని గాంచిరి పద్మముల వంటి నేత్రములు, వైధనోపేతమైన దరహాసము 
చూచి ముగ్దులైరి, గోకులమందు, బృందావన మందు యిదివరకు వినియిన్న లీలా కృష్ణుని నేడు కన్నులార 
గాంచిరి అక్టు కృష్ణుని చూచుచు తన్మయులై యీ లోకమును, తమను తాము నురిచి నిలుచుండిపోయిరి 
వారికింకే విషయముపై ధ్యాసలేదు ఇంతకాలముగా తాము (పేమించుచున్న కృష్ణుని ఇంతకాలముగా నిరీక్షించి 
యిప్పుడు కనులార చూచుచున్న కృష్ణుని గురించి వారు తలంచుచుండిరి ఈనాడు వారి కనుల ముందు 
చిరునవ్వుతో కనుల నిండుగా అభిమానముతో వారి యెదుట కూర్చొని యున్నాడు సుషుప్తి అవస్తలో 


359 


శ్రీమద్భాగవతము 


అహంకారము పూర్తిగా నశించినట్టు, కృష్ణుని సమక్షములో నున్నామన్న భావోద్వేగములో తమ్ము తాము 
మరచిరి 


కృష్ణుడు వారి మనోభావములు తెలునుకుని చిరునవ్వుతో యిట్లనెను. ''తల్లురాలా! మీకు స్వాగతము. 
ఆసీనలుకండు మిమ్ములను యెట్లు సంతోష పరుపగలము మీరు యింత దూరము మమ్ము చూచుటకు 
నడచి వచ్చుట మా అదృష్టము మీరు వివేకవతులు ప్రతిఫలము నాళించని భక్తి నాపై మీకు గలదని నాకు 
తెలియును మీకు రుచింపని మాటలను కొన్నిటిని నేను చెప్పవలసియున్నది. నాయందు మీకు గల (పేమచేత, 
మీరు అనుసరించవలసిన యితర ధర్మములు వదలి వచ్చినారు. భౌతిక విషయములు, అనగా యీ జీవితము, 
శరీరము, మనస్సు, బుద్ది, పిల్లలు, భర్త సంపద, బంధు మిత్రులు, యివన్నియు నిరర్హకములనియు, అర్హ 
రహితములనియు (గ్రహించు స్లీతిని (బ్రహ్మస్థితి యందురు. అటువంటి స్థితిని మీరు చేరుకున్నారు. నాపై 
మీకున్న (పేమ స్వార్హ రహితమైనది. కాని తల్లులారా! మీరు తిరిగి యజ్ఞశాలకు వెళ్ళవలెను ఏకాగ్రతతో 
మీ భర్తలు జరుపుచున్న యజ్ఞము సమాప్తి గావించుటకు మీ అవసరము యెంతైనా ఉన్నది'' 


ఆ (స్త్రీలు కనుల నీరు గార్చుచు యిట్లునిరి. “ఇటువంటి క్రూరపు మాటలు మాట్లాడుట నీకు ఉచితము 
గాదు నీ భక్తులెవరును నశింపబోరని నీవు (వ్రతము పట్టినావు. దానినిపుడు నిజము గావింపుము. అన్నిటిని 
వదలి నీ వద్దకు వచ్చినాము నీ పవిత్ర పాదములను తాకిన తులసిదండ మాత్రమే మాకు కావలెను. ఇపుడు 
నీ వద్దకు వచ్చిన మేము మరలి వెళ్ళుటకు మరొక ప్రదేశమేదియు లేదు. మా భర్తలు, పుత్రులు, తండ్రులు, 
తల్లులు మమ్ములను అంగీకరించి స్వీకరింపరు. 


నీవు తప్ప మాకు యితరులెవరును లేరు మమ్ము నీతో గొనిపామ్ము'' కృష్ణుడు వారితో యిట్లనెను 
మీరు నిస్పృహ చెందవద్దు. మీ భర్తలు మిమ్ము తప్పు పట్టరు మీ గురించి చెడుగా యెవ్వరును పలుకజాలరు 


మీ నడతలో యెటువంటి తప్పుగావి దేవతలైనను పట్టజాలరు ఇది నా మాటగా విశ్వసించి నిర్భయముగా 
నుండుడు. 


“మీరు నన్ను వదలి వెళ్ళుట యిష్టము శేకపోవుకే, మీ భర్తల వద్దకు తిరిగి వెళ్ళకుండుటకు నిజమైన 
కారణము. నేను మీ హృదయములలో యెల్లపుడు నుందును తల్లులారా! శరీరముతో కూడిన ఆత్మ, అనగా 


యౌ మానవ జీవిత, ప్రభావము మీవంటి వారికుండదు. మీకు సుఖాభిలాష గాని, రాగ బంధములుగాని 
లేవు మీ మిగిలిన జీవితము నన్ను గురించిన ఆలోచనలతో, నన్ను చింతించుటతో గడచి, చివరకు మీరు 
నాలో ఐక్యము కాలగరు. మరియు, నావద్దనే నిత్యము ఉండుట, మీకు నాపై గల భక్తితో సరిసమానముకాదు. 
నమ్న గురించిన కథలు వినుట చేతను, నన్ను చింతించుటచేతను, నా రూపమును మీ మనసులో 
(ప్రతిష్టించుకుని చూచుట చేతను, నన్ను స్తుతించుట చేతను మీరు యెక్కువ ప్రయోజనము పొందగలరు. 
నామాట విని, మీ యిండ్లకు మీరువెళ్ళి మీ భర్తలకు నిత్యసేవలను జరుపుడు'' 


యజ్ఞపత్నులు తిరిగి యజ్ఞశాలకు వెళ్ళిరి. వారి సాహచర్యములో (బ్రాహ్మణులు యజ్ఞము సమాప్తి గావించిరి. 
వారిలో ఒకామె వెళ్ళిన వెంటనే కృష్ణుని తలంచుచు యీ భౌతిక శరీరమును విడిచిపెక్టైను. 


360 


దశమ స్కంధము - పూర్వ భాగము 
181 బ్రాహ్మణుల పశ్చాత్తాపము 


యజ్ఞము జరిపిన బ్రాహ్మణులు సిగ్గుతో కుచించుకుపోయిరి. తమ హీన (ప్రవర్తన భార్యలముందు 
సిగ్గుపడునట్టు చేసినది. వారు తమ చర్యకు సిగ్గుపడి తమను తాము నిందించుకొనసాగిరి తమ జీవితములో 
ఒక గొప్ప సదవకాశమును గోల్ఫోయిరి. ఎట్టి శ్యాస్త్రములతో పరిచయము లేని వారి భార్యల భక్తి వారు 
సిగ్గుతో బాధపడునట్టు చేసెను. వారు యిట్లు తలపోసిరి ''బలరామకృష్ణులకు ఆహారము నివ్వని మనము 
యెంత దురదృష్టవంతులము! మన (ప్రవర్తన మూలముగా గొప్ప నేరము చేసినట్టయ్యెనుగదా! 


“మనము ముమ్మారు పునీతులమయినట్టు చెప్పుదురు. మొట్టమొదట స్వచ్చమైన తల్లిదండ్రులకు 
జన్మించుటచే మన జన్మ స్వచ్చమైనది గాయత్రీమంత్ర ముపదేశము పొందుటచే రెండవసారి మనము 
పునీతులమైతిమి. మరియు, మూడవసారి ఈ యజ్ఞము చేయుటకొరకై (ప్రత్యేకమైన విధులు జరుపుటచే 
పరిశుద్దులమైనాము అయితేనేమి? ఈ బాహ్య కృత్యములచేత పరిశుద్దమైనప్పటికిని, అంతశ్ళుద్ది లేనందువలన 
యీ బాలురు పరబ్రహ్మస్వరూపులని గుర్తింపకుంటిమి. మన జన్మ, వేదశాస్రాధ్యయనము, (బ్రహ్మచర్యము 
మున్నగునవన్నియు వ్యర్షము కదా! మనము పొందిన విశేష జ్ఞానము, లభించిన ఉత్తమజన్మ, యజ్ఞములు 
జరిపి సాధించినది, కర్మకాండలు సలుపుటలో మనకున్న నైపుణ్యము, అన్నియు నిరర్దకముగదా! ఇంతవరకు 
మనము వేదశా,స్త్రములను బాగుగా చదివిన ఉత్తమ బ్రాహ్మణులమని గర్వపడినాము మనము 'జ్ఞాన'వంతుల 
మమ గర్వము మనలను గుడ్డివారిని చేసి సత్యమును విస్మరించునట్టు గొవించినది. (ప్రత్యక్షముగా కన్నుల 
యెదుట గోచరించిన సత్యమును చూడలేకపోతిమి. ఆహా! మాయ మనల నెట్లు ఆవహించెనోగదా! 


'““మన భార్యల సంగతి చూడుడు! భగవంతునిపై వారికెంత భక్తియో గదా! వారు వేదశా(స్త్రముల నెన్నడును 
అభ్యసించకుండుట అందరును యెరిగిన సత్యమే వారికి ఉపనయనమను కర్మ లేకపోవుటచేత గాయత్రీ 
మంత్రోపదేశము, బ్రహ్మవిద్య వారు పొందియుండలేదు. గురువు ద్వారా వారు పవిత్ర వేదములు నేర్వలేదు 
వారు యెన్నడును తపస్సు చేయలేదు బ్రహ్మసత్యమును తెలుసుకొను ఆత్మవిద్యను వారు అధ్యయనము 
చేసి యుండలేదు సంధ్యావందన మాచరించక పోవుటచేత వారు స్వచ్చమైన వారి తెక్కలోనికి రాలేదు. 
అయినప్పటికిని 'అపరిశుద్ద'మైన వారుగా, అజ్ఞానులుగా తెలివితక్కువవారుగా మనము పరిగణించిన యీ 
(స్త్రీలు దేవతలకు దైవమైన కృష్ణునిపై భక్తిని పెంచుకొనిరి మనకదిలేదు మనము విధులాచరించుటలో 
నిమగ్నమై, మన గృహస్థ ధర్మమును, కృష్ణుడు గుర్తుచేసినప్పటికిని అలక్ష్యము చేసితిమి కొన్ని పరిస్థితులలో 
యజ్ఞము పూర్తికానప్పటికిని యితరులకు భోజనము పెట్టుట తప్పుకాదని కృష్ణుడు చెప్పినట్లు ఆ గోపబాలురు 
చెప్పినప్పటికిని మనము వినిపించుకొనలేదు మనము విముక్తి పొందుటకు అవకాశమును కల్పించినాడు 
లేకున్న భగవంతుడు వచ్చి నునలను ఆహారముకొరకు యాచించుకేల? నారాయణుని పాదములను 
యెల్లపుడును సేవించు లక్ష్మీ, తన చాంచల్యమును అహంకారమును వీడి, తనతోడనే నిత్యముండునట్టు 
అను(గ్రహించుమని పాదసేవ చేయుచుండగా, న వద్దకు వచ్చి ఆకలిగా నున్నదని 
భోజనము పెట్టుడని అడుగగా మనము నిరాకరించితిమి! మనము చేసినది యెంత ఘోరమైనది! అతడెవరో 
మనకు తెలియక కాదు. అజ్ఞానము కారణముగా చెప్పలేము యో గీశ్వరుడైన నారాయణుడు యదువంశములో 
జన్మించినట్లు వినియున్నాము అయినప్పటికిని, అవసర సమయములో మనము వివేకము కోల్పోయితిమి 
భగవంతునిపై అచంచల భక్తి మాత్రమే కోరదగినదని మన భార్యలు మనకు చెప్పవలసి వచ్చెను అనంత 


361 


శ్రీమద్భాగవతము 


జ్ఞాన స్వరూపుడైన కృష్ణునికి నమస్కారము. విధులలో నిమగ్నమగుటచేత బుద్ది మందగించెను మనము 
చేసిన క్షమించరాని యీ పాపమును, అనంత కరుణా సము(ద్రుడైన కృష్ణుడు దయదలచి క్షమించునని 
ఆశింతము. మనము (భ్రాంతిలోపడి చేజిక్కిన మహదవకాశమును జారపవిడుచుకొంటిమి. కృష్ణుడు మనలను 
తమించుగాక''! 


సిగ్గుతో అవమానముతో దహించుకు పోవుచున్న బ్రాహ్మణులకు బలరామకృషస్థులను చూచు ధైర్యము 
లేకుండెను మరియు వారికి కంసుని దుష్టత్వము బాగుగా తెలియును. ఈ సంఘటన కంసునికి తెలియకూడ 
దని భావించి, వారు ఊరకుండిరి. ఆ కారణముచేత దివ్యమైన జన్మలను పొందిన బలరామకృష్ణులను చూచుటకు 
వారు రాలేకపోయిరి 


182 గోవర్లన పర్వతము 


ఒకరోజు బృందావన వాసులందరును యేదో పనిలో నిమగ్నమై యుండుట కృష్ణుడు గమనించెను. తన 
యింటి యందుకూడ అందరును తీరుబడిలేకుండ యేదో ఒక గొప్ప కార్యమునకు సన్నద్దు లగుచున్నట్లు 
కనుగొనెను తనకు అంతయు తెలిసినప్పటిీకిని, కృష్ణుడు తండ్రీ నందుని వద్దకు వెళ్ళి వినయముగా 
నిలుచుండెను నందునితో మిగిలిన పెద్దలు కూడ నుండిరి కృష్ణుడు చేతులు జోడించి తండ్రికి నమస్కరించి 
యిట్ల్టడిగెను “తండ్రీ! అందరును యేదో ముఖ్యమైన కార్యములో మునిగియున్నట్టున్నారు. ఎక్కడ 
చూచినను ఉత్సాహము వెల్లివిరియుచున్నది. గొప్ప పండుగ యేదో జరుపనున్నట్టున్నది అది యేమిటో 
నాకు తెలియజెప్పగలరా?'' నందుడు కృష్ణుని తన తొడపై కూర్చొనబెట్టుకుని జుట్టు నిమురుచుండెను. 
“*క్సుమారా! ఒక యాగము నిర్వహించుటకు మేము సన్నాహములు చేయుచున్నాము'' 


కృష్ణుడు కన్నులు వెడల్పు చేసి '“యాగమా?'' అని (ప్రశ్నార్లకముగా నడిగెను “ఏ దైవమునకు 
ప్రీతిగావించుటకు ఈ యాగమును చేయనున్నారు? తండ్రీ! మీ హృదయములలోయేదో ఒక తీరని కోరిక 
ఉండియుండవచ్చును ఈ యాగము తలపెట్టుటకు ఆ కోరిక (ప్రోద్బలము చేయుచున్నదని తలచెదను, 
నేను తెలుసుకోవలెనని కోరినపుడు మీరు యెప్పుడును నాకు తెలియజెప్పెడివారు. యాగము తలపెట్టువలసి 
నంత బలమైన కోరిక యేమిటో నాకు తెలుపగోరెదను అన్నింటికన్న ఆత్మ గొప్పదనియు, శత్రువునకును 
మిత్రునకును భేదము లేదనియు తమకు యితరులకు తారతమ్యమేమియు లేదనియు, ద్వంద్వములను 
సమబుద్దితో చూచు (ప్రజలకు కోరికలుండనేరవు 


““బుద్దిహీనులు చిన్నచిన్న కోరికలకు లోనగుదురు. అవి లౌకికమైనవి అట్టివారు యజ్ఞయాగములు, 
కర్మకాండలు చేయుచుందురు. తాను చేయు కార్యములు పూర్తిగా తెలుసుకొని చేయువారు కొందరైనచో, 
మరికొందరు గుడ్డి నమ్మకముతో యీ విధులను నిర్వర్తింతురు మొదటి తరగతివారు మాత్రమే తమ 


(ప్రయత్నములకు తగిన (ప్రతిఫలమును పొందెదరు రెండవ తరగతివారు తాము చేయు కార్యముల (ప్రయోజ 
నము తెలియని అజ్ఞానులు 


362 


దశమ స్కంధము - వూర్వ భాగము 

“తండ్రీ! ఇపుడు మీరు చేయబోవు యాగము గురించి చెప్పండి నాకు తెలునుకొనవలెనని యున్నది. 
యజ్ఞము ప్రయోజనమును సరిగా యోచించి చేయుచున్నారా? లేక యింతకు పూర్వము మీ పూర్వులు 
చేయుచుండిరి కాబట్టి వారి సంప్రదాయము నుల్లంఘించుట కిష్టము లేక చేయుచున్నారా? ఈ యాగమేమిటో, 


దానిని జరుపుటకు వెనుకనున్న కారణమేమిటో, ఈ యాగము చేయుటకు మిమ్ములను (పేరేపించుచున్న 
బలవత్తర కారణము లేమిటో వివరించి చెప్పవలెను" 


నందుడిట్లనెను. “నీకు పూర్తిగా వివరించి చెప్పెదను. నీవు చెప్పునది సవ్యముగా నున్నది. నాకు 
వ్యక్తిగతముగా యెట్టి కోరికలు లేవు అందరి శ్రేయస్సు కొరకే నేనిది చేయబోవుచున్నాను. స్వర్గాధిపతియైన 
ఇంద్రుడు మనకు వర్షములు యిచ్చుచున్నాడు. మేఘములు ఇం(ద్రుని అంగములు ఈ మేఘములు సమృద్దిగా 
వర్షముల నొసగుచున్నవి అందుమూలముగా పశువులకు (గ్రాసము, చేకూరుచున్నది, బీడు భూములు 
లాభము పొందుచున్నవి. పశువులే మన సంపద సమృద్దిగా గడ్డి దొరకుటచే అవి జీవించగలుగుచున్నవి. 
ఇంద్రుడు మనకీ బహుమానముల నిచ్చుట చేత, అతనిని మనము పూజింతుము తమకు లభించిన యీ 
బహుమతులను సాధనములుగా వినియోగించి, ధర్మార్లకామములను మానవులు సాదించెదరు. ఈ మూడింటిని 
సరియైన తీరులో సాధించినచో అవి నాలుగవదైన మోక్షమునకు దారితీయగలవు. అనగా మానవుల ప్రయత్నము 
లకు మేఘములు ఫలితము నిచ్చుచున్నవి ఇంద్రుని పూజించుట అనేక తరములుగా జరుగుచున్నది. ఇంద్రుని 
పండుగ అను ఈ యాగమును యెప్పుడును మేము జరుపుచున్నాము దీనిని సరిగా నిర్వహింపకుండుట 
యెవరికిని మంచిదికాదు ఇంద్రునిగాని, ఇం(ద్రుడిచ్చు (ప్రతిఫలమునుగాని యెవరును ఉపేక్షించతగదు'' 


ఇంద్రుని ఆటపట్టేంచి, విచిత్రము చూడవలెనని కృష్ణుడు నిశ్చయించుకొనెను పెద్దల నందరినీ కలయజూసి 
కృష్ణుడు వారితో యిట్లనెను “నేను మీతో ఏకీభవించలేను'' 


నందుడును తదితరులును ఆశ్చర్యముతో త్రుళ్ళిపడి యిట్లునిరి “నీవు బాలుడవు. నీవు యేమి 
మాట్లూడుచున్నావో నీకు తెలియదు”! 


కృష్ణుడిట్టనెను “నా వాదమును జా(గత్తగా వినుడు నా వాదము వినిన తర్వాత, మీకు నచ్చకున్నచో, 
మీరు యాగము చేయుటకు తగు సన్నాహములు చేయవచ్చును'' 


ఈ బాలుడు యేమి చెప్పునోయని అంద *  శీవినసాగిరి కృష్ణుడు మాట్లాడుచున్నపుడు 
అందరూ నిశ్శబ్దముగా నుండిరి. 


కృష్ణుడిట్లనెను, ''కర్మచేతనే జీవులు పుట్టుచున్నవి కర్మచేతనే జీవులు మరణించుచున్నవి. సుఖము, 
దుఃఖము, భయము, క్షేమము మున్నగున వన్నియు కర్మ ఫలితములు ఈ జనన మరణములను సంసార 
చక్రముతోగాని, జీవించునపుడుగాని దేవతలకెట్టి ప్రమేయము లేదు మీరు చెప్పినట్టుగా ఒకవేళ, మానవులకు 
వారి అర్హతనుబట్టి ఒక దేవత యిచ్చునని అనుకున్నప్పటికిని, ఆ దేవత కూడ మానవులు చేసిన కర్మలకు, 
వాని ఫలితములకు లోబడి చరించవలసి యున్నది పూర్వజన్మలో చేసిన కర్మలు యీ జన్మలో మన 
అదృష్టమును తీర్చిదిద్దును ఏ దేవుడుగాని ఇంద్రుడుగాని మానవుని భాగ్యమును మార్చలేడు మానవులు 
పూర్తిగా వారి 'స్వభావము' పై ఆధారపడియున్నారు, ఇది పూర్వజన్మలో చేసిన కర్మచేత నిర్యయమగుచున్నది 
అసురుడగుటగాని, మానవుడగుటగాని కర్మ పైననే ఆధారపడి యుంటున్నది జీవుడు ఉత్తమ గ్రేణికి చెందిన 


363 


శ్రీమద్భాగవతము 


మానవుడుగాని, అధమజాతికి చెందిన పశువుగాగాని జన్మించుట కర్మను బట్టి జరుగుచున్నది. మానవులలో 
ఉత్తమాధమ తరగతులలో జనించుటకూడ కర్మ పైననే ఆధారపడి యున్నది శత్రువుగాగాని, మిత్రుడుగాగాని, 
లేక తటస్టుడుగా గాని యుండుట కర్మచేతనే నిర్ణయమగుచున్నది. 


“మానవులు జీవితమును వారి చర్యలను కర్మయే నిర్దేశించుచున్నదిగాని, స్వర్గములో నున్న వారెవరును 
కాదు. అందుచేత కర్మ అధీనములో నున్న మానవులు 'కర్మ'ను దైవముగా యెంచి పూజించవలెను అతని 
ప్రవర్తన పద్దతులను కర్మ నిర్దేశించవలెను. ఒకదానిపై ఆధారపడి యున్నప్పుడు, దానిని వదలిపెట్టి మర్‌"క 
దైవమును పూజించుట సవ్యముకాదు. 


[బ్రాహ్మణులు వేదజ్ఞానముతో జీవింతురు. క్షత్రియులు దేశమును రక్షించుచు జీవింతురు. వైశ్యులు 


మాటకు కట్టుబడి, యిచ్చి పుచ్చుకునే వ్యాపారము చేయుదురు. శూద్రులు తమకంకు అధికులకు సేవ 
చేయుచు జీవింతురు 


*“వ్యవసాయము, వ్యాపారము, పశు సంరక్షణ, ధనమును అప్పుగా యిచ్చు€ఓ అన 


జీవన విధానమును వైశ్యులు అనుసరింతురు. మనము మూడవ తరగతికి చెందినవారము అనగా పశువులను 
సంరక్షించుచు, అవి మనకు యిచ్చే సంపదతో జీవింతుము. 


''సత్వరజస్తమో గుణములు జీవించుటకు, జన్మించుటకు, మరణించుటకు వరుసగా కారణములు. 
చరాచర వస్తువులన్నియు రజోగుణము చేత కలుగుచున్నవి ఈ రజోగుణముచేతనే ప్రకృతియందు 
నాలుగుదిక్కులందు మేఘము లేర్పడుచున్నవి. ఆ మేఘములు భూమిపై వర్షించుచున్నవి అందుమూలముగా 
జీవులు యీ భూమి మీద జీవింపగలుగుచున్నవి మరి ఇంద్రునికి వర్గమునకు యేమి సంబంధము? వర్షములు 
కురియుట ప్రకృతి సహజము. ఇం(ద్రునికెట్టి బాధ్యతయు లేదు మన వరకు మనము పాలించవలసిన భూమి 
ఏదియు లేదు మనకు పట్టణములు లేవు. మనదన్న దేశమేదియు లేదు చివరకు ఒక పల్లెగాని గుడి సెగాని 
మనదన్నది యేదీ లేదు. మనము కేవలము అడవులందు, పర్వతపంక్తులందు సంచారము చేయువారము 


మనకు ఒకకే కోరిక, మన పశువులకు గెడ్డి నిచ్చువానికి మనము కృతజ్ఞత తెలుపవలసి యున్నది ఆ పశువులు 
గడ్డిమేసి మనకు పశు సంపద నొసగుచున్నవి. 


“అందుచేత మన గోవులకు గడ్డి నందిచ్చుచున్న యీ గోవర్ష్దన పర్వతమును, గోవులను, బ్రాహ్మణులను 
పూజించుట సముచితముగా నుండగలదని సూచించుచున్నాను. ఇంద్రుని పూజించుటకు సమకూర్చిన 
వస్తువులను ఈ గోవర్షన పర్వతమును పూజించుటకు వినియోగించుదము. గోవుల పాలను యీ పర్వతమునకు 
నైవేద్యముగా సమర్పించుదము. విందుచేసి యీ పర్వతమున కొసగుదము చదువుకున్న (బ్రాహ్మణులను 
పిలిపించి, యజ్ఞాగ్నిని యేర్చరచి, అందు గోవుల నుండి లభించే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి సమర్పించి 
వేదమందత్రములను పఠించునట్టు చేయుదము బీదవారికి, ఆకలితో నున్నవారికి అన్నము పెట్టుదము. 
గోవులను, గోవర్షన పర్వతమును పూజించుదము. మనము పట్టుబట్టలు, ఆభరణములు ధరించుదము 
శరీరమునకు గందము పూసుకొని మెడలో పుష్పహారములను వేసుకొందము ఈ పండుగ వేడుకలో 
గోవర్షనము చుట్టును ప్రదక్షిణము చేసి, మనకు సమృద్దిగా అన్నియు యిచ్చుచున్నందుకు కృతజ్ఞత 
తెలుపుదము నా అభిప్రాయములను నూచనలను మీకు తెలియుజెప్పితిని. మీకు అంగీకారమైనచో నేను 
చెప్పినట్టు చేయుడు" 


364 


దశమ స్కంధము - పూర్వ భాగము 


కాలమే భగవంతుడు బాలుని రూపములో ఆ భగవంతుడు ఇంద్రుని అహంకారము నణగ (ద్రొక్క 
నిశ్చయించెను భగవంతుడే పలికినపుడు, నందుడు యితర పెద్దలు కాదందురా? కృష్ణుడు సూచించినట్లుగా 
చేయుటకు వారంగీకరించిరి ఆ (ప్రకారము వారు పూజ జరిపిరి. బ్రాహ్మణులు వేదమంత్రములు పఠించి 
అగ్నిలో ఆజ్యము పోసిరి. ఆ తరువాత బ్రాహ్మణులను గోవులను గోవర్లన పర్వతమును పూజించిరి. పర్వతము 
దిగువ నైవేద్యము పెట్టిరి. 


వారు చేయుచున్నది సరియైనదని నమ్మించుటకు కృష్ణుడొక రూపము ధరించి, అది గోవర్లన పర్వత 
స్వరూపమని ప్రకటించెను. బలరాముడు తప్పు అన్యులెవరును ఆ స్వరూప స్వభావము యెరుగకుండిరి! 


గోపికలు, గోపాలురు మంచి పట్టు వస్త్రములు ధరించి, పాడుచు నృత్యము చేయుచు, గోవర్లన పర్వతము 
చుట్టును (ప్రదక్షిణము జేసి, గోవర్సన పర్వత స్వరూపమైన కృష్ణునకు నమస్కరించిరి. 


తాము చేసిన పూజలకు వెంటనే ప్రతిఫలము లభించినందుకు వారందరును ఉప్పాంగిపోయిరి పండుగ 
ముగిసిన తర్వాత గోపాలురందరును వ్రజభూమికి తిరిగి వచ్చిరి. 


183 ఇంద్రుని ఆగ్రహము 


ఇంద్రుడు మండిపడెను కృష్ణుని నూచనపై గోపాలురు వర్తించుట తన్నవమానించుటకేనని భావించి 
సహింపలేకపోయెను. వారినందరినీ శిక్షించుటకు నిశ్చయించుకుని, “నంవర్తక' ములనే మేఘములను రావించి 
యిట్లనెను ''సాధారణ మానవుడు, యింకను బాలుడుగా నున్న కృష్ణుని సూచనపై గోవులను కాచుకొను 
గోపాలకులు యెంత ధైర్యముగా నన్నవమానించిరో చూడుడు. నాకు అన్ని పదార్హములు అర్వించుట 
నిరుపయోగమని ఆ బాలుడు చెప్పగా, అందరును ఆ మాటవిని నన్ను అలక్ష్యము చేసిరి ఇన్ని సంవత్సరము 
లుగా జరుపుచు వచ్చిన 'ఇంద్రునిపండుగ' ను జరుపకుండిరి ఇందుకై నేను వారిని శిక్షించెదను. ఈ మూర్చులు 
సంసార . రనావసహాయముతో దాటగలమని తలపోయుచున్నారు వారికి ఆత్మవిద్య 
తెలియదు విముక్తి పొందుటకు జేయు కర్మకాండ యననేమో వారెరుగరు కృష్ణుని మాటలను మాత్రమే 
వారు వినిది అయినను, యీ కృష్ణు డెటువంటివాడు? అతడు బాలుడు, అజ్ఞాని, అతిగా మాట్లాడుచుండును 
చాల తెలివైనవాడనని తలచును ఎవరిని గౌరవించదగునో తెలియనంత అహంభావము గలవాడు అటువంటి 
ఒక బాలుడు, అజ్ఞానులైన గోపాలకుల కందరుకును హితబోధకుడయ్యెను వారు నాకు ప్రీతి కల్గించకుండిరి. 
వారికి యెట్స్‌ లభించిన సంపదను చూచుకుని అహంకార పూరితులైరి. మీరు వెళ్ళి వారిని శిక్షించమని 
ఆజ్ఞాపించుచున్నాను వెళ్ళి వారి గర్వము నణచుడు నాకు బదులుగా పూజలందుకున్న గోవులనన్నింటిని 
వధించుడు ఐరావతముపై నేను మిమ్ముల ననుసరించి వచ్చి, వారు తగిన శిక్షపొందునట్టు చూచెదను"' 


ఇం|(ద్రుని పనుపున మేఘములు గుంపులు గుంపులుగా బృందావనము వైపు ప్రయాణమయ్యెను అకస్మాత్తుగ 
బృందావనములో వర్షము కురియుట పప్రారంభమయ్యెను వగా పట్టించుకొనలేదు 
క్రమముగా కుంభవృష్టిగా కురియుచుండెను భయంకరమైన ఉరుములు, పిడుగులు, మెరుపులతో దద్దరిల్లు 


365 


శ్రీమద్భాగవతము 


చుండెను. ఆవాహ (ప్రవాహములను పెనుగాలులు (ప్రేరేపింపగా, మేఘములు వడగళ్ల వానను విరివిగా 
కురిపించుచుండెను. కొద్దిసేపటిలో భూమి అంతయు జలమయ మయ్యెను. ఎత్తు పల్లములు కనుపించకుం 
డెను. అంతయు సము(ద్రమువలె గోచరించుచుండెను. తీవ్రమైన వర్షధాటికి భరించరాని చలికి, గోవులు 
నిల(దొక్కు కొనలేక పోయెను. గోపాలురు, వారి భార్యలు, పిల్లలు వర్షపు హోరుకు తాళలేక, కృష్ణుని వద్దకు 
వెళ్ళి, యీ ఆపద నుండి రక్షింపుమని ఫఫ్రార్డించిరి. పాపము గోవులు తమ శిరస్సులను కాళ్ళమధ్య నుంచుకుని 
తమను తాము రక్షించుకొనుచుండెను ఈ దృశ్యము అతి దీనముగా నుండెను. గోపాలు రందరును వేదనతో 
గొంతెత్తి ''కృష్ణా! కృష్ణా! యీ ప్రమాదము నుండి కాపాడుము. ఇంద్రుని ఆగ్రహము నుండి, యీ వర్ష 
మేఘములనుండి మమ్ము రశీంపుము’' అని విలవిలలాడుచు యేడ్యుచుండిరి 


ఈ కుంభవృష్టికి కారణము కృష్ణునికి తెలియును. బీభత్సమును సృష్టించిన ఇంద్రుని ఆ(గ్రహము యెంత 
తీవ్రమైనదో కృష్ణుడు అంచనావేసి తెలుసుకొనెను. తనలో తానిట్టు తలపోసెను ''ముళ్లోకములకు అధిపతినని 
తలపోయు నిం(ద్రునకు బుద్ది చెప్పవలసిన సమయము వచ్చెను తన్ను గురించి తాను కడుగొప్పగా ఊహించు 
కొనును ఉన్నత స్తితిలో నున్న యెవ్వరికైనను అహంకారము తగదు. అకారణముగా బాధకు గురియైన 
యీ (ప్రజలను నేనే యెట్లు రక్షించ గలుగురునో చూపించెదను'' 


(ప్రజలందరును చూచుచుండగా కృష్ణుడు గోవర్ణ్లనపర్వతము దిగువకు వెళ్ళి, పిల్లలు కుక్కగొాడుగును 
ఊడబెరికి చేతిలో పెట్టుకొనునట్టు, ఆ పర్వతమును తన ఒంటి చేతితో పైకెత్తి తోటి ప్రజలతో యిట్లనెను. 
“మీరందరు యీ పర్వతము క్రిందకు రండు. మీతో గోవులను, దూడలను, కావలసిన యితర వస్తువులను 
తీసుకుని రండు ఇది నా చేతి నుండి తప్పి దాని (క్రిందపడి నలిగిపోగలమనే భయము అక్కరలేదు నామాట 
నమ్మండి అట్టు జరుగదు. ఇపుడు మీరు యీ భయంకరమైన గాలివాన గాలికి భయపడుచున్నారు మీ 
కష్టములు తీరినవి మీకు రక్షణ కల్చించెదను"' వారు కృష్ణుని, మహోన్నతమైన ఆ గోవర్లనపర్వతమును, 
ఒకదాని తరువాత మరొక దానిని, రెప్పవాల్చక ఆశ ఎర్యముతో చూచుచుండిరి వారు దేని గురించి 
భయపడుచున్నారో (గ్రహించి, కృష్ణుడు మరల వారికి అభయమొసంగెను గోపాలు రందరును గృహములలోని 
అవసర వస్తువులను తీసుకుని, పర్వతము క్రింద నుండుటకు పరుగుపరుగున వచ్చిరి విశ్రాంతియను 
ఆలోచనను కృష్ణుడు దరికి రానివ్వకుండెను. నిద్రాహారములు మాని పర్వతమును చేతితో నెత్తి పట్టుకొనగా, 
దాని(క్రింద బృందావన వాసులందరును సురవ్షితముగా నుండిరి 


ఈ కుంభవృష్టి ఏడుదినములు యెడతెరిపి లేక సాగెను, ఇంద్రుని ఆగ్రహము నిష్ర్రయోజనమయ్యెను. 
ఎవరినైతే శిక్షింపనెంచెనో వారందరు కృష్ణుని చేత సురక్షితముగా నుండిరి 


యోగశక్తోత కృష్ణుడు సాధించినది స్వర్గవాసులకును ఇంద్రునకును అద్భుతముగా గోచరించెను. అహంకా 


రము, గర్వము అణగిపోగా, ఇం(ద్రుడు వర్ష మేఘములను ఆకాశమునుండి ఉపసంహరించెను. వర్షము 
ఆగిపోయెను 


ఆకాశము తిరిగి నీలవర్షము దాల్ఫెను భూమిపై నీరు యింకిపోయి యెండిన సూచలు కనుపించెను. 
బృందావన వాసులతో కృష్ణుడు సంతోష పూర్వకముగ నిట్లు పలికెను “వర్షము ఆగినది. సూర్యుడు 
ఆకాశమందు స్పష్టముగ (ప్రకాశంచుచున్నాడు ఆకాశము నీలముగ మారెను సూర్యునివేడి తాకుటచే భూమి 
మరల వెచ్చగా నయ్యెను మీరు యింతవరకు ఆశ్రయము పొందిన యీ పర్వతము క్రిందనుండి బయటకు 


366 


దశమ స్కంధము - పూర్వ భాగము 


వచ్చి, మీమీ యిండ్లకు వెళ్ళి నిత్యకృత్యములను గావించుకొనవచ్చును వర్షబుతువులో తప్ప వర్షములు 
యిక పడబోవు'' 


కృష్ణుని మాటల ననుసరించి వారందరు బృందావనమునకు వెళ్ళిరి. దూరము నుండి కృష్ణుడు తన చేతితో 
గోవర్లన పర్వతము నెత్తి నిలుచుండుట వారందరు చూచిరి, వారందరును గమనించుచుండగా కృష్ణుడు 
పర్వతమును భూమిపై నుంచెను. మిక్కిలి అభిమానముతో కృతజ్ఞతతో అందరు కృష్ణుని కౌగిలించుకుని 
అభినందించిరి. పెద్దలు చేయెత్తి కృష్ణుని ఆశీర్వదింపగా, యువకులు కృష్ణుని చుట్టును నాట్యము చేయసాగిరి. 
స్వర్గములో సంగీత వాద్యములు వినిపించెను. దేవతలు కృష్ణునిపై పుష్పవర్షము కురిపించిరి. 


ఈ సంఘటన తరువాత బృందావనవాసులు కృష్ణుడు సాధించిన వానిపై తీవ్రముగా ఆలోచింపసాగిరి. 
సరస్సులో ఏనుగు తన తొండముతో కలువపువ్వు నెత్తినట్టుగా, ఒక బాలుడు తన చేతితో గోవర్దన పర్వతమును 
యెత్తుట యెట్లు సాధ్యమయ్యెనా యని అచ్చెరువందిరి. కృష్ణుని దివ్యత్వము నెరుగనివారు ఆశ్చర్యము చెందిరి. 
వారెట్లనిరి ''నందా! నీ కుమారుడొక విచిత్రవ్యక్తి ఇవన్నియు ఆ బాలుడెట్టు చేయగలుగుచుండెను? ఒక 
గోపాలుని పుత్రునివలె లేడు ఈ బృందావనమందు పూసలలో మణివలె నున్నాడు. వెనుక జరిగినవన్నియు 
గుర్తు చేసుకున్నచో, పసివాడుగా కూడ యెన్నో అద్భుతములు చేసెను నెలల శీశువుగా నున్నపుడు 
పూతనయను రాక్షసి స్తనము నుండి ప్రాణములను పీల్బివేసెను. వయస్సు మీరిన తర్వాత కాలము మనుష్యుల 
మండి (ప్రాణములను గ్రైకొన్నరీతిలో నుండెను. ని చంపెను. అప్పుడు కూడ కృష్ణుడు 
శిశువే. బిగ్గరగా యేడ్చుచు బండిని కాలితో తన గా, బండి చక్రములో దాగియున్న ఆ రాక్షసుడు 
నాశనమైనాడు తృణావర్తుడు కృష్ణుని మీది కెత్తినప్పటికిని, అతనిచే సులభముగా హతమారినాడు ఒక సాధారణ 
శిశువు రెండు వృక్షముల మధ్య నుండి (ప్రాకగా, అవి నేలపై కూలుట యెట్లు సంభవించెను? యమునా 
నది ఒడ్డున బకాసురుని యెట్లు వధించినదియు బాలురందరును వివరించినారు. ప్రలంబుడు, ధేనుకుడు 
అను రాక్షసులను గూడ సంహరించుట తెలిసినదే అరణ్యములో చెలరేగిన మంటల నుండి మన బాలురను, 
గోవులను రక్షించుట మనకందరకును బాగుగా తెలుసును. మన మందరము చూచుచుండగా, కాళీయునిపై 
తలలపై కృష్ణుడు గంతులు వేసి, ఆ భయంకర సర్పము సరస్సు విడిచి వెళ్ళునట్టు చేసినాడు ఆ సరస్సులోని 
నీరు అటు తర్వాత మధురముగా మారెను నందా! మన కందరకును ప్రాణపదమైన యీ బాలుని చూడగా, 
మనయందరి మధ్య ఒక సామాన్య గోపబాలుని వలె యెందుకు జన్మించెనా యని ఆశ్చర్యము కలుగుచున్నది?! 


ఇదివరలో తనకు చెప్పిన సత్యము యిప్పుడు వారికి తెలియజెప్పవలెనని నందుడు యోచించెను తన 
కుమారుని అద్భుత చర్యలకు ఆశ్చర్యము చెందుచున్న పెద్దలతో నందుడు యిట్లు పలికెను ''నాకు తెలిసిన 
దానిని నేను మీకు చెప్పుటకు (ప్రయత్నించెదను నారాయణుడు వివిధ యుగములలో అనేక రూపములు 
ధరించి అవతరించును. ఇది కూడ నారాయణుని అవతారమే నల్లని వర్షము ధరించినాడు జ్ఞానియైన గర్షుడు 
నాతో యిట్లనెను “'నీ కుమారుడు వసుదేవుని కుమారుడు. అందుచే అతడు వాసుదేవుడు. అతని కనేక 
" రూపనామములు గలవు. నాకు వాటిని గురించి తెలుసును కాని సాధారణ మానవులకు యివి తెలియవు 
అతడు గోకులమునకు వచ్చి మీకును, మానవజాతి కంతకును శ్రేయస్సు చేకూర్చునున్నాడు మీకందరుకును 
పియతముడైన యీ భాలుడు నారాయణుని అందమునకు, గొప్పదనమునకు, కీర్తికి సరితూగిగలడు అతని 
చర్యలకు వేనికిని ఆశ్చర్యపడ నవసరము లేదు''. 


367 


శ్రీమద్భాగవతము 


“ఈ విషయము నాకు గర్గుడు. చెప్పెను. అతడు చెప్పిన ప్రతి ఒక్క మాటను నేను విశ్వసింతును. 
కృష్ణుడొక దివ్య బాలుడని నారాయణుని అంశమని పరిగణించుచున్నాను. అతని చర్యలు మనకు అద్భుతముగా 
గోచరించినప్పుటికిని, దేవదేవునికవి సహజమైనవి. 


'పెద్దలందరును నందుని మాటలువిని, కృష్ణుని దివ్యత్వమును తలచుకొనిరి. కాని దీర్హ్రాలము మన వద్ద 
నుండు వస్తువుల. విలువను తెలియకుండినట్టుగా, బృందావనవాసులు కృష్ణుని దివ్యత్వములు మరచిపోయి 
యెప్పటీవలె సంచరించుచుండిరి. కృష్ణుని సంకల్పము కూడ యిదియే. 


4 గోవిందుడుగా పట్టాభిషిక్తుడైన కృష్ణుడు 


గోవర్షన పర్వతము క్రింద నుండి ప్రతిఒక్కరును వెళ్ళువరకు కృష్ణుడు ఆగి, అటుపిమ్మట ఆ పర్వతమును 
భూమిపై నుంచెను. కృష్ణుడు ఏకాకిగా నున్న సమయములో ఇంద్రుడు అచటకు వచ్చెను. శక్తిని కోల్పోయి 
అణగిన ఇంద్రుడు సిగ్గుతో వినమ్రుడై నోటమాటరాక నిలుచుండి యుండెను. అతనితో కామధేనువను గోవు 
కూడ నుండెను. గోవర్దన పర్వతము దిగువ కృష్ణుడు ఏకాకిగా నిలిచి యున్నప్పుడు ఇంద్రుడు సమీపమునకు 
వచ్చి మణులతో పొదిగిన తన కిరీటమును కృష్ణుని పాదములపై బెట్టి నమస్కరించెను. తరువాత లేచి నిలబడి 


చేతులు బోడించి కృష్ణుని స్తు స్తుతించుచు మాట్లూడసాగెను. ఇంద్రుడు ''నా అనుచిత ప్రవర్తనను క్షమింపవలెను' 
అని పలికెను. 


"ప్రభూ! రజస్తమో గుణములను విడనాడి సత్త్వగుణమే ప్రధానముగా మూర్తీభవించిన నీకు నన్ను 
క్షమించుట కష్టము కాదు. ఈ 'లోకమంతయు అవిద్యతో (అనగా సత్యము తెలియకుండుట) నిండి యున్నది. 
ఈ అవిద్యకు మాయ ప్రధాన కారణము. అది సత్యమును మరుగు పరచును. మరియు నిది త్రిగుణముల 
సమ్మేళనము. నీవు గుణాతీతుడవు. కాబట్టి నిన్ను యివి బంధించలేవు. నీవు స్టాణుడవు, శాశ్వతుడవు. 
అదియే సత్యము. సాధారణ దోషములతో నిండిన మానవులకు నీ వద్దకు వచ్చు ధైర్యము లేదు. లోభము, 
దురాశ శరీరము తోడి అనుబంధము వలన కలుగుచున్నవి. ఇవి పునర్ణన్మకు కారణములగుచున్నవి. మానవుని 
అజ్ఞానమునకు అవిద్యకు యీ దోషములే నిదర్శనములు.. 


_ “భౌతిక విషయములేవియు నిన్ను అంటజాలవు. నీవు యీ భౌతిక (ప్రపంచ వ్యామోహములలో తగులు 
కొనకుండినప్పటకిని, ధర్మము (ప్రతిష్టించి రక్షించుట కొరకు, అధర్మ వర్తనులను శిక్షించుట కొరకు, మానవ 
రూపనామములు ధరించి యితర మానవులవలె యీ పాపభూయిష్టమైన ధరణిపై సంచరించుచున్నావు. మాలో 

పెక్కుమంది. యిది (గ్రహించలేకున్నారు. 


“నీవ లోకపితవు, లోకపాలకుడవు. అనంతమైన కాలమే నీవు. అహంకారముతో గుడ్తివారమై, ప్రవర్తన 
నిబంధనలను అతిక్రమించు నావంటి వారలను శిక్షించుటకు నీవు అవతరించినావు. తిరిగి ఆర్యమార్షమున 
మమ్ము నడిపింపుము. వేదములు నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘింపక నడచుకొనువారే ఆర్యులు, ఈ 
నిబంధనలను అనుసరించని వారు అనార్యులు. క్షమింపరాని నా ప్ర వర్తనను క్షమింపవేడెదను. దేవతల కధిపతినని 


368 


దశమ స్కంధము - పూర్వ భాగము 
నాకున్న సంపదను శక్తిని చూచుకొని గర్వముతో (ప్రవర్తించినాను. నీ గొప్పతనము (గ్రహించలేక, నీ శక్తి 


నెదిరింపదలచి ఘోరమైన తప్పు చేసినాను నా తప్పును క్షమించమని యికముందు యిట్టి పరిస్తితిలో 
చిక్కుకొనక యుండునట్లు చేయవలసినదిగా (ప్రార్జించుచున్నాను”'. 


కృష్ణుడు చిరునవ్వు నవ్వి యిట్లనెను ''ఇంద్రా! నీవు నాకు యెప్పుడును పీతిపాత్రుడవే. నేను నీ 
సోదరుడను, ఉపేంద్రుడను కాదా! ఈ సంఘటనను యెందులకు జరుగనిచ్చితిని? నీవు తప్పు మార్గములో 
నున్నావని గుర్తుచేయుటకు యిట్లు చేసితిని. నీకు స్వర్గాధిపతినని, శక్తమంతుడనని తలబిరుసెక్కినది. ఈ 
దుర్గుణములను పోగొట్టి యెప్పటివలె నుండునుట్టు చేయుటకై యీ సంఘటనను కల్పించినాను. గోపాలురు 
“ఇంద్రుని పండుగ” జరుపకుండునట్టు నేనే చేసితిని. నీపై నాకెట్టి పగయు లేదు. అంతేకాక నీ శ్రేయస్సునే 
కోరుచున్నాను నీతమ్ముడైన ఉపేంద్రనికి నీవు పూర్వపు ఇంద్రుని వలె నుండవలెనని నేను కోరితిని. 


“మరియొక విషయము చెప్పనిమ్ము. బంగారపు మెరుగు చూచి అంతర్నేత్రము గుడ్డియైన వాడు నన్ను 
కాంచలేడు. అట్టివానిని నేను అనుగ్రహించి నా భక్తుని గావించుటకు, అతడు సంపదను గోల్పోవునట్టు 
చేయుదును కష్ట సమయములో నున్నపుడే మానవుడు తనకన్న గొప్ప శక్తులు గలవని (గహించును. నీపై 
నాకెప్పుడును అమితమైన అభిమానము గలదు. నీవు నిశ్చింతగా వెళ్ళవచ్చు”! 


కామధేనువు కృష్ణునితో యిట్లనెను. ''బృందావనములో నీవు గోపాలకుడుగా నుండుట మా అందరి 
మహద్చాగ్యము నీవు మా సంతతిని రక్షీంచుచుండుటచే వాటికెట్టి విచారమును లేదు. మరియు నీవు ష్లోషించి 
పాలించుచుండుటచే అవి సుఖముగా నున్నవి నీవు దేవతలకు దేవుడవు. నీవు మాకు రాజువు, ఇంద్రుడవు. 
నిన్ను మా ప్రభువుగా పట్టాభిషిక్తుని చేయుటకు (బ్రహ్మ అంగీకారము పొందినాను. నీవు యీ భూమిపై 
నుండి అధర్మమును పారద్రోలుటకు అవతరించినావు నీకు మా నమస్కారము''. 


అటు తరువాత కామధేనువు స్వర్గము నుండి తెచ్చిన జలముతో, తన పాలతో కృష్ణు నభిషేకించెను. 
ఇంద్రుడు స్వర్గము నుండి గంగను తీసుకు రావలసినదని ఐరావతమును కోరెను మందాకినీ నదికి మూలము 
నారాయణుని పాదములు ఇం(ద్రుడు గంగా జలముతో కృష్ణున కభిషేకము గావించి యిట్లనెను “ఇప్పటి 
నుండి నీవు గోవిందుడుగా ప్రసిద్ది చెందెదవు. నీవు గోవులకు రక్షకుడవు మరియు యీ సమస్త లోకమునకు 
సకల జీవులకు రక్షకుడవు. అందుచే గోవిందుడను నామము నీకు తగియున్నది ఈ లోకములోని (ప్రజలు 
తరువాతి కాలములో యెంతో ఆప్యాయముగా నిన్ను గోవిందుడని కొలిచెదరు. 


“(నేను దేవతల కధిపతిని, ఇంద్రుడను. నీవు సకల జీవులకు ఇంద్రుడవు. ముల్గ్లోకములలోను నీవు 
గోవిందుడుగా కీర్తి గాంచెదవు. ఈ నామము చిరకాలముగా నుండగలదు''. 


దివ్య మహర్షులు నారద తుంబురులు భగవంతుని స్తుతించుచు గానము చేసిరి. గంధరు గలు, విద్యాధరులు, 
సిద్దులు, చారణులు కృష్ణుని స్తుతించుచు పాటలు పాడిరి. అప్పరసలు ఆనందముతో నృత్యము చేసిరి, 
స్వర్గవాసులు కృష్ణునిపై పుష్పవర్షము కురిపించిరి. ఆకాశమంతయు వారి స్తుతులతో, నిండిపోయెను 


ముల్లోకములు సంతోషముగా నుండెను. ఆ సంతోషముచేత గోవుల క్షీరము యీ భూమిపై ప్రవహించెను 
పాల వంటి తియ్యని జలముతో నదులు నిండెను వృక్షముల నుండి తేనె జాలువారు చుండెను పర్వతముల 


369 


శ్రీమద్భాగవతము 


న్నియు ఆరోగ్యదాయకమైన వన మూలికలతో విండియుండెను. బౌషధముల కుపయోగపడు వనమూలికల 
చిగుళ్ళు విలువైన వజ్రముల వలె (ప్రకాశించుచుండెను. "కృష్ణుని పట్టాభిషేక మహోత్సవమునకు అవి 
అలంకరించుకొనినట్టు గోచరించుచుండెను! 


కృష్ణుడు పట్టాభిషిక్తుడైనపుడు, పరస్పరము ద్వేషించుకొను మృగములు కూడ మిత్రుల వలె (ప్రవర్తింపదొడ 
గెను. 


ఇంద్రుడు కృష్ణుని వద్ద సెలవు తీసుకుని, కామధేనువు యితర స్వర్గవాసులు వెంటరాగా, స్వర్గమునకు 
తిరిగి వెళ్ళెను. 


ఏమియు జరుగనట్టుగా కృష్ణుడు తన గృహమునకు నడచివెళ్ళెను 


185 వరుణుని నుండి నందుని రక్షించుట 


ఒకసారి నందుడు ఏకాదశీ (వ్రతము నాచరించుచు, స్నానము చేయుటకై యమునా నదికి వెళ్ళెను ఆ 
వ్రత మేమనగా ఏకాదశినాడు ఉపవాసము చేసి, రోజుంతయును పగలు, రాత్రి నారాయణుని ప్రార్లించి, మరుచటి 
దినము ద్వాదశినాడు నదిలో స్నానము చేసి పారణ చేయవలెను వ్రత నియమముల ననుసరించి ద్వాదశి 
రోజు ఉదయమున స్నానము చేయుటకై నందుడు యమునా నదిలో (ప్రవేశించెను. అప్పటి కింకను సూర్యుడు 
ఉదయించలేదు. అది అసుర సంధ్యాకాలము నందుడు స్నానము చేయుచుండగా ఒక అసురుడు చూచి 
నందుని పట్టుకుని జలదేవత యైన వరుణుని వద్దకు గొనిపోయెను 


సాన్నము చేయుటకు వెళ్ళిన నందుడు తిరిగి రాకపోవుటచే గోపాలకు లందరును ఆందోళనపడి 
భయ(భ్రాంతులైరి వారు వెంటనే బలరామకృష్ణుల వద్దకు వెళ్ళి జరిగిన సంగతి వివరించిరి ఇది వరుణుని 
మాయతోడి పన్నాగమని కృష్ణుడు (గ్రహించెను. అతడు ఊర్హ్వలోకమునకు వెళ్ళి వరుణుని భవనము 
ప్రవేశించెను వరుణుడు కృష్ణుని పాదములపైబడి పూజించి యిట్లనెను “ఇప్పుడు నేను అనుగ్రహ 
పాత్రుడనైనాను. నా జన్మ సార్షకమైనది నీ పాదములు తాకిన వారు జనన మరణముల నుండి శాశ్వతముగా 
విముక్తి పొందుదురు. అజ్ఞాని యైన నా సేవకుని క్షమింపుము నీవెవరో అతనికి తెలియదు పట్టుకున్న 
వ్యక్తి వీ తం(డ్రియని కూడ అతడెరుగడు ఎట్టి దురభిప్రాయము పెట్టుకొనక నీ తండ్రిని నీవు తీసుకుని 
వెళ్ళవచ్చును''. కృష్ణుడు తిరిగి భూమికి దిగి వచ్చి నందునితో బృందావనమునకు తిరిగి వెళ్ళెను 


తన కుమారువి యెడల వరుణుడు ప్రదర్శించిన భక్తికి నందుడు ఆచ్చెరువందెను వరుణుని అమోఘ 
సంపదను, అతని గొప్పదనమును కనులార గాంచెను. తన కుమారుని గొప్పదనమునకు ఆశ్చర్యము చెందెను 
జలదేవత యైన వరుణుడు తన సంపద నంతను కృష్ణుని పాదములపై నుంచి క్షమించమని కోరుట నందునికి 
మిక్కిలి ఆశ్చర్యము కలిగించెను. ఈ విషయమును గోపాలకు లందరికి వివరించి చెప్పెను గడచిన కొన్ని 
దినములుగా వారి మనస్సులో మెదలుచున్న భావములు --- కృష్ణుడు మానవమాథత్రుడు కాడు, భగవత్స్వరూ 
పుడన్నది --- సత్యమని స్పష్టమయ్యెను వారిలో వారిట్లనుకొనిరి ''దేవతలకు దైవమని మనకు తెలుసును 


370 


దశమ స్కంధము - పూర్వ భాగము 
అపార కరుణా సముద్రుడైన కృష్ణుడు మనలను తన నివాసమైన వైకుంరమును చేరనిచ్చునా?'' 


వారి మనస్సులలోని ఆలోచనలు కృష్ణునికి పూర్తిగా తెలియును. అతడీ విషయమునే చాల కాలముగా 
ఆలోచించుచుండెను, తనలో తానిట్లు అనుకొనెను. బ్రహ్మము నిర్గుణము. ఆత్మయను సరోవరమును ' అహం' 
తాకినపుడు, అనగా త్రిగుణముల సమత్వము తప్పినపుడు మాయ ఆవరించును. అప్పుడు ఆత్మ తన సహజ 
తత్త్వమును మరచి సంసారములో చిక్కుకొనును. అహంకారము అవిట్యకు దారితీయును తన్ను తానెరుగకుం 
డుటయే అవిద్య అవిద్య కామమునకు దానికి సంబంధించిన యితర దుర్గుణములకు, అవి కర్మకు దారి 
తీయును. కర్మలో తగుల్కొనిన ఆత్మ జనన మరణములను సంసార వలయములో చిక్కు_కొనును తన్ను 
గురించిన సత్యము, అనగా తాను బ్రహ్మమను విషయము తెలుసుకొను వరకు, యిది కొనసాగును. ఈ 
అమాయకులకు, నేను చూపించినతప్ప, బ్రహ్మమును తెలుసుకొను అవకాశము లేదు''. 


గోపాలురపై అనంతమైన కరుణాభిమానములు వహించిన కృష్ణుడు వారికి బ్రహ్మమును (ప్రకటించి చూపెను. 
నారాయణుని నివాసమైన వైకుంఠమును వారికి చూపించెను. వారు ఒకే ఒక తపస్సు చేసిరి అదియేమనగా 
కృష్ణునిపై వారికి గల స్వచ్చమైన (ప్రేమ. దాని ఫలితముగా వారు వైకుంఠము చూడసాగిరి. ఈ తపస్సు 
మాత్రమే వారికి సాధ్యమైనది. దానిని వారు అత్యుత్తమముగా నెరవేర్చిరి. 


బ్రహ్మము ప్రకృతికి భిన్నమైనది అది స్వచ్చమైన జ్ఞానము, అనగా స్వయం ప్రకాశము గలది. స్వయం 
ప్రకాశమనగా, దీనిని తెలుసుకొనుటకు వేరొక జ్ఞాన జ్యోతి లేక బుద్ది యొక్క ఆవశ్యకత లేకుండుట. ప్రజ్ఞానమే 
(బ్రహ్మ. అదియే సత్యము, అనగా చావుపుట్టుకలు లేనిది, అనంతమైనది, అనగా ఆద్యంతములు లేనిది. మాయను 
విసర్జించగలిగిన మనస్సులు మాత్రమే బ్రహ్మమును (గ్రహించగలవు. అట్టి బ్రహ్మము గోపాలకులకు (ప్రకటిత 
మయ్యెను వారు పేద అమాయకులు. వారికి గల (పేమ, భక్తి అనన్యమైనవి అందుచేతనే వారు బ్రహ్మమును 
దర్శించగలిగిరి 


తరువాత వారు వైకుంఠము జూచిరి మొదట వారు తమ వ్యక్తిత్వమును మరచి పరబ్రహ్మములో మునిగిన 
అనుభూతిని పొందిరి. దీర్ట్రాలము వారు దీనిని భరింపలేరని తెలుసుకుని కృష్ణుడు వారిని తిరిగి సమాధిస్టితి 
నుండి తేరుకుని వైకుంరము జూచునట్టు చేసెను నారాయణుడే కృష్ణుడు వేదము లతనిని పూజించినవి 
వారు తిరిగి దూరమున చూడగా తమతో బృందావనములో నున్న కృష్ణుని చూడబజొచ్చిరి. 


జరిగినది తలచుకొని వారు “మనము యింతవరకు చూచినది నిజమా? లేక ఊహా దృశ్యమా?'' అని 
తమలో తాము అనుకొనిరి. 


186 వెన్నెల రాత్రి 


శరదృతువు (ప్రవేశించెను శరద్రాత్రులు మళల్లైెపువ్వుల సువాసనలతో నిండియుండెను ఆ బుతువు కృష్ణుడు 
గోపికల కిచ్చిన వాగ్దానము గుర్తుకు తెచ్చెను. అంతకు ముందు మార్గశిర మాసములో ఒకరోజు ఉదయము 
గోపికల వ(స్త్రములు అపహరించినపుడు కృష్ణుడు గోపికలకు వాగ్దాన మొసగెను సకల జీవులకు, జడ వైతన్య 
పదార్హములకు ఆశ్రయుడైన పరబ్రహ్మ స్వరూపుడు తన భక్తులకు సంతోషము కలిగించవలెనని నిశ్చయించుకొ 


371 


శ్రీమద్భాగవతము 
నెను. పూర్లిను రాత్రి త్వరలోనే రానున్నది. 


అతడు నిశ్చయించుకొనిన రోజు వచ్చినది. తూర్పున చంద్రుడు, నక్షత్రములు ఉదయించెను. ఉదయించు. 
చున్న చంద్రుని మృదువైన కిరణములు తూర్పున యెగర్రగా గోచరించుచుండెను. చాల కాలము తరువాత 
ప్రియురాలి వద్దకు వచ్చి ఆమె కన్నీరు తుడుచుచున్న ప్రియుని వలె చంద్రుడుండెను. తన చల్లని వెలుగుతో 
ప్రజలను సేద దేర్చుచుండెను. కృష్ణుడు యమునా నది ఒడ్డుకు వెళ్ళెను. ఉదయ చంద్రుని వెలుగుపడి 
యమునా నదీ తీరమున వెండివలె నున్న యిసుక బంగారు వర్షముతో మెరసిపోవుచుండెను. చంద్రుడు ఒక 
పెద్ద కమలా ఫలమువలె గోచరించసాగెను. చంద్రుడు లక్ష్మీదేవి వదనమువలె అందముగా నుండెను. 
దగ్గరలోనున్న అరణ్యము వెనె ్నలలో స్నానమాచరించు చున్నట్టుండెను. 


కృష్ణుడు వేణువు తీసి పెదవులపై నానించి మధురముగా వాయించు చుండెను. నదీ తీరము నుండి వెలువడిన 
ఆ సంగీత స్వరములు దూరముగా నున్న బృందావనములోని గృహములలో వినిపింపసాగెను. అవి నిత్యము 
కృష్ణుని మాత్రమే చింతించు గోపికల కర్ణములు సోకినవి. వారి హృదయములలో వేరు ఆలోచనలకు తావు 
లేదు. ఆ మధుర సంగీతము వారిని ఉన్మత్తులను చేసెను. (ప్రతి ఒకరు కృష్ణుని వద్దకు వెళ్ళవలెనని సంకల్పించిరి, 
తీవ్ర ఉన్మత్తతలో నున్న వారు యుక్తా యుక్తములు యోచించక, తమ గృహములు వీడి. యమునా నదీ 


తీరము వైపు వడి వడిగా వెళ్ళసాగిరి. వెళ్ళుచున పుడు, వారి ఆలోచనల కనుగుణముగా చెవుల తాటంకములు 
ఊగిసలాడుచుండెను. 


ఆ దివ్య సంగీతము వినిపించినపుడు. ఒక గోపిక ఆవును పిదుకు చుండెను. సంగీతము విన్నదే తడవుగా, 
గోవును పాలగిన్నెను అక్కడనే విడచి యమునా, నది ఒడ్డుకు పరుగు పరుగున వెళ్ళెను. మరికొంతమంది 
పాలను పొయ్యి మీద మరగించుచుండిరి. మరగుచున్న పాలను అక్టు వదలి, మరగినవో లేదో చూడక, 


హుటాహుటి యమునా నదివైపుగా సాగిపోయిరి. మరొక గోపిక పొయ్యిపై నుంచిన బియ్యము నట్లు వదలి 
వెళ్ళిపోయెను. 


ఇంట అత్త మామలకు వడ్డించుచున్న గోపిక, కృష్ణుని మురళీ నాదము వినిన వెంటనే, వారేమనుకొందురో 
యని తలంచక, వెంటనే యిల్లు విడిచి కృష్ణుని వద్దకు పరుగెత్తెను. ఆ గోపికలు, భర్తలను, అత్తమామలను, 
పిల్లలను, తమ విధులను, సర్వస్వమును మరచిపోయిరి. కృష్ణునితో నుండుశకే వారి ప్రధానమైన ఆలోచన, 
చక్కగా నలంకరించుకొనవలెనను ధ్యాసకూడ వారికి లేకుండెను. ఒకామె కాటుక దిద్దుకొనుట పూర్తికాకపోగా, 
మరొకామె సిగలో తరుముకొనుచున్న పువ్వులను సగములో వదలివేసెను. చిందర వందరగా నున్న 
తలవెండ్రుకలతో మరొకామె పరుగెత్తెను. ఇంట నున్న పెద్దలు వారిని ఆపి యెక్కడకు వెళ్ళుచున్నదియు 
తెలుసుకొనగోరిరి. కాని గోపికలు వారి ప్రశ్నలను గాని, అడ్డగింపులనుగాని లక్ష్యము చేయకుండిరి. 


కొందరు గోపికలను యింటి పెద్దలు ఆపుజేసిరి. ఆలోచనలన్నియు కృష్ణునిసై కేంద్రీకృతమైన వారు 
దీర్చ సమాధిలో నున్నట్టుండిరి. వారి పాపములన్నియు నశించి, వారికి గల అనన్యమైన భక్తినేత మోక్షము 
పొందిరి. సత్కర్మలు చేసి పుణ్యమార్చించినవారు పుణ్యలోకములు చేరుదురని విజ్ఞులందురు. అటులనే 
దుష్కర్మలు చేయువారు పాపము సంతరించుకొని నీచ జన్మలు పొందుదురు. పాప పుణ్యములు సమముగా 
మిళితమైనపుడు మానవులుగా జన్మించుదురు. ఎల్లప్పుడును భగవంతుని చింతించుటచేత గోపికల పాప ఫలము 
పూర్తిగా నశించెను. భగవంతుని అమితముగా (పేమించుటచేత పుణ్య ఫలము కూడ లేక యుండెను. పాప 


372. 


దశమ స్కంధము - పూర్వ భాగము 
పుణ్యము లనునవి లేకుండుటచేత వారు మోక్షము నందసాగిరి. 


శుకుని మాటలు విని పరీక్షిత్తు యిట్లుడిగెను. “మునీంద్రా! నాకు ఒక సందేహము కలుగుచున్నది. ఈ 
గోపికలు భగవంతుని (పేమించుటచేత మోక్షము పొందినట్టు చెప్పినారు. కాని వారు కృష్ణుని పరబ్రహ్మముగా 
యెంచి ఆరాధించలేదు. కేవలము ఇంద్రియ సుఖము అందించు (ప్రియుని (పేమించినట్లుగా వర్తించినారు. 
అట్టి (పీమకు మోక్ష ఫలము యెట్లు కలిగెను? వారి దృష్టిలో కృష్ణుడు ఒక జారపురుషుడు, భగవంతుడు 
కాడు. అతడు అందగాడు, అందుచే అతనిని పొందవలెనని వారు కోరినారు. అటువంటి (ప్రేమను భక్తి యని 
యెట్లు చెప్పగలము? ఈ సందేహమును తీర్చవలెనని కోరుచున్నాను"'. 


శుకుడిట్టు సమాధాన మిచ్చెను. '“విష మనుకొని అమృతము త్రాగిన వానికి, యే విధముగను హాని జరుగదు 
సరిగదా, అమృతము సేవించిన లాభము సమకూరగలదని నీవు వినియుండలేదా? అదే విధముగా, గోపికలు 
కృష్ణుని సామాన్య ప్రియునిగా చూచినప్పటికిని, కృష్ణుడు పరబ్రహ్మ స్వరూపుడగుటచేత, వారి (పేమ భక్తిగా 
మారి, మోక్షము నందుకొనగలిగిరి. శిశుపాలుడు భగవంతుని ద్వేషించి నప్పటికిని మోక్షము పొందెనని నీకు 
చెప్పినాను గదా! భగవంతుని ద్వేషము చేత అవిరామముగా పరమాత్ముని తలచుచుండెను. అదే రీతిగా, 
భగవంతుని నిత్యమును తలంచు చుండుటచేత, వారు కర్మల నుండి విముక్తులైరి 


“పరమాత్మ (ప్రత్యగాత్మ - యీ రెండును అకళంకమైన సత్యములు కాని ఆవరణలు, అనగా జన్మ 
జన్మల నుండి సంప్రాప్తించిన వాసనలు ఆత్మ స్వచ్చతను మరుగుపరచును. తెర కప్పినట్టుండుటచే బ్రహ్మము 
కనిపింషదు. కాని కృష్ణుడు యీ వాసనలకు అతీతుడు, ద్వంద్వాతీతుడు అట్టి కృష్ణుడు యీ అమాయక 
గోపికలకు ఆరాధ్యుడు అతడు పరమాత్ముడని వారికి తెలియనప్పటికిని, అతనిపై వారికి గల (పేమ ఇంద్రియ 


సుఖాభిలాషతో కూడుకుని యున్నప్పటికిని, వారి భక్తి పరమాత్మ యెడల నున్న దనుట సత్యము. అందుచే 
వారు మోక్షము పొందగలిగిరి 


'“భగవంతునికై నిత్యము తపించు వారు, నిత్యము దే 9షించువారు, నిత్యము ఆరాదించువారు, నిత్యము 
(పేమించువారు భగవంతునితో సన్నిహిత సంబంధము పెంచుకున్నప్పటికిని అట్టి వారు మోక్షమందుట 
నిశ్చయము”! 


187 గోపికలు, కృష్ణుడు 


గోపికలు తన చుట్టును మూగి మధుర వేణు గానములో తన్మయులై యుండుట కృష్ణుడు చూచెను, 
(ప్రతి ఒక్కరిని చూచి వారితో అతి మధురముగా సంభాషించెను. అతడిట్లనెను ''మీరందరను యీ అరణ్యము 
మధ్యకు ఈ రాత్రి సమయములో వచ్చినారు మీకు యే విధముగా తృప్తి కలిగించగలను? మీరు గుంపుగా 
యిక్కడకు వచ్చుటకు కారణమేమిటో నాకు వివరించ గోరెదను రాత్రి ప్రాద్దుపోయినది పొదల మాటున 
భయంకర మృగములు దాగి యుండవచ్చును దయచేసి మీ యిళ్ళకు తిరిగి వెళ్ళిపొండు. మీరు ఈ 
సమయములో యిచట నుండుట ఉచితము కాదు మీ బంధువు లందరును మీకొరకు వేచి యుందురు 
వారి ఆగ్రహము యినుమడించక మునుపే మీరు వెళ్ళవలెను ఈ వెన్నెలలో యమునా నదిని చూచుటకు 


373 


శ్రీమద్భాగవతము . 


వచ్చి యుండవచ్చును. మీ చుట్టు నున్న అరణ్యమును పరికించి చూడుడు. చంద్రుని వెండిరేఖల కాంతి 
సముదాయము మరింత అందము చేకూర్చుచున్నవి. నది అలల నుండి వచ్చు చల్లని గాలి అంగములకు 
యింపు గూర్చుచున్నది. ఇక్కడకు వచ్చి కొంతసేపు ఉన్నారు. కాబట్టి యిక ఆలస్యము చేయక వెంటనే 
మీ గృహములకు యేగవలెను. మీ భర్తలు మీ కొరకు యెదురు చూచుచుందురు. మీ రెత్తుకొనేటపుడు 
పొందే ఆనందము కొరకు మీ పిల్లలు ఆతృతతో యెదురు చూచుచుందురు. మరియు గోవులు, దూడలు 
మీ సేవల నందుకోవలసి యున్నవి. నా వైపు నిందా పూర (కముగా యెందుకు చూచెదరు? ఒకవేళ నాతో 
కాలము గడుపుటకు మీరు యిక్కడకు వచ్చినారా? అట్టయినచో అది నాకు సంతోషదాయకము. అన్ని 
జీవులు నా యందు (పేమ గలిగి యున్నవి. కాని మీ కర్తవ్యములను మీరు విస్మరించరాదు. మీ భర్తల, 
పిల్లల అవసరములు తీర్చుట మీ ప్రథమ కర్తవ్యము. (స్త్రీకి తన భర్త యెడల తప్ప యితరులపై (ప్రేమ 
కలిగియుండుట సరికాదు. అది మిమ్ములను స్వర్గమునకు దూరము చేయును. అది నిరర్హకము, మరియు 
మీకు కళంకము తెచ్చును. అది రహస్యమైన. కోరిక యగుటచేత, నలుగురికి తెలియగలదనే భయము 
యెల్లపుడును వెంటాడును. ఇట్టి కృత్యముల నుండి విరమించుడు. మీ యిండ్లకు మీరు వెళ్ళి నాపై మీకు 
గల అపారమైన భక్తిని - నేను చేసిన కార్యములను తరచు వినుచు, నన్నే నిత్యము చింతించుచు, నన్ను. 
గురించి గానము చేయుచు, నన్ను తరుచుగా దర్శించుచు - తలచుకొని ఆనందింపుడు. ఈ (ప్రేమ అట్టి 
భక్తికి సరితూగదు. మరొకసారి మీ అందరినీ మీ మీ యిండ్లకు వెళ్ళమని కోరుచున్నాను''. 


శిలా విగ్రహముల వలె గోపికలు నిలుచుండిరి. కృష్ణుని పలుకులు వారి కర్షములకు యిష్టము కలిగింపకుండెను. 
నిరుత్సాహపూరితములైన వారి వదనములు వాడిన పువ్వులవలె నుండెను. వారి హృదయములు దుఃఖముతో 
నిండియుండెను. తలలు దించుకొని యుండిరి. ఎర్రని పెదవుల నుండి నిస్పృహ వెలువడగా, కన్నులు నీరు 
కార్యుచుండెను. 


మౌనముగా నిలిచియున్న గోపికల కనుల నుండి అశ్రువులు కారుట ఆ వెన్నెల వెలుగులో కృష్ణుడు 
చూచెను. కఠినముగా మాట్లాడిన కృష్ణునితో వారు మెల్లగా భయకంపిత స్వరముతో మాట్లాడజొచ్చిరి. 
వారి కన్నుల నుండి అదే పనిగా అశ్రువులు కారుచుండెను. కన్నులకు పెట్టుకొ నిన కాటుక చెదరిపోవుచున్నను. 
తలవెండ్రుకలు చిందర వందరగా నుండినను, చీరలు సరిగా ధరింపకున్నను, కృష్ణుని సమీపమునకు త్వరగా 
చేరవలెనను ఉద్దేశ్యముతో వాటిని లత్యపెట్టుకుండిరి. అతడిదేమియు పట్టించుకొనలేదు. తమ (ప్రయాస 
అంతయు వృథా అయ్యెనని, కృష్ణుడు తమతో సాదరముగా మాట్లాడలేదని వారు తెలుసుకొనిరి. వారందరును 
కలసి ఒకరొకరే యిట్లు పలికిరి. ''కృష్ణా! నీవు మాతో యిట్లు మాట్లాడుట తగదు. మేము అన్నిటినీ వదలిపెట్టి 
నీవు సహాయపడగలవని వచ్చితిమి. మమ్ములను దూరము చేయకు. నీవు అతి చక్కగా ధర్మ సూత్రములను 
గురించి - గృహమే మాకు నిర్షిస్టమైనదనియు, భర్తలకు, అత్త మామలకు, కాక సేవచేయుటయే (ప్రధాన 


కర్తవ్యమనియు - చెప్పినావు. నీ ధర్మ సూత(మ్రులను నీవే అక్ట్రేపెట్టుకొనుము. సీ నడవడి గురించిన 
ధర్మబోధను వినుటకు మేమిచటకు. రాలేదు. నీవు మమ్ములను వదలిపెట్టవను నమ్మకముతో యిక్కడకు 
వచ్చితిమి. 


“ఇల్లు భర్త, పిల్లల యెడల విశ్వాసము కలిగియుండమని చెప్పినావు. కాని అవి సుఖ సంతోషములను 
కలిగించనపుడు, అట్టి ధర్మము వలన 'ప్రయోజనమేమి? ఈ బంధములన్నియు విడచి మనస్సును నిత్యమైన 
ఒకే ఒక దాని యందు కేంద్రీకరించవలెనని చదువుకున్న వారు చెప్పుదురు. మానవ రూపము ధరించిన 


374 


శ్రీమద్భాగవతము 


వచ్చి యుండవచ్చును. మీ చుట్టు నున్న అరణ్యమును పరికించి చూడుడు. చంద్రుని వెండిరేఖల కాంతి 
సముదాయము మరింత అందము చేకూర్చుచున్నవి. నది అలల నుండి వచ్చు చల్లని గాలి అంగములకు 
యింపు గూర్చుచున్నది. ఇక్కడకు వచ్చి కొంతసేపు ఉన్నారు. కాబట్టి యిక ఆలస్యము చేయక వెంటనే 
మీ గృహములకు యేగవలెను. మీ భర్తలు మీ కొరకు యెదురు చూచుచుందురు. మీ రెత్తుకొనేటపుడు 
పొందే ఆనందము కొరకు మీ పిల్లలు ఆతృతతో యెదురు చూచుచుందురు. మరియు గోవులు, దూడలు 
మీ సేవల నందుకోవలసి యున్నవి. నా వైపు నిందా పూర ;కముగా యెందుకు చూచెదరు? ఒకవేళ నాతో 
కాలము గడుపుటకు మీరు యిక్కడకు వచ్చినారా? అట్టయినచో అది నాకు సంతోషదాయకము. అన్ని 
జీవులు నా యందు (పేమ గలిగి యున్నవి. కాని మీ కర్తవ్యములను మీరు విస్మరించరాదు. మీ భర్తల, 
పిల్లల అవసరములు తీర్చుట మీ ప్రథమ కర్తవ్యము. (స్త్రీకి తన భర్త యెడల తప్ప యితరులపై (పేమ 
కలిగియుండుట సరికాదు. అది మిమ్ములను స్వర్గమునకు దూరము చేయును. అది నిరర్లకము, మరియు 
మీకు కళంకము తెచ్చును. అది రహస్యమైన కోరిక యగుటచేత, నలుగురికి తెలియగలదనే భయము 
యెల్లపుడును వెంటాడును. ఇట్టే కృత్యముల నుండి విరమించుడు. మీ యిండ్లకు మీరు వెళ్ళి నాపై మీకు 
గల అపారమైన భక్తిని - నేను చేసిన కార్యములను తరచు వినుచు, నన్నే నిత్యము చింతించుచు, నన్ను 
గురించి గానము చేయుచు, నన్ను తరుచుగా దర్శించుచు - తలచుకొని ఆనందింపుడు. ఈ (ప్రేమ అట్టి 
భక్తికి సరితూగదు. మరొకసారి మీ అందరినీ మీ మీ యిండ్లకు వెళ్ళమని కోరుచున్నాను". 


శిలా విగ్రహముల వలె గోపికలు నిలుచుండిరి. కృష్ణుని పలుకులు వారి కర్షములకు యిష్టము కలి గింపకుండెను. 
నిరుత్సాహపూరితములైన వారి వదనములు వాడిన పువ్వులవలె నుండెను. వారి హృదయములు దుఃఖముతో 
నిండియుండెను. తలలు దించుకొని యుండిరి. ఎ(ర్రని పెదవుల నుండి నిస్పృహ వెలువడగా, కన్నులు నీరు 
కార్చుచుండెను. 


మౌనముగా నిలిచియున్న గోపికల కనుల నుండి అశ్రువులు కారుట ఆ వెన్నెల వెలుగులో కృష్ణుడు. 
చూచెను. కఠినముగా మాట్లాడిన కృష్ణునితో వారు మెల్లగా భయకంపిత స్వరముతో మాట్టాడజొచ్చిరి. 
వారి కన్నుల నుండి అదే పనిగా అశ్రువులు కారుచుండెను. కన్నులకు పెట్టుకొ నిన కాటుక చెదరిపోవుచున్నను. 
తలవెండ్రుకలు చిందర వందరగా నుండినను, చీరలు సరిగా ధరింపకున్నను, కృష్ణుని సమీపమునకు త్వరగా 
చేరవలెనను ఉద్దేశ్యముతో వాటిని లత్య పెట్టుకుండిరి. అతడిదేమియు పట్టించుకొనలేదు. తమ (ప్రయాస 
అంతయు వృథా అయ్యెనని, కృష్ణుడు తమతో సాదరముగా మాట్లాడలేదని వారు తెలుసుకొనిరి. వారందరును 
కలసి ఒకరొకరే యిట్టు పలికిరి. ''కృష్ణా! నీవు మాతో యిట్లు మాట్లాడుట తగదు. మేము అన్నిటినీ వదలిపెట్టి 
నీవు సహాయపడగలవని వచి ్పతిమి. మమ్ములను దూరము చేయకు. నీవు అతి చక్కగా ధర్మ సూత్రములను 
గురించి - గృహమే మాకు నిర్టిష్థమైనదనియు, భర్తలకు, అత్త మామలకు, సరకు సే సేవచేయుటయే (ప్రధాన 


కర్తవ్యమనియు - చెప్పినావు. నీ ధర్మ సూత(మ్రులను నీవే అక్ట్రేపెట్టుకొనుము. సే నడవడి గురించిన 
ధర్మబోధను వినుటకు మేమిచటకు రాలేదు. నీవు మమ్ములను వదలిపెట్టవను నమ్మకముతో యిక్కడకు 
వచ్చితిమి. 


“ఇల్లు, భర్త, పిల్లల యెడల విశ్వాసము కలిగియుండమని చెప్పినావు. కాని అవి సుఖ సంతోషములను 
కలిగించనపుడు, అట్టి. ధర్మము వలన (ప్రయోజనమేమి? ఈ బంధములన్నియు విడచి మనస్సును నిత్యమైన 
ఒకే ఒక దాని యందు కేంద్రీకరించవలెనని చదువుకున్న వారు చెప్పుదురు. హానవ రూపము ధరించిన 


374 


శ్రీమద్భాగవతము 


188 పోయిన (పేమకై వెదకుట 


కృష్ణుడు కనుపించక పోవుటతో వారిని నిస్సహాయత ఆవహించెను. వారి (ప్రేమ ఉన్మత్త స్టితి చేరుకొనెను. 


అనగా వారు విచక్షణ కోల్పోయిరి. కృష్ణుని స్తుతించుచు పాటలు పాడసాగిరి. పుట్టినప్పటి నుండి అతడు 
గొవించిన అనేక లీలలను తలచుకొనిరి. 


కృష్ణుని వెదకుచు అరణ్యములో సంచరించసాగిరి. వృక్షములను లతలను కృష్ణుడెచట దాగెనో తెలుసునా 
యని యడిగిరి. “ఓ అశ్వత్లమా! మా హృదయములను దొంగిలించిన కృష్ణుని నీవు చూచితివా? అశోక 
పున్నాగ చంపకములారా! మీరు గాని కృష్ణుని చూచితిరా? ఇంతవరకు కృష్ణుడు మాతో నుండెను. మా 
తెలివితక్కువ కొలది, కృష్ణుడు మాకు మా(త్రమే చెందినవాడని గర్వపడినాము. మా గర్వము నణచుటకై 
మమ్ము దుఃఖములో ముంచి వెళ్ళిపోయినాడు మీరు చూచినచో చెప్పుండి ఓ తులసీ, మల్లికా మాలతులారా! 


మీలో యెవరైనను మా కృష్ణుని చూచియున్నారా?'' ఈ విధముగా వారు విచారించుచు దుఃఖించుచు కృష్ణునికై 
వెదకసాగిరి. 


ఇంతలో కృష్ణుని పాదముల గుర్తులను చూచిరి. అప్పుడే అక్కడ నుండి నడచి వెళ్ళినట్టు ఆ గుర్తులుండెను 
ఆ గుర్తులను పురస్కరించుకుని కృష్ణుని జాడ తెలుసుకొనవలెనని యోచించిరి కొంత దూరము సాగిన 
తర్వాత, కృష్ణుని పాదముల గుర్తులతోబాటు ఒక (స్త్రీ పాదముల గుర్తులను చూచి ఆశ్చర్యపడిరి. అసూయతో 
మండిపడుచు, ఒకరితో నొకరిట్లనుకొనసాగిరి “చూడు! మనందరికంకే మరొకామె కృష్ణునికి ప్రియమైనది 
వారి అడుగులు ఒక దానితో నొకటి యెట్లు అల్లుకుపోయినవో చూడుడు ఇంత దూరము అతని కంటుకొని 
యెట్లున్నదో। ఆమె పాదముల గుర్తులు అకస్మాత్తుగా అదృశ్య మెట్టయ్యెనో చూడుము! కృష్ణుని పాదముల 
గుర్తులు భూమిలో బాగా లోతుగా నున్నవి అనగా ఆమె, యెవరైన నేమి, కృష్ణుడు తనను యెత్తుకుని 
తీసుకువెళ్ళమని అడుగగా అతడట్టు చేసి యుండవచ్చు. పద, యింకను ముందుకుపోయి యెక్కడకు దారి 
తీసినదో చూచెదము. ఈ లత నుండి పువ్వుల (తెంపగా చిందరవందరగా యెట్లు పడియున్నవో చూడుడు 
ఆమె కొరకు కృష్ణుడు పువ్వులను కోసి యుండవచ్చు ఇన్నివిధములుగా అనుగ్రహీతయైన ఆ గోపిక మహా 
అదృష్టవంతురాలు! అతడిక్కడ కూర్చుని ఆమెకు తలదువి పువ్వులు అలంకరించినట్టున్నది? 


కృష్ణునితో యేకాంతముగా వెళ్ళిన గోపిక, తనలో తాను స్వగతముగా పలికిన మాటలను బట్టి గర్వముతో 
నిండియున్నదని తెలియచున్నది ''కృష్ణుడు నన్నే అమితముగా (పేమించుచున్నాడు అందరిని విడిచి పెట్టి 
నా వెంట వచ్చినాడు తన చేతులతో నన్నెత్తుకుని, తలదువ్వి తలలో పువ్వులు అలంకరించినాడు కేవలము, 
నన్ను మాత్రమే అతడు (పేమించుచున్నాడు. 'నేను అలసిపోయినాను' అని అనగానే, విసుగుచెంది కోపగించక 
రెండు చేతులతో నన్ను యెత్తుకున్నాడు. అటు తర్వాత తన వీపుపై నెక్కించుకున్నాడు ఇదంతయు 
తలచుకొని నా హృదయ ముస్ఫాంగగా నన్ను (క్రిందకు దించి అదృశ్యుడయ్యెను. ఎక్కడున్నావు? కృష్ణా! 
ఎక్కడకు వెళ్ళినావు?''. కృష్ణుని వెదకుచున్న గోపికలు ఆమెను కనుగొనిరి ఆమె, కృష్ణుడు తన నెట్టు 
విడనాడి వెళ్ళినో వారితో చెప్పెను. 


వారందరును తిరిగి యమునా నది ఒడ్డుకు వచ్చిరి. కన్నులు కన్నీరు కార్చుచుండగా, తమ వద్దకు 
తిరిగి రావలసినదిగా 'ప్రార్జించుచు వెక్కివెక్కి పాడసాగిరి. వారి గర్వము పూర్తిగా అంతరించెనని తెలుసుకుని 


376 


దశమ స్కంధము - పూర్వ భాగము 
కృష్ణుడు వారి మధ్య (ప్రత్యక్షమయ్యెను. తన కత్యంత ప్రీతిదాయకమైన పసుపుపచ్చని పట్టు వస్త్రము ధరించి, 
అడవి పువ్వులతో కట్టిన దండ తన విశాల వక్షముపై అటు నిటు ఊగుచుండగా, మకరకుండలములు వెన్నెలలో 


మెరయుచుండగా, వంపులు తిరిగిన వెండ్రుకల మధ్య తురిమిన నెమలి యీక నాట్యము చేయుచుండగా, 
కృష్ణుడు వారి మధ్య మరల తిరుగాడెను. 


అత్యంత ఆనందముతో గోపికలందరును లేచి నిలిచి కృష్ణుని వడి వడిగా సమీపించిరి. అందరును అతనిని 
కాగిలించుకొనుటకు, చేతులు పట్టుకొనుటకు, అతని ' గ్‌ ర్చుటకు, అతనికి సాధ్యమైనంత 
దగ్గరలో నుండుటకు ప్రయత్నించిరి. కైవల్యము పొందిన ముముక్షువుల వలె వారుండిరి. నంసారులకు బ్రహ్మ 
విద్యలో ఆరితేరినవాడు దొరికి సంసార కూపము నుండి ముక్తి మార్గమున తీసుకు వెళ్ళువాడు లభించినట్టు 
వారు భావింపసాగిరి, విశ్వుడు తైజసుడు సుషుప్తి స్తితి చేరినట్టుగా నుండెను. జాగ్రత్‌ స్వప్న స్పితులు దాటిన 
తర్వాత ఆత్మ సుషుప్తి స్థితిలో, అనగా మంచి గాఢ నిద్రలో నుండును. ఈ స్టితిలో ద్వంద్వము లుండవు, 
భావము లుండవు. (ప్రశాంతముగా నుండును. స్వప్నముకొని, ఆలోచనలుకాని, అలజడులుగాని లేనట్టి ప్రశాంత 
స్తితి. తురీయ స్థితికి ఒక మెట్టు దిగువ నుండే స్టితి యిది. 


రాత్రి చాలవరకు గడచెను. తెల్లని వెన్నెల రేఖలను బరపిన చంద్రుడు ఆకాశము మధ్యకు చేరెను పువ్వులు 
విచ్చి యుండెను ఆ పువ్వుల సువాసనలతో గాలి నిండి యుండెను. చంద్రుడు ప్రసరింపజేయు వెండి వెన్నెలలో 
ఆ రాత్రి మునిగి యున్నట్లున్నది. నల్లని యమునా నది, సోదరి గంగా నదివలె బంగారు వర్షము ధరించి 
నట్లుండెను. నదీతీరమునున్న యిసుకను యమునా నది అలలు తాకి, ఆ అలలు చేయు సంగీతము మైకము 
కల్షించుచుండెను. 


189 (పేమ బోధ 


కృష్ణుడు గోపికలను వెంట నిడుకుని యమునా నది యిసుక తిన్నెలవైపు వెళ్ళెను. కృష్ణునితో వారు 
మాట్లాడుచు అతని అందమును కనులతో (గ్రోలుచుండిరి. ఒక గోపిక యిట్లనెను. '' కృష్ణా! నాకొక సందేహము. 
అది నీవు తీర్చవలెను''. కృష్ణుడు చిరునవ్వు నవ్వి మౌనముగా (ప్రశ్న వేయమని సూచించెను. ఆమె యిట్లనెను 
“ఈ లోకములో వివిధములైన (పేమ, అనేక విధములైన (ప్రేమికులు గలరు. కొందరు తాము యితరులపై 
జూపు (పీమకు (ప్రతిఫలము కోరుదురు మరికొందరి తీరు దీనికి పూర్తిగా వ్యతిరేకము. వారు యెటువంటి 
(ప్రతిఫలము నాశింపక యితరులను (ప్రేమింతురు ఇతరులు తమ్ము (ప్రేమించకున్నప్పటికిని, వారు యితరులను 
(పేమింతురు. అది వారి స్వభావము ఇక మూడవ తరగతివారు వేరే కలరు. ఇతరులు తమను (పేమించుచున్న 
ప్పటికిని, వారిని (ప్రేమతో చూడరు. తాము యితరుల (ప్రేమకు పాత్రులు కానప్పటికిని వారు లక్ష్య పెట్టరు 
ఈ మూడింటిలో యేది ఉత్తమమైనదో దానికి కారణమేమిటో వివరించి చెప్పవలెను! ', 


కృష్ణుని వదనము గంభీరముగా మారెను. కొంచెము ఆగి యిటు సమాధానమిచ్చెను. “మొదటి 
తరగతివారు, అనగా ్రతిఫలాపేక్షతో (పేమించువారు స్వార్లపరులు వారి సుఖ సంతోషముల కొరకే 
యితరులను (పేమింతురు. ఇందు (పేమించువారు, (పేమకు పాత్రులగువారు కూడ ఒక్క రీతిగనే యుందురు 


377 


శ్రీమద్భాగవతము 


వారి (ప్రేమ హృదయపూర్వకమైనది కాదు. వారి ప్రవర్తనలో ధర్మము కానరాదు. ఒకరిని (ప్రేమించి, వారి 
(పేమ పొందుట మంచిదే. కాని యిది వారిరువురకు మాత్రమే మంచిని చేయును. ఇందులో నిస్వార్డ , ఉదాత్త 
గుణములు లేవు. 


““రెండవ తరగతి (పేమ తల్లిదండ్రులు తమ పిల్లలపై చూపు (పేమ వంటిది (ప్రతిఫలము నేదియు ఆశింపక 
(పీమింతురు వారు మిక్కిలి కరుణాపూరితులు వారు దయ గలిగియుందురు. అందరితో స్నేహపూర్వక 
ముగా అభిమానముతో వర్తింతురు. 


"పై రెండు తరగతులకు భిన్నమైన వారు కొందరు కలరు. వారు తమ యెడల (పేమతో చరించేవారిని 
తిరిగి (ప్రేమించలేని అశక్తులు. వారి నెవరును (పేమించకున్నమైన వారి స్టీతి యేమి! ఇట్టి వారిని నాలుగు 
రకములుగా విభజించవచ్చును 


''ఆత్మారాములు, అనగా బ్రహ్మచింతనలో జీవించి ఆనందించువాగు, వీరు యితరుల నుండి యెటువంటి 
(ప్రేమను ఆశింపరు. ఇతరులను (ప్రేమించవలెనను ఆసక్తికూడ వారికుండదు ఆప్తకాములు రెండవ రకమునకు 
చెందినవారు. అన్ని కోరికలు తీరి సంతృప్తులై యిక యెటువంటి కోరికలు లేనివారు. వీరు యితరులు 
తమపై (పేమ చూపించవలెనని ఆశించరు. వారికి యితరులతో ప్రమేయ ముండదు. వీరు నిర్షక్యముగా 
నుందురు మూడవ తరగతికి చెందిన వారు కృతఘ్నులు, అనగా విశ్వాసహీనులు వీరు యితరుల నుండి 
(గ్రహించుటయే తప్ప, యిచ్చుట తెలియదు నాల్గవ తరగతికి చెందినవారు గురు (ద్రోహులు. (పేమాభిమాన 
ములు చూపించు పెద్దల యెడ వీరు అగౌరవముగా (ప్రవర్తించెదరు 


“నా మట్టుకు నేను, యితరులు నాపై విపరీతమైన (ప్రేమను ప్రకటించినప్పటికిని, ఒకొక్కపుడు వారికి 
ప్రతిఫలము నివ్వను వారు నన్ను మరింతగా, అనగా నన్ను మాత్రమే తలచుచు, నాకు భక్తులగునట్లు చేయుట 
కొరకే యిట్లు చేయుదును ఉదాహరణకు, ఒక పేదవానికి అకస్మాత్తుగా ధనరాశి లభించెను. అది కొంత 
కాల మనుభవించి, తరువాత దానిని పోగొల్టుకున్నపుడు, పేదరికములో అనుభవించిన బాధకన్న యెక్కువగా 
నుండును. అప్పుడు అతని ఆలోచనలు సంపాదించి పోగొట్టుకున్న ధన సంపదపై తీవ్రముగా నుండును. 
అదే విధముగా, నేను మీ అందరి మధ్య నుండి అదృశ్యమైనాను. మీకు నాపై నున్న (పేమ యెంత తీవ్రమైనదో 
మీకు నా అవసరము యెంతవరకున్నదో తెలుసుకొనుటకు అట్టు చేసినాను. కొంతసేపు నన్ను పోగొట్టుకు 
న్నందు వలన పొందిన బాధచేత మీకు నాయందు భక్తియినుమడించెను. ఇంతవరకు మీరు అత్యంత (ప్రియమైన 
వాని నన్నింటిని వదలివేసినారు. మీ భక్తి స్పిరపడుటకు నేనిట్టు చేసినాను మీ నిస్ప్వార్హ భక్తికి నేనెంతగా 
సంతోషించితినో మీకు యిప్పుడు చెప్పెదను. మీరు నన్నెంతగా (పేమించు చున్నారో నే నెన్నడును 
మరువలేను''. 


కృష్ణుని పలుకులు విన్న తర్వాత, అతి విచిత్రముగా, గోపికల ఆలోచన తీరులో మార్చు వచ్చెను. వారిలో 
యిపుడు శారీరక సంబధమైన (ప్రేమకు బదులుగా, కృష్ణుని సమక్షములో నుండుటయే (ప్రధాన లక్యమయ్యెను 


378 


దశమ స్కంధము - పూర్వ భాగము 


190 రాసక్రీడ 


రాస నృత్యము చేయవలసినదిగా కృష్ణుడు గోపికలకు సూచించెను. గోపికలందరును వలయాకారములో 
నిలుచుండిరి. (ప్రతి యిద్దరు గోపికల మధ్య కృష్ణుడుండెను. (ప్రతి గోపిక కృష్ణుడు తన చేతిని మాత్రమే 
పట్టుకుని యున్నట్టు భావించెను. వారందరును కలసి పాడుచు నృత్యము చేసిరి. 


కృష్ణుని పట్టు వస్త్రము గాలికి రెపరెపలాడుచుండెను. నీల వర్ల శరీరమున నలదిన చందనము భాసిల్లుచుం 
డెను. నృత్యము చేయుచున్నపుడు పువ్వుల దండ కృష్ణుని వశ్షముసై ఊగుచుండెను. చెవులకున్న బంగారు 
కుండలములు చెక్కిళ్ళను తాకుచుండెను అతని చిరునవ్వు అందరిని ముగ్దులను గావించుచుండెను యమునా 
నదీ తీరమున వెన్నెల రాత్రిలో బృందావనములోని అమాయక గోపికలతో కృష్ణుడు రాసక్రీడ సలిపెను. 


ఈ రాసక్రీడను కనులార గాంచుటకు ఆకాశమున స్వర్గవాసు అందరును గుమిగూడిరి. స్వర్గములోని 


సంగీత వాద్యములు మధురమైన నంగీతమును వినిపింప దొడగెను గంధర్వులు భగవంతుని స్తుతించుచు 
గానము చేసిరి 


వారు గావించుచున్న నృత్యము వేగము పుంజుకొనగా, వారి కాళ్ళ గజ్జెల శబ్దము, చేతి గాజుల గలగలలు, 
మెడలోని గొలుసుల కదలిక కూడ వేగము నందుకొనసాగెను. గుండ్రని బంగారు గొలుసు మధ్య పొదిగిన 
అందమైన ఆకుపచ్చ మణివలె కృష్ణుడు (ప్రకాశించుచుండెను. కృష్ణునితో ఆనందముగా నృత్యము చేయుచు 
పరవశించుచున్న గోపికల అదృష్టమునుజూచి, స్వర్గములోని అప్పురసలు అసూయ జెందిరి. చంద్రుడు 


(గ్రహములు యీ రాసక్రీడను గాంచుచు గమనము తప్పి స్తంభించిపోవుటచేత ఆ రాత్రి మిగిలిన రాత్రులకన్న 
దీర్హముగా నుండెను, 


ఆ తరువాత కృష్ణుడు, గోపికలు వెంటరాగా, యమునా నదిలో (ప్రవేశించెను. ఆ నదిలో యీదుచు 
చాలసేపు ఆటలాడిరి. 


పరీక్షిన్మహారాజు మధ్యలో కల్పించుకొని యిట్లనెను “మునీంద్రా! మీరు చెప్పుచున్న విషయములు నాకు 
యింకను నమ్మకము కలిగించుట లేదు నారాయణుని సంపూర్ణావతారమైన కృష్ణుడు, ధర్మమును (ప్రతిష్ట్రించు 
నుద్దేశ్యముతో యీ భూమిపై జన్మించి, తన్ను చూచి యితరులు అనుసరించునట్టు ఆదర్శ(ప్రాయముగా 
మెలగవలసిన కృష్ణుడు, యీ విధముగా యెందుకు ప్రవర్తించెను? ఇతరుల భార్యలను తానెట్టు (ప్రేమించెను? 
జారుడుగా వర్తించి, గోపికలు తమ భర్తల యెడ విశ్వాసహీనలై సంచరించునట్టు యెందుకు చేసెను? అతడు 
ఆప్తకాముడగుటచే కోరికలు యేవియు లేనివాడనియు, యీ సుఖ సంతోషనులకు అతీతుడనియు యింతకు 
ముందు చెప్పియున్నారు. కాని అతడు చేసినది అనుచితము, అధర్మము కాదా?” 


శుకుడిట్టనెను. '“ఒక సాధారణ మానవుని చర్య వలె నీవు దీనిని పరిగణించుచున్నావు ఆ దృష్టితో 
చూచినట్లయిన యిది అనుచితమే. కాని యిది అధర్మము కాదు ఇట్టి చర్యను సాధారణ మానవులు చేసినచో 
అది తప్పుగా నెంతురు. కాని కృష్ణునిపై గోపికల (ప్రేమ, అందరకును భగవంతునిపై నుండు భక్తి వంటిది 
వారి భక్తికి ప్రతిఫలమును వారు (గ్రహింప గలిగిన తీరులో, అనగా భౌతికముగా వారికి (ప్రసాదించెను. భగవంతుని 
యెడల భక్తి గలవారు భగవత్సాయుజ్యము పొందగలరను సత్యమును యిది యే విధముగాను భంగపరచుట 


379 


శ్రీమద్భాగవతము 


లేదు. అదియే కదా మనమందరము కోరునది! భగవంతునిపై భక్తి గలిగి, రాత్రి పగలు అతనినే తలచుచు 
చివరకు భగవంతుని చేరు (స్త్రీ విశ్వాసహీనయని నిందించుట తగదు. అది అధర్మము కాదు. 


“'తనపై గోపికలకు మిక్కుటమైన భక్తిగలదని, కృష్ణుడు వారికి యీ జీవితములోనే (ప్రతిఫలము నొనగదలచి, 
ఆ వెన్నెల రాత్రిలో వారు తనతో ఐక్యము పొందు భాగ్యము (ప్రసాదించెను సాధారణ మానవులకది కామముతో 
కూడిన చర్యగా గోచరించవచ్చును కాని గోపికలు భక్తిలో చరమ స్థితిని పొంది అనుభవించిరి'' 


దీర్హమైన ఆ వెన్నెల రాత్రి అంతము కాబొచ్చెను. తూర్పున అరుణ కాంతులు కనుపించెను. తన్ను 
విడచి వెళ్ళుట కిచ్చగింపని గోపికలను మెల్లగా వారి వారి గృహములకు వెళ్ళునట్టు చేసెను గృహములకు 
వెళ్ళిన తర్వాత రాత్రి అంతయు బయట నున్నందుకు వారి నెవరును నిందింపకుండునట్టు చేసెను తన 
యోగశక్తేత కృష్ణుడు, ఇంటిలోని వారెవరును గోపికలు యింట లేకుండుట గమనించకుండునట్లు చేసెను 
(ప్రతి ఒక్క గోపిక మనస్సులో ఆ మధురమైన వెన్నెల రాత్రి మధురానుభూతులు మరల మరల మెదలసాగాను. 


191 సుదర్శనుడను విద్యాధరుడు 


ఆరోజు మహాదేవుని పండుగదినము బృందావనవాసులు అంబికా వనమునకు వెళ్ళిరి పిల్లలందరును 
బండ్లలో యెక్కి వెళ్ళిరి. బండ్లు ఒకదాని వెనుక నొకటి పోవుచుండెను పిల్లలకు ఒక వేడుక దినముగా 
నుండెను కొందరు బండ్ల వెనుక నడువసాగిరి యువకులు ఆడుచు గెంతుచు, చెట్టనెక్కి కొమ్మలు పట్టుకుని, 
నడచుచున్న వారిపై గెంతి కడుపుబ్బ నవ్వుచు పోవుచుండిరి వారు అంబికా వనము ఆ విధముగా చేరుకొని 
అచట సరస్వతీ నదిలో స్నానము చేయవలసి యుండెను. పెద్దలు నదిలో స్నానము చేసి, భక్తి (శ్రద్దలతో 
మహాదేవునికి, దేవికి పూజ చేసి పువ్వులు, నైవేద్యము సమర్పించిరి తమ్మాశీర్వదింపుమని భగవంతుని 
ప్రార్దించిరి ఆ తరువాత బ్రాహ్మణులకు సమృద్దిగా పాల నిచ్చు గోవులను, సువర్లమును, వ(స్త్రములను, 
మధుర పదార్ద్హాములను దాన మొసగిరి వేద విహితముగా సకల విధులను నిర్వర్తించి, కేవలము మంచి నీరు 
మాత్రమే ఆహారముగా గైకొని, పెద్దలు నది ఒడ్డున ఆ రాత్రి గడపిరి ఆ రాత్రి సగము గడచిన తర్వాత, 
పరిసర అరణ్యములో నివసించుచున్న ఒక పెద్డ కొండచిలువ ప్రాకుచు ఆ స్టలమునకు వచ్చెను నిద్రపోవుచున్న 
నందుని ఆ కొండచిలువ మింగుట ప్రారంభించెను. నందుడు నిద్ర నుండి లేచి భయ(భ్రాంతుడై అరచెను 
“కృష్ణా! కృష్ణు! ఈ పెద్ద పాము నన్ను మింగివేయుచున్నది. నేను నిస్సహాయుడను నాకు సహాయము 
చేయుము'' చుట్టు నున్న వారందరును ఆందోళనపడుచు లేచి దీపము వెలిగించి పామును భయ పెట్ట జూచిరి. 
వారి ప్రయత్నము నిషలమయ్యెను గ్రహణము పట్టిన చంద్రుడు అదృశ్యుడయినట్టుగా, మెల్లమెల్లగా పాము 
శరీరములోనికి పోయి నందుడు అదృశ్యమగుచుండెను. కృష్ణుడు వచ్చి దగ్గర కొంతసేపు నిలుచుండెను 


కృష్ణుడు తన పాదములతో సర్చమును స్పృశించెను తక్షణమే సర్పము తన రూపమును గోల్ఫోయి, 
ఒక దివ్యమైన మానవ రూపము ధరించెను. అతడే విద్యాధరుడు సువర్ల మాలికలు మెడలో ధరించిన 
విద్యాధరుడు దేదీప్యమానముగా (ప్రకాశించుచుండెను కృష్ణునికి సాష్టాంగ (ప్రణామము జేసి, రెండు చేతులు 
జోడించి నిలుచుండెను 


380 


దశమ స్కంధము - వూర్య భాగము 


విద్యాధరునితో కృష్ణుడిట్లు పలికెను. “నీవు ఒక దేవతవలె అత్యంత సుందరముగా నున్నావు. నీ రూపము 
'కనుల కింపుగా నున్నది. ఇంతకాలము నీవు సర్ప రూపము ధరించుట యెట్లు సంభవించెను? అట్టు 
జరుగుటకు కారణమైన దురదృష్ట సంఘటనను వివరించి చెప్పుము." 


విద్యాధరుడిట్టు చెప్పెను. “నాపేరు సుదర్శనుడు. ఒకప్పుడు నేను స్వర్గములో కీర్తి ప్రఖ్యాతులు పొందిన 
వాడను. నా రథమునెక్కి సంచరించుచుంటిని. నాకున్న సంపదకు, సౌందర్యమునకు గర్వము చెందితిని. 
నా గర్వము అందరకు ప్రస్పుటముగా కనుపించుచుండెను. ఒకసారి కొందరు ప్రజలు గుంపుగా వెళ్ళుట. 
చూచితిని. వారు చాల అనాకారులుగా నుండుట చూచి, పూర్వాపరములు ఆలోచింపక, వారి అనాకారిత్వము 
నకు గట్టిగా నవ్వితిని. నా దురదృష్టవశాత్తు, వారు అంగిరసులను బుషులగుట సంభవించెను. వారు నేను 
సర్ప రూపము ధరించి యీ భూమిపై జీవించునట్టు శపించిరి. నీ స్పర్శచేత అట్టి పాప రూపము నుండి 
విముక్తుడనైన నన్ను ఆ బుషులు శపించలేదు సరికదా, ఆశీర్వదించి అను(గహించినారని భావించుచున్నాను. 
లేకున్న, నిత్య ధ్యానపరులైన బుషులకు లభించని మహద్చాగ్యము - మానవ రూపములో నున్న నీ దర్శనము 
- నాకు దొరకెడిది కాదు. నీపాదములకు మరొకసారి ప్రణమిల్లుచున్నాను. నా నివాసమునకు తిరిగి వెళ్ళుట 


కనుజ్ఞ నొసగవలసినదని (ప్రార్దించుచున్నాను''. తరువాత సుదర్శనుడు తన నివాసమైన గంధర్వ లోకమునకు 
వెళ్ళెను. 


నందుడు, యితర గోపాలురు తిరిగి నిద్రపోలేకపోయిరి. ఆ రాత్రి వారు కృష్ణుడు గావించిన అనేక లీలలను 
గురించి ముచ్చటించుకొనుచు, తమ మధ్య కృష్ణుడు నిత్యము సంచరించుట గొప్ప భాగ్యమని భావించిరి. 
ఒకసారి బృందావనములో ఒక వెన్నెల రాత్రివేళ, తమకు ప్రియమైన యమునా నది ఒడ్డున బలరామకృష్ణులుం 
డిరి. కృష్ణుడు వేణువును పెదవులపై నదుముకుని (మోయించుచుండెను. ఆ మధుర సంగీతము ఇండ్లలో 
నున్న గోపికల నాకర్షించి, వారు గృహములు వదలి యమునా తీరమునకు వచ్చునట్లు జేసెను. వారందరును 
కలసి నాట్యము చేయుచుండగా, కుబేరుని సేవకుడైన శంఖచూడుడు అచటకు వచ్చి గోపికల నపహరించుకు 
పోయెను. వారందరును విచారముతో యేడ్వసాగిరి. ''కృష్ణా! రామా! అపహృతలమైన మమ్ము రక్షింపుము". 
బలరామకృష్ణులు శంఖచూడుని అనుసరించి వెళ్ళిరి. అన్నదమ్ముల ఆ\(గహమును గాంచిన శంఖచూడుడు 
భయకంపితుడై, గోపికలను వదలిపెట్టి, ఆ (ప్రదేశము విడిచి పారిపోయెను. బలరాము డచటనే నిలిచియుండి 
గోపికలను రక్షించుచుండగా, కృష్ణుడు శంఖచూడుని వెంబడించెను. ఎంత వేగముగా పరుగెత్తినప్పటికిని, 
కృష్ణుని ఆగ్రహము తప్పించుకొనలేకపోయెను. అతడెటు వెళ్ళిన, కృష్ణుడచటకు వెళ్ళి, చివరకు పట్టుకుని 
ఆ దుర్మార్లుని తలపై చేతితో ఒక (వేటు వేసెను. అక్కడి కక్కడనే శంఖచూడుడు చచ్చిపడెను. శంఖచూడుడు 
తలపై ధరించిన మణిని తీసుకుని యమునా నది ఒడ్డుకు వచ్చి బలరామునికిచ్చి ధరించమని చౌప్పెను. 


192 అరిష్ట్రుని మరణము 


అరిష్టుడను అసురు డొకడు గలడు. కృష్ణుని చంపుటకై అతడు బృందావనమునకు వచ్చెను. అతడొక 
ఎదు రూపము ధరించెను. ఆ ఎడ్లు వేయు బలమైన అడుగులకు భూమి కంపించుచుండెను. మరియు ఎడ్లు . 
వేయు అంకెల ధ్వని అందరి హృదయములలో భయమును పుట్టించుచుండెను. తోకను పైకెత్తి వాడియైన 
' పెద్ద కొమ్ములతో చెట్లను చీల్చుచు బలముగా కదుపుచుండగా, అవి నేలగూలునేమో యను నట్టుండెను. 


381 


శ్రీమద్భాగవతము 


ఆ యెద్దు రూపము  అందరకును భయము గొలుపుచుండగా, (ప్రతి ఒక్కరు అటు నిటు పరుగెత్తి 
పారిపోవుచుండిరి. అలవాటు (ప్రకారము కృష్ణునివద్దకు వచ్చి కొత్తగా వచ్చిన ఎడ్డును గురించి వివరించి చెప్పిరి. 
“మీరు భయము చెంద నవసరము లేదు. నేను రక్షించెద''నని కృష్ణుడు వారికి అభయ మొసగెను. 


కృష్ణుడు అసురుని వద్దకు వెళ్ళి యిట్లనెను ““ఉరుముల: వంటి ఆంకెలు వేసి యీ అమాయిక ప్రజలను 
భయపెట్టి నీ. వేమి లాభము పొందనున్నావు? నీ వంటి దుర్మార్గులను నాశనము చేయుటకే నేను 
జన్మించినాను''. కృష్ణుడు ఎద్దు ముందర నిల్చి దాని కోపము ప్రకోపింపచేసెను. భూమిపై బలమైన అడుగులతో 
టప టప గొట్టుచు, తలను కుడి యెడమలకు 'ఆడించుచుండెను. ముక్కు నుండి వేడి నిశ్స్వాసములు 
విడుచుచు, తోక పైకెత్తి కృష్ణుని. మీదకు లంఘించెను. వాడి కొమ్ములు కృష్ణునికి గురిపెట్టి యుండెను... 
తలను: దించెను. ఎర్రని కన్నులు కృష్ణునివైపు జూచుచున్నవి. బాగుగా దగ్గరకు వచ్చువరకు కృష్ణుడు వేచి. 
యుండి, తరువాత తన రెండు చేతులతో రెండు కొమ్ములను పట్టుకొనెను. ఎద్దును పట్టి ముందుకు లాగి, 
తరువాత బలము కొలది వెనుకకు త్రోసివేయగా అది 'పదునెనిమిది అడుగులు వెనుకకు పోయెను. కృష్ణుని 
చంపుటకు వచ్చిన ఎద్దు మిక్కిలి ఆగ్రహముతో మరల కృష్ణునిపైకి ఉరికెను. 


కృష్ణుడు తిరిగి దాని రెండు కొమ్ములు ' పట్టుకుని, యీసారి నేలపై విసరిగొట్టను. ఎద్దును కృష్ణుడు 
తన అడుగులతో, అది బాగా అలసిపోయి కుంటుకొనుచుండు నంతవరకు తొక్కి పెట్టి యుంచెను. మిక్కిలి 
బలముతో ఒక కొమ్మును ఊడబెరికి, దానితో ఆ యెద్డును చిదుక గొట్టును. కొన్ని కణములు ఆ అసురుడు 
యాతన పడి, చివరకు రక్తము కక్కుకుని చచ్చిపడెను. ఆ రక్తము కృష్ణునిపై చిందెను. మట్టి కొట్టుకొని, 
రక్తపు మరకలతో నిండిన శరీరముతో కృష్ణుడు బృందావన వీధులలో (ప్రవేశించగా గోపాలురు గోపికలు బారులు 
తీర్చి నిలిచియుండి కృష్ణుని శ్చాఘించిరి. అంతవరకును వారు. ఎద్దుతో పోరుచున ఎ కృష్ణుని ఆందోళనా పూరిత 
వదనములతో గాంచుచుండిరి. : ఎద్దు రూపములో నున్న అసురుని మరణమునకు బృందావన వాసులు 
సం(ప్రహర్షము (ప్రకటించిరి. . 


193 కంసుని వద్దకు నారదుని పునరాగనునము 


'అరిస్టుడు మరణించుటతో, కంసుడు పంపిన అసురు లందరును హతులైనారని నారద మునీంద్రుడు 
తెలుసుకొనెను. కంసుని మరణము కూడ దగ్గర పడుచున్నదని యెటిగి, దానిని సత్వర పరచుటకు తగిన 
చర్యలు తీసుకొనుటకు నిశ్చయించుకొనెను. = _ : 


నారదుడు కంసుని సభ కేగెను. మర్యాదా పూర్వకముగా నారద 'మహార్షి నాహ్వానించి, ఉచితాసనముపై . 
గూర్చుండబెట్టి కంసుడిట్లు పలికెను. “ఓ నారద మునీంద్రా! మీరు నన్ను చూచుటకు వచ్చి చాల కాలమైనది. 
క్రిందటిసారి వచ్చినపుడు... ..? 


. ''జ్ఞాపకమున్నది''' అని నారదుడు అడ్డు. తగిలి సమాధానమిచ్చను. “' వసుదేవుని పుత్రులను వదలిపెట్టుట 
నీ తెలివి తక్కువ యని అప్పుడు నేను చెప్పితిని. వారిలో దేవకి అష్టమ పుత్రుడెవరో తెలుసుకొనుట కష్టమని 
తెలిపితిని.!” కంసుని చూచి నారదుడు చిరునవ్వు నవ్వగా, కంసుడు యిట్లనెను. ''నా ప్రయత్నము లన్నియు _ 


382 


దశమ స్కంధము - వూర్వ భాగము 


విఫలమయ్యెను. అష్టమ శిశువు జన్మించిన వెంటనే, నా చెల్లెలును ఆమె భర్తయు చెరనున్న కారాగారమునకు 
వెళ్ళితిని. అప్పుడేమి జరిగెనో నీకు తెలియునా?”! 


నారదుడిట్లు జవాబిచ్చెను “దానిని గురించి యేవో కలగాపులగమైన వార్తలు విన్నాను. అసలు యేమి 
జరిగెనో చెప్పుము”! 


కంసుడిట్లు చెప్పదొడగెను “'నా జీవితములో అది బహు లజ్ఞాకరమైన క్షణము నేను వెళ్ళుసరికి నా 
సోదరి చేతులలో ఒక ఆడ శిశువు ఉండెను. శిశువు నిమ్మని నేను చేయి జాపగా ఆమె యిట్లునెను. ' అన్నా! 
ఇది మగశిశువు కాదు ఈ ఆడశిశువు వలన నీకెట్టి కీడు వాటిల్లదు. ఈ శిశువును నాకు వదలిపెట్టుము. 
ఈ శిశువు పుత్రుడు కాదు, నాకు దక్కనిమ్ము అష్టమ పుత్రుడు నిన్ను చంపునని ఆకాశవాణి పలికెను. 
కొని ఇది పుత్రుడు కాదు' ఆమె దీనాలాపములు నేను లత్ష్యపెట్టలేదు నా యెడమచేతితో ఆ శిశువును 
పట్టుకొంటిని ఇతర శిశువులను నేనెట్టు చంపితినో నీవెరుగుదువు. ఎడమ చేతితో గాలిలోకి పెకెత్తి 


(క్రిందపడుచున్నప్పుడు కత్తితో వారిని రెండు ముక్కలుగా నరికెడి వాడను. అదే పద్దతిలో యీ శిశువును 
కూడ చంపదలచితిని. 


“నేనామెను గాలిలో పైకి విసరితిని. తరువాత యేమి జరిగెనో తెలియునా? శిశువు గాలిలో స్తంభించిపో 
యెను! ఇది నిజమా, కలయా యని కళ్లు నులుముకుని చూచితిని, అది నిజమే కుడిచేతితో కత్తి పట్టుకుని, 


యెత్తిన ఎడమచేయి అట్లు యుండగా, ఆశ్చర్యమును క్రోధమును ముంచుకొని వచ్చినవి అటు తర్వాత....'' 
అని మధ్యలో ఆగెను. 


నారదుడు కనులలో దరహాసము చిందగా, కరుణ ఉట్టిపడుచున్న వదనముతో “'ఆ తర్వాత యేమి 
జరిగెను?'' అని (ప్రశ్నించెను 


“అటు తర్వాత శిశువు రూపము మారెను. ఆమె శిశువు కాదు, పార్వతీదేవి. ఆమె హస్తములందు అనేక 
ఆయుధములు ధరించి యుండెను ఆమె నాతో యిట్లు పలికెను 'ఓరి మూర్చుడా! నీవు విధిని వంచించగలనని 
తలచుచున్నావా? నీ మరణమునకు కారణభూతుడు కానున్న పుత్రుడు అపుడే జన్మించియున్నాడు. నేను 
వెళ్లుచున్నాను నీ సోదరి అష్టమ పుత్రుడు త్వరలోనే నిన్ను వధించుట నేను గమనించెదను' ఆ తర్వాత 
దేవి అదృశ్యమయ్యెను. నీ మాటలు నేను వినియుండవలసినది కాదు కనీనము నా సోదరికి తన పిల్లలు 
దక్కునట్టు చేయవలసినది. శిశు హత్యలు గావించి ఘోర పాపము చేసితిని, మరియి నా (ప్రియ సోదరిని 
బాధ పెట్టితిని ఇంతకును ఆకాశవాణి పలికిన పలుకులు విని యిట్లు చేసితిని! నాకు సుఖము లేదు”, 


నారదుడిట్టు పలికెను ''పార్వతీదేవి చెప్పిన నీ మేనల్లుని వెదకుటకు (ప్రయత్నించలేదా?'' 


అనేక ప్రయత్నములు చేసితిని'' అని కంసుడు సమాధానమిచ్చెను '' అనేక ప్రయత్నములు సలిపితిని. 
అతడు యెక్కడ నున్నదియు స్పష్టముగా తెలియలేదు కాని అన్ని దిక్కులకు నేను పంపిన అసురులు 
హతమారిరి అందును ఒక బాలునిచే చచ్చిరి. అతడు గొల్లల ప్రభువు నందుని కుమారుడు ఆ బాలుడు 
సుందరుడని వినియున్నాను కాని అతడు దేవకి పుత్రుడు కాజాలడు, యశోదానందుల పుత్రుడని వానినందరు 
పరిగణించుచున్నారు'' 


383 


శ్రీమద్భాగవతము 


నారదుడు కొంతసేపు మౌనముగా కూర్చుండెను. తరువాత యిట్లనెను. “'కంసా! జా(గ్రత్తగా నేను 
చెప్పునది వినుము. దేవకి పుత్రుడు యెక్కడ నున్నదియు నేను చెప్పెదను””. “ఎక్కడ? ఎక్కడ ఉన్నాడు, 
మునీంద్రా!” అని సింహాసనము నుండి ఉరికి కంసుడు అడిగెను. “తొందరగా చెప్పుము. వెంటనే అతనిని 
వధించెదను''. కంసుని కూర్చుండుమని చెప్పి నారదు డిట్లనెను. “నీవు నిదానముగా నా మాటలను 
వినదలచుకున్నచో నీకు చెప్పెదను". 


“నీవు యేది చెప్పిన నది చేయగలనవి మాట యిచ్చెదమ'' అని ఓర్మి కోల్పోయి పలికెను. ''అతడెక్కడ 
నువ్నదియు వెంటనే చెప్పుము''. 


'' అతడు బృందావనములో నున్నాడు'' అని మెల్లగా నారదుడు చెప్పును. 


కంసుని వదనమందు ఆశ్చర్యమును, కలవరమును మిళితమై గోచరించెను. కంసుడు నారదునితో నిట్లనెను, 
““గొల్లూరికి నాయకుడైన నందువి కుమారుడు, యువకుడు అయిన నల్లనివాడు కృష్ణుడా యీ మధురా 
పురాధీశుని చంపనున్నది? నారద మునీంద్రా! నన్ను ఆట పట్టించుచున్నావా? ఇది వరకొక పర్యాయము 
నాకు తప్పుడు హితము బోధించినావు. చూడగా నాతో తిరిగి అటువంటి నాటక మాడుచున్నట్టున్నది”'. 


“కంసా! లేదు నేను విజము చెప్పుచున్నాను” అని నారదుడు పలికెను. ''నల్లని యువకుడు, కృష్ణుడు 
నందుని కుమారుడు కాడు అతడు వసుదేవుని కుమారుడు. అతడే నీ పాలిటి మృత్యువు''. కంసునికి 
ఆ(గ్రహమును ఆశ్చర్యమును కలిగి నోట మాట రాకుండెను. "'ఇది యెట్లు సంభవించెను?"' అని మాత్రము 
పలికెను. ''వసుదేవుడు ఇంతకాలము కారాగారములో నున్నాడు. ఆ దంపతులిరువురకు కావలి వారిని 
నియమించితిని. నాకు తెలియనిదే గాలి కూడ అందు (ప్రవేశించుటకు వీలు లేకుండ జేసితిని. మరి 


బృందావనములో వసుదేవునికి కుమారుడెట్లు కలిగెను? నీకు సరియైన సమాచార మందలేనట్టున్నది. ఇది 
అసంభవము'' 


“అది యెట్టు జరిగెనో నేను నీకు చెప్పెదను"! అని నారద మహర్షి, బృందావనములో నివసించుచున్న 
వసుదేవుని రెండవ భార్య రోహిణి గర్భమునకు దేవకి గర్భములోని పిండమును యెట్లు మార్పిడి చేసినదియు 
కంసునికి వివరించెను అటు తర్వాత కృష్ణపక్షమున అస్టమి నాటి రాత్రి జరిగిన సంఘటనలు - కృష్ణుని 
జననము, వసుదేవుడు శిశువును గోకులము తీసుకువెళ్ళుట, నందుని యింట ఆ శిశువునుంచి యశోద 
శిశువును తీసుకువచ్చుట - వివరముగా కంసునికి నారదుడు తెలియజెప్పెను. 


నారదుడు ఒకొక్క విషయము వివరించి చెప్పుచుండగా, కంసుని ఆగ్రహము యినుమడించుచుండెను. 
ఆ(గ్రహము తారస్థాయికి చేరుకొనగా, ఒర నుండి కత్తి తీసి యిట్లు పలికెను. ''నా చెల్లెలు, వసుదేవుడు 


కూడ నన్ను మోసగించిరి. ఈ తక్షణమే వెళ్ళి వసుదేవుని, మంచి పన్నాగము పన్నిన అతని భార్య దేవకిని 


నారదు డిట్లు పలికెను *'ఇప్పుడు వారిని శిక్షించుటవలన ప్రయోజనము లేదు. కావలసినచో నీవు వారిని 
కారాగారములో బంధించుము. ఇప్పటికే శిశుహత్యలు గావించి చాల పాపము కూడగట్టుకొనినావు ఒక స్త్రీని, 
అందును నీ సోదరిని, హత్యచేసి పాపము పెంచుకొనవద్దు. ఇంతవరకు, కృష్ణుడు నువ్వు పంపిన అసురుల 


384 


దశమ స్కంధము - పూర్వ భాగము 


నందరిని హతమార్చినాడు. ఏదో ఒక విధముగా అతనిని పట్టుకొనుము. అతనిని నాశనము శేసినట్టన 
నీ సమస్య లన్నియు తీరిపోగలవు''. 


యువకుడైన కృష్ణుని పట్టుకుని చంపుటకు సర్వ విధముల ప్రయత్నించెదనని కంసుడు శౌప్పెను.. తాను 
వచ్చిన పని పూర్తి అగుటతో, నారాయణుని స్తుతించుచు నారదుడు నిష్క్రమించెను. 


194 కంసుడు అక్రూరుని పిలిపించుట 


తన బలగములో అతి శక్తిమంతుడైన కేశి యను అసురుని పిలిపించి యిట్లు పలికెను. ''నీవు తక్షణమే 
బృందావనమునకు వెళ్ళి బలరామకృష్ణులను యిరువురు యువకులను చంపవలెను''. న్‌ 


కేశిని బృందావనమునకు పంపించిన తర్వాత, కంసుడు తన మం[త్రులందరితో సమావేశమయ్యెను. వారిలో 
చాణూరుడు, ముష్టికుడు, సాల్వుడు, కోసలుడు అను మల్ల యుద్దవీరులు, మహామా(త్రుడనే మావటి గలరు. 
వారితో కంసుడిట్టు పలికెను. “స్నేహితులారా! వీరులారా! శక్తిమంతులైన మీరు నన్ను నా సింహాసనమును 
బలపరచుచున్నారు. నా మరణమునకు కారకుడు కాబోవు యువకుడు యెచట దాగి యుండెనో అన్వేషించుట 
మీరెరుగుదురు. అతడిపుడు బృందావనములో గోపాలక ముఖ్యుడైన నందుని యింట నున్నట్లు తెలియవ 
చ్చెను. బలరామకృస్థులను యిరువురు యువకులు బృందావనములో నందుని యింట పెరుగుచున్నారు. 
వీరిద్దరును దేవకీ వసుదేవుల పుత్రులని తెలిసినది. వారిని వధించుటకు కేశిని పంపినాను. విజయముతో 
'శేశి తిరిగి రాగలడని నమ్ముచున్నాను. ee 


“ఏ కారణము చేతనైనను అతడు రాకున్నప్షైన, చేయవలసిన దానిని చేయుటకు నేను మీపై 
ఆధారపడవలసి యున్నది. మీరు మల్లయుద్దములో కీర్తి ప్రఖ్యాతులు పొందినారు. సమయము చూచి ఆ 
యువకుల నిరువురను మధురకు రప్పించెదను. మల్ల యుద్దమునకు యేర్పాట్టుచేసి, నన్ను చంపనున్న ఆ 
యువకుల నిద్దరినీ మల్ల యుద్దములో ఓడించి చంపవలెను. ఈ పట్టణ వాసులందరును తిలకించుటకు వీలుగా 
మల్ల యుద్దమునకు యేర్చాట్లు గావించుడు. ఆ యువకులు మరణించినట్టయిన, మల్ల యుద్దములో పోరి 
మరణించినట్లు గోచరించును తప్ప కుతంత్రముచేత చంపినట్టు గోచరించదు. మహామాత్రా! నీ వడ్ల 
కువలయాపీడమను ఏనుగు గలదు. దానిని నర్తనశాల ద్వారము వద్దకు తీసుకుని రమ్ము. నీ సమీపమునకు 
ఆ యువకులిద్దరును వచ్చిన వెంటనే ఏనుగుచేత త్రొక్కించి చంపుము. శుక్లపక్ష చతుర్దశి దినమున 
ధమర్యాగము, అనగా ధనువులను పూజించుట అనే యాగమును చేయనున్నట్టు కపట ప్రకటన గావించెదను. 
ఈ యాగమునకు తగిన సన్నాహములు యిప్పటి నుండి ప్రారంభించి, దుష్టశక్తులకు అర్చించవలసిన. వానిని 
అర్పించవలెను”. 


అనేక ఆయుధములను 'ప్రయోగించుటలో ఆరితేరిన కంసుడు యాదవులలో ఒకడైన అక్రూరుని 
.పిలిపించెను. అక్రూరుని రెండు చేతులలో తన చేతుల నుంచి కంసుడు యిట్లనెను. '' ప్రియమైన అ(క్రూరా! 
నా హృదయమున కత్యంత ప్రీతికరమైన దాని నొకటి నీవు చేయవలసి యున్నది. నీవు నాకు మంచి 
' ాస్నిహితుడవు. నీవునా సే స్నేహితుడుగా యిప్పుడు వర్తించ వలసియున్నది.. భోజులలోగాని, యాదవులలోగాని 


385. 


శ్రీమద్భాగవతము 


నా శ్రేయస్సును కోరువాడవు నీవొక్కడవే. పవిత్ర పురాణ కథలందు, తన కేదైన సహాయము అవసరమైనపుడు 
ఇం(ద్రుడు నారాయణుని కడకు వెళ్ళేవాడని చెప్పుట వినియున్నాను అదే విధముగా నిన్నిపుడు నాకొక 
సహాయము చేయమని కోరుచున్నాను. దాని వలన నీకు లాభము కలుగ గలదు”. 


కంసుడు చెప్పదలచుకున్న దానివి వినుటకై అక్రూరుడు వేచి యుండెను కంసుడు చెప్పబోవు దానిని 
అక్రూరుడు ఊహించెను కాని పెదవి విప్పి ఒక మాట యైనను పలుకలేదు. పాప భూయిష్టుడైన కంసుడు 
కూడ, తన మనసులోని ఆలోచనలను సత్పురుషుడైన అక్రూరువికి తెలుపుటకు కొంచెము సంకోచించి, 
యిట్లు పలికెను. '““అక్రూరా! వీవు గొల్లలకు (ప్రభువైన నందుని యింటికి వెళ్ళుము. అది బృందావనములో 
నున్నది. వసుదేవుని యిద్దరు కుమారులు అచట గలరు. నీతో వారిని మధురకు తీసుకుని రమ్ము. ఆలస్యము 
వేను భరించలేను. దేవతలు నారాయణుని వద్దకు వెళ్ళగా, వారితో నారాయణుడు కంసుని వంటి పాపాత్ములను 
నాశము గావించుటకు మానవ రూప నామములు ధరించగలనని చెప్పినట్టుగా నారదుడు చెప్పెను ఆ యువకు 
లిద్దరును నా మరణమునకు కాబోవు కారకులని తెలిసెను కాని నన్ను నేను రక్షించుకొనగలను. ముందు 
జాగ్రత్తలు తీసుకొనని వారిని మాత్రమే మృత్యువు కబళించగలదు. కాని ఈ యువకులు మధురకు వచ్చిన 


వెంటనే హతమారువట్టు నేను చూచెదను. నాకు యెట్టి అపకీర్తియు రాకుండ, వారు మరణించునట్లు తగిన 
యేర్చాట్లు గావించితిని. 


“నందుని, గోపాలకులను కూడ యిచటకు తీసుకు రమ్ము. ఈ యిద్దరు బాలురకు ఆశ్రయ మిచ్చినందు 
లకు వారిని తగిన విధముగా శిక్షీంచెదను ఆ పనిని తర్వాత చేసెదను. ఇప్పుడు నీవు బయలుదేరి సాధ్యమైనంత 
వేగముగా వెళ్ళవలెను'' అక్రూరుడు సంకోచముతో యిట్టుడిగెను “నీవు యేమి చేయదలచుకున్నావు? 
నీ ప్రణాళిక యేమిటి?'' కంసుడు బిగ్గరగా నవ్వి యిట్లనెను “మొదట వారు కువలయాపీడమను యేనుగు 
సమీపమునకు వచ్చునట్టుగా యేర్పాటు గావించెదను. ఆ యేనుగు వారిని త్రొక్కి పిప్పిచేయును" 


కంసుడు ఒక క్షణమా7ను తిరిగి మెల్లని స్వరముతో యిట్లనెను. “ఒకవేళ, ఒకవేళ వారు బతికి 
బయటపడినట్టయితే, ఆరితేరిన చాణూర ముష్టికులతో వారు మల్లయుద్దము చేయునట్లు యేర్చాట్లు 
గావించితిని. ఈ బాలురిద్దరూ మరణించిన తర్వాత, వసుదేవుడు, భోజులు, యాదవులు, దశార్హులు, వారి 
బంధుబలగము వంతు రాగలదు. అటు తర్వాత ముసలివాడైన ఉ[గ్రసేనుడు, అతని సోదరుడు దేవకుడు 
మృత్యువువాత పడుదురు ఇక వేరెవరైన నా శత్రువులు మిగిలియున్నచో, వారు కూడ వారి సోదరుల మార్గమున 
వెళ్ళుదురు. అప్పుడిక యీ భూమిపై నాకు శత్రువు లను వారుండరు?!. 


“మగధ దేశాధిపతి, అతి శక్తిమంతుడైన జరాసంధుడు నాకు మామగారు ద్వివిదుడు నాకు ప్రియమైన 
"స్నేహితుడు. శంబరుడు, నరకుడు, బాణుడు అను ముగ్గురు అసురులు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. 
వారు నాకెప్పుడును స్నేహితులే. వారి సహాయముతో యీ లోకమున కంతకును చక్రవర్తిగా నుండగలను. 
నా ఆశ నెరవేరుటకు ఏదియును అడ్డురాదు?” కొన్ని క్షణములు కంసుడు ఆగెను అతడు యీ లోకమునకు 
ప్రభువుగా నుండు రోజును కలగనుచుండెను తల విదిలించి ప్రస్తుత విషయమునకు వచ్చి మరల యిట్లనెను. 
“కాని యిదంతయు ముందు జరుగవలసి యున్నది. ఇప్పుడు వెంటనే బృందావనమునకు వెళ్ళుటు నీ 
కర్తవ్యము. అమాయకత నటించి వారిని ఆహ్వానింపుము సరళమైన భాషలో నేను వారిని ఆహ్వానించినట్లు 
చెప్పి ఒప్పించి మధురకు తీసుకుని రమ్ము ధనుర్యాగము గురించి వారికి చెప్పుము. ఈ మధురానగర 


386 


దశమ స్కంధము - పూర్య భాగము 


సౌందర్యమును వర్షించి చెప్పుము. ఆ పల్లె యువకులు యిద్దరును నగర సౌందర్యమును విని ముగ్తులై యీ 
నగరము సందర్శించుటకు ఉవ్విళ్లూరుదురు. నీవు రేపు ఉదయమే బయలుదేరి వెళ్ళుటకు తగిన సన్నాహ 
ములు చేయుము. నీవు బృందావనము త్వరలోనే చేరుకొనగలవు''. 


అక్రూరుడు కొన్ని క్షణములు ఆలోచించి, హితోపదేశము చేయుటకు నిశ్చయించి యిట్లు పలికెను. 
“ప్రభూ! నన్ను మీ శ్రేయోభిలాషిగా పరిగణించినట్టు చెప్పినారు. నా యందు మీకున్న విశ్వాసమునకు 
అభిమానమునకు కృతజ్ఞుడను. మీ యందు నాకున్న (పేమ చేతనే ధైర్యముతో యీ మాటలు పలుకుచున్నాను. 
ఆకాశవాణి మీ మరణము సూచించినది. ఆ మరణము నుండి రక్షించుకొనుటకు మీరు చేయు ప్రయత్నములను 
నేను మెచ్చుకొనుచున్నాను కాని ప్రభూ! తాను చేయు ప్రయత్నముల జయాపజయములు తన చేతిలో 
లేవని మానవుడు (గహించవలసి యున్నది అవి ఫలించుటకు ఫలింపకపోవుటకు సమాసవాకాశములు గలవు 
తెలివి గలవారు యీ విషయమును (గ్రహించవలెను. అది భగవంతుని చేతిలో నున్నది, తన చేతిలో లేదు 
మానవుడు అనేక గొప్ప విషయముల నాశించును అనేకమైన కలలు గనును.వాటిని తప్పక చేయగలడు. 
ఉదాత్తమైన ఆలోచనలు, నీచమైన ఆలోచనలు కలసి మానవుని మనసును గందరగోళ పరచును. కాని అతడొక 
విషయము విస్మరించును దైవముగాని మానవుని నాశనము చేయుటకు నిశృయించుకొనిననచో, అతడు 
తన తెలివితేటలతో విధి వ్రాత నుండి తప్పించుకొనలేడు ఈ మాటలను జ్ఞప్తి యందుంచుకొనుడు. నేను 
మీ సంస్థానములో ఒక సేవకుడను. మీ ఆజ్ఞను పాలించుట నా కర్తవ్యము రేపు బృందావనము వెళ్ళి 
బలరామకృష్ణులను మధురకు తీసుకు వచ్చెదను''. 


195 కేశి వధ 


కేశి అను అసురుడు బృందావనము వైపుగా వెళ్ళెను. తన యజమాని ఆదేశించినట్టు చేయుటకు ఆత్రము 
కనబరుచుచుండెను అతని స్నేహితు లనేకులు బాల కృష్ణుని చేత చచ్చిరి. పూతన వధ నాటి నుండి అసురు 
లొకొక్కరే చచ్చుచుండిరి తన స్నేహితు లనేకులను పోగొట్టుకొనెను. వీరిలో ధేనుకుడు, అరిష్టుడు, బకుడు, 
యింకను అనేకులు గలరు కృష్ణుడు యెవరైనప్పుటికిని, అతనిని యెదుర్కొనగలనను నిబ్బరము కేశికి ఉండెను. 
అనేకులను చంపిన ఘనత కలదు. అతని కేదియు కష్టసాధ్యము కాదు. తన స్నేహితులెవరును లేకపోవుటచే 
జీవితము నిరుత్సాహముగా నుండెను వారందరును నిహతులైనందుకు పగతీర్చుకొనవలెనని నిశృయించెను. 
తన స్నేహితులు సాధించలేని దానిని సాధింపబూనుకొని, అత్యుత్సాహముతో బృందావనమునకు వెళ్ళెను. 


కేశి యితరులను చంపు కార్యము పై వెడలునపుడు అశ గరూపము రరించుటలో (ప్రావీణ్యము గడించినట్లు 
పేరుపొందెను. అటులనే బృందావనమునకు అశ్వరూపము ధరించి, కృష్ణుడు తిరుగు ప్రదేశములందు 
సంచరించుచుండెను ఆకారము చాల పెద్దదిగా నుండెను. మనస్సునకున్న వేగముతో పరుగెత్తుచుండెను 
మెడపైనున్న జూలు గాలికి అటు నిటు కదలాడగా, ఆకాశములోని మబ్బులు చెల్చాచెదరయ్యెను ఆ అశ్వ 
వేగము అంత తీవ్రముగా నుండెను కన్నులు పెద్దవిగా యెర్రగా నుండెను నోటి నుండి వచ్చు శ్వాస 
వేడిగా నిప్పులు (గక్కుచున్నట్లుండెను పొడవైన మెడ చాల అందముగా కన్ఫడుచుండెను అది నల్లని వర్ష 
మేఘము వర్షములో నుండెను. చీకటి రాత్రి వలె, పాపభూయిష్టమైన దాని మనస్సు, నల్లగా నుండెను ఆ 


387 


శ్రీమద్భాగవతము 


ఆశ్వము సకిలింపులు మైళ్ళ కొలది దూరములో వినిపించుచుండెను. భూమిపై అడుగులు వేపినపుడు డెక్కలు 
బలముగా నాటుకొని చప్పుడు చేయుచుండెను. 


కృష్ణువికై యెదురు చూచుచు అటు నిటు డెక్కల శబ్దము చేయుచు పరుగెత్తు చుండెను. అశ్వరూపములో 
నున్నది కేశి యను అసురుడనియు ఆతడెందుకు వచ్చినదియు కృష్ణుడు (గ్రహించెను. దూరముగా 
విలీచియుండి కృష్ణుడు తన వద్దకు రమ్మన్నట్టుగా అశ్వమునకు సంజ్ఞలు చేసెను. సింహము వలె కేశి పెద్దగా 
అరచెను. తనను రమ్మని సైగ చేయుటకు యీ బాలుని కెంత ధైర్యము అని తలచుచు గాలి వేగముతో 
గాలివానలో పిడుగు పడినట్టుగా కృష్ణుని పైకి దూసుకు వచ్చెను. కృష్ణుని సమీపమునకు వచ్చి, తన విశాలమైన 
నోరును యీ ఆకాశమంతయు త్రాగుటకా యనునట్లు తెరచెను. అటు తర్వత వెనుక కాలితో కృష్ణుని 
తన్నబోయెను. కృష్ణుడు అతి నేర్పుగా తప్పించుకుని, తన్ను తన్నబోయిన కాళ్ళను గట్టిగా పట్టుకొనెను. 
తన చేతులతో రెండు కాళ్ళను బలముగా పట్టుకుని, చంపబోవు ముందు నాగుపామును గరుడపక్షి 
'పైకిత్తినట్టుగా, 'పైకెత్తెను. తన బాహువులతో చక్రమును త్రిప్పినట్టు గిరగిర త్రిప్పి దూరముగా విసరివేసెను 
మారు యోజనముల దూరములో (క్రింద పడెను. కేశి అతి బలవంతుడగుటచే వెంటనే చావలేదు. నోటి 
నుండి రక్తము కారుచుండుటచే నోరంతయూ యెర్రగా నుండెను. తిరిగి కృష్ణుని చంపుటకు మీదకు 
వచ్చుచుండెను. కృష్ణుడు సంతోషముతో నవ్వుచు తన చేతిని వెడల్పుగా విప్పియున్న కేశి నోటిలోనికి 
పోనిచ్చెను. పాము పుట్టలోనికి దూసుకుపోయినట్టుగా, కృష్ణుని చేయి క్రమక్రమముగా పెరుగుచు విజృంభిం 
చెమ కేశికి ఊపిరాడుట కష్టమయ్యెను ఉండి ఉండి గాలి పీల్చుచుండెను. కొన్ని క్షణముల తర్వాత అది 
కూడ అసాధ్యమయ్యెను. విపుల శరీరమును చెమట కప్పెను. కన్నులు తేలవేసెను నిసహాయముగా కాళ్ళను 
అటు నిటు కదుపుచుండెను తుది శ్వాస విడిచి కేశి మరణించెను. అతడట్టు చచ్చిపడియుండగా కేశ నోటి 
నుండి కృష్ణుడు తన చేతిని బయటకు తీసెను. తన్ను చంపుటకై కంసుడు పంపిన రాక్షసులలో బహుశః 
యితడు చివరివాడు కావచ్చునని కృష్ణుడు తనలో తాననుకొనెను. 


196 నారదుడు కృష్ణుని వద్దకు వచు సట 


నారదుడు కృష్ణుని వద్దకు వచ్చి ప్రణామము చేసెను. కృష్ణుని స్తుతించుచు మధురమైన పలుకులు పలికెను. . 
ఆ తర్వాత రహస్యముగా, యీ అవతారములో నిర్వహించవలసిన పాత్రను కృష్ణునికి చెప్పెను. నారదుడు 
యిట్లు పలికెను. '“కృష్ణా! ఓ కృష్ణా! నిరాకారుడవైన నీవు మానవ శ్రేయస్సుకు రూపము ధరించి అవతరించినావు 
నీవు యోగీశ్వరుడవు, లోకమునకు (ప్రభుడవు అన్నియు నీ నివాసములే అన్నియు నీ నుండి జనించి 
నీలో లయమగుచున్నవి కక్టైలలో అగ్ని కనిపించక దాగి యున్నట్టుగా ప్రతిఒక్కరి హృదయములో 
ఈశ్వరుడుగా నివాస మేర్పరచుకుని యున్నావు. నీవు అంతరాత్మవు, మహాపురుషుడవు నీ మాయచేత 
(త్రిగుణములు యేర్పడి అవి యీ లోకమును సృష్టించునట్టు చేయుచున్నావు ఈ లోకమును సృష్టించి, 
పోషించి, లయము గావించుచున్నావు నీవు అనంతమైన సత్యము, పరమాత్మవు ఈ పాప భూమిపై మానవ 
లోకమున దుష్టత్వమును నశింపజేయుటకై జన్మించినావు దైత్యులు యిది వరలో యీ భూమిపై మహారాజు 
లుగా, అసురులుగా, రాక్షసులుగా జన్మించినారు. భూదేవి ఓర్మిని కోల్పోవుటచేత, యీ దైత్యులను 


388 


దశమ స్కంధము - పూర్వ భాగము 


అసురులను నాశనము చేసి, ధర్మము పునరుద్దరించుటకు యీ రూపము ధరించినావు. మానవ లోకములో 
ధర్మము మరుగునపడే ప్రమాదము కలదు. 


“దేవతలు సైతము కేశి సకిలింపులకు భయపడి దూరముగా పారిపోయెడివారు. అటువంటి కేశిని, ఏనుగు 
ఒక పురుగును తన కాలితో నలిపివేసినట్టు సంహరించినావు. చూచు వారలకిది చాల గొప్ప దృశ్యము. 


“ఈ రోజు నుండి రెండు రోజుల తర్వాత నీవు చాణూర ముష్టికులను సంహరింపగలవు. అది చూచి 


సంతోషించుటకై వేచియున్నాను. అటు తర్వాత శంఖ, కాలయవన, ముర, నరకాసురులు నీ చేత వరుసగా 
మరణించగలరు. 


“నీవు స్వర్గమునుండి పారిజాత వృక్షమును యీ భూమి మీదకు తేగలవు అసందర్భమున నీవు ఇంద్రునితో 
పోరుట చూపరుల కింపైన అద్భుత దృశ్యము 


“నీవు అనేక కన్యలను వివాహమాడుట నేను చూచెదను నృగుడు ద్వారక యందు మోక్షము పొందును. 


““అటు తర్వాత శ్యమంతక మణికి సంబంధించిన సంఘటన ఒకటి జరిగి, నీవు సత్యభామను వివాహ 
మాడుదువు 


“నీవు మహాకాలపురము నుండి బాలురను ఆదుకుని రక్షించెదవు 
“అటు పిమ్మట పౌండ్రక వాసుదేవుడు నీతో యుద్దమునకు తలపడును అతనిని నీవు సంహరింపగలవు 
“కాశీ నగరము నీచే భస్మమగును. 


“కొంతకాలము తర్వాత నీ మేన బావలైన పాండవులు రాజసూయ యాగము చేయుదురు. ఆ 
సందర్భములో నీవు శిశుపాలుని సంహరించెదవు 


నీ భక్తులకు, కవులకు ఆనందము చేకూర్చుటకై నీవు ద్వారకా నగరములో నివసించెదవు. 


“కాలమే నీవు భూమాత బరువు తగ్గించి ఆమెను ఆదుకొనుటకు యూ భూమిపై అవతరించితినని 
తెలుసుకొందువు అర్జునునకు రధసారధిగా నుండి, కురు క్షేత్ర సం(గ్రామములో అక్షౌహిణుల కొలది సైన్యము 
నాశనము చేయగలవు. 


'“నిరాకారుడవైన నీవు రూపము ధరించితివి స్వచ్చమైన బుద్ది జ్ఞానము నీవు సత్య స్వరూపుడవు 
నీకు నమస్కరించుచున్నాను నీవు ఈశ్వరుడవు. మాయతో కలిసి యీ విశ్వమును 'మహత్‌' 'అహం' 
తత్త్వములతో సృష్టించినావు. నీ వినోదము కొరకే యీ మానవ రూపము ధరించినావు నీకు నా 
(ప్రణామములు''. 


కృష్ణునకు పదే పదే ప్రణామము లర్పించి, నారదుడు తేలిక పడిన హృదయముతో నిష్క్రమించెను. 


వేచియున్న కాలము అంతము కానున్నది నాటకము మొదలుకానున్నది మరి రెండు రోజులలో యీ 
భూమి కంసుని నుండి విముక్తి పొందనున్నది దానితో గొపు సన్నివేశములు ఆరంభము కానున్నవి కాల 


389 


శ్రీమద్భాగవతము 
గర్భములో అవి వేచి యున్నవి. 


197 అసురులలో చివరివాడైన వ్యోముడు 


ఆవులను మేపుచున్న గోప బాలురు ఆటలాడుట యందు ఆసక్తి కలిగి యుండిరి. 'దొంగాట' వారికి 
మిక్కిలి ప్రీతికరమైన ఆట. కంసుని బలగములో నున్న అసురులలో మిగిలిన వాడు వ్యోముడు. అతడు 
బృందావనమునకు వచ్చి, బాలురాడు ఆటలో పాల్గొనుటకు నిశ్చయించుకునెను. ఆ ఆట చాల తేలికైనది. 
కొంతమంది బాలురు మేకలవలె నిర్భయముగా సంచరించునట్టు నటించగా, మరికొందరు బాలురు దొంగల 
వలె నటించి మేకలను పట్టుకొందురు అలసిపోవునంతవరకు వారు యిట్లు ఆడుచుండిరి. 


వ్యోముడు గోప బాలుని రూపము ధరించి, దొంగలుగా నటించి బాలురతో కలసి, మేకలుగా నటించుచున్న 
బాలుర నొకొక్కరినే వరుసగా దొంగిలించెను వారిని దగ్గరలో నున్న గుహలో బంధించి, ముఖ ద్వారము 
వద్ద పెద్ద రాయిని అడ్డముగా నుంచెను నలుగు రైదుగురు బాలురు మాత్రమే మిగిలిరి. 


ఇట్లు చేయుచున్నదెవరో కృష్ణుడు (గ్రహించి, ఆ(గ్రహము చెందెను. ఎవరైనను తన్నుగాని బలరాముని 
గాని యెదుర్కొనుటకు వచ్చినపుడు చిరునవ్వుతో యెదుటి వారిని లొంగదీసుకొనుచుండెను కొని తన 
స్నేహితులకు గాని భక్తులకు గాని బాధ కలిగించిన వారిపై భయంకరమైన ఆ(గ్రహము చెందెడివాడు. కాళియ 
మర్దన సందర్భమందు, శంఖచూడుడు గోపికల నపహరించినపుడు, మరికొన్ని సందర్భములందు కూడ 
యిక్ల్లే ఆ(గ్రహావిష్ణుడయ్యెను. 


తన మిత్రులను వ్యోముడను అసురుడు అపహరించెనని తెలుసుకుని, సింహము ఉరికినట్టుగా, ఆ 
రాక్షసునిపై ఉరికెను 


వ్యోముడు పేరుకు తగినట్టుగా, తన శరీరమును పెంచెను కాని కృష్ణుని బలమైన పట్టు నుండి 
తప్పించుకొనలేకపోయెను. కృష్ణుడు వ్యోముని మీదికెత్తి దభాలున నేలపై కూలదోసెను. ఇతరులకు హాని 
కలిగించే క్రూర మృగములను వధించినట్టుగా వ్యోముని సంహరించెను. 


అటు తర్వాత అతి కష్టము మీద గోప బాలురను గుహ నుండి బయటకు తీసుకువచ్చి, అందరితో 
కలసి, కృష్ణుడు తిరిగి బృందావనమునకు వెళ్ళెను. 


198 అక్రూరుడు బృందావనము చేరుట 


అక్రూరుడు ఆరోజు రాత్రి నిద్రలేకుండ గడిపెను బలరామకృష్ణులను మరుచటి దినము దర్శించగలనను 
ఉత్సాహము అతనిలో ఉరకలు వేయసాగెను వారి జన్మ రహస్యము అక్రూరునికి తెలియును ఇంతవరకు 


ఆవి రు, మరికొందరును రహస్యముగా నుంచిరి ఇప్పుడు నారదుడు కంసునికి 
ప్రత్యేకముగా చెప్పుటచేత కంసునికి వారి జన్మ రసహ్యము తెలిసెను. మధురా నగర భవిష్యత్తు యెట్టుండగలదో 


390 


దశమ స్కంధము - పూర్వ భాగము 
నవి అక్రూరుడు ఆందోళన చెందెను. కంసుని పన్నాగము ఫలించునా? లేక విఫలమగునా? 


ఉదయముననే అక్రూరుడు బృందావనమునకు బయలుదేరెను. ప్రయాణములో అతని ఆలోచనలు 
కృష్ణునిపై నుండెను. కృష్ణుని చూడవలెనను ఆతురత అధికము కాగా, కాలము నెమ్మదిగా సాగుచున్నట్లు 
తోచెను. గుర్రములు శక్తి కొలది వేగముగా పరుగెత్తుచున్నను, క్షణములు మెల్లమెల్లగా నడచుచున్నట్లు తోచి 
అక్రూరుడు తనలో తాను నవ్వుకొనెను. రథము వెళ్ళుచున్నపుడు వెనుక రేగిన ధూళి గుర్రములు వేగముగా 
పరుగెత్తుచున్న వమటకు నిదర్శనము. గాలి వేగముతో గుర్రములు పరుగెత్తుచున్నను, అక్రూరుని మనస్సు 
అంతకన్న వేగముగా పరుగెత్తు చుండెను. మానసికముగా బృందావన (ప్రదేశమును చేరుకొనెను. తన 


మనోనేత్రముతో అందమైన అన్నదమ్ము లిరువురను, (ప్రకాశించుచున్న వారె వదనములను చూచెను 
అక్రూరుడు తనలో యిట్లు తలచెను 


“పూర్వ జన్మలలో యెంత పుణ్యము ఆర్జించితినో నేనెరుగను భగవంతుని దర్శించు మహద్చాగ్యము 
నాకు లభించినది. పుణ్యమొకకే చాలదు. తీవ్రముగా నేను తపస్సు చేసి యుండవచ్చును లేదు, అది కూడ 
చాలదు. మహాపురుషుడెవరో నన్నను(గ్రహించి కరుణతో నాకీ అదృష్టము (ప్రసాదించినాడు. నా మనస్సు, 
భౌతిక విషయములందు ఇంద్రియ సుఖములందు తగుల్కొని యున్నది మరియు కామ (క్రోధ లోభ మోహ 
మద మత్సార్యములను అరిషడ్వర్గముతో నిండి యున్నాను పాపాత్ముడనైన నేను, కృష్ణ భగవానుని 
చూడబోవుచున్నాను. 


“నీచ జాతిలో పుట్టిన వానికి వేదములను సరిగా నుచ్చరించుట అతి కష్టము మీద గాని సాధ్యము కాదు 
ఇందు విచిత్రమేమియు లేదు. కాలమను నదిలో గడ్డిపోచవలె, నా వంటి అధమ జాతి మానవులు తేలుచుందురు 
కర్మ ఫలితముగా, కోటికొక్కరు మాత్రము భగవంతుని దర్శించు భాగ్యము పొందుదురు ఒక గడ్డిపోచ 
వది ఒడ్డుకు కొట్టుకుని చేరినట్టుగా, అనంతముగా తేలుచు పోవుటకన్న ఆ విధముగా రక్షణ నొందుట 


అదృష్టమే మరి. 


“నా పాపములన్నియు బహుశః కాళనమై యుండవచ్చును, లేకున్న యిదెట్లు సాధ్యము కాగలదు? 
మహర్షులు నిత్యము ధ్యానించు భగవంతుని పాద పద్మములను యీ రాత్రి నా పాపపు చేతులతో స్పృశించగలను 
ఒక విధముగా నాకీ అదృష్టమును కలిగించిన కంసుడు దయామయు డనవచ్చును మంచి శకునములు 
యెదురగుచున్నవి. నా కుడిప్రక్కగా జంతువులు పోవుచున్నవి నవ్వు మోముతో (ప్రకాశించు కృష్ణుని నేను 
చూడగలను ఈ లోకమునకు పాప విముక్తి గావించుటకు నారాయణుడు కృష్ణుని రూపము ధరించెనని 
చెప్పుదురు కృష్ణుడుగా అవతరించిన నారాయణుని కన్నులార యీ రాత్రి గాంచెదను 


“మహాదేవుడు, యితర దేవతలు అవిరామముగా పూజించదరు వారికి అనంతముగా సంపదలొసగెను 
(శ్రీదేవి యెప్పుడును అతని పాదముల వద్దనే కూర్చుని యుండును. సౌభాగ్యమంతయు యొల్లపుడును ఆమె 
సొత్తు. భక్తులు, బుషులు అతని పవిత్ర పాదములు పూజించి బ్రహ్మత్వము పొందిరి భగవంతుని పాద 
పద్మములు గోపాలురతో బృందావన మంతయు సంచరించెను. అతనికి వారి యెడల అపారమైన కరుణ 
గలదు. అతని పవిత్ర పాదములను గోపికలు సేవించి (ప్రేమించిరి నేను, నా పాపపు చేతులతో ఆపాదములను 
స్పృశించెదను. అతడు నన్ననేక విధములుగా అనుగ్రహించును. నేనెంత అదృష్టవంతుడను! ఈ సాయంకాలము 
నకు బృందావనము చేరుకొనగలను తిన్నగా నంద గోపాలుని యింటికి వెళ్ళెదను 


391 


శ్రీమద్భాగవతము 


'' అక్కడకు వెళ్ళిన వెంటనే రధము దిగి ఇంటి లోపలికి వెళ్ళిదను. అచట బలరామకృష్ణులు స్నేహితులు, 
తల్లిదండ్రులతో కలిసి యుండగా జూచెదను. అది చూచి ఆనందించెదను కృష్ణుని పాదములపైబడగా, అతడు 
తన చేయిని నా శిరస్సుపై నుంచి ఆశీర్వదించును. కృష్ణుడు నా యెడల దయ గలిగి యుండును. కంసుడు 
నన్ను పంపి మధురకు వారిని తీసుకురమ్మని చెప్పినప్పటికిని, నేను వచ్చిన కార్యోద్దేశ్యము తెలుసుకున్నప్పటి 
కిని, కృష్ణుడు నన్ను ద్వేషించడు. నేను కంసుడు వదలిన బాణము వంటి వాడను. ప్రధాన కారకుడు కంసుడు. 
ఆ విషయము కృష్ణుడెరిగి నన్ను దయతో చూచును. నువ్వు ముఖముతో నన్ను ఆహ్వానించును మంటలో 
పురుగులు మసి అయినట్లుగా, నా పాపములన్నియు దగ్హమైపోవును. నన్ను లేపి ఆలింగనము చేసుకొనును. 
అతని బలమైన బాహువులు స్పృశించినంతనే నా శరీరము పునీత మగును?" 


ఆ విధముగా కృష్ణుని గురించి తలచుచు శ్వఫల్కుని కుమారుడైన అక్రూరుడు బృందావనము చేరెను. 
అస్తమించుచున్న సూర్యుని కిరణములతో పశ్చిమాకాశము యె(ర్రగా నుండెను అక్రూరుడు, ఉత్సాహము 
" పొంగిపారలుటతో రధములో యిక నిలువలేకపోయెను. రధము దిగి తన చుట్టును ఒకసారి పరికించి చూచెను. 
“ఇది కృష్ణుడు ఉండు (ప్రదేశమన్న మాట! అతడు నిత్యము సంచరించు స్థలము యిదా!'' అట్టు ఆలోచించుచు 
అక్రూరుడు కనులు దించి నేలను జూచెను అతడొక అద్బుత దృశ్యము జూచెను నేలపై విచిత్రమైన 
గుర్తులుండెను. ఇదివరకెన్నడును తానిటువంటిది చూడలేదు. వంగి తీళ్లముగా పరికించి చూచెను. అచట 
నేల అంతయు శంఖ చక్ర చిహ్నములతో నిండి యుండెను ఈ రెండును నారాయణుని పవిత్ర హస్తము 
లందుండును అక్రూరుడు కనులు తిరిగి పడిపోవనుండెను. కృష్ణుని చిన్ని పాదములకు యీ రెండు గుర్తులు 
కలవని, అతడు నడచి వెళ్ళినచోట యీ గుర్తులు పడెనని అక్రూరుడు [గ్రహించెను అదృష్టమునకు చిహ్నము లైన 
అబ్జరేఖ, యవరేఖ, అంకుశరేఖలను నేలపై జూచిన అక్రూరుని నేత్రములు ఆనందాశ్రువులతో నిండెను. 
అక్రూరుడిట్లు తలచెను ''ఇఏ భగవంతుని పాదముల గుర్తులు భగవంతుడు యీ ప్రదేశమున సంచరించుట 
చేత బృందావనము పునీతమైనది ఎంతటి అదృష్టము! ఈ పవిత్ర స్థలమందు నేనెట్టు అడుగు మోపగలను?'' 
(క్రింద నేలపై పడి ధూళిని తలపై జల్లుక్‌ ని కృష్ణుని యింటి వైపుగా దొరలుకొనుచు వెళ్ళెను. ''భగవంతునిచే 
పునీతమైన యీ నేలను నా కాళ్లతో త్రొక్కను'' అని అక్రూరుడు తలపోసెను 


ఇంతలో అడవులకు ఆవులను మేపుటకై వెళ్ళిన బలరామకృష్ణులు తిరిగి వచ్చిరి. అక్రూరుడు దేనిని చూడ 
ఉత్సాహపడుచున్నాడో వారు తెలుసుకుని, అతనికి దర్శనమిచ్చి సంతోషము కలుగజేసిరి బృందావనమునకు 
ప్రయాణము చేయుచున్నంత సేపు కృష్ణ దర్శనము గురించియే అక్రూరుడు తలచుచుండెను. 


అక్రూరుడు నందుని యింటికి వచ్చెను ద్వారము సమీపించి లోపల (ప్రవేశించెను. అన్నదమ్ములిద్దరిని 


చూచి కన్నులకు విందైనట్టుగా అక్రూరుడు భావించెను ఊఈ క్షణము కొరకే అతడింతవరకు తహ తహ 
లాడుచుండెను 


ఇద్దరును ఒకే మాదిరిగా నున్నను వారిలో భేదము కూడ కనుపించెను ఒకరు నీలి వర్లపు పట్టు వస్త్రము 
ధరించగా, రెండవ వారు పసుపు పచ్చని సువర్ల చ్చాయలో నున్న పట్టు వస్త్రమును ధరించిరి. ఒకరు 
చం(్రుని వఖె తెల్లని వర్లములో నుండగా, రెండవవారు నల్లని మబ్బు రంగులో నుండిరి ఇద్దరును యువకులే. 
వారి నేత్రములు అప్పుడే విచ్చిన పద్మముల వలె నుండెను పొడవైన వారి చేతులు మోకాళ్ళకు తగులుచుండెను 


392 


దశమ స్కంధము - పూర్య' భాగము 

అవి చాల అందముగా వర్ణింప నలవి కానివిగా నుండెను. వారి కనుల యందు కరుణ ఉట్టిపడుచున్నట్టుగా 
నుండెను. కనులలో చిరునవ్వు గోచరించుచుండెను. వారి నడక గున్న యేనుగు నడకవలె నుండెను. వారి 
ముఖములో ఉదారతయు, గంభీరతయు స్పష్టముగా కనపడుచుండెను. .వారు మణులతో పొదిగిన బంగారు 
గొలుసులను, అడవి పువ్వులతో కూర్చిన దండలను మెడలో ధరించిరి. వారిని అక్రూరుడు చూచి, యీ 
లోకమునకు మూలకారణమైన పరమ పురుషుని రెండు రూపములని (గ్రహించెను. ధర్మము ప్రతిష్టించి 
మానవులకు శ్రేయస్సు చేకూర్చుటకై రామ, కృష్ణనామములతో మానవ రూపములను భగవంతుడు ధరించెనని 
అక్రూరుడు తెలుసుకొనెను. 


అక్రూరుడు వారిద్దరి పాదములకు ్రణమిలైను. తాను యెచ్చట నుండి వచ్చెనో, తన పేరేమిటో. 
ప్రకటించుటకు మొదలిడెను. కాని అతని కన్నులు అ[శ్రువులతో నిండి, గొంతు గధ్గదమై ఒక విధమైన ఆవేశము ' 
ముంచుకురాగా, నోట మాట రాకుండెను. 


కృష్ణుడు అక్రూరుని లేవనెత్తి అక్రూరు డూహించినట్టుగా, గాఢముగా కౌగిలించుకొనెను. తరువాత 
బలరాముడు కౌగిలించుకొనెను. అక్రూరుని చేతులు తమ చేతులలోనికి తీసుకుని, లోపలి గదిలోనికి తీసుకు 
వెళ్ళిరి. అక్రూరుడు చేతులు కాళ్ళు కడుగుకొనుటకు నీరు తెచ్చి యిచ్చిరి. అటు తరువాత మధుపర్కము, 
అనగా తేనె పెరుగు నెయ్యి చక్కెర నీటితో కలిసిన ఉపాహారమును తెచ్చి యిచ్చిరి. అతిధులను యీ విధముగా 
ఆదరించుట సనాతనముగా వచ్చుచున్న ఆచారము. కొంచెము విశ్రాంతి తీసుకున్న తర్వాత అక్రూరునికి 
పాయసాన్నముతో భోజనము పెట్టిరి. వారు భోజనము చేసిన తర్వాత, బలరాముడు సుగంధపూరితమైన 
పువ్వుల దండలను, కర్పూర నువాసనగల తాంబూలమును అక్రూరుని కిచ్చెను. అతని చేతులకు, వక్షమునకు 
బలరాముడు గందము పూయగా, అక్రూరుడు తబ్బిబ్బుచెందెను. సాక్షాత్తు భగవంతుడు తన్నొక గొప్ప 
అతిథిగా ఆదరించుచున్నాడు. తన్నొక గొప్ప వ్యక్తిగా పరిగణించుచున్నాడు. తనపై కురిపించుచున్న 
మర్యాదలకు తాను అర్హుడుకాడని అక్రూరుడు భావించెను. కాని యిదంతయు అతనికి అత్యంత ఉత్సాహము 
కూడ కలిగించుచుండెను. వారు విశ్రాంతిగా కూర్చుని యుండగా, నందు డిట్టడిగెను. “నీవు దశార్హ 
కుటుంబమునకు చెందిన ఉత్తముడవు. కంసుని సభలో నీవు యెట్లు (బ్రతికి జీవించ గలుగుచున్నావు? నిన్ను 
చూడగా కసాయివాడు మేకను పెంచుచున్నట్టు తోచుచున ది. తన్ను తప్ప యితరులను (పేమించలేనివాడు, 
తన ప్రియ సోదరికి పుట్టిన శిశువులను హత్యగావించిన పాతకుడు అయిన వాని పరిపాలనలో ఉన్నావని తెలిసి, 
నిన్ను అందరును కుశలమేనా యని యెట్లు అడుగగలను?'' 


తరువాత కృష్ణుడు మధురలో నున్న సత్పురుషుల కుశలము వివరముగా అడిగి తెలుసుకొనెను. వారు 
కంసుని నిరంకుశత్వమును యెట్లు భరించగలుగుచున్నారని యడిగెను. తరువాత కృష్ణుడిట్టునెను. “నీవు 
బృందావనము వచ్చుటకు యేదో కారణము ఉండవలెను. ఏదో ప్రయోజనమున్నగాని కంసుడు నిన్ను 
యిక్కడకు పంపడని యెరుగుదును. అదియేమిటో మాకు చెప్పుము””. 


అక్రూరుడు చెప్పమొదలిడెను. దేవకి వివాహ వృత్తాంతము, ఆకాశవాణి పలికిన పలుకులు, అప్పటి నుండి 
కంసుడు యే విధముగా యాదవులను వారి బంధుబలగమును వేధించుచున్నదియు వివరించి చెప్పెను. 
నారదుని రాకను, తమ. అష్టమ పుత్రుని దాచి మోసగించితిరని దేవకీ వసుదేవులను చంపుటకు కంసుడు 
చేసిన ప్రయత్నములను, అట్లు చేయుట వృథా ప్రయాసయని నారదుడు చెప్పుట, మొదట కంసుడు 


393. 


శ్రీమద్భాగవతము 


బలరామకృష్ణులను పట్టి తెచ్చి వారి పీడ వదల్చుకొనుట తన కర్తవ్యమవి, యితరులను ఆ తర్వాత 
చంపవచ్చునని కంనునికి నారదుడు బోధించుట, మున్నగున వన్నియు వివరముగా అక్రూరుడు వివరించెను. 


తరువాత అక్రూరుడిట్లు పలికెను “మీ రిరువురు దేవకి పుత్రులని కంసుని కిపుడు నిశ్చయముగా తెలిసెను. 
మీ యిద్దరి అంతు చూచువరకు కంసువికి మనసు నిలువదు. అతని వద్ద కువలయాపీడమను భయంకరమైన 
ఏమగు కలదు. ఆ ఏనుగు చేత మీ యిద్దరినీ మట్టు పెట్టువలెనని కంసుడు యోచించుచున్నాడు. ఆ ప్రయత్నము 
విఫలమైన యెడల, తన వద్ద నున్న మల్లయుద్దవీరులు మిమ్ము రువురను మల్లయుద్దములో తప్పక చంపగలరను 
నిశ్చయముతో నున్నాడు. స్నేహ పూర్వకముగా మిమ్ములను ఆహ్వానించినట్టు గోచరించుటకు ఒక 
యాగమును యేర్పాటు జేసెను. యాగమను మీషతో మిమ్మిరువురను మధురకు రప్పించుచున్నాడు మీరు 
మధురకు వచ్చి, కంసుడు యేర్చాటు చేసిన మల్ల్ణయుద్దములో పాల్గొని ఆ వీరుల చేతులలో మీరిద్దరును 
చవిపోయినచో (ప్రజలు తన్ను నిందించబోరని కంసుడు ఆశించుచున్నాడు. 


““ధమర్యాగమునకు రావలసినదని నా ద్వారా మీకు ఆహ్వానము పంపించినాడు. నేనొక రాయబారిని. 
నేను దశార్ద కుటుంబమునకు చెందిన వాడనగుటచేత యాదవుల పక్షపాతినని తలచి, నా ద్వారా ఆహ్వానము 
పంపినచో, మీరు సులభముగా మోసపోగలరని కంసుడు అభిప్రాయపడినాడు. 


“నందా! నిన్ను కూడ ధనుర్యాగమునకు రావలెనని కంసుడు కోరినాడు నేను వచ్చిన రథములో యీ 
యువకు లిద్దరను తీసుకువెళ్ళవలసి యున్నది''. బలరామకృష్ణు లిద్దరును చిరునవ్వుతో మధురముగా యిట్లు 
పలికిరి. ''అటులనే కానిమ్ము. మామ కోరిక (ప్రకారము మేము నీతో మధురకు వచ్చెదము''. 


నందుడు, పాలు తదితర వస్తువులు, తన వంటి సామంతులు అర్చించవలసిన అభినందనలు మొదలగునవి 
సీద్దపరచుడవి సేవకుల నాజ్జాపించెను. కంసుని ఆహ్వానమును పురస్కరించుకొని, కొందరు పెద్దలతో 
ఉదయమే బయలుదేరి మధుర వెళ్ళుటకు తగిన యేర్పాటు చేయవలసినదని నందుడు తన సేవకుల 
కాజ్ఞాపించెను. ధనుర్యాగమును గురించి బృందావనములో చాటింపు వేయించి ప్రకటించెను. మధురలో జరుగు 
ధనుర్యాగ ఉత్సవము చూచుటకు రాదలచిన వారు తనతో కలిసి ప్రయాణము చేయవచ్చునని నందుడు 
ప్రకటించెను. 


199 (కూరుడైన అక్రూరుడు! 


ఉదయమే ఒక గోపిక తన యింటిముందు అలవాటు (ప్రకారము కల్టాపి జల్లి ముగ్గుపెట్టుటకు బయటకు 
వచ్చెను. నందుని యింటి ముందు ఒక చిత్రమైన రథమును ఆమె జూచెను ఆమె నీళ్ల చెంబును, ముగ్గు 
గిన్నెను అక్టు వదలి పొరుగిళ్ళకు వెళ్ళి నందుని యింటికి యెవరో వచ్చిరను వార్త నందించెను ఆమె వారితో 
యిట్లనెను “అటువంటి రధమును మనమెవరమును యింతకుముందు చూచియుండలేదు. ఎవరో రాజసొ 
ధము నుండి వచ్చినట్టు తోచుచున్నది. రండి, మనము పోయి చూచెదము'' ఒకొక్కరే బయటకు వచ్చి, 
యేమి జరుగనున్నదోయని నందుని పొరుగింటి నుండి వేచి చూచుచుండిరి. వారిలో కొంచెము ధైర్యముగల 
గోపిక నందుని యింటి దగ్గరగా వెళ్ళి లోపల జరుగుచున్న విషయము చూచెను. ఆమె ఆందోళనతో వెనుకకు 


394 


దశమ స్కంధము - పూర్య' భాగము 

అవి చాల అందముగా వర్ణింప నలవి కానివిగా నుండెను. వారి కనుల యందు కరుణ ఉట్టిపడుచున్నట్టుగా 
నుండెను. కనులలో చిరునవ్వు గోచరించుచుండెను. వారి నడక గున్న యేనుగు నడకవలె నుండెను. వారి 
ముఖములో ఉదారతయు, గంభీరతయు స్పష్టముగా కనపడుచుండెను. .వారు మణులతో పొదిగిన బంగారు 
గొలుసులను, అడవి పువ్వులతో కూర్చిన దండలను మెడలో ధరించిరి. వారిని అక్రూరుడు చూచి, యీ 
లోకమునకు మూలకారణమైన పరమ పురుషుని రెండు రూపములని (గ్రహించెను. ధర్మము ప్రతిష్టించి 
మానవులకు శ్రేయస్సు చేకూర్చుటకై రామ, కృష్ణనామములతో మానవ రూపములను భగవంతుడు ధరించెనని 
అక్రూరుడు తెలుసుకొనెను. 


అక్రూరుడు వారిద్దరి పాదములకు ్రణమిలైను. తాను యెచ్చట నుండి వచ్చెనో, తన పేరేమిటో. 
ప్రకటించుటకు మొదలిడెను. కాని అతని కన్నులు అ[శ్రువులతో నిండి, గొంతు గధ్గదమై ఒక విధమైన ఆవేశము ' 
ముంచుకురాగా, నోట మాట రాకుండెను. 


కృష్ణుడు అక్రూరుని లేవనెత్తి అక్రూరు డూహించినట్టుగా, గాఢముగా కౌగిలించుకొనెను. తరువాత 
బలరాముడు కౌగిలించుకొనెను. అక్రూరుని చేతులు తమ చేతులలోనికి తీసుకుని, లోపలి గదిలోనికి తీసుకు 
వెళ్ళిరి. అక్రూరుడు చేతులు కాళ్ళు కడుగుకొనుటకు నీరు తెచ్చి యిచ్చిరి. అటు తరువాత మధుపర్కము, 
అనగా తేనె పెరుగు నెయ్యి చక్కెర నీటితో కలిసిన ఉపాహారమును తెచ్చి యిచ్చిరి. అతిధులను యీ విధముగా 
ఆదరించుట సనాతనముగా వచ్చుచున్న ఆచారము. కొంచెము విశ్రాంతి తీసుకున్న తర్వాత అక్రూరునికి 
పాయసాన్నముతో భోజనము పెట్టిరి. వారు భోజనము చేసిన తర్వాత, బలరాముడు సుగంధపూరితమైన 
పువ్వుల దండలను, కర్పూర నువాసనగల తాంబూలమును అక్రూరుని కిచ్చెను. అతని చేతులకు, వక్షమునకు 
బలరాముడు గందము పూయగా, అక్రూరుడు తబ్బిబ్బుచెందెను. సాక్షాత్తు భగవంతుడు తన్నొక గొప్ప 
అతిథిగా ఆదరించుచున్నాడు. తన్నొక గొప్ప వ్యక్తిగా పరిగణించుచున్నాడు. తనపై కురిపించుచున్న 
మర్యాదలకు తాను అర్హుడుకాడని అక్రూరుడు భావించెను. కాని యిదంతయు అతనికి అత్యంత ఉత్సాహము 
కూడ కలిగించుచుండెను. వారు విశ్రాంతిగా కూర్చుని యుండగా, నందు డిట్టడిగెను. “నీవు దశార్హ 
కుటుంబమునకు చెందిన ఉత్తముడవు. కంసుని సభలో నీవు యెట్లు (బ్రతికి జీవించ గలుగుచున్నావు? నిన్ను 
చూడగా కసాయివాడు మేకను పెంచుచున్నట్టు తోచుచున ది. తన్ను తప్ప యితరులను (పేమించలేనివాడు, 
తన ప్రియ సోదరికి పుట్టిన శిశువులను హత్యగావించిన పాతకుడు అయిన వాని పరిపాలనలో ఉన్నావని తెలిసి, 
నిన్ను అందరును కుశలమేనా యని యెట్లు అడుగగలను?'' 


తరువాత కృష్ణుడు మధురలో నున్న సత్పురుషుల కుశలము వివరముగా అడిగి తెలుసుకొనెను. వారు 
కంసుని నిరంకుశత్వమును యెట్లు భరించగలుగుచున్నారని యడిగెను. తరువాత కృష్ణుడిట్టునెను. “నీవు 
బృందావనము వచ్చుటకు యేదో కారణము ఉండవలెను. ఏదో ప్రయోజనమున్నగాని కంసుడు నిన్ను 
యిక్కడకు పంపడని యెరుగుదును. అదియేమిటో మాకు చెప్పుము””. 


అక్రూరుడు చెప్పమొదలిడెను. దేవకి వివాహ వృత్తాంతము, ఆకాశవాణి పలికిన పలుకులు, అప్పటి నుండి 
కంసుడు యే విధముగా యాదవులను వారి బంధుబలగమును వేధించుచున్నదియు వివరించి చెప్పెను. 
నారదుని రాకను, తమ. అష్టమ పుత్రుని దాచి మోసగించితిరని దేవకీ వసుదేవులను చంపుటకు కంసుడు 
చేసిన ప్రయత్నములను, అట్లు చేయుట వృథా ప్రయాసయని నారదుడు చెప్పుట, మొదట కంసుడు 


393. 


శ్రీమద్భాగవతము 


బృందావనము నిర్జీవము చెయ్యకుము, మమ్ములను చంపబోకుము. నీవు తప్ప మాకు యెవరును లేరు. 
మమ్ము విడిచి వెళ్లుటకు నీ మనను యెట్లు ఒప్పెను?!' 


వారు అక్రూరుని వైపు తిరిగి పరుషముగా యిట్లు పలుకసాగిరి. ''మాప్రియ కృష్ణుని తీసుకువెళ్ళుటకు 
నీకెంత ధైర్యము? నీకాపేరు యెవరు పెట్టిరి? నీ తీరుకు పేరుకు పొంతన లేదే! క్రూరత్వము మూర్తీభవించిన 
నీకు ఆ పేరెట్టు సార్దకమగును? వీవు మా(్రాణములు తీయుటకు వచ్చిన యముడవు. కృష్ణుడు మమ్ము 
విడచివెళ్ళిన తర్వాత మేము జీవించలేము””. 


కృష్ణుడు వారిని ఓదార్చి, తాను వెళ్ళక తప్పదని వారితో చెప్పెను. తాను వెళ్ళకున్నచో తన తండ్రిని 
రాజు శిక్షించగలడని చెప్పెను. ఎంత దుర్మార్గుడైనప్పటిీకిని రాజు యెడల, తల్లిదండ్రుల యెడల తన 
కర్తవ్యమును నిర్వహించవలసి యున్నదని వారితో పలికెను. విచారించుచున్న గోపికలకు కృష్ణుని పలుకులు 
అనునయము కలిగింపలేకపోయెను 


కృష్ణుడు గోపికలను వదలిపెట్టి తోటి ఆటగాండ్ర దగ్గరకు వెళ్ళెను చిన్నప్పటి నుండి తమ బాల్య 
స్నేహితుడు, తోటి ఆటగాడు అయిన కృష్ణుడు తమను విడిచి పట్టణమునకు వెళ్ళుచున్నాడను ఆలోచన 
వారిని మూగవారిని చేసెను. అయితే తాము కూడ తమ తండ్రులతో మధురా నగరము వెళ్ళగలమను 
ఆశ వారికి కొంత ఊరట కలిగించెను. ఏమో యెవరికి యెరుక, బహుశః కృష్ణుడు తిరిగి తమతో రావచ్చునేమో! 


కృష్ణుడు వారివద్ద సెలవు తీసుకొనెను. తిరిగి తాను బృందావనమునకు, గోవర్లనపర్యత సానువుల వద్దకు, 
యమునానది ఒడ్డుకు, రానని తెలిపిన కృష్ణుని కన్నులు విచారముతో నున్నట్లు గోచరించెను యమునానది 
యిసుక తిన్నెలపై వెన్నెలి రాత్రులందు కృష్ణుని మధుర సంగీతము మరి వినిపించదు చేతిలో కర్రను పట్టుకుని 
ఆవులను అడవులకు కృష్ణుడు తోలుకు వెళ్ళుట యిక జరుగదు గోవులకు వీడ్కోలు చెప్పెను. మరల 
ఒకసారి గోశాలకువెళ్ళి విచారముతో నిలిచియున్న ఆవుల వొకసారి చూచెను వాటి కన్నీళ్లు తుడిచి, తన 
కన్నీళ్లు తుడుచుకుని, తల్లీ యశోద వద్దకు వెళ్ళెను ఆమె పాదముల పైబడి మరొకసారి ఆమె వద్ద సెలవు 
తీసుకొనెను. ఆమె కృష్ణుని అంటి పెట్టుకుని యుండగా, ఆమె చేతుల నుండి నెమ్మదిగా తప్పించుకొనెను. 
బలరాముడు యిదివరకే రథమువైపుకు వెళ్ళెను. అక్రూరుని సహాయముతో రధము యెక్కెను. కృష్ణుని 
బలరాముని (ప్రక్కనే కూర్చొనబెట్టి, అక్రూరుడు రధసారథి ఆసనముపై కూర్చుండి, కొరడా యులిపించెను. 
"తనయందు విశేషమైన భక్తి కలిగి, యిప్పుడు హృదయము పగులునట్టు విలపించుచున్న గోపికలను, 
స్నేహితులను రెప్పవాల్చక కృష్ణుడు చూచుచుండెను. 


నందుడు, యితర గోపాలురు బయలుదేరి వెళ్ళుటకు బండ్లు సిద్దమైనవి వాటిలో మహారాజుకు 


యివ్వవలసిన కానుకలు, యితర సామ (గి పేర్చిరి. మధురకు వారి ప్రయాణము కూడ నెమ్మదిగా (ప్రారంభము . 
కానున్నది. 


కొద్ది క్షణములలో మధురా నగరమునకు కృష్ణుని ప్రయాణము ప్రారంభమైనదని గోపికలు గుర్తించిరి. 
వారిలో వారిట్టనుకొనిరి. '“కృష్ణుని చూడు! అతని హృదయమెంత కరినమో! మనల నిట్లు వదలిపెట్టి అతడెట్టు 
వెళ్ళగల్లెను. భగవంతుడు మనకిపుడు వ్యతిరేకముగా నున్నట్టున్నది, లేకున్న యీ ప్రయాణము యేదో 
ఒక విధముగా ఆగిపోయి ఉండెడిది. అంతేకాకుండ మంచి శకునములు విజయమును సూచించుచున్నవను 


396 


దశమ స్కంధము - వూర్వ భాగము 
చున్నారు. కాని యిది మనకు పరాజయము. రండి, అతడు వెళ్ళకుండ ఆపుదము. పెద్దలు మనలను 
అడ్డుపెట్టుటకు ప్రయత్నించినచో మనము లక్ష్య పెట్టవద్దు". వారు రథము నాపుటకు ప్రయత్నించి విఫలులైరి. 
అక్రూరుడు కొరడా ర్వుళిపించగనే గుర్రములు కదలజాచ్చెను. గోపికలు, బాలురు బిగ్గరగా యేడ్చిరి వారి 
దయనీయమైన యేడ్పులకు ఆకాశము (ప్రతిధ్వనించుచున్నట్టుండెను రథము ముందుకు సాగెను. తన రధము 
వెంట రావద్దని కృష్ణుడు వారికి చేతితో సైగ చేయుచుండెను మాటిమాటికి కృష్ణుడు వెనుకకు చూడగా, 


వారు వెళ్ళవద్దన్నట్టుగా చేతులు జాపిరి. కృష్ణుడు గట్టిగా వారితో, ''నేను త్వరలోనే తిరిగి వచ్చెదను. మీకు 
వార్త పంపించెదను. మీరు విచారముగా ఉండవద్డు''. 


రథము వెళ్ళిన దిక్కుగా వారలు చూచుచు నిలుచుండిరి. క్రమముగా రథము అదృశ్యమగుట చూచిరి. 
తమ కనులను తుడుచుకుని, రధము వెళ్లగా వెనుక రేగిన ధూళి తిరిగి నేలపై స్పిరపడునంత వరకును అక్టు 


చూచుచుండిరి. తరువాత వారికి దూరముగా యేమియు కన్పించకుండెను వారిని విడిచి కృష్ణుడు 
వెళ్ళిపోయెను 


200 అక్రూరుడు గాంచిన దృశ్యము 


రధము వేగముగా సాగెను కొంతవడికి వారు యమునానదీ తీరము చేరిరి బలరామకృష్ణులు రధము 
దిగి నది వద్దకు వెళ్ళిరి ఉదయపు వెలుగులో యమునానది నీలమణి వర్షములో అందముగా ఆకర్షకముగా 
గోచరించుచుండెను అన్నదమ్ము లిద్దరును కొంతసేపు అక్కడనే నిలబడిరి అక్కడ అనేక సంవత్సరములు 
గడపిన ఆలోచనలతో నిమగ్నమై యుండిపోయిరి వారెద్దరును పరమాత్మ ధరించిన రెండు రూపములు 
లోకములో మానవులకు కలుగు అనుభూతులతో నుండు అనుబంధము పర[బ్రహ్మమునకు ఉండదు 
అయినప్పటికిని, వారు ఆ నదిలో ఆచమనము చేసి ప్రాతఃకాల విధులను నెరవేర్చునపుడు వారిని విచారము 
ఆవహించెను మానవరూపము ధరించుటచేత, బహుశః మానవులవలె అనుభూతులు కలిగియుండవచ్చును 
బాల్యములో ఆడుచు పాడుచు నిర్విచారముగ గడపిన దినముల గురించి కొంతసేపు ముచ్చటించుచు అక్కడ 
కొంతసేపు నిలుచుండిరి. ఆరోజులు గతించెనని, బాల్యము తిరిగి రాదని వారికి తెలియును తిరిగి వెళ్ళి 
రథములో కూర్చుండిరి. 


(పాతఃాలవిధులు జరుపుటకు అక్రూరుడు యమునానడికి వెళ్ళెను. సూర్యుడు ఉదయించిన తర్వాత 
యీ విధులు జరుపవలసి యున్నది స్నానము చేయుటకు నదిలో (ప్రవేశించెను గాయత్రీ మంత్రము 
నుచ్చరించుచు నదిలో మునిగెను అంత ఒక విచిత్రము జరిగెను. ఆ నదీ జలములో అన్నదమ్ములు 
బలరామకృష్ణులను చూచి తత్తరపడెను వసుదేవ కుమారులిద్దరును యింతతొందరగా నీటిలోనికి యెట్లు 
' వచ్చిరని తబ్బిబ్బుచెంది, నీటిపైకి వచ్చి దూరముగా నున్న రథమువైపు దృష్టి సారించెను వారిద్దరును ఒకరితో 
నొకరు సంభాషించుచు, గట్టిగా నవ్వుకొనుట జూచెను అక్రూరుడు మరల నీటిలో మునిగెను. అతడిప్పుడు 
వేరొక దృశ్యము గాంచెను, 


వేయి శిరస్ఫులుగల ఆదిశేషుడు చుట్టచుట్టుకొని యుండగా ఆదిశేషునిపై నారాయణుడు పవ్వభించి 


397 


. శ్రీమద్భాగవతము 


యుండుట అక్రూరుడు జూచెను. సనకసనందాది బుషులు, స్వర్గములోని దేవతలు నారాయణుని స్తుతించుట ' 
అక్రూరుడు చూచెను. ఈదృశ్యము చ చూచు భాగ్యము అక్రూరునికి లభించెను. 


ఇంతటి మహద్బాగ్యము కలిగిన అమితానందము చేత అక్రూరునికి నోట మాటరాకుండెను. తాను విన ది 
గుర్తుకు వచ్చెను. నారాయణుడు ఆదిశేషుడు, యీ భూనిమి పట్టీ పీడించుచున్న విష శక్తులను నిర్మూలించు 
టకై వసుదేవుని కుమారులుగా జన్మించిరని వినియుండెను. పరమ పురుషుడైన నారాయణుని అక్రూరుడు, . 
ప్రార్థించెను... 


అతడు ప్రార్దించుచుండగా ఆ దృశ్యము తన కనుల ముందు నుండి చెదరిపోయెను. అక్రూరుని కనులలో . 
ఆశ్చర్యము. ప్రస్ఫుటముగా _ గోచరించుచుండెను. అది చూచి కృష్ణు డిట్టడిగెను. “మహానుభావా! మీ. 
ముఖమందు యేదో విచిత్రభావము గ దరించుచున్నదేలం జ బహుశః యేదైనా నిచిత్రమును జూచితిరా? దయచేసి 
మాకు తెలుపవలెను. మీ వదనములో కనుపించు సంతోషమునకు కారణము తెలుసుకొని మేము కూడ ఆ 
సంతోషములో కొంతభాగము పంచుకుని ఆనందించెదము''. చిలిపిగా చిరునవ్వు నవ్వెను. 


అక్రూరుడిట్టనెను. ''అతి విచిత్రమైన విషయము! ఇది వరకెన్నడును నేనిటువందిటి చూడలేదు! మీ 
ఊహ సరియైనది. నను చూచిన. దృశ్యము నాకనులను తెరపించెను. నేను చూచిన అద్భుత ఆశ్చర్యకర 
విషయము లన్నియు మీలో నున్నవి. నాకు తెలుసును. పరమాత్మ స్వరూపులైన మీరు సాదూన్య మానవునివలె, 
సుఖదుఃఖములకు లోనగు నందరి మానవులవలె, యీభూమిపై సంచరించుచునా ఎరు. ఇది చూచిన తర్వాత, 
యింతకు మించిన న అద్భుతమేదైన నుండగలదా? 'దైవస సరూపునికి నా నమస్కారము”. 


- గొందిని కుమారుడైన అక్రూరుడు ఆ విధముగా పరీకిన తరువాత, గుర్రముల కళ్లైములను పట్టుకుని 
మధురానగ రము దిక్కుగా రథమును తోలుచుండెను, 


' మధురానగరము చేరుసరికి సూర్యుడు పశ్చిమదిక్కునకు వచ్చెను. దారినిపోవు బాటసారులు, అక్రూరుని 
సమక్షములో నున్న ఈ యిరువురు సుందరరూపులను చూచి, కనులను (ప్రక్కకు మరల్చలేకపోయిరి. 
అన్నదమ్ముల అందము వౌరినంతగా ముగ్గులను గావించెను. 


నందుడు అతని సహచరులు అంతకు మునుపే రాజ భవనము చేరుకొనిరి. వారి కుమారుల రాకకై యెదురు 
చూచుచుండిరి. నందుడు విడిసియున్న (ప్రదేశమునకు అక్రూరుడు రథములను తోలుకుని వచ్చెను. తండ్రి 
పాదములకు బలరామకృష్ణులు | నమస్కరించిన తర్వాత అక్రూరుని చేతులను తమ చేతులలోనికి తీసుకొనిరి. 

కృష్ణుడిట్టనెను. ''అక్రూరా! నీ కార్యము పూర్తి అయ్యెను. నీవు నీ న గృహమునకు వెళ్ళి, తర్వాత మహారాజుతో 

ఆజ్జస్రకారము 'యువకుల'" నిద్దరిని తీసుకువచ్చితినని మనవి చేయుము. మేము యిచట కొంతసేపు 
ఉండెదము. తర్వాత మేము నడచి యీ నగరమును. తిలకించెదము. మేము పల్లెటూరి గోశాలల నుంచి 
వచిన ్పెన వారమని జ్ఞప్రియందుంచుకొనుము. ఈ నగర శోభలేవియు మాకు తెలియవు". 


కృష్ణుని కనులలోని ౬ ఒక. క విధమైన. మెరపు 'వనుచున్నవారి "పెదవుల లపై చిరునవ్వు తెప్పించెను. అక్రూరు 
డిట్లునెను. ''ఈ విధముగా నన్ను వదలివేయుట భావ్యము కాదు. సీవులేక నేను మధురలో (ప్రవేశించను. 
దయచేసి మీ అన్నదమ్ములిద్దరును నా గృహమునకు వచ్చి పావనము చేయమని ప్రార్జించుచున్నాను. మీ 


398 


దశమ స్కంధము - పూర్వ భాగము 


పాదధూళి చేత యీ మధురలో నా గృహము పవిత్రస్త్టలము అగునట్టు చేయగోరెదను మీ పాదములను 
అభిషేకింపనిండు ఆ పవిత్రజలము చేత నా పాపకర్మములు పటాపంచలగును, నీ పవిత్రపాదములను 
అభిషేకించి బలిచక్రవర్తి శాశ్వత ఖ్యాతిని పొందెను. మహాదేవుడు గంగానదిని తన జడలలో ధరించినాడు. 
ఆ గంగ తరువాత భూమిమీదకు వచ్చిన (ప్రదేశము పవిత్రమొనర్చి, అనేక వేల సంవత్సరములు పడియున్న 
సగరచ(క్రవర్తి కుమారులను పునీతులను జేసెను. నీ పవిత్ర పాదములను కడిగిన జలమే గంగ, అదే విధముగ, 
నా చేతులతో నీ పాదముల నభిషేకించు భాగ్యము చేకూర్చి మా గృహములో గంగ ప్రవహించునట్లు 
చేయుము”'. 


అక్రూరుని కన్నీరు తుడిచి కృష్ణుడిట్టనెను “నాభక్తులు నా కత్యంత (ప్రియులు వారి (ప్రేమ నాకు 
ముచ్చటగొలుపును వారి కోరికను నేనెప్పుడును నిరాకరించను కాని, అక్రూరా! నాకు (ప్రధానమైన 
కార్యములను ముందు నెరవేర్చనిమ్ము ముందు యీభూమిపై పాపాత్ముడైన కంసుని పీడ విరగడ జేయవలసి 
యున్నది. నా బంధువులైన యాదవులందరికిని సంతోషము కల్గించవలసి యున్నది నా తల్లిదండ్రులను 
మొదటి సారిగా కలుసుకొనవలసి యున్నది. ఆ కార్యములు పూర్తి కాగానే తప్పక నీ గృహమునకు వచ్చి 
నీతో యెక్కువ కాలము గడపెదను కాని యిప్పుడు నీవు నాతో యెక్కువ కాలముండుట భావ్యము కాదు. 
నీవు నగరమునకు వెళ్ళి కంసునితో నీ కప్పగించిన కార్యమును సఫలీకృతము గావించితినని చెప్పుము'' 


బరువైన హృదయముతో అక్రూరుడు వెళ్ళిపోయెను బలరామకృష్ణులు తమ స్నేహితులను తిరిగి 
కలుసుకొనిరి నందుడు యితర పెద్దల అనుజ్ఞ తీసుకుని, వారు నగరమును తిలకించుటకు వెళ్ళిరి. 


201 నుధురానగర వీధులలో బలరామకృష్ణులు 


మధుర అందమైన నగరము (ప్రతి గృహము ద్వారములు అందముగా చెక్కినవి చాల యిండ్ల గోపురములు 
బంగారు వెండి రేకులతో అందముగా తీర్చినవి నల్లని మద్ది కర్రతో అందముగా చేసిన ద్వారములు లోపల 
మెరయుచున్న వెండి, బంగారము, రాగి, కంచు రేకులతో తీర్చిదిద్దినవి 


నగరము చుట్టును లోతైన పెద్ద కందకము గలదు. నగరములో పెక్కు తోటలు పూలచెట్టతో, 
చిగురించుచున్న వృక్షములతో నిండియుండెను. పువ్వుల సువాసనలతో గాలి వీచుచుండెను. ధనవంతులు 
మాత్రమే ఆ గృహములలో యుండుట వారు గమనించిరి. ధనవంతుల జీవన సరళి ప్రస్పుటముగా 
గోచరించుచుండెను అనేక యిండ్లపై మిద్దెలు గలవు ఆ మిద్దెలపై నెమళ్ళు స్వేచ్చగా విహరించుచ్చుండెను. 
పీచ్చుకల కూతలు అంతటను వినిపించుచుండెను. వీధులు చాల వెడల్పుగా నుండెను రోడ్లమీద నీరు 
చిలికించినట్టుండెను పణ్యవీధులలో (ప్రపంచములో ఉత్పత్తి అయే అన్ని వస్తువులు గోచరించుచుండెను 
వి(క్రేతలు పట్టువ,స్త్రములు, వెండి వస్తువులను ఉచ్చైస్వరముతో విక్రయించుచుండిరి అన్నియు వింతగా 
ఆశ్చర్యముగా కన్ఫట్టుచుండెను. బృందావన బాలురు యిష్టము వచ్చిన రీతిగా, యిది వర కెన్నడును 

(= చేత, సంచరించసాగిరి 


399 


శ్రీమద్భాగవతము 


వారు రాజవీధిలో నడచుచుండిరి. అది అన్ని వీధులకన్న బాగుగా వెడల్పుగా నుండెను. రాజసొధమునకు 
వెళ్ళుటకు అదియేదారి.' నగరపౌరులు కొత్తగా వచ్చిన యీ వ్యక్తులను చూసి అచ్చెరువందిరి. వారివైపు 
తేరిపారచూచి, వారిలోవారు యీ యువకు లెవరెవరా యని ఊహించుచుండిరి. వారి మాటలను విననట్టుగా 
బలరామకృష్ణులు సా గిపోవుచుండిరి. అపుటికే నందుని కుమారులైన బలరామకృష్ణులు వచ్చిరన్న వార్త (ప్రాకెను. 
అనేక లీలలు, అద్భుతములు గావించి, అనేకులను అసురులను చంపిన ఆ యువకులు ధనుర్యాగమునకు 
వచ్చిరని వినుటచేత, కొత్తగా కనుపించు ఈ యువకులు నిశ్చయముగా బలరామకృష్ణులేయని (ప్రజలు తలచిరి. 
(స్త్రీలు కిటికీల వద్ద చేరియు, మిద్దెలపై 'కెక్కియు వారి అందమును కనులార గాంచుచుండిరి. ఆ విధముగా 


కథానాయకులైన రామకృష్ణులు, మధురాపుర వీధులలో కోలాహల సంబారముల మధ్య, సింహములవలె 
సంచరించుచుండిరి. . 


ఆ విధముగా నడచి వెళ్ళుచున్న రామకృష్ణులు, వీపుపై బట్టల మూటను మోసుకుని తమవైపుగా 
వచ్చుచున్న చాకలిని చూచిరి. కృష్ణుడు చాకలి వానిని ఆపి మూటలో యేమున్నదో చెప్పమని అడిగెను, 
అతడు కంసుని వస్త్రములను శుభ్రము చేయు చాకలి. మహారాజు ధరించు వస్త్రములను శుభ్రము 
చేయువాడనను గర్వము అతనిలో గలదు. ఆ చాకలి యిట్లనెను. 


“నేను మహారాజు వస్త్రములను శుభ్రపరచు చాకలిని. నేను వస్త్రములను శుభ్రము చేయగా మహారాజా 
సంతోషించును. ఈ మూటలో మహారాజు కంసుడు ధరించు పట్టు వస్త్రము లున్నవి''. 


చిరునవ్వుతో కృష్ణుడిట్లనెను. “చూడు! నీ మూటలో చాల వస్త్రములున్నవి. మేము ధనుర్యాగము 
చూచుటకు వచ్చినాము. తొందరలో మేము మంచి వస్త్రములను తీసుకు రాలేకపోయినాము. నీ మూటలోని 
కొన్ని పట్టు వస్త్రములను మాకు యిమ్ము. అట్లు యిచ్చినందుకు నీవు చింతించనక్కరలేదు. నేను 
అభయమిచ్చుచున్నాను. మాకు కొన్ని వస్త్రము లిమ్ము''. 


చాకలి బిగ్గరగా నవ్వి యిట్లనెను. '*“మీకు చొరవ చాల యెక్కువగా నున్నట్టున్నది! రాజు ధరించు 
వస్త్రములను యిమ్మని అడుగుటకు యెంత ధైర్యము? చూడగా మీరు పల్లెటూరు నుంచి వచ్చినారని 
తెలియుచున్నది. కొండలు, పచ్చిక బయళ్లలో సంచరించుటకు అలవాటు పడినవారు. మీరు ధరించిన ముతక 
వస్త్రములే అందుకు నిదర్శనము. అందుచేతనే, మునుపెన్నడును చూచి యెరుగని నాజూకైన పట్టు 
వస్త్రములు యిమ్మని నన్ను బ్రతిమాలుచున్నారు. నా కాగ్రహము రాక ముందే మీరు యిక్కడ. నుండీ 
తప్పుకొనండి. మీ అనుచిత (ప్రవర్తన చూచి రాజభటులు మిమ్ము కొట్టి శికించగలరు''. తాను పలికిన 
గంభీరమైన పలుకులకు యితరు, లెట్లు స్పందించుచున్నారోయని చాకలివాడు చుట్టును పరికించి చూచెను, 


కృష్ణునికి మిక్కిలి ఆగ్రహము వచ్చెను. చెయ్యి పైకెత్తి చాకలివాని తలపై ఒక ద్రేటు వేసెను. అంతటి 
బలమైన వేటు వేయునని చాకలివాడు ఊహించకుండెను. ఆ వేటుకు తల శరీరము నుండి వేరై క్రిందపడెను. 
చాకలివాని అనుయాయులు భయభభ్రాంతులై అక్కడ నుండి పారిపోయిరి. 


. ప్రశాంతముగా తీరికగా కృష్ణుడు బట్టల మూట విప్పి, తమకు తమ స్నేహితులకు కావలసిన మంచి 
వస్త్రములను యెంచెను. బలరామకృష్ణు లిద్దరు మంచి పట్టు వస్త్రములు ధరించిరి. అటులనే వారి సే ఎహిళులు 
కూడ మంచి మంచి వస్త్రములు ధరించిరి. మిగిలిన వస్త్రములను రాజమార్షముపై వదలివేసి ముందుకు 


400 


దశమ స్కంధము - పూర్వ భాగము 
సాగిపోయిరి. 


ఆ మార్గమున బట్టలు నేయు సాలీడు ఒకడుండెను. అతడు తన విక్రయ కేంద్రము నుండి, రంగురంగుల 
దారములతో అందముగా అంచులు కుట్టిన శాలువలను తీసుకువచ్చి యివ్వగా, బలరామకృష్ణులు సంతోషముతో 
స్వీకరించిరి. కృష్ణుడు అతనికి సంపదల నను[గ్రహించుకే గాక, తన నిజ స్వరూప దర్శన భాగ్యమును 
కలిగించెను. అక్కడ నుండి పువ్వులు వి(క్రయించు వాని వద్దకు వెళ్ళిరి. పువ్వుల వర్తకుడు నందుని కుమారులు 
వచ్చిరని అంతకు మునుపే విని యుండెను. వారు తన పేద యింటికి వచ్చి అనుగ్రహించగలరని కలలో 
కూడ తలచలేదు. అనృదమ్ము లిడ్డరును (ప్రవేశించగనే, పాదములకు నమస్కరించి చేతులు కట్టుకుని 
నిలుచుండెను. ఆ వర్తకు డిట్లనెను. ''మీరు నాపై వర్షించిన అనుగ్రహమునకు నేను యేవిధముగా మీకు 
(ప్రతిఫలము యివ్వగలను. నేనొక సామాన్యుడనైన పువ్వుల వర్తకుడను''. 


తనపై విశేషమైన అభిమానము చూపిన సుదాముడను పూలవర్తకుని యింట కృష్ణుడు కొంతసేపు గడపెను. 
పువ్వుల దండలు ధరించి గందము పూసుకుని తాంబూలము సేవించిన కృష్ణుడు, పువ్వుల వర్తకునిచేత వానిని 
బలరామునకు, యితర స్నేహితులకు నిప్పించిన పిదవ, సుదాముని గృహము విడచి వెళ్ళెను. వెళ్ళునపుడు 
సుదామునితో కృష్ణుడిట్లునెను. '' నీవు నన్ను భగవంతుడనని భావించుచుండుటచేత నీవు యేది కోరిన దానిని 
నీ కను(గహించెదను''. సుదాముడు చిరునవ్వు నవ్వి కృష్ణునితో యిట్లనెను. నిన్ను నీ అందమైన వదనమును 
చూచితిని, (పేమాభిమానము లుట్టిపడు నీ పలుకులను వింటిని. ఇంతకు మించిన కోరికలు యింకేమి 
యుండును? ప్రభూ! నేను కోరునది మీ యెడల నిరంతర భక్తి కలిగియుండుట. అందరు మానవులు, 
అన్ని జీవుల యెడ కరుణాదరములతో వర్తించునట్లు అనుగ్రహింపుము. ఈ లోకములో నేను కోరున వివియే''. 


కృష్ణుడు సుదామునకు అమితమైన సంపదను, కీర్తిని ప్రసాదించెను. సంతోష వదనములతో నవ్వుచు, 
సుదాముని గృహమును వీడి రామకృష్ణులు తమ మిత్రులతో కలిసి వెళ్ళిరి. | 


202 త్రివక్ర (కుబ్జ 


బలరామకృష్ణులు మరల తమ మిత్రులతో కలసి వీధిలో రాజసొధమువైపు నడచుచుండిరి. ఒక (స్తీ 
వారికెదురుగా వచ్చుచుండెను. ఆమె యౌవనవతి, ముఖము అందముగా నుండెను. ఆమె చేతిలో అత్తరు 
గందపు గిన్నెలు కలవు. అత్తరు సువాసన వీధి యంతటను వ్యాపించునంత పరిమళము గలిగియుండెను. 
కృష్ణు డామెను జూచెను. పాపము ఆ (స్త్రీకి గూని కలదు. ఆమె శరీరము నిజముగా మూడు వంకరలతో 
నుండెను. కృష్ణుడు మధురమైన చిరునవ్వు నవ్వి, ఆమె నిట్టుడీగిను. “'నీవు చాల అందముగా నున్నావు. 
నీ వెవరో చెప్పుము. నీ చేతిలో యేమున్నది? నీ చేతిలో నున్న గిన్నెలో అత్తరు ఉన్నట్లు నా కనిపించు 
చున్నది. ఇది ఎవరికొరకు? చెప్పుము. నీకు యిష్టమైనచో దానీని నాకు యివ్వవచ్చును. నాకది కావలెను. 
దానిని నా కిచ్చినట్టయిన నీకు మంచి శుభము కలుగ గలదు. నామాట నమ్ముము''.. 


ఆ (స్త్రీ యిట్లు పలికెను. “నేనొక సైరం(ధ్రిని. నేను రాజసొధములో పనిచేయుదును. నా పేరు త్రివక్ర, 


401 


శ్రీమద్భాగవతము. = 

నీవు చూచుచున్నావు''. అట్లు పలుకుచున్నపుడు ఆమె ముఖమందు విచారముతో కూడిన నవ్వు గోచరించెను. 
ఆమె మరల యిట్లు చెప్పెను. ““అత్తరు గందము చక్కగా మిళితము చేయుట నాకు బాగుగా తెలుసును. 
నేను తయారుచేసిన గందమునే మహారాజు ఉపయోగించును. కాని, మీ యిద్దరిని చూడగా, నేను తయారుచేసిన 
యీ అత్తరు గందమును ఉపయోగించుటకు మీదు మాత్రమే అర్హులనిపించుచున్నది. మీరు అందమైన, 
ఆకర్షణీయులైన యువకులు. మంచి వస్తువులను గుర్తిచుటలో మంచి నిపుణుల వలె నున్నారు. మీ మాటలు, 
చూపులు చిరునవ్వులు యెదుటివారిని ఆకట్టుకొనుచున్నవి. నీవు దయతో చక్కగా మాట్లాడుచున్నావు. 
ఈ అత్తరు గందములను అడిగినందుకు నాకు చాల సంతోషముగా నున్నది. ఇష్టపూర్వకముగా వాటిని మీ 
కిచ్చెదను””. 


ఆమె బలరామకృష్ణులకు అత్తరు గందములను యిచ్చెను. వారిరువురును ఆ సుగంధమును తమ 
' వక్షమునకును, భుజములకును, అరిచేతులకును పూసుకొనుట ఆమె నవ్వుచు గమనించుచుండెను. 


ఆమెకు వెంటనే తగిన ప్రతిఫల మొసగవలెనని కృష్ణుడు నిశ్చయించుకొనెను. ఆమెకు దగ్గరగా వెళ్ళి 
కనులలోకి చూచి చిరునవ్వు నవ్వెను. తరువాత తన రెండు పాదములను ఆమె రెండు పాదములపై నుంచెను. 
కృష్ణుడు, తాను విడచు మధురశ్వాసను ఆమె అనుభవించు నంత దగ్గరగా నిలుచుండి, ఆమె గడ్డము (క్రింద 
చేతి రెండు (వ్రేళ్ళను పెట్టి నెమ్మదిగా పైకెత్తెను. ఆమె మెడను తలను మెల్లగా స్తేరముగా 'పైకెత్తెను. 
చుట్టునున్నవారు ఈ దృశ్యము చూచి ఆశ్చర్యపడిరి. _ 


త్రివ[క్ర (కుబ్బ) కు వంకరలన్నియు పోయెను. ఆమె తిన్నగా పెరుగుచున్న చెట్టువలె నిలుచుండెను. ఆమె 
అవయవములన్నియు పొందికగా సౌష్టవము కలిగి యుండెను. ఆమె చాల అందమైన (స్త్రీ. ఆమె మరల మరల 
తనను తాను చూచుకొనుచుండెను. ఆమె వంకరలు పూర్తిగా నివృత్తి చెందినవని స్పష్టముగా తెలుసుకొనుటకై. 
ఆమె అట్టు చేసెను. కన్నీరు నిండిన కనులతో ఆమె కృష్ణుని పాదములపై బడగా, ఆమెను లేవనెత్తి యిట్టడిగెను. 
“నీకు యింకేమైన కావలయునా?'' అతడట్టు అడుగుచున్నపుడు అతని కనులలో చిరునవ్వు మెరయుట 
ఆమె గమనించెను. ఆమె సిగ్గుతో చీర కొంగును తన '[దేలికి చుట్టుకొనుచు, (క్రిందకు దించిన కనులతో 
తడబడుచు, ముఖమందు ఆనందము ఉట్టిపడగా, యిట్లు పలికెను. “నీవు తప్ప నా కింకేదియు అక్కరలేదని 
నీకు తెలుసును. దగ్గరలోనే యున్న నాయింటికి రావలెను. నన్ను కరుణించి నీ దానిని చేసుకొనుము”. 
బలరాము డిదంతయు చిలిపి చిరునవ్వుతో గమనించుచుండెను. మిత్రులందరును బలరాముని ఆనందములో 
పాలు పంచుకొనుచుండిరి. కృష్ణుడు సంతోషముతో నవ్వి యిట్లనెను. “నీవు చాల అందకత్తెవు. నీవు అడిగినది 
తప్పక యిచ్చెదను. కాని, నీవు వేచి యుండవలెను. నేనొక ముఖ్యకార్యము నిర్వహించవలసి యున్నది. 
అది పూర్తియగువరకు నే వింకేదియు చేయలేను. అప్పటివరకు నా కొరకు వేచి యుండుము" ', 


(త్రివక్రయు యితరులును వారిని తేరిపారి చూచుచుండగా, బలరామకృష్ణులు మిత్రులతో కలిసి ముందుకు 
కదలిపోయిరి.. 


402 


దశమ స్కంధము - పూర్వ భాగము 


203 ధనుర్భంగము 


వారు ధనుస్సు ఉన్న ఆయుధశాల యెక్కడ నున్నదని దారిబోవువారిని అడిగి తెలిసికొనిరి. ఈ ధనుస్సును 
మిషగా పెట్టి బలరామకృష్ణులును మధురకు రప్పించిరి. వారు ఆయుధశాల చేరి అందులో ప్రవేశించిరి. అందు 
మహాగొప్ప ధనుస్సు కలదు. మరుచటి రోజు దానికి పూజ జరుపవలసి యుండును. అది ఒక అందమైన, 
శరీరము గగుర్పొడిచే టటువంటి దృశ్యము. గౌరవపూర్లమైన వదనములతో అన్నదమ్ము లిద్డరును ధనుస్సు 
ముందు నిలుచుండిరి. విలువైన మణులతో పొదిగిన ఆ ధనుస్సు చుట్టును కావలివారు కాపు కాయుచుండిరి. 
అది ఒక ఇంద్రధనుస్సు వలె, రంగురంగులతో శక్తిమంతముగా గోచరించుచుండెను. 


కృష్ణుడు ధనుస్సు వద్దకు వెళ్ళి దాని నెత్తుటకు ప్రయత్నించను. కావలివారు ధనుస్సును ముల్టుకినకుండా 
నిరోధించుటకు ప్రయత్నించిరి. వారి అడ్డంకులను కృష్ణుడు లక్ష్య పెట్టుకుండెను.. యథాలాపముగా (ప్రజలు 
దీనిని గమనించుచుండిరి. కృష్ణుడు యెడమచేతితో ధనుస్సు నెత్తెను. తరువాత నారి బిగించుచు, ధనుస్సును 
వంచుచుండెను. ఇంతలో పిడుగు పడినంత శబ్దము వినవచ్చెను. ధనుస్సు విరిగిపోయి యుండుట ప్రజలందరు 
జూచిరి. 


బ్రహ్మాండమైన శబ్దము విని, యేమి జరిగెనో తెలుసుకొని రమ్మని కంసుడు సేవకులను పంపెను. ఇంతలో 
కావలివారు అన్నదమ్ము లిడ్డరి చుట్టును చేరిరి. ''పట్టుకొనండి! వదలి పెట్టవద్దు! కొట్టండి! పట్టుకుని 
కట్టివేయండి!'' అను కేకలు వినిపించెను. కావలివారు తమ చుట్టు నుండగా, రామకృష్ణులు విరిగిపడియున ఏ 
ధనుస్సు ముక్కలను తీసుకుని, తమ్ముకొట్టుచున్న కావలి వారిని కొట్టుట (ప్రారంభించిరి. 


జరిగిన విషయము తెలుసుకుని కంసుడు, అల్లరి నణచుటకు, తన సనాబలమును పంపెను. "రామకృష్ణులు 
సేనాబలమును మట్టు 3 పెట్టేరి. ఇంత జరిగిన తర్వాత, యేమియు జరుగనట్లుగా, నగర దృశ్యములను చూచుటకై 
తిరిగి వీధులలో తమ నడకను కొనసాగించిరి. 


మధురానగర వాసులు ఈ యువకులు గావించిన అద్భుతచర్యలు జూచి అచ్చెరువందిరి. ఈ వార్త 
కారుచిచ్చువలె నగరమంతటను వ్యాపించెను. (ప్రజలు తమ యిండ్లనుండ, మిద్దైల నుండి' వీధులలోనికి వచ్చి 
అన్నదమ్ము లిడ్డరిని చిరునవ్వులతో అభినందించిరి. ఈ యువకు లిడ్డరును కంసుని నిరంకుశ పరిపాలన 
నుండి తమకు విముక్తి కల్షించగలరని వారి అంతరాత్మలు చెప్పుచుండేను, కాని (ప్రజలు బా హాోటముగా ఆ 
యువకుల పక్షమున రాలేకపోయిరి. కంసుడనగా వారికంతగా భయము. 


బలరామకృష్ణులు అప్పుడే నగరములో సంచలనము సృష్టించిరి. ఇంతలో సూర్యుడు పశ్చిమ దిశకేగెను. 
బలరామకృష్ణులు తమ సహచరులతో కలసి తిరిగి బృందావన వా వాసులందరును విడిసియున్న త్‌ క టవద్దకు 
వచ్చిరి. కాళ్ళుచేతులు కడుగుకుని, పాయసాన న్నము భుజించి నిద్రపోయిరి. 


అటు కంసునికి నిద్రరాకుండెను. రామకృష్ణులు వచ్చిరన్న వార్త తెలిసినది. చాకలి మరణ విషయము 
కూడ తెలిసెను. అందమైన త్రివక్ర వంకరలు పోయినవను అద్భుత విషయమును వినినప ఎటికిని, కంసుని 
మనస్సు ఆ అద్బుత లీలను అంగీకరించ లేకుండెను. అన్నిటి కన్న భయంకరమైన విషయ మేమనగా 
ధనుర్భంగము, రాజుసైన్యము అణగిపోవుట, తెల్లూరగనే తనకేమి కీడు వాటిల్లునో యను భయముతో 


403 


శ్రీమద్భాగవతము 
నుండెను. భయంకరమైన ముప్పు సంభవించు సూచనలు గోచరించుచుండెను. 


స్వప్నమందు గూడ మరణ సూచనలు కంసు డనుభవించి, మిక్కిలి భీతి చెందెను స్వప్నములో 
గాడిదనెక్కి వెళ్ళుచున్నట్లు, విషము (మింగినట్లు, ఎ(ర్రని పువ్వులదండ ధరించినట్లు, నూనె రాసుకుని స్నానము 
చేయుచున్నట్లు, ఎక్కడకో తెలియని గమ్యమునకు తన్ను గొనిపోవు చున్నట్టు గాంచెను ఆందోళన, ఆతురత 
మిళితము కాగా నిద్రనుండి హఠాత్తుగా లేచెను. మరుచటి రోజు ఉదయము గొప్ప ఘోరము జరుగ నున్నదను 
భావము మనసులో మెదలుచుండుటచేత ఆ రాత్రి కంసునికి సరిగా నిద్రపట్టకుండెను యువకు లిద్దరును 
ధనుర్భంగ మొనర్భుట కంసుని భయమును పెంచెను. ఆకాశవాణి మాటలు మనసు నకు జ్ఞప్తికి వచ్చి, అవి 
విజముకానున్న తరుణము వచ్చినదని తలపోసెను, 


“కాని ..'”” అని తనలో తానిట్లనుకొనెను ''మల్లయుద్ద వీరులందు నాకు గట్టీ నమ్మకమున్నది చాణూర 
ముష్టికులు ఆ యువకులను తెలివితక్కువ దద్దమ్మ లుగా (ప్రజలకు చూపగలరు. ఈ వీరుల చేతులలో వారిద్దరు 
మరణించుట నిశ్చయము. బహుశః అంతకు మునుపే కువలయాపీడము (ఏనుగు) చేత చావవచ్చు దాని 
బలమైన అడుగుల బరువునుండి యెవరును తప్పించుకొనలేరు'' ఈ ఆలోచనతో కంసుడు తిరిగి ధైర్యము 
తెచ్చుకుని నిద్రపోవుటకు ప్రయత్నించి విఫలుడయ్యెను. 


204 కువలయూాపీడము హతమారుట 


తూర్పున ఉదయభానుని కిరణములచే ఆకాశము యెర్రగా నుండెను మధురానగరము అందముగా 
అలంకృతమైయుండెను. ధనుస్సు విరిగి యుండుటచే ధనుర్యాగము కేవలమొక ఆడంబరమైన కార్యము 
'ప్రఖ్యాతిపొందిన చాణూర ముష్టిక, సాల్వ, కోసలురు గొప్ప మల్ల యుద్దములో పాల్తొందురని కంసుడు 
చాటించెను. మల్ల యుద్దమునకు ప్రత్యేకమైన రంగస్టలము నేర్చాటు గావించెను ప్రజలు మల్లి యుద్దపు పోటీలు 
తిలకించుటకు తండోపతండములుగా వచ్చిరి. 


ప్రజలు ఆతురతతో వచ్చి (ప్రేక్షకులకు నిర్దేశించిన స్టలమును ఆక్రమించు చుండిరి శంఖ దుందుభులు 
అవిరామముగా (మోగి శబ్దము చేయుచుండెను. ఆ(ప్రదేశమంతయు పువ్వులదండలతో రంగురంగుల తోరణము 
లతో అందముగా అలంకృతమయ్యెను. అంతటను సంతోషముతోనిండిన కోలాహలము గోచరించుచుండెను. 
ఆ (ప్రదేశమున పండుగ వేడుక వాతావరణము అలముకొని యున్నది (ప్రజలు పోటీలను చూచి ఆనందించుటకు 
వచ్చిరి. ఎవ్వరి యందును ఆందోళన యనునది కానవచ్చుటలేదు. ఈ పోటీలు యేర్పాటు చేయుటకు 


వెనుక నున్న దురుద్దేశము --- బృందావనము నుంచి వచ్చిన బలరామకృష్ణులను చంపుట --- ప్రజలకు 
తెలియదు. 


హోరుమను సముద్రఘాష అకస్మాత్తుగా ఆగిపోయినట్టుగా ఒక్కసారి నిశ్శబ్దము ఆవరించెను అనేకులు 
రక్షకభటులు వెంటరాగా కంసుడు వచ్చెను అతడు ఎత్తైన వేదిక పైకెక్కి నిలుచుండగా ప్రజలు హర్షము 
ప్రకటించిరి. కంసుడు దానిని స్వీకరించి తరువాత సింహాసనముపై కూర్చుండెను సామంత ప్రభువులు 


404 


దశమ స్కంధము - పూర్వ భాగము 


ఒకరొకరే వచ్చి తాము తెచ్చిన కానుకలను కంసుని పాదముల వడ్డ నుంచిరి. వారిలో నందుడు కూడ నుండెను 
తాను తెచ్చిన కొనుకలను సమర్పించిన తర్వాత నందుడు తిరిగి తనకు నియమించిన స్టలములో కూర్చుండెను. 
బృందావనము నుండి వచ్చిన నందుని స్నేహితులు నందుని కిరుప్రక్కల కూర్చుండిరి. 


ఇంతలో దుందుభులు (మోగి, మల్ల యుద్దవీరుల రాకను (ప్రకటించగా, వారు ఒకరొక్కరే రంగము 
(ప్రవేశించిరి వారు కంసునకు తలవంచి వినయపూర ,$కముగా నమస్కరించిరి వారు చాణూర ముష్టిక, కూట, 
సాల్వ కోసలురు వారు మిక్కిలి బలశాలురుగ చూపరులకు గోచరించిరి 


ఈలోపుగా బలరామకృష్ణులు వారి తం(డ్రి నందుడు బయలుదేరి వెళ్ళకమునుపే, మధురాపుర వీధులు 
ప్రవేశించిరి శంఖ దుందుభుల శబ్దము విని రాజసొధమునకు చేరువగా యేమి జరుగనున్నదో చూచుటకు 


వెళ్ళిరి. కంసుని యాదేశము ననుసరించి గూఢచారులు రామకృష్ణుల ననుసరించి, వారు వెళ్ళిన చోటుకు 
వెళ్ళుచుండిరి. 


ఈ విషయము రామకృష్ణులకు తెలిసినప్పటికివి తెలియనట్టుగా విచ్చలవిడి సంచరించుచుండిరి. రాజసౌధ 
(ప్రవేశ ద్వారము వద్దకు వచ్చిరి. అచ్చట పెద్ద ఆకారములో నున్న ఏనుగును కృష్ణుడు రామునకు జూపెను 
వారిరువురును కనులతోనే సంభాషించుకొనిరి కృష్ణుడు మావటి వాని వద్దకు వెళ్ళి యిట్లనెను. ''నా మాటలు 
వినుము. ఈ (ప్రవేశ ద్వారము వద్దనున్న ఏనుగు వచ్చువారికి ఆటంకముగా నున్నది (ప్రవేశ ద్వారము 
నుండి దీనిని ప్రక్కకు తొలగింపుము వచ్చువారికి ఆటంకము కలిగింపకుము మేము లోపలికి వెళ్ళి వినోదము 
చూడదలచుచున్నాము''. ఆ అన్నదమ్ములను హతమార్చుట కొరకే ప్రత్యేకముగా నియమితుడైన మావటి 
వాడు యిట్లనెను “'నేను అడ్డు తీయనిచో యేమి చేయుదురు?” 


“వీవు తీయకున్నచో,'' భయంకరమైన స్వరముతో కృష్ణుడు యిట్లు చెప్పెను *'ఏనుగును తొలగింపకు 
న్నచో నిన్ను, నీ యేనుగును యమ సదనమునకు పంపెదము ”' 


మావటి వాని కనులు (క్రోధముతో యె(ర్రబడెను తన అంకుశముతో ఏనుగును ప్రోత్సహించి కృష్ణుని 
వైపు వడిగా నడిపించెను. కృష్ణుడు ఏనుగుతో ఢీకొనునట్టుగా అన్నదమ్ము లిద్దరూ ముందుగా నిశ్చయించుకొ 
నిరి ఏనుగు వడిగా కష్టుని సమీపించి తొండముతో యెత్తి నేలకు కొట్టవలెనని తలచెను. కృష్ణుడు తన 
పిడికిలితో ఒక (వేటు వేయగా, దానివలన కలిగిన బాధకు తొండము నుండి కృష్ణుని వదలిపెక్టైను తరువాత 
కృష్ణుడు కువలయాపీడము నాలుగు కాళ్ళ వెనుక దాగుకొనెను. కృష్ణుడు యెక్కడ నుండెనో ఏనుగు 
గమనించలేకపోయెను చివరకు యెక్కడ దాగినదియు తెలుసుకుని, తిరిగి తొండముతో కృష్ణుని పట్టుకొనెను. 
కాని సర్పము నుండి గరుడుడు తప్పించుకున్నట్టుగా, తొండము పట్టు నుండి జారి కృష్ణుడు తప్పించుకుని, 
ఏనుగు తోకను అదే పనిగా మెలిపెట్టి తిప్పుచుండెను. ఏనుగు చుట్టును ప్రదక్షిణము చేయుట మొదలిడెను, 
కాని కృష్ణుడు దొరకక అటు నిటు తిరుగుచు తప్పించుకొనుచుండెను. ఒకసారి ముందుకు వెళ్ళి తన పిడికిలితో 
(వేటు వేసి, వెంటనే దాని కాళ్ల మధ్య తిరుగుచు, ఆ యేనుగు బొంగరము వలె తిరుగునట్టు జేసెను 
తరువాత ఏనుగు (క్రింద పడిపోయెను దానిని మోసగించుటకు, తాను కూడ (క్రింద పడినట్టు నటించెను. 
ఇదే చంపుటకు అదను అని తలంచి, తన దంతములతో కృష్ణుని గుచ్చుటకు ప్రయత్నించెను 


కృష్ణుడు ఏనుగు దంతము నుండి తప్పించుకొనగా, ఆ దంతములు భూమిలోనికి లోతుగా చొచ్చుకు 


405 


శ్రీమద్భాగవతము 


పోయెను. అతి కష్టము మీద ఏనుగు తన దంతములను బయటకు లొగెను దానివలన బాధచేత, నిస్పృహచేత 
తిరిగి కృష్ణునిపైకి ఏనుగు అఘించెను. అప్పుడు అతి సులభముగా దాని తొండమును పట్టుకుని కృష్ణుడు 
నేలకు కొక్టైను. పడిపోయిన ఏనుగుపైకి సింహము వలె కృష్ణుడు లంఘించి, పిడికిలితో దంతము గిరగిర 
తిప్పి ఊడబెరికెను ఊడబెరికిన దంతముతో కృష్ణుడు మావటి వానిని కొట్టి చంపెను 


అనేకులను అసురులను సునాయాసముగా చంపిన కృష్ణుడు, సామాన్యమైన యీ ఏనుగును చంపుటకు 
దీర్హకాలము తీసుకొనెను చూడవచ్చిన (ప్రేక్షకులకు వినోదము, ఉత్సుకత కలిగించుట కొరకే కృష్ణుడు 
దీర్హకాలము ఏనుగుతో పోరాడి చివరకు చంపెను. అంతేకాక నిరాశ నిండిన ప్రజల హృదయములలో ఆశ 
చిగిర్భి కనులలో తిరిగి వెలుగు కన్చించుటకై కృష్ణుడిట్టు చేసెను కువలయాపీడమును (ఏనుగు) కేవలము 
తన చేతులతో చంపినట్టుగా, కంసుని కూడ చంపగలనని, తప్పక చంపుదునని (పేక్షకులకు తెలియజేయుటకే 
కృష్ణుడీ విధముగా చేసెను (ప్రేక్షకులు ఆనందముతో చప్పట్లు చరిచి కృష్ణుని అభినందించిరి 


చనిపోయిన ఏనుగును వదలిపెట్టి, కృష్ణుడు ఏనుగు దంతమును తన భుజముపై వేసుకొనెను దంతము 
చుట్టు ఉన్న రక్తము కృష్ణునిపై బొట్టు బొట్టుగా పడెను అతని దుస్తులు ధూళితో మాసిపోయెను. రేకులపైనున్న 
వీటి బిందువులతో పద్మము అందము యినుమడించినట్టు, స్వేద బిందువులతో కృష్ణుని వదనము అందముగా 
గోచరించుచుండెను. 


రామకృష్ణులు రాజసౌధము ముందర |ప్రాంగణమునకు, అనగా మల్లయుద్ద (ప్రదర్శన కేర్పాటు చేసిన 
రంగస్లలమునకు దగ్గరగా వచ్చిరి వారిని తేరిపార నిశ్శబ్దముతో (ప్రేక్షకులు చూచుచుండిరి 


వారు వివిధ (ప్రజలకు వివిధ విధములుగా గోచరించిరి. చాణూరాది మల్ల యుద్ద వీరులకు వారిద్షరును 
మూర్తీభవించిన పిడుగు రాళ్ళవలె గోచరించిరి చూచుటకు వచ్చిన (ప్రేక్షకులు వారు ఉత్తమ పురుషులని 
తలపోసిరి. (స్త్రీలు, వారిరువురును మానవ రూపములో నున్న మన్మథులని తలచిరి గోపాలురు వారిలో 
ఒకరుగా తలచి ఉత్సాహముతో పులకించిపోయిరి. దుష్ట్ర రాజులను, దుర్మార్గులను శీక్షించుటకై వచ్చిన వారవి 
భావించిరి. వారి తల్లిదండ్రులకు అమాయకులైన పసి బాలురవలె కన్వించిరి వారిరువురును మృత్యువు 
అవతారములని కంసుడు తలచెను వారి గురించి యేమియు తెలియని అజ్ఞానులు, వారి వారి తెలివితేటల 
మేరకు ఒకొక్క విధముగా తలపోసిరి వారిరువురును సత్య స్వరూపులని యోగులు తలచిరి. వృష్ణులు తమను 
_ రక్షీంచుటకై వచ్చిన దేవతలని భావించిరి 


ఆ విధముగా నవ రసములు - శృంగార, వీర, కరుణ, అద్భుత, హాస్య, భయానక, భీభత్స, రౌద్ర, 
శాంత రసములు - వారిని చూచువారిలో ప్రసృుటమయ్యెను 


205 కంసవధ 
కంసుని బలమైన ఆయుధము కువలయాపీడమను యేనుగు ఆ ఏనుగు యీరోజు ఒక యువకుని చేతిలో 


మడిసినది కృష్ణుడు దగ్గరగా వచ్చి నిలుచుండెను మొదటిసారిగా కంసుడు తన శత్రువును ముఖాముఖి 
చూచెను ఇన్ని రోజులుగా కృష్ణుని గురించి కంసుడు తలచుచు, కలలను గాంచెను తరుచుగా అనేక 


406 


దశమ స్కంధము - పూర్వ భాగము 
భయోత్సాతములు కలిగెను. కాని యింతవరకు కృష్ణుని చూడలేదు. 


కృష్ణుని అందమైన కనులు తన్ను తేరిపార జూచుట దూరము నుండి కంసుడు గమనించెను. అతని 
హృదయము భయముతో నిండెను. బలరామకృష్ణు లిరువురను (ప్రవేశించిన తీరు, వారి అందచందములు 
(పేష్షకులను మం(త్రముగ్రులను గావించెను 


తరువాత నెమ్మదిగా (పేక్షకులలో గుసగుసలు [ప్రారంభమయ్యెను. ఒక (ప్రేక్షకుడు తన (ప్రక్కనున్న వారితో 
యిట్లనెను. ''వీరిరువురును నారాయణుని అవతారములుగా వసుదేవునికి జన్మించినవారు. తన పిల్లలను 
గోకులములో విడిచిరాగా, నందుడు వారిని పెంచి పెద్దవారిని జేసెనని విని యున్నాము"'. 


మరొక (ప్రేక్షకుడు మధ్యలో జోక్యము చేసుకుని యిట్లనెను ''అది యెట్టు సంభవము? వారిలో ఒకరు 
రెండవ వాని కన ఎ పెద్దగా నున్నట్లు కనడుచున్నది. పెద్దవాడు, చిన్నవానికన్న తెల్లగా నున్నాడు 
వారిరువురను ఒకేసారి గోకులమునకు యెట్లు కొనిపోయిరి. నీవు అన్నియు తెలిసిన వానివలె మాట్టాడుచున్నా 
వు” 


మొదటి (పేక్షకుడు యీ వాదము అంగీకరించుట కిష్టపడక యిట్లనెను ''పెడ్డ్దవాని గురించి నా అంచనా 
తప్పు అయితే కావచ్చు. కాని యిరువురిలో చిన్నవాడు, నల్లనివాడు, తలలో నెమలి ఫించము ధరించినవాడు, 
యిప్పుడు కువలయాపీడమును చంపినవాడు దేవకికి జన్మించెను. పుట్టిన వెంటనే శిశువును గోకులమునకు 
తీసుకుపోయిరి, లేకున్నచో మన మహారాజు చంపియుండెడివాడు' ' 


మరొక (పేక్షకుడు యీ సంభాషణలో కల్పించుకుని యిట్లు పలికెను ''అది నిజము కావచ్చు ఈ 
కృష్ణుడు శిశువుగా నున్నపుడు పూతనను, తరువాత శకటాసురుని చంపెను అనేకమంది అసురులను 
చంపియున్నాడు తానొక్కడే వీరందరిని చంపినట్టు విన్నాను ఈయన చెప్పినట్లు కృష్ణుడు అవతారపురుషుడే 
అయి ఉండవచ్చును. బహుశః మన కష్టములు యిక సమసిపోవచ్చును చూచెదము గాక'' 


వారట్టు మాట్లాడుచుండగా, దుందుభు లొక్కసారిగా (మోగెను. అందరి దృష్ట మల్ల యుద్దము జరుగు 
స్టలముపై ప్రసరించెను. చాణూరుడు కొత్తగా వచ్చిన ఇరువురు యువకులను పిలుచుచుండెను. చాణూరుడు 
వారితో యిట్లనెను “' మీరిద్దరు మిక్కిలి బల ధైర్య సాహసవంతులనియు, మానవాతీతమైన కృత్యములనేకములు 
చేసినారనియు మేము వినియున్నాము భోజులకు (ప్రభువైన మా మహారాజు మిమ్ములను మీ బృందావన 
ప్రజలను యీ పండుగ వేడుకలలో పాల్గొనుటకు మధురకు ఆహ్వానించెను వేడుకలలో యీ మల్ల యుద్ద 
మొకటి. మల్ల యుద్దములో మీ ప్రావీణ్యము గాంచవలెనని మా మహారాజు ఉవ్విళ్లూరుచున్నాడు. మీరు 
మహారాజు ఆజ్ఞను పాటించవలెను మీరు మహారాజు సామంతుని కుమారులు, రాజాజ్ఞను శిరసావహించి యీ 
మల్ల యుద్దమునకు రండు, మీ మల్ల యుద్ద ప్రావీణ్యమును గురించి మేము వినిన వార్తలు యెంతవరకు 
నిజమో కన్నులార చూచెదము'”'. 


వారి కోరికను తీర్చుటకు కృష్ణుడు సంతోషముతో యెదురు చూచుచుండెను. కాని అతి వినయముతో 
కృష్ణుడిట్టు పలికెను ''మేము పల్లెటూరు నుంచి వచ్చిన వారము మాకు నగరవాసుల లౌక్యము తెలియదు. 


407 


శ్రీమద్భాగవతము 
మీ వలెనే మాకును భోజుల (ప్రభువు కోర్కెను తీర్చవలెనని యున్నది ఇట్టి అవకాశము మాకు కల్పించినందుకు 
ధన్యులము కాని మేము చాల చిన్నవారము, యువకులము. ఆకారములో మీ అందరికన్న అల్వులము. 
సమానుల మధ్య పోరు జరిగినచో నది సవ్యముగా నుండును. మా వయస్సుకు, ఆకారమునకు తగిన వారితో 
పోరు సలుపు యేర్పాటు చేయుడు. మీరు అతి శక్తిమంతులు. మీవంటి బలశాలురు యేదో కొద్దిపాటి బలముగల 
మాతో తలపడుట సవ్యము కాదు. అది మీకు అపకీర్తి తెచ్చిపెట్టును. అట్టు జరుగకూడదవి మా కోరిక''. 


చాణూరునకు కృష్ణుని మాటలు నచ్చకుండెను. అతడిట్లునెను. “ఇక వీ మాటలు కట్టిపెట్టుము. ఒక 
క్షణము క్రిందట వేయి యేనుగుల బలము కలిగిన కువలయాపీడమును హతము గావించితివి. నీవు పసివాడవు 
కాదు, మీరిరువురును మాతో పోరుట అపసవ్యముగా మేము యెంచుట లేదు. నీవు నాతో పోరుము ముష్టికుడు, 
నీ అన్న బలరామునితో పోరగలడు”' 


“' అటులనే కానిండు'' అని కృష్ణుడు పలికెను అన్నదమ్ము లిద్దరును రంగమందు ప్రవేశించిరి. చాణూరుడు 
కృష్ణుని కెదురుగా, ముష్టికుడు బలరాముని కెదరుగా వచ్చి నిలుచుండీరి మల్ల యుద్దము (ప్రారంభమయ్యెను. 
ఈ పోరు అపసవ్యమని చూచువారి కందరకును సులభముగా గోచరించెను. ముఖ్యముగా (స్త్రీలు యువకులైన 
బలరామకృష్ణులపై (పేమ సానుభూతి కలిగి, యీ పసివా రిద్దరును భయంకర వీరులైన చాణూర ముష్టికుల 
చేతులలో తప్పక మరణించగలరని ఆవేదన చెందిరి. వారిలో వారిట్లనుకొనిరి. ''ఏమిటీ అన్యాయము! ఇద్దరు 
అసమానుల మధ్య పోరు యేమి సవ్యము! దీనిని ఆపుజేయుట మహారాజు కర్తవ్యము, కనీసము రాజ సభలోని 
తెలివిగల మంత్రులు దీనిని ఆపుజేయుట ఉచితముగా నుండును కాని వారు మాట్లాడక యూరకున్నారు. 
ఏమి దౌర్భాగ్యస్టితి!'' 


ఒకామె యిట్లనెను. ''మల్ల యుద్ద వీరుల బలము చూడు! ఒక (ప్రక్క ముదిరిన కఠినమైన చాణూరుని 
వక్షమును చూడుడు, మరొక (ప్రక్క మృదువైన లేత అవయములు గల కృష్ణుని చూడుము ఒకరు పర్వతము 


వలె, రెండవ వారు ఆ పర్వతముపై ప్రాకు లత వలె నున్నారు ఈ మహారాజు సభలో అధర్మము స్పష్టముగా 
తాండవించుచున్నది' ' 


మహారాజానకు మిక్కిలి భయపడు మధురా నగరవాసులు తమ నిరసనను వ్యక్తురచలేకపోయిరి. వారి 
అభి ప్రాయములను నెమ్మదిగా గుసగుసలుగా వెలిబుచ్చుచుండిరి మహారాజు గూఢ 1 కిరి, 


కృష్ణుడు చాణూరునితో పోరుచుండెను. కొంత సేపయిన తర్వాత యిక చంపవలెనని కృష్ణుడు నిశ్చయించు 
కొనెను. కృష్ణుడు చుట్టును కలయ జూచెను. (స్త్రీలు తన అపజయమునకు, కాదు కలుగబోవు మరణమునకు 
విచారించుచున్నట్టు కనుగొనెను కంసునికి తమపైనున్న ద్వేషము నెరిగియుండుటచేత, నందుడు, తదితర 
గోపాలురు ఆందోళన పడుచుండుట కృష్ణుడు గమనించెను ''తండ్రీ! మీరేమియు ఆందోళన చెందవద్దు'' 
అనునట్టుగా వారివైపు కృష్ణుడు జూచెను 


మల్లయుద్దము కొనసాగుచుండెను. ఒక్కసారిగా పోరు తీరు మారినట్టుగా చాణూరునకు తోచెను. 
ముష్టికునకు కూడ అట్లే తోచెను. వరుసగా పిడికిలి దెబ్బలు చాణూరునిపై వర్షింపగా, ఆ దెబ్బల ధాటికి 


శీర 


 చాణూరుడు భరించలేకపోయెను. శరీరము వెయ్యి ముక్కలయినట్టు అనిపించెను. చాణూరుడు కొద్ది 
దూరముగా వెళ్ళి, అకస్మాత్తుగా (గ్రద్ద తన్నుకుపోవుటకు వచ్చినట్టుగా, కృష్ణునిపై బడి వక్ష స్టలముపై గట్టిగా 
కొక్టను. కృష్ణుడు అదియేమియు పట్టునట్లుగా, తన చేతితో చాణూరుని పట్టుకుని పైకెత్తి గిరగిర త్రిప్పి 
నేలకు కొట్టును, అదే సమయములో ముష్టికుడు నేలపై గూలి రక్తము కక్కుకుని పడియుండుట (పేశ్షకులు 
చూచిరి. మల్ల యుద్ద వీరు లిద్దరు చనిపోయిరని వారు తెలుసుకొనిరి. 


తరువాత బలరాముడు కూటుడు అను వీరునితో పోరాడి సునాయాసముగా చంపెను. అప్పటికే కృష్ణుడు 
సొల్వుని చంపివేసి, కోసలుని రెందు ముక్కలుగా చీల్చి అతి తేలికగా వధించెను. తదితర మల్ల యుద్ద వీరులు 
రంగస్టలము విడిచి పారిపోయిరి. బలరామకృష్ణుల మిత్రులు గోపబాలకులు పరుగు పరుగున రంగస్థలము 
వద్దకు వచ్చి ఆనందముతో సంగీతమున కనుగుణముగా నాట్యము చేయ మొదలిడిరి. (ప్రేక్షకులు కూడ 
వారితో కలిసి అత్యంత ఉత్సాహముతో పాల్లోనిరి. తిరిగి పండుగ వేడుక వాతావరణము ఆ ప్రదేశము 
.నావరించెను. కంసుడు తప్ప అందరు సంతోషముగా నుండిరి. తన పన్నాగము లన్నియు విఫలమయ్యెనని 
కంసుడు కనుగొనెను. తనకున్న బలమైన కువలయాపీడము ( ఏనుగు) గతించినది. ఏ మల్ల యుద్ద వీరులపై 
తాను ఆధారపడినాడో వారు యీ బృందావన 'ముష్కురు'ల చేత హతమారిపోయిరి. 


కంసుడు లేచి నిలబడి సంగీతము నాపుజేయమని సంజ్ఞచేసెను. ఆకస్మాత్తుగా అచ్చట నిశ్శబ్ద మావరించెను. 
మిక్కిలి (కోధపూరిత స్వరముతో కంసు డిట్టనెను. ''వసుదేవుని పుత్రులైన యీ దుర్మార్గులను తొందరగా 
తరిమివేయండి. గోపాలు రందరి సంపదను ప్వాధీనము చేసుకొనండి. నందుని పట్టుకుని అతని చేతులను, 
కాళ్ళను యినుప గొలుసులతో బిగించండి. జీవితాంతము వరకు కారాగాఠములో బంధించండి. నన్ను 
మోసగించిన వసుదేవుని ప్రాణములు తీయుటకు అన్ని యేర్పాట్టు గావించండి. నా శత్రువులతో చేరిన నా 
తండ్రి ఉ(గసేనుని ప్రాణములు కూడ తీయండి”. 


కంసుడు అనుచితమైన, అపవిత్రమగు మాటలను కొనసాగించుచుండగా, కృష్ణుడు యిక భరించలేక 
పోయెను. కంసుడు నిలుచుండి యున్న వేదిక మీదకు వడివడిగా మెట్లకి సింహాసనము సమీపించి కంసుడు 
నిలిచియున్న (ప్రదేశమునకు దూసుకు వచ్చెను. దగ్గరగా వచ్చిన కృష్ణుని జూచి కంసుడు భయపడి, ఒకటి 
రెండడుగులు వెనుకకు వేసి ఒర నుండి కత్తిని దూసెను. కత్తిని రుళిపించుచు కంసుడు కృష్ణునిపై కెగబడెను. 
గరుడుడు నాగుపామును పట్టుకున్నట్టు, కృష్ణుడు కంసుని పట్టుకొనెను. కంసుని కిరీటము (క్రిందపడిపోయెను. 
కంసుని జుట్టు పట్టుకుని అచ్చట నుండి కృష్ణుడు వానిని నేలపై త్రోసి, అతని మీదకు గెంతెను. రెండు 
చేతులతో కంసుని మెడ నులిమి ప్రాణములు తీసెను. కంసుని శరీరమును నేలపైకి యీడ్చెను. ఈ దృశ్యము 
గాంచిన (పేక్షకులలో విపరీతమైన కోలాహలము చెలరేగెను. 


కంసుడు, కృష్ణుని వలన భయముతో యెప్పుడును కృష్ణుని తలంచు చుండెను. భోజనము చేయునపుడు, 
_ తాగుచున్నపుడు, మాట్టాడునపుడు, నడచుచున్నపుడు, వేయేల శ్వాస పీల్చునపుడుగూడ కృష్ణుని తలచు 
చుండెను. అందుచే, కంసుడు మరణించిన తర్వాత భగవంతు డతనికి సారూప్య స్పితి కలుగునట్టు జేసెను 


. భగవంతుని పాదములు చేరుటకు అనేక యోగములు నిర్ణిష్టమైనవి. వానిలో సంభ్రమ యోగ మనునది 
“ఒకటి, అనగా భగవంతుని దే షించుచు, నిత్యమును భగవంతుని తలచుటచేత భగవర్ష్యేషులు గూడ చివరకు 


409 


శ్రీమద్భాగవతము 
భగవంతుని చేరగలరు. హిరణ్యకశిపుడు కూడ సంభ్రమ యోగము ద్వారా భగవంతుని చేరగల్లెను. 


కంసువికి యెనిమిది మంది సోదరులు. వారు కంకుడు, న్య(గోధకుడు మొదలైనవారు ఆరుగురు తమ 
సోదరుని చంపినందుకు వారు కినుక వహించి కృష్ణునిపై కలియబడబజాచ్చిరి. బలరాముడు వారి నడ్డగించెను. 
దగ్గరలో పడియున్న యినుప దుక్క నొకదానిని తీసుకుని, దానితో వారి నందరినీ కొన్ని క్షణములలో 
నాశనము చేసెను తరువాత స్వర్గము నుండి మంజుల సంగీత నాదము వినిపించెను దేవతలు బలరామక్పస్ణుల పై 
పుష్ప వర్షము కురిపించిరి. ఆశ్చర్యము, అద్భుతము మిళితమైన సంతోషముతో మధురాపురవాసులకు 
వోటమాట రాకుండెను. తమ కష్టములు తీరినవని, యిక కంసుని నిరంకుశ పరిపాలన వలన యిబ్బందు 
లేవియు నుండవని వారు నమ్మలేకపోయిరి వారు అటు నిటు తిరుగుచుండిరి. ఎక్కడ చూచినను వారికి 
అయోమయ స్లితి గోచరించుచుండెను. ఆ (ప్రదేశమునకు రాక, యింటి వద్దనే యుండిపోయినవారు, తమ 
జీవితములో అతి ముఖ్యమైన సంఘటనను జూచు భాగ్యము కోల్పోయినామని విచారించిరి. బలరామకృష్ణులను 
చూచుటకు వారు పరుగెత్తి వచ్చిరి. 


ఇప్పుడొక విచార దృశ్యము కృష్ణుని కెదురయ్యెను కంసుని భార్యలు ఆవేదనతో రోదించుచుండగా, 
కృష్ణుడు వారి ననునయించి, ఉపశమింపజేయవలసి వచ్చెను. కంసుడు యిన్ని సంవత్సరములుగా చేయుచున్న 
దుష్ట కార్యములను అరికట్టి మానవ శ్రేయస్సు కొరకు కంసుని చంపవలసి వచ్చినదని మృదువుగా సరళమైన 
భాషలో వారికి నచ్చజెప్పి ఓదార్చేను. అయితే కంసుని భార్యలకీ విషయము తెలిసినదే అతని నిరంకుశ 
చర్యలలో వారికేమాత్రము భాగము లేకపోయినప్పటికిని, అతనికి భార్యలగుటచేత యీ దుఃఖము ననుభవింపవ 
అసి వచ్చెను. తన మాటలు వారి దుఃఖమును నివారించి ఉపశమనము కల్షింపలేవని కృష్ణునకు తెలియును 
కావి యిట్లు జరుగవలసి యుండెను. కంసుని భార్యలు, విధేయులైన సేవకులు కొందరు మాత్రము దుఃఖములో 
యుండిరి మధురాపుర ప్రజలందరును ఆనందము, సంతోషము, స్వేచ్చ, నిర్భయము అనుభవించిరి. మధుర 
అంతయు సుఖముగా నుండెను. 


206 బలరానముకృష్ణులు తల్లిదం(డ్రులను కలుసుకినుటు 


అనేక సంవత్సరములుగా కారాగారములో (మగ్గుచున్న తమ తల్లిదండ్రులను జూచుటకై బలరామకృష్ణులు 
కారాగారమునకు వెళ్ళిరి. అప్పుడే దేవకీ వసుదేవులు రాజసొధములో జరిగిన అత్యద్భుత సంఘటనలను 
వివి, తమ పుత్రుల రాకకై యెదురు చూచుచుండిరి. చివరకు, చిట్టచివరకు తమ పుత్రులను చూడబోవుచు 
న్నారు. ఆ బాలురెట్టుందురో వారికి తెలియదు. బృందావనవాసులు రహస్యముగా వారికి చెప్పిన విషయములు 
తప్ప ఆ బాలుర సంగతి వారికేమియు తెలియదు. ఇప్పుడా బాలురను ప్రత్యక్షముగా చూడబోవుచున్నారు! 


బలరామకృష్ణులు తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిరి అశ్రువులు వర్షించుచున్న కనులతో తండ్రి కాళ్ళను 
బంధించిన సంకెళ్ళను తీసివేసిరి. సంకెళ్ల మూలముగా తండ్రి కాళ్ళమీద మచ్చలు యేర్చడెను. కారాగారము 
నుండి తల్లిదండ్రులను బయటకు తీసుకువచ్చి, వారి పాదములపై తమ తలలు మోపి నమస్కరించిరి దేవకీ 
వసుదేవులకు, వారి పుత్రులు నారాయణుని అవతారములని తెలియుటచేత, నారాయణుడే తమకు నమస్కరిం 


410 


దశమ స్కంధము - పూర్వ భాగము 


చుట గమనించి యేవిధముగా (ప్రతిస్పందించవలెనో తెలియక ఇరకాటపు పరిస్థితిలో నుండిరి. ఒక క్షణము 
సంకోచించి, తర్వాత పుత్రులను లేవనెత్తి గాఢముగా కౌగిలించుకొనిరి, 


= తమ దివ్యత్వమును తల్లిదండ్రులు యెరిగి యున్నంతవరకు, అందరి తల్లిదండ్రువలె సహజముగా తమతో 
వర్తించలేరని కృష్ణుడు (గ్రహించెను కృష్ణుడు తనలో తానిట్లు అనుకొనెను. ''పాపము, ఈ దురదృష్టవంతు 
లీరువురకు తల్లిదం[డ్రులుగా మసలుట యెన్నడును తెలియదు. పుట్టిన (ప్రతి శిశువును వారు కోల్పోయిరి. 
నేను జన్మించినపుడు, నా మూలముగా వారికి పుట్టిన శిశువు నారాయణుడేనని తెలిసినది. ఆ జ్ఞానము యిప్పటికీ 
వారి మనసులలో నిలిచి యున్నది. ఈ మధ్య నేను గావించిన కృత్యములు వారిలో నా యందుగల దివ్యత్వ 
భావమును బలపరచినవి నేను భగవంతుడననే విశ్వాసము వారిలో యిప్పుడు దృఢముగా స్తిరపడెను. నిత్య 
సత్యమును అతి తేలికగా (గ్రహింపగలిగిన ఉదాత్తజీవులు. కాబట్టి వారినుండి మేము సహజమైన తల్లిదండ్రుల 
(ప్రేమను పొందలేము. భక్తులకు భగవంతునిపై గల (ప్రేమ, తల్లిదండ్రులకు తమ పిల్లలపైనున్న (ప్రేమకు 
సాటిరాదు. బృందావనములో నుండగా యశోదా నందులు తల్లిదండ్రులుగా వాత్సల్యము చూపిరి. వీరిరువు 


రికి, భక్తులవలెగాక, తల్లిదండ్రువలె (పేమించవలసినదని నేను బలరాముడు బోధించి, వారి మనస్సుకు ఊరట 
కల్లించుట సవ్యముగా నుండగలదు'' 


కృష్ణుడు, తన మాయను వారిపై (ప్రసరింపజేసి వారు మాయకు '్రభావితులు కాగా, వారితో నిట్టనెను. 
“ఇంతకాలము మేము నిజముగా దురదృష్టవంతులము. ఈ దుర్మార్గుని (కంసుని) మూలముగా మా 
పసితనమందు మీరు దూరముగా నుండవలసి వచ్చెను. పసి పాపలుగా మేము చేసిన చేష్టలు, ఆడిన మాటలు 
చూచి విని ఆనందించు భాగ్యము మీకు కరవయ్యెను. సామాన్య స్త్రీ పురుషులకు లభించు అదృష్టము, ఎనిమిది 
మంది పుత్రులను కనినప్పటిీకిని, మీకు లభింపకుండెను. ఇది చాల విచారకరవిషయము. మా మట్టుకు మేము 
తల్లిదండ్రులు పెంచి పోషించు అదృష్టమునకు నోచుకోలేకపోతిమి. విధి వైపరీత్యముచేత, యింత కాలము 
మేము మీకు సేవ చేసి తల్లిదండ్రుల బుణము తీర్చుకొనలేకపోతిమి తల్లిదండ్రులకు వృద్దాప్యములో పుత్రులు 
సేవచేసి వారి బుణము తీర్చుకొనవలెనని శాస్త్రములు తెలుపుచున్నవి. తల్లిదండ్రులను, భార్యాపుత్రులను, 


గురువును, యింకెవరినైనను కష్ట కాలములో ఆదుకోలేని పుత్రుడు జీవించియున్నను మృతునితో సమానమని 
చెప్పుదురు 


“ఇన్ని సంవత్సరములుగామీకు సేవచేయు అవకాశము యెన్నడును కలుగలేదు. కాలమంతయు వృథా 
అయినది. అందుకు పరిహారముగా యిప్పుడు మీకు రాత్రింబవళ్లు సేవ చేయు గౌరవము మాకు దక్కనిండు''. 


మాయ మూార్తీభవించివ కృష్ణుని మాటలు విని వృద్ద దంపతులు, మాయచే (ప్రభావితులై, వారి పుత్రులు 
దివ్య పురుషులన్న విషయము మరచి, సామాన్య బాలురవి తలచి వారితో మాట్లాడసాగిరి. కొంత కాలము 
క్రిందట వారిని దివ్యపురుషులుగా భావించిన విషయము మరచిపోయిరి. పుత్రులను తమ ఒడిలో కూర్చుండ 
పెట్టుకుని, చెమ్మగిల్లిన కళ్ళతో (ప్రేమగా వారిని నిమిరిరి. 


అటు తర్వాత వృద్ద మహారాజు ఉగ్రసేనుడు చెరనున్న కారాగారమునకు వెళ్ళిరి. కృష్ణుడు ఉ(గ్రసేమని 
కారాగారము నుండి విడిపించి, తిరిగి మహారాజు పదవిని చేబట్టుమని అర్జించెను వృద్దుడైన ఉ(గ్రసేనుడు 
యిట్లనెను “నేను ముసలివాడను. నాకు రాజ్యమును పాలించుట యందు ఆసక్తి లేదు నీవు యువకుడవు, 
శత్రువును హతమార్చిన వారు రాజ్యము చేబట్టుట ధర్మము”. కృష్ణుడు అత్యంత వినయముగా నిట్లు పలికెను. 


411 


శ్రీమద్భాగవతము 
“మన పూర్వుడైన యయాతి శాపమును నీవు మరచినట్టున్నావు. యాదశ్చలెవరును సింహాసన మధిష్టించుటకు 


అర్హులు కారు. నేను బలరాముడు నీ పక్షమున నుండగలము. నీవు రాజ్యము పాలించుటలో మేమిద్ద్డరమును 
నీకు సహాయముగా నుండెదము''. 


కంసునికి భయపడి పారిపోయిన వృస్థి అంధక, యాదవ, మాధవ, దాశార్దాదు లందరిని తిరిగి కృష్ణుడు 
పిలిపించెను. వారందరును శాంతి సౌఖ్యములతో జీవించునట్లు చేసెను. మధురా నగరము మరల సుఖ 
సంతోషములతో, దేవకి వివాహమునకు పూర్వము, అనగా ఆకాశవాణి పలుకులు కంసుని హృదయము నుండి 
శాంతి సౌఖ్యములు హరించి పాపాత్మునిగా మార్చక పూర్వము, ఉన్నట్లు విలసిల్లైను. 


కొన్ని రోజులు గతించెను. నందుడు తిరిగి బృందావనమునకు వెళ్ళవలసిన రోజు వచ్చెను కృష్ణుని కిది 
కిష్టమైన కార్యము. తన పెంపుడు తండ్రిని కౌగిలించుకుని కన్నీళ్లు నిండగా, గద్గద స్వరముతో యిట్లనెను. 
“ప్రియమైన తండ్రీ! పరిసరములను గుర్తించుట తెలిసినప్పటి నుండి మేము నీ పుత్రులుగా మసలినాము. 
_ వేరొక తల్లిని, తండ్రిని మేము యెరుగము తల్లిదండ్రుల (పేమ నిస్స్వార్హమైనది. అటువంటి (ప్రేమను నీవు 
మాపై వర్షించినావు. పుత్రుడుగా పరిగణించుటకు పుత్రుడుగా జన్మించనవసరము లేదు. అది మాకు తెలుసును. 
తండ్రీ! నీకు వీడ్కోలు చెప్పుట తేలిక కాదు కొంత కాలము యిక్కడి ప్రజలకు సుఖ సంతోషములు చేకూర్చి, 


మేము రాగలమని (ప్రతి ఒక్కరితో చెప్పవలెను. అందరితో చెప్పుము. తల్లులు యశోదకు, రోహిణికి, నాయందు 
భక్తి కలిగిన గోపికలకు చెప్పుము'' 


తన మిత్రుల నొకొక్కరినే కృష్ణుడు కౌగిలించుకొనెను. ఇకముందు కృష్ణుడు తమవాడు కాదని, అతని 
అభిమానము చూరగొనుటకు పెక్కుమంది కలరని తెలుసుకొని వారు బరువైన హృదయములతో కన్నీరు 
కార్చుచుండిరి. గోవులను మేపుటకై అడవికి తీసుకువెళ్ళిన రోజులు తిరిగి రావని వారు (గ్రహించిరి. కృష్ణుని 
మురళీనాదము విని గోవులన్నియు ఒకచోట చేరిన రోజులు, తామందరును కలిసి కృష్ణుని అడవిలో ఫలములు 
తెచ్చి యిమ్మని కోరిన రోజులు, గతించినవని తెలుసుకొనిరి. తమతో కృష్ణుడు ఉండగా జరిగిన అనేక 
సంఘటనలు వారి మదిలో మెదలెను ఇప్పుడు తిరిగి బృందావవము వెళ్ళి, వెనుకటివలె గోవులను అడవికి 
తోలుకు వెళ్ళెదరు, కాని వారి ప్రక్కన కృష్ణుడు ఉండబోడని తెలిసి, వారికి భవిష్యత్తు శూన్యముగా చీకటిగా 
గోచరించెను. కృష్ణుడు వారికి నచ్చజెప్పి, పాత కథలను చెప్పి నవ్వించి సంతోషపరచెను అతి కష్టము మీద, 
కృష్ణుడు వారిని అనునయించి పంపగా, బృందావనమునకు మిత్రులందరును వెళ్ళిరి. కృష్ణుడు లేని బృందావ 
నము ఒక యెడారిగా వారు భావించిరి 


నందుడు, గోపాలురు, గోప బాలురు బండ్లలో నెక్కి వెళ్ళిరి. బండ్లు ఒకదాని వెనుక నొకటి మెల్లగా 
వెళ్ళుచుండగా, బలరామకృష్ణులు నిలుచుని గమనించుచుండిరి. ధూళి రేగి బండ్లు అదృశ్యమగువరకు వారట్లే 
నిలిచి చూచుచుండిరి. ఆ తర్వాత విచారముతో, నిస్పృహతో తిరిగి రాజసౌధమునకు వచ్చిరి. వారి బాల్యము 
" గడిచిపోయెను ఇప్పుడువారు రాకుమారుల హోదాకు తగినట్లుగా వర్తించవలసి యున్నది. 


412 


దశమ స్కంధము - పూర్వ భాగము 


207 సాందీపుని ఆశ్రమము 


తమకు పుత్రులు కలిగినపుడు వసుదేవుడు మానసికముగా వేలకొలది గోవులు, బంగారము, పట్టు 
వస్త్రములు బ్రాహ్మణులకు దానము చేసెను. ఇప్పుడు ఆనాటి సంకల్పములను ఆచరణలో చూపెను. తమ 
కుటుంబ పురోహితుడైవ గర్గుని పిలిచి బలరామకృష్ణులకు పవిత్ర గాయత్రీ మంత్రోపదేశము గావించమని 
వసుదేవుడు కోరెను. జ్ఞానమునకు మూలమైన ఆ నారాయణ, ఆదిశేషుల అవతారములైన కృష్ణ బలరాములు 
గర్గువి పాదముల వద్ద కూర్చుని అత్యంత వినయముతో గాయత్రీ మంత్రమును అభ్యసించుట దివ్య మహర్షులు 
ఆశ్చర్యముతో గమవించిరి. ''వారి పాత్రను వారు సంపూర్ణ సమర్దతతో నిర్వహించుచున్నారు'' అని బుషులు 
భావించి అవతారపురుషులను ఆశీర్వదించిరి. 


బలరామకృష్ణులు విద్యాభ్యాసము గొవించవలసి యున్నది. ఇంతవరకు వారు గోపాలకులుగా సెరిగిరి. 
ఇప్పడు వారు కత్రియులుగా గుర్తింపు పొందిరి. ఆచారము ననుసరించి వారు గురుకులవాసము చేయవలసి 
యున్నది. సాందీపుడను పేరు గల గొప్ప పండితుడొకడు గలడు వారణాసిలో జన్మించిన సాందీపుడు 
అవంతిలో నివసించుచుండెను వేద శాస్రాధ్యయనమునకై సాందీపుని వద్దకు బలరామకృష్ణులు వెళ్ళిరి 


బలరామకృష్ణులు ఆదర్శ విద్యార్దులు. గురువు సాందీపునికి సేవచేసి ఆయన బోధించు విషయములు 
శ్రద్దతో విని, సంతోషము చేకూర్చెడివారు వారి భక్తికి వినయ విధేయతలకు సంతృప్తి జెంది, సాందీపుడు 
వారికి వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు బోధించెను. ఉపనిషషత్తుల సారమైన కృష్ణుడు, గురు పాదముల 
చెంత కూర్చుని మహా వాక్యములను క్షుణ్లముగా నేర్చెను మరియు క్షత్రియులు నేర్వదగు విలువిద్య, మల్లవిద్య 
గూడ వారు నేర్చుకొనిరి వీటితోబాటు ధర్మశాస్త్రము, మీమాంస తర్క శాస్త్రములు, రాజ్యపాలనా 
పద్దతులు గూడ అభ్యసించిరి. ఈ యిద్దరు బాలుర అఖండమైన తెలివితేటలను, సునాయాసముగా తక్కువ 


వ్యవధిలో (గ్రహించు శక్తిని చూచి సాందీప మహర్షి మెచ్చుకొనెను. అరువది నాలుగు కళలను వారు అరువది 
నాలుగు దినములలో నేర్చుకొనిరి. 


బలరామకృష్ణుల గురుకులవాసము అంతము కాజాచ్చెను. ఆచారము ననుసరించి గురువును సమీపించి, 

యే విధముగా తాము గురుదక్షిణ సమర్పించి (ప్రీతి కలిగించగలమో తెలియచెప్పమని కోరిరి. మొదట 
సాందీపుడు గురుదక్షిణ అనవసరమని త్రోసిపుచ్చెను కాని బలరామకృష్ణులు బలవంతపెట్టిరి. సాందీపుడు 
భార్యతో సంప్రదించిన తర్వాత ఒక నిశ్చయమునకు వచ్చి, శిష్యులైన బలరామకృష్ణులతో యిట్లనెను. '' కృష్ణా! 
రామా! మాకు సంతోషము చేకూర్చుటకై మీరు యేదైన చేయగలమని నిర్బంధించుటచేత, మీకొక క్లిష్టమైన 
కార్యమును అప్పగించుచున్నాను మీరు బృందావనములో నున్నపుడు అనేకమైన అద్భుత లీలలు గావించినా 
రని వినియున్నాను. అందుచే మీరు యీ క్లిష్ట కార్యమును జయ (ప్రదముగా నిర్వర్తించగలరని ఆశించుచున్నాను 
దీనికొక దీర్చ గాథ కలదు. అనేక సంవత్సరముల (క్రితము, నేనును నా భార్యయు పుత్రునితో కలిసి ప్రభాస 
తీర్ణమునకు వెళ్ళినాము. అక్కడ సముద్రములో స్నానము చేయుచుండగా, నా పుత్రుడు మునిగిపోయెను, 
అతని మృతశరీరము కూడ. కన్ఫించకుండెను. మా పుత్రుని సజీవముగా తీసుకు రాగలిగినచో అంతకు మించిన 
గురుదక్షిణ మరియొకటి ఉండబోదు'' 


“అల్లే చేసెదము'' అవి రామకృష్ణులు పలికిరి. 


413 


ఎనశ్రీమద్భాగవతము . 
వృద్ద దంపతుల వద్ద సెలవు గైకొని, రథము నెక్కి బలరామకృష్ణులు (ప్రభాస తీరము చేరిరి. 


సముద్రపు టొడ్డున వారు కొంతసేపు కూర్చుండిరి. వారిని చూచి, సముద్రుడు సమీపమునకు వచ్చి 
ప్రణామములు చేసెను. .. వమురునితో కృష్ణుడిట్లనెను. “నీవు అర్పించు పూజను అంగీకరించెదము. కొని 


క చా. 





తిరిగ'చూకు' యతేగ్రవెం యప్రము త,బాలుడు మౌ గురువు సాందీపుని కుమారుడు. వారి పుత్రుని సజీవముగా 


తీసుకువచ్చి అక్ష్రుగింయలముని.ఆ వృద్ద దంపతులకు మాట యిచ్చినాము. ఆ బాలుని మాకు అప్ఫగించుము''. 


ఫశ Mara ny ont 2) ల 
నటల కన్తో సో Rais ఎమ్మ సక టా మ 


॥ నము. డిట్లనైన్ను (కృష్ణ! ప్రభూ! "నేను అమాయకుడను. ఆ బాలుని గొనిపోయినది నేను కాదు. 
ఈ సముద్రములో 'వీ పీంచజను' డను అసురుడొకడు గలడు. అతడెప పడును శంఖము రూపము ధరించును. 
అతడే మీ గురుపుత్రుని అపహరించెను''. 


[a AGE Bn sa ప! ఇ 


= కుప్తుడు నెంటునే “నము ద్రములోవికి దుమికి అసురుని కనుగొనెను. ఆ అసురుని చంపి శరీరము లోపలి 
బని. భాగములు వైద్లక్లైను.. కాని, బాలుని జాడ కని ఎంచలేదు. చనిపోయిన అసురుని శరీరముతో యేర్పడిన 
శంఖము, న్లొక్షదాన్లిని కృషుడు చూచెను. అది తీసుకుని కృష్ణుడు అక్కడ నుంచి సంయమని అను యముని 
నగరమునకు వెళ్ళెను. మృత్యువు కధిపతియైన యమునికి ఆ నగరము ప్రీతికరమైనది. బలరామకృష్ణులు కలసి 
గతములో: ప్రవేశించి” నిగళపు పొలీమేరలలో నిలబడి గట్టిగా పాంచజన్యమను శంఖము పూరించిరి. 
పతపజనుతను ఈొక్షసోవీ 'నురెడ్‌ 'పుజ్టుటచేత ఆ శంఖమునకు పాంచజన్యమను పేరు కలిగెను, ఆ శంఖ నాదము 


విసి ళయముడు రామక్యన్లులను-ఆహా (నించుటకు త $రితముగా వచ్చెను. వారిరువురనూ పూజించిన తర్వాత 








నెనే. జేవతలకు దైవమైన మీకు నేను యే విధముగా ప్రీతి కలిగించగలనో 
డుం WO లి శు మా on 


= కస్త డిట్లనెన్లు. “యమ్లా! నివు; నాకొక సహాయము చేయవలసి యున్నది. చాల కాలము (క్రిందట (ప్రభాస 
త్రీర్ణమున మునిగి మృత్యువు వాత పడిన మా గురు పుత్రుని బ్రతికించి తీసుకు వాచ్చెదమని మా గురువుకు 
మాట యిచ్చినాము. ఈ విధముగా మేము గురు దక్షిణ సమర్శ్చింపవలసి యున్నది. నీ సహాయముతో 
మేమ తప్పైకుణుతుడక్షితిం తొనలు” సరసమైన ఆజ్ఞా పూర్వక సంభాషణకు ముగ్తుడై, యముడిట్టునెను. 


(ప్రభూ! తప్పక అట్లేభాసదనూ 7? 


నం 
మటల వన్న వై? oa వభ సరల స్తన MR 


సరన్‌ సేవ్లక్షుర్తన్ను పిల్లిచ్చి యముడు, సాందీపుని పుత్రుని తీవయ్మని కోరెను. డకువుత్రుని. తీసుకుని 


టో టో 


ణ్‌ 
జ్‌ a న! 1 ఆ జు 4 అ చ | 
నన Fran th నో oa భో yg Fr 2, 
ww గ hut ca tl వో న సీస్‌ జ్య వను అనా పా? న్‌ టి ఎం 
5 «TI + wy 
శోకో పో? Ea 


ఎ “ృద్దుడైస హిరదిపుడు' తనందము' పట్టలేక, 'మాట్లాడలేకపోయెను, కొంతసేపయిన తర్వాత తన్ను తాను 
నగ్రహించూకోని యుట్టిసను: స్ట స్రును అందరలో నేను" మిక్కిలి అదృష్టవంతుడను: ఇటువంటి "అత్యుత్తమమైన 
గురు పటా యాయకం' గురువులు" తమ్‌ శిష్యుల మండి -పాందియుండరని నా దృఢవివ్యాసము. సోకు 
మారద్దరుశష్యులటునానునడుటడిళ “కోరకతదేతఉత సన్నమైన రోగము ఈల గిపోయినది. "మీరు మహాపురుష 
లుగా |ప్రసిద్దికెక్కగలరని ఆశీర్వదించుచున్నాను. అనంతమైన కీర్తి ప్రఖ్యాతులు మీ వశము కాగలవు.) ౨:1 


బలరామకృష్ణులు వృద్ద దంపతుల వద్ద, గురుకులములోని' సహాధ్యాయుల వద్ద' సేలవు తీసుకుని తిరిగి 


414 
fib 


దశమ స్కంధము - పూర్వ భాగము 
మధురా వగరమునక్రు విచ్చేసిరి.. . 


208- ఉద్దవుని బృందావనమూనకు పంపించు: 


జే వ్యా, 


వృష్టి" వష ళోహలతో ఒకడు కృష్ణునీకి అత్యంత ప్రియమైనవాదు. "అతవి పేరు ఉద్దవుడు ఇతదు 
గురు బృహస్పతి. శిష్యుడు. మంచి మేధాసంపన్నుుడ్డు. బాగ్గుగ్గా ఆలోచించిన పిదప, బృందావన ప్రజలకు 
తన మ స్తందేశమును అంద్లివ్వగల ఉత్తముడు ఉద్దవుడేనని, కృష్ణుడు నిశ్చయించెను ఉద్దవువి చేతివి తన. 
ఛేతిం లక్షి తీసుకుని, యిట్లనెను, (“ప్రియ ప్నేహితుడా! ఉద్దవా! నీవు బృందావనమునక్తు వెళ్ళి నా.తల్లిదం'(డ్రులు 
యళోదానందులను చూచి డావలెను. నేను వారివి వధలి వచ్చిన తర్వాత వారు చాల.విచారముతో నున్నారు? 
గోపికలు కూడ. నేను తచట లేకుండుటచేత చుః ఖములో మునిగియున్నారు. నా..(స్టీమ సందేశమును నీవు 
తీపుక్తువైల్ళినచో వై వారికి కొంగ ఉపశమనము కలుగును. Re - కా 


నా మమా క్ట శిత క జె . 


జు తా ఖా A జ - నో ఐన జ్‌ భు క 
ఇవా స్తే ఎహితు లందరిలో 'యీ కార్యమును సమర్షతతో నిర్వహించగలవాడవు నీవు' 'ఒకడవే. ఇదీ అరత 


తేలిక కాదు, నొ మాట నమ్ముము. కొని యిది వారి యెడల నా కర్తవ్యము. నేను వెళ్ళలేకుండుటచేత్‌, 
నాకు బదులుగా నో సందేశమును నీవు గొనిపోవలెను!”. - 


క్‌, a 


గోపిక లొక్కరి గురించి' నీవు చెప్పుము, దానిని బట్టే నేను "అక్కడ కలుసుకొనవలసిన వారివి గురించి 
మరికొంత తెలుసుకొనగలను*' "ఇని ఉద్దవుడు అడుగగా, ' కృష్ణుడు చిరునవ్వు నవ్వెను ఆ చిరునవ్వు కృష్ణుని 
కనులలో వెనుకటి జ్ఞాపకములు గుర్తుకు వచ్చినట్టుండెను - 


కృష్ణుడు ఉద్దవునితో నిట్లు పలికెను '*వారి మనస్సులు యెల్లపుడును నాపై లగ్నమై యుండును: వారు 
నన్ను ప్రాణ సమానముగా బావించుదురు నా కొరకైవారు యిల్లు, భర్త పిల్లలు, సంపద లన్నియు త్యజిం రి. 
వారు తపించు వానిని (ప్రసాదించుటకు నేను నిశ్చయించుకున్నాను వారికి నా యెడ అమితమైన “మ 
కలదు వారికి నేను దూరముగా వచ్చివేసినాను వారందరును విచారముతో నున్నారని యెరుగుదు 
వారందరును నా వారమని చెప్పిరి నేను వచ్చునపుడు, తిరిగి వారి వద్దకు రాగలనని చెప్పియున్నాను. ఏదో 
ఒకరోజు నేను తిరిగి రాగలనను ఆశతో వారు జీవించుచున్నారు. వారిని కృష్ణుడు మరిచిపోలేదని, అవకాశ్షము 
దొరికిన వెంటనే వచ్చి వారిని చూడగలడని నీవు నా సందేశముగా చెప్పినచో వారు సంతోషించగలరు.: 
ఉద్దవా! వారికి నా అభయ వాక్యముల ఆవశ్యకత యెంతైన నున్నది లేకున్నచో,వారు తపించి తపించి, చివరకు 
మరణించగలరు' ' | | 


Cl 


కృష్ణుడు చెప్పినట్టుగా చేయుటకు ఉద్దవుడు మనఃపూర్వకముగా అంగీకరించెను. తాను యిది వరకు 
వినియున్న బృందావనము (భూలోక స్వర్గము) ను చూడవలెనను ఆకాంక్ష కూడ ఉద్దవునకు, కలిగెను, 
మరుచటి రోజు ఉదయమే ఉద్దవుడు మధుర నుండి బృందావనమునకు రథములో బయలుదేరెను. .వేగముగ్గా: 
పరుగెత్తు అశ్వములు, సూర్యుడు పశ్చిమాకాశము చేరు సమయమునకు రథమును బృందావనము చేర్చెను. 
బృందావనము చూచిన ఉద్దవునకు అత్యంత ఉత్సాహముతో శరీరము గగుర్చొడిచెను అనేక సంవత్సరములు 
కృష్ణుడు యీ బృందావనమందు సంచరించి గడపుటచేత ప్రఖ్యాతి పొందెను అంతటను పచ్చిక మేయుచున్న 


415: 


శ్రీమద్భాగవతము 
ఆవులు దూడలు, అందమైన ఆబోతులు కనుపించెను అంబా అని అరచు శబ్దముతో ఆకాశము ప్రతిధ్వనించు 
చుండెను. వీధులలో యెక్కువగా గోపికలు పాడుకొనుచు తమ తమ కార్యములు నిర్వర్తించుచుండిరి. వారు 
పాడు పాటలను జా(గ్రత్తగా వినిన ఉద్దవుడు, ఆ పాట లన్నియు కృష్ణుని స్తుతించు పాటలని (గ్రహించెను, 
ఆ పాటలు చిన్ని కృష్ణుని చిలిపి చేష్టలు, మాటలను వర్షించునవిగా నుండెను. గోపికలు కృష్ణుని తప్ప 
యింకెవ్వరినీ తలచుటలేదని ఉద్దవుడు అనుభవపూర్వకముగా (గ్రహించెను వారికి, ఆ గోపికలకు, తానే 
సర్వస్వము అని కృష్ణుడు చెప్పిన మాటలలోని భావము యిప్పుడు ఉద్దవుడు అవగాహన చేసుకొనెను. 


ఉద్దవుడు వచ్చుట చూచి నందుడు ఆప్యాయముగా ఆహ్వానించెను. ఉద్దవునకు పాలు, తేనె, యితర 
మధుర పదార్హములు సమర్పించి మెత్తని పరుపుమీద కూర్చుండబెట్టిన తర్వాత నందుడు యిట్లుడిగెను. 
“కంసుడు విధించిన కారాగార బంధము నుండి విడుదల అయిన తర్వాత నా ప్రియ స్నేహితుడు, వసుదేవుడు 
యెటులున్నాడు? కంనుని మరణము యాదవులకు గొప్ప అదృష్టమని చెప్పవచ్చును. కృష్ణునికి మేము 
జ్ఞాపకమున్నామా? బృందావనములో విడిచిపెట్టిన తల్లిని, తండ్రిని తలచుకొనుచుండదునా?”' నందుని గొంతు 
గర్గదమై, కనులు అశ్రువులతో నిండగా మరి మాట్లాడలేకపోయెను లోపల ద్వారము వెనుకనుండి వగచుచున్న 
స్వరము విని యశోద దగ్గరలోనే యున్నదని ఉద్దవుడు (గ్రహించెను దుఃఖము దిగమింగుకుని, నందు 
డిట్టనెను ''కృష్ణుని మిత్రులు, గోపాలురకు కృష్ణుడు లేని జీవితము శూన్యమయ్యెను. వారికిపుడు ఆవులను 
తోలుకు వెళ్ళి మేపుట యందు ఉత్సాహము లేకున్నది. కృష్ణుని మురళీ నాదము విను భాగ్యము గోవులకు 
లేకపోయినది. గోవులు అటు నిటు తిరుగుచు, "భూమిని, చెట్ల మొదళ్ళను వాసన చూచి దయనీయముగా 
అంబా యవి అరుచుచుండును. వాటి అరుపులను గాని కృష్ణుడు వినియుండినప్షైన, తప్పక మధురలో 
అందరిని విడిచి బృందావనమునకు వచ్చెడివాడని నా దృఢ విశ్వాసము గోవర్షన పర్వతము దిగువ, కృష్ణుడు 
సంచరించునపుడుండు పచ్చదనములో యిపుడు సగము కూడ లేకుండెను గోవర్లన ప్రభువు లేకపోవుటచేత, 
ఆ పర్వతము మూగగా విలపించుచున్నట్టున్నది. మరొక్కసారి మేమందరమును కృష్ణుని చూడవలెనని 
కోరుచున్నామని చెప్పుము వచ్చి కనీసము కొంతకాలము యిక్కడ ఉన్నట్టయిన అందరి హృదయ భారము 


కొంత తగ్గగలదని చెప్పుము'' ఉత్తరీయముతో కనులు తుడుచుకుని బృందావనములో కృష్ణుడు చేసిన లీలలు 
తలచుకొనుచు నందుడు మౌనముగా కూర్చుండెను 


కృష్ణుని తల్లి యశోద వగచుచుండుటచేత వెడలిన నిట్టూర్పు శబ్దము ఉద్దవునకు వినబడుచుండెను. 
నందుడు పలికిన (ప్రతి ఒక్కమాట ఆమె విచారమును యినుమడింపజేసెను కృష్ణుని యెడబాటు వలన 
కలిగిన ఆమె దుఃఖము నుపశమింపజేయుట తేలిక కాదు. 


ఉద్దవుడు సరళముగా మృదువైన భావముతో యిట్లనెను. '“ఇంతకాలము కృష్ణుడిచ్చట నుండుట మీ 
యిరువురి అదృష్టము, బృందావనవాసులందరి అదృష్టమనవచ్చును రామకృష్ణులు యీ భూమిపై జన్మించుట 
కుగల కారణము మీకు తెలుసును ఈ లోకమును రషీంచుటకు, దుష్ట్ర శక్తులను నశింపజేయుటకు వారు 
జన్మించిరి పరమపురుషుడే రామకృష్ణులుగా అవతరించెను వారు మార్పు చెందని, నిత్యమైన సత్య 


స్వరూపము వారు జీవుల శరీరములలో ప్రవేశించి, జీవులకు చైతన్యము కలిగించి, యీ లోకములో 
చరించునట్టు చేయుచున్నారు. 


“'అనేక సంవత్సరములుగా శరీరములో నుంటున్న (ప్రాణము ఆ శరీరమును విడిచివెళ్ళు సమయ 
మేతెంచినపుడు, ఆ జీవుని ఆలోచనలు భగవంతునిపై లగ్నమైనచో బ్రహ్మస్తితిని పొందును. అటువంటపుడు, 


416 


దశమ స్కంధము - పూర్వ భాగము 


మీ గురించి నేను వేరే చెప్పవలయునా? మీరు కృష్ణుని (పేమించుచున్నారు. పరమపురుషుడైన కృష్ణుని మీ 
హృదయములలో (ప్రతిష్టించుకున్నారు. మీ ఆలోచనలు. యెప్పుడును కృష్ణుని మీద కేంద్రీకృతమై యుంటు 
న్నవి. మీరు చాల ధన్యులు. మీరెప పడును కృష్ణుని హృదయమందు ఉన్నారు. 


“మిమ్ముల నందరను చూచుటకు త్వరలోనే రాగలనని కృష్ణుడు నా ద్వారా మీకు సందేశము పంపెను. 
అతడు మాట తప్పుడు. అతడు తప్పక మీ దగ్గరకు వచ్చును. యశోదమ్మా! నీవు విచారించకు. అశ్వళ్హ 
వృషపు కర్ర యందు అణగియున్న అగ్నివలె కృష్ణుడు యెల్లపుడు మీ మనస్సునందే యుంటున్నాడు. రెండు . 
కర్ర ముక్కలను ఒక దానితోనొకటి రాపిడి చేసినగాని నిప్పు పుట్టదు. అదే విధముగా, యెడబాటు అను 
బాధ మీకు త్వరలోనే కృష్ణుని దర్శనము కలిగించును. ఈ బాధచేత కృష్ణుని యందు మీ భక్తియినుమడించినది. 
తన భక్తుల నెప్పుడును కృష్ణుడు నిరాశపరచడు. దేవకీ వసుదేవులకు కలుగని మహద్భాగ్యము మీకు లభించినది. 
మీరు కృష్ణుని పెంచి పోషించినారు. అతని పసితనమును బాల్యమును చూచి మీరు ఆనందించిరి.' దేవకీ 
వసుదేవులు జన్మ నిచ్చిన తల్లిదండ్రు లయినప్పుటికిని, మీరే అతనికి తల్లిదండ్రులు. వసుదేవ పుత్రుడుగా 
గాక నందకుమారుడుగా కృష్ణుడందరికిని తెలియును. జీవితములో బాల్యదశ గడిచిపోయినదను విషయము 
గుర్తించి మనస్సును సరిపెట్టుకోవలెను. బాల్యములో కృష్ణుడు తన సమయమంతయు యీ బృందావనమునకు, 
మీకు, అమాయకులైన గోపాలకులకు, గోపికలకు అందించెను. తన అవతార (ప్రయోజనము సాధించుటకు 
అనేక కార్యములను కృష్ణుడు నిర్వర్తించవలసి యున్నది. మీరు ఓర్పు వహించి అతడా కార్యములు సులుపుటకు 
సహాయపడవలెను. 


“నందా! అతడు నీ పుత్రుడుగా గొక పరబ్రహ్మ స్వరూపమని భావించుము. నీవట్టు భావించినచో అతనికి 
సామాన్య మానవులకుండెడి భావో(ద్రేకములు లేవని (గ్రహించగలవు. అతడు భావాతీతుడు. అతనికెవరును 
అత్యంత ప్రియమైన వారును లేరు, యెవరిపై ద్వేషము కూడను లేదు: అతనికి కో రికలుగాని, యిష్టానిష్టములు 
గాని లేవు. అతనికి ఎవరితోగాని, దేనిపైగాని అనుబంధము లేదు. అతని దృష్టిలో యెవరును అధికులు గాని 
అధములుగాని కారు. అతనిలో సమత్వ అసమత్వ భావములు లేవు. అతనికి తల్లి తండ్రి, భార్య, పిల్లలు 
యెవ్వరును లేరు. అతనికి మి(త్రులును లేరు, శత్రువులును లేరు. శరీరమునకు పరిమితుడై లేకుండుటచేత, 
జనన మరణమలు లేవు. ఈ లోకములో అతనికి సాధించవలసిన దేమియును లేదు, కాని మానవుల రక్షణకు, 
మానవ శ్రేయస్సుకు, అతడీ లోకమందు సత్వ రజస్తమో గుణములను త్రిగుణములతో జన్మించెను. 


“జన్మ రహితుడైన పరబ్రహ్మము కృష్ణుడుగా జన్మించెను. గుణాతీతుడైన భగవంతుడు త్రిగుణములతో 
విలసిల్లైను. ఇతరుల శ్రేయస్సుకై తనకు తానుగా జన్మించెను. ఈ లోకమునొక ఆట స్థలముగా జేసుకుని 
యిందు తన లీలలను నెరపుచుండెను. మనిషి గిర గిర తిరిగి ఆగిన తర్వాత తన చుట్టునున్న ప్రపంచము = 
తిరుగుచున్నట్టు గోచరించును. అదే విధముగా, అహంకారముచేత కలుషితమైన బుద్ది, జీవాత్మలకు ఆత్మ 
త్రిగుణములతో చేరి ప్రాపంచిక విషయములందు తగుల్కొని యున్నట్లు గోచరించును. కాని అది సత్యము 
కాదు. నిత్యమైన ఆత్మకు కోరికలు లేవు, కాబట్టీ లోకములో వర్తించవలసిన ఆవశ్యకత లేదు... 


““కృష్ణుడు మీకు మాత్రమే చెందినవాడు కాదు. అతడు అందరివాడు. అతడందరికిని తనయుడే. అతడన్ని 
జీవులలో అంతరాత్మగా నుండుటచేత అతడు, అందరకును తల్లి, తండ్రి, బంధువు. అతడు సర్వవ్యాపి. 
నేత్రములు చూచునవి, కర్ణములు వినునవి,. గతములో జరిగినవి, (ప్రస్తుతము జరుగుచున్నవి,. ముందు 
జరుగబోవునవి, జడ చైతన్య పదార్హములు, ఘనమైనవి, అణువుకంకు చిన్నవి, యివన్నియూ భగవంతుని 


417 


న! 


క టీ హష్ట్రమ్రద్య తము? శశ 


క క Et, 
4 


ణా 
mah we" క్‌ సా 2 "శన అమ f* నన ta I దా “mf, న (ల 
“వ్యక్త శరూవములు ఆ 'ఆభిగ్గవంతుడే రామకృష్ణ రూపము మో ధరితచేనో రరర రడ లట ఉబడల్‌ ఈ 
హు ల స్‌ తా జ లో 
స్‌ pal eg En po ॥ ముత నక భం re ini ara 
చ ము క ౪ న న త్‌ ఖో శా “ట్లో we" న ఎట! ఏ క ముద స్మ ఉన్‌ క. న మత రవి ళ్ళి క గ. కు రం శా న్‌్‌ pn 
ఇ (oe ల్‌ 





“మీరిద్దరు 'విచారించకండి. నిజముగా మీరు. చాల. భర్య న ..జవిధ్రన గ్‌ 
చెప్పుచుండగా, యశోదానందులు వ వినుచుండిరి. రాత్రి గడచి  తెల్లూరెను. 


రాత్రి అంతయ్యూ, జిద్దవుడ్తు 






ue ew. | | "4 
హు ళ్‌ లె ఆ. SAE జ్యా వని వ్‌ కిలా ణా aa pers im TFs aT We i టల. 
- భో ar rs బటు హలొ డు ప్‌ స్తా చాట థి ర్‌ ర లం ఇ క ల ౫ 1 
న! న క్ష ar 
= టి తెల (1 ణే వ ఆ Ree ల, పవ యూ 3 | న స్‌ + మై చ సాల న భం “af, ఇ ల టి Sa pt సన యె! శ గ 
పుల ప ళల ష్‌ స మ న. అడగ న్యా ర వ న oe క sap వెను స్యా 34 ఫలే ర కథ న... మ A న్న త్‌ లే టనే 
మ A Ea ea లకీ Fis Gn Se mbit et wT క త య శమీ హం శ ధల అతున పటంలో డఫ wr అటి శ్‌ కల a hae లే ఆ 
న? జ? i 1 ము ళ్‌ a 
the జ "క గా 
జ Co =, pa " paren we ns "yr ణా సు, | శత ఖే లతో ew కశ ko “ty! కాక J 
sh ఉం? wh =. — ie EA A RP a " Pd ప ఖో ఖు గ్‌ స. లల కర కం క ల నల స జన. శ్‌ 
జతర మే a. Gren pen పిలిలు మ చ ర న పలి Tie నీ ihe: OR a గ్లో కలు" వ్‌ వచే ద కయ క క న య క జ RA గ] జ 
నో a బో జ గ్‌ ఆ షి తా లా, ,' జో te 
క” 5 9 స్వా గో oat My" భి ల ళా 
_ హా worm = ప్‌కలక్షు hs క గించుటు నం న క్యషమ 
క్‌ క IP 0 ణ్‌. "తా CT టీ! వుడు. / కా ఖా క భ్‌ or కీ శ్ర శ క్ని Arf oe." న ఓకే? 
ర స క స SH స క కేసుతో (గ క్షు ers ఆత కంచు కం ఉపటం పం దం CUTE WI 
గి ల్‌ జ a FT MM గ గా గౌ శీ 1 i. Pen 
v చొ " 4 / క 





డత ఉత్సాహముతో అందరి 'యిండ్డక్షున్ను పర్లుగెత్తి యిట్లనెను. 'అనాడ్లు,బలర్లామకృష్ణులు వెళ్ళిన రళ్లమ్లు “వంటిది 


శకము నందుని య్లింటి, మ్ఫూధుు; విలివీ య్లున న్నది బహుశ కకూరుడు.వ మర్ల (వచ్చి (ండవమ్సను 
శని యెందుకు?, ిన్తుడకడు.యెందుకు చ వళ్ళెనో;గదా 


కక te: 


Ey a ~~ 
Me be br dari Tu RED ree 
ra 





జంపన జ్యహీరచుచు 
షుర్‌ డర శత Ey లా జావళి తకు “వెం బక్మపటేటు మళ్ళ పి న్న 
వష్టష్టదైన్లో శతు! “దర్మ ముల వంచ కనలు బరగొకు "హతో నున్న "ఉద్దవుడు,” ప్రసుపుపట్సనీ * పట్లు 
వస్త్రములు ధరించి, కుండలములు పిల్ల గాలికి ఊగిసలాడుచుండగా, మృగరాజువలె ఠీవిగా నడచుచు గోపీకల 


నెను. అత్సడు కుష్తునికిదూ డప్పు బంధువు, శ్రరుట్లవేత్తకృష్ణుని యదు ధ్యాస స్స్మృణఆల్లోఛనల్లు. కలిగిన 
ఒక, శ్రతణము .అయోమయప్లితిలో పడిరి వారు కృష్ణుడు చి తరిగి . వబ్వైచని. భావిఇన్సిర్హిఅళ్లవిని సమీషించిన 


(PITA "ఆట్‌ పోర" 


Ea అతడు. కృష్ణుఢూక్షాడని, లైలుస్తుకుని ,నిర్హాశ శైంధిరి. కాని. తరువాత ప్రర్షుకున్మి. కుళూహనిముతో 


న grag A కంత్‌ ఆల 1 


యుట్రన్నుక్షన్నిర్వి “కృష్ణుని వ వర గోచర్సించ్లుచ్లున్న ర్లుతడెవలై ౧ యుండ్లున్లుః కృష్ణుని వలె. వ్యష్త్రమ్రుల్ను ఢ్రరిలచిన 


కై 
a ఖో 


సా నేత్రములు మర్త్య మ :భర్లిగార్వు ఏ కృష్ణుల, వ్వేత్రముల్న, వెల్తే యున్నవి: ఇతడెచ్చట. నుండి వచ్చాను న్ను 











వాట్‌ పద్మని 'టగ్గుకు' “ప్రాస, 'పత్రీడు పళ్టృష్ణడ్డుస్పర్తపనా. వర్శెతనపాపొప్పమ్‌.. పష్ట్యప్లై సష్ణన: ముండి 





ల నో Te. వ త్స mt రకమ వ చన సి 
జ “ప అతడు షష wr ణో నవలల షట్‌ ga స్‌ో స్వ)" oe స నకిలి! క్‌ ఆ సేనల! 
సను స సుకువచ్చిత్‌ నియోడా పేను. | 
ళన Pe, కసం mam య regs స or నీలో న |. స ఫటల. న్య స a 
Mn a సో ను స ర్స్‌ స్తో గరు : ష్‌ Ren శ నమో శ “ప శె న “ నా ఖు శ న సన న. Ee] క. Real అక్ర ల వద" ల 
ఆస ఆ 


వెంటనే గోపికలు, ఉద్దవుని మాట్లాడనీయక, తామే మాట్లాడజొచి రి. వారిట్టు పలికిరి. ' 'మేము అంతయు 


~ a 
య మ + టి 


వున మ నివు కృష్ణుని అ అన నువే రుడవు. " "తన న తల్లిదంద్రులతి ఢీ న ల! “కృష్ణుడు 


దండ్రులు తప్ప 
పృశముమురో శృం wd ్యష్టకడు' రత్త మాత్రమ ర్య ప్‌ మ్‌ ము యురడుకు. 


షు నళ శన ఆమ 'శశ్షతమ్‌ క తదురురోళ్ల సీవై స్‌ లతవికన్న [పేమ "తుమ్మెపకు పు పుష్పము మేపి 
తేనెను న స రోగ్రహించు' “వరకు” “నుండు “(పేమ వంటిది. ఆభద్రమదచ౪ బక 'సాటిక్తవ పతన వారము 5 కు 


బు మలి తలం ఎప షః us చ స! 
ల 


వివియోగి చ కొసను ఎప సాన ను న. న్‌ పర్వా: తెబిపటో న్‌ Ge rs శ్‌: ge . rm 0 care వ 








గ్‌ పహారా సంపదాలేని వమనే వేళ పరత చందిన గ పమకులు సవసకమోత్రరన వెళ టన హో క్ట డహీమించిన 
fy ట్రుగ ( సం గే ఏ 


"లను వరలు పట్టుదురు 'చుర్మోల్లుడైన' రాజును ప్రజలే విసర్దిరచినట్టు కప్రని స్టయు నేర్చిన తపో సత శిష్యులు 


సరువును' వదలినట్టు, 'పక్షణనోసరగని యజహామసోబుతి 'త్విక్కులు. వదల్‌ పకక  పీరదు'లేని' మ్రుకమేను 


“విడ పాపులు యగిరిపోవునట్లు, 'భోజనమైనపడహేఅతథులు గృహము పీతునట్టు ఆక హోర స్ష్రవ లకక 





ph 


418 


దశమ. స్యంధము := పూర్వ భాగము 
విడిచి*లేళ్లు, పోరిపోవునట్టు; ' పురుషులు: త్తాము (పేమించినుదని తలను వదలొపెట్టి వెళ్ళెిదరు. విశాలమైన రాజ 
“స్తోధములోగతోను"సుఖ సంతోషముల్యతో' వి విర్ర సిమ్లు వాని: కృష్ణుడు 'తల్లిదం'ద్రులకు సందేశము" పలొపను 
a కాబ్లొ లు: Eu ౮ . eo EH లు. rE TDN Dae gh 


nt కం పీ on న. సునీ బే. 








a ధ్ర | వో 


వల ఎ ges 


సద్ది ఉద కించి మొదట. ఫార్తు గమ ఫర౭భీంరరి,.క కాన్షి కంత సేపప్తువ న. కళని ప 


లన Te 


వారు _మకీచిర్ది. _ప్రధునైదు. .సర్లవత్సర్రముల్లు త్రమతో, కృష్ణుడు. గడపను వృత్తులు మైద్దర్లి. అందు" నోరు 
“ లీనమైపోయిర్తి.. జక “గోపిక, కృష్ణుడు + త్‌నప్తై చూపిన పేమ్లన్లు స్తో. తెచ్చుకుని ల్లచ్చట్ల. నున్ల న్స 'తుమ్మెరతో 
ఆ స్మృతులను ముచ్చటించుచుండెను. ఆ తుమ్మెద కృష్ణుని వద్దనుండి సందేశము తెచ్చెనని భావ్లించ్లి, శిజు 
మాట్లూడసాగెను. 


" ఎ నల 
బ్‌ వై 
a Ms యేన న్న un Fo band we, oe 


లా ్వసహీనుడైన ఆ 4 కృష్ణునకు. సళ తగ్గిన వార్తా రాస్తారు డే పీక కూడ సష్పమల; నుండీ, ల్‌ు గ్రంచి 
“తరువాత వాటినీ వదలివేయుటలో ల్రతర్గిన వాడవు, .వగరముల్లోని నా నార్తీముణులు, నేడు క్షుమ్మునిక్సి ప్రియమైన 
వారు, ధరించిన  పుషముల్లలో ని తేనెను వీవు . గ్రే హించుచునటివని నాకు తెలిడ్లుకపోలేదు నీ కుత్సిత, బుద్దితో 
నా 'పాదమ్లులు .శాక్కినన్ను మభ్య పెట్టే న నచ వృజెప్ల టకు ప్రయత్నించకు. “అచ ఎట స్తుఖముగ్గా నున్న ఆ 


' మహానుభావుని వద్ద నుండి, నీవు వచ్చినాను. అతన్లికిక మూ, డ్లేమ అవసరము. కదు, నీ స్యా వై, నీవు 


a మప! గు స. " 


కూడ నల్లగా చంచల స్యభావుడవై యున్నావు. “నీవు సనినప్టు అతడు మాకు చేసను. మా నుండి కుధుర 
“పీమను గ్రహిరచి,: స్వర్గము వైపున డిపించ్న;తక్కుడ -నుతడొనిర్దాషీణ్యముగా వక్రైలదకు:త్రో సి మమ్ము 'విడచి 
ఒవెళ్ళపోయెను::అతడంతటింకృతఘ్యూడు:. లక్మీదేవ్‌ 'అతనినేట్టు సీత్యముకొలువ"గలగుచున ్న దెళకపౌపము 


: అమాయకురాలు: మో వలెనే, -ఆమె.కూడ అతని" 'కథలూఃబోనోం సచ్‌ వ్రలుడని,. 'థివ్యగుతములు" 'శ్రల్టహాదని 





న. q ( ల స సత & Pi? క", Pale 
మట్‌ యుండ! చు - జ. Fh కలశ " ge CE] Ba అలీ గ "నో స శి న్‌ Ta? fT ఉంటే! నటే నో | న న గన ౯ ప న 
: వ జల్‌ చీ 
ఎర బ్బ న్యూ fe తో! చ్‌ కన ఎ Ey Set mf a . 4 టి RG 
లు న +, rene ST ం క కూ! శస జ వాన న. సతు లతా న. కన hatha 


పస 


వ "అథనిపై పై. మాకు సం. లేదు మా అవసరము అతనిక్షక లేదు, “ఉత్తమము డు - పేరు Ee Ho తగ్గద్దని 


~ అ! i 


చెప్పము, పేద, ంభక్తుల్ల, యంద్లు, కర్తుణ చూపీంన్లువానికే Ga పేరు తగి యుండును... అతడ్ల్యుమమ్నుప మా 
సీమను. మర్దచిప్తోయెను. పీక్కిలి నేర్తు ముగా | అతడు కూరి ెర్చిన్‌ ప్రధజ్ఞాలమున్లు పయోగిర్ణచి మమ్ము ల్రనున్లయించు 
టకు ప్రయుత్నించవద్దు... మేము అన్నియు. =. భర్త పిల్లల్లు, ఇల్లు; స్తంప్తారము = — నర్గల్లుక్సుని. "కేవలము 


డి టు 


, అతనినే" శప్రేమించితిమి... అట్రువంటి మమ్ములను, వద్రల్లి. వెళ్ళుట. అత్రనికి ఉధితమ్లనిఫించెను. .కొబ్లోల్లు! 


Alia tT | 


“మ్హాట్లడుటకేమియున్నది?,. అంతయును అయిపోయైెను యుత _నేనిరకన్స్‌ అతని. క్సృత్త మల్ల, గురించియే 


మాట్లాడును. అతేనివే. స్తుతించును సనన్ను చేయుట యెంర్డులకోని, వీల్లు అడ్డుగ్రవచ్చు. మేమూ శ్రతవ్రివి 





ఖే etm he "a 


“మురువకేకపోవుచునా ము, ఇది. మౌనవుల యతి బాధల్ల నుండి విముక్తి క్తికల్లీగ్రివచునని.మౌాక్సు త్రైలియక్షషోలేదు. 
అతనిని స్తుతించుటచేత మానవులలో కలిగే రాగ ద్వేషములు, ద [ద 9 భావ్షమ్లులు. సమసిప్తోగలవు.. కందరు 
గృహములు వీడి సమస్తమును త్యజించి సన్యాసులై వీధులలో భిక్షమెత్తుకొందురు. ఈ పిచ్చినే సర సంగ 


శురిత్యాగమం దురు": మాకు హు తెల్తునును,- ఎక్టోని భూ పిచ్చిని'మేము'చదలలేక'పోవుచుసోషాము!*£ వాతు ఉద్దవుని 





వైపు తిరగి. "యట్లు": మరా డర. సరే యక! కృష్ణుని ' 'గూరిరచి 'ఖ్రతనితో: మేము నుఫిముగా గడిపిన దినముల 
ురంచమాళాడుట ము "అత్రసోవ్లక్షస్త్రలమ్యండు, యెపస్టుడును జక స్త్‌ యుళచున్తు:అతనికిపుడు 





“మా ఆవనరములేద్దు. అతడెటులున్నాడు”: మధురలో నే- -యున్నోజా? శురుకుఅముూ శుఠడి తిఠిగువవీ నాడా? 


149 


శ్రీమద్భాగవతము 


ఎప్పుడైన బృందావనము గురించి తలంచునా? ఇంటిని నందుని స్మరించునా? తోటి ఆటగాండ్రు, గోపాలురను 
గురించి ఊెావించునా? ఎప్పుడును బానిసలుగా నున్న మమ్ము యెప్పుడైన తలచుకొనునా? తిరిగి యెప్పుడైనా 
మరల అతనిని చూడగలమా యనిపించుచున్నది!''. మరొక గోపిక యిట్లనెను. ''మా కృష్ణు డెలాగున్నాడు? 
“కృష్ణుడు నిన్ను పంపినాడా? నిన్ను గౌరవించెదము. మా దయనీయ స్థితి చూచి దయతో మమ్ములను 
కృష్ణుని వద్దకు తీసుకువెళ్ళగలవా? కాని యిప్పుడతడు నగరములోనున్నాడు. నగరములోని (స్త్రీలు బహుశః 
యీ పాటేీకి వారి హావభావములతో కృష్ణుని వశపరచుకొని యుండవచ్చు. అతనినెట్లు తృష్తిపరచుటో తెలియని 
మా వంటి పల్లె పడుచుల వలన అతనికేమి లాభము? అసలు అతడు మా గురించి యెప్పుడైన ఆలోచించునా? 


వగచుచున్న గోపికలను జూచి, వారికి కృష్ణునిపైగల యెనలేని భక్తి (ప్రేమలకు ఉద్దవుడు అచ్చెరువాందెను. 
వారిని ఓదార్చి ఉపశమింపజేయు పలుకులతో నిట్లనెను. ''మీకు కృష్ణునిపై గల (ప్రేమ, భక్తి నాకు అచ్చెరువు 
కలిగించుచున్నది. ఇటువంటి భక్తి అందరకు ఉండదు. ఎన్నియో సత్కర్మలు, పూర్వజన్మలందు వేలకొలది 
సంవత్సరములు తపస్సు చేసిన మానవులకు మాత్రమే, కృష్ణునిపై భక్తి కలుగు సదవకాశము (ప్రాప్తించును. 
మీకు కృష్ణుని యందున్న భక్తి యిట్టిదే. ఈ భక్తి మీకు అప్రయత్నముగా కలిగినది. మీ భక్తిని చూడగా, 
పవిత్ర నదీతీరములో స్నానము చేసి పునీతుడవైనట్టుగా, నా హృదయము పరిశుద్దమైనది. 


“కృష్ణుడు మిమ్ము మరువలేదు. మీ గురించియే అతడెల్లపుడూ తలచుచుండెను. నన్ను మీకు తన 
సందేశము నీ విధముగా అందజేయమని చెప్పెను. “గోపికలారా! నేను లేకుండ మీరు జీవించుట యెంత 
దుర్చరమో నేనెరుగుదును. కాని, యౌ యెడబాటు కేవలము శరీరములకు మాత్రమే పరిమితము. నామాట 
నమ్ముడు. నాలోని ఆత్మ మీలోని ఆత్మ ఒక్కటే. నా గురించిన సత్యములు కొన్ని మీకు చెప్పనిండు. 
నేను అందరియందు అన్నిటియందు ఉండు అంతరాత్మను. నానుండి మీరెన్నడును వేరుకాలేదు. చరాచరవస్తు 
వులన్నియు పంచభూతములతో ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి చేసినవి. అదే 
విధముగా యీ మనస్సు, పంచప్రాణములు, పంచభూతములు, పంచేంద్రియములు, వీటికి కారణభూతమైనవి 
అన్నియు నా యందు మాత్రమే ఆశ్రయము కలిగియున్నవి. నేను సర్వవ్యాపిని. నా మాయాశక్తేేత నా 
అంశలు వేర్వేరు రూపములుగా వ్యక్తమగుచున్నవి. నేను యీ లోకమును సృష్టించి, పోషించి, లయము 
గావించుచున్నాను. నిత్యమైన ఆత్మయే శుద్దజ్ఞానము, అదియే పరమ సత్యము. ఇది భౌతిక వస్తువులకు, 
పంచభూతములకు, ఇం(ద్రియములకు భిన్నమైనది. కాని మాయచేత గుణములకు లోబడి యున్నట్లు (భ్రమ 
కలిగించుచున్నది. జాగ్రత్‌ స్వప్న సుషుష్యవస్తకు ఆధారము నేను, అనగా శాశ్వతమైన ఆత్మ. కాబట్టే 
మోక్షము నభిలషించు మానవుడు, జా(గ్రదవస్సలో తాను గాంచిన స్వప్నము కేవలము అసత్యమని కనుగొనినట్లు, 
. యీలోకమంతయు అసత్యమని గ్రహించవలెను. అతడు మనస్సును ఇంద్రియములను ని(గ్రహించుట తెలుసుకొ 


నవలెను. అతడు అష్టాంగ యోగమును, వేదములను, ఆత్మకు మాయా(ప్రపంచమునకు గల భేదమును, 
సన్యాసమును తెలుసుకొనవలెను. 


ఓ “మహర్షులు అప్ట్రాంగయోగము, తపసు లి మున్నగు వాని దా గరా నన్ను ధ్యానించి నాతో యేకమగుటకు 
ప్రయత్నించిరి. కాని నాయందు మీకు ఉన్నటువంటి భక్తి వారి ప్రయత్నముల నతిక్రమించిపోయినది. మీకు 
నాయందున్న (పేమ, మహర్షులు చేసిన తపస్సుకన్న యెన్నోరెట్లు గొప్పది. త్వరలోనే మీరు నన్ను చేరగలరు. 
నదులన్నియు, ఒకే ఒక ఆలోచనతో అనగా తమ ప్రభువైన సముద్రుని చేరుటకు (ప్రవహించినట్టుగా, మీ 


420 


దశమ స్కంధము - పూర్వ భాగము 
ఆలోచనలన్నియు రాత్రింబవళ్ళు నాపైనే యుంటున్నవి. మీ (ప్రేమకు ప్రతిఫలము త్వరలోనే లభింపనున్నది. 


“మీకు నా నుండి యెడబాటు మీ మంచికొరకే. ఇది నాయెడల మీకున్న (ప్రేమను తీవ్రతరము చేయును. 
మీకు నన్ను గురించిన ఆలోచనలు శాశ్వతముగా స్పిరపడగలవు. దూరముగా అందుబాటులో లేని వస్తువుపై 
నున్న (పేమ, సమీపములో నున్న వస్తువుపైగల (పేమకన్న చాల అధికముగా నుండును. నేను మిమ్ము 
వదలిపెట్టితినని గాని మరిపోయితిననిగాని ఒక క్షణమైనను తలంచవర్దు. అట్టి తలంపు మీకు రాకూడదు. 
అదియెన్నడును జరుగదు. నేను మిమ్ము యెన్నడును మరువను. బృందావనములో నున్నపుడు మీపై 


నాకెటువంటి (పీమయున్నదో యిప్పుడు కూడ అ్టేయున్నది. మీరు నన్ను త్వరలోనే చేరగలరు. నా 
మాటలు విని మీరు ఉపశమనము పొందుడు' "', 


అతి కష్టము మీద కృష్ణుని సందేశమును ఉద్దవుని ద్వారా విని తమ్ము తాము తమాయించుకుని ఉపశమనము 
పొందిరి. ఉద్దవుడు చెప్పిన విషయములలో సగము వారికి అవగాహన కాలేదు. కాని ఒక విషయము వారికి 
స్పష్టముగా అర్హమైనది. కృష్ణుడు తమ్ము మరిచిపోలేదని, తమను మునుపటివలె (పేమించుచున్నానని, ముందు 
కూడ (పేమించగలనని, తాము ఉపశమనము పొందుటకు ఉద్దవుని ద్వారా సందేశము పంపెనను విషయము 
వారికి బోధపడెను. ఉద్దవుడు కొంతకాలము బృందావనములో గడపెను. కృష్ణుడు గావించిన అనేక లీలలను 
వినెను. భగవంతునికి అత్యంత ్రీతిపాత్రులై పరలోకములో దైవము ప్రక్కనే స్థానము పొందగలిగిన గోపికలపై 
ఉద్దవునకు విశేషమైన గౌరవము, అభిమానము, (ప్రతిపత్తియు కలిగెను. 


తర్వాత కొంతకాలమునకు యశోదానందుల వద్ద బృందావనవాసుల వద్ద సెలవు తీసుకుని రథము 
నధిరోహించెను. అశ్రుపూరితములయిన కనులతో వారందరును కృష్ణునకు తమ సందేశములను తెలుపమని 
ఉద్దవుని కోరిరి. 


ఉద్దవుడు మధురకు తిరిగివచ్చి కృష్ణుని కలుసుకొనెను. బృందావనములోని సంగతులన్నియు పూసగుచ్చి 
నట్టు చెప్పగా కృష్ణుడు విని సంతోషించెను. 


కృష్ణుడు (త్రివక్రకు ( సైరంధ్రి) యిచ్చిన మాటను జ్ఞప్తికి తెచ్చుకొనెను. ఒకసారి ఉద్దవుని యింటికి వెళ్ళి, 
అక్కడనుండి అతనితో ఆమె యింటికి కృష్ణుడు వెళ్ళెను. ఆమె గృహము చక్కగా అలంకరించి యుండెను. 
ఆమె గృహమున కేతెంచిన కృష్ణుని జూచి ఆనందముతో నోటమాటరాక యుండెను. 


వారిరువురుకును ఆసనము అమర్చి, విలువైన పట్టువస్త్రముల నొసగెను. ఉద్దవుడు ఆసనము స్పృశించి 
నేలపై కూర్చుండెను. వారు కొంతసేపు కూర్చుండిరి. కృష్ణు డామెను తదేకముగా చూచుచుండగా, ఆమె, 
కృష్ణుని చూచుటకు సిగ్గుపడుచుండెను. ఆమె తన్ను యెంతగా కోరుచున్నదో (గ్రహించి, ఆమె చేయి పట్టుకుని 
లోనికి తీసుకువెళ్ళి ఆమెకు తృప్తికలిగించెను. 


421 


న శ్రీమద్భాగవతము. య టక్‌ కు 
"పలై క్షే: Qc: ఎఆ(క్ర్వరుధు. వహాస్త్ర్యావుతరమునక్కు వళుళ ..! వ. కా 
a 'పలరమ్తుకృస్ణుు  బృందోవనములో వ నడువ్‌ యింట చుర్చుసమున్నవుడు. మరళా వోరి 'పీటోధబముల్లో 
జరిగిన 'స్తఘ్టటనలను ౯ 'డేవక్రీవస్తుదేవులు, వీవరీపిచి చెప సృుమండగా,. అత్యంత్తాసకికో బలరామకృష్ణులు, వీనుచుం 
డర్‌ తమ బంధువ్లుల మ వారి పేరు “శమ .యెవరెవేరు. యమ్‌ వార .వారెట్టైనారో 


eae లూ ఎక్‌ 
" 


pn 
లౌ న్‌ా ww rr rep 
చె , య. న త. 
4, oe 
ఇష. | ఆలి స్వేత 


* వసుదేవుడు! పొరతో: యటనెమునగక *కుద్తూరులోన్లో యనా “బం లువుకందరిమ్‌ 1 యనమౌదులు,. మేనత్తతు 


అందరినీ కలునుకొనవలెను''. తన అక్కచెల్లెండ్రు గురించి. మసుజేవుడదు:చెప్పెముల జెళ్టండ్రలో:నొకరివి 
ఈంది! శూరసేన మహారాజు తన సే యు ్నహాతుడైన క కుంతిభో జునకు సంతానము లేకపోవుట చ చేత్తద దత్తత ర యే ఏను. 
ఆమె "పీర్లు పీతి 'రత్తత 'తీసుకొన న్ను తర్వాత ఆ అమె పేరు ఏ త్రురత్త్‌ సెయన్‌ద we (కడు. మడ్డకి ఈవి 


ల్‌ pam 


నా ఖం య న. 
Fey Ne Pr ER) . 
wm WO గూ /. మ ను న Pech: ఏ జె న వ | 
లా we Moral జి wl 2m a mes Noel 


wen 


“వొందులాజును' కుంతి: వివదోహమాడెను: జర్లు శంశీయులు' యాజవశతశీయులు. వటునకు అన్నదమ్ములు. 


యాదవుల పూర్వుజైన యదథ్లు' మహారాజు, “కోఠవుల 'పూఠత్వుజైన 'పూరుచ క్రవర్తి అన్నదమ్ములు. వీరిరువురు 
'చరడ్రవంశములో' 'ప్రఖ్యాతిగొధచిన. 'యయాతిషుమాతులూ “ప్రార్తదకరోడా సోదరుడు మ ధృతరాష్ట్రుడు. 1 “అతడు 


డైన రేవవ్రతుడు సహాయము చేయుచుండెను. - ఢేవద్రతుడు ఆ తన నతండ్రి: సంతోషము కౌరక్తు క్షరినమైన్ల ఆజన్మ 
బ్రహ్మచర్య ఢీ దీక్షను, పూని భష్ముదుగా. (ప్రసిద్దిగాంచెను.. న్‌ 


రంల నా 


ల. . ఆ ఇ 
fy శ న జ లల Cl స చ తండ తో అప, జం లో ar: 
మ్‌ ne ee] del Sn అనే సీ న ల en an ॥ వ Tae "సం oh నవ ప సం న లా 


“వత్త ల” శో tne ఒ మ క! శ న Ml pie: 


పాండురాజు, తన యిద్దరు భార్యలైన కుంతీ, మాద్రులతో అరణ్యములో నివసించుటకు. యేను ద్రకావైను. 
అతడు అరణ్యముల్త్‌ వ మరణించ్లిన్ల తర్తా రాత అ అతని అయిద్లుగురు పుత్రులు చం ద్రవంశరాజులకు | ప్రధ్గాన నగరమైన 
“హస్తీనాఫురమునకు "వచ్చిరి. పాండురాజు రెండవ భార్య మాద్రి. బో, స్టహగమనము, పూ | “థంతీరేని 
కుమారులతో హస్తినకు కు వచ్చెను. అం టక దాం శో 


eae 


13 త వసుడీవడు,. "తన  ఫ్రట్రలతో 'వ్టనెక్లు WL "కుంతికి, 


ల wa గో | శ్‌ వీ సై at జా సే మ మ he 


ఆమె ు పుత్రులకు యల ప్రరిప్టీతులు, సంత్తో కోపదాయకమ్సుగ. శేవన్తి 'వినియుస్ల్నాన్లు.. 'ధ్రేత్రరాక్టుని 
రు 


పో సా ఈ. 


కుమారుడైన దుర్యోధనునకు తన పినతండ్రి కుమారులు హస్తినకు వచ్చుటీ' 'ముష్ట్రము ) లేకుండుటచేత వారిని 
అనేక యిబ్బందులకు .గురిచేయుచుండెనుు. ఇని: . వ్రరవత్సరము లుగా: .వాక్వఎలేనే, దుదృర। “పరిస్తితులలో 
'నుండుటచేత యితరుల దుర్భర పరి స్లితూలుగుద్రిర్లిచి ఆలో చింత లేకప్వోతినిం మీరు వచ్చి కంసుని, నిరంకుశత్వము 
"నుండి యాదవ. కుటుంబమును. రహిచిసారు: ఇప్పూడ్డు నా, సోదరి. కరిచి దఆమెపిల్రల్‌ విషయములో శ్రీ 
బోక్యము చేసుకుని వారి శ్రేయస్సుకొరకై పాటుపడవలసిన సమయము. వచ్చివది* వా పోధ్రరిని:య౬ :విఖ్యారక్రర 
పరిస్పితినుండి తప్పించుటక్రై మీరు ఆమెకు సహాయపడుటకై. ప్రయత్నించవలెను' 





“తండ్రీ! యీ విషయము మేము పరిశీలించెదము”” అని కృష్ణుడు చెప్పెను. హస్తినలో యేమి జరుగుచు 
న్నదో తెలుసుకొనుటక్షై అక్రూరుని పంపుటకు కృష్ణుడు నిశ్చయించుకొనెను. బలరాముడు, ఉద్దవుడు 
వెంటరాగా కృష్ణుడు అ(క్రూరుని యింటికి వెళ్ళెను. అన్నదమ్ము లిద్దరును ఉద్దవునితో కరిసి వచ్చుట 
దూరమునుండి చూచిన అ(క్రూరునకు పట్టరాని సంతోషము కలిగెను. వడిగా ద్వారము వద్దకు పరుగెత్తి 


422 


దశమ న్యంధము"- పూర్వ భాగము 

వారి వోహ్యానించేను. తక్రూరుడు హరీవి "స్నేహపూర్వకముగా కౌగిలించుకుని నమస్కారము చేసిన తర్వాత 
వారివి ఉచితాసనములపై కూర్చుతడబౌళ్టును. వారి పాదముల నభిషేకించి; ఆ పవి'త్ర తీర్చమును తనశిరక్వు'పై 
జల్లుకొనేను *  గదదము,-పు పుష్పములు సమర్వుంచి; వంగి తన చేతులతో వారి హేదముల ధొత్తసాగెను: కన్నులి 
నుండి అశ్రువులు కారుచుండెను. నోటమోటా సరిగా” రాకుండెను.' కొంతసేపటిక్‌ సర్దుకుని “యిట్లనెను. 
సక్టంస్తున అతని 'అమయాయులను నాశనము చేసి అందరికిని సుఖనంత*షములను' కలిగరిచిన నీకు నేను 
యే విధముగా" నొ ఆనండమును తెలుపగలను? కంసుని నిరంకుశపాలన అంతమొందగొ యిపుడు మేము 
శ్వద్భగా. ఊపిరి పీల్యుకొన గలుగుచున్నాము మోయిరువురొ శక్తిసామర్హ్య ములచేత' సృష్టి భోజ, యాద, 
'అంధక 'వంశేయునికు విముక్తి లభించి నిర్భయముగా నుండ గలుగుచున్నారు. మధురానగరమునకు తిరిగి 
శోభ"చేకూరెమ నాకు, నీ నిజస్వరూపము 'ఆలియును నీవు యా లోకకారకుడవు, కాబట్టి యీ లోకమే 
'నీవు. నీవు'తప్పు, వేరే కార్యకారణములు లేవు -సత్వరజస్తమో గుణములతో-యీ లోకమందలి చరాచరవస్తువుల 
న్నింటిని నీవు సృష్టించినావు. నీవు యీ భూమిపై "జేవించుచున్నట్టు: భ్రమను" కలిగించుచున్నావు. కాని 
అది సత్యముకాదు, యెందుకనగా నీవే యీ భూమివి. ఈ లోకమునకు సృష్టికర్తను, ఫోషకుడవు, ఐయకారుడవు 
నీవు. మాయా బంధములను నీవు సృష్టించినప్పటికిని "నీవు వాని కతీతుడవు. నీవు, సృష్టించిన వానితో నీకు 
ప్రమేయము లేదు సత్యము నెరుగకపోవుటచేత, అవిద్య కారణముగా మానవులు బంధములలో చిక్కుకుని 
యుంటున్నారు. నీవే పరమసత్యము అగ్గుటచేత నీకు బంధము, మాయ, నిర యెట్టుండగలవు? 


న న వా కక కో x నై 
కు wl} re లూప్‌ చో టి | ¥ 


“నీకు యీ జన్మ యెందులకు? ఈ రూపము ఎండలకు? దేవకీ వసుదేవుల పుత్రుడవను భ్రమ 
యెందులకు? .నీ అవతార ప్రయోజనము వేను తెల్లునుక్సొని యుండుట నా అదృష్ణము...ఇన్లుర. లక్షణములు 
కలిగిన అనే / | నము గావించి? వంధలకొని అరి"అకాహిణులను ధ్వంసము చ చేప యూ భూమి 
బరువు తగ్గించుటకు వచ్చితివి 'వాకొక కోరిక కలడు, దానిని నీవ్లు -ప్రస్తాడించవలెను, నమ్న- బంధ విముక్తిని 
చేయుము, ఈ బంధము _.అనేక, రూపములుగా  =ాంభార్యాప్లుత్రులపై పె (ప్రేమ, బంధున్నలపై అనురాగము, 
ఫ్టంషదలపై వ్యామోహము ఆత్మను బంధించ్లియున్న. & శరీరముపై అనుబంధము ఉంటున్నది. నాకు 
యితర్గ కోరిక లేవియ్లు-లేవు!; ( 


డు' . చిరునవ్రగ్ట్‌, నవ్వీ 'యిట్లనేను' "నీవు నాకన పెద్దవాడవు. వరుసకు మామవు మేము నీకు 

తు ౦టే వారము త ండ్రురివలె స్‌ "మమ్ము (ప్రే ంచి రక్షించవలెను దేవతలను పేరుతో ను 
, వర్లేవానులకు, ఒకే ఒక యము --- - అన్ని "యంయే వా యిష్ట ప్రకారమే జరుగువట్లు ' చూచుట. వా _ 
ల సారపరులు " ఈశ భూమిపై నున్న నులు, "వ పుట్యపుడుముల తము నిన్స్రోర్ల' బుద్దిచేత దేవల 
నతి(క్రమించి, పూజ కర్ణులగుచున్నారు. నీవంటి ఉత్తములే పూజ్యాలు: పవిత్ర జలమును తీర్షమందుతు. అరు 
స్తాన మాచరించువారు పరిశుద్దు అగుచుందురని చెప్పుదురు. రాయితోను.మట్టితోను చేసిన వి[గ్రహములందు 
భగవంతుడు నివసించును వానిని పూజించిన మానవులు పరిశ్తుద్దులగుదురు, క్లాని యీ రెండు విధమ్లలుగా 
పరిశుద్దులగుటకు యెక్కువ కాలము పట్టును మానవుడు ఒక్కసారిగా నిర్మలుడు "కాలేడు. పరిశుద్దత 

గ చేయవలెను -. - 


౪ అయినప్పుటికిన్ని నిస్సార్హ వవిత్ర-పురుషుల దర్శనము చెత మానవులు, వెంటనె పరిశుద్దత, వాందగలరు 
వీవు మాకు బంధువుడవు (శ్రేయోభిలాషిని ఆగ్షుట మా- అదృష్టము: 


473 


శ్రీమద్భాగవతము 


అనేక విషయములు వారు ముచ్చటించిరి. చివరకు సంభాషణ హస్తినాపురము గురించి సాగినపుడు కృష్ణుడు 
యిట్లనెను. ''మా మేనబావలు పాండవులు, హస్తినాపురములో సుఖముగా నుండుటలేదని వినియున్నాను. 
అసూయతో దుర్యోధనుడు వారిని అనేక బాధలకు గురి చేయుచున్నట్టు తెలిసినది దుర్యోధనుని తండ్రి 
ధృతరాష్ట్రుడు, పాండవులు తన సోదరుని కుమారులే అయినప్పటికిని వారిని ఆదరముగా చూచుటలేదవి 
వింటిని. తన కుమారుడు దుర్యోధనుడు చేయు అత్యాచారములను సమర్జించుచున్నాడని తెలిసినది. నా 
తండ్రి వసుదేవుడు తన సోదరి కుంతికి ఆమె పుత్రులకు సహాయము చేయమని కోరెను నేను వారిని 
కలునుకొనుటకు ముందు, నీవు హస్తినాపురమునకు సామాన్య సందర్శకునివలె వెళ్ళి అచటి పరిస్థితులను 
తెలుసుకొని రావలెనని కోరుచున్నాను. నీవు మంచి రాయబారివి. నీకున్న విచక్షణా జ్ఞానముచేత అచటి 
నిజ పరిస్థితులను తెలుసుకొవగలవు. నీవు తిరిగి వచ్చిన తర్వాత, అవసరమయినచో, జోక్యము చేసుకొని 
వారి శ్రేయస్సు, సుఖసంతోషముల కొరకు తగిన విధముగా యేదైన చేయవచ్చును. కాని (ప్రస్తుతము నీవు 
వెళ్ళి అచ్చటి విషయములు తెలుసుకొని రావలెనని నా అభిమతము'' 


“అటులనే చేసెదను'' అని అక్రూరుడు చెప్పెను. 


211 ప్రఖ్యాతిపొందిన హస్తినాపురము 


పౌరవ వంశరాజుల (ప్రధాన నగరమైన హస్తినాపురమునకు అక్రూరుడు యేతెంచెను అతడెటు తిరిగి 
చూచినప్పటికిని హస్తినను పరిపాలించిన వేర్వేరు రాజులు సాధించిన మహత్తర కార్యముల స్మృతి ఫలకములు 
గానవచ్చుచుండెను హస్తినాపుర సౌందర్యమును కొంతసేపు చూచి ఆనందించి, చివరకు రాజభవన ద్వారము 
కడకు వచ్చెను అతనిని భీష్మ పితామహుడు, అంబికా తనయుడైన ధృతరాష్ట్రుడు సొదరముగా ఆహ్వానించి 
గౌరవించిరి. ధృతరాష్ట్రుని సోదరుడు, మంత్రి అయిన విదురుడు కూడ అచట నుండెను మరియు కుంతి, 
సోమదత్తుడు అతని కుమారుడు, రాకుమారులకు గురువులైన (ద్రోణాచార్య కృపాచార్యులు, దుర్యోధనుడు, 
దుర్యోధనుని స్నేహితుడు రాధేయుడు, (ద్రోణుని కుమారుడు అశ్వత్తామ, పాండవులు అచట నుండిరి. 
వీరినందరినీ అక్రూరుడు పలుకరించి మాట్లాడగా, వారు స్నేహపూర్వకముగా సంతోషముతో సంభాషణ 
సలిపిరి. మధురాపురము కంసుని నిరంకుశత్వము నుండి విడుదల పొందినందుకు వారందరును హర్షించిరి 
కుంతి తన అన్న వసుదేవుడు, వదిన దేవకి యోగక్షేమము అడిగి తెలుసుకొనెను వారు అడిగి తెలుసుకొనగోరు 
విషయములన్నిటిని అక్రూరుడు వివరించి చెప్పెను 


భీష్ముడు, తదితరులు అక్రూరుని కొంతకాలము హస్తినలో నుండవలసినదని పట్టుపట్టగా అక్రూరుడు 
అంగీకరించెను. అక్రూరుడు వచ్చినది అందులకే గదా! 


అక్రూరుడు స్వయముగా పాండవుల శక్తిసంపద, సద్వర్తనము, ఆకర్షించు గుణములను చూచెను. 
పాండవులను చూచిన ప్రతిఒక్కరు వారివి (పేమించక యుండలేరు ఆయుధములను ప్రయోగించుటలో 
వారి నైపుణ్యము, వారి ధైర్యసాహసములు, అన్నిటిని మించిన వారి వినయమును అక్రూరుడు చూచి 
మెచ్చుకొనెను. అక్రూరుడు, దుర్యోధనుని కనులలో అద్దములో వలె ప్రతిబింబించు అసూయను స్పష్టముగా 


424 


దశమ స్కంధము జ పూర్వ భాగము 
గాంచెను. పాండవుల యెడ, తమ సోదరులైన కౌరవులు పెక్కు చిన్నచిన్న విషయములలో యెట్లు నీచముగా 
(ప్రవర్తించి వారికి యిబ్బందులను కలిగించుచున్నారో అక్రూరుడు ప్రత్యక్షముగా చూచెను. ముసలిరాజు 


ధృతరాష్ట్రుడు తన పుత్రుల చర్యలను గర్టింపక పరోక్షముగా ్రోత్సహించుట అక్రూరుడు గమనించెను. 
ధృతరా(ష్టునకు తన సోదరుని పుత్రులపైన అనూయగలదు 


కుంతి, విదురుడు అక్రూరునితో పలుమార్లు దీర్హనంభాషణలు జరిపిరి. భీముని చంపుటకు దుర్యోధనుడు 
చేసిన ప్రయత్నములు అక్రూరునకు వివరించి చెప్పిరి. 


కుంతి కనుల నుండి కన్నీరు ఆగక కారుచుండెను ఇంతవరకు ఆమెకు విదురుని యందు మాత్రమే 
నమ్మకముండెను. అక్రూరుని చూచిన తర్వాత, తన సోదరుడు వసుదేవుడు పంపగా వచ్చెనని తెలుసుకున్న 
తర్వాత, ఆమె దుఃఖము కొంత ఉపశమించెను. నిర్భయముగా ఆమె అక్రూరునితో యిట్లు పలికెను '' అన్నా! 
మధురలో అందరును కుశలమేనా? నన్ను యెప్పుడైనా వారు తలచుచుందురా? అసలు నేను వారికి జ్ఞాపకము 
ఉన్నానా? వారి కష్ట సమయములో వారిని ఆదుకును అవకాశముగాని, యిప్పుడు వారి సుఖసంతోషములలో 
పాలుపంచుకొను అదృష్టముగాని లేని నిర్భాగ్యురాలను. వసుదేవుని పుత్రులకు నన్ను గురించి తెలియునా? 
చిన్నప్పటి నుండి యెటువంటి సుఖ సంతోషములు యెరుగని విధి వంచితురాలైన మేనత్త ఒకామె యున్నదని 
వారికి తెలియునా? ఇచ్చట నేను తోడేళ్ల మధ్య లేడివలె నున్నాను. నేను, నా పిల్లలు బ్రతికి బయట పడగలమను 
ఆశలేదు. కంసుని బారి నుండి నా సోదరుని రక్షించిన కృష్ణుడు, నా పుత్రులతో కలిసి నన్ను కూడ 
రక్షీంపగలడా? రాత్రింబవళ్ళు అతనినే తలచుచున్నానని, అతడు వచి ఏ మమ్ము మా శ్రేయస్సు కోరి 
ఉద్దరించగలడని ఆశించుచున్నట్టు చెప్పుము. మా భవిష్యుత్తు అతని చేతులలో నున్నది''. 


అక్రూరుడు, విదురుడు ఆమె నోదార్చిరి. అక్రూరుడు కృష్ణుడు జన్మించిన ప్రయోజనము తెలిపెను. 


దుర్మార్గులైన దుర్యోధనుని వంటి వారిని శిక్షించుటకే కృష్ణుడు జన్మించెనని, అయినను కొంచెము ఓర్మి 
వహించవలెనని అక్రూరుడు చెప్పెను 


అచ్చటి పరిస్థితులన్నియు సంపూర్షముగా తెలుసుకున్న తర్వాత, అక్రూరుడు తిరిగి మధురకు వెళ్ళు 
కోరికను వ్యక్తపరిచెను భీష్ముడు, తదితరులు మరికొంత కాల ముండవలసినదని కోరిరి. ఇప్పటికే అనేక 
మానములు హస్తినలో సంతోషముగా గడపితిననియు, ఉ(గ్రసేనుడు వసుదేవుడు తన కొరకు వేచి చూచుచుందు 
రనియు, కాబట్టి వెళ్ళవలసి యున్నదనియు తెలిపెను. అక్రూరుడు వెళ్ళుటకు భీష్ముడు అయిష్టముగా 
అంగీకరించెను. 


వెళ్ళుటకు ముందు ధృతరాష్ట్రునికి హితోపదేశము చేయవలెనని అక్రూరుడు సంకల్పించెను. అతడుగాని 
సరియైన దృక్పధముతో హితమును స్వీకరించినచో దురభిమానము తొలగగలదనియు, అతని అంతర్నేత్రము 
తెరుచుకుని, తండ్రిలేని పాండవ కుమారుల యెడ ధర్మముగా (ప్రవర్తించగలడనియు యోచించెను 


భీష్మ విదురుల సమక్షములో అక్రూరుడు ధృతరాష్ట్రునితో మాట్లాడనెంచెను సహజముగా దుష్టన్వభా 
వుడు. పుత్ర వ్యామోహము అతని నన్యాయముగా వర్తించునట్టు చేసినది అతని చర్యలను గర్జించి, హితముపదేశిం 
చిన తర్వాత మధుర కేగవలెనని నిశ్చయించుకొనెను. 


425 


; ne. 


క రకు WE i DAE RU Em 
య ః సేలో ముల్‌ అగో న AE ar hey Wr కలో చ” 


న. టం Thee వే 
క he నం వణ. చ 
జ oe ల 5 Te వ టకా న స న. 
we We, 4 | ఇ లి ళ్‌ న ఖ్‌ అక Ore స్‌ [క స్క చుట Wr వాక a ee a ళ్‌ న. 
క య. బహ ముని HIT EEG) WIT ర హట్‌ ny 
ఆలి భు తో 
టే ' ! 
“జ వ య /| ం 


టు | an జం 
ల ఆ _ న్‌్‌, మ Can tape ని” గ, గజ sg ల్లో am, Me an a gn Ne అ ఇక్‌ శతా వా 
: వెన న. లు వ. మకిట: చ గ 2 కళ. న శ + ఇస j WE Th Cat ey సట గ వ్‌ 


ధృతరాష్ట్రుని వద్ద నమ్మడు, ఏ విదురుడు ఉన || న్న వమయములో. ఆక్రూరుడు యుట్టు పలికెను. *“ధృతర్యాష్ట్ర 
మహారాజా! నీవు విచిత్రవీర్యుని కుమారుడవు. ఉత్తమ క్షత్రియ ౩ వంశములో జన్మించిన వాడవు. నీవు జన్మించిన 
వంశమునకు కీర్తి ప్రఖ్యాతులు తీసుకురావలసి యున్నది. వీ సోదరుడు' పాండు మహారాజు మరణించిన తర్వాత 
నీవు హస్తినకు మహారాజువైనావు. నీవు ధర్మముగా పరిపాలించినచో తగిన ప్రతిఫలము తప్పక పొందగలవు, 
నీ పుత్రులను (ప్రేమతో చూచిన విధముగా యితరుల. పుత్రులను కూడ (ప్రేమతో. చూచినచో, నీ.వ్లారిని 
యెంత అభిమానముతో ఆదరించెదవో యితరులపై కూడ అటువంటి. అభిమానము చూపించినచ్‌ , నిన్ను 
(పేమాభిమానములను, నే సోదరుని పుత్రులైన పాండవుల కూడ చూపవలెనని నేను వేరే నీకు చెప ఏనవసరము 
లేదు. నీవట్టు చూపకున్నచో సత్పురుషుల విరసనకు గురియై. పరలోకమున దుర్చరస్తితి పొందెదవు.-.. -: 


“ప్రభూ! యీ లోకములో మనము యెవరితోగాని యే వస్తువు పైగాని యెక్కువ అనుబంధము పెంచుకొన 
రాదు. మనది అనుకున్న యీ శరీరమును యీ లోకము వదలి వెళ్లునపుడు త్యజించవలసియుండగా, యిక 
భార్యాపుత్రుల గురించి చెప్పవలసిన దేమున్నది? ఈ లోకములో మనము ఒంటరిగా ప్రవేశించెదము, తిరిగి 
ఒంటరిగానే నిష్ర్రమించెదము. మానవుడు, తనకు తానే పాప పుణ్యములు సంపాదించుట జరుగును. 
అధర్మముగా గడించిన సంపదను, శత్రువులు పుత్రుల రూపములోగాని లేక ప్రియ 'బంధుజనుల రూపములో 
గాని వచ్చి దోచుకొనెదరు! అధర్మముగా గడించిన సంపదను దాచుటకు ప్రయత్నించు మానవుని నిజముగా 
మూర్చుడని చెప్పవచ్చును. తప్పు చేయుటచేత అతడు యెన్నడును సుఖముగా ఉండలేడు. అతడా సంపదను 
గూడ అనుభవించలేదు. అతడు మరణించినపుడు, పుత్రులు యితర.-బంధువులు యిదివరకే వదలిపెట్టిన 
శరీరమును, అతని (ప్రాణముకూడ ఆ శరీరమును వదలివేయును. ఎట్టునధటి సంపదయులేని వాడగును. 
ప్రాపంచికమైన సంపదను పోగొట్టుకొనిన వాడగును. ఇట్టి ప్రాపంచిక సంపదను గడించుటలో జీవితమంతయు 
వ్యర్థము గ గావించిన మానవుడు పరలోకమునకు కావలసేన సంపదను నడించుటకు ప్రయత్నించకుండును! 


ల్‌ . "~~ 


“ఓ రాజా! బుద్ది కలిగి యుండుము. ఇది: ఒక మాయా. 'ప్రపంచమని, స్వప్న (ప్రపంచమునకు భిన్నము 
కాదని (గ్రహించుము... స్వప్న (ప్రపంచమువలె నిది .అసత్యము,...నీ.: ఇణుడ్డిని.;వినియోగించుము. చంచలమైన 


మనస్సును ని[గ్రహించుము. మనస్సు నరికట్టినచో, నాది-నీది అను భేదభావములేక అందరి. యెడల 
సమభావముత్‌ వర్తించగలవు'. 


ఎమ ము? రి సొనల 


ర జ "అల 


ధృతరాష్ట్రుడు అక్రూరునిత్లో యిష్టతెను.! అకూరా! సమ 'జ్ఞానబోధకు నీక నీకున నౌ "సైగల (ల అవ్యాజానుర్తా 
గమునకు నేను ముత్రుఢవైతిని _నీ, పలుకులు, గొంత్తుక్షయ్ళెండిన వానికి అమృతము లభించినట్టున్నపవి.... ఈ 
జ్ఞానామృతమును సేవించగా యింకను సేవించవలెను తపన నాలో యినుమడించుచున్నది. నీవు నన్ను 
పచ వృగిరచుటికు చసీన ప్రయత్నములను” 'అవేగోహోన“చేసుకుంటిని. నా మనసు చదునుగా ఉన్నట్టయిన, 
నోపేడుకులు వీటేవళ' నిలిజిమనసును' 'ద్రవపజేస్‌ ఫలిరమనట్టు చేయగలవు. కాని నా మనస్సు అమితమైన 
పుత్ర వ్యామోహముతో కలుషితమై, ఎత్తు పల్లములుగా నురడుటచేత నీ వాక్కులు అచట స్థిరముగా నుండలేవు: 
ఆకాశమునకు మెరుపు ఒక క్షణము వెలుగు నిచ్చినట్టుగా, నీ మాటలు ఒక క్షణము నా బుద్దిని ప్రకాశింపజేసినవి. 





426 


దశమ స్కరిధమ్ము. ఫ్లూర్య భాగము 
మరల నన్ను చీకటి, అలముకొమచున్నది. ,:::= జడ ఆటలే గడలు కున 


. - “ 

a కళా ఈ య. ద wr mh nn. 2M pi pr 4 eT 
స నక | వ శ క గ. తే వటి టే? We MEG 
న “టీ క did wee న శ కం. న wt - న డే త 

oe Me Oe 


“యాదవ కుటుంబములో కృష్ణుడు పస్యరలినట్టు హా తండ్రి 'వ్యోనుడు చప్పున. "అతడు భగవంతుడే 
యనియు, దుష్టులను. నిర్మూలిఠిచి యీ. “భూమి బరువు. తగ్గించుటుక్లు- జన్మించెవన్నియు చెప ప్సగ్గా. విన్నాను. 
కొంతకాలము క్రిందట నేనుయీ, విషయము. తెల్లుసుకున్నాను. భగవంతుని . ..సర్గికల్పమునకు? మానడు. 
తలవంచక చేయగలిగిన దేమున్నది?.అత్తనికి నమస్కరించుట తప్పు నేను చేయగలిగిన. దేమియు.. లేదు.. 
భగవంతుని సంకల్పము లెవరికి తెలియును?. తన మాయచేత యీ ప్రపంచమును సృష్టించెను... అందు ప్రవేశించి, 1. 
దానిలో తగుల్కౌనకయుండును. మానవులు చేయు కర్మలను, కర్మ ఫలితములను భగవంతుడే నిర్ణయించును. 
ఈ సంసారమనునది భగవంతుని లీల, అతనిచేతిలో మనము ఆటబొమ్మలము. నీవు నాతో మాట్లాడినట్టు 
చెప్పి కృష్ణునకు నా నమస్కారములు తెలుపుము. ఒకసారి చూడగోరుచునాన్నని చెప్పుము"'. 


పెద్దలు, పిన్నలు ఒకొక్కరి వద్ద సెలవు తీసుకుని అక్రూరుడు మధురకు తిరిగి ప్రయాణమయ్యెను. 
బలరామకృష్ణులు వారి మేనబావల.క్షేమము తెలుసుకొనుటకు ఆతురతతో యెదురు చూచుచుండిరి. మధుర 
చేరిన వెంటనే అక్రూరుడు. వసుదేవుని, గృహమునకేగి. హస్తినాపుర విశేషముల్లన్నియు, ౫ తాను వేర్వేరు 
వ్యక్తులతో మాట్లాడిన విషయములు, వారు (ప్రతిస్పందించిన తీరు తెన్నులు, వారి దృక్పథములు, చివర 
తాను ధృతరాష్ట్రుని కుపదేశించిన హితము అతడు అస్తవ్యస్తముగా జవాబిచ్చిన తీరు - పూసగుచ్చినట్టు 


చెప్పెను. ముసలిరాజు' పాండవులకు అనుకూలముగా యెన్నడును వర్తించడని అక్రూరుడు త తన అభిప్రాయ 
ముగా వెలిబుచ్చెను, ' క. . Enh 3 


213 జరాసంధుడు మధురను ముట్టడించుట 
 కంసునికి అస్తి ప్రాప్తి యను యిద్దరు భార్యలు. వారు మగధ . దేశమును -పొల్సించు ఆతి: శక్తిమంతుడైన 
జరాసంధుని పుత్రికలు... కంసుడు చనిపోయిన 'తఠ్వాత "కంసుని రాణులిడ్దరునుమగధదేశము వెళ్ళీ తమ 
తరిడ్రితో.మధురలో జరిగిన' సంఘటనలను; కృష్ణుడు కంసుని. సంహరిఇదిన విధము వివరించి చెప్పిరి; -అది 
విని జరాసంధుడు మండిపడి, యాదవ వంశమును సమూలముగా నాశనము చేయుటుకు నిశ్చయించుకొనెను. 
ఇరువదిమూడు, అక్షౌహిణుల సేనను సమీకరించుకుని మధురానగరము చుట్టుముక్లైను. . 





| ఖ్‌ . స కత ర. 
అ te" ల న on 
న on! 


జరుగుచున్న * విషయము - కృష్ణుడు ' గమనించెను: “అనంతమైన : సేనా, సమూహము, 'మధురక్‌దుట్టూ 
చేరియశడుటుకృష్ణుడు చూచెను అతనన దైన మధుళొనగరముతో నోప్రజలు; తమా'నగరమును'జరానంథుని 
"సేనలు ముట్టుడించుట జూఖిభయుభ్రూలతులైర్‌. 'అనేక ఆలోచనలు కృష్ణునికి కలిగెను. “బ్లీడో“జకటివెరటనే 
చేయవలసి” "యున్నది? తనలో. ఇతానొట్టు" తెలపోసేను: - ౫-సేనాబలమపను: వదలి "జఠాసరభ్యుని' మాత్రమ 
సంఫారింపనోశ ఆ తరత ఆ సేనను నాయథేనములోనికి.తీసుకురాసా "తేక" జళోసంిథుని,” అతని 
జొనోపితమును' కూడ సరహారీరవవలయుసోళకారచెము' సేపయనుత ర్వాత తారిగీ'తనలో: ఈ నిట్టనుకా నెను? 
“నేను యీ కృష్ణుని రూపము అరీంచి వచ్చ సదా భూ భారము తగ్గించుటకు! కొట్యట్టీ సేనాబలమున్లు సంహోరిరచ్రి; 
జర్లాసంర్లుని వ్రదల్సిపె పెళ్టుదన్ను నడు మ్లరమ మర్తల్ల ల వర్లున్లు వచ్చినపుడు, యింతకు రెండింతలు '' సేనతో 





సల? ట్‌ నక న 


ట్‌ 


$27 


శ్రీమద్భాగవతము 
రాగలడు అతడు వచ్చినపుడెల్లా అతని సేనను నాశనము గావించెదను''. బలరామకృష్ణులు యుద్దము చేసి 
సైన్యమును నశింపజేసి జరాసంధుడు తిరిగి రాజ్యమునకు వెళ్తునట్టు చేయుటకు నిశ్చయించుకొనిరి. 


బలరామకృష్ణు లిద్దరును అట్లు మాట్తడుకొనుచుండగా, న్వర్గ్షమునుండి రెండు రధములు దిగి వచ్చి వారి 
యెదుట నిలిచెను. అవి సూర్యునివలె అత్యంత వైభవముతో (ప్రకాశించుచుండెను. రథసారథులు స్వర్గలో కము 
నుండి వచ్చినవారివలె నుండిరి యుద్దసామా(గ్రి రథములో అమరియుండెను. రథసారథు లిద్దరును బలరామకృ 
ప్లులకు నమస్కరించి నిలుచుండిరి. కృష్ణుడిట్టనెను ''అన్నా, రామా! మనకు పంపిన రథములందు అవసరమైన 
ఆయుధములు గలవు. ఈ ఆయుధములతో యీ సేనా సమూహమును జయప్రదముగా నిర్దించుదము. 
మనము యెందుకొరకు జన్మించినదియు నీకు తెలుసును. ఈ అపార సేనావాహినిని నిర్మూలించెదము 
రమ్ము''. 


యుద్దవీరుల సవరణలు .ధరించి, రథములనెక్కి యుద్దము చేయుటకు బయలుదేరిరి. జరాసంధుని 
సేనావాహినితో పోల్చిచూచిన వీరి బలగము బహు చిన్నది. కృష్ణుని రథసారథి పేరు దారుకుడు. కృష్ణుడు 


పాంచజన్యమను శంఖమును పూరించెను. ఆ శంఖారావము శత్రుసేనల మనస్సులలో విపరీతమైన భయము 
కలిగించెను. 


మొదటిసారిగా జరాసంధుడు కృష్ణుని చూచెను దగ్గరకు వచ్చి జరాసంధు డిట్టనెను *'ఓ! నీవా కృష్ణుడవు! 
నీ మేనమామనే చంపిన అధమాధముడవు నీ వంటి పాపాత్మునితో నేను యుద్దము చేయను అది నా ప్రతిష్టకే 
భంగము. నీ వంటి పిరికిపందతో యుద్దము చేయుట నాకు సిగ్గుచేటు నీవు నగరమునకు తిరిగి వెళ్ళిపో 
బలరామా! నీవు నాతో యుద్దము చేయుటకు ధైర్యమున్నచో నేను సిద్దమే నా వాడి తూపులకు నీ శరీరము 
ముక్కలు ముక్కలైనపుడు నీవు తప్పక వఏరస్వర్గము నలంకరించగలవు అట్టుగాక, నీవు నన్ను చంపుట 
కూడ సంభవించవచ్చు”'. 


కృష్ణుడు మధ్యలో అడ్డువచ్చి యిట్లనెను ''నీవు మహారాజువు. నిజముగా శక్తిగలవారు ప్రగల్బములు పలుకక 
ఆచరణలో వారి శక్తిని చూపించెదరని నీకు తెలిసి యుండవలసినది అయినప్పటికిని నిన్ను క్షమించి 
వదలుచున్నాను. నీ అంతము త్వరలోనే సమీపించనున్నది. అంతము సమీపించువారి మాటలు పొందిక 
లేక అర్హరహితముగా నుండును''. 


యుద్దము (ప్రారంభమయ్యెను రణరంగమంతయు ధూళితో నిండెను. ఆకాశము ధూళితో నిండియుండు 
టచే మిద్దెలపై కెక్కి చూచుచున్న మధురానగర వాసుల కేమియు కనుపించకుండెను. వారికి బలరామకృష్ణులు 
గాని, వారి రధములు, ఆ రథములపై నున్న కేతనములు కృష్ణుని రధముపై గరుడుడు, బలరాముని 
రథముపై ఈతచెట్టు --- కూడ కనుపించకుండెను ఈలోపుగా బలరామకృష్ణులు, జరాసంధుని సేనలను 
ఒక (క్రమ పద్దతిలో సంహరించుచుండిరి. ఆ సేనావాహినిలో జొరబడి నిర్దాక్షీణ్యముగా వారిని నిర్మూలించు 
చుండిరి అప్పటికి జరాసంధుని సేన చాలవరకు నాశనమయ్యెను అతడు రథమును రధసారథిని పోగొట్టుకొ 
నెను బలరాముడు తన భుజములతో జరాసంధుని నొక్కిపట్టుకొనెను. జరాసంధుని యిప్పుడే చంపుటకు 
కృష్ణుడు యిష్ట్రపడక, వదలిపెట్టమని బలరామునికి నచ్చజెప్పి జరాసంధుని విడిపించెను 


జరాసంధునికి దుఃఖము, ఆ(గహము ముంచుకువచ్చెను. తాను తల పెట్టిన ముట్టడి విఫలమైనందుకు 


428 


దశమ నృంధము - పూర్వ భాగము 
దుణుము కలిగెను ఈ యువకు లిడ్డరును అతి సునాయాసముగా తన సేనను నిర్మూలించినందుకు ఆ(గ్రహము 
కలిగెను. మరియు బలరాముని చేతిలో సుమారుగా చనిపోవలసి యుండగా, కృష్ణుడు వదలిపెట్టుమని 
చెప్తుటచేత, తాను తిరిగి (బ్రతికి బయటపడిత్తినని తెలుసుకొని (కోధావిష్టుడయ్యెను. ఎవరినైతే తాను 
పిరికిపందయని, పాపియని నిందించెనో, ఆ కృష్ణుడే తనకు (ప్రాణభిక్ష పెట్టినాడు. కాని జరాసంధుడు కృష్ణుని 
బౌదార్యమును మెచ్చుకొనలేక పోయెను. తన్ను అవమానించిరని భావించి, బలరామకృష్ణు లిద్దరిని తేలికగా 


క్షమించలేకపోయెను. అవమానము గూడుకట్టుకొనిన హృదయముతో జరాసంధుడు మగధదేశమునకు తిరిగి 
వచ్చెను. 


జరాసంధుని మిత్రులు అనునయించుచు నిట్లు పలికిరి. ''నీవు ఆ యిద్దరు యువకుల చేతులలో ఓడిపోవుట 
నీకు ధైర్యము లేకపోవుట చేతగాదు, కాకపోయిన విధి నీకు యెదురు తిరుగుటచే నీకు ఓటమి సంభవించినది 
ఈ ఓటమి కారణముగా నీవు నిరాశా నిసృహలను చెందవలసిన పనిలేదు''. 


మిత్రుల పలుకులు జరాసంధునికి ఉపశమనము కలిగించలేకపోయెను. తపస్సు చేసి తిరిగి యుద్దము 
చేయుటకు నిశ్చయించుకొనెను 


ఈలోపుగా కృష్ణుడు మధురకు తిరిగి వచ్చెను. కంసుని చంపిన తర్వాత అన్నదమ్ము లిద్దరును జరాసంధుని 
సేనాబలమును సంహరించి, జరాసంధుని వెనుకకు పంపివేసిరి ప్రతిఒక్కరి హృదయము ఆనందముతో 
నిండెను. నగరములో పండుగ వాతావరణము నెలకొనెను అందరును సుఖముగా నుండిరి. అయితే, 
జరాసంధుడు వారిని శాంతియుతముగా నుండనివ్వక, పదిహేడు పర్యాయములు తన అక్షౌహిణీ సైన్యములతో 
మధురపై దండెత్తెను. పదిహేడు పర్యాయములు అతని సేనలు సమూలముగా నాశనమయ్యెను. అతడు 
మాత్రము ప్రాణములతో బయట పడుచుండెను 


ప్రతి పర్యాయము అపజయము పొందుటచేత అతని అవమానము మరింత తీవ్రమయ్యెను. తిరిగి దండెత్తు 
ప్రయత్నము విరమించలేదు. యాదవులతో యుద్దము చేయుటకై మరొకరు తనకు సహాయము చేయుటకు 
వచ్చువరకు ఆగియుండెను 


214 కాలయవనుడు 


పడద్షైనిమిదవ పర్యాయము జరాసంధుడు తిరిగి కొత్తగా సేనాబలము సమీకరించుకుని మధురను ముట్టుడించు 
టకు బయలుదేరెను. మార్గ మధ్యములో కాలయవనుడను అతి శక్తిమంతుడైన రాజును కలుసుకొనెను. తాను 
చాల ధైర్యసాహసములు కలవాడనని కాలయవనుడు తలచుచుండెను. యాదవ సోదరులైన బలరామకృస్ణుల 
చేతులలో అనేక పర్యాయయములు జరాసంధుడు ఓడిపోయి తీరని అవమానమునకు గురి అయినాడవి విని, 
జరాసంధునకు సహాయము చేయ నిశ్చయించుకొనెను తనకున్న మూడు కోట్ల మ్లైచ్చసేనను జరాసంధుని 
సేనాబలమునకు తోడుగా పంపగలనని కాలయవనుడు జరాసంధునికి వాగ్దానము చేసెను. 


కాలయవనుని మేచ్చసేనలు మధురానగరమును చుట్టుముట్టైను మొదటిసారిగా, యీ దాడులలో 
బలరామకృష్ణులు నిదానముగా చేయవలసిన కర్తవ్యము గురించి యోచించిరి. కృష్ణుడిట్లనెను. ''చూడన్నా! 


429 


శ్రీమద్భాగవతము 
యాదవులు గొప్ప సంకటస్టితిలో పడినారు. అన్నివైపులను శత్రువులు ముట్టుడించియున్నారు కాలయవనుడు 
యుద్దము చేయుటలో మంచి శక్తిమంతుడని పేరు పొందినాడు. అటువంటివాడు యిప్పుడు జరాసంధునితో 
చేతులు కలిపినాడు. వీరిద్దరును కలిసి యాదవులను బందీలుగా తీసుకొనవచ్చు, లేక మన బంధువులందరినీ 
చంపివేయవచ్చు. సము(ద్రమధ్యములో ఒక నగరమును నిర్మించి అక్కడకు యాదవుల నందరినీ పంపివేసినచో 
అక్కడ వారు సురక్షితముగా నుండగలరు ఆ తర్వాత మనము కాలయవనుని చంపవచ్చు'' కృష్ణుని సూచన 
బాగున్నదని బలరాముడు బలపరిచెను. 


దివ్య నిర్మాణకర్త అయిన విశ్వకర్మను కృష్ణుడు పిలిపించి, అతనితో సముద్రము మధ్య కట్టవలసిన నగరము 
గురించి చర్చించెను ''అట్టు చేసెద''నని విశ్వకర్మ చెప్పెను 


సముద్రమధ్యములో బంగారు నగరమొకటి వెలసెను. అందు ప్రవేశించుట సులభము కాదు. స్వర్గలోకము 
లోని అమరావతీ నగరమువలె దీనిని నిర్మించెను. అందముగా విశాలమైన వీధుల కిరుప్రక్కల బారులు 
తీరియున్న గృహములపై బంగారు గోపురములు, మిడ్డెల “లోపల విలువైన మణులు పొదిగియున్నవి. 
నగరమునకు అందమైన ఉద్యానవనములు శోభ చేకూర్చుచుండెను ఊహా (ప్రపంచములో కవుల మనోభావ 
ములు యెరిగినట్టుగా ఆ గులాబిరంగు నగరము నందు --- ద్వారకలో - బంగారు గోపురములు ఆకాశము 
నంటుచున్నట్టుండెను. 


ఆ నగరమునకు దేవతలు కానుకలు పంపిరి. ఇంద్రుడు సమావేశ మందిరమును కానుకగా నొసగెను, 
ఆ మందిరము పేరు సుధర్మ గాలి వేగముతో ప్రయాణించు అశ్వములను వరుణుడు కానుకగా పంపెను. 
కుబేరుడు ధనాగారమునకు సరిపోవునంత సంపద నిచ్చెను. దే ప్రీ 


నాతి 


డిచ్చెనని గుర్తుకు తెచ్చుకుని, తమకు తోచిన మేరకు ద్వారకానగర వైభవమును యినుమడింపజేయుటకు 
శాయశక్తుల సహాయపడీరి 


తన యోగ శక్తీత కృష్ణుడు మధురలోని (ప్రజలందరినీ కొత్తగా నిర్మించిన ద్వారకా నగరమునకు 
తరలించెను. రాత్రికి రాత్రి మధురానగరము శూన్యమయ్యెను. తరువాత చేయవలసిన కార్యము గురించి 
కృష్ణుడు బలరామునితో చర్చించెను. 


కాలయవనుని సేనలు మధుర చుట్టు నుండెను రాత్రియగుట చేత వారు నిద్రించుచుండిరి. ఉదయముననే 
వారందరూ నిద్రనుండి లేచిరి యాదృచ్చికముగా వారు ఆరోజు ముట్టడించవలసిన నగర ద్వారముల వైపు 
చూచిరి. ఆ సైనికులు ఒక యువకుడు మెల్లమెల్లగా అడుగులు వేయుచూ నగర ద్వారము దాటి వెళ్ళుచుండుట 
చూచిరి. ఆ యువకుడు అటునిటు చూచుచున్న తీరునుబట్టి, అతడు పారిపోవుచున్నాడని సిపాయిలు 
తలచిరి వెంటనే వారు కాలయవనుని వద్దకు వెళ్ళి యిట్లనిరి ''ప్రభూ! మధురానగర ద్వారము వద్ద ఒక 
యువకుడు తప్పించుకుని పారిపోవుటకు (ప్రయత్నించుచున్నట్టున్నాడు అతనిని మీరే స్వయముగా చూచి 
మేమేమి చేయవలెనో చెప్పుట భావ్యముగా నుండగలదు కాలయవనుడు తన గుడారము నుండి బయటకు 
వచ్చి సైనికులు సూచించిన (ప్రదేశము వైపు నడచి వెళ్ళెను. కొంచెముసేపు ఆ స్టలమునందే స్తంభించిపోయి 
నిలుచుని పోయెను కృష్ణుని ముఖ వర్చస్సు అంత అందముగా గోచరించుచుండెను 


ఉదయించుచున్న పూర్ణిమా చంద్రునివలె కృష్ణుడచట నిలుచుండెను స్వర్గమునుండి దిగి వచ్చిన గంధర్వ 


430 


దశమ స్కంధము - పూర్వ భాగము 
కుమారునివలె అపురూప సౌందర్యము కలిగి యుండెను. అతని నల్లని శరీరము తన కిష్టమైన బంగారుచాయ 
పట్టు వస్త్రములను ధరించెను అతని వక్షమందు (శీవత్సమను పుట్టుమచ్చగలదు మెడలో కౌస్తుభమణి 
(ప్రకాశించుచుండెను అంచున కొద్దిపాటి యెరుపు ఉండిన అతని నేత్రములు అప్పుడే విచ్చిన పద్మమువలె 
నుండెను. పెదవులమీద చిరునవ్వు నాట్యము చేయుచుండగా, మకరకుండలములు ఊగుచుండెను. 


కృష్ణుని రూపము నారదుడు వర్లించగా యిదివరలో కాలయవనుడు వినియుండెను. అతడు తనలో నిట్లు 
తలపోసెను. ''ఇతడే కృష్ణుడు ా వాసుదేవుడు అయిఉండవచ్చు. అతడి అద్భుతశక్తిని గురించి యిదివరకు 
విన్నాను. నా అదృష్టము కొద్దీ అతడిప్పుడు యేకాకిగా, తన్ను తాను రక్షించుకొనుటకు యే ఆయుధములేక, 
యిక్కడ నాకు చిక్కినాడు అతనిని పట్టుకుని చంపుటకు యిదే మంచి తరుణము ఇక్కడకు రాబోవుచున్న 


నా మిత్రుడు జరాసంధుడు, కృష్ణుని యెడ శత్రుభావము కల్గిన కంసుని యితర మిత్రులు మిక్కిలి 
సంతోషించెదరు?' 


తన ఉనికిని గుర్తించునట్లు చేయుటకు, అంతకంటు ముఖ్యముగా తనను బాగా గుర్తించుటకు వీలుగా 
కృష్ణుడు అచ్చటనే చాలసేపు నిలుచుండెను తరువాత, తాను గుర్తు తెలియకుండ తప్పించుకు పారిపోవుటకు 
, ప్రయత్నించువానివలె, చుట్టును పరికించి చూచుచు, బయటకు తొందరగా నడువసాగెను. నగరమునకు 
దూరముగా సాధ్యమైనంత వేగముతో పారిపోవుచున్నట్టు పోవుచుండెను 


కాలయవనుని చేతిలో ఆయుధమేదియు లేదు. అతడు కృష్ణుని వెంబడించెను కృష్ణుడు వెనుకకు తిరిగి 
చూచి, ప్రాణములు రక్షించుకొనుటకు పారిపోవుచున్నట్టుగా పరుగెత్తుచుండెను కాలయవనుడు కూడ 
వేగముగా కృష్ణుని వెంట పరుగెత్తి యిట్లనెను “ఆగు! పిరికిపందా! నీవు చాల ధైర్యముగల యువకుడవని 
అందురు. ఎట్టి ఆయుధములేక కేవలము నీ చేతులతో కంసుని చంపినావని చెప్పుదురు జరాసంధుడు అనేక 
పర్యాయములు యుద్దముచేసి ఓడిపోయిన సంగతి నాకు తెలియును. అయితే, నీవు యిప్పుడు నా ఊహలో 
చిత్రించుకున్న వ్యక్తికి భిన్నముగా నున్నావు! నీ గురించి తప్పుడు కథలు నాకు చెప్పినారని స్పష్టముగా 
తోచుచున్నది. నా నుండి నీవు యెందుకు పరుగెత్తి పారిపోవుచున్నావు? నీకు ధైర్యసాహసములున్నచో వచ్చి 
నాతో తలపడుము. నావద్ద కూడ యెట్టి ఆయుధములు లేవు వచ్చి నాతో మల్ల యుద్దము చేయుము. 
చాణూర ముష్టికుల కోవకు చెందినవాడనని యెంచకుము నాది ఉక్కు శరీరము. నన్ను చంపుట తేలికకాదు. 
బహుశః అందుచేతనే నీవు పారిపోవుచున్నావు కాొబోలు!'” 


మరింత వేగముగా కాలయవునుడు పరుగెత్తుచుండెను. కృష్ణుడు తనకు అందుబాటులో నున్నట్లు తోచెను 
మహామహాయోగులకు సైతము చిక్కనటువంటి పరబ్రహ్మ స్వరూపుడైన కృష్ణుడు, కాలయవనునికి అందుబా 
టులో నున్నట్టుగా నటించుచుండెను! 


ఉన్నట్టుండి, పెద్దపులి ప్రమాదమునుండి తప్పించుకు పారిపోవు లేడి వలె భయమును సూచించు 
నేత్రములతో, కురులు యెగురుచుండగా, కృష్ణుడు వడిగా పరుగెత్తుచుండెను. బిగ్గరగా నవ్వి, కృష్ణు ననుసరించి 
పరుగెత్తుచు కాలయవను డిట్లనెను. ''నీవు నవయువకుడవు. నా దేవి ఉద్యానవనములోని లేత మొక్కవలె 
నాకు గోచరించుచున్నావు నిన్ను చంపవలసిన ఆవసరము రాకూడదని అనిపించుచున్నది నిన్ను చూడగా 
నీవెంత మాయగాడవో తెలియుచున్నది నా ప్రయత్నము ఫలించు సమయము చేశువలో నున్నది కొద్ది 
క్షణములలో నీవు నా గుప్పెటిలో నుండగలవు నన్ను తప్పించుకొని పారిపోలేవు' ' 


431 


శ్రీమద్భాగవతము 

వారిద్దరిమధ్య పరుగుపందెము సాగుచుండెను. కృష్ణుడు అతి సమీపములోనే ఉండి చేతికి చిక్కినట్టునిపించి 
దూరమగుచుండుట కాలయవనునికి నిరుత్సాహము కలిగించెను. ఇప్పటికే వారు చాల దూరము 'ప్రయాణిం 
చిరి. వారు ప్రయాణించుచున్న మార్గము అంతమునకు వచ్చెను. ఎదురుగా పెద్దకొండ యుండెను 
నిస్సహాయముగా చుట్టూ పరికించి చూచుచున్న కృష్ణుని గమనించి కాఆయవనునకు సంతోషము కలిగెను. 
కృష్ణుడొక గుహను కనుగొని దానివైపు పరుగెత్తుచున్నట్లు కాలయవనునకు తెలిపెను. ''ఇదియా నీపన్నాగము'' 
అని కాలయవను డనెను. ''ఆ గుహలో దాగుకువి నా నుండి తప్పించుకొనవలెనని యోచించుచున్నావా?'' 
కృష్ణుడు పరుగెత్తి ఒక్కసారిగా గుహలో అదృశ్యుడయ్యెను 


కొన్ని క్షణముల తర్వాత కాలయవనుడు గుహలో (ప్రవేశించెను గుహలోపల చీకటిగా నుండుటచే 
కాలయవనునకు యేమీయు కనుపించకుండెను. వెలుగులో నుండి చీకటిలోనికి వచ్చుటచేత అంతయు 
చిమ్మచీకటిగా గోచరించెను. కొంచెము సేపటికి కాలయవనుని నేత్రములు చీకటికి అలవాటుపడగా, అతడు 
కృష్ణుని కొరకు చుట్టును చూచెను. కాని కృష్ణుడు కన్పించలేదు. కొన్ని నిమిషములు కృష్ణుని వెదుకసాగెను. 
కొన్ని అడుగుల దూరములో అతడొక రూపమును గాంచెను. అతడు పడుకుని ని(దపోవుచున్నట్లుండెను, 
అతని ముఖము కనబడకుండెను, 


కాలయవనుడిట్లనెను “నీ గురించి అందరును గొప్పగా యేల చెప్పుదురో నాకు తెలియదు కృష్ణా! 


అసలు నీవొక మూర్చుడవు. నిద్రపోవుచున్నట్టు నీవు నటించినచో నేను నిన్ను వదలిపెక్టెద ననుకొనుచు 
న్నావా? లేచి రమ్ము, నాతో యుద్దము చేయుము”! 


నిద్రపోవుచున్న స్వరూపము కదలక అట్టే యుండెను కాలయవనునకు ఓరిమి నశించి చికాకు కలిగెను 
కొంతసేపు వేచి చూచెను. తన పలుకులను అతడు లక్యుపెట్టనందుకు ఓర్చు కోల్పోయి, నిద్రించుచున్న 
వ్యక్తిని సమీపించి యిట్లనెను “మృదువైన మాటలతో నీవు లేచివచ్చుట లేదు నిన్ను లేపుట కిదియే మార్గము'' 
అనుచు, మాటలకు తగినట్టుగా నిద్రించుచున్న రూపమును (కృష్ణుడని తలచి) కాలితో తన్నెను. 
విద్రించుచున్న రూపము మెల్లగా కదలి నెమ్మదిగా కనులు విప్పి తనకు యెవరు నిద్రాభంగము కలిగించిరాయని 
చుట్టుమ చూసెను అతడు కృష్ణుడుకాదు. అతని నేత్రములు తన్నే తదేక దీక్షగా చూచుచున్నవని 
కాలయవనుడు (గ్రహించెను అతని కనులు యె(ర్రగా నుండి నిప్పులు (గ్రక్కుచుండెను మరుక్షణములో 
కాలయవనుడు భస్మ మైసోయెను 


215 ముచుకుంద నుహారాజు 


తన సహజధోరణిలో పరీక్షిన్మహారాజు శుకునకు అడ్డుపడి యిట్టుడిగెను. ''నిద్రించుచున్న ఒక వ్యక్తి లేచి 
మహాశక్తిమంతుడైన కాలయవనుని భస్మము చేయగల శక్తి గలిగి యుండుట ఆశ్చర్యజనకముగా నున్నది. 
మునీంద్రా! అతడెవరు? మహాదేవుడు తన నేత్రములతో మన్మధుని భస్మముగావించినట్టు, తన కనులతో 


భస్మము చేయగలశక్తి అతనికెట్టు సమకూరెను? అతని పూర్వులెవరు? అతడు గుహలో యేల ని(ద్రించుచుం 
డెను?"' 


432 


దశమ స్కంధము - పూర్వ భాగము 

శుకమహర్షి యిట్లు చెప్పదొడగెను. “కృతయాగమందు మాంధాత అను గొప్ప చక్రవర్తి గలడు. 
నిద్రించుచున్న వ్యక్తి మాంధాత కుమారుడు అతని] ' _ నసూర్యవంశపు రాజులలో అతడు 
మణిపూస అతడు చాల గొప్పవ్యక్తి, గొప్ప పరిపాలనా దక్షుడు, గొప్పవీరుడు. గొప్పధర్మ ప్రభువు. దేవతలకు 
అందరకును అతడు మిక్కిలి ప్రీతిపాత్రుడయ్యెను. దేవతల కతనిపై అమితమైన (పేమాభిమానములు గలవు. 


దేవతలతో కలిసి రాక్షసులతో యుద్దము చేయుచు దేవతలను రక్షించుచుం 
డెను. తర్వాత మహాదేవుని కుమారుడైన కుమారస్వామి స్వర్గములో దేవతల "సైన్యమునకు సేనాధిపతిగా 
నియమితుడయ్యెను. దేవతలకు (ప్రభువైన ఇంద్రుడు ముచుకుంద మహారాజు వద్దకు వచ్చి యిట్లనెమ. '' ప్రియ 
స్నేహితుడా! ఇన్ని సంవత్సరములుగా నీవు మమ్ములను రక్షించుచున్నందుకు నీకేమి (ప్రతిఫలము యివ్వవలెవో 
తెలియకున్నది ఇప్పుడు కుమారస్వామి సేనాధిపతిగా నియమితుడగుటచేత ఇకముందు అతడు అసురులతో 
పోరాడి జయము చేకూర్చగలడు కాబట్టి నీకున్న బాధ్యతలనుండి నీకు విముక్తి కలిగించుచున్నాము. కాని 
మేము నీకు గొప్ప అన్యాయము చేసినాము. నీవు మా కొరకు శ్రమించి సహాయము చేసిన యిన్ని 
సంవత్సరములలో యీ భూమిపై పెక్కు మార్పులు జరిగెను నీ నగరమేదో నీవు గుర్తుపట్టలేనంత మార్పు 
జరిగెను నీవు లేనపుడు నాలుగు దిక్కులను రక్షించుటకు నియమితులైన నీ పుత్రులు మరణించివారు. 
నీ బంధువులు, మంత్రులు, శ్రేయోభిలాషులు, గురువులు, చివరకు (ప్రజలు అందరును గతించినారు. 
కాలవాహినిలో వారందరును కొట్టుకుపోయినారు. కాలస్వరూపుడైన భగవంతుడు అన్నింటిని లయము 
చేయునని విజ్ఞుడవైన నీకు మేము చెప్పవలసిన పని లేదు. మా కారణముగా నీవు అన్నింటిని పోగొట్టుకొనుట 
చేత, నీవు యే వరమడిగిననూ --- మోక్షము తప్పు --- (ప్రసాదించగలను. నారాయణుడొక్కడు మాత్రమే 
మోక్షము (పప్రసాదించగలడు'' 


ఒక క్షణములో ముచుకుందునకు విషయమంతయు నవగాహన కాలేదు. అతడు రెండు విషయములు 
మాత్రము (గ్రహించెను, ఒకటి భూమిపై తనకేదియు మిగులకుండుటచే తిరిగి రాజ్యమువైపు దృష్టి మరల్చక 
ఎటువంటి బంధము, కోరిక లేక యుండెను. రెండవది అతడు నమ్మలేనంతగా విపరీతమైన అలసట పొందుట. 
ఇదియే అతని మనసులో మెదలుచుండుటచేత అతడిట్టునెను. “'నాకు యిప్పుడు నిద్రకావలసియున్నది. నేను 
చాలకాలము నిద్రాభంగము కలుగకుండ ని(ద్రపోవునట్టు వరము |(ప్రసాదింపుడు మరియు మరొకటి ప్రసాదిం 
పుము నన్ను లేపి నాకు నిద్రాభంగము కల్లించు వ్యక్తి వెంటనే భస్మము అగునట్లు వరము (ప్రసాదించవలెను' '. 


''అటులనే జరుగగలదు'' అని ఇం(ద్రుడు చెప్పి, మరియు నిట్లనెను. ''నిన్ను నిద్ర నుండి మేలుకొల్పు 
మూర్చుడు నీ నిద్ర కళ్ళ నుండి వెలువడు అగ్నిచేత భస్మమగునని నీకు మాట యిచ్చుచున్నాను"'. 


ముచుకుందుడు గుహలో ప్రవేశించి కృతయుగమందు త్రేతాయుగము నందు నిద్రించుచుండెను. ద్వాపర 
యుగము చివరలో కృష్ణుడు ముచుకుందునకు మోక్షము (ప్రసాదించ నిశ్చయించుకొనెను. చాల కాలము 
క్రందటనే అతడు మోక్షము కోరెను, అందులకతడు అర్హుడు కూడ. ముచుకుందుని క్రోధపూరిత నేత్రముల 
ద్వారా మాత్రమే కాలయవనుని చంపుట సాధ్యమని కృష్ణుడు తెలుసుకొనెను. ముచుకుందుడు పూర్తిగా మెలకువ 
స్పితిలోనికి వచ్చెను అతడు కనులెత్తి దివ్యమైన రూపమును జూచెను. మేఘ వర్షములో నున్న శరీరము, 
సువర్లన్భాయ వస్త్రములు, వక్షస్తలముపై (శీవతృమను పుట్టుమచ్చ, కౌస్తుభ మణి, మెడలో వైజయంతి యను 
విలువైన మణులతో పొదిగిన హారము, నాలుగు చేతులందు శంఖ చక్ర గదా పద్మములు, అనంతమైన 


433 


శ్రీమద్భాగవతము 
అను(గ్రహము నొలికించు (ప్రసన్న వదనము, మకర కుండలములు, పెదవులపై మందహాసముతో విలసిల్లుచువ క 
దివ్య మనోహర రూపమును ముచుకుందుడు చూచెను. ఇంతటి. మనోహర రూపమును అత డిదివర 
కెన్నడును చూచి యుండలేదు. పరిసరము లంతటను ప్రసరించుచున్న ఆ దివ్య రూప వైభవమును గాంచి, 
ముచుకుందుడు చేతులు జోడించి యిట్లు పలికెను. “నీవెవరు? చూడగా దివ్యపురుషునివలె నున్నావు. 
చిన్న చిన్న ముల్లులు కూడ వాడియైన తూపులవలె నున్న యీ నిర్జన స్టలమునకు, పద్మముల వంటి మృదువైన 
నీ పాదములు యీ గుహలో యెట్లు నడచి రాగలిగెను? నీవు వెలుగునకు వెలుగును ప్రసాదించు వాని వలె 
గోచరించుచున్నావు. నీవు అగ్ని దేవుడవా? లేక సూర్యుడవా? కాదు, నేమ పారబడితిని. స్వయం (ప్రకాశమానము 
డవైన నీవు త్రిమూర్తులలో - బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు - ఒకడవై యుండవచు ను. కాదు కాదు, వేనింకమ 
పారబడుచున్నాను. ఇప్పుడు నాకు తెలిసినది నీవు సాక్షాత్తు నారాయణమూర్తిని నేనొక సామాన్య హానవుడను. 
సూర్య వంశమునకు చెందిన రాజును ప్రఖ్యాతి గాంచిన యువనాశ్వునికి మనుమడను నా తండ్రి మాంధాత 
చక్రవర్తి నన్ను ముచుకుందు డందురు పూర్వమ్ము చాల రోజుల క్రిందట, ఇంద్రునకు నేను కొద్దిపాటి 
సహాయము చేసితిని. నేను బాగుగా అలసట చెంది యుండుటచే నేను కోరినంత కాలము నిద్రపోవునట్టు 
వరము (ప్రసాదించెను. ఎవరో ఒక వ్యక్తి నన్ను బలంతముగా లేపి నిద్రాభంగము కలిగించెను. అతని 
నిదివరకెన్నడును నేను చూచి యుండలేదు. బహుశః అతడు చేసిన పాపముల వలన కాబోలు అతడు 


భస్మమైపోయినాడు ఆ తర్వాత నా నేత్రములు నీ దివ్యమంగళ రూపమును దర్శించినవి నీకు నా 
నమస్కారము''. 


సాష్టాంగ (ప్రణామము చేసిన ముచుకుందుని లేవనెత్తి భగవంతుడు మేఘ గర్జనను పోలిన స్వరముతో 
యిట్లనెను ''నేనెవరో, నా నామమేమిటో నీవు తెలుసుకొన గోరుచున్నావు! నాకు వేలకొలది నామములున్నవి 
అనేక జన్మలలో అనేక కృత్యములు గావించినాను వానికి ఆద్యంతములు లేవు బహుశః యీ భూమిపై 
నున్న యిసుక రేణువులను లెక్కింపవచ్చునేమోగాని, నా నామములు, జన్మలు, కావించిన కృత్యములు 


లెక్కించుటకు వీలుకాదు నేను భూత భవిష్య ద్వర్తమానములకు చెందినవాడను. కాలమే నేను నేను 
అనంతుడను. 


“ప్రస్తుతము నేనిక్కడకు యెట్టి పరిస్తితులలో వచ్చితినో వివరించెదను 


“ఈ భూమి అనేక మంది పాపాత్ములైన అసుర రాజులతో భారముగా నున్నది ఈ భూమిపై అధర్మము 
విచ్చలవిడిగా నాట్యము చేయుచున్నది. 


“అందుచే భూదేవి సృష్టికర్తయైన (బ్రహ్మ వద్దకు వెళ్ళగా అతడు నా దగ్గరకు వచ్చెను ఆమెకు నేను 
సహాయము చేసెదనని మాట యిచ్చితిని. చంద్రవంశమందు అనేక శాఖలు గలవు అందు యాదవకులము 
ఒకటి. వనుదేవుడు యాదవుడు, అతని కుమారుడుగా జన్మించితిని. నన్ను కృష్ణుడని, వాసుదేవుడని 
యందురు, నేను కంసుని, అనేకమంది పాపాత్ములైన అసురులను సంహరించినాను నీ క్రోధ నేత్రములకు 
భస్మమైన వాడు కాలయవనుడు. అతడు అతి భయంకరమైన పాపాత్ముడు నీవు యీ గుహలో నున్నావని 
తెలుసుకుని యిందులో ప్రవేశించితిని నీవు యెప్పుడును నాకు భక్తుడవు నీవు చాల కాలముగా కో రుకొనుచున్న 
దానిని నీకు (ప్రసాదించుటకు తగిన సమయము వచ్చినది. నీవు నన్ను అడుగుటకై వేచియున్నాను నీవు 
యేది అడిగిన దానిని ప్రసాదించుటకు సిద్దముగా నున్నాను నా భక్తులెవరును దుఃఖముతో గాని, విచారముతో 


434 


దశమ స్కంధము - పూర్వ భాగము 
గాని యుండరు నీ కోరికలను తెలిపినచో, నేను వానిని నీకు ప్రసాదించగలను”'. 


216 ముచుకుందునకు మోక్షము ప్రసాదించుట 


చాలసేపటి వరకు ముచుకుందునకు నోట మాట రాకుండెను కనుల నుండీ అశ్రువులు కారెను. రెండు 
పర్యాయములు మాట్లాడుటకు యత్నించెను. రెండు మార్లు ఉద్వేగము చేత గొంతు గర్గదమయ్యెను. చివరకు 
అతడిట్లనెను. ''మిక్కిలి తేలికగా లభించని దానిని భగవంతుడు నాకు ప్రసాదించవలెను భౌతికమైన సుఖ 
సంతోషములు తేలికగా లభింపగలవు వానిని అనుభవింపవలెనను కోరిక నాకు లేదు. 


ప్రభూ! నీ మాయచేత యీ లోకమంతయు (భ్రమలో మునిగియున్నది (స్త్రీ పురుషులందరును కోరికల 
ఊబిలో చిక్కుకుని సత్యము తెలియలేకపోవుచున్నారు ఇదంతయు అశాశ్వతమని వారు (గ్రహించలేకపోవుచు 
న్నారు. వారు తమ చిత్తమును నీపై లగ్నము చేయుటలేదు. పదే పదే యిల్లు, కుటుంబము, సంపదలతో 
అనుబంధము పెంచుకుని దుఃఖమునకు గురియగుచున్నారు మానవుడుగా జన్మించుట కడు దుర్తభము, 
కాని ప్రజలు యీ విషయము గుర్తించలేకపోవుచున్నారు. మానవులుగా జన్మించినందుకు దానిని సార్లకపరచుకొ 
నుట కెట్టి ప్రయత్నము గావించుటలేదు మరియు ఇంద్రియముల (ప్రలోభములకు గురియగుచున్నారు. 
పచ్చగడ్డివి మేయు గోవు గడ్డి కొరకు సంచరించుచు, గడ్డి కప్పిన బావిని చూచి, అది బావి అని, రానున్న 
ప్రమాదము నెరుగక, గడ్డిని చూచి ఆకర్షణకు లోనయి బావిలో పడుచున్నది. అదే విధముగా మానవుడు 
ఇం(ద్రియములచే మోసపోయి పదే పదే పతనము చెందుచున్నాడు. అతని చిత్తము నీ యందు లేకపోవుటయే 
దీనికి కారణము. అతని ఆలోచనలు భవగంతునిపై లగ్నమగుటలేదు 


“నేను వేరే ఉదాహరణకొరకు వెదుకుట యెందులకు? నా విషయము తీసుకొందము, రాజ్యలక్ష్మి నాపై 
అను(గ్రహ వర్షము కురిపించినది. నాకు సరి సమానులెవరును లేరని తలపోసితిని, నేను భార్య పిల్లలు, రాజ్యము'పై 
అనుబంధము పెంచుకొంటిీని. ఈ మాయలో చిక్కుకుని జీవితమంతయు వ్యర్ణము గావించితిని భౌతిక 
సుఖ సంతోషముల ననుభవించుటలో తీరిక లేక, నిన్నెన్నడును తలంచకుంటిని కాలమంతయు అసంఖ్యాక 


మైన ప్రణాళికలు వేయుచు వెళ్ళబుచ్చితిని. కాలము అన్నింటినీ హరించునని, నీవు కాల స్వరూపుడవని 
(గ్రహించలేకపోతిని 


“ఇంటి పైకప్పుకు వెన్నగిన్నె (ప్రేలాడుచుండును దానిని ఒక ఎలుక తినవలెనని యెదురు చూచుచుండును, 
ఎలుక యింటి పైకపుకు వెళ్ళి త్రాడు మీదుగా జారి వెన్న గిన్నెను చేరుకొనవలెనని ప్రయత్నించుచుండును. 
దీనినంతయు ఒక సర్పము గమనించుచుండును సమయము చూచి ఎలుకను పట్టుకొనవలెనని వేచి 
యుండును కాని ఎలుక రాబోవు ప్రమాదము నెరుగదు. అదే విధముగా భౌతిక సుఖానందమునకై పాటుపడు 
మానవుడు కాలము పొంచియున్నదని తన్ను తన కోరికలను అంతము చేయగలదని యెరుగడు 


“పట్టు వస్త్రములు, బంగారు ఆభరణములు ధరించి యీ లోకములో రాజుగా పేరొందిన యీ శరీరము 
కాలముచేత నశించుచున్నది తర్వాత దుర్గంధ పూరితమైన అనేక (క్రి లేక భస్మమగుట 
జరుగుచున్నది. 


435 


శ్రీమద్భాగవతము 
''కొన్ని సమయములందు యెప్పుడో ఒకప్పుడు తాను మరణించుట తథ్యమను సత్యము జ్ఞప్తికి వచ్చినపుడు 
తపస్సు గావించుటకు సంకల్పించును. ''స్వర్గాధిపత్యము చేకూరుగాక'' అను ప్రయోజన మాశించి తపస్సు 
ఆచరించును. తదుపరి ఏమి జరుగును? సంపాదించిన పుణ్యము హరించిన తర్వాత తిరిగి యీ లోకమునకు 
వచ్చును. ఈ చక్రభ్రమణము అనంతముగా సాగుచుండును. ఈ జనన మరణము లను చక్రభ్రమణము 
సాధు పురుషుల సాంగత్యము, అను(గ్రహము లభించిన మానవునకు అంతమగును. బంధ విముక్తి కలుగుటకు 
యిదియే మార్గమని జ్ఞానులు చెప్పుదురు. వారు యీ పాఠమును బోధింతురు, యిదియే అందరును నేర్వదగిన 


పాఠము. భౌతిక వ్యామోహము విడనాడి నీ పాదముల యందు మాత్రమ చిత్తము లగ్నము చేయవలెనన్నది 
యీ పాఠము యొక్క సారాంశము. 


“నా మట్టుకు నేను ఒక విషయములో అదృష్టవంతుడను. అనేక సంవత్సరములు కుటుంబమునకు 
రాజ్యమునకు దూరముగా నుండుటచే వానిని నేను పూర్తిగా మరచిపోతిని. నాకు తెలియకనే వారు నన్ను 
విడిచి గతించిపోయిరి. ఆ విధముగా నేను బంధ విముక్తుడనైతిని. ఇది తప్పక నీ అనుగ్రహ ప్రభావమని 
తలంతును. నిన్ను నేను ఒకే ఒక వర మడిగెదను. నీ పాదముల చెంత నాకు స్థానమిచ్చి నీకు సేవ చేయు 
భాగ్యము |ప్రసాదింపుము. నాకు వేరేదియు అక్కరలేదు. సంపద రజోగుణ స్వరూపము, శత్రువులు, 
శత్రువులతో పోరుట తమోగుణ స్వరూపము. ఇతరులకు మంచి చేయుట, పేరు ప్రఖ్యాతులు సంపాదించుట 
యనునవి సత్త్వగుణ స్వరూపములు. ఈ మూడు గుణముల నుండి విముక్తి పొందవలెనని నా కోరిక. నీవు 
గుకాతీతుడవగుటచే' నీ పాదముల శరణు జొచు ఎచునా ఎను. నీవు జ్ఞాన స్వరూపుడవు, పరమపురుషుడవు, 


ఏకైక వ్యక్తివి. 


“బాధాపూరితమైన యీ లోకములో అనేక జన్మలెత్తి నేను అలసిపోతిని. ఎంతో బాధ ననుభవించినప్పటి 
కిని మనస్సు ఇంద్రియములను విడిచిపెట్టుట కంగీకరించదు. అరిషడ్వర్గమును విడనాడకుండుటచేత 


మానవుడు (ప్రశాంతత గోల్ఫోవుచున్నాడు. నీ పాదముల చెంత నాకు చోటు యిచ్చినచో నాకు యిక 
యెటువంటి భయము, బాధ ఉండవు''. 


కృష్ణుడు మచుకుందునితో యిట్లనెను. “నీ భక్తికి నేను మెచ్చుకొనుచున్నాను. నిన్ను నేను వరమడుగమని 
బలవంతపెట్టినప్పటికి నీవు యేదియు కోరుట లేదు. ఈ మానవ ప్రపంచమునకు తిరిగి రాగోరు యిచ్చ 
లేదనుటకు అదియే నిదర్శనము. సంపూర్ణ వైరాగ్యముతో నీవు యీ లోకములో సంచరించగలవు. నన్ను 
గురించిన ఆలోచనతో నీ మనస్సు నిండి యుండును. నీవు క్షత్రియుడ వగుటచేత క్షత్రియ ధర్మము 
ననుసరించి వేటాడి కొన్ని మృగములను చంపినావు. ఆ పాపము పరిహారమగువరకు నీవు యీ లోకములో 
మరికొన్ని సంవత్సరములు జీవించవలసి యున్నది. నీవు మరణించిన తర్వాత మరియొక జన్మ మాత్రము 
గలదు. ఆ జన్మలో నీవు నన్ను మరువక యుందువు. అటు తర్వాత నీవు నన్ను చేరుదువు''. 


పిమ్మటు ముచుకుందుడు కృష్ణునితో కలసి గుహ వెలుపలికి వచ్చెను. కృష్ణుడు సెలవు తీసుకుని 
వెళ్ళిపోయెను. ముచుకుందుడు తన చుట్టును పరికించి చూచి, లోకము గుర్తుపట్టలేనంతగా మారెనని 
తెలునుకొనెను. వృక్షములు, జంతువులు కూడ పరిమాణములో తగ్గెనని గ్రహించెను. కలియుగము త ;రలో 
వచ్చుచున్నదని భావించెను. ఉత్తర దిశవైపు అడుగులు వేసి తపసు చేయ సంకల్పించెను. అతడు సమబుద్దిని 
సాధించి, స్వచ్చమైన మనస్సుతో నడచి పవిత్రమైన గంధమాదన పర్వతము చేరెను. అచట బదరికాశ్రమమను 


436 


దశమ స్కంధము - పూర్వ భాగము 


"పేరు గల ఆశ్రమము (ప్రవేశించెను. అచట చాలకాలము క్రిందట నరనారాయణులు తపస్సు ఆచరించిరి. 


ముచుకుందుడు ఆ ఆశ్రమములో స్థిరపడి ద్వంద్వముల కతీతుడై మిగిలిన జీవిత కాలమంతయు 
నారాయణుని చింతించుచు గడ పెను. 


217 జరాసంధుని మోసగించుటు 


ఈలోపుగా కృష్ణుడు సంతోషముగా మధురకు తిరిగి వచ్చెను. కృష్ణుడు బలరామునితో కలసి కాలయవనుని 
మేచ్చ సైన్యముతో పోరాడుచుండిరి. వారి ప్రభువు కాలయవనుడు భస్మమయ్యెనని వారెరుగరు. అతడు 
వచ్చునని వేచి చూచుచుండగా వారు బలరామకృష్ణులచే నాశనమైరి. వారి సంపదను కృష్ణుడు స్వాధీనము 
చేసుకుని దానిని కొత్తగా నిర్మించిన ద్వారకా నగరమునకు తరలించెను. 


మధురను ముట్టుడించుటలో కాలయవనుడు తనకు సహాయపడునని తలచి జరాసంధుడు సంతోషముతో 
యిరువది మూడు అక్షాహిణుల సైన్యము వెంటబెట్టుకుని మధురాపుర సమీపమునకు వచ్చెను. నగర ద్వారము 
వద్ద బలరామకృష్ణులు కనుపించిరి. జరాసంధుని సేనా బలము చూచి, బలరామకృష్ణులు తమ (ప్రాణములను 
రక్షించుకొనుటకు పరుగెత్తెదున్నట్లుగా పరుగెత్తజొచ్చిరి. అన్నదమ్ముల (ప్రవర్తన జరాసంధునకు వింతగా 
తోచెను. ఇది వారి స్వభావమునకు విరుద్దముగా నుండెను. ఇంతకు ముందు జరిగిన యుద్దములలో వారు 
హోరాహోరిగా పోరిన విషయము జ్ఞప్తికి వచ్చి, (ప్రస్తుతము వారు పారిపోవుచుండుట వారి స్వభావమునకు 
భిన్నముగా నున్నదని జరాసంధుడు భావించెను. వారు పిరికిపందలుగా పారిపోవుట జరాసంధుడు ఊహించకుం 
డెను. అన్నదమ్ముల (ప్రవర్తనలో యీ మార్చు కలుగుటకు కారణమేమిటో ఊహించుటకు జరాసంధునికి 
వ్యవధి లేకపోయెను. ఆయుధము లేవియు వారి వద్ద లేవని, తన నుండి సాధ్యమైనంత వేగముగా పరుగెత్తుచుం 
డుట జరానంధుడు చూచెను. రథము నందు ఆసీనుడై, సైన్యము వెంటరాగా, బలరామకృష్ణులను వెంబడిం 
,చెను. చాలసేపు జరాసంధుడు వెంబడించెను. పరుగెత్తుచున్న బలరామకృష్ణులు జరాసంధునికి కనించుచుం 
డిరి. చివరకు వారు ప్రవర్షణ మను పర్వతము దగ్గరకు వచ్చిరి. ఆ పర్వతము యెడల ఇంద్రునికి పక్షపాతము 
గలదు. అందుచేత వర్షము వలన యెల్లప్పుడు ఆ పర్వతము తేమగా నుండును. బలరామకృష్ణులు వడివడిగా 
అడుగులు వేసి పర్వత శిఖరము చేరుకొనిరి. అకస్మాత్తుగా వారిద్దరును జరాసంధునికి కన్చించక అదృశ్యులైరి. 
వారిని వెదకుటకు కొందరు నియమితులైరి. మగధ రాజు స్వయముగా అన్నదమ్ములిద్దరును దాగియున్న 
ప్రదేశమును కనుగొనుటకు శాయశక్తులా ప్రయత్నించెను. కాని కనుగొనలేకపోయెను. అతడిట్టనెను. ''వారు 
నా నుండి తప్పించుకొనలేరు. పర్వతమునకు నలువైపులా చుట్టు ముట్టి కాపలా కాయుడు. ఎండు కజ్టులను 
పేర్చి పర్వత శిఖరముపై నున్న అరణ్యమును దహింపజేయుడు. ఆ మంటలలో నా శత్రువులు భస్మము 
కాగలరు. వారి మూలముగా వైధవ్యము ప్రాప్తించిన నా కుమార్తెల కన్నీటిని తుడిచెదను''. 


' అగ్ని జ్వాలలు అన్నివైపులను వ్యాపించెను. సముద్రమునకు చేరువగానున్న వైపు బలరామకృష్ణులు (క్రిందకు 
గెంతి, శత్రు సేనలకు గుర్తు తెలియకుండ సురక్షితముగా ద్వారకా నగరము చేరుకొనిరి. 


437 


శ్రీమద్భాగవతము 
218  కాలయవనుని చరిత్ర 


శుక మహర్షి చెప్పుచున్న కధనమున కడ్డుపడి పరీక్షిత్తు యిట్రడిగెను. ''మునివర్యా! ముచుకుందుడు 
ని(ర్రించుచున్న గుహకు కాలయవనుడు వచ్చునట్లు కృష్ణుడెందులకు జేసెను? కాలయవనుని సూర్యవంశపు 
రాజైన ముచుకుందునిచే యెందుకు భస్మము గావించెను? తానే స్వయముగా చంపవచ్చును కదా? 
బాల్యములోనే అనేకులను అసురులను సంహరించిన కృష్ణుడు సులభముగా కాలయవనుని చంపగలడు 
కృష్ణుడిట్లు యెందుకు చేసెనో వివరించి చెప్పుడు ఇందులకేదో కారణముండగలదు'' 


శుక (బ్రహ్మ యిట్లు బదులిచ్చెను ''నీ ఊహ సరియైనది దీనికొక దీర్చ గాధ గలదు. ఒకసారి- 
యాదవులందరును సమావేశమైరి. ఇద్దరు గొప్ప బుషులు ఆ సమావేశమునకు వచ్చిరి. వారు కుల 
పురోహితుడైన గార్ల్యుడు, మరొక బుషి శ్యలుడు సంభాషణ జరుగుచుండగా, ఆ బుషులిద్డరి మధ్య 
వాగ్వివాదము చెలరేగెను వాగాషదము తీవ్రతరమయ్యెను మరొకరు జోక్యము చేసుకొను లోపుగా, శ్యలుడు 
తన నవమానించెనని గార్గ్యుడు చెప్పెను అతడు ఆడిన పలుకులను స్పష్టముగా వివరించమని యాదవులడిగిరి 
“నేను నపుంసకుడి' నని శ్యలుడు పలికినాడు. అనాలోచితముగా యాదవులందరును పగలబడి నవ్విరి 
దీనితో గార్యముని ఆగ్రహము ద్విగుణీకృతమయ్యెను అతడు సమావేశము నుండి వెళ్ళిపోయెను. గార్గ్యుడు 
తిన్నగా ఒకపర్వతము శిఖరము పై కెక్కి అచట తీవ్రముగా మహాదేవుని ధ్యానించుచు తపస్సు చేసెను పన్నెండు 
సంవత్సరములు గడచెను. అతని భక్తికి మెచ్చి మహాదేవుడు ప్రత్యక్షమై వరము కోరుకొనుమని యడిగెను. 
గార్లుడు యీ విధముగా వరము కోరెను. “యాదవులందరను శిక్షింపవలెనని కోరుచున్నాను వారికి 
భయమును కలిగించు పుత్రుని ప్రసాదించుము ఇందుకొరకు నేను నిత్యము యినుపపొడిని ఆహారముగా 
(గ్రహించుచున్నాను నేను నపుంసకుడనని శ్యలుడు పలికి అవమానించినాడు నపుంసకుడను కానని బుజువుపర 
చుటకు నాకు పుత్రుని (ప్రసాదింపుము'' 


“'గార్ల్యుడు తన తపస్సును ఒక అల్పమైన (ప్రయోజనము కొరకు వ్యర్షము చేసెనని మహాదేవుడు 
విచారించెను కాని అతడు కోరిన దానిని ప్రసాదించుటకు మహాదేవుడు మాట యిచ్చెను. అందుచే 'అటులనే 
కాగల' దని గార్ల్యునకు చెప్పి మహాదేవుడు అదృశ్యమయ్యెను. గార్గ్యుడు మహదానందముతో తిరిగి వచ్చెను 


“'యవనేశుడను రాజు కలడు అతనికి సంతానము కలుగలేదు. అతడు సింహాసనము నధిరోహించుటకు 
వారసుడు కావలెనని 'ప్రార్దించెను అతని |(పార్ణనలు ఫలించకుండెను అతడు గార్య మహర్షి వద్దకు వెళ్ళి, 
ఆ కాలము నాటి సాంప్రదాయము ప్రకారము, తన భార్యను గైకొని పుత్రుని ప్రసాదించమని (ప్రార్థించెను. 
మహర్షి అంగీకరించి అతడి భార్యను స్వీకరించెను మరికొంత కాలమునకు యవనేశుని భార్యకు పుత్రుడు 
కలిగెను. కొత్తగా జన్మించిన శిశువు నల్లగా నుండెను ఆ శిశువుకు కాలయవనుడని నామ మిడిరి 


'“కృష్ణుడు కాలయవనుని సులభముగా సంహరించగలడు కాని గార్గ్యుని పుత్రుడు యాదవులకు భయము 
కల్గించునని మహాదేవుడు ప్రసాదించిన వరమును మన్నించవలసి యుండెను అందుచేత ద్వారక యను నగరము 
నిర్మించి యాదవులందరిని అక్కడకు పంపివేసెను మరియు కాలయవ నిద్రించుచున్న 


గుహలో ప్రవేశించి, అతడిచే భస్మమగునట్టు చేసెను. చాల కాలముగా ని(ద్రించుచున్న ముచుకుందునకు 
మోక్షము ప్రసాదించుటకు కృష్ణుడు నిశ్చయించుకొనెను 


438 


దశమ స్కంధము - పూర్వ భాగము 


““దుర్మార్గులైన రాజులను నాశనము గావించుటకై అవతరించిన భగవంతుడు ఒకొక్కంరినే సంహరింపవలసి 
వచ్చెను. వీరిలో మొదట కంసుని సంహరించెను. ఆ తరువాత కాలయవనుడు భస్మమయ్యెను. తన సహజ 
వైభవ స్లితిని పొందుటకు ముందుగా, భూమాత కిచ్చిన వాగ్దానము (ప్రకారము పాపాత్యులైన రాజులను ఒకరి 
తర్వాత నొకరిని కృష్ణుడు యమ సదనమునకు పంపుచుండెను. కొందరిని తానే స్వయముగా సంహరించెను. 
మరికొందరిని యితరులచేత సంహరింపజేసెను. తాను అవతరించుటకు (ప్రధాన ప్రయోజనమైన కురుక్షేత్ర 
సం(గ్రామములో కృష్ణుడు అర్జునునకు రథసారథిగా నుండినపుడు ఆయుధమేదియు ముట్టునని వాగ్దానము 
చేసెను. ఆ సం[గ్రామమున సుమారుగా దుర్మార్గులైన క్షత్రియ వంశముల రాజుల నందరినీ సంహరింపజేసెను. 
భగవంతుని తీరు తెన్నులు అనూహ్యములు. భగవంతుని లీలలను విని ఆనందించుకే మన కర్తవ్యము. 
భగవంతుని లీలల (ప్రయోజనము భవిషత్తులో “లీలా మా(త్రముగా గోచరించును.కాని చాలవరకు అతని లీలల 
వెనుక నున్న 'కారణము' మనకు తెలియక అంధకారకములో నుందుము''. 


219 విదర్భ రాజపుత్రి రుక్మిణి 


భీష్మకుడను రాజు విదర్భను పరిపాలించుచుండెను, 'అతడు ఉత్తముడు, పరమ సాధువు. దైవ భక్తి కలిగి 
యితరులకు మంచి చేయుట యందు ఆసక్తి చూపుచుండెను. అతనికి అయిదుగురు పుత్రులు, ఒక పుత్రిక 
గలరు. జ్యేష్ట పుత్రుని పేరు రుక్మి. రుక్కరథుడు, రుక్కబాహు, రుక్కకేశ, రుక్కమాలి అను వారు మిగిలిన 
నలుగురు పుత్రులు. పుత్రిక పేరు రుక్మిణి. అన్నదమ్ముల కందరికిని సోదరి రుక్మిణిపై అమితమైన అభిమానము 
గలదు. తండ్రికి ఆమెపై ప్రత్యేకమైన (పేమ గలదు. తండ్రి రాజ్య వ్యవహారములు చూచుచున్నపుడు గూడ 
కుమార్తె రుక్మిణి అతని ప్రక్కనే యుండెడిది. తండ్రి కూర్చుండు ఆసనము ప్రక్కనే కూర్చుండి అందరిని, 
అన్ని విషయములను విశాలమైన నేత్రములతో రుక్మిణి గమనించు చుండెడిది. రాజ ప్రాసాదములో అందరకు 
ఆమె అభిమానపాత్రురాలయ్యెను. ఆమె మాటను యెవరును అతిక్రమించెడివారు కాదు. ఆమె అందరకును 
ముద్దుబిడ్డ యగుటచే సేవకులవలె ఆమె వద్ద వేచి యుండెడివారు. . 


సాధు పురుషుల (ప్రవచనములను వినుటలో రాజు భీష్మకుడు తన్మయముతో ఆనందించెడివాడు. తరచుగా 
తన్ను సందర్శించుటకు వచ్చే బుషులు, యితర పవిత్రాత్ములతో రోజులు నెలలు గడువుచుండెడివాడు. 
వారి వేదాంతోపన్యాసములను పురాణములను గంటల తరబడి వినుచుండెడివాడు. అతని ప్రక్కనే రుక్మిణి 
కూర్చుండి వారు చెప్పిన దంతయు వినుచుండెడిది. 


తరుచుగా సందర్శించు వారిలో బ్రహ్మ కుమారుడైన నారదుడు ఒకడు. అతడు వచ్చినపుడెల్ల కృష్ణుని 
గురించి ముచ్చటించుచుండెను. భీష్మక మహారాజు కృష్ణుని సామర్ద్యములు, అందచందములు, మధుర 
స్వభావము, భక్తుల యెడ (ప్రేమ, దివ్యత వము గురించి పలు పర్యాయములు వినియిండెను. కృష్ణుని గుణములు 
యెన్ని మారులు వినినప్పటిీకిని అతనికి గాని వాటిని వివరించి చెప్పు నారదునికి గాని విసుగు కలుగకుండెను. 
రుక్మిణి తండ్రితోబాటు నారదుడు చెప్పిన వాటిని వినుచుండెడిది. 


రుక్మిణి బాల్యము దాటి యౌవనవతి అయ్యెను. అసమాన సౌందర్యముతో అలరారు రుక్మిణి వివాహము 


439 


శ్రీమద్భాగవతము 
గురించి తండ్రి భీష్మకుడు ఆలోచించుట మొదలిడెను. అతడు రుక్మిణికి తగిన వరుడు కృష్ణుడని తలంచెను. 
తన ప్రియ పుత్రికకు కృష్ణుడు ఆదర్శ పతి యని భీష్మకుడు తలపోసెను, జ్యేష్ట కుమారుడైన రుక్మితో భీష్మకుడు 
రుక్మిణి వివాహ విషయమై (ప్రస్తావించెను. భీష్మకుడు యిట్లనెను. “త్వరలోనే రుక్మిణి వివాహము జరుపవలసి 
యున్నది. ఆమె యౌవనవతి అయ్యెను. కుమారా! ఆమెకొక మంచి వరుని యెంచినాను”'. 


““అయితే ఆమెకు వరుని వెదకు బాధ్యత నుండి నన్ను తప్పించినావు'' అని నవ్వుచూ రుక్మి పలికెను. 
“తండ్రీ! ఎవరా వరుడు?'' 


*'వసుదేవుని కుమారుడైన కృష్ణుడు'' అని రాజు పలికెను. 


రాజు వాక్యము పూర్తిచేయక మునుపే రుక్మి కూర్చున్న చోటు నుండి ఒక్కసారిగా లేచి హెచ్చు స్వరముతో 
యిట్లు పలికెను. “ఏమిటీ! నీకేమైన పిచ్చి పట్టునదా తండ్రీ? కృష్ణుడా వరుడు! నేను అది జరుగ నివ్వను”. 


జరాసంధ కాలయవనులు రుక్కికి మంచి స్నేహితులు. మధురను ముట్టుడించుటకు వెళ్ళిన కాలయవనుడు 
ముచుకుందునిచే భస్మమయ్యెను. రుక్మి యితర స్నేహితులు --- పౌండ్రక, విదురధ, సాళ్వ, దంతవక్ర 
శిశుపాలురు --- కూడ జరాసంధ కాలయవనుల వంటి వారే. శిశుపాలుడు దామమఘోషుని కుమారుడు. రుక్మి 
స్నేహితులందరును బలరామకృష్ణ దే $షులు. తండ్రి భీష్మకుని పలుకులు రుక్షికి ఆగ్రహము కలిగించగా 
యిట్లనెను. “తండ్రీ! నా సోదరి రుక్మిణి విదర్భ రాజపుత్రి. నీవు యెంచిన వరుడు కనీసము సామంత రాజైనను 
కాడు. బాల్యములో అతడు గొడ్లకాపరి, మరియు కంసుని అన్యాయ మార్గమున సంహరించెను. అయినను 
సింహాసన మధిష్టించుటకు ధైర్యము లేకపోయెను. గోవు చర్మము కప్పుకొనిన పెద్దపులి వలె, వినయము నటించి 
ఉ(గ్రసేనుని మహారాజుగా నియమించెను. పెద్దలయెడ గౌరవము ప్రదర్శించినట్టు నటించి యెవరిని మోసగించ 
వలె ననుకొనుచున్నాడు? నీచ జన్మనెత్తి తనకు తగని రీతిలో వ్యవహరించుచున్నాడు. అతడు మనకు అన్ని 
విధముల — ప్రతిష్టలో, ప్రతిపత్తిలో, సంపదలో --- తక్కువవాడు. రుక్మిణిని అతనికిచ్చి వివాహము 
చేయుటకు నేనంగీకరించను. అది నాకు సమ్మతము కాదు". 


తన కుమారుడు పలికిన పలుకులు విని భీష్మకుడు చాల దుఃఖించెను. అతడు మాట్లాడుటకు ప్రయత్నిం 
చెను. కాని రుక్మి మాట్టూడనివ్యలేదు. ముసలి భీష్మకుడు తప్పని సరిగా కుమారుని మాటలు వినవలసివచ్చెను. 
భీష్మకుడు కొడుకుతో నిట్లనెను. “నేను యెంచిన వరుడు నీ కంగీకారము. కానిచో, మరి నీ చెల్లిలికి అర్హుడైన 


వరుడెవ్వరు?'' రుక్మి జవాబుగా ఇదివరకే దామఘోషుని కుమారుడైన శిశుపాలుడు రుక్మిణికి తగిన వరుడని 
నిశ్చయించితిని''. 


భీష్మకుడు రుక్మి సూచన నంగీకరింపకుండెను. అతనికి శిశుపాలుని అహంభావము, డంబము బాగుగా 
తెలియును. కాని భీష్మకుడేమియు చేయలేకపోయెను. గత్యంతరము లేక శిశుపాలునితో రుక్మిణి వివాహము 
జరుపుట కంగీకరించెను. తండ్రిని తేలికగా ఒప్పించ గలిగితినను సంతోషముతో, తన సోదరిని మిత్రుడు 
శిశుపాలునికిచ్చి వివాహము జరిపించుటకు చురుకుగా సన్నాహములు చేయ నారంభించెను. 


440 


దశమ న్మంధము - వూర్వ భాగము 
220 రుక్మిణి దూతను పంపుట 


రుక్మిణి హృదయము బ్రద్లలయ్యెను అనేక దినములు, మాసములు, సంవత్సరములుగా రుక్మిణి కృష్ణుని 
గాథలను వినుచు, తన హృదయము కృష్ణుని కర్పించెను. కృష్ణుని ఆమె భర్తగా యెంచుకొనెను. కృష్ణుని 
కిచ్చి తన వివాహము జరుపుటకు తన తండ్రి నిశ్చయించినట్టు చెలికత్తెలు చెప్పగా విని రుక్మి ణి అమితానందము 
పొందెను. కాని యిప్పుడామె తాను గాంచిన కలలు కలలుగానే నిలిచిపోనున్నట్టు (గ్రహించెను. నారదుడు 
కృష్ణుని వరించిన మాటలు --- అతని సౌందర్యము, బాల్యమందే అతడు (ప్రదర్శించిన. దైర్య సాహసములు, 
అందరిని తనకు బానిసలుగా చేసుకునే ఆకర్షణ శక్తి యింకా యెన్నో యితర సర్గుణములు --- జ్ఞప్తికి 


తెచ్చుకునెను ఇట్టే గుణములు కలవాడగుటచేతనే కృష్ణునికి తన హృదయము నర్ఫించి అతనికి బానిన 
అయ్యను 


రుక్మి నిర్ణయము తిరుగులేనిదిగా గోచరించెను. ఇంటి యందు అతని మాటలను తు చ తప్పక పాటించుట 
ఆనవాయితీ అయ్యెను. రుక్మిణి తనలో తానిట్టు తలపోసెను “'నా అన్నతనకెవరు బావమరదిగా నుండదగునో 
నిశ్చయించుకొనెను. కనీసము నాకు అంగీకారము అవునా కాదా యని కూడ అత డడుగలేదు. నేను 
యెంచుకున్న వరుడు, భగవంతునకు నన్ను గురించి అంతయు తెలిసియే యుండును అతనికి సర్వమును 
తెలుసును చాలకాలము (క్రిందటనే రుక్మిణి తన్ను పతిగా యెన్నుకున్నదని అతనికి తెలియకుండ యెట్టుండ 
గలదు? తెలిసి కూడ అతడు నన్ను తీసుకువెళ్ళుటకు యెట్టి ప్రయత్నము చేయలేదు. దీనిని బట్టి అతడు 
నన్ను (ప్రేమించుటలేదని, నాకన్న అదృష్టవంతురాలైన మరొక వనితను (పేమించుచున్నాడని స్పష్టమగుచు 
"ది, బృందావనములో నున్నపుడు అనేక స్రీలు అతనిని (పేమించిరని చెప్పగా విన్నాను. ఇప్పుడు నేనేమి 
యవలెను? కృష్ణుని కర్సించిన హృదయమందు వేరొక పురుషునికి స్థానము లేదు. నేను కృష్ణుని తప్ప 
రొకరిని వివాహమాడను. లేకున్నచో ప్రాణము విడిచెదను ఈ విషయము నా తల్లికి గాని యితరులకు 
గాని చెప్పలేకపోవుచున్నాను. చెప్పినచో నా (ప్రవర్తన అనుచితమని వారు పరిగణింతురు. ఏది యేమైనప్పటికిని 
నేవాకటి నిశ్చయించుకున్నాను నాకు ఒకే ఒక మార్గము గలదు. నేను అతనిని (పేమించుచున్నానని చెప్పి 
నన్ను రక్షించమని అడిగెదను. అతడు తనకు సంపూర్ణముగా శరణాగతులైన వారిని యెన్నడును వదలిపెట్టలే 
దని చెప్పగా విన్నాను. ఇటువంటి క్లిష్ట పరిస్తితులలో సిగ్గుపడుటకు తావు లేదు. ఈ ఆపద నుండి రక్షీంవుమని 
సందేశము పంపెదను అతడు నన్ను రక్షించకున చో ఆత్మహత్య చేసుకొందును. అంతేకాని నా అన్న కోరికను 
మన్నించి తల ఒగ్గిలేను” అని చాలసేపు ఆనె తలపోసి చివరకు యీ నిశ్ళయమునకు వచ్చెను 


రాజ సౌధమునకు ఒక వృద్ద బ్రాహ్మణుడు వచ్చుచుండెడివాడు. రుక్మిణికి అతనిని చాల కాలముగా, 
జ్ఞాపకశక్తి కలిగి నస్సటినుండి, తెలియును అతడామెతో చాలసేపు ముచ్చటించుచుండెడివాడు ఆ వృద్ద 
(బ్రాహ్మణుని ద్వారా కృష్ణునికి సందేశము పంపుటకు రుక్మిణి నిశ్చయించుకొనెను. అతడు తన విషయము 
రహస్యముగా నుంచగిలడని, తనకు సహాయము చేయుటకు సర్వ విధముల తోడృడగలడని రుక్మిణి 
భావించెను. 


ఆమె అట్టు ఆలోచించుదుండగా, అదృష్టవశాత్తు ఆ వృద్ద బ్రాహ్మణుడు రాజసౌధము లోపలి (ప్రాంగణవ- 
నకు వచ్చి రుక్మిణిని సలుకరించెను. ఆమె విచార వదనము చూచి ఆ బ్రాహ్మణు డిట్లనెను. *'చిట్టిత। 
నీవెందుకు విచారముగా నున్నావు? నాతో చెప్పుము”. రుక్మిణి అతనితో యిట్లనెను. “'నా భవిష్యత్తు: 


441 


శ్రీమద్భాగవతము 
నా అన్న నిర్హయించిన విషయము నీవు వినియే యుందువు. ఈ యింటిలో జరుగుచున్న సన్నాహములు 
నీకు తెలిసియే యుండును. ఇన్ని సంవత్సరములుగా నన్నెరిగిన నీవు నా హృదయమెవరికి అర్పితమైనదో 
(గ్రహించియే యుందువు మరి నేనెట్లు సంతోషముగా నుండగలను?'' ఆమె కంటి నుండి కన్నీరు కారుట 
చూచి అత డిట్టనెను. ““కృష్ణుడు నిన్ను యా భయంకర విధికి వదలిపెల్టుడు భక్తుల యోగ శేమముల 
నతడు స్వీకరించును". 


రుక్మిణి బ్రాహ్మణునితో నిట్లనెను. “ఈ సమయములో అనునయ వాక్యములు మాత్రమే చాలవు, నీవు 
(ప్రత్యేకముగా యేరైన చేయవలెనని నా కోరిక". 


“నేనేమి చేయవలెనో చెప్పుము అది నేను తప్పక చేసి నీ కన్నీరు తుడిచెదను'' అని వృద్ద బ్రాహ్మణుడు 
చెప్పెను తానేమి చేయవలెనో రుక్మిణి ఆ బ్రాహ్మణునకు చెప్పి తన సందేశమును కృష్ణుని కందజేయమని 
కోరెను. ఆమె యిట్లనెను. “కృష్ణుడు (బ్రాహ్మణ ప్రియుడని, వారి నెంతగానో గౌరవించునని చెప్పుదురు. 
అందుచేత నీవు నిర్భయముగా కృష్ణుని ప్రాసాదమునకు వెళ్ళవచ్చును”. 


వృద్ద బ్రాహ్మణుడు రుక్మిణి వద్ద సెలవు తీసుకుని ద్వారకా నగరము దిక్కుగా నేగిముగా కదలీ వెళ్ళెను. 


221 గులాబి వర్షములో నున్న ద్వారకా నగరము 


తాను చేపట్టిన కార్యము తొందరగా జరుగివలెనను తపన చేతగాని, లేక కృష్ణుని మాయచేత గాని, వృద్ద 
బ్రాహ్మణుడు త్వరలోనే ద్వారకా నగరము చేరుకోగలీగి నందుకు ఆశ్చర్యపడెను. కృష్ణుని గృహము యెక్కడ 
నున్నదో, అతడెక్కడ నివసించుచుండునో పసిగట్టి తొందరగా వెళ్ళెను ద్వారపాలురు గౌరవ పూర్వకముగా 
ఆహ్వానించి లోపలి ప్రాంగణమునకు తీసుకువెళ్ళిరి. వృద్ద బ్రాహ్మణుడు తల పైకెత్తి చూడగా, అచ్చట 
ఒక బంగారు కుర్ఫీపై దేవాది దేవుడు కృష్ణుడు కూర్చుని యుండుట చూచెను. అతనికి సంతోషము ఉద్వేగము 
ముంచుకురాగా నోట మాటరాక అక్కడనే నిలుచుండి కృష్ణుని అందము తనివితీర గాంచుచుండెను. కృష్ణుడు 
తాను కూర్చున్న ఆసనము నుండి ఆత్రముగా లేచి బ్రాహ్మణున కెదురేగి పాదములపైబడి ఆశీర్వదింపుమని 
కోరెను. (బ్రాహ్మణుని తోడ్కొని తాను కూర్చున్న ఆసనము వద్దకు తీసుకువెళ్ళెను బ్రాహ్మణుని ప్రయాణపు 
బడలిక తీరునంతి వరకు కృష్ణుడు వేచియిండి, భోజనము యేర్చాటుచేసి, తర్వాత విశ్రాంతి తీసుకొమ్మని 
(బ్రాహ్మణుని కోరెను. 


బ్రాహ్మణుడు కొంతసేపు విశ్రాంతి తీసుకున్న పిదప, మృదువైన కమలము వంటి హస్తములతో కృష్ణుడు 
అతని పాదములొత్తి యిట్లనెను “బ్రాహ్మణోత్తమా! మీ దేశములో అందరూ ధర్మపరులేనా? నీవు నీవంటివారు 
మీ విధులను యెటువంటి ఆటంకములు లేక నిర్వర్తించగిలుగుచున్నారా? మీ దేశ ప్రజలు సంతృప్తితో 
జీవించుచున్నారా? 'నాకున్నది చాలును” అనే సంతృప్తి బ్రాహ్మాణులకుండి, యితర వస్తువులయందు కాంక్ష 
లేకున్నచో, వారు నిర్విచారముగా నుండగిలరు. హృదయమందు సంతృప్తి లేకున్నచో, ఇంద్ర పదవి 
యిచ్చినప్పటికిని అతదు సంతోషముగా నుండలేడు వారికున్న దానితో సంతృప్తి చెంది, ఆత్మ జ్ఞానముపై 
ఆసక్తితో, ధర్మ మార్గము నెన్నడును విడువక, అన్ని పరిస్టితులందు (ప్రశాంతతతో, స్వచ్చమైన మనసు 


442 


దశమ స్కంధము - పూర్వ భాగము 


కలిగి, అహంభావము లేని (బ్రాహ్మణులే గౌరవమునకు అర్హులని నా అభిప్రాయము. 


“'ధర్మపరులైన (ప్రభువులు పాలించు దేశమునందే అటువంటి బ్రాహ్మణులు కానవత్తురు. మి ప్రభువు 
సద్వర్తనుడేనా? అతడు ధర్మమార్గము ననుసరించునా? అట్టయినచో, ఆ ప్రభువు నాకు ప్రీతిపాత్రుడు. 


“నీవు నన్ను చూచుటకు వచ్చినావు. నీ ప్రయాణపు బడలిక సూచనల బట్టి చాల దూరము నుండి 
వచ్చినట్టున్నది. అనేక నదులు, అరణ్యములు, యీ నగరము చుట్టునున్న పెద్ద కందకము దాటి నీవు 
నన్ను చూచుటకై వచ్చినావు. నేనేమి చేయవలెనో నీవు చెప్పినచో దానిని సంతోషముగా చేసెదను. రహస్యము 
కానిచో, యీ వృద్దాప్యములో యింత దీర్చ ప్రయాణము యెందుకు తలపెట్టితివో చెప్పుము. అలసట చెందక 
విశ్రాంతి తీసుకోవలసిన వయస్సు యిది. నీపై నుంచిన నమ్మకము. వమ్ము కానిచో నీవు వచ్చిన కారణము 

నాకు తెలుపుము”. . 


కృష్ణుని మాటలకు ఆ వృద్ద బ్రాహ్మణుడు ముగ్దుడయ్యెను. అతడు కృష్ణునితో యిట్లనెను. “నీవు యీ 
లోకమునకే (ప్రభుడవని యందురు. నీవు యెరుగనిది యేదియు లేదు. అయినప్పటికిని, నీవు నన్ను 
యెంతగానో ఆదరించి నేను యెందుకు వచ్చితినని అదుగుచుండుటచేత, నేను సంతోషముగా యే కార్యముపై 
వచ్చితినో వివరించెదను. 


“నేను విదర్చ దేశము నుండి వచ్చినాను. ఆ దేశములో కుండినపురము ప్రధాన నగరము. ఆ దేశమును 
భీష్మకుడు పాలించుచున్నాడు. అతడు చాల ధర్మపరుడు. అతనికి రుక్మిణి యను పుత్రిక గలదు”. అని 
పలికి బ్రాహ్మణుడు ఆగి కృష్ణుని వైపు ''ఆమె గురించి వినియున్నావా? '” అనునట్లుగా చూచెను. కృష్ణుడు 
మాట్లాడక చిన్నగా నవ్వెను. (బ్రాహ్మణుడు మరల చెప్పసాగెను. “ఆ రాజునకు అయిదుగురు పుత్రులు. 
కలరు. వారిలో జ్యేష్టుని పేరు. రుక్మి. కుమార్తెకు వివాహా వయస్సురాగా, నీవు తగిన వరుడవని తలచి తన 
కుమార్తెను నీ కిచ్చి వివాహము చేయుటకు రాజు నిశ్చయించెను'.. 


మరల (బ్రాహ్మణుడు చెప్పుట ఆపెను. కనులలో వెలుగు ప్రకాశించుచుండగా కృష్ణుడు యిట్లనెను, 
*నేనా?తన కుమార్తెను నాకు యివ్వదలచెనా? కాని నా వద్దకు యెవ్వరును యింతవరకూ రాలేదు. నా 
తండ్రికి కూడ విదర్భ నుండి యెటువంటి సందేశము రాలేదు. నీవు రాజు పంపగా వచ్చిన మధ్యవర్తివా?* 


-. __బ్రాహ్మణుడిట్టు. చెప్పెను, “లేదు. అచ్చట పరిస్తితులు సానుకూలముగా లేవు. రాజు తన కుమార్తెను 
నీకివ్వ వలెనని తలచినాడు. కాని అతని, జ్యేష్ట పుత్రుడు అందు కంగీకరించుట లేదు. అతడు తన సోదరిని 
దామఘోాషుని పుత్రుడైన శిశుపాలునికి యివ్వవలెనని నిశ్చయించినాడు. అతడు చేది దేశమునకు రాజు”. 


కృష్ణుని వదనము గంభీఠతమయ్యెను. కృష్ణు డిట్లనెను “శిశుపాలుని దుర్మార్గము గురించిన వార్తలు విన్నాను. 
- భ్రీష్మకుడు యీ అననుకూల వివాహమునకు అంగీకరించెనా?'' అంగీకరించక తప్పలేదు” అని బ్రాహ్మణుడు = 
చెపి ను. “రుక్మి చాల శక్తిమంతుడైన రాకుమారుడు. అతని మాట శాసనము”. _ 
“అయితే మరి యిందులో నా ప్రమేయ మేమున్నది?” అని చిలిపిగా కృష్ణుడు అడిగెను. బ్రాహ్మణుడు 
యిట్లనెను. “ప్రభూ! ఎప్పటి నుండియో నీపై రుక్మిణికి (పేమ యున్నది. బాల్యము నుండియు ఆమెను 
' నేనెరుగుదును. నాకు తెలిసినప్పటి మండి. ఆమె నిన్ను యెంతగా, (ప్రేమించుచున్నదో నే నెరుగుదును. 


1443 


శ్రీమద్భాగవతము 
అటువంటి పతివ్రతకు యీ వార్త విష తుల్యము. ఆమె హృదయము బ్రద్దలయ్యెను. ఆమె నిస్సహాయ స్థితిలో 
యీ సందేశమును నీకు నా ద్వారా పంపినది. నన్ను సాధ్యమైనంత త్వరగా వెళ్ళి యీ సందేశమును నీకు 
అందజేయమని ఆమె పంపెను. అది నేను నీకు వివరించెదను. ఆ పైన అంతయు నీ చేతులలో నున్నది. 


222 రుక్మిణి సందేశము 


వృద్ద బ్రాహ్మణుడు నిటారుగా కూర్చొనెను. కృష్ణుడు కూర్చుని విశాల నేత్రములతో బ్రాహ్మణుని 
జూచుచు రుక్మిణి సందేశమును వినజొచ్చెను. 


“'అచ్యుతా, కృష్ణా! ఈ లోకములో నికెల్ల మిక్కిలీ సౌందర్యవంతుడవని చెప్పగా విన్నాను. నీకున్న అనేక 
ఉదాత్త గుణముల గురించియు నీ భక్తులపై నీకు అపారమైన కరుణ గలదనియు వినీయుంటిని. నారదుని 
వంటి గొప్ప మహర్షులు నీ గొప్పదనము, అందచందములు వర్థించగా నేను తెలుసుకున్నాను. అనేక 
సంవత్సరములుగా నా చెవులు నీ వర్లనలను విందులుగా వినుచున్నవి. నా మనస్సు యెన్నడో నీ కంకితమై 
పోయెను. నీపై నాకున్న (ప్రేమను తెలియజెప్పటకు నేను సిగుపడుటలేదు. 


“ఇన్ని గుణములు కల నిన్ను యే ప్రీ యైనను (పేమించుటలో ఆశృర్యమేమున్నది! ఉత్తమ కుటుంబ 
ములో జన్మించిన నా వంటి కన్య యీ విధముగా (ప్రేమను తెలుపుట అమర్యాదయని బహుశః నీవు 
భావింపవచ్చును. ముకుందా! వేరేదియు యెట్టు సాధ్యము? నేనేమి చేయగలను? నిన్ను (ప్రేమించకుండ 
నుండుకుట్టు? కృష్ణా! నీవు పురుషులలో సింహము వంటి వాడవు. నేను ధైర్యము తెదినితేటలు గాలదానను, 
"నేను ఉత్తమ కుటుంబములో జన్మించినాను. నేను అన్ని విధముల నీకు తగిన పత్నిని. నన్ను పొందదగిన 
వాడవు నీవొక్కడవే. నీవు ఉత్తమ వంశములో జన్మించిన ఉదార పురుషుడవు, అతి సమర్హుడవు. కళలందు, 
ముఖ్యముగా (స్త్రీలకు ప్రీతి కలిగించు కళలందు (పప్రవీణుడవు. నీవు యువకుడవు, ధనవంతుడవు. నీ ఓరిమి, 
మధుర స్వభావము లోకములో అందరకును తెలియును. నీకు అందరి యెడల అభిమానము కలదనుటకు, 
నిన్ను అసంఖ్యాక (ప్రజలు స్తుతించుటయే నిదర్శనము. అటువంటపుడు నావంటి స్తీ! నిన్ను (పేముంచి 
భర్తగా యెన్నుకొనక యెట్టుండగలదు? నీవు నన్ను తీసుకువెళ్ళి నీ దానిని చేసుకొనవలెను. సింహమునకు 
చెందవలసిన దానిని ఒక గుంట నక్కకు వదలివేయవద్దు. నా సోదరుడు నిశ్చయించిన చేది దేశ రాజపుత్రుడు 
నన్ను తలంచవైన తలంచకుండునట్టు చేయవలెను. అతదు నన్ను చూడక మునుపే నన్ను తీసుకొని పొమ్ము. 


“నీవు నన్ను తీసుకువెళ్ళునదియు లేనిదియు నీ వద్దకు పంపిన బ్రాహ్మణుని ద్వారా నాకు తెలియగలదు. 
కాని ఒక విషయము జ్ఞాపక ముంచుకొనుము. నీవు నన్ను అంగీకరించుటకై నా పద్దతిలో నేను తీవ్ర తపస్సు 
చేసినాను. అనేక దానములు చేసినాను. అగ్నిదేవుని అర్భ్చించినాను. అర్హులైన వారికి సువర్ల దానము, యితర 
కానుకలు యిచ్చితిని. ఎన్నో నోములు, (వ్రతములు ఆవరించితిని. పెద్దలను బ్రాహ్మణులను యెప్పుదును 
గౌరవభావముతో చూచుచుందును. నేను గావించిన యీ కృత్యములన్నియు నా కోరికను, అనగా సీ 
దాననగుట, తీర్చవలెను. నీవు మాత్రమే నా చేయి నందుకొనవలెను, కొని దామఘోషుని కుమారుడు కాదు. 
నీవు నా (పేమ నంగీకరించగలవను నమ్మకముతో నేను జీనించి యుంటున్నాను. కర్మవశాత్తు, నీవు రాకపోయి, 


444 





దశమ స్కంధము - పూర్వ భాగము 


ఆ నీచుడు నన్ను ముట్టేనచో, ఓ నీతో యెడబాటు వలన కలిగిన విరహాగ్నిచేత దర్తమై మరణించెదను. 
పద్మములవంటి నీ నేత్రములు నేను మరణించునపుడు నా మనస్సులో స్పిరముగా నిలిచియుండుటచేత నేను 
మరణించుచున్నందుకు విచారించను. కాని నీకు సర్వము సమర్పించిన భక్తురాలిని. రక్షించలేదను కళంకము 
అంటగా నీవు బాధపడెదను. 


“బహుశః నన్ను యే విధముగా తీనుకువెళ్ళగలనని 'యోదించుచున్నావు కాబోలు. వీవు యీ విధముగా -. 
అనుకొనుచుండవచ్చును. 'రుక్మిణీ! నీ తండ్రి, సోదరుడు యిది వరకే నీకు వరుని నిశ్చయించినారు. మరి. 
నీవు కోరిన విధముగా నేనెట్లు చేయగలను?” నీ నీశక్తి అసమానమైనదని నిన్ను జయించగలవారెవరును యీ :. 
లోకములో లేరని నేనెరుగుదును. వివాహమున కొక రోజు ముందుగా చూ నగరమునకు దయచేయుము. 
నీ సేనలతో శిశుపాలుని, జరాసంధుని నాశనము చేసి నన్ను బలవంతముగా రాక్షస పద్దతిలో తీసుకుపామ్ము. 

క్షత్రియులలో కన్య బంధువులు ఆమె యెను కున ఏ వానినం గీకరించనిచ్‌, యా పద్దతిలో వి వివాహము' జరుగుట 
సవ్యమేయని నీకు 'నేను వేరుగా చెప్పనవసతము లేదు. . . 


. “నీకు మరొక సందేహము కలుగవచ్చు. నీ చ్చ యిట్లు అనవచ్చు. వ బలంతముగా తీసుకొనిపోవుటకు. 
అంతఃపుర (స్త్రీ లుండెడి (ప్రాంగణములో ప్రవేశించునపుడు అమాయకులైన (స్త్రీలను, రక్షక భటులను 
బాధించవలసి వచ్చును. అది సరి యిగునా?' ఈ సమస్యకు నేనొక పరిష్కారము సూచించెదను. వివాహమునకు 
ముందురోజు పెండ్రి కూతురు. అంతఃపురము నుండి బయటకు వచ్చు ఆచారము గలదు. మంగిళవాద్యములు 
(మోగుచుండగా వధువు గౌరీ పూజ చేయుటకు పార్వతీ దేవి గుడికి నడచి వెళ్ళును. గుడి రాజ సౌధమునకు 
కొంత దూరములో నున ఇది. నేను రాజసౌధము నుండి బయటకు వచ్చినపుడు, అందరును చూచుచుండగా 
నీవు నన్ను తీసుకుపోవుట సులభము. గొప్ప గొప్ప సాధువులు వారి తమో గుణము నివ త్తి యగుటకు 
నీ పాద ధూళిని కోరుదురు. ఆ పాద ధూళియే నేను జీనించి యుండునట్లు చేయగలదు. నా హృదయములోని 
కోరిక యే కారణము చేతనైన తరకున్నచ్‌. యి యిప్పటికే ఉపవాసములతో, న్రతములతో శుస్మించిన' యీ 
శరీరమును వదలా పట్టుద్దును. రాబోవు జన్మలోగాని,.. లేక ఆపై జన్మలోగాని వీవు నను న్ను స్వీకరించగలవను 
ఆశతో కన్నుమూసెదను. వందలకొలది జన త్తినప్పుటికిని, చివరకు నీవే నా భర్తను కాగలవు. అప్పటి 
వరకు నీ అనుగ్రహము కొరకు ప్రాద్దించుడు శంయుండెరమ.. 


సందేశము పూర్తి అయ్యెను. బ్రాహ్మ యుడు ఒక క్షణమాగి యిట్లనెను. (ప్రభూ! రుకి శైలీ యా సందేశమును 
అందజేయమని కోరినది. విషయము లన్నియు మీ ముందుంచినాను. ఇక యేమి చేయుదురో నీరే నిర్ణయించు 
కొనవలెను?” , 


కృష్ణుడు లేచి నిలుచుండెను. బ్రాహ్మణుని చేతులు తన చేతిలోనికి తీసుకుని చిరునవ్వు నవ్వి కృష్ణుడిట్టనెను. 
“అనేక సంవత్సరములుగా నాకు కూడ రుక్కిణిపై (పేమ యున్నదని నీతో చెప్పుటకు నేను సిగ్గుపడను. 
నన్ను గురించి నా గుణముల గురించి" నిని ఆమె యెట్లు నన్ను (ప్రేమంచుచున్నదో నేనును అమే 
(పేమించుచునా ఇను. నారదుడు. ఆమె .గుణగిణములను వర్షించి నాకు చెప్పెను. అతడు నాకిట్లు. చౌప్పైను. 


“ఆమె సువరక్షచ్భాయతో (ప్రకాశించుచుండును. నల్లని కేశములు, చంద్రదింబము వంటి వదనము, భీతి చెందిన: 


లేడి కన్నులవంటి నేత్రములు ఆమెకు అందము చేకూరు, ఎచున్నవి, దిన్నదైన తిన్నని నా సెక, మల్లెపువ్వులవంటి . 
ఆమె పలువరుస, అందరిని ఆకల్టుక్‌"ను..చితునవ్వు, కోయిల కరఠ -సశరము, 'ఆలిచిప్పల వంటి' చెవులు 


445 


శ్రీమద్భాగవతము 


ఆమె శోభను యినుమడింపజేయు చున్నవి ఆమె పెదవులు బింబఫలము కన్న యెరుపు ఆమె యెర్రని 
పాదములు అతి కోమలమైనవి మృదువైన ఆమె చేతులందు శంఖ చ(క్ర చిహ్నములు గలవు. అరటి బోదెలవలె 
ఆమె తొడలు మిక్కిలి నునుపారినవి. ఆమె పిరుదులు అందముగా నుండును ఎప్పుడును చిరునవ్వుతో 
(ప్రశాంతముగా హంసవలె నడచుచుండును' 


“నారదుడు ఆమె గురించి చెప్పినప్పటి నుండి ఆమెను చేబట్టవలెనని నిశృయించుకుంటిని. ఆమెను 
నాకిచ్చి వివాహము చేయునట్లు ఆమె తండ్రి యోచించుచున్నాడని నారదుడు చెప్పెను ఆమె నాకీ సందేశము 
పంపకమునుపే, ఆమె సోదరుడు నన్ను ద్వేషించుచున్న కారణముగా తండ్రి సంకల్పమునకు విఘ్నము 
కలీగెనని విన్నాను. అప్పటి నుండి నాకు రాత్రులందు సరిగా నిద్ర రాకుండెను.నా కనులు చూడుము! అవి 
యె(ర్రగా లేవా? అవి అలసినట్టు సీకగుపించుచున్నవా? '' 


ఒక క్షణమాగి కృష్ణుడు తిరిగి యిట్లనెను. “ఈ క్షణమే క్షత్రియ కులమునకు అపకీర్తిని తెచ్చు ఆ 
పాపాత్ములను నాశనము చేసెదను వారి కనులముందే అందమైన రాకుమారి రుక్మిణిని యెత్తుకువచ్చి నాతో 
యీ ద్వారకా నగరమునకు తీసుకు వచ్చెదను తన హృదయమును నా కర్పించిన రుక్మిణిని నేను 
వదలిపెట్టను''. 


ఇక రెండు రోజులలో వివాహము జరుగిబోవుటచేత యెక్కువ వ్యవధి లేదని కృష్ణుడు (గ్రహించెను. కృష్ణుడు 
రథసారథి దారుకుని పిలిచి యిట్లనెను. “రథము సిద్దము చేయుము, నేను వెంటనే వెళ్ళవలెను''. 


కృష్ణునికి అభిమానమైన మ్య, ను(గ్రీవక, మేఘ పుష్ప, వలహకములను అశ్వములను పూని రథమును 
దారుకుడు ద్వారము వద్దకు తీసుకువచ్చి కృష్ణుని కెదురుగా '' రధము సిద్దముగా నున్నది'' అని తెల్చునట్టుగా 


నిలుచుండెను 


కృష్ణుడు [బ్రాహ్యాణుని రథి మెక్కించి తర్వాత తాను రథము నధిరోహించెను గాలి కంటె వేగముగా 
అశ్వములు పరుగెత్తుచుండెను రాత్రి అంతయు ప్రయాణము చేసెను. మరునాటి ఉదయము విదర్భ చేరిరి, 


ఈలోపుగా బలరాముడు, కృష్ణుడు హుటాహుటిగా విదర్భకు వెళ్ళెనని తనతో రుక్మిణిని తీసుకు రాగలడని 
వినియుండెను విదర్భలో యితరులు అల్లకల్లోలము సృష్టంచగలరని ఊహించి బలరాముడు యాదవ 
సైన్యమును తోడ్కొని త్వరగా విదర్భకు బయలుదేరెను 


223 రుక్మిణి నిస్పృహ చెందుట 


భీష్మకుడు పెళ్ళి యేర్చాటు లన్నియు గానించెను. కుండిన నగరము పండుగ కళతో శోభిల్లుచుండెను. 
వీధులలో పన్నీరు జల్లీరి (ప్రతి గ్నిహమును పువ్వుల తోరణములతో అలంకరించిరి. స్తంభములకు రంగు 
రంగుల కాగితములు చుట్టి పలుచోట్ల పతాకముల నెగురవేసిరి. రాకుమార్‌ వివాహము జరుగనున్నదన్న 
సంతోషముతో ప్రజలందరును నుంచి ముంచి పట్టు వస్త్రములు ధరించి ఉత్సాహముగా నుండిరి. రాజసౌధ 
ములో హడానిడిగా నుండెను సన్నాహములు అంతులేక కొనసాగుచుండెను పేదలకు అన్నదానము జరిగెను 


446 


దశమ స్కంధము - పూర్వ భాగము 


బ్రాహ్మణులకు విందుచేసి గౌరవించి పట్టు వస్త్రములు, బంగారము కానుకలుగా నొసగిరి. మరుచటి రోజు 
పెండ్లి కుమార్తె కాబోవుచున్న రాకుమారిని ఆశీర్వదించమని బ్రాహ్మణులను కోరిరి వేద మంత్ర పఠనముతో 
రాజసొధము (ప్రతిధ్వనించుచుండెను. పుర (స్త్రీలు రుక్మిణి చుట్టును చేరి పెండ్లి పాటలు పాడుచుండిరి. 
ఆమెకు నూతన వస్త్రములు ధరింపజేసి ఆభరణములు తొడిగిరి. దుష్టుల దృక్కులు ఆమెపై ప్రసరించకుండు 
టకు ఆమె ముంజేతికి పసుపు త్రాడు కట్టిరి 


చేది దేశపు రాజు దామఘోసుడు తన కుమారుడైన శిశుపాలునకు అర్హమైన విధముగా అలంకారము జేసి 
విదర్భకు తీసుకువచ్చెను అతడు పెద్ద సైన్యమును వెంటబెట్టుకుని ముందుగానే నగరమునకు వచ్చెను. 
భీష్మకుడు వారిని గౌరవ పురస్సరముగా ఆవ్వోనించి, ప్రత్యేకముగా వారికేర్పాటు చేసిన విడిదికి తీసుకువెళ్ళెను. 
శిశుపాలునితో జరాసంధ, సాళ్వ, దంతివ(క్ర విదురధ, పౌండ్రకులు కూడ వచ్చిరి వారందరును బలరామకృష్ణు 
లకు బద్దశత్రువులు వారు కూడ తమ సైన్యముతో వచ్చిరి భీష్మకుడు రుక్మిణిని కృష్ణుని కివ్వవలెనని 
సంకల్పించినట్లును, కొని రుక్మి అందుకడ్డుపడి యీ 'గండము' తప్పించిన విషయమును వారందరును 
బాగుగా యెరుగుదురు అందుచేత యే కారణము చేతనైన క్లీష పరిస్తితులు యెదురైనచో శీశుపాలునికి 
సహాయపడవచ్చునన్న తలంపుతో వారు సేనాబలముతో తరలివచ్చిరి. 


రుక్మిణికి పరిసరములందు ఆసక్తి లేక యుండెను. అందరిలోనున్న ఉత్సాహము, సంతోషము ఆమెలో 
కన్చించకుండెను సన్నాహములు చురుకుగా సాగుచుండగా, ఆమె కేవలము బొన్మువలె కూర్చుని యుండెను, 
ఆమె హృదయము కృష్ణునిపై నుండెను ఆమె పంపిన దూత, వృద్ద బ్రాహ్మణుడు ద్వారక నుంచి 
రాకుండుటచేత ఆమె మనసు గ అల్లకల్లోలముగా నుండెను. ఆమె యిట్లు తలంచెను. “ఇంక ఒక్కరాత్రి మాత్రమే 
మిగిలియున్నది. తర్వాత రోజే పెళ్ళి రోజు. కృష్ణుడు గాని వృద్ద బ్రాహ్మణుడు గాని యింతవరకు రాలేదు. 
నన్ను పెళ్లి చేసుకొనుట యందాసక్తి యున్న కృష్ణుడు, నేను లజ్ఞారహితముగా అతనిని (పేమించుచున్నానని 
కబురు పంపినందుకు బహుశః మనస్సు మార్చుకొని రాకపోవచ్చును. నామీద అమితమైన అభిమానముగల 
బ్రాహ్మణుడు యీ విషయుము నాతో చెప్పలేక యిక్కడకు రాకపోయి యుండవచ్చును. తప్పక అదియే 
జరిగియుండును. లేక బహుశః నా దురదృష్టము కొలది దారిలో యేదైన ఆటంకము సంభవించి వచ్చుట 
ఆలన్యమయి ఉండవచ్చును లేక దేవతలకు ఆగ్రహము కలిగి, వారి ఆగ్రహము నాకీ దుర్భర పరిస్టితి 
కలిగించెనా? నేను గాని నిర్లక్ష్యముగా దేవుని పూజించితినా? అట్టు జరుగుటకు వీలులేదు. పరమ దైవమైన 
మహాదేవుడు నావంటివారు చేయు తఫ్వులను మన్నించగల కరుణామయుడు. నేను యేడైన నేరము చేసి 
అతనికి ఆగ్రహము కలిగించినచో, నిత్యము నేను ఉపాసించు పార్వతీదేవి ఏల ఉదాసీనముగా నున్నది? 
స్వతస్పిద్దముగా ఆమె కరుణామయి. రుద్రుని సాహచర్యముచేత ఆమెకూడ అతనివలె ఆగ్రహము చెంది 
యుండవచ్చును నేను ఆత్మహత్య చేసుకొందునని ఆమెకు తెలిసినప్పటికిని, ఆమె నన్ననుగ్రహించుటలేదు. 
పర్వత రాజ పుత్రిక యగుటచే ఆమె హృదయము పాషాణముగా నుండుట సహజమే మరి!'' 


ఈ విధముగా రుక్మిణి మనస్సు అల్లకల్లోలమై యుండగా కన్నులు మూసుకుని నిశ్శబ్దముగా కూర్చుండెను. 
కృష్ణుడు వచ్చుటకు యింకా సమయము కలదను ఆలోచన రాగా ఆమె కొంచెము ఊరట జెందెను. అనె 
కన్నీరు నెవరును చూడరాదని ఆమె తలచెను కనులు మూసుకుని తనలో తానీ విధముగా అనుకొనెను 
“నిస్పృహ రానీయను సమయము మించిపోలేదు. అతడు వచ్చుటకు యింకను అవకాశము గలదు. నేను 
యిప్పుడే మరణించరాదు. అతడు వచ్చి, ప్రాణములు వదలిన నన్ను చూసి అతడేమగును? అతని యందు 


447 


శ్రీమద్భాగవతము. 
నా విశ్వాసము గురించి యేమనుకొనును?'” 


' అకస్మాత్తుగా రుక్మిణికి యెడమ. కన్ను. అదిరినట్లు తోచెను. ఎడమ తొడ, యెడమ భుజము కూడ 
అదిరెను. ఇవి. కలుగబోవు మంచికి చిహ్నాములఅని.తలచెను. ఆమె; “హృదయము తేలికపడెను. ఆశ అంతరించలే 
దని ఆమె భావించెను. వ. : 


ఈలోపుగా కృష్ణుడు నగరపు పాలిమేరలలో నున్న తోటను చేరెను. వృద్ద బ్రాహ్మణుని రాజసౌధమునకు 
వెళ్ళి రుక్మిణి: కష్టములు తీరెననియు తాను వచ్చినట్లు రుక్మి ణితో చెప్పమనియు కృష్ణుడు పంపెను. కన్నీరు 
నిండిన కనులు తెరిచిన రుక్మిణికి దూరముగా పరిచయమున్న రూపము కన్సడెను. కన్నులు తుడుచుకుని 
మరల .అతని. వైపు చూఛి ఊహ కాదని స్పష్టముగా తెలుసుకొనెను. వృద్ద బ్రాహ్మణుడు. చివరకు వచ్చెను! 
అతడామెను' వడివడిగా. సమీపించుచుండెను. అతని. ముఖమందు చిరునవ్వు చూచి' అతడు మంచి వార్తను 
తెచ్చుచున్నాడని తైెలుసుకొనెను.. ఆమె అటు 'నిటు తిరిగి నిస్పృహ నిండిన వదనముతో కూర్వున్నదని, 
ఆ బ్రాహ్మణుడు చూచెను. అత డామె వద్దకు తొందర తొందరగా వచ్చెను. అతనిని చూచి ఆమె కన్నులతో. 
ప్రశ్నించెను. కృష్ణుడు నగరమునకు వచ్చెనన్న సందేశమును ఆమె కతడు .అందజేసెను. యథాలాపముగా . 
ఆమె (బ్రాహ్మణుని' ప్రక్కకు తీసుకువెళ్ళి యేమి జరిగెనో వివరించమని యడిగెను. అతడు. ద్వారకను. 
సందర్శించిన వృత్తాంత మంతయు వివరముగా చెప్పి, ఆమె యందు కృష్ణునకు గూడ (పేమ యున్నదని, 
తనతో చెప్పిన విషయము తెలిపెను. ఆమె కనుల నుండి కన్నీరు కారుచుండెను. ఆమె ఆ బ్రాహ్మణునితో 
యిట్లనెను “నీ అభిమానమునకు నేను యేమి (ప్రతిఫలము యివ్వవలెనో తెలియకున్నది. నేను చేయగలిగినది . 
ఒక్కా! యని అతని పాదముల పైబడి కన్నీటితో అభిషేకము చేసెను. : 


బలరామకృష్ణులు నగిరమునకు వచ్చిరన్న వార్త భీష్మకునకు తెలొసెను. వివాహ మహోత ములో పాల్గొను 
టకు వారు వచ్చిరని అతడు భావించెను. అతడు వారి వద్దకు వెళ్ళి, పాలు తేనె, విలువైన వస్త్రములు, మణులు 
సమరించెను, భీష్మకుడు తన మనస్సులో కృష్ణుని వరునిగా నెంచెను. ఆ స్థానము మరి యొకరు తీసుకొనిరన్న 
ఆలోచన అతనికి మిక్కిలి విచారము కలిగించెను. కృష్ణుని ఆదరముతో కాబోయే అల్లుడను' భావముతో -. 
ఆదరించి. గౌరనించెను. వారికి. ప్రత్యేకముగా యేర్పాటుచేసిన. నివాసమునకు తీసుకువెళ్ళి, వివాహమునకు 
వచ్చి ఆనందము కలిగించమని వారిని ప్రార్జించెను.- కృష్ణుడు నవ్వి యిట్టనెను ''నీకేమియు భయము వద్దు. 
నేను అందుకే - నీ కుమార్తె వివాహము కొరకే - వచ్చినాను”. బలరాముని వదనము గంభీరముగా గోచరించెను. 
భీష్మకుడు. వెళ్ళిపోయిన తర్వాత. అన్నదమ్ము లిద్దరును చాలసేపు పు ముచ్చటేించుకొ" నిరి. | 


బలరామకృష్ణులు వచ్చినారని వినిన ప్రజలు, వారిని చూచుటకై రాజసౌధములో వారు నివసించుచున్న 
ప్రదేశమునకు వెళ్ళిరి. వారు యిట్టనుకొనిరి. రుక్మిణిని కృష్ణుడు వివాహమాడినచో బాగుండెడిది. చిలుకా. 
గోరింకల వలె వారు ఒకరికొకరు సరిపోవుదురు! మనమే గనుక యింతకు ముందు జన్మలలోను యీ జన్మ లోను 
పుణ్యము ఆర్జించి యున్నచో ఆ పుణ్యమును, కృష్ణుడు రుక్మి ణిని వివహమాడునట్లు భగవంతుడేర్చాటు 
జేసినచో,. పణముగా .నర్చించుదము''!. వారు ఆ విధముగా గుసగుసలాడిరి. కృష్ణునిపై ద్వేషముగల రుక్మి 
తమ మాటలను" వినిననో శిక్షీంచునని. భయపడి, తను భావములను వ్యక్తీకరించుటకు లైర్యము లేక | 
యూరకుండిరి. . 


448 


దశమ స్కంధము - వూర్వ భాగము 
224 రాకుమారి దేవాలయమునకు నడచివెళ్ళుట - 


రాకుమారి లోపలి ప్రాంగణము నుండి బయటకు వచ్చి పార్వతీదేవి గుడికి వెళ్ళవలసిన తరుణము వచ్చినది. 
అన్నివైపుల ఖడ్గములు ధరించిన రక్షకభటుల మధ్య రుక్మిణి మెల్లమెల్లగా అడుగులు వేయుచు నడచుచుండెను. 
ఆమెతో తల్లి చెలికత్తెలు, రక్షక భటులు వెళి రి. ఆమె మనస్సు కృష్ణుని యందే యున ఎది. సగము మూతబడిన . 
కనులతో ఆమై మైకములో నడచుచున్నట్టుండెను. ఆమె వెనుక గౌరీదేవి పూజకు అవసరమగు వస్తువులను 
తీసుకుని అనేకమంది (స్త్రీలు పెద్ద ఊరేగింపుగా వెళ్ళిరి. 


సంగీతము వేద మంత్రో చ్చారణల మధ్య రాకుమారి గుడిని చేరెను. ఆమె పాదములు, చేతులు కడుగుకొని 
కనులు తుడుచుకొనెను. వృద్ద బ్రాహ్మణ సువాసినులు ఆమె చేయి పట్టుకుని . దేవి మందిరములోనికి 
తీసుకువెళ్ళిరి. రుక్మిణి యిట్లు ప్రార్లించెను. “దేవీ మాతా! కృష్ణుని నా భర్తగా చేయుము. నాకున్న ఒకే 
ఒక కోరికను (ప్రసాదింపుము. నన్ను కృష్ణుని దానిగా చేయుము"'.. ఆమె దేవిని. అర్చించి వృద్ద వనితలు 
సూచించినట్లుగా పూజ చేసెను. వారి పాదములకు నమస్కరించిన తర్వాత వారిచ్చిన ప్రసాదము గైకొనెను. 
ఆమె చేసిన ప్రార్థనతో యింతవరకు పాటించిన మౌనవ్రతము సమాప్తమయ్యెను. తన చెలికత్తె భుజముపై 
విలువైన రాళ్ళు పొదిగిన ఉంగరములు ధరించిన (వ్రేళ్ళనుంచి, రాకుమారి రుక్మిణి దేవి మందిరము నుండి 
బయటకు వచ్చాను. 


వివాహమునకు వచ్చిన రాకుమారులందరును అచట సమావేశమై ఆమె అందమును కనులార గాంచుచుం 
డిరి. మిక్కిలి చిన్నదైన ఆమె సన్నని నడుము, చుట్టును బంగారు వడ్డాణము ఉండుటచేత, గోచరించుచుం 
డెను. ఆ వడ్డాణమునకు అమర్చిన మణులు చూపరుల దృష్టని ఆకర్షించి, ఆమె నడుమును మెచ్చుకొనునట్లు 
చేసెను. చెవులకున్న తాటంకములు గాలికి ఊగుచుండెను. లేడి కనుల వంటి నేత్రములతో, వెన్నెలవంటి 
చిరునగవుతో, హంసవలె వయ్యారముగా మెల్లమెల్లగా నడుచుచున్న ఆమె అసమాన సౌందర్యమును చూచి 
వారికి మూర్చ వచ్చినట్లయ్యెను. కొందరు నిజముగానే మూర్చిల్లిరి. 


అచ్చటనే యెక్కడనో కృష్ణుడు ఉండగలడని అక్కడ నుండి తనను తీసుకువెళ్ళగలడని రుక్మిణికి 
తెలియును. ఆమె యెర్రని పెదవులపై సన్నని దరహాసము చిందగా, ఆమె వేయు అడుగులలో ఆతురత 
గోచరించెను. అయినప్పటికిని త్వరగా నడిచి వెళ్ళుటకు ధైర్యము చాలకుండెను. ఆమె అట్టు చేయలేకపోయెను. 
తిరిగి గుడి నుండి రాజసొధమునకు నడిచి చేరిన పిదప తాను బయటకు వచ్చు అవకాశమును కోల్పోవును. 
కృష్ణుని చూడవలెనను ఆతురత ఆమెను ముంచెత్తుచుండెను. గాలికి ఆమె నల్లని కేశములు యెగిరి ముఖము 
మీద పడుచుండెను. ఎడమ చేతితో కురులను వెనుకకు త్రోయుచు ఆ నెపముతో కనులెత్తి తన హృదయనాథుడు 
కనుపించునేమోయని కలయజూచెను. 


అదే సమయములో అతని ఉనికిని గుర్తించి రుక్మిణి పైకి చూచెను. దివ్య మనోహర రూపముతో రథముపై 
నిలుచుని చెయ్యి చాపుచున్న కృష్ణుని ఆమె గాంచెను. కృష్ణుడు రథము నుండి బయటకు వంగి ఆమె కుడి 
చేతిని గట్టిగా పట్టుకుని అమాంతముగా ఆమె నెత్తి రథములో కూర్చుండబెక్టైను. అందరును యేమి 
జరిగనోయని చూచునంతలోపుగా అశ ముల నదలించి రథసారథి వేగముగా రథమును తోలుకుని వెళ్ళెను. 
బలరాముడు, మిగిలిన యాదవ బలము అతని వెంట మెల్లగా వెళ్ళిరి. గుంట నక్కల మధ్య నుండి తన 


449 


శ్రీమద్భాగవతము 
ఆహారము గైకొని ఠీవిగా నడచివెళ్ళు సింహము వలె కృష్ణుడు రుక్మిణిని తీసుకు వెళ్ళిపోయెను 


ఒక క్షణము నిశ్శబ్దము ఆవరించెను. ఆ తర్వాత వివాహమునకు వచ్చిన రాజుల మధ్య అల్లకట్లోలము 
చెలరేగెను సాళ్వ జరాసంధులు, తదితరులు తమ మి[త్రునకు జరిగిన అవమానము సహించలేక యిట్లనిరి 
'క్షత్రియునకు చెందవలసిన రాకుమారిని ఒక గొల్లవాడు తీసుకుపోవుచుండగా చేతకాని దద్దమ్మల వలె మనము 
నిలుచుండుట సిగ్గుచేటు”” 


వెంటనే వారు రధముల నెక్కి సేనా బలముతో తరలి వెళ్ళి, కృష్ణుని రధము దాటి తమ మిత్రుని వధువును 
తిరిగి తీసుకువచ్చుటకు తీవ్రముగా ప్రయత్నించిరి. బలరాముని దూరదృష్టి వారి ప్రయత్నములను వమ్ము 
చేసెను. యాదవ సేనలు వారి కడ్డు నిలిచి ముందుకు సాగనివ్వకుండజేసెను రధముపై నుండి రుక్మిణి 
జరుగుచున్న యుద్దము చూచి భీతిక్లైను. ఆమె అందమును తనివితీర (గ్రోలుచున్న కృష్ణుడు యిట్లనెను ''భయ 
పడకుము శత్రుసేనలు పూర్తిగా నీ సేనచేత హతమగును'' సిగ్గుచేత ఆమె ముఖము యె(ర్రబడి, పైకెత్తి 
కృష్ణుని చూడకుండెను కాని చిరునవ్వు చిందు కనులతో తన్ను తదేకముగా కృష్ణుడు చూచుచున్నాడని 
ఆమెకు తెలుసును 


450 


దశమ స్కంధము - ఉత్తర భాగము 
225 రుక్మి నిరాశ చెందుట 


రాజులందరును అపజయము నంగీకరించి తలలు వాల్పుకుని తిరిగి వచ్చిరి. జరాసంధునితో కలసి 
వారందరు శిశుపాలుని వద్దకు వెళ్ళిరి. ఆకస్మాత్తుగా తన సంపదను క్షో లోయిన ధనవంతునివలె శిశుపాలుడు 
గోచరించుచుండెను. అతడు చాల విచారముగా నుండెను. మరియు (క్రోధముతో, నైరాశ్యముతో అతని ముఖము 
నల్లబడెను. వచ్చిన మిత్రులను ప్రశ్నార్లకముగా చూచెను. వారు నిస్పృహ వెలిబుచ్చిరి. జరాసంధుడు 
శిశుపాలునితో నిట్లనెను. “మిత్రమా! జరిగిన దానిని మరచిపామ్ము. ఆ విషయమై ఆందోళన చెందవద్దు. 
ఈ లోకములో సుఖముగాని దుఃఖముగాని యేదియు శాశ్వతము కాదు. విధి ఆడించినట్టుగా ఆయా 
పరిస్తితులలో మానవుడు వర్తించక తప్పదు. వానిని లెక్కచేయక తన పనులను తాను కొనసాగించుచుండవలెను. 
విధి చేతిలో మానవుడు ఒక ఆటబొమ్మ. దారములాగి తన యిచ్చవచ్చిన రీతిగా కొయ్యబొమ్ములను 
బొమ్మ లాటవాడు ఆడించినట్లుగా, మానవుడు సృష్టికర్త యిష్ట్ర ప్రకారము నడచుకొనవలసి యున్నది, నా 
విషయము చూడుము. ఎన్ని పర్యాయములు యీ కృష్ణుని చేతిలో పరాజయము పొంది వెనుకకు తిరిగి 
నా రాజ్యమునకు వచ్చితినో యోచింఫుము. కృష్ణుని మాయ అందరకును తెలిసినదే. నేను ఒక విషయము 
తెలుసుకున్నాను. ఊ లోకము కాలముతో కూడిన విధిచేత నడుచుచున్నది. అందుచేత అన్నిటిని సమబుద్దితో 
తీసుకొనుట నేర్చితిని. విధి ప్రాబల్యము కాకపోయినచో మన అందరి సైన్యము చిన్నదైన బలరాముని సైన్యము 
చేత యెట్లు ఓడిపోయెను? కొంతకాలము వేచి యుండుము. త్వరలో పరిస్థితులు మారి అనుకూలించగలవు. 
ఏదో ఒక రోజు నిధి మన కనుకూలముగా నుండగలదు. అప్పుడు మనము జయించెదము, వారు ఓడిపోదురు'' 


జరాసంధుడు పలికిన పలుకులలో ఒక్క పలుకైనను శిశుపాలుని ఉపశమింప జేయలేకపోయెను. చేయవలసిన 
కార్యమేదియు లేకుండుటచేత శిశుపాలుడు స్వదేశమునకు తిరిగి వెళ్ళెను. జరిగిన సంఘటనలు భీష్మకునికి 
మిక్కిలి సంతోషము కలిగించెను. రుక్మి ఆగ్రహముతో మండిపడెను. ఒక అక్షౌహిణి "సైన్యము సమకూర్చుకుని 
కృష్ణుడు వెళ్ళిన దిక్కునైపుగా వెళ్ళెను. అతడు కృష్ణుని సంహరింప సమకక్టైను. బయలుదేరు ముందు 
చేతిలోనికి ధనుస్సు తీసుకొని యీ విధముగా (ప్రతిజ్ఞ గైకొనెను. ''కృస్ణుని సంహరించి రుక్మిణిని విడిపించునంత 
వరకు నేనీ నగరము నందు అడుగుపెట్టను''. 


వేగముగా నడిపి కృష్ణుని రథమును దాటి వెళ్ళుమని సారధికి చెప్పెను. బహుశః రుక్మి తన్ను వెంబడించి 
రావచ్చునని కృష్ణుడు ఊహించి కాబోలు తన రథమును మెల్లిగా సోనిచ్చుచుండెను. మెల్లగా పోవుచున్న 
రథమును, అందు తన సోదరిని ఆమెను గొనిపోవుచున ఎ కృష్ణుని రుక్మి గుర్తు పట్టను. దగ్గరకు వచ్చి ''ఆగు! 
ఆగు! దొంగా! నా సోదరిపై చెయ్యి వేయుటకు నీకెంత ధైర్యము?” . 


రుక్మి మూడు అమ్ములను తన నింట నుండి కృష్ణుని పై వదలెను. మరియు అమ్ములకన్న పదునైన 
వాడి మాటలతో కృష్ణుని అవమానపరచి బాధించెను. కృష్ణుడు నవు గచునే యుండెను. కృష్ణుడు విల్లెక్కు పెట్టు 
ఆరు అమ్ములను వదలగా అవి రుక్మికి అతని నాలుగు గుర్రములకు తగిలెను. తరువాత ప్రయోగించిన రెండు 
అమ్ములు రథసారథిని గాయపరచెను. తరువాత వదలిన మూడు అమ్ములకు రథముమైనున్న పతాకము విరిగి 


451. 


శ్రీ మద్భాగవతము 
క్రిందపడెను. అయినప్పటికిని రుక్మి యుద్దము కొనసాగించుచుండెను కృష్ణుడు ఆగ్రహము చెందక 
యెప్పటివలెనే యుండెను. రుక్మి ఒకదావి తర్వాత నొక బాణము వరుసగా వదలుచుండెను. కృష్ణుని వద్దకు 
వచ్చుసరికి అవి విరిగి రెండు ముక్కలగుచుండెను తరువాత రుక్మి యితర ఆయుధములు (ప్రయోగించెను. 
కృష్ణుడు వదలిపెట్టున అమ్ములు వానిని ఛిన్నాభిన్నము గావించెను రుక్మి రథము నుండి గెంతి ఒర నుండీ 
కత్తి తీసి కృష్ణుని చంపుటకు, దీపము చెంతకు వచ్చు పురుగువలె, దూసుకు వచ్చుచుండెను. కృష్ణుడు అతని 
"కత్తిని ముక్కలు ముక్కలు చేసి, తన కత్తిని తీసి రుక్మిని చంపబోయెను 


రుక్మిణి సోదరుని కొరకు భయముతో వణకెను. కృష్ణుని పాదముల సైబడి ఆమె యిట్లనెను. “దయచేసి 
నా సోదరుని చంపవద్దు. అతనిని సంహరింపకుండ. వదలి పెట్టమని నిన్ను ప్రార్షించుచున్నాను''. ఆమె 
భయముతో వణకు చుండెను. వదనము తెల్లగా పాలిపోయెను. ఆమె సోదరుని కొరకు (ప్రార్షించునపుడు 
తత్తరపడుచున్న మాటలతో ఆమె స్వరము నీరసముగా నుండెను. కృష్ణుడు రుక్మిని చంపక వదలివేసెను. 
రుక్మి వెండ్రుకలు, మీసము గొరిగి విరూపిని జేసి అవమానపరచెను 


" ఆ సమయమునకు యాదవ సైన్యము బలరామునితో అక్కడకు చేరెను రుక్మి పరిస్తితి చూచి జాలిపడి 
బలరాము డిట్లనెను. 


''కృష్ణా! నీవు రుక్మిని యిట్లు విరూపిని చేయకుండ వలసినది”. అటు తర్వాత రుక్మిణికి ఉపశమనము 
కల్లించుటకై యిట్లు పలికెను ''సోదరునిపై నీకున్న (ప్రేమ చేత నీవు బాధపడుచున్నవు. కాని నీవు 
బాధపడవలసిన అవసరము లేదు నా మాట నమ్ముము పరిస్తితుల ప్రోదృలముచేత కృష్ణుడు నీ సోదరుని 
అవమానించెను ఈ విషయము తలపున నుంచక తేలికపడిన హృదయముతో హాయిగా కృష్ణుని వెంట వెళ్ళుము. 
నీ ప్రార్దనలు విని కృష్ణుడు రుక్మిని ప్రాణములతో వదలిపెట్టినాడు”' 


యాదవ సైన్యము ద్వారకవైపు కదిలివెళ్ళెను గరుడ పతాకము యెగురుచుండగా కృష్ణుని రధము 
సాగిపోయెను. కొంతసేపటికి దూరముగా ఒక రేణువు వలె గోచరించి మరికొంత సేపటికి అదికూడ 
అదృశ్యమయ్యెను రథము అదృశ్యమైన పిదప దాని వెనుక రేగిన ధూళిని చాలసేపటి వరకు రుక్మి గమనించుచు 
విలుచుండెను తిరిగి తన నగరమునకు వెళ్ళక అక్కడే యుండెను. ఆ తర్వాత అక్కడ నొక నగరము 
నిర్మించి, అందు రుక్మి నివసించుచుండెను 


226 ప్రద్యుమ్నుడు 


దక్ష యజ్ఞమందు సతీదేవిని కోలో ఎయిన తర్వాత మహాదేవుడు హిమవత్పర్వతము పై ధ్యానములో మునిగి 
తపస్సు చేయుచుండెను సతీదేవి పర్వత రాజైన హిమవంతునకు పుత్రికగా జన్మించి పార్వతి (పర్వతరాజు 
కుమార్తెగా ప్రసిద్దికెక్కెను. ఆమె మహాదేవునికి భార్య యగుటకు నిశ్చయించుకుని తపస్సు చేయుచున్న 
మహాదేవునికి సేవలు చేయుచుండెను. తిపస్సులో మునిగిన మహాదేవుడు ఆమెను పట్టించుకొనలేదు 


పార్వతీ మహాదేవులకు జన్మించు పుత్రుడు, కుమారస్వామి దేవతలకు సేనాధిపతి కాగలడని దేవతలకు 


452 


దశమ స్కంధము - ఉత్తర భాగము 


తెలిసెను. ఇది తొందరగా జరుగవలెనని ఇంద్రుడు సంకల్పించెను. (ప్రేమకు అధిపతియైన దైవము మన్మథుడు. 
ఇంద్రుడు మన్మథుని, తపస్సు చేయుచున్న మహాదేవుని వద్దకు పంపెను. మన్మథుని వెంట వసంతుడు 
వెళ్ళెను.. వసంతము నందు స్వచ్చమైన శుభ్రత, నూతనముగా విరియబూయు అరవిందము, అశోకము, 
చూతము, నవమల్లిక, నీలోత్సలము అను పుష్పములు గోచరించును. సువాసనలు విరజిమ్ము యీ పుష్పములు 
కాముని. బాణములు. మన్మథుడు, వసంతుడు హిమవత్పర్వతము చేరునరికి వాతావరణము ఉల్దాసముగా 
నుండుటచే, వచ్చిన కార్యము సాధించగలమను ఆశ వారికి కలిగెను. ' 


పార్వతి మహాదేవునికి సేవవేయుచున్న సమయములో మన్మథుడు పుష్ప బాణములను మహాదేవునిపై 
గురిపెట్టి వదలెను. మహాదేవుడు కనులు తెరచెను. ఎదురుగా పార్వతి గోచరించెను. తపస్సుకు భంగము 
కలిగినందుకు మహాదేవునికి ఆ(గ్రహము కలిగెను. అతడు చుట్టును పరికించి చూచెను. అతని క్రోధపూరిత 
దృక్కులు వణకుచున్న మన్మథునిపై పడెను. మహాదేవుడు మూడవ నేత్రము తెరవగా అందుండి (ప్రజ్యలించి 
వచ్చిన అగ్ని .మన్మథుని దహించివేసెను.. | 


మన్మథుని భార్య రతీదేవి మహాదేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకొనెను. ఆమె దుఃఖము హృదయ 
విదారకముగా నుండెను. భగవంతుడు ఆమెపై జాలిపడి, పార్వతితో తన వివాహము జరిగిన తర్వాత మన్మథుని 
తిరిగి ఆమెకు యివ్వగలనని చెప్పి ఓదార్చెను. కాని మన్మథుడు రతికి మాత్రమే గోచరించునని చెప్పెను. 
ఆమె యిట్లడిగెను. ''మహాదేవా! నా భర్తకు యికముందు రూపము ఉండదా?'' ఒక క్షణము యోచించి 
మహాదేవు డిట్టనెను. “ద్వాపర యుగమందు నారాయణుడు కృష్ణుడుగా జన్మించును. నీ భర్త మన్మథుడు 
కృష్ణునికి కుమారుడుగా జన్మించును. శంబరుడను అసురుని యింటిలో నీవు కన్యగా నున్నపుడు, మీరిద్దరు 
తిరిగి భార్యాభర్తలు కాగలరు”. 


మహాదేవుని మాట ప్రకారము రుక్మిణీ కృష్ణులకు కుమారుడు జన్మించెను. అతడే మన్మథుడు. పుట్టిన 
శిశువుకు ప్రద్యుమ్నుడని పేరు పెట్టి ద్వారకా నగరమున ఘనమైన వేడుకలు జరిపిరి. 


రుక్మిణీ కృష్ణులకు కలిగిన కుమారుడు తన మరణమునకు కారకుడు కాగలడని శంబరాసురుడు 
తెలుసుకొనెను. అతడు ద్వారకకు వచ్చి, కుమారుడు జన్మించెనని వినినంతనే ఆలస్యము చేయుట తగదని 
నిర్ణయించుకొనెను. అప్పటికి శశువు పుట్టి పదిరోజులైనను పూర్తికాలేదు. 


అందరును యెవరి పనులలో వారు నిమగ్నమై యున్నపుడు, అవకాశము కొరకు యెదురు చూచుచున్న 
శంబరుడు, పిల్లవాడు ఒంటరిగా నుండుట చూచెను. అది మంచి అదనని తలంచి, పిల్లవాని నెత్తుకుని వారిపోయి 
ద్వారకా నగరము నుండి అదృశ్యుడయ్యెను. ద్వారకా నగరమునకు చాల దూరముగా వెళ్ళిపోయెను. శిశువును 
చంపుటకు అనేక మార్గములు ఆలోచించెను. కొత్తగా పుట్టిన శిశువు అందమునకు ముగ్లుడై తాను స్వయముగా 
చంపుటకు యిష్టపడక, సముద్రములో పడనేయుటకు నిశ్చయించుకొనెను. ఈ విధముగానైన బాలుని తన 
చేతులతో చంపుట తప్పునని, సముద్రములో పడిన తర్వాత బాలుడు తప్పక మరణించగిలడని శంబరాసురుడు 
తలపోసెను. బాలుని సముద్రములో పడనేసి తేలికపడిన మనస్సుతో. తన, నగరమునకు తిరిగి వచ్చెను. 


ద్వారకా నగిర మంతయు దుఖుములో మునిగెను. రుక్మిణి శోకము నెవ్వరును ఆపలేకుండిరి. కాలము 
అన్ని సమస్యలను పరిష్కరించును. కాలక్రమేణా ప్రజలు యీ విషయము రుక్మిణీ కృష్ణులకు కుమారుడు 


453 


శ్రీమద్భాగవతము 
పుట్టి పోయెనని  మరచిపోయిరి. 


సము(దములోనికి విసరివేసిన శిశువు మరణించలేదు ఒక పెద్ద చేప ఆ శిశువును ఆహారముగా (గ్రహించి 
మైంగివేసిను తరువాత జాలరులు ఆ చేపను పట్టిరి ఆ చేప చాల పెద్దదిగా అసాధారణమైనదిగా 
గోచరించుటచేత రాజుకు కానుకగా నిచ్చుటకు తీసుకువెళ్ళిరి. రాజు శంబరుడు ఆ కానుక నంగీకరించి, 
వండుటకొరకు వంట యింటిలోనికి ఆ చేపను పంపెను వంట యింటిని మాయావతి అను ఒక అందమైన 
ప్రీ నిర్వహించుచుండెను ఆ చేపను కోసి చూడగొ అందులో శిశువు ఉన్న విషయము మాయావతికి తెలిసిరి 
ఆ శిశువు అందము చూసి మాయావతి ముగ్దురాలయ్యెను ఆమె హృదయము శిశువుపై కరుణతో నిండెను 
ఆ శిశువును ఆనె తీసుకుని పెంచుచుండెను. కొంత కాలమునకు అందమైన బాలుడుగా పెరిగి పెద్దవాడయ్యెను 


ఒకరోజు ఆమెను చూచుటకు నారదుడు వెను. ఆ బాలుని చూచి యెవరీ బాలుడని మాయావతిని 
(ప్రశ్నించెను ఆమె వృత్తాంతమంతయు --- అసాధారణమైన చేపను సముద్రములో పట్టి జాలరులు రాజుకు 
కానుకగా నిచ్చుటయు, దానిని కోసి చూడగా అందు అందమైన శీశువును కనుగొనుటయు --- నివరించి 
చెప్పెను నారదుడు అంతయు నిని మాయావతిని చూచి యిట్లడిగెను పూర్వజన్మ నిషయములు నీకేమైన 
జ్ఞప్రియందున్నవా?'' 


“*లేదు మునీం[ద్రా!'' అని మాయావతి బదులు చెప్పెను “'నాకేమియు జ్ఞాపకము లేదు. అయినప్పటికిని 
ఒకొక్కపుడు కలలు కందును కలలో నేను ఒక దేవత నైనట్టు నా చుట్టు యెల్లపుడు అనేక పుష్పము లున్నట్లు 
కలను గాంచెదను. నేను సంచరించుచున్నట్లు నా ప్రక్కనే అతి మనోహరుడు, అససూన సౌందర్యముగల 
పురుషుడున్నట్లు కలను గంటిని కాని యిదంతయు యెట్లు జరిగెనని ఆలోచించులోపల, నా (ప్రక్కనున్న 
పురుషుడు అదృశ్యుడై పోగుపడీన భస్మమును చూచుచుందును తరుచుగా నిద్రలో నాకీ స్వస్నము 
వచ్చుచుండును. ఇట్లందుకు వచ్చునో నీవు చెప్పగలవా?” 


““క్సషారీ!' అని నారదుడు యిట్లనెను “అది కల కాదు. నీ పూర్వ జన్మలోని కొన్ని సంఘటనలు. 
నీ జీవితములో యిది విచారకరమైన సంఘటన అందుచే అది నీ మనస్సునందే యుండి, యీ జీవితములో 
కూడ అది నిన్ను వెంటాడుచున్నది'' 


“అది యేనిటో చెప్పుము” అని ఆమె అడిగెను ''అంతయు వివరముగా చెప్పును”! 
“వీవు రతీదేసిపి' అని నారదుడు చెప్పెను “మన్మధుని భార్యవు, రతీదేనిని'' 


నమ్మ లేనట్టుగా మాయావతి నారదునివైపు జూచెను నారదుడు పూర్వజన్మ వృ ది, 


మరియు నిట్లనెను. ''నీవు సెంచుచున్న యీ బాలుడు నీ భర్త మన్మధుడే ఈ బాలుడు శంబరాసురుని 
చంపి, తిరిగి వీతో కలియునని ఆనాడు మహాదేవుడు నీకు చెప్పెను”! 


నారదుడు ఆమెను వదరి వెళ్ళిపోయెను మాయావతి దీర్చ ఆలోచనలో మునిగెను మహర్షుల వాక్యములు 
వ్యర్షము కావని ఆమె బాగుగా యెరుగుము ఆ బాలుడు పెరిగి పెద్దవాడగు వరకు ఆమె శేది యుండెను. 
అప్పుడతడేమి చేయవలెనో ఆమె చెస్పదలచెను 


454 


దశమ స్కంధము - ఉత్తర భాగము 


227 మాయావతి 


మాయావతికి కాలము మెల్లగా గడచుచుండెను. ఆమె వేచి యుండు కాలము చివరకు అంతము కానుండెను 
బాలుడు పెరిగి ప్రౌఢ యువకుడయ్యెను. అతని సౌందర్యము లోకులను ముగ్దులను గావించి ఆకట్టుకొనుచుం 
డెను కలువ రేకులవంటి విశాల నేత్రములు తండ్రి నుండి సంక్రమించెను పొడవైన బాహువులు కలిగిన 
ఆ యువకుని చిరునవ్వు కృష్ణుని చిరునవ్వును పోలి యుండెను. మాయావతి అతనిని (ప్రేమించెను ఆమె 
చేయు ప్రతి కార్యము, ఆమె చిరునవ్వు, ఆమె యెగురవేయు కనురెప్పలు అతనిపై ఆమెకున్న (ప్రేమను 
ప్రకటించుచు, తన (పీమను అంగీకరించగలవా యని ఆమె మౌనముగా ప్రశ్నించుచున ఇటు అతనికి స్పష్టముగా 
గోచరించెను. 


ఒకరోజు అతడామె వద్దకు వచ్చి యిట్లనెను. ''నీ ప్రవర్తన నన్ను అయోమయము గానించుచున్నది. 
నన్ను పసితనము నుండి తల్లివలె పెంచి పెద్దవానిని చేసినావు. ఇన్ని సంవత్సరములు యీ విధముగా జరిగెను. 
ఇప్పుడు, నీవు ఒక్కసారిగా నన్ను కుమారుని వలె చూచుట లేదనిపించుచున్నది నీ అంతరంగములోని 
భావములను నీ కన్నులు స్పష్టముగా తెలుపుచున్నవి. ఇటువంటి ఆలోచనలు నీకు తగవు వానిని 
మరచిపామ్ము'"' 


మాయావతి తన్ను గురించి అతనిని గురించి ప్రద్యుమ్నునకు చెప్పెను ఆమె యిట్లనెను “నీవు యాదన 
వంశములో కృష్ణునికి జన్మించితివి. 


“రుక్మిణి నీ తల్లి. నీ తల్లి వద్ద నుండి శంబరాసురుడు నిన్ను దొంగిలించి నిన్ను చంపు నుర్దేశముతో 
సముద్రములో త్రోసివేసెను ఒక చేప నిన్ను మింగివేసెను విధి వశము చేత నిన్ను మింగిన చేసను శంబరుని 
వద్దకు తీసుకువచ్చిరి ఇన్ని సంవత్సరములుగా నిన్ను పోషించి పెంచితిని (బ్రహ్మ కుమారుడైన నారదుడు 
నాకీ విషయము చెప్పెను మాయ సహాయముతో పోరుట యందు ప్రవీణుడైన శంబరాసురుని నీవు 
సంహరించవలెను నీ తల్లి తన శిశువును మరువలేదు. శిశువుకు యేడు దినములు వయస్సు ఉన్నపుడు 
ఆమె పోగొట్టుకొనెను శంబరాసురుని యెట్లు చంపవలెనను విషయము గురించి నీవు ఆందోళన చెందనవస 
రము లేదు. నాకు మాయా విద్య బాగుగా తెలుసును. దానిని నీకు నేర్చెదను'' 


ఆమె 'మహామాయ' అను మంత్రమును ప్రద్యుమ్నునికి ఉపదేశించెను. 


ప్రద్యుమ్నుడు శంబరాసురుని పిలిచి తనతో పోరమని సవాలు చేసెను. ఈ యువకుని రైర్యమునకు శంబరు 
డాశ్ళ్చర్యపోయెను శంబరుని అవమానించి పిలుచుచున్న ప్రద్యుమ్నునితో యుద్దము చేయుటకు గదను 
తీసుకుని శంబరుడు వచ్చెను వారిరువురి మధ్య చాలసేపు పోరాటము భయంకరముగా సాగెను ఆ యువకుని 
ధైర్య సాహసములకు శక్తికి ఆశ్చర్యపడి, తనకున్న 'మాయి శక్తులను ఉపయోగించుటకు శంబరుడు 
విశ్చయించెను. పోరాటము మరింత తీవ్రమయ్యెను శంబరుని 'మాయి'లు ఆ యువకుని శక్తి సాహసముం 
ముందు నిరర్లక మయ్యెను. తనకన్న అన్నినిధముల (ప్రద్యుమ్నుడు అధికుడని బుజువయ్యెను చివరకు 
(ప్రద్యుమ్నుడు తన కత్తితో శంబరుని శరస్సు ఛేదించెను 


455 


శ్రీమద్భాగవతము 


గాలిలో ఎగుర గలిగిన మాయావతి ప్రద్యుమ్నుని తీసుకుని ద్వారకా నగరము వెళ్ళెను. కృష్ణుని సౌధమునకు 
ఆమె ప్రద్యుమ్నుని తోడ్కొని వెళ్ళెను. అచట నిత్యకృత్యములలో మునిగియున్న సేవకులు, పరిచారికలు, 
చెలికత్తెలు, తదితరులు అపురూప సౌందర్యముతో నున్న యువకుడు ఒక అందమైన యువతితో (ప్రవేశించుట 
తిలకించిరి అన్ని విధముల కృష్ణుని పోలికలు గల ఆ యువకుని జూచి, కృష్ణుడేయని కొంతసేపు (భ్రమ 
చెంది అతనితో నున్న ఆ యువతి యెవరాయని విన్తుపోయిరి. అతడు కృష్ణుడు కాడని తెలుసుకొనుటకు 
కొంతసేపు పక్టెను. వారు ఒకరి నొకరు ''ఈ యువకుడెవరు?'' అని అడుగుచుండిరి 


యువతీ యువకు లిద్దరు వచ్చిరవి రుక్మిణి విని వారెవరైయుందురా యని చూచుటకు వచ్చెను. ఆ 
యువకుని చూచిన తర్వాత రుక్మిణి కనులు అశ్రువులతో నిండెను రుక్మిణి తనలో తావిట్టనుకొనెను. ''నా 
పుత్రుడే కనుక (బ్రదికి యున్నచో ఈ యువకుని వలె నుండెడివాడు ఈ యువకుడు యెవరైయుండునని 
ఆమె విస్మయము చెందుచుండెను నా భర్తను పోలి యుండుట మరీ చిత్రముగా నున్నది. బహుశః 

ప్ప 


ఆమె కృష్ణుని పోలిన ఆ యువకుని గురించి చింతించుచు, అతడెవరైనది యెందుకు వచ్చినదీ ఆలో చించుచుం 
డగా, దేవకీ వసుదేవులతో కలసి కృష్ణు డచటకు వచ్చెను సర్వము తెలిసినప్పటికిని యేమియు నెరుగని 
వాని వలె కృష్ణుడు నిలుచుండెను. మాయావతి మాట్టూడబోవగా, నారదుడచటికి వచ్చి అందరి సందేహములు 
తీర్చెను. 


అందరును ప్రద్యుమ్నుని కౌగిలించుకుని ఆనందించిరి మాయావతి రుక్మిణి కౌగిలిలో ఓలలాడెను. తాను 
పోగొట్టుకొనిన కుమారుడు తిరిగి దొరికెనని, చనిపోయి తిరిగి (బ్రతికివచ్చినట్టుగా, రుక్మిణి ప్రకటించెను. 


ఆ వెంటనే యువరాకుమారుని చూచుటకు నగరములోని (ప్రజలు వచ్చుచుండిరి వారి హృదయములు 
ఆనందముతో నిండెను. అప్పుడే ఆ క్షణమునందే కొత్తగా కుమారుడు జన్మించినట్లు అందరును భావించిరి. 
ద్వారకలో ఆనందోతాాం FE 


ot 


228 కృష్ణుడు దొంగిలించి యుండవచు గి 


కృష్ణుని బంధువులలో సత్రాజిత్తు అను రాజు కలడు. అతడు సూర్యోపాసకుద్దు సత్రాజిత్తును కేవలము 
ఉపాసకుడుగా మాత్రమేకాక స్నేహితులలో ఒకడుగా సూర్యుడు పరిగణించుచుండెను ఒకసారి సూర్యుడు 
సంతుష్టమనస్కుడై యున్నపుడు యిట్లనెను “సత్రాజిత్తు మిత్రమా! నేను నీకొక విలువలైన మణిని కానుకగా 
నిచ్చెదను. దానిని నీవు తీసుకువెళ్ళుము. దానివలన నీకు విశేషమైన భాగ్యము కలుగును" అని చెప్పి సూర్యుడు 
సత్రాజిత్తునకు శ్యమంతకదుణిని కానుకగా నిచ్చెను. 


ఆ శ్యమంతకమణి సూర్యుని వలె జాజ్జ్వల్యమానముగా ప్రకాశించుచుండెను, ఆ మణిని మెడలో ధరించి 
సత్రాజిత్తు తన నగరమునకు తిరిగి రాగా, పురప్రజలు ఆ మణిని గాంచి సూర్యుడు భూమికి దిగివచ్చెనని 
భావించిరి తరువాత స(్రాజిత్తు ఆ మణిని గర్వముగా (ప్రదర్శించి అందరకును చూపెను ఆ మణికి ఒక 


456 


దశమ స్కంధము - ఉత్తర భాగము 


(ప్రత్యేకత కలదు ఆ మణి యెవరి వద్ద నుండునో వారికి (ప్రతిరోజును పన్నెండు మణుగుల బంగారము 
నిచ్చుచుండును 


ఆ మణిని దాని ప్రకాశమును చూచిన (ప్రజలు కృష్ణుని వద్దకు వెళ్ళి యిట్లనిరి ''కృష్ణా! వీవు వచ్చి యీ 
అద్భుతమైన వార్తను వినవలెను. సూర్యుడే భూమి మీదకు వచ్చి, నడచి నీ సౌధమునకు నిన్ను చూచుటకు 
వచ్చుచున్నాడు. ఆ సూర్యుని ప్రకాశము కనులు మిరుమిట్లు గొల్పుచున్నది'' వారి అమాయకత్వమును 
చూచి కృష్ణుడు నవ్వి యిట్లనెను “అతడు సూర్యుడు కాడు. అతడు సత్రాజిత్తు. సూర్యుడు కానుకగా 
నొసగిన మణిని సత్రాజిత్తు ధరించెను''. తన బంధువులందరికీ మణిని చూపించిన తర్వాత సత్రాజిత్తు ఆ 
మణిని తన పూజా మందిరములో ఒక పనిత్ర స్థలము నందుంచెను 


ఆ మణి ప్రఖ్యాతి నలుదిక్కుల వ్యాపించెను ఆ మణిని అర్చించి పూజించు దేశమునందు దారిద్ర్యము, 
కరువుకాటకములు నుండవని చెప్పుదురు (ప్రతిరోజు పన్నెండు మణుగుల బంగారము ఆ మణి ప్రక్కన 
(ప్రోగవుచుండెను ఆ విధముగా సత్రాజిత్తు గొప్ప ధనవంతుడయ్యెను ధనముతోబాటు అతనిలో అహంకారము 
కూడ పెరిగెను 


ఒకరోజు కృష్ణుడు సత్రాజిత్తు గృహమునకు వచ్చెను సంభాషణలో కృష్ణుడిట్లనెను ''మణి యుండిన 
ప్రదేశములో దారి(ద్యముకాని కరువుకాటకములు గాని యుండవని చెప్పుదురు. అది ఆకస్మిక ప్రమాదములు, 
రోగములచే కలుగు మరణములను నివారించునని కూడ చెప్పుదురు దునస్స్ఫు ప్రశాంతముగా నుండి 
శారీరకమైన బాధలు కూడ నుండవని చెప్పగా విన్నాను దుశ్శకునములు గాని మోసము, చౌర్యము 
మున్నగువనిగాని యుండవని అమచుందురు. ఇవన్నియి దృష్టిలో నుంచుకుని చూడగా, యీ శ్యమంతక 
మణి ఉగ్రసేన మహారాజు వద్ద నుండినచో, నీకు నీ కుటుంబమునకేకాక, దేశమునకంతకు సూర్యుని 
అను(గ్రహము చేత లాభము చేకూరగలదని నాకు తోచుచున్నది'' 


సత్రాజిత్తుకు అహంకారము పెరుగుటచేత కృష్ణుని మాటలు అతనిపై యెట్టి ప్రభావము కలిగించ 
లేకపోయెను మరియు అతనికి ధనము సై వ్యామోహము అధికమయ్యెను. అతదు నవ్వి కృష్ణునితో యిట్లనెను 
“ఈ మణిని సూర్యుడు, మా 'స్నేవామునకు చిహ్నముగా, కానుకగా నిచ్చెను రకు అటువంటి మణి 
కావలసినచో సూర్యుని (ప్రార్హింపుము, ఎవరికెరుక అతడు దానిని నీకు (ప్రసాదించనచ్చు!'' తర్వాత కృష్ణుడు 
ఆ విషయమైమరి _ డెను, 


తరువాత మరికొన్ని రోజులకు సత్రాజిత్తు సోదరుడు ప్రసేనజిత్తు ఒకరోజు ఆ మణిని ధరించుటకు 
అనుమతి కోరెను సర్రాజిత్తు అందుకంగీకరించగా (ప్రసేవజిత్తు మణిని మెడలో ధరించి చేటకేగెను 
సూర్యుడస్తమించినప్పుటికిని ప్రసేనజిత్తు యింటికి రాకపోయెను సత్రాజిత్తు, సోదరుడు రానందుకు అంత 
కంకు ముఖ్యముగా మణి సోయినందుకు ఆందోళన చెంది ఆ రాత్రి యెట్లో గిడిసొను మరుచటి రోజు 
తెల్లవారెను (ప్రసేనుడు వచ్చుజాడ లేకుండెను సత్రాజిత్తు ఆందోళనతో కలవరము చెంది, బలగముతో 
తమ్ముని వెదకుటకై లడనికేగెను దట్టమైన అడవి మధ్యలో (పసేనుని గుర్రము మృతి క కళలేబరము కనుపించెను 
మరికొంత దూరములో వారికి ప్రసేనుని మృత దేహము గోచరించెను మృతదేహమును యింటికి తీసుకు 
వచ్చిరి. మృత శరీరముపై మణి కన్ఫించలేదు 


457 


శ్రీమద్భాగవతము 


సోదరుని మరణమునకు దుఃఖము కోధముతో సత్రాజిత్తు తన్ను చూడవచ్చిన వారిలో నొకరితో 
యిట్లనెను “నా సోదరుడు హతుడైనాడు ఎవరో శ్యమంతకమణి కొరకు అట్లుచేసిరి ఆ మణిని యెవరో 
పాందదలచిరి కొన్ని రోజుల (క్రితము కృష్ణుడిచటకు వచ్చెను తన మాతామహుడైన ఉగ్రసేనునకు మణి 
నిమ్మని కోరగా నేను నిరాకరించితిని ఆ కారణము చేత కృష్ణుడు ఆగ్రహించి యిట్లు చేసెనని నా నమ్మకము. 
నా సోదరుని చంపి శ్యమంతకమణిని తీసుకొనెను. ఇందుకు సందేహము లేదు కృష్ణుడే మణిని తప్పక 
అపహరించి యుండును''. 


సత్రాజిత్తు కృష్ణునిపై మోపిన నింద ఒకరినుంచి మరొకరికి వారి నుంచి మరొకరికి, యీవిధముగా చివరకు 
కృష్ణుని చెవులను సోకెను మొదట కృష్ణుడు హాస్యాస్పదముగా తీసుకొనెను కాని ప్రజలు ఒకరిపై చెడును, 
అతడు తమకు ఆప్పుడైన కృష్ణుడైనప్పటికిని, నమ్మ గలరని (గ్రహించెను తాను దోషినని ప్రజలు నమ్ముచున్నారని 
తెలుసుకుని, తన ఆత్మగౌరవము నిలబెట్టుకొనుటకు ఆతురతగా నుండెను కృష్ణుడు తన స్నేహితులను 
పిలిపించి వారందరితో కలసి ప్రసేనుని మరణ కారణమునకు సూచనలు యేమైన కన్పించునేమోయని 
అరణ్యమునకు వెళ్ళెను ప్రసేనుడు మరణించిన స్టలమునకు వెళ్ళెను తన సోదరుని మృతదేహమును యింటికి 
తీసుకువచ్చు తొందరలో సత్రాజిత్తు తదితరులు యేమి జరిగెనో తెలుసుకొనుటకు పరి ౦ 
కుండిరి. కృష్ణుడు చుట్టును కలీయజూచెను. (ప్రసేనుని మృతదేహమును కనుగొన్న స్త్రలము నుండి సింహము 
పాదపుగుర్తులు కనిపించెను. 


కొంతదూరము వరకు సింహము పాదపుగుర్తులు కనుపించెను. ఆ మార్గములో కొన్ని చోట్ల రక్ష 
మరకలను గూడ కృష్ణుడు చూచెను అట్లు అదే మార్గములో కొంత దూరము వెళ్ళగా వారికి రక్తపు మరక 

మరి కనుపించకుండెను అచ్చట కృష్ణుడు అతని స్నేహితులు చచ్చిపడియున్న సింహమును చూచిరి, 
సింహము మృతకళేబరమంతయూ వెరకి చూచిరి కాని వారికి మణి యెచ్చటను కన్పించలేదు. వారికి 
సింహము ఎలుగుబంటి పోట్లాడిన గుర్తులు గోచరించెను ఆపోట్లాటలో సింహమును ఎలుగుబంటి చంపెనని 
వారు (గ్రహించిరి. 


అక్కడ నుండీ ఎలుగుబంటి నడచిన కాలి గుర్తులను అనుసరించి కృష్ణుడు వెళ్ళెను. అట్లు వెళ్ళగా అతడు 
ఒక పెద్ద గుహ ముఖద్వారము వద్దకు వెను తన స్నేహితులను అక్కడ వేచి యుండమని చెప్పి తానొక్కడే 
ఎలుగుబంటి, అంతకన్న ముఖ్యమైన శ్యమంతకమణి దొరకునేమోయని కృష్ణుడు ఆ గుహలో ప్రవేశించెను 


229 ఎలుగుబంటి గుహ 


కృష్ణుడు గుహ ్రవేశద్యారము వద్ద నిలబడి చూచెను మణి అక్కడ ఉన్నదో లేదో పదేపదే చూడ 
నవసరము లేకుండెను. అక్కడ నేలపై ఒకపిల్ల యెలుగుబంటిీ ప్రాకుచుండెను ఆ శిశువు చేతిలో శమంతకమణి 
గలదు ఒక క్షణము నిశ్ళేస్టుడై నిలుచుండి, తర్వాత శొశువు చేతులలో నుండి మణిని తీసుకొనుటకు దగ్గిరకు 
వెళ్ళెను దగ్గరలోనే తల్లీ యెలుగుబంటి ఉండెను. తన శిశువును సమీపించుచున్న నూనవుని చూచి తల్లి 
యెలుగుబంటి భయంకరముగా అరచెను మరొక క్షణములో కాలమెంత ప్రాచీనమో అంతటి ప్రావీనమైన 


458 


దశమ స్కంధము - ఉత్తర భాగము 
ముసలి ఎలుగుబంటి కృష్ణుని వద్దకు వచ్చెను. కృష్ణుడు పిల్ల యెలుగుబంటి నుండి మణిని తీసుకుపోవనున్నాడని 
తలచి, ఆ యెలుగుబంటి కృష్ణుని మీదకు ఉరికెను. ఆ ముసలి యెలుగుబంటి జాంబవంతుడు. (త్రేతాయుగ 
ములో రావణునితో యుద్దము చేసిన (శ్రీరామునికి యెంతో సహాయము చేసెను. జాంబవంతుడు చిరంజీవి. 
గుహ జాంబవంతుని నివాసము. జాంబవంతుని గురించి కృష్ణునికి పూర్తిగా తెలియును. 


జాంబవంతుడు కృష్ణునితో పోరాడెను. ఇరువది యెనిమిదిరోజులు పగలు రాత్రి విరామము లేక యుద్దము 
కొనసాగెను 


శత్రువు చాల శక్తిమంతుడని తెలుసుకుని ఆశ్చర్యముతో యిట్లనెను '“యుద్దము చేయుటలో నీకున్నటు 
వంటి నైపుణ్యము, శక్తి గల వ్యక్తిని యింతవరకు ఒకరినే చూచితిని'' 


''“అతడదెవరు?'' అని కృష్ణుడడిగెను. 


జాంబవంతుడిట్లు జవాబిచ్చెను “బహుశః నీవు అతడి గురించి వినియుండకపోవచ్చు. నీకన్న అనేక 
తరములకు ముందుండెడివాడు. అతని పేరు రాముడు, సూర్యవంశమునకు చెందిన రాకుమారుడు. అతడు 
గొప్పవీరుడు, రాక్షసరాజైన రావణుని అతడు వధించెను” 


“తన భార్యను రావణుడు అపహరించిన తర్వాత పదినెలలు విలపించిన రాముడేనా? తన సవతి తల్లి 
అరణ్యమునకు పంపగా భార్యతో, సోదరునితో అరణ్యములో చాలకాలము సంచరించెనని చెప్పుగా వినా ఎను 
అతని గురించి గొప్ప అభిప్రాయిము నాకు లేదు" అని నిరసన సూచించుచు కృష్ణుడు పలికెను. 


జాంబవంతుని ఆ(గవాము హద్దులు దాటగా యిట్లనెను, “నా దైవమైన రాముని గురించి చులకనగా 
మాట్లాడుటకు నీకెంత ధైర్యము? సాక్షాత్తు నారాయణుడే రాముడుగా యీ భూమిపై అధర్మము నణచుటకు 
అవతరించెను లటువంటి రాముని గొప్పగా భావించుట లేదని చెప్పుటకు నీకెంత అహంకారము! నీకు 
నీవే చాల గొప్పవాడనని భానించుచున్నట్టు స్పష్టమగుచున్నది''. జాంబవంతుడు తిరిగి కృష్ణునిపై కురికెను. 
జాంబవంతుడు (క్రిందపడి మూర్పిర్లైను జాంబవంతునికంకు కృష్ణుడు శక్తిమంతుడని మరొకసారి బుజువ 
య్యెను తెలివివచ్చి జాంబవంతుడు కళ్లు తెరచి చూచెను. అతడు కోదండముతో నున్న శ్రీరాముని దర్శించెను. 
చిరునవ్వుతో రాముడు '' జాంబవంతుడా?!'' అనెను. 


జాంబవంతుడు అతిని పాదములపై బడి యిట్లనెను “ప్రభూ! మీ దర్శనము కొరకు నా కన్నులు 
యిన్నిరోజులుగా కాయలు కాచినవి ఈరోజు నన్నను[గ్రహించి దర్శనమిచ్చినారు. ద్యాపరయుగములో నన్ను 
చూడగలవని యిచ్చిన మూట మరచిపోయినారనుకున్నాను. అనంత కృపాసముద్రులైన మీరు దర్శనమిచ్చి 
నా కన్నులకు నిందు చేసినారు''. జాంబవంతుడు కనులు తుడుచుకుని తిరిగి చూచెను. అతనికి తిరిగి 
రాముడు కనుపించలేదు అతిని స్టానమురో యిన్నిరోజులుగా తనతో యుద్దము చేయుచున్న శత్రువు, కృష్ణుడు 
కనిపించెను “నా రాముడెక్కడ?'”' అని అడుగుచు ఆ గుహ ఆమూలా(గిము వెదకి తిరిగి కృష్ణుడున్న 
స్థలమునకు వచ్చెను. కృష్ణుదు రాముడుగా కనుపించెను ఒక కణము కృష్ణుడుగా మరొక క్షణము రాముడుగా 
కనుపించుచుండెను చివరకు జాంబవంతుడిట్లనెను. “రామా! ఏమి జరుగుచున్నదో నాకు తెలియకున్నది. 
నాకెందుకీ కలవర పరిస్టితి కరిగించుచున్నానో దయచేసి చెప్పుము? ఇతడు నిన్ను చులకనగా అహంకారముతో 


459 


శ్రీమద్భాగవతము 


నిరసనగా మాట్లాడుచున్నాడు''.' జాంబవంతునకు రాముడుగా గోచరించి మరల కృష్ణుడుగా మరల -. 
రాముడుగా మారుచు గోచరించుచుండెను. 


రాముడిట్లనెను. నేను కృష్ణుడను. ధర్మము నుద్దరించుటకు ద్యాపరయుగములో ఈ అవతారము 
ధరించితిని. ఆనాడు నీదగ్గర సెలవు తీసుకుని వెళ్ళునపుడు తిరిగి నీకు దర్శన మివ్వగలనని వాగ్దానము 
చేసినాను. నేనే యిప్పుడు యాదవ వంశములో 'అవతరించితినని నీవు తెలుసుకొనగోరుచున్నాను. నేను. 
వసుదేవుని కుమారుడను. ఈ మణిని తీసుకుని దాని స్వామికి అందజేయుటకై నేనిక్కడకు వచ్చితిని”... 
ఆ మణిని తీసుకు వెళ్ళవలసిన ఆవశ్యకతను జాంబవంతునకు తెలిపెను. జాంబవంతుడు కృష్ణునికి గౌరవాదర 
ములు చూపి శ్యమంతకమణి యిచ్చి చేసెను. మణితే బాటు తన కుమార్తె జాంబవతి. నంగీకరించమని కో రగా 
కృష్ణుడందు కంగీకరించెను. 

కృష్ణుడు జాంబవంతుని వడ్డ సెలవు తీసుకుని, శ్యమంతకమణిని, జాంబవతిని వెంటబెట్టుకుని ద్వారకానగర 
మునకు తిరిగి వచ్చెను. - - లన . వ. 


230 గౌరవము దక్కించుకొనుట.. 


కృష్ణుని స్నేహితులు గుహబయట పన్నెండు రోజులు వేదియుండిరి. గుహలోపల ఎలుగుబంటితో 
యుద్దము జరిగినట్టు వినిరి, యుద్దములో కృష్ణుడు మరణించి యుండునని తలచి నగరమునకు తిరిగి వచ్చి, 
ఒక ఎలుగుబంటితో. యుద్దము చేసి దానిచేత మడిసి యుండవచ్చునను వార్త ర్ల ప్రసారము చేసిరి. 


కృష్ణుడు మరణించి యుండవచ్చునన్న వార్త విని దా రకానగరము దుః జుములో మునిగెను. అన వసరముగా - 
కృష్ణుని నిందించి అతని మరణమునకు కారణమైన సత్రాజిత్తును అందరును నిందింపజొచ్చిరి. వారందరును 
దుర్గాదేవి గుడికి వెళ్ళి కృష్ణుడు యేదోఒక విధముగా (బ్రతికి యుండునట్లు చేయమని దేవిని ప్రార్హించిరి, 
పూజానంతరము వారికి దేవి యీ విధముగా పలికినట్లు తోచెను. “త్వరలోనే మీరు కృష్ణుని చూడగలరు''. 
ప్రార్దన పూర్తియయి గుడిబయటకు వచ్చిన (ప్రజలు, తమ ప్రార్హనలను విని దేవి ఏ అను గ్రవాంచెనని తెలుసుకొ నిరి. 


వారు కృష్ణుడు మెడలో మణిని ధరించి వచ్చుట చూచిరి. అతని ప్రక్క ఒక అందమైన యువతి యుండెను. 
కృష్ణుడు తన్ను చూచిన ప్రజలతో యిట్లనెను. ““అందరును మహారాజు సమానేశమందిరమునకు దయచేసి 
రావలెను. సత్రాజిత్తును కూడ రమ్మని చెప్పవలెను. నేను త త్వరలోనే అక్కడకు వచె ఎదను”. 


సుధర్మయను సమావేశమందిరములో (ప్రజలందరును సమావేశమైరి. కృష్ణుడు లేచి ప్రసేనజిత్తు యెట్టి. 
పరిస్తితులలో మరణించెనో, అటు తర్వాత జరిగిన విషయములను వివరించెను. తదుపరి వివాదాస్పదమైన 
శ్యమంతకమణిని సత్రాజిత్తు మెడలో వేసి. యిట్లనెను. “ఇప్పుడు -నా గౌరవము నిలబెట్టుకున్నాను. నాపై 
మోపిన నింద యిస్సుడు తొలగినది''. ల . 


సత్రాజిత్తు సిగ్గుతో తల యెత్తుకొనలేకపోయెను. తలదించుకుని సమానేశ మందిరము వీడి వెళ్ళిపోయెను. 


460 


దశమ స్కంధము - ఉత్తర భాగము 

జరిగిన స క్కిలి విచారించెను అతని అహంకారము, దురాశ పూర్తిగా నివృత్తియయ్యెను. 
అమితముగా బాధించిన కృష్ణునితో తిరిగి యెట్లు సఖ్యము సాధించవలెనో తెలియకుండెను. ''నా పాపములెట్లు 
నిర్మూలమగును?'' అని తనలో తాను తలపోసెను. ఏ విధముగా కృష్ణునికి ప్రీతి కరిగించి జరిగినది 
మరచిపోవునట్లు చేయగలను? అనాలోచితముగా ఆడిన మాటలు చేసిన కార్యముల మూలముగా కలిగిన 
అపకీర్తిని యే విధముగా రూపుమాపుకోగలను?'' 


గడచిన కొద్ది నెలలలో కృష్ణునికి యేర్పడిన దురభి'ప్రాయము పోగొట్టుటకు, కృష్ణునికి ప్రీతి కలిగించుటకు, 
తన కుమార్తె సత్యభామను కృష్ణునకిచ్చి వివాహము చేయవలెనని సత్రాజిత్తు నిశ్చయించుకొనెను 


వివాహ సందర్భములో సత్రాజిత్తు శ్యమంతకమణిని కృష్ణునకిచ్చెను కాని కృష్ణుడు తీసుకొనుటకు 
నిరాకరించెను. సత్రాజిత్తుతో కృష్ణుడిట్లనెను. “సూర్యుడు కానుకగా యీ మణిని నీ కొసగినాడు కాబట్టి 
అది నీ వద్దనే యుండుట సవ్యముగా నుండగలదు. నీ యందు అయిష్టము చేత నేనిట్టనుట లేదు నా 
మాట నమ్ముము. నీ వద్దనున్న రెండు మణులలో ఉత్తమమైన దానిని నా కొసగితివి'' కృష్ణుడు సత్యభామను 
చూచి చిలిపిగా నవ్వగా, ఆమె సిగ్గుతో ముఖము దించుకొనెను, 


సత్యభామ చాల అందమైనది వృష్టి అంధక, యాదవ కులములలోని యువకులు ఆమెపై కొద్దిగా (పీమను 
పెంచుకొనిరి. హృదికుని కుమారుడైన కృతవర్మ వారిలో ముఖ్యుడు. ఒకప్పుడు ఆమెను తనకిచ్చి వివాహము 
చేయమని సత్రాజిత్తు నడిగెను కాని సత్రాజిత్తు మౌనము వహించి యూరకుండెను. కృతవర్మ ఆశతో 
జీవించుచురడెను సత్రాజిత్తు విశాల హృదయముతో, కృష్ణునితో శాంతి చేసుకొనుటకు, తన పుత్రిక నిచ్చి 
వివాహము చేసెను కృష్ణుడు ఆమెను స్వీకరించుటకు మిక్కిలి సంతోషించెను. కృష్ణుడు తనకు భర్త 
అయినందుకు సత్యభామ అమితముగా ఆనందించను 


231 సత్రాజిత్తు వధ 


న 

పాండవుల మంచి చెడ్డలు కృష్ణుడు తెలుసుకొనుచుండెను. ముసలిరాజు ధృతరాష్ట్రుడు అతని కుమారులను 
పాండవులను సమముగా చూచుటలేదని కృష్ణునికి తెలియును. కాని వారిని గురించిన భయంకరమైన వార్త 
వినుటకు సిద్దముగా లేకుండెను. ధృతరాష్ట్రుని కోరికపై పాండవులు తల్లి కుంతీదేవితో కలసి ఒక సంవత్సర 
కాలము వారణావతమను పట్టణములో గడపుచున్నారను వార్త ద్వారక చేరెను సంవతృరకాలము పూర్తియగు 
సమయమునకు వారు నివసించుచున్న సౌధమునకు నిప్పు అంటుకొనగా ఆ మంటలలో వారు దగ్దమై 
నాశనమైనారనియు పాండవుల కొరకు (ప్రత్యేకముగా ఆ సౌధము నిర్మించిరనియు (ప్రజలు చెప్పుచుందురు 
ధృతరా(స్థ్రునికుమారుల ప్రియమైన, స్నేహితుడు పురోచనుడు ఆ సౌధమును నిర్మించెను అగ్నిచేత సులువుగా 
దగ్గమగుటకు అక్క, మైనము మున్నగు పదార్హములతో పురోచనుడు ఆ సౌధమును వారణావతములో 
నిర్మించెను. 


భీష్ముని, ధృతరాష్ట్రుని, నిదురుని, తదితరులను పరామర్శించుటకు బలరాముకృస్తులు హస్తినాపురము 


461 


శ్రీమద్భాగవతము 


వెళ్ళిరి. ముసలిరాజు ధృతరాష్ట్రుడు మిక్కిలి విచారముతో నున్నట్లు బలరామకృష్ణులకు నమ్మకము కలిగింప 
నెంచి నటీంచెను. భీష్ముడు హృదయ విదారకముగ దుఃఖించెను. (ద్రోణుడు కూడ అట్టు దుఃఖించెను. తనకు 
అత్యంత ప్రియమైన అర్జునుడు, పోండవ మధ్యముడు మరణించినందుకు (దోణుడు చాల విచారించెను. 
ఎక్కువగా విచారించవలసిన విదురుడు విచారించుచున్నట్లు గోచరించక పోవుటచేత, పాండవులు తప్పించుకుని 
పారిపోయి యెచ్చటనో దాగి యున్నారని కృష్ణుడు ఊహించెను. కాని విదురుడు తనకు తెలియనట్టు 
(ప్రవర్తించవలసి వచ్చెను. అందుచేత ఆ విచార సన్నివేశము మరికొంతసేపు కొనసాగెను. ధృతరాష్ట్రుడు 
ఏకధాటిగా కన్నీరు కార్చుచు యిట్లునుచుండెను. “నాయనలారా! ఓ యుధిష్టిరా! ఈ దుఃఖము నేనెట్లు 
భరించగలను?'' దుర్యోధనుడు. మౌనముగా కూర్చుని యుండెను. అతడు విచారించుచున్నట్టుగా నటింప 
లేదు. పొండవులపై- అతనికున్న ద్వేషము అందరకును తెలిసినదే. కాబట్టి అతడు విచారముగానున్నట్లు 
కవ్పించినచో యెబ్ఫెట్టుగా నుండునని కృష్ణుడు భావించెను! = 


బలరామకృష్ణులు హస్తినాపురములో నుండగా ద్వారకా నగరములో భయంకరమైన రహస్య వ్యూహములు 
జరుగుచుండెను, సత్యభామను కృష్ణుని కిచ్చి వివాహము చేసినందుకు కృతవర్మ సత్రాజత్తును కమించకుండెను. 
మాటలతో కాకపోయినప్పుటికిని, సత్రాజిత్తు తన కుమార్తెను కృతవర్మకు యిచ్చెదనని ఆశలు కల్పించెను. 
కాని యిప్పుడు కృష్ణునితో శాంతి చేసుకొనుటకు సత్యభామను కృష్ణునికిచ్చి సెండ్లిచేసెను. సత్యభామను 
పెండ్డాడ నెంచిన వారిలో శతధన్వుడను మరొక యాదవుడు గలడు. మరియొక చిచిత్రమేమనగా, ఒకప్పుడు 
కృష్ణుని పరమ భక్తుడైన అక్రూరుడు కృతవర్మకు మద్దతు నిచ్చెను. ఎట్టి వారినైనను మార్చివేయగల శక్తి 
ధన సంపదల కున్నది! శ్యమంతక మణిని పాందవలెనను కోరిక, ఒకప్పుడు కృష్ణబలరాములను చూచి వారు 
సాక్షాత్తు నారాయణ ఆదిశేషుల అవతారములని భావించిన సాధువు. అక్రూరుని కూడ గుడ్డివానిని జేసెను. 
అక్రూరుని వంటి' సాధుపురుషులు "సైతము బంగారముప పై వ్యామోహము ఊంచుకొనుట విచారకరము. 


సత్యభామను సపెండ్డాడ దలచిన వారిలో అక్రూరుడు కూడ గలడు. కృతవర్మ, అక్రూరుడు ఒక పన్నాగము 
పన్ని శతధన్వుని వద్దకు వచ్చిరి. వారు శతధన్వునితో యిట్లునిరి. ''సత్రాజిత్తు మనల నందరిని మోసగించెను, 
మనలో ఒకరికి తన కుమార్తెనిచ్చి పెండి చేసెదనని చెప్పి, చివరకు కృష్ణునకిచ్చి పెండ్లి జరిపించెను. కాబట్టి 
మనము అతనిని శిక్షింపవలెను. బలరామకృష్ణులు హస్తినాపురములో నుండుటచే, అతనిని శిక్షించుట కిది 
తగిన సమయము. అతనిని మనము చంపి తమ్ముడు ప్రసేనజిత్తు వద్దకు యెందుకు పంపగూడదు?'' పాప 
చింతనగల- శతధన్వుడు, చాల తేలికగా పాప మార్గముల ననుసరించ గలుగుటచే వెంటనే వారి సూచనకు 
తన అంగీకారము తెల్సెను. రాత్రి నిద్రపోవుచున్నపుడు శతధన్వుడు సత్రాజిత్తును హత్యచేసి శమంతక మణిని 
అపహరించి దొంగవలె పారిపోయెను. 


హతుడైన సత్రాజిత్తును జూచి యింటిలోని (స్త్రీలు రోదించిరి. వారి రోదనము స్వర్గములో కూడ 
వినిపించెను. తండ్రిపై మిక్కిలి (ప్రేమాభిమానములు గల సత్యభామ దుఃఖమును యెవ్వరును ఉపశమింపజేయలే 
కపోయిరి. తన తండ్రి శరీరమును తైలములో భ(ద్రపరచవలెనని పట్టుపట్టి, కృష్ణునకీ విషయము తెలుపుటకు 


హసినాపురము వెళ్ళెను, 


ఈలి 


ద్వారకలో కొందరు అసూయాపరులు యిట్టి ఘోరపాతకమును గావించిరని విని కృష్ణుడు దిగ్భాంతి 
చెందెను. తన శాయశక్తుల సత్యభామ కుపశమనము గలిగించుటకు ప్రయత్నించెను. ఆమె తండ్రిని చంపిన 


462 


దశమ స్కంధము - ఉత్తర భాగము 
వారిపై పగ తీర్చుకొనగలనని చెప్పి, శతధన్వుని సంహరించు నుద్దేశ్యముతో త్వరితముగా ద్వారకా 
నగరమునకు కృష్ణుడు వచ్చెను. 


232 శతధన్వుడు 


కృష్ణుడు క్రోధమును కనులలో చిందించుచు ద్వారకకు తిరిగి వచ్చుచున్నాడని తెలుసుకుని శతధన్వుడు 
కృతవర్మ వద్దకు వెళ్ళి యిట్లనెను. “ఈ దారుణ చర్య గావించుటకు నీవు నన్ను పురికొల్పినావు. కృష్ణుని 
ఆ(గహము నుండి నీవే నన్ను రక్షించవలసి యున్నది''. కృతవర్మ శతధన్వుని కోరికను మన్నించుటకు 
యిష్టపడకుండెను. అతడిట్టునెను. ''అన్నదమ్ము లిద్దరినీ వ్యతిరేకించి జీవించగల ధైర్యము నాకు లేదు. వారు 
భగవంతుని అవతారములని విన్నాను. వారికి అసంతృప్తి కల్గించు కార్యమేదియు నేను చేయజాలను. వారు 
శక్తిమంతులు. కృష్ణుడు చిన్న కు[ర్రవాడుగా నున్నపుడే అతని చేతులలో కంసుడు ప్రాణములు పోగొట్టుకొనెను. 
మరియు అన్నదమ్ము లిద్దరును అనేక పర్యాయములు జరాసంధుని సేనాబలమును నాశనము గావించిన 
విషయము నీవు వినలేదా? నీకు యే విధముగాను సహాయము చేయలేను. ఈ దారుణ కృత్యమును తనచేత 
గావించిన కృతవర్మ ప్రవర్తన 'తీరును చూచిన శతధన్వునకు ది|గ్రమ కలిగెను. కాని అతనితో వాదించి 
దెబ్బలాడుటకు సమయము లేదు. ఈ అత్యవసర సమయములో తనకు సహాయము చేయమని అక్రూరుని 
కోరెను. అతడు కూడ నమ్మకద్రోహి అయ్యెను. ఒక్కసారిగా అక్రూరుడు దైవభీతి, మత విశ్వాసము కల 
వానివలె ప్రవర్తించెను. బహుశః యిది బాహ్యప్రదర్శన కావచ్చును, లేక దిగజారి పాసకార్యము చేసినందుకు 
పశ్చాత్తాపముతో యిట్టు (ప్రవర్తించి యుండవచ్చును. అక్రూరు డావిధముగా యెందుకు మాట్లాడుచుండెనో 
శతధన్వునకు అర్జము కాలేదు. అక్రూరుడు శతధన్వునితో నిట్లనెను. ''చూడు మిత్రమా! తెలివిగల 
వారెవరైనను అన్నదమ్ముల కోధానేశమునకు గురియగుదురా? కృష్ణుడు పరమ దైవము. అతడు పరబ్రహ్మ 
స్వరూపుడు. అతడు యీ లోకమునకు సృష్టికర్త , పోషకుడు, లయకారకుడు. అతడెవరో నాకు తెలుసును. 
అతనికి నేను నమస్కరించుచున్నాను''. అక్రూరుడు కనులు మూసుకుని ధ్యానములో నిమగ్నమైట్లుగా 
గోచరించెను. పాపమా శతధన్వునకేమి చేయవలెనో తోచలేదు. అతడేమియు పలుకలేదు. శ్యమంతక మణిని 
అక్రూరుని ఒడిలో పదలిపెట్టి, శతధన్వుడు దినమునకు నూరు యోజనములు పయనించగల తన అశ్వము 
నెక్కి ఆ ప్రదేశము విడిచి సాధ్యమైనంత వేగముగా పారిపోయెను. 


దారుకుడు రథము నడపుచుండగ్గా' బలరామకృష్ణులు శతధన్వుని నెంబడించిరి. మిధిలాపురి సాఠిమేరల 
వద్ద నున్న తోటను సమీపించునరికి శతధన్వుని గుర్రము క్రిందపడి మరణించెను. దానినచట వదిరి, 
శతధన్వుడు గత్యంతరము లేక పరుగెత్తసాగెను. కృష్ణుడు రథము నుండి గెంతి శతధన్వుని వెంట పరుగెత్తెను. 
శతధన్వుని పట్టుకుని తన చక్రముతో శతధన్వుని శిరస్సు ఖండించెను. అతడు మరణించిన తర్వాత కృష్ణుడు 
మణి కొరకు శతధన్వుడు ధరించిన వస్త్రములు వెదకెను. కాని మణి దొరకలేదు. నెనుకకు వెళ్ళి బలరానునితో 
యిట్లనెను. ''శతధన్వుని సంహరించుట వృథా అయ్యెను. అతని వద్ద మణి కని ంచలేదు''. 


బలరాము డిట్లనెను. '' కృష్ణా! అతనినంత తేరికగా క్షమింపకుము. సత్రాజిత్తును సంహరించినందుకు అతనికీ 
శిక్ష తగినదే. నీవు యే తప్పు చేయలేదు. మణి కొరకు సత్యభామ తండ్రిని సంహరించిన యీ పాపాత్ముడు 


463 


_ శ్రీమద్భాగవతము 
ద్వారకలో యెవరి వద్దనో మణిని వదలి యుండవచ్చు. ద్వారకకు తిరిగి వెళ్ళి అక్కడ మణి కొరకు వెదక 
వచ్చును. ఇంత దూరము వచ్చిన నేను, నా మిత్రుడైన విదేహ రాజును చూచి తిరిగి ద్వారకకు వచ్చెదను". 


బలరాముడు విదేహలో ప్రవేశించి తిన్నగా రాజ సౌధమునకు వెళ్ళెను. కృష్ణుడు ద్వారకా నగరమునకు 
వచ్చి సత్యభామ వద్దకు వెళ్ళెను. ఆమె తండ్రిని చంపిన శతధన్వుని సంహరించి పగ తీర్చుకున్నానని కృష్ణుడు 


భామతో చెప్పెను. మణి మాత్రము దొరకలేదు. సత్రాజిత్తుకు పుత్రులు లేకపోవుటచే అతని అంత్య క్రియలను 
కృష్ణుడు జరిపెను, 


అంత్యక్రియలన్నియు. సమాప్రమైన . తర్వాత కృష్ణుడు. పోయిన శ్యమంతకమణిని గురించి విచారణ 
(ప్రారంభించెను. సత్రాజిత్తు హత్యకు (ప్రోద్బలము నిచ్చిన అక్రూరుడు, కృతవర్మ ద్వారక నుండి పారిపోయిరని 
కృష్ణుడు తెలుసుక్‌ెనెను. ॥ 


కొంత కాలమునకు సత్రాజిత్తు, 'శ్యమంతక మణి (యెవరి వద్దనున్న వారికి కలిగిన వినాశము గురించిన) 
వృత్తాంతము ఒక పూర్వ గాథ అయ్యెను. ఆ విషయము (ప్రజలు క్రమ (క్రమముగా (ప్రస్తావించుట మానివేసిరి,. 
చివరకు ఆ విషయము మరుగున పడెను. శ్యమంకమణి సత్రాజిత్తుకు లభించినప్పటి నుండి, అది యెవరి 
వద్ద నున్న వారికి వినాశము తప్ప శుభము కలుగలేదు. 


233 - అక్రూరుని బౌదార్యము 

అక్రూరుడు యజ్ఞము తర్వాత యజ్ఞము వరునగా చేయుచున్నాడను వార్త ద్వారకా నగరములో 
వ్యాపించెను. కాశీ పట్టణములో' ఒక యజ్ఞము కన్న మరో యజ్ఞము ఘనముగా జరుపుచుండెననియును, 
మంచినీటివలె ధనమును వ్యయము చేయుచున్నాడనియును, ప్రతి దినమును నేలకు వేలు పేద (ప్రజలకు 
అన్నదానము చేయుచుండెననియును ' ప్రజలు చెప్పుకొనుచుండిరి. అదే సమయములో ద్వారకయందు 
దుశ్శకునములు కనిపించుచుండెను. (ప్రజల కనేక కష్టములు సంభవించెను. అందరును ప్రజల కష్టములనే 
ముచ్చటించుకొనుచుండిరి. వారిలో నారిట్టనుకొనుచుండిరి. “'చాల సంవత్సరముల (క్రిందట కాశీ పట్టణ 
ములో వర్షము లేమిచేత కరువు కాటకములు (ప్రబలీ ప్రజలు యిబ్బందికి గురైనందుకు కాశీరాజు మిక్కి లీ 
వ్యాకులత చెందెను. తరువాత కాశీరాజు వద్దకు శ్ర నఫల్ము_డను బుషి వచ్చెను. రాజు తన కుమార్తె గాందినిని 
బుషికిచ్చి వివాహము చేసెను. ఆ తర్వాత వర్షములు కురిసి దేశము సుభిక్షము కాగా ప్రజలు మరల సుఖముగా 
నుండిరి. గాందినీ శ్వఫల్కులకు కలిగిన పుత్రుడే యీ అక్రూరుడు. అక్రూరునిపై నర్షాధిపతి ఇంద్రునకు. 
మిక్కిలి అభిమానము కలదు, అందుచే అక్రూరుడున ఏ (ప్రదేశమునందు వర్షములు విరివిగా కురియుచుండెడిది. 
మరియు అమ్రూరుడున్న చోట రోగములు, యీతి బాధలు లేకుండెను. ఇదంతయును సత్యమే. కాని. 
ద్వారకలో గోచరించుచున్న దుశ్శకునములు, కాశీ నగరములో అక్రూరుడు జరుపుచున్న యాగములు, 
అచ్చట కలుగుచున్న శుభ ప్రదమైన సంఘటనలు చూడగా, శ్యమంతకమణి అక్రూరుని వద్ద నున ్నదేమోయను 
అనుమానము కలుగుచున్నది. అక్రూరుడు 'మహాదాత' గా పేరొందినాడు. చూడగా మన కృష్ణుడు ఆ మణిని 
అక్రూరుని కిచ్చి యిక్కడ నుండి దూరముగా పంపినేసినట్టు తోచుచున్నది. అసలు జరుగుచున్న 


464 


దశమ స్కంధము - ఉత్తర భాగము 
విషయములు మనబోటి వారికి బోధపడుట లేదు". 


వదంతులు బయలుదేరినచో, వానికి చిలవలు పలవలు చేర్చి అనేకులు అనేక విధములుగా (ప్రచారము 
గావింతురు అదే రీతిగా కృష్ణుడు మణిని అక్రూరుని కిచ్చినాడన్న పుకారు బాగుగా వ్యాపీంచెను. అన్నిటీకన్న 
విచిత్రమేమనగా బలరాముడు, సత్యభామ యీ పుకారును నమ్మి కృష్ణునిపై విశ్వాసము గోల్ఫోయిరి 
బలరాముడు, సత్యభామ తమకు తాము యీ విధముగా ననుకొనిరి. “బహుశః యిది నిజమే కావచ్చు 
అక్రూరుడు కృష్ణునికి చాల ఆప్తమిత్రుడు ఏమో యెవరి కెరుక?" 


మరల కృష్ణుడు ద్వారక (ప్రజల దృష్టిలో తన నిర్దోషిత్వమును నిలబెట్టుకొనవలసి వచ్చెను. ముఖ్యముగా 
నకి, సత్యభామకు నమ్మకము కలిగించుట ఆవశ్యకమయ్యెను. 


కృష్ణుడు తన మనుష్యులను కాశీ నగరమునకు పంపి అక్రూరుని ద్వారకకు తీసుకురమ్మని చెప్పెను 
అ(క్రూరుడు అయిష్టముగా గొప్ప భయముతో ద్వారకకు వచ్చెను (ప్రజలను, తండ్రిని, సోదరుని కృష్ణుడు 
సమావేశపరచెను. అక్రూరుని సమావేశమునకు పిలిపించెను. అక్రూరుడు వచ్చిన వెంటనే కృష్ణుడు అతని 
వద్దకు నడచివెళ్ళి చిరునవ్వు మోముతో అతని చేతులను తన చేతులలోనికి తీసుకొనెను. అక్రూరుని గౌరవ 
పూర్వకముగా కూర్చుండబెట్టి, అతనిని (ప్రత్యేక అతిధిగా పరిగణించెను. అందరును ఆతురతతో యేమి 
జరుగునోయని గిమనించుచుండిరి కృష్ణుడు అక్రూరుని క్షేమ సమాచారము అడిగి తెలుసుకుని కాశీ 
నగరములో అతని కొత్త జీవితము గురించి విచారించెను తరువాత కృష్ణు డిట్లనెను ''నీవు అనేక దాన 
ధర్మములు, యజ్ఞ యాగములు జరిపీ చాల పుణ్యము సంపాదించితివని చెప్పగా విన్నాను. నిన్ను అందరు 
'మహాదాత' యని పిలుచుచున్నందుకు నాకు చాల గర్వముగా నున్నది. అట్లు జరుగుటయే అందరును 
కోరునది. 


“కాని యా ప్రజల మనస్సునందును, నా బంధువులకును ఒక సందేహము గలదు. దానిని నీవు తీర్చవలెను. 
శతధన్వుడు నీకు శ్వమంతకమణిని యిచ్చినట్టు అందరి ముందు అంగీకరింపుము నాకీ విషయము చాల 
కాలము (క్రిందటనే తెలుసును. నీవు దానిని వినియోగించి సత్కార్యములు చేయుచుండుటచేత నేను నీ దగ్గర 
నుండి తిరిగి ఆ మణిని తీసుకొనలేదు. అనేక మంది (ప్రజలు దాని మూలముగా లాభము పొందుచున్నారు. 
అందుకు నీవు కారణము కాని అక్రూరా! నీవు మరియొక దానికి కూడ కారకుడవు. ఈ దొంగతనములో 
నేను నీతో సహకరించినట్లు (ప్రజల దృష్టిలో నన్ను పడవేసినావు! నేను నీకు యా మణిని యిచ్చితినని ద్వారకా 
వాసులు అభి(ప్రాయపడుచున్నారు నాకు దానితో ప్రమేయము లేదని యీ (ప్రజలకు చెప్పి నమ్మించుము 
సత్రాజిత్తు మరణించిన తర్వాత అతని అంత్యక్రియలు జరుపుటకు పుత్రులు లేనందు వలన, యీ మణి 
సహజముగా అతని కుమార్తెకు, ఆ తర్వాత అతనికి బియ్యముతో తిలలతో తర్పణము వదిలే ఆమె కుమారులకు 
చెందవలసి యున్నది కాని మేము ఆ మణిని కోరుట లేదు. నీవు నియమ నిబంధనలను అతి జాగ్రత్తగా 
స్వచ్చమైన మనస్సుతో పాటించెదవు, మరియు నీవు సత్పురుషుడవు. మణి నీ వద్దనే యుండనిమ్ము. మాకు 
నిజముగా అది అక్కరలేదు నీవు ఆ మణిని తీసుకొని పారిపోవుటతో నాకెట్టి సంబధము లేదని, ఒక్కమాట, 
నా భార్య, సోదరుడు నమ్మునట్టుగా దయచేసి చెప్పుము. నా కోరికపై గాక, నీకు నీవే స్వయముగా ఆ 
మణిని తీసుకు వెళ్ళితినని చెప్పుము”! 


సిగ్గు అవమానముతో అక్రూరుని కళ్ళు అశ్రువులతో నిండగా, తాను ధరించిన ఉత్తరీయము తీసి కట్టిన 


465 


శ్రీమద్భాగవతము 


ముడి విప్పీ అందుండి శ్యమంకమణి తీసి కృష్ణుని చేతిలో పెస్టైను. కృష్ణుడు కొంచెముసేపు తన చేతిలో 
మణి నుంచుకొనెను విచారముతో దుఃఖముతో నిండిన కృష్ణుని వదనముపై ఒక క్షణము తర్వాత యిదివరకటి 


చిరునవ్వు తిరిగి కనిపించెను అక్కడ చేరిన అందరకును ఆ మణిని చూపించి మరల దానిని అక్రూరుని 
కిచ్చివేసెను. 


కృష్ణుడు నిశ్శబ్దముగా సమావేశ మందిరము నుండి వెళ్ళిపోయెను. ఎవరును ఒక మాట యైనను పలుకలేదు 


234 ద్రౌపదీ స్వయంవరము 


ఒక సంవత్సరము గడచెను పాంచాల దేశ వార్తాహరులు వచ్చి ద్రుపదుని కుమార్తె ద్రౌపది స్వయంవరము 
(ప్రకటీంచిరి కృష్ణయను సేరు గెల (ద్రౌపది, సోదరుడు దుష్టద్యుమ్నునితో కలసి యజ్ఞాగ్ని నుండి జన్మించెను 
దీనికొక పూర్వ గాధ గలదు. (ద్రుపదుడు, తన శత్రువైన (ద్రోణాచార్యుని చంపగల కుమారుని కొరకు, 
అర్జునునకు భార్య కాగల వుత్రిక కొరకు, ఒక యజ్ఞము జరి పెను. అతడు అర్జునుని చాల మెచ్చుకొనుచుండెను 


కాని దురదృష్టవశాత్తు ద్రుపదుని కోరిక నెరవేరకుండెను వారణావతములో జరిగిన అగ్ని ప్రమాదములో 
పాండవులు నశించుటచేత, ద్రుపదుడు (ద్రౌపదీ స్వయంవరము నేర్పాటు చేయవలసి వచ్చెను విలువిద్యలో 
(ప్రవీణులై పరీక్షలో నెగ్గినవారే (ద్రౌపదిని వివాహమాడుటకు అర్హులని ద్రుపదుడు స్వయంవరము యేర్పాటు 
చేసెను అర్జునునితో సరితూగగల ధనుర్విద్యా ప్రవీణుడు (ద్రౌపదికి భర్త కావలెనని ద్రుపదుని ఆశయము 


పాండవులు లాక్షా గృహ దహనమునకు మునుపే అక్కడ నుండి పారిపోయిరని కృష్ణుడు తెలుసుకొనెను. 
ఏమియు తెలియనట్లు (ద్రౌపదీ స్వయంవరమునకు పంపిన ఆహ్వానము నంగీకరించెను యాదవులందరును 
కుటుంబ సమేతముగా పాంచాలమునకు వెళ్ళిరి చివరి క్షణములో తన కుమారుడైన 'ప్రద్యుమ్నునితోను, 
సోదరునితో సమానుడైన సాత్యకితోను, స్వయంవరమునకు పెట్టిన మత్స్య యంత్ర పరీక్షలో పాల్గొనవద్దని 
కృష్ణుడు చెప్పెను. మత్స్యయంత్ర పరీక్షలో అర్జునుడు నెగ్గవలెనని కృష్ణుడు సంకల్పించెను. పాండవులయిదు 
గురు యేదో ఒక విధముగా స్వయంవర సమయమునకు వచ్చెదరని కృష్ణునికి తెలియును 


కృష్ణుడు ఊహించినట్టుగానే జరిగెను బ్రాహ్మణ వేషములో నున్న అర్జునుడు మత్స్య యంట్రి పరీక్షయందు 
విజయుడై (ద్రౌపది చేయి నందు కొనెను. తర్వాత పాండవులు సజీవులుగా నున్నారని, మత్స్య యంత్ర 
పరీక్షలో విజయము సాధించినది అర్జునుడేయని ద్రుపదుడు తెలుసుకొని మిక్కిలి ఆనందించెను 


పాండవులు తల్లి కుంచితో వివసించుచున్న కుమ్మరి యింటికి బలరామకృష్ణులు వెళ్ళిరి. మొదటిసారిగా 
మేనబావలు ఒకరి నొకరు కలుసుకొనిరి బలరామకృష్ణులు యుధిష్టిర, భీములకు ప్రణమిళ్లిరి. కృష్ణుడు అర్జునుని 
కాగిలించుకొనెను. నకుల సహదేవులు బలరామకృష్ణులకు పాద నమస్కారము చేసిరి. ఆ క్షణామునందే 
కృష్ణార్తునుల మధ్య 'స్నేహచేర్చడి, పాండనుంకు కలుగిబోవు కష్టములలో తోడుగా నుండుటకు కృష్ణుడు 
నిశ్చయించుకొనెను. 


కొన్ని నెలల తర్వాత కృష్ణుడు సాత్యకితో కలసి ఇంద్రప్రస్తమునకు వెళ్ళెను కొద్ది మాసములు యుధిష్టిరు 


466 


దశమ స్కంధము - ఉత్తర భాగము 


నితో, అతని సోదరులతో కలసి గడపుటకు, వెళ్ళెను తమతో కృష్ణుడు కొంతకాలము ఉండగలడని తెలిసి 
అత్యంత ఆనందభరితులై మిక్కిలి అపేక్షతో వారిద్దరికిని స్వాగతము చెప్పిరి కృష్ణుడు కుంతీదేవి పాదములకు 
వమస్కరించి ఆమె పాద ధూళిని శిరస్సుపై ధరించెను. కృష్ణుడు ఆమెతో యిట్లనెను “ఎట్టున్నావు? నీకు 
కుశలమేనా? (గ్రహణము విడిచిన తర్వాత చంద్రుడు బయటికి వచ్చినట్టు, నీ కుమారులు అజ్ఞాత స్ట్రీతి నుండి 
బయటకు వచ్చుట చేత నీ కష్టములు తీరిన వనుకొందును''. కుంతీదేవి కృష్ణుని చిరునవ్వులు చిందించు 
ముఖము చూచెను. ఆమె గొంతు బాధతో గద్గద మయ్యెను. వెనుక అనుభవించిన బాధలను గురించిన 
ఆలోచనలు ఆమెకు అసలు బాధకన్న భయంకరముగా గోచరించెను. అజ్ఞాతముగా గడపిన రోజాలు, అర్దరాత్రి 
లక్క యింటి నుండి సారంగము ద్వారా తప్పించుకొనుట, వారణావతము నుండి గంగానదీ తీరము వరకు 
నడిచివెళ్ళుట, అచ్చట నుండి అరణ్యమునకు వెళ్ళుట, అరణ్యములో నిద్రరాక సతమతమగుట, హిడింబుని 
మరణము మున్నగు జ్ఞాపకము అన్నియు వరుసగా ఆమె మనస్సునందు మెదలెను. ఆమె వానిని కృష్ణునకు 
వివరించి చెప్పెను. అన్నిటికన్నా ముఖ్యముగా ఏకచ[క్రపురములో నున్నపుడు తన కుమారులు భిక్షమెత్తవంసిన 
అవమానకర పరిస్తితులను మిక్కిలి బాధతో కృష్ణునకు వివరించెను. ''కృష్ణా! ఇప్పుడు నీవు మాతో నున్నావ్లు 
అదే చాలును. నీవు మాతోనుండి రక్షించగలవన్న ధైర్యముతో యిక ముందు యెంతటి బాధనైనను 
సహించగలను కంసుని చంపిన తర్వాత నీవు అక్రూరుని హస్తినకు పంపిన రోజే నేనీ విషయము తెలుసుకు 
న్నాను. మాయందు నీకున్న (పేమ చేతనే మేము యింతకాలము ఆశతో జీవించగలిగినాము. నీవు 
పరమాత్మవని, నీకు “నేను - నాది” అను భ్రమ లేదని నాకు తెలుసును అయినప్పటికిని నీ (పేమ నెల్లప్పుడును 
మాకు అందిచ్చుచున్నావు. అదియే మేము నశించకుండ కాపాడుకొనుచున్నది'” తరువాత యుధిష్టిరు 
డిట్లనెను. ''(ప్రభూ! అనేక సంవత్సరములుగా మహర్షులు గొప్ప తపస్సు చేసినప్పటికిని వారికి లభ్యము 
కాని నీవు, మాతో కొంత కాలముండుటకు వచ్చుట మా అదృష్టము ఇటువంటి సదవకాశమును మాకు 
కల్పించినావు. మా వంటి వారి కొరకే యీ మానవ రూప, నామములు ధరించినావని తలంచెదము ఈ 
అర్హత పొందుటకు మేమ యేమి పుణ్య కార్యములు చేసితిమో తెలియదు'' వారితో వర్ష కాలయంతయు 
కృష్ణుడు గడపెను. కృష్ణుడు వారితో గడపిన నాలుగు మాసములు పాండవులకు అతి సుఖప్రదమైనవి తరువాత 
రాజనూయాగము జరిగెను దానితో వారి మనశ్శాంతి అంతమై అటు పిమ్మట వారి అరణ్యవాసము, కష్టములు 
(ప్రారంభమయ్యెను, (ప్రస్తుతము మాత్రము వారు సుఖముగా నుండిరి 


235 కాళింది, మిత్రవింద, సత్య 


కృష్ణుడు పాండవులతో కలిసియున్న రోజులలో ఒకనాడు కృష్ణార్డునులు అడవి మృగములు నివసించుచున్న 
అరణ్యమునకు వేటకు వెళ్ళుటకు నిశ్చయించుకొనిరి పెద్దపులులు, అడవి పందులు, అమాయక మృగములు 
అరణ్యము నందు మిక్కుటముగా గలవు అడవి మృగములను వేటాడి చంపిరి భయపడి పారిపోవుచున్న 
లేళ్ల కళ్ళను చూచి స్నేహితులిద్దరూ ఆనందించిరి 


చాలసేపు వేటాడుటచేత వారు బాగా అలసిపోయిరి అర్జునునకు మిక్కిలి దాహము శేయుటలో 
వారిరువురును యమునానదీ తీరమునకు వెళ్ళిరి దాహము తీర్చుకున్న పిదప అచట పచ్చగడ్డిసై మేను 


467 


శ్రీమద్భాగవతము 


వాల్చి అలసట తీర్చుకొనుచుండిరి. 


వారక్కడ కూర్చుని యుండగా, ఒక యువతి వారి వైపు నడచి వచ్చుచుండుట జూచిరి. ఆమె నల్లగా 
అందముగా నుండెను. వారికి కొంత దూరములో ఆమె ఆగెను. ఆమెకు దగ్గరకు రావలెనని యున్నదని, 
కాని ఆమె ధైర్యము లేక రాలేకపోవుచున్నదని, వారు (గ్రహించిరి. ఆమె కేమి కావలెనో తెలుసుకుని రమ్మని 
కృష్ణుడు అర్జునుని పంపెను. అర్జునుడు ఆమెను సమీపించి యిట్టడిగెను. “'నీ వంటి అందమైన యువతి 
(క్రూర మృగములు సంచరించు యీ |(ప్రదేశమందు ఒంటరిగా సంచరించుట శ్షేమము కాదు నీవెవరు? ఎవరి 
కుమార్తెను? ఎక్కడ నుండి వచ్చుచున్నావు? నీకేమైన సహాయము కావలెనా? నీకేదైన యిక్కట్టు కలిగెనా? 
చెప్పుము''. 


ఆమె అర్జునుని జూచి యిట్లనెను. ''నేను సూర్యుని పుత్రికను నాపేరు కాళింది. నేను నారాయణునికి 
భార్య కాగోరి తపస్సు చేయుచున్నాను. అతనిని వివాహమాడవలెననియు, లేకున్నచో మరణించెదననియు 
ప్రతిజ్ఞ పట్టితిని యమున ఒడ్డున ఒక చిన్న కుటీరము నిర్మించుకుని అందు జీవించుచు నారాయణుని రాక 
కొరకు యెదురు చూచుచున్నాను నా ప్రార్లనలు యిప్పటికి ఫలించినవి నేనతనిని చూచినాను''. 


కృష్ణుడు తనవైపు చిరునవ్వు చిందించుట జూచి, ఆమె కనులు క్రిందకు దించుకొనెను అర్జునుడు కృష్ణునితో 
కాళింది చెప్పిన విషయము వివరించెను కృష్ణుడు కాళింది వద్దకు వెళ్ళగా, ఆమె అతనికి పాదాభివందనము 
చేసెను. కృష్ణుడు ఆమెను లేవనెత్తెను ఆమెను రధములోని కెక్కించుకుని యుధిష్టీరుని వద్దకు వెళ్ళెను, 
కాళింది, ద్రౌపదితో యితర అంతఃపుర (స్త్రీలతో ఆనందముగా గడిపెను 


వారు యమునా నది ఒడ్డున నివసించుచున్న రోజులలో ఒకనాడు అగ్నిదేవుడు కృష్ణార్ణునుల వద్దకు వచ్చి 
ఖాండవ వనమును దహించుటలో తనకు సహాయము చేయమని కోరెను “స్నేహితులిరువురూ అగ్నికి 
సహాయపడిరి. ఆ వనము దహనమగుట ఇంద్రుని కిష్టము లేకపోవుటచే ఖాండవ దహనము నాపుటకు ఇంద్రుడు 
ప్రయత్నించెను. తన కుమారుడైన అర్జునుని శక్తిసామర్ద్యముల ముందు నిలువలేనని ఇం(ద్రుడు తెలుసుకొనెను. 


ఖాండవ వనము దహించుటకు సహాయపడమని అగ్ని అడిగినపుడు అర్జును డిట్టు చెప్పెను. “'నాకు 
ఒక శక్తిమంతమైన ధనుస్సు, తరిగిపోని అమ్ముల పొదులు, వేగముగా పరుగెత్తు అశ్వములతో కూడిన రథము 
ఉండినట్రయితే నేను సహాయము చేయగలను. లేకున్నచో సులభ సాధ్యము గాదు'' అగ్ని వరుణుని సహాయము 
కోరెను వరుణదేవుడు కృష్ణార్డునులకు (ప్రత్యక్షమై, అర్జునకు ప్రఖ్యాతి గాంచిన గాండీవ మను ధనువును, 
తరగని అమ్ముల సొదులును, నాలుగు తెల్లని అశ్వములతో కూడిన రధమును (ప్రసాదించెను శ్వేత వర్షము 
గల అశ్వములుతో కూడిన రధము నధిరోహించుటచే అర్జునునకు శ్వేతవాహనుడను పేరు కలిగెను వరుణుడు 
కృష్ణునునకు చక్రము నివ్వగా కృష్ణాడ్డునులు రధము నెక్కి అరణ్య మంతయు సంచరించిరి మంటల నుండి 
యే జీవులు తప్పించుకు పారిపోకుండ నిలువరించిరి అయినప్పటికిని తక్కువమంది మాత్రము మంటల 
నుండి తప్పించుకొనిరి. వారిలో 'మయుడు' అనువాడు అర్జునుని పాదముల పైబడి ప్రాణబిక పెట్టమని కోరెను. 
శరణుబొచ్చి (ప్రాణ భిక్ష పెట్టుమని కోరిన వారిని సంహరించుట క్షత్రియ ధర్మము కాదు. అందుచేత 
'మయుడు' ప్రాణములతో తప్పించుకొనెను అందుకు కృతజ్ఞతగా ఇం(ద్రప్రసపురములో ఒక సభను 
నిర్మించెను అది మయసభగా పేరు గాంచెను 


468 


దశమ స్కంధము - ఉత్తర భాగము 


ద్వారకకు తిరిగి వచ్చిన పిదప కృష్ణుడు కాళిందిని వైదిక సాంప్రదాయము ననుసరించి వివాహము 
చేసుకొనెను. 


x శ * 


వసుదేవునికి రాజాధిదేవి యను సోదరి కలదు. ఆమె అవంతి రాజును వివాహమాడెను. ఆమెకు ముగ్గురు 
సంతానము - ఇద్దరు పు(త్రులు, ఒక పుత్రిక విందుడు, అనువిందుడు అను వారిద్దరు పుత్రులు; కుమార్తె 
పేరు మిత్రవింద. ఆమెకు వివాహ వయస్సు వచ్చిన తర్వాత స్వయంవరము యేర్పాటుచేయగా ఆ 
స్వయంవరమునకు కృష్ణుడు వెళ్ళెను. మిత్రవింద కృష్ణుని వివాహమాడ నెంచుకొనెను. కాని దుర్యోధనుని 
స్నేహితులైన ఆమె అన్న లిద్దరును ఆమె కోరికను చెల్లనివ్వలేదు ఆమె తన్ను యెంచుకొనెనని కృష్ణుడు 
తెలుసుకొని, ఆమెను పెండ్డాడుటకు వచ్చిన యితరులు, ఆమె అన్నలు నిసహాయులై చూచుచుండగా, 
కృష్ణుడు ఆమె చేయి పట్టుకుని ద్వారకకు తీసుకుపోయి ఆమెను వివాహమాడెను 


* * «x 


కోసల దేశమును నగ్నిజిత్తు అను రాజు పరిపాలించుచుండెను. అతడు పరమసాధువు అతనికి సత్య 
అను అందమైన కుహార్తె గలదు. కాని ఆమెను అందరును నాగ్నిజితి అని పిలిచెడివారు ఆమెను వివాహమాడ 
గోరు రాకుమారులకు నగ్నజితు డొక పరీక్ష యేర్పాటు చేసెను అతని వద్ద యేడు ఆబోతులుండెను 
వాని నణచి ని([గ్రహించుట అసాధ్యముగా నుండెడిది వాడియైన కొమ్ములు గల ఆబోతులు మహా (క్రూరముగా 
నుండెడివి. వాటి నెవరును లొంగదీసుకొనలేకపోయిరి. ఆ యేడు ఆబోతులను లొంగదీయగల రాకుమారునికి 
తన కుమార్తెనిచ్చి వివాహము చేయగలనని ప్రకటించెను అనేకులు రాకుమారులు ఆబోతులను లొంగిదీసి 
నగ్నజిత్తు కుమార్తె సత్యను పరిణయ మాడదలచి కోసల దేశమునకు వచ్చిరి. ఆమె అందము లోకములో 
(ప్రఖ్యాతి పొందిన దగుటచే కోసలకు వచ్చిన రాజకుమూరుల కందరికిని ఆమెను పరిణయ మాడవలెనన్న 
తీవ్రమైన కోరిక కలిగెను కాని వారిలో యే ఒక్కరును యేడు ఆబోతులనూ లొంగదీసుకొనలేకపోయిరి. 
కృష్ణుడు కూడ కోసలకు వెళ్ళిన వారిలో ఒకడు. యువకుడైన కృష్ణుడు తన యెడల చూపిన గౌరవ మర్యాదలకు 
సంతోషించి నగ్నిజితుడు కృష్ణుని సాదరముగా ఆహ్వానించెను. రాజుతో కృష్ణుడు మాట్లాడుచున్నపుడు సత్య 
కృష్ణుని జూచెను రుక్మిణి వలెనే సత్య కృష్ణుని గురించి విని అతనినే భర్తగా యెంచుకొనెను ఆమె హృదయము 
కృష్ణుని కర్చించెను వేరొకరు ఆబోతులను లొంగదీసుకుని తనను చేపట్టుదురేమోనని ఆమె భయపడుచుం 
డెను ఆమె యిట్లు '్రార్హించెను. ''నేను హృదయము నర్పించిన కృష్ణుని వివాహమాడుటకు (శ్రద్దగా చేసిన 
(వ్రతములు పూజలు వృథా సోకుందడుగాక! కృష్ణుని భర్తగా పొందు మహద్బాగ్యము నాకు కలీగింఛుము కాని 
యిట్టి అర్హత సంపాదించుటకు నేనేమి చేసితిని? స్వర్గములోని దేవతలు కిరీటము ధరించిన తమ శరస్సులను 
అతని పాద పద్మముల వద్ద నుంచెదరు సంవత్సరముల కొలది తపస్సు చేసినప్పటికిని మహర్షులకు అతని 
దర్శన భాగ్యము లభ్యము కాలేదు. మానవ (శ్రేయస్సు కోరి అతడీ మానవ రూపము ధరించినాడు చొరవ 
తీసుకుని అతడు నాకు దక్కవలెనని కోరుచున్నాను అతడు నాకు యీ సహాయము చేయవలెనని మాత్రము 
(ప్రార్హించగలను"'. 


తర్వాత రాజు కృష్ణు నిట్టడిగెను ''ఎందువలన నాకీ గౌరవము కలిగెను? నీకు ప్రీతి కలిగించుటకు నేనే 
చేయవలెను?'' కృష్ణుడు రాజును చూచి చిరునవ్వు నవ్వి, మేఘ గెర్హన వంటి స్వరముతో యిట్లనెను “ 


469 


శ్రీమద్భాగవతము 

క్షత్రియుడు మరొక క్ష(త్రియుని యాచించరాదని అందురు. కాని నేనిందుకు కొలది మార్పు చేయుచున్నాను 
నీతో స్నేహమేర్పరచు కొనుటకు నీ పుత్రికను స్వీకరించ గోరుచున్నాను'' రాజు ఆనంద బాష్పములతో 
యిట్లనెను. “నా కుమార్తె సత్యను వివాహమాడదలచి నాకు గొప్ప గౌరవము చేకూర్చినావు. లక్ష్మీదేవి 
యెల్లపుడును నీ హృదయమందు నివసించుచున్నది. నీ కన్న ఉత్తముని నా కుమార్తెకు యెంచగలనా?'' 
ఒక క్షణమాగి తిరిగి యిట్లనెను. “'కాని చాల కాలము క్రిందట, యేడు ఆబోతులను లొంగదీయువానికి 
నా కుమార్తెనిచ్చి వివాహము చేయుదునని ప్రకటించితిని. ఆ విషయము నీవు విని యుండవచ్చు ఆబోతులతో 
పోరి యెంతమంది యువకులు (ప్రాణములు కోల్పోయిరో నీకు తెలిసి యుండవచ్చును నన్ను గురించిగాని, 
నిన్ను గురించిగాని లోకులు చెడుగా భావించరాదని నా అభిమతము. నీవు ఆబోతులతో పోరి విజయము 
పొందక, నీకు నా కుమార్తె నిచ్చి వివాహము చేసినచో నేను మాట తప్పితినని లోకులు నిందించగలరు. 
నీవు యెనుబోతులతో పోరలేని అసమర్హుడవని లోకువగా తలంతురు పసితనమునందే శకటాసురుని చంపిన 
కృష్ణుడు, తృణావర్తుని ఆకాశములో పైకెత్తగల్లిన కృష్ణుడు, గోవర్లన పర్వతమును చిటికెన |ద్రేలీతో నెత్తగలిగిన 
కృష్ణుడు ఈ ఆబోతులను తేలికగా లొంగదీయగలడని తెలియును ఊ పరీక్షలో విజయము సాధించినావని 
లోకమునకు నమ్మకము కలిగించి సత్యను స్వీకరింపుము ఊ సులభ కార్యము జరుపమని నిన్నడుగు 
చున్నాను". 


కృష్ణుడు బిగ్గరగా నవ్వి యిట్లనెను. ''అటులనే జరుగగలదు. నీవు నన్నడిగినళ్లు చేసెదను'' ఆబోతులు 
కట్టియున్న (ప్రదేశమునకు తన్ను తీసుకువెళ్ళమని కృష్ణు డడిగెను ఆబోతులను లొంగదీసుకొనుట కృష్ణునికి 
బాల(క్రీడగా నుండెను. కృష్ణుడు యేడు రూపములు ధరించి వానిని స్పృశించగా కొద్ది కణములలో యేడు 
ఆబోతులు దూడలవలె కృష్ణుని వెంట నడచెను వాని దురుసుతనము, బలము తొలగిపోయెను వాని మెడలో 
(తాడును గట్ట, పిల్లలు కర బొమ్మలను లాగుకొని వెళ్ళునట్టుగా, లాగుకుని వచ్చెను 


దీనినంతయు గమనించుచున్న రాజు, తదితరులు సంతోషముతో చప్పట్లు చరిచిరి సత్య కృష్ణునికి భార్య 
అయ్యెను. రాకుమార్తె సత్య యాదవ నాయకుడు కృష్ణుని వివాహ మాడుచుండుటచేత నగరమంతయు 
అందముగా నలంకరించిరి వివాహమైన తర్వాత కొన్ని దినములు రాజుతో గడిపి, తర్వాత పెండ్లి కూతురును 
రధములో కూర్చుండబెట్టుకుని, నగ్నిజితు డిచ్చిన సైన్యము వెంటరాగా కృష్ణుడు ద్వారకా నగరమునకు 
తిరిగి వచ్చెను 


సత్యను వివాహ మాడుటకు (ప్రయత్నించి విఫలులైన రాకుమారులు సహజముగా కృష్ణునిపై కోపము 
వహించి, ద్వారక వెళ్ళుచున్న కృష్ణునితో మార్గమందు యుద్దము చేయ యత్నించిరి వారందరిని ఓడించి 
కృష్ణుడు ద్వారకా నగరము (ప్రవేశించెను అతి ప్రమాదకరమైన కార్యమును సాధించి కృ 

తిరిగి వచ్చినందుకు ఆనందోత్సాహములతో (ప్రజలు స్వాగతము పలికిరి చాల కొద్ది మందికి మాత్రమే కృష్ణు 
డెవరైనది తెలుసును సాధారణ (ప్రజలకు, ఆబోతులను లొంగదీయుట చాల కష్టమైన కార్యము ముఖ్యముగా 
రాకుమార్తెను వివాహమాడ దలచిన యువకు లనేకులు ఆ ఆబోతులచేత హతమగుటచేత కృష్ణుడు సాధించిన 
విజయము అద్వితీయమైనదిగా పలువురు భావించిరి 


470 


దశమ స్కంధము - ఉత్తర భాగము 


236 భద్ర, లక్షణ 


శ్రుతకీర్తి వసుదేవుని సోదరి ఆమె కుమార్తె భద్ర కేకయ దేశపు రాకుమారి, భద్ర కృష్ణుని వివాహమాడెను. 


లక్షణ, మద్ర దేశపు రాకుమారి. రుక్మిణి వలె ఆమె కృష్ణువి గురించి నలుగురు చెప్పుకొను విషయములను 
విని, అతనికి భార్య కాగోరెను. ఆమె తండ్రి బృహత్వేనునకు కుమార్తె కోరిక తెలుసును. అనేకులు రాకుమారులు 
తన కుమార్తెను వివాహ మాడదలచిరని కూడ బృహత్సేనునకు తెలుసును అతడు యెక్కువ శక్తిమంతుడు 
కాడు. అందుచేత బాహాటముగా కృష్ణునిపై యిష్టత చూపి, యితర రాజులతో శత్రుత్వము పెంచుకొనుట 


కష్టము లేకుండెను. కాబట్టి తన కుమార్తె వివాహమునకు ఒక పరీక్ష పెట్టి పరీక్షలో నెగ్గిన వారికి తన కుమార్తె 
లక్షణ నిచ్చి వివాహము చేసెదనని (ప్రకటించెను 


(ద్రుపదుడు యేర్పాటుచేసిన మత్య్యయం(త్రమును పోలిన పరీక్షను బృహత్సేను డేర్పాటు గావించెను. 
అయిదు బాణములతో అర్జునుడు విజయము సాధించెను మత్స్య యం[త్రమునకు బృహత్చేనుడు యేర్పాటు 
గావించిన పరీక్షకు ఒక చిన్న భేదమున్నది. అర్జునుడు గురిపెట్టినది ఎత్తున చుట్టును తిరుగుచున్న 
మత్సాకారము గల వస్తువు దాని క్రింద ఒక నూనె పాత్రలో, పైన గుండ్రముగా తిరుగుచున్న మత్య్యాకారపు 
వస్తువు ప్రతిబింబమును చూచి పైకి గురిచేసి అది (క్రింద పడునట్లు కొట్టవలెను. ఈ పరీక్షలో పాల్గొన్నవారు 
పాత్రలో మత్స్యాకారములో నున్న వస్తువు (ప్రతిబింబము స్పష్టముగా చూడగలిగిరి. 


కాని యిప్పుడు బృహత్సేను డేర్చాటు గావించిన పరీక్ష మత్స్య యంత్రముకన్న జటిలమైనది. పరీక్షలో 
పాల్గూను వారికి పాత్రలో మత్స్యము తప్ప, యంత్రము ప్రతిబింబము మా(త్రమే కన్చించెను. అందుచే పరీక్షలో 
పాల్టొనువారు, మత్స్యము (ప్రతిబింబము కన్సించనందున, ఊహించి గురిపెట్టి కొట్టవలసి యుండెను. 


అనేకమంది రాజులు యీ పరీక్షలో పాల్గొనుటకు వచ్చిరి, యంత్రము నమర్చిన స్పలమునకు ఒకరి తర్వాత 
మరొకరు వెళ్ళి గురిపెట్టుటలో విఫలులై తిరిగి వచ్చిరి. కౌరవులు, పాండవులు కూడ పాల్లోనిరి. రాకుమారిని 
చేబట్టుటకు కృష్ణుడు వచ్చుట చూచి, పరీక్షలో పాల్గొనకూడదని అర్జునుడు నిశ్చయించుకొనెను. (ద్రౌపది 
స్వయంవరమందు కృష్ణుడు పాల్ట్గొనక కేవలము చూచుటకు వచ్చినాడన్న విషయము అర్జునునికి జ్ఞాపక 
ముండెను 


చివరకు అందరును పరీక్షలో విఫలులైన తర్వాత కృష్ణుడు యంత్రము వద్దకు వెళ్ళెను. అతడు ధనుస్సు 
వంచి సునాయాసముగా నారి బిగించెను. (క్రింద నీటితో నిండియున్న పాత్రవైపు చూచుచు గురిపెట్టి 
ప్రయోగించెను. మొదటి ప్రయత్నములోనే మతమునకు తగిలి అది (క్రిందపడెను ఈ సంఘటన జరిగినపుడు 
అభిజిత్తు నక్షత్రము సూర్యునితో కలిసి యుండెను. కృష్ణుడు గురిపెట్టి మత్స్యమును పడదోసిన వెంటనే 
స్వర్గములో సంగీత ధ్వనులు (మోగి పుష్ప వర్షము కురిసెను. 


తెల్లని పట్టు వస్త్రములు ధరించి లక్షణ కృష్ణుని వద్దకు నడచి వచ్చెను. సిగ్గుచేత తలవంచుకొనెను. సిగ్గుతో 
నిండిన ఆమె వదనమందు సన్నని చిరునవ్వు చిందెను. ఆమె నడక మిక్కిలి మెల్లగా హంస నడక వలె 
నుండెను ఆమె కాలి గజ్జెల ఘల్లు ఘల్లుమను శబ్దము తప్ప యింకే శబ్దము వినిపించకుండెను. పెదవులపై 
చిరునవ్వు చిందించుచున్న కృష్ణుని ఓరకంట చూచి అతని మెడలో మణులతో పొదిగిన హారమును వైదెను. 


471 


శ్రీమద్భాగవతము 


తరువాత వివాహ మహోత వము బ్రహ్మాండముగా జరిగెను. 


కృష్ణుడు ఆమెను రథముపై కూర్చుండబెట్టి బయలుదేరనున్న సమయములో, స్వయంవరములో 
విఫలులైన యితర రాజులు అడ్డగించి యుద్దమునకు తలపడిరి 


కృష్ణుని దగ్గర నున్న అతి శక్తిమంతమైన శార్జమను ధనువును చూచి, వారందరును వెనుకకు మరలిరి 
(కొత్త పెళ్ళికూతురితో కృష్ణుడు, దారుకుడు నడిపిన రథములో ద్వారక తిరిగి చేరెను 


కృష్ణుని అష్ట మహిషులు సుఖ సంతోషములతో విలసిల్లుచుండిరి వారందరిలో రుక్మిణి కృష్ణునికి అత్యంత 
పీతిపాత్రురాలు 


నరకాసురుడు ఇంద్రునకు కాలిలోని ముల్లువలె నుండెను గొప్ప శక్తిమంతుడైన నరకాసురుడు తేలికగా 
ఇం(ద్రుని ఓడించెను. ఇంద్రుని తల్లీ అదితి చెవుల నలంకరించిన విలువైన కుండలములను నరకాసురుడు 
తీసుకొనెను అతడు ప్రసిద్ది కెక్కిన వరుణుని ఛత్రమును బలవంతముగా తీసుకు వెళ్ళెను ఇంద్రునికి యిష్ట్రమైన 
మణి పర్వతము యిప్పుడు నరకుని వశమయ్యెను దేవతల నమితముగా నరకుడు వేధించుచుండుటచేత 
చేవతలు భరించలేకపోయిరి దేవతలు నిస్సహాయులు కాగా, ఇంద్రుడు కృష్ణుని దగ్గిరకు వెళ్ళి తనకు సహాయము 
చేయుమని అర్షించెను. 


కృష్ణుడందు కంగీకరించి, తనతో సత్యభామను తీసుకువెళ్ళెను. (ప్రాగ్ద్యాతిష పురమునందు నరకాసురుడు 
నివసించుచుండెను. ఆ నగరము అన్ని పక్కల నుండి సురక్షీతమగు విధముగా నిర్మించినది. నగరము చుట్టును 
అధిరోహించుటకు అసాధ్యమైన యెతైన కొండలు కలవు భయంకరమైన ఆయుధములను ధరించిన 
అసురులు నగరమును రక్షించుచుండిరి ఆయుధములు అసామాన్యమైనవి. వానిని ఛేదించుటకు వీలుగాక 
గొప్పు అడ్డంకిగా నుండెను వాయువు, అగ్ని, జల దేవతలు నగరమును రక్షించుటకు నియమితులైరి 
మురుడను అసురుడు యిచ్చిన వేలకొలది పాశములు కూడ నగర రక్షణను యినుమడింపజేసెను కృష్ణుడు 
ప్రాగ్ట్యోతిషపురము సమీపించెను. తన గద తీసుకుని మొదటి అడ్డంకిని --- పర్వత పంక్తులు  తొలగించెను, 
అడ్డముగా నిలిచిన ఆయుధములను తన బాణములతో కృష్ణుడు ధ్వంసము చేసెను. తన చక్రమును ప్రయోగించి 
వాయువుతో, జలముతో యేర్పడిన అడ్డంకులను నిర్మూలించెను. తన కత్తితో మురుడదు బిగించిన పాశములను 
కోసివేసెను 


కృష్ణుడు విజయ శంఖము పాంచజన్యమును పూరించెను ఆ శంఖనాదము (ప్రజల మనస్సులో భయము 
పుట్టించెను కృష్ణుడు తన గదను తీసుకొని కోటను కూల్చివేసెను. పాంచజన్యము పూరించిన శబ్దము విని 
మురాసురుడు నిద్ర నుండి లేచెను అతడు నీటి యందు నిద్రపోవుచుండెను నీటి అడుగు నుండి మురుడు 
'పైకి వచ్చెను. అయిదు తలలు కలిగిన మురుడు శత్రువుల గుండెలలో భయమును పుట్టించుచుండెడివాడు 
అతని రూపము యుగాంతమందు సూర్యుడు, అగ్ని (ప్రకాశించునట్టుగా నుండెను. అతడు (త్రిశూలము 


472 


దశమ స్కంధము - ఉత్తర భాగము 


గాలిలో పైకెత్తి కృష్ణునిపైకి దూసుకు వచ్చెను. అతని అయిదు శిరస్సులు, పది భుజములు కృష్ణుని 
కబళించివేయు నట్టుండెను. మురునితో యుద్దము చేయుటకు కృష్ణుడు గరుడుని పై అధిరోహించి వచ్చెను. 
మురుడు త్రిశూలమును కృష్ణుని వాహనమైన గరుడునిపైకి విసరెను. గరుడుడు తన అయిదు గొంతుకలతో 
గట్టిగా కేకపెల్టును. తాను కోరుకున్నది సాధించితినని మురుడు భావించెను. గరుడుడు పెట్టిన కేకకు 
మురల్గోకములందు గాలి స్తంభించి ప్రతిధ్వనించెను., 


కృష్ణుడు విల్లు నెక్కుపెట్టి మూడు బాణములతో గరుడునిపైకి విసరిన (త్రిశూలమును విరిచివేసెను. 
ముఖములకు బాణములను గురిపెట్టి కృష్ణుడు మురునికి బాధ కలిగించెను. మురుడు బాధతో, కోపముతో 
మండిపడి గదను కృష్ణునిపైకి విసరెను. కృష్ణుడు తన గదతో మురుని గదను ముక్కలు ముక్కలు చేసెను. 
తన పది భుజములు పైకెత్తి కృష్ణుని మీదకు దూకెను. కృష్ణుడు తన చక్రమును ప్రయోగించి మురుని అయిదు 
శిరస్సులు ఖండించగా, ఇంద్రుని వజ్రాయుధము. నరకిన పెద్ద పర్వతము రెక్కలవలె, మురుడు నీటిలో 
పడెను. 


మురునికి యేడుగురు పుత్రులు కలరు. వారు తామ్ర, అంతరిక్ష, శ్రవణ, విభావసు, వసు, నభస్వ, 
అరుణులు. ఒక సామాన్య మానవుని చేతిలో తమ తండ్రి తేలికగా నిహతుడయ్యెనని వారు విచారించిరి. 
వారి దుఃఖము (క్రోధముగా రూపొంది, కృష్ణునితో యుద్దము చేయుటకై నగరము వెలుపలికి వచ్చిరి. 
నరకాసురుడు పంపిన 'పీథుడు' అను సేనాధిపతి వారికి నాయకత్వము వహించెను. కొద్ది కణములలో కృష్ణుడు 
వారందరినీ నాశనము చేసెను. 


భూమి పుత్రుడైన నరకాసురుడు, మురుడు, అతని పుత్రులు కృష్ణునిచే హతమైనారని తెలుసుకొని ఆశ్చర్య 
పడెను. అతడు నగరము దాటి బయటకు వచ్చెను. అతని వెంట ఏనుగుల సేనాబలము బయలుదేరెను. 
అవి ఐరావత వంశమునకు చెందిన ఉత్తమ. జంతువులు; పాల సముద్రము నుండి జన్మించిన వాని గండ 
స్టలముల నుండి (స్రవించుచున్న మదగంధముతో గాలి నిండి గుబాళించుచుండెను. ఏనుగుల సేనాబలము 
చూచుటకు చాల అద్భుతముగా గోచరించెను. 


నరకుడు బయటకు వచ్చి నిలుచుండెను. అతడు చుట్టును పరికించి, గరుడ వాహనముపై కృష్ణుడు 
సత్యభామతో నుండుట జూచెను. వర్ష మేఘమును |(ప్రకాశింపజేయు మెరుపువలె,. కృష్ణుడు నరకాసురునకు 
కన్సించెను. నరకాసురుడు శతఘ్ని అను అస్త్రమును ప్రయోగించెను గరుడుని, కృష్ణుని ఎదుర్కొన్న 
సేనాబలము కృష్ణుని బాణములచేత హతమయ్యెను. ఏనుగులు చాలవరకు కృష్ణుని చేతను, గరుడుని చేతను 
హతమయ్యెను. మిగిలినవి దెబ్బతినెను. కృష్ణునిపై ప్రయోగించిన అస్త్రము నిష్పల మయ్యెనని నరకునకు 
కోపము వచ్చెను. అత డతి భయంకరముగా పోరాడెను. కాని గరుడుడు యే మాత్రము చెక్కు చెదరకుండెను, 
చిన్న పర్వతము వలె స్టిరముగా నిలుచుండెను. నరకుడు తన “శక్తిని ప్రయోగించి. గరుడునికి బాధ కలిగింప 
'యత్నించెను. అది కూడ వృథా అయ్యెను. తర్వాత కృష్ణుని సంహరించుటకు నిశ్చయించుకుని త్రిశూలము 
తీసుకొనెను. అతడు (త్రిశూలమును విసరక మునుపే కృష్ణుడు తన చక్రముతో నరకాసురుని శిరస్సు ఖండిం? 
శరీరము నుండి వేరు చేసెను. 


నరకుని శిరస్సు నేలపై పడగానే స్వర్గములో ఆనందోత్సాహములు వెల్లివిరిసెను. నరకుని తల్లి భూమ 
కృష్ణుని వద్దకు వచ్చి వైభవముగా నున్న అదితి కుండలముల నతని పాదముల వద్ద నుంచెను.. వరుణ. 


473 ore 


శ్రీమద్భాగవతము 


చిహ్నమైన ఛత్రమును, చివరకు మణి వంటి మేరు పర్వత శిఖరమను మందారమును ఆమె కృష్ణునికి 
సమర్వించెను. ఆమె చేతులు జోడించి కృష్ణుని ముందు విలబడి స్తుతించి యిట్ట్సనెను “(ప్రభూ! అనేక 
సంవత్సరముల క్రిందట హిరణ్యాక్షుడు నన్ను రసాతలమునకు తీసుకువెళ్ళినపుడు, నీవు వరాహ రూపము 
ధరించి సముద్ర గర్భము నుండి నన్ను పైకి తీసుకు వచ్చినావు. అపుడు నీవు నన్ను ఆలింగనము చేసిన 
ఫలితముగా యీ నరకుడు నాకు జన్మించినాడు. ఆనాడు నీవు అతనిని నాకిచ్చినావు, యీనాడు తిరిగి నీవే 
తీసుకున్నావు దయతలచి నా పుత్రుడు నరకుని (బ్రతికించి పుత్ర భిక్ష పెట్టుము?! 


భూమాత కృష్ణుని పాదముల వడ్డ నరకు నుంచి ప్రార్థింపగా, కృష్ణుడు వరకుని పునరుజ్జీవింపజేసి లేవనెత్తెను. 
అతని చేయి పట్టుకుని కృష్ణుడు ప్రాగ్జ్యోతిష పురములో (ప్రవేశించెను. అచట చాలమంది అందమైన (స్త్రీలను 
కృష్ణుడు చూచెను. అనేకులు రాజులను, దేవతలను, నాగులను జయించి వారి వారి పురములలో నున్న 
(స్త్రీల నందరిని జరాసంధుడు ప్రాస్టోతిష పురమునకు తీసుకు వచ్చెనని కృష్ణుడు తెలుసుకొనెను వారు 
పదునారు వేల నూర్గురు కన్యలు అతడు వారందరినీ ద్వారకా నగరమునకు పంపెను ప్రాన్ట్యాతిష పురమునకు 
గర్వకారణమైన అరువది నాలుగు శ్వేత మాతంగములను కూడ ద్వారకా 


అదితి కుండలములు తన చేతులోనికి తీసుకుని స్వర్గమునకు వెళ్ళి స్వయముగా ఇంద్రునకు తిరిగి 
యిచ్చివేయవలెనని సంకల్పించి, సత్యభామతో కలసి గరుడ వాహనముసై స్వర్గమునకు వెళ్ళెను అత్యంత 
ఉత్సాహముతో ఇంద్రుడు వారికి స్వాగత మొసగి, తమకు రక్షకుడైన కృష్ణుని గౌరవించెను. ఇంద్రాణి 
సత్యభామకు ఆదరపూర్వకముగా స్వాగతము పలికెను. భూలోకము నుండి వచ్చిన దంపతులు స్వర్షలోకము 
లోని దంపతులతో కొంత కాలము గడపిరి. 


ఒకరోజు స్వర్గములోని అపురూప దృశ్యములు చూచుచున్న సత్యభామ పారిజాత వృక్షము జూచెను 
పారిజాత పుష్పముల సుగంధము భూలోకవాసులు యెరుగరు. సత్యభామకు పారిజాత వృక్షముపై ప్రీతి 
కలిగి, కృష్ణుని ఆ వృకమును తనకు తెచ్చి పెట్టమని అడిగెను 


భామ కోరుటచేత పారిజాత వృక్షమును తనతో తీసుకు వెళ్ళెదనని కృష్ణుడు ఇంద్రునితో చెప్పెను 


స్వర్గములోని వస్తువులను భూలోకవానులు చూడరాదని ఇంద్రుడు పారిజాత వృక్షము నిచ్చుటకు నిరాకరిం 
చెను. 


మొదట కృష్ణున కిది వింతగా తోచను తరువాత ఇంద్రుని ప్రవర్తనకు ఆగ్రహము కలిగెను తోటలో 
నుండి పారిజాత వృక్షము పెరికి గిరుడునిపై పెట్టి భామతో కలసి భూలోకమునకు తిరిగి వచ్చెను ఇం|ద్రుడిది 
సహించలేకపోయెను. అతడు ఆకాశములో కృష్ణునితో యుద్దము చేసెను. దేవగిణములు చెల్లాచెదురయ్యెను. 
ఇంద్రుడు ఓడిపోయెను కృష్ణుడు పారిజాత వృక్షమును సత్యభామ తోటలో నాటెను. నరకునిచే బాధడుడున్న 
పుడు ఇంద్రుడు వచ్చి కృష్ణుని పాదములపైబడి సహాయము చేయమని కోరగా అతిని కోరికను కృష్ణుడు 
మన్నించెను. అతని కోరిక తీరిన తర్వాతి, తిరిగి ఇంద్రుని మనస్సు అహంకారముచేతి కలుషితమై, సంపద 
అధికార గర్వముతో పారిజాత వృక్షమును కృష్ణుని కివ్వ నిరాకరించెను ధన ప్రభావ మతి నిచిత్రము! కొంతసేపు 
కృష్ణుడీ విషయమై తలపోసి, తర్వాత ఆ విషయమును పూర్తిగా మరచిపోయెను 


శ శ 73 


474 


దశమ స్కంధము - ఉత్తర భాగము 


రుక్మి కువూర్తె 


రుక్మి, తన సోదరితో తప్ప, ' కుండిన పురము 'ప్రవేశించనని చేసిన (ప్రతిజ్ఞకు కల్టుబడియుండెను. అతడు 
.భోజకటకమను నగరము నిర్మించి అందు నివసించుచుండెను. అతనికి .రుక్మావతి యను కుమార్తె గలదు. 
ఆమె శకేర్పరచిన స్వయంవరమునకు కృష్ణుని కుమారుడు (ప్రద్యుమ్నుడు వెళ్ళెను. తన కుమార్తె శత్రువు 
కుమారునిపై మక్కువ కలిగి యున్నదని రుక్మి తెలుసుకుని ఆశ్చర్యపడెను! ఆమె మనస్సును మళ్లించుటకు 


ప్రయత్నించెను. ఆమె తన్ను యెంచుకున్నదని . ప్రద్యుమ్నుడు (గ్రహించి, బలాత్కారముగా ఆమెను 
తోడ్కొనిపోయెను. 


రుక్మి, అతని నడ్డగించుటగాని అతనితో యుద్దముగాని చేయకుండెను. తన సోదరిపై విశేషమైన 
(పేమాభిమానము లుండుటచే అమె కుమారునితో యుద్దము చేయుట కిష్ట్రపడకుండెను. 


రుక్మావతి ప్రద్యుమ్నులకు అనిరుద్దుడను కుమారుడు కలిగెను. తండ్రి తాతల వలె అనిరుద్దుడు కూడ 
అపురూప సౌందర్యవంతుడు. 


238 బాణాసురుడు 


వామనావతారమందు బలీచ[క్రవర్తిని మూడడుగుల భూమిని వామనుడు కోరెను. బలిచక్రవర్తి ప్రదర్శించిన 
భక్తికి సంతసించి, పాతాళ లోకమున బలి చక్రవర్తి ద్వార పాలకుడుగా నుండగలనని నారాయణుడు మాట 
యిచ్చెను. మరియు బలి నారాయణునికి పరమ భక్తుడైన (ప్రహ్లాదుని మనుమడు. 


బలి చక్రవర్తికి నూర్గురు పుత్రులు. వారిలో జ్యేష్టుడు బాణాసురుడు. అతడు మహాదేవునికి పరమ భక్తుడు. 
అతడు సత్పురుషుడగుటచేత ముల్లోకములలోని (ప్రజల గౌరవ మర్యాదలందుక "నెను. అతడు గొపు దానశీలి, 
సత్యవంతుడు, మరియు నిశేషమైన తెలివితేటలు గలవాడు. అతడు నియమ నిబంధనల నతి(క్రమించకుండ 
శోణిత పురమును పాలించుచుండెను. అతనికి మహాదేవుని పైగల (పేమచేతను, మహాదేవునికి పరమభక్తుడగుట 
చేతను, దేవతలందరును బాణాసురుని సేవకులవలె సేవచేయుచుండిరి. 


ఒకసారి మహాదేవుడు తాండవ నృత్యము చేయుచున్నపుడు, బాణాసురుడు తన వెయ్యి చేతులతో 
మహాదేవుని నాట్యమున. కనుగుణముగా మృదంగమును వాయించెను. అందుకు మహాదేవుడు సంతసించి 
యేడైన వరమును కోరుకొమ్మని బాణాసురు నడిగెను. ఇంతలో బాణాసురునిలో కొద్దిగా అహంభావము 
అంకురించెను. దుహాదేనునికి తనపై. (ప్రేమ కలదని (గ్రహించెను. దానితో అతని అహంభావము మరికొంత 
"పెరిగెను. తన శిరస్సును మహాదేవుని పాదముల పై పెట్టి యిట్లనెను. “మహాప్రభూ! నాకు విసుగు 


కలుగుచునది''. 


475 


శ్రీమద్భాగవతము 


“ఈ లోకములో నా శక్తితో సరితూగగిలవారు నీవు తప్ప యింకొకరు లేరు నీవు (ప్రసాదించిన యీ 
వెయ్యి చేతులకు తగినంత పనిలేకపోవుటచేత అవి బరువు చేటు. నేను వెళ్ళి పర్వతము లన్నిటిని శధిలము 
చేసినాను. అష్ట దిక్కులను రక్షించు దిగ్గజములను కవ్వించగా అవి భయపడి నాకు దూరముగా తొలగిపోయెను. 


“నాతో యుద్దము చేయువాడొకడు కావలెను. బలవంతు డెవడైనను గలడా? అదియే నేను కోరు వరము"! 


బాణాసురునికి అంత్యకాలము సమీపించుచున్నదని (గ్రహించి, మహాదేవు డిట్లనెను ''ఓరి మూర్చుడా! 
నీవు యితరులకన్న భిన్నమైనవాడవని తలచినాను. నీవు బుద్ది నెరిగి వర్తించగలవనుకున్నాను. నీవు కూడ 
అహంకారమునకు వశమైపోయినావు నీ కోరిక నెరవేరగలదు నా మాట నమ్ముము నీ ధ్వజము విరిగి 
నేలమీదపడినపుడు, నీవు నాతో సరిసమాన శక్తిగల వానితో పోరాడెదవు. నీ అహంకారమునకు తగిన శిక్షను 
పొందెదవు'' 


239 ఉమా పరిణయము 


బాణాసురుని కుమార్తె ఉష చాల అందగత్తె ఒకరోజు ఆమె స్వప్నము గాంచెను స్వప్నములో ఆమె 
అదివరకెన్నడును చూడనటువంటి అపురూప సౌందర్యవంతుని జూచెను. ఆమెతో అతడా రాత్రి గడపెను. 
ఆమెకు తెలివి వచ్చిన తర్వాత అదియొక స్వప్నమని ఆమె తెలుసుకొనెను ఆనె సఖి, మంత్రి కుమార్తె 
చిత్రలేఖ ఉష కంట తడిపెట్టుట చూచెను 


''ఎందుకు నీవు బాధపడుచున్నావు, మిత్రురాలా?'' అవి ఆందోళనా పూరిత స్వరముతో చిత్రలేఖ ఉష 
నడిగెను. ''ఇదినరకెన్నడును చేను నిన్ను యిట్లు చూడలేదు. ఏమి జరిగెనో చెప్పుము'' ఉష యిట్లనెను, 
“జరిగినది చెప్పుటకు నీవు తప్పు నాకు యింకెవ్వరును లేరు గితరాత్రి ఒక అపురూప సౌందర్యవంతుని 
కలలో చూచితిని అతడు యువకుడు. అతని నేత్రములు కలువ పువ్వు రేకులను పోలియున్నని అతడు 
పసుపుపచ్చని పట్టు వస్త్రము ధరించెను అతని చేతులు పాడవుగా అందముగా నుండెను. అతడు నన్ను 
విడిచిపెట్టి వెళ్ళుటచేత దుఃఖములో మునిగియున్నాను” చిత్రలేఖ రెండు చేతులలో ఉష తన తల నుంచి 
విపరీతముగా దుఃఖించసాగెను చిత్రలేఖ యిట్లనెను “* వినుము! బహుశః యిది నరకు ఒక యువకుని చూచి 
యుండవచ్చును. నీ ఆలోచనలు అతనికి నీ స్వప్న (ప్రపంచములో |ప్రనేశము కల్పించి స్వప్నములో పీకు 
అతడే సమస్తముగా తోచునట్టు చేసినవి. సీ మనస్పే యీ స్వప్న దృశ్యమును సృష్టించెను ఇది వరకెన్నడును 
చూడని వ్యక్తిని స్వప్నములో నీవు చూచుట అసంభవము. ఉన్నా! ఆలోచించుము. వీవు అతడిని చూచితివా?” 


ఉష యిట్లనెను ''కాని నేను చెప్పుడున్నది వినుము. ఈ పురుసుని నేనిదిపర కెన్నడును చూడలేదు 
నేను చూచినట్లయిన అతనిని నేను మరువగలనా? చిత్రా! నేనేమి చేయవలెనో తెలియుట లేదు, ఈ రోజు 
రాత్రి కూడ అతనిని స్వప్నములో చూడగింనందువా? అతని చూడవలెనని నా ఆశ”, చిత్రలేఖ యోచించి 
యిట్లనెను '“చూడు! నేను చిత్రకళ నేర్చితిని. నారద మహర్షి నాకు యీ చిత్రకళను నేర్చెను నేను దేవతల, 
భూలోకములో నున్న రాజుల, సౌందర్యవంతులుగా ప్రసిద్దికెక్సిన పురుషుల చిత్రములు చేసెదను. అందులో 
నీ ప్రియుడెవరో చెప్పుము! 


476 


దశమ స్కంధము - ఉత్తర భాగము 


చిత్రలేఖ చిత్రములు వేయుట మొదలుపెస్టైను. మొదట యే కార్యము నైనను ప్రారంభించునపుడు 
విఘ్నములు కలుగకుండుటకు గణేశుని చిత్రము వేసెను. తరువాత దేవతలు, గంధర్వులు, సిద్దులు, 
చారణులు, పన్నగులు, దైత్యులు, విద్యాధరులు, యక్షుల చిత్రములను గీసెను. (ప్రతి ఒక్క చిత్రమును 
చూచి ఉష తల అడ్డముగా త్రిప్పి యిట్లనెను. '“ఇతడు కాదు. నా ప్రియు డింతకన్న సౌందర్యవంతుడు''. 
ఈ విధముగా చిత్రలేఖ చిత్రములు వేయుట, ఉషవారెవరును కాదనుట కొనసాగెను చిత్రలేఖ భూలోకములోని 
రాజుల చిత్రములు వేయుట మొదలుపెట్టను. ఉష ఒకొక్క చిత్రమును చూచి కాధని తిరస్కరించుచుండెను 
యాదవ కుటుంబములోని వారి చిత్రములను చూచి ఉష యిట్లనెను. “నీవు చిత్రీకరించిన యీ పురుషునకు 
నా ప్రియుని పోలికలు కొంతవరకు కన్చించుచున్నవి. ఎవరీతడు? '' 


అతడు వసుదేవుడు తరువాత చిత్రలేఖ బలరామకృష్ణుల చిత్రములను వేసెను ఉషకు యీ చిత్రములందు, 
ముఖ్యముగా కృష్ణుని చిత్రములో తన ప్రియుని పోలికలు చాల వరకు స్పష్టముగా కనుపించెను తరువాత 
చిత్రలేఖ ప్రద్యుమ్నుని చిత్రము వేసెను ఆ చిత్రము చూచి, ''ఈ చిత్రములో నా ప్రియుని పోలికలు బాగుగా 
గోచరించుచున్నవి. కాని నా ప్రియుడు యింతకన్న యువకుడు” చివరకు చిత్రలేఖ అనిరుద్దుని చిత్రము 
వేయగా దానిని ఉష చూచెను, సిగ్గుతో ముంచుకున్న ఉష వదనము చూచి తప్పక అతడే ఉష ప్రియుడని 
చిత్రలేఖ భావించెను ఆమె ఉషను చూచి నవ్వి యిట్లనెను ''నీ హృదయమును దొంగిలించిన దెవరో యిప్పుడు 
నాకు తెలొసెను. నేను అతనిని దొంగిలించి నీ వద్దకు తీసుకు వచ్చెదను". 


“ఎట్లు?” కనులు బాగా వెడల్పు చేసి ఉష అడిగెను. 
“వేచి చూడుము” అని చిత్రలేఖ సమాధానమిచ్చెను 


చీకటి పడెను. చిత్రలేఖ యోగ విద్యలో నిష్థాతురాలు. ఆమె గాలిలో యెగిరి ద్వారకా నగరము చేరుకొనెను 
ఆమె రాజ సౌధము లోపలి ప్రాంగణములో (ప్రవేశించి కొంచెముసేపు వెదకిన తర్వాత మంచముపై 
నిద్రించుచున్న అనిరుద్దుని కనుగొనెను అతని శరీరమును పెకెత్తి పట్టుకుని శోణితపురమునకు తీసుకువచ్చి 
ఉష ప్రక్కనే విడిచి పెళ్టైను 


కోమల పుష్పముల వంటి చేతులు అతనిని మృదువుగా తట్టి లేపగా అతడు నిద్ర నుండి లేచి కళ్ళు 
తెరచెను. కాని ఒక అందమైన యువతి తన్ను (పమించుచున్నట్లు కల గాంచితినని అతదు భావించెను 
జరిగిన విషయము అతడు తెలుసుకొను నరికి కొంత సమయము పల్టును 


చిత్రలేఖ, ఉష, అనిరుద్దుని అంతఃపురములో దాచివేసిరి. ఈ విషయ మెవరును గమనించలేదు కాలము 
గడచుచుండెను ప్రియులైన ఉషా అనిరుద్దులకు కాలము తెలియకుండెను వారిద్దరిని మంచి కట్టు దిట్టముగా 
చిత్రలేఖ కావలి కాయుచు రక్షించుచుండెను కాని, యెట్లో సేవకులకు యీ విషయము తెలిసెను ఉష 
వదనమందు యెన్నడును లేని ఉత్సాహానందములు వెల్లివరియుట ఒకొక్కరే చూచిరి పురుష (పేమ వల్లనే 
అటువంటి ఆనందమును (స్త్రీ కన్నులలో చూడగలమని వారికి తెలియును ఉష (ప్రేమలో పడెనని, ఆమె 
ప్రియుడు కూడ అక్కడనే యుండెనని సేవకులు (గ్రహించిరి 


వెంటనే వారు బాణాసురునితో యిట్లనిరి “(ప్రభూ! తమ కుమార్తె అంతఃపురములో జరుగుచున్న 


477 


శ్రీమద్భాగవతము 
విషయములు కొన్నిటిని తమకు విన్నవించ దలచితిమి. మేము ఆమెకు జాగ్రత్తగా కావలి కాయుచు 
రక్షీంచుచున్నాము. కాని యెట్లో ఒక పురుషుడు ఆమె అంతఃపురములో (ప్రవేశించి, కొంత కాలముగా 
ఉంటున్నాడని తోచుచున్నది. ఇప్పటి వరకు మాకు నిశ్చయముగా తెలియలేదు. కాని యిప్పుడు అంతఃపుర 


ములో ఒక పురుషు డున్నట్టు స్పష్టముగా తెలియుటచేత మీకు ఆ విషయము తెలుపుట మా కర్తవ్యము 
ఏమి చేయవలెనో అది మీ యిష్టముపై ఆధారపడియున్నది''. 


బాణాసురుడు ఉష అంతఃపురమునకు వచ్చెను అకస్మాత్తుగా వచ్చిన బాణాసురుడు యేమి జరుగుచున్నదో 


కనుగ్‌నెను, కృష్ణుని మనుమడు అనిరుద్దుడు, ఉష మంచముపై కూర్చుని జూదము ఆడుచుండీరి. ఒక 
క్షణము అతని అందమునకు బాణాసురుడు అచె)రువొెందెను 


అనిరుద్దుని చుట్టును కావలివారు మూగిరి. బాణాసురునితో కావలీవారితో అనిరుద్దుడు పోరాడుటకు 
ప్రయత్నించెను యువకుని పట్టుకొనుట అతి కష్టసాధ్యమని తలచి, నాగపాశముతో ఉష ప్రియుడైన అనిరుద్దుని 
బంధించెను ఉష యేడ్చుచు, దుఃఖించుచున్నప్పటికిని ఆమె తండ్రి లెక్కచేయకుండెను 


ఈలోపుగా ద్వారకలో విచారము అలముకొనెను. యువరాజు సౌధములో కనుపించకుండెను ఎంత గాలించి 
నప్పటికిని అతని జాడ వారికి తెలియకుండెను అతడు యెక్కడకు వెళ్ళెనో యేమి జరిగెనో తెలుసుకొనుటకు 
యెటువంటి గుర్తులు గాని చిహ్నములుగాని వారికి గోచరించలేదు, నాలుగు మాసములు గడచెను 


నారదుడు కృష్ణుని వద్దకు వచ్చెను అన్నదమ్ము లిద్దరును ఆతురతతో నారదుని ఆహ్వానించి ఉన్నతాసన 
ముపైకూర్చుండబెట్టి గౌరవ మర్యాదలు సరిపిరి నారదుడు వారిని చూచి యిట్లుడిగెను ''మీరేదో కార్యములో 
నిమగ్నమైనట్లున్నారు. మీలో ఆందోళన గోచరించుచున్నది. ఏమి జరిగినది?! 


కృష్ణు డిట్టనెను. “మేము యెందుకు ఆందోళన చెందుచున్నామో నీకు తెలియకపోలేదు అయితే నీవు 
అట్టు అడుగవలసి యుండుటచే అడుగుచున్నావు''. నారదుడు చిరునవ్వుతో కృష్ణుని చూచుచుండగా, 
కృష్ణుడు మరల నిట్టు కొనసాగించెను. ''నా మనుమడు అనిరుద్దుని గురించి ఆందోళన చెందుచున్నాము 
ఒకరోజు రాత్రి అకస్మాత్తుగా అత డదృశ్యమయ్యెను ఇప్పటికి చాల రోజులు గడచెను కాని అతడు యెక్కడ 
నున్నదియు నివరములు తెలియిటలేదు. సీవే మాకు సహాయము చేయగలవు. అతడెక్కడ నున్నాడో దయచేసి 
చెప్పుము”'. 


'*అతడెక్కడున్నదియు నాకు తెలుసును”' అని నారదుడనెను 
ఎక్కడ" అని బలరామకృష్ణులు ఆత్రముతో నడిగిరి. *'ఎక్కడ ఉన్నాడు?'' 


'అతడిప్పుడు బందీగా నున్నాడు'' అని నారద ముహర్షిచెప్పెమ ''బాణాసురుడు నాగిపాశముతో బంధించి 
అనిరుద్దుని బందీగా తీసుకొనెను”! 


“మునీంద్రా! అది యెట్లు జరిగెను?'' అని ఆశ్చర్యముతో అన్నదమ్ములు నారదుని అడిగిరి. ''అతనికి 
బాణాసురునితో శత్రుత్వము లేదు అసలు బాణాసురు డనువాడు ఉన్న విషయ మత డెరుగడు'' 


“మీరన్నది నిజమే'' అని నారదుడు పలికెను. '“అనిరుద్దునికి బాణాసురునితో శత్రుత్వము లేదు కాని 


478 


దశమ స్కంధము - ఉత్తర భాగము 

అనిరుద్దునిపై బాణానురునికి తీవ్రమైన దురభిప్రాయ మేర్పడనది '' ఒక్క నిముషము అన్నదమ్ము లిద్దరును 
మౌనముగా నుండిరి. తరువాత కృష్ణు డిట్టనెను ''అనిరుడ్డుని బందీగా తీసుకొనుటకు వెనుక యేదో కథ 
యున్నట్లు స్పష్టముగా గోచరించుచున్నది మునీంద్రా! ఏమి జరిగెనో దయచేసి చెప్పవలెను”. 


“నేను అందుకొరకే వచ్చితిని. మీరు కథ విని తప్పక ఆనందించగలరు*' అని నారదుడు, ఉషన్వప్నములో 
అనిరుడ్డుని గాంచిన వృత్తాంతము, ఆమె విచారము, ఆమె (ప్రేమించిన యువకుడెవరో తెలుసుకొనుటకు 
చిత్రలేఖ చేసిన ప్రయత్నములు, ఆమె వేసిన చిత్రపటములు మొదలైన వన్నియు వివరముగా తెలిపెను. 
మరియు చిలిపిగా నవ్వి నారదు డిట్లనెను “'కృష్ణా! చిత్రలేఖ వేసిన వీ చిత్ర పటమును ఉష చూచి యిట్లనెను. 


“నా ప్రియుడు సుమారుగా యిస్టే యున్నాడు కాని యింతకన్న అందముగా, యువకుడుగా 
నున్నాడు” ఫి? 


“కృష్ణా!” అని బలరాముడు, ''నీవు అందముగా నుండిన రోజులు గతించినవి. నీ మనుమడు, ఒక అసుర 
కుటుంబములోని కన్యామణికి నీకంటె అందముగా కన్పించెను!”” బలరాముని మాటలకు కృష్ణుడు నవ్వి, 
నారదుని వైపు కథను కొనసాగించుమన్నట్టుగా చూచెను తన స్నేహితురాలిని సంతృప్తి పరచుటకు చిత్రలేఖ 
అనిరుద్దుని తీసుకువెళ్ళిన తీరు నారదుడు వివరించెను. ఈ విషయము బాణాసురున కెట్లు తెలిసెనో, అతడు 
అంతఃపురమునకు వచ్చి మంచముపై కూర్చుని ఉషా అనిరుద్దులు జూద మాడుట చూచిన విషయము 
విపులముగా నారదుడు చెప్పెను. 


బలరాముడు బిగ్గరగా ననె (ను తన మనుమని కృత్యములను విని ఆనందించిను 


కొంతసేపటికి అన్నదమ్ము లిద్దరును గంభీర వదనములతో యిట్లనిరి. ''మనము వెళ్ళి యిప్పుడు 
యువకుడైన అనిరుద్దుని తప్పించవలసి యున్నది”. 


240 బాణాసురుని నగరముపై దాడి 


కృష్ణుడు పెద్ద సేనతో శోణితపురము వైపు వెళ్ళెను. బలరాముడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు, యితర 
యాదవ ప్రముఖులు కృష్ణుని వెంట వెళ్ళిరి. వారు బాణుని నగరమును అన్నివైపుల నుండి ముట్టడించిరి. 
యాదవ "సైన్యము పన్నెండు అక్షౌహిణులు దానికి సరిసమానమైన బలగముతో బాణాసురుడు యుద్దము 
చేయుటకు వచ్చెను, ఈ యుద్దములోని ప్రత్యేకత యేమనగా కృష్ణునకు మహాదేవునికి మధ్య జరిగిన పోరాటము. 
మహాదేవుడు తన భక్తుని పక్షమున పోరాడుటకు పుత్రుడు కుమారస్వామిని వెంటబెట్టుకుని వచ్చెను. కృష్ణుడు 
మహాదేవునితో, (ప్రద్యుమ్నుడు కుమారస్వామితో యుద్దము చేసిరి బలరాముడు బాణుని మంత్రుల 
నెదుర్కొనెను 


కృష్ణుడు శార్మమును, మహాదేవుడు పినాకమును విరివిగా ఉపయోగించి పోరాడిరి వీరిద్దరి మధ్య 
జరుగుచున్న యుడ్డమును చూచుటకు స్వర్గములో దేవతలు సమావేశమైరి, జృంభణా,స్త్రము ప్రయోగించగా 
అది మహాదేవుని నిద్రపోవునట్లు చేసెను అప్పుడు కృష్ణుడు యితర సైన్యముతో పోరాడ మొదలిడెను. 


479 


శ్రీమద్భాగవతము 


తన సైన్యమునకు కలుగుచున్న హానిని గుర్తించి, బాణాసురుడు మొదట సాత్యకితో యుద్దము చేసి, 
తర్వాత అతనిని విడిచిపెట్టి కృష్ణునితో యుద్దము చేయుటకు తలపడెను. బాణుడు తస వద్దనున్న అనేక 
బాణములను (ప్రయోగించెను కృష్ణుడు వాటి నన్నిటిని విరిచివేసెను. యుద్ద విరామ సమయములో 
బాణాసురుడు కోట లోపలికి వెల్ళి కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాత శక్తిని పుంజుకుని తిరిగి యుద్దము 
చేయుటకు వచ్చెను అతడు నిరంతరముగా యుద్దము చేయుటకు సంకల్పించినట్లు కన్సించెను కృష్ణుడు 
తన చ(క్రముతో అతని భుజములను ఖండించెను 


చాలమంది సైనికులు నేలగూలిరి. అప్పుడు మహాదేవుడు కల్పించుకుని యిట్లనెను “కృష్ణా! బాణాసురుడు 
నాకు పరమ భక్తుడు అతడు హతుడు కారాదని నా కోరిక ఇంతవరకు అతినిని నేను రక్షించితిని. ప్రాణ 
రక్షణకు అతడు నాపై ఆధారపడి యున్నాడు. అతనిని సంహరించకుము'' కృష్ణు డిట్టనెను ''మహాదేవా! 
నీ ఆజ్ఞను నేను తప్పక మన్నించెదను ఈ బాణాసురుడు నాకు భక్తుడైన బలి వస్రవర్తి కుమారుడు అంతేకాక, 
(ప్రహాదుని వారసు లెవరును నాచేత నిహతులు కారు 


“నేను (ప్రహాదునికి ఆ విధముగా వాగ్దానము చేసితిని. తన బలమును చూమకుని పిర్రవీగుచున్న బాణుని 
గర్వము నణచుటకు అతని భుజములను ఖండించితిని ఈ బాణుడు యెల్లపుడును నీకు సేవకులలో నొకడుగా 
నుండగలడు అతడెవరికిని భయసడనక్కరలేదు'' మాటలకందని విధముగా బాణాసురుదు, గిర్వమణగిపోవు 
టతో, బలరామకృష్ణులకు (ప్రణమిల్లైను. అతడు లోపలకు వెళ్ళి ఉష అనిరుడ్డులను రథముపై కూరు ఎండబెట్టి 
కృష్ణుని వద్దకు తీసుకు వచ్చెను వేడుకలు ఆనందోత్సాహముల మధ్య యువ దంపతులు ఉషా అనిరుద్దులు 
ద్వారకకు (ప్రయాణమైరి 


241 నృగ మహారాజు 


ఒకసారి యాదవ ప్రముఖుల పుత్రులు సాంబ, (ప్రద్యుమ్నాదులు నగరపు పారి మేరలోని తోటలో 
ఆడుచుండిరి. వారు చాలసేపు ఆడుటచేత అలసిపోయిరి దాహము వేసెను దాహాము తీర్ఫుకొనుటకు బావి, 
చెరువు లేక నది యేరైన నున్నదేమోనని వెదకుచుండగా వారికొక బావి కన్సించెను చారు బావిలోనికి 
తొంగిచూచిరి ఆ బావిలో ఒక చుక్క నీరైనను లేక యెండిపోయెను వారు ఆ తోటలో నున్న బావిలో 
ఒక పెద్ద బల్లిని చూచిరి. చాల పెద్ద పరిమాణములో నున్న బల్లి వారికి వింతగా కన్సించెను ఆ బల్లిని 
చూచుటతో వారు తమ దాహము గురించి మరచిపోయిరి. ఆ బల్లిని చూచి జాలితో బాసిలో ప్రమాదవశాత్తు 
పడినదని భావించి వారు దానిని పైకి తీయుటకు ప్రయత్నించిరి 


ముందు సన్నని దారమును, తరువాత బలమైన దారమును, అటుపిమ్మట బలమైన _ , 
లాగుటకు ప్రయత్నించిరి. కాని వారు బయటకు తీయలేకపోయిరి. అసాధారణమైన ఆ బల్లిని చూచి వారు 
ఆశ్చర్యపోయి, కృష్ణుని దగ్గరకు వెళ్ళి యీ విషయము చెప్పిరి. తమతో వచ్చి ఆ బజ్టిని చూడవలసినదని 
వారు కృష్ణుని బలవంతము చేసిరి 


కృష్ణుడు వెళ్ళి ఆ బల్లిని చూచి, తన యెడమ చేతితో దానిని బయటకు తీసెను ఆశ్చర్యముతో యాదవ 


480 


దశను స్కంధము - ఉత్తర భాగము 
కుమారులు చూచుచుండగా బల్లి రూపము మారెను ఒక దివ్యరూపము వారి ముందు నిలిచి యుండుట 
చూచిరి అతని బంగారు ఛాయ, ధరించిన వస్త్రములు, మెడలోని పుష్పహారములు చూడగా అతడు 


స్వర్గలోకము నుంచి వచ్చినవాడని తోచును అతడు కృష్ణునికి ప్రణమిల్లి రెండు చేతులు జోడించి నిలుచుండెను 
అతని నేత్రములు ఆనంద బాష్పములతో నిండియుండెను 


కృష్ణుడు అతని నిట్లడిగెను, “'నీవు స్వర్గవాసులలో ఒకడవై యుండవచ్చును నీవు పూర్వ జన్మలో యే 
పాపకర్మము గావించినందువల్ల నీకీ బల్లి రూపము సంఫ్రాప్తించెనో, నీకభ్యంతరము లేకపోయినచో మాకు 
తెలియచెప్పుము నీ కథ వినుటకు మేము కుతూహలముతో ఆతురతతో నున్నాము. దయచేసి దానిని 
ఐవరింపుము'' 


అతడు తలవంచి మరొకసారి కృష్ణునికి పాదాభివందనము చేసి యిట్లనెను 


“మహాప్రభూ! నేను సూర్యవంశములోని ఇక్ష్వాకు రాజు పుత్రుడను. నా పేరు నృగుడు ఆ రోజులలో 
పేరు ప్రఖ్యాతులు పొందినవాడను. విరివిగా దాన ధర్మములు గావించిన వారిలో నన్ను కూడ చేర్చి చెప్పుదురు 
నీవు నా గురించి విని యుందువు నీవు సమస్త దైవములకు దైవము. అందరి మనస్సులలో యేమి యున్నదో 
నీవు గమనించుచుందువు నీవు కాల స్వరూపుడ వగుటచేత నీకు భూత భనిష్య ద్వర్తమూనము లన్నియు 
తెలియును నీకు తెలియని దేదియులేదు. అయినప్పటికిని నీవు ఆజ్ఞాపించుటచేత నా జీవిత కధను నీకు 
చెప్పెదను ఈ యువకులు వినవచ్చును. 


“మొదట నన్ను గురించి గొప్పలు చెప్పుట లేదని మనవి చేయుచున్నాను. నేను సత్యము చెప్పుచున్నాను. 
నీవు బహుశః యీ భూమిపై నున్న యిసుక రేణువులను, ఆకాశమందు (ప్రకాశించుచున్న నక్షత్రములను, 
వర్షాకాలమందు యీ భూమిపైబడిన వర్ష బిందువులను లెక్కపెట్టుగలవు కాని నేను బ్రాహ్మణులకు యిచ్చిన 
గోదానములను యెవరును లెక్క_ పెట్టజాలరు 


''పది భిన్న జాతులకు చెందిన ఉత్తమ కపిల గోవులను దానము చేసినాను దాన గ్రహీతలందరును పేద 
అమాయక బ్రాహ్మణులు, ధర్మపరులు, దైవభీతి కలవారు, సత్పురుషులు, గోవులను అభిమానముగా చూచి 
సద్వినియోగము చేయువారు నేను యింకను యితర విధములైన గోవులను, భూమిని, బంగారమును, 
అశ్వములను, గిజములను, యింకను యెన్నో వస్తువులను దానము చేసితిని. అనేక యజ్ఞ యాగములు కూడ 
చేసితిని బాటసారులు దప్పిక తీర్చుకొనుటకు ప్రజలకు నీటి సౌకర్యము కలిగించుటకు ఏలుగా అనేక చెరువులు 
(తవ్వించినాను 


“ఒకసారి ఒక (బ్రాహ్మణునకు గోవును దాన మొసగితిని. సేవకుని పారపాటుచేతనో అలజ్యుము చేతనో 
ఆ గోవు తిరిగి నా గోశాలకు తిరిగి వచ్చెను నాకీ విషయము తెలియదు తరువాత కొద్ది రోజులలో ఆ 
గోవును మరియొక బ్రాహ్మణునకు దానము చేయుట జరిగెను ఈ [బ్రాహ్మణుడు గోవును తనతో తీసుకు 
వెళ్ళుచుండగా, అంతకు ముందు దానను నీ (కరించిన బ్రాహ్మణుడు యెదురుపడి 'ఆ గోవు నాది' అనెను 


'' కాదు, ఇది నాది నృగ మహారాజు నాకు యీ గోవును దానమిచ్చెను' అని రెండవ (బ్రాహ్మణుడు 
చెప్పును 


481 


శ్రీమద్భాగవతము 


4 “ఇదే గోవును నృగ మహారాజే నాకు దానముగా నిచ్చెను' అని మొదటి బ్రాహ్మణు డనగా యిద్దరును 
వాదోపవాదములకు దిగిరి చివరకు వారిడ్డరను నా వద్దకు వచ్చి, నన్ను విందించుట మొదలుపెట్టిరి. 'నీవు 
నాకు గోవును దొనముచేసి అదే చేతితో దానిని వెనుకకు తీసుకున్నావు . 


“వారి నిందలు నేను భరించలేకపోతిని, నాకు యేమి చేయుటకు తోచలేదు. వారి పాదములకు నమస్కరించి 
యిట్లంటిని ఈ గోవును మరచిపాండి మీలో చెరి ఒక్కరికి ఇంతకన్న ఉత్తమ జాతికి చెందిన లక్ష గోవుల 
నిచ్చెదను. ఈ గోవును దయచేసి విడిచిపెట్టుడు. మీ పాదములకు నమస్కరించి క్షమించమని వేడుచున్నాను. 
దానము చేసి వెనుకకు తీసుకునే పొపొత్ములకు లభించే నరకము మండి వన్ను తప్పింపుడు'. 


“వారిద్దరూ నానుండి యేదియు (గ్రహించుటకు నిరాకరించి, ఆ(గ్రహముతో వెళ్ళిపోయిరి, అదే క్షణములో 
నన్ను తీసుకువెళ్ళుటకు యమభటులు వచ్చిరి, 


““యముని సమక్షములో నుండగా అతడిట్లనెను. "ఓ రాజూ! నీవు లోకమున కెంతో మంచి చేసి పుణ్యము 
నార్జించుట చేత నీవు సుఖము ననుభవించెదవు. అయితే తెలియకచేసిన ఆ ఒక్క పాపమునకు నీవు బాధ 
ననుభవించెదవు. ముందు సుఖము ననుభవించెదవా, లేక పాప కర్మ ఫలితము ననుభవించెదవా?' “మొదట 
పాపకర్మ ఫలితము ననుభవించెదను” అని చెప్పితిని. 


1 'అయితే (క్రింద పడు' అని యముడనెను. మరు క్షణములో నేను భయంకరమైన బల్లిగా ఆ బావిలో 
పడీతిని. నా పూర్వజన్మను గుర్తించుకొనగలుగుట నా మహద్భాగ్యము 


“నీ కరుణాపూరిత దృష్టి నాపై పడెను నీ చేతి స్పర్శ కలిగెను దేవతలు త్రాగే అమృత స్పర్శ అది. 
నా పుణ్య కార్యములే నన్ను యీ బావిలోనికి త్రోసి నీ దర్శన స్పర్శన భాగ్యములు కలిగించినవి. లేకున ఎ 


నీ రక్షపడయ గిల్లుదునా? ఎల్లప్పుడును నిన్ను, నీ పాద పద్మములను చింతించునట్టుగా వరము 
'ప్రసాదింపుము”' 


తిరిగి కృష్ణునకు ప్రణామము చేపి, ఆకాశములో ని కెగిరి కొద్ది కణములలో అదృశ్యమై స్వర్గము చేరుకొనెను. 


242 బలరాముని ఆ(గ్రహము 


ఒక్షసారి బలరామునికి వెనుక బృందావనములో గడపిన దినములు గుర్తుకు రాగా, అక్కడకు వెళ్ళి తన 
పాత స్నేహితులను చూచి వచ్చుటకు నిశ్చయించుకొనెను. ఆలోచన వచ్చినంతనే ఆచరణలో పెట్టుటు 
బలరామునికి అలవాటు. వెంటనే రథము తెప్పించి బృందావనమునకు పయనమయ్యెను. 


బలరాముని చూచినంతనే బృందావన (ప్రజలలో ఉత్సాహము పాంగి పారలెను. (ప్రతి ఒక్కరును 
సంతోషముతో ఉప్పాంగిరి యశోదా నందులకు బలరాముడు నమస్కరించెను. వారితో కొంతసేపు 
ముచ్చటించి సంతోషముగా గడపిన పిదప, పాత స్నేహితులను చూచుటకు వెళ్ళెను పాత రోజులు గుర్తుకు 
తెచ్చుకుని బలరాముడు స్నేహితులతో ఆనందించెను. బలరాముని స్నేహితులందరును పెద్దవారు కాగా, 


482 


దశమ స్కంధము - ఉత్తర భాగము 


వారి పుత్రులిపుడు గోవులను దూడలను గడ్డి మేపుటకు తీసుకువెళ్ళుచుండిరి ఆ దినములలో తాము చేసిన 
సెక్కు కాని పనులను, ఆడిన ఆటలను స్మరణకు తెచ్చుకుని ఆనందించిరి. వారు కృష్ణుని గురించి ముచ్చటించి, 
కంసుని మరణానంతరము అన్నదమ్ము లిద్దరును మధురను విడిచిపెట్టిన తర్వాత జరిగిన విశేషములు 
వివరముగా తెలుసుకొన గోరిరి, చాలకాలము (క్రిందట జరిగిన సంగతి! బలరామకృష్ణులు అప్పుడు బాలురు, 
ఇప్పుడు యిద్దరును వివాహితులై పిల్లలు కలిగియున్నారు! వారు ప్రశ్నపై ప్రశ్న 

వారి (ప్రశ్నలన్నిటిీకిని విపులముగా సమాధానమిచ్చెను. జరాసంధుడు మధురపై అనేక దండయాత్రలు చేసి 
ఓడిన విషయము, మధురా నగరము విడిచిపెట్టి యాదవులందరును సముద్రము మధ్యలో నూతనముగా 
నిర్మించిన ద్వారకా నగరమునకు తరలి వెళ్ళిన విషయము ఆశృర్యోత్సాహములతో విని ఆనందించిరి 


వారి సంభాషణలో గోపికలు కూడ పాల్గొనిరి. వారు బలరాము నిట్లడిగిరి ''రామా! కృష్ణుడు తన భార్యలతో 
సుఖముగా నున్నాడు కదా! మమ్ము యెప్పుడైన తలచునా? ఇక్కడ మాతో గడిపిన దినములు గుర్తున్నవా? 
చిన్ననాటి దినములు జ్ఞప్తికి తెచ్చుకొనుచుండునా? ఒకసారియైన బృందావనమునకు రాగిలడా? మా కోసము 
కాకపోయినను, తల్లిదండ్రుల కొరకైనను వచ్చునా! అతనికొ రకు మేము సర్వము త్యజించినాము. తల్లిదండ్రుల 
మాటలను లక్ష్యము చేయకుంటిమి. సోదర సోదరీ బాంధవ్యము పూర్తిగా మరచిపోయితిమి ఎందుచేత? 
మా నమస్సులు కృష్ణుని చింతతో నిండియున్నపుడు, మా పిల్లల గురించి గాని భర్తల గురించి" గాని 
ఆలోచించకుంటిమి. 


““అతడు మమ్ములను విడిచిపెట్టే నీతో అక్రూరునితో కలసి నగరమునకు వెళ్ళెను. అతనిని వెళ్ళవద్దని 
('ప్రార్జించి అడిగినపుడు, “నేనిపుడు వెళ్ళవలెను కాని మీ వద్దకు తిరిగి తప్పక వచ్చెదను' అని చెప్పెను 


“చాల కాలము వరకు ఆశతో అతడు తిరిగి వచ్చునని యెదురు చూచితిమి అతడు తిరిగి వచ్చి మాతో 
నుండగలడని భావించితిమి అతడు ఉద్దవుని పంపెను మాలో తిరిగి ఉత్సాహము పుంజుకొనెను. కాని 
అతడెన్నడును రాలేదు అతడు కృతఘ్నుడు. చంచల స్వభావము కలవాడు. తుమ్మెద పుష్పముల మకరందము 
(గోలీన తర్వాత వాటిని విడిచివెళ్ళి తిరిగి రాకుండును అతని చాకచక్యమునకు, తేనెపూసిన మాటలు విని 
పట్టణములోని (స్త్రీలు మాకువలె మోసపోయెదరేమోనని మా విచారము ఆనాడు అబద్ధములు చెప్పిన, అతని 
ముఖము, చిరునవ్వు, స్వరము తలచుకున్నపుడు మా కతనిపై కోపమెట్లు కలుగ గలదు? ఈ నాటికి కూడ 
అతని మాటలు నమ్మదగినవని భావించుచున్నాము. అతని ఆకర్షణ శక్తి అట్టిది సరే ఆ విషయము యిక 
మరచి వేరే విషయములు మాట్లాడుదము. అతని గురించి మాట్లాడుట నిషృలము. అతనికి మనము 
అక్కరలేనపుడు, మనకు కూడ అతడక్కర లేరు''. 


గోపికలు యేడ్చుచుండగా, (పేమ పూర్వకమైన మాటలతో వారి నుపశనింప జేసెను. సూర్యోదయమైన 
తర్వాత చం(ద్రుని (ప్రకాశ వైభవమును గుర్తించినట్లు, కృష్ణుడదున్నపుడు వారు బలరాముని గురించి యెక్కువగా 
భావించలేదు ఇప్పుడు వారిపై బలరాముని కున్న (పేమాదరములు, అతిని కున్న ఆకర్షణ శక్తిని గ్రహించిరి 
రెండు మాసములు - చైత్ర వైశాఖములు - బలరాముడు గోపికలతో గడిపెను యమునా నది ఒడ్డున 
వారితో బలరాముడు కొంత సమయము గడిపెను. 


వారుణి అను పానీయము బలరామునికి నిక్కిలి ప్రీతి అది మిక్కిలి మత్తు కలిగించు (ద్రవము. దానిని 
సేవించి బృందావన పరిసరములలోని అరణ్యమందు, యిది వరలో తాను ఆవులను దూడలను మేపుచు 


483 


శ్రీమద్బాగవతము 


తిరిగిన (ప్రదేశములందు సంచరించుచుండెను. అప్పటి దినములు తలచుకొని ఆనాటి సుఖ దినములు తిరిగి 
రావని బాధపడుచు విచారములో మునిగి, ఆ విచారము మరచిపోవుటకు మరికొంత వారుణి సేవించుచుండెను. 


ఈ విధముగా అతడు మదపుకేనుగు వలె సంచరించుచుండెను ఒకరోజు తనకేమి జరుగుచుండెనో 
తెలియ నంతగా మత్తులో నుండెను. ఒక కుండలమును పోగొట్టుకొనెను. ధరించిన నీలి పట్టు వస్త్రము 
జారిపోవుచుండెను. పద్మమునకు నీటి బొట్టు అంటుకున్నట్లుగా చెమట బిందువులతో అతని ముఖము 
నిండియుండెను. 


మత్తులో యమునా నది, చల్లని నీలి నదీ జలములో స్నానమాచరించుటకు వీలుగా తానున్న స్టలమునకు 
రావలెనని కోరెను. మత్తులో నుండుట చేత అతడేమి మాట్లాడుచుండెనో తనకే తెలియదని యమున తలపోసి, 
అతని ఆజ్ఞను ఉపేక్షించెను. బలరాముడు కోపావేశముతో యిట్లనెను. ''నీ అహంకారమునకు తగిన శిక్షను 
పాందవలసియున్నది నిన్ను వెయ్యి పాయల క్రింద చీల్చి, నీ మనుగడకే ముప్పు కలిగించెద'' నని తన 
ఆయుధము నాగలి నెత్తెను. అతడు చాల ఆ(గ్రహముతో నున్నాడని యమున (గ్రహించెను. యమున త్వరగా 
బలరాముని వద్దకు వచ్చి, అతని పాదములపైబడి, తనను విడిచిపెట్టుమని ప్రార్హించెను 


విశాల హృదయుడైన బలరాముడు నాగలిని క్రిందకు దించి, ఆమె యెడల కలిగిన ఆ(గ్రహమును ఒక్కసారిగా 
మరచిపోయెను 


అతడు గోపికలతో నదిలో ప్రవేశించి, చాలసేపు వారితో జలక్రీడ సలొపెను. నది బయటకు వచ్చిన పిదప 
లక్ష్మీదేవి అతనికి రెండు నీలీ పట్టు వస్త్రములు, బంగారు గొలుసులు, అనేక ఆభరణములు యిచ్చెను. 
వానిని ధరించిన బలరాముడు ఇంద్రుని ఐరావతము వలె గోచరించెను ఇప్పటికిని యమునా నదీ (ప్రవాహ 
మార్గమును మార్చుటకు బలరాముడు నాగలితో యేర్పరచిన గండిని చూడగలము 


243 పౌండ్రక వాసుదేవుడు 


కరూశ దేశమును పౌం|(డ్రకుడను రాజు పాలించుచుండెను జరాసంధుని స్నేహితులలో పొండ్రకు డొకడు. 

కె నిదర్భకు వెళ్ళినపుడు పొౌండ్రకుడు కూడ అతనితో వెళ్ళెను అయితే శిశుపాలుని 

వివాహము జరుగలేదు! పౌం(డ్రకుడు యెప్పుడును కృష్ణుని ద్వేషించుచుండెను అతనికి ఒక ప్రక్క అసూయ, 
మరొక ప్రక్క తన స్నేహితుల యెడల విశ్వాసము. 


బలరాముడు బుందావనమునకు వెళ్ళినపుడు, పొండ్రకుడు కృష్ణునితో యుద్దము చేయ తలపెక్టైను. 
అతడొక దూతను ద్వారకకు పంపెను. అ సమయమున కృష్ణుడు సభా మందిరములో తండ్రి వసుదేవునితో, 
తాత ఉ[(గసేనునితో నుండెను హౌండ్రకుని దూత వచ్చి యిట్లనెను ''కరూశ దేశము రాజు పౌం[డ్రకుని 
వద్ద నుండి మీకొక సందేశము తెచ్చినాను ఇది రాజు పంపిన సందేశము ఇందలి అభిప్రాయములు నావి 
కావని మనవి'' తన ప్రాణమున కేమియి భయము లేదని కృష్ణుడు అభయ మొసగిన తర్వాత దూత యిట్లు 
చెప్ప నారంభించెను 


484 


దశమ స్కంధము -. ఉత్తర భాగము 


“నీవు నారాయణుని అవతారముగా వాసుదేవుడవని చెప్పుకొనుచున్నావు. ఈ ఆలోచనను వెంటనే 
విడిచిపెట్టుము. నేను నిజమైన వాసుదేవుడను. పిల్లలు ఆటలాడుకొనునపుడు, ఒకరు రాజు, మరొకరు రాణి, 
వేరొకరు మంత్రి అని పిలుచుకొని ఆడుచుందురు. అదే విధముగా యెవరో నిన్ను వాసుదేవుడని, నారాయణుని 
అవతారమని పిలిచి యుండవచ్చు. నీవు బుద్ది తక్కువగా దానిని నమ్మినావు. అసలు నిజమైన అవతారము 
నాది. మానవుల నుద్దరించుటకు నేను జన్మించినాను.' నీవు 'వాసుదేవుడ'ను నామమును విడిచిపెట్టువలెను. 
నీవు ధరించుచున్న ఆయుధములు, తదితర వస్తువులు నిజముగా నాకు చెందినవి. నాకు మాత్రమే చెందినవి. 
నీవు ఆ వస్తువులన్నిటితో నాకు వశమై శరణు జొచ్చినచో నిన్ను భగవంతునివలె, అతని అవతారమైన 
నేను దయతలచి వదలి పెళ్టెదను. లేకున్న నాతో నీకు యుద్దము తప్పుదు”. 


పొండ్రకుని దూత ఆ సందేశము మరల మరల చదువగో అందరును పగలబడి యెగతాళిగా నవ్విరి. 
వారి హాస్యోక్తులు యెగతాళిలో కృష్ణుడు కూడ పాలుసంచుకొనెను. తరువాత కృష్ణుడు దూతతో యిట్లు 
పలికెను. “నీ రాజు సందేశములో వాడిన తెలివి తక్కువ మాటలకు నేను నీపై కోపగించెదనని భావించి, 
నీకు యెట్టి అపాయము కలుగకూడదని అభయము కోరినావు. నీవు ఆశించినట్లు కాకుండా, లేక భయపడిన 
ట్టుగా యీ కార్యములో నీవు నిర్వహించిన సాత్రకు నా కృతజ్ఞత తెలుపుచున్నాను ఈరోజు ఆనందించి 
నవ్వినట్టుగా యిది వరకెన్నడును నన్ని ఆనందించలేదు''. | 


తర్వాత కృష్ణు డిట్లనెను. “నేనొక సందేశము నిచ్చెదను. దానిని నీ రాజు కిమ్ము''. ఆ సందేశము 
యిట్ల్టున్నది. ''ఓరి మూర్చుడా! నీవు యేదో ఒక చక్రము మరికొన్ని వస్తువులు సంపాదించి నారాయణుడవని 
ప్రకటించు కొనుటకు నీకెంత ధైర్యము. త్వరలోనే నీవు వాటిని పోగొట్టుకొనునట్టు చేసెదను. గొప్పలు 
చెప్పుకునే నీ జాడ్యమును నివారించెదను. త్వరలోనే నీవు చచ్చిపడి యుందును. నీ మృతి దేహము చుట్టును 
కాకులు, (గ్రద్దలు, కుక్కలు చేరి నిందారగించును. ఈవిధముగా నీవు వాని నుద్దరించగాలవు!'' 


కృష్ణుని సందేశము గైకొని దూత తన దేశమునకు వెళ్ళి రాజు కందజేసెను. 


కృష్ణుడు రథము తెప్పించి కరూశ దేశమునకు బయలుదేరెను. కృష్ణుడు వచ్చుచున్నాడని పౌండ్రకుడు 
విని, మూడు అక్షౌహిణుల సైన్యముతో నగరము బయటకు వచ్చెను. పొండ్రకుని స్నేహితుడు కాశీ రాజు 
_ మూడు అక్షౌహిణుల సైన్యముతో యుద్దమందు ప్రనేశించెను 


కృష్ణుడు పొండ్రకుని జూచెను. అతని వద్ద శంఖము, చక్రము, గద యుండెను. భగవంతుని వక్షముపై 
(శీవతృమనే మచ్చ యున్నట్టుగా, పౌండ్రకుని వక్షముపై గూడ మచ్చ గోచరించెను. కౌస్తుభము వంటి 
మణిని కూడ అతడు ధరించెను. అతని మెడలో వనమాల వంటి హారము, నారాయణుని మెడలో నున్నష్టు, 
యుండెను. రెండు పసుపుపచ్చని పట్టు వస్త్రములను ధరించెను. కృష్ణుడు, తన వలెనే అన్నిటిని ధరించియిున్న 
పౌండ్రకుని చూచి, ఆనందాశ్చర్యములతో నవ్వు చుండెను. నాటకములో వేషము నేయునపుడు, . యెవరి 
పాత్రను నటుడు ధరించునో అతని నేషము వేసుకుని ఆ పాత్రలో జీవించుటకు. (ప్రయత్నించి 
విఫలమైనట్టుండెను! 


యుద్దము ప్రారంభమై తీవరూపము దార్చెను. తనతో పోరుచున్న "సైన్యమును చాలవరకు స కృష్ణుడు 
నావ 


ను 
నాశనము చేసెను. తరువాత పౌం[డ్రకుని సమీపించి కృష్ణుడిట్లనెను. “సౌండడ్రకా! నా ద్రను న్న ఆయ యుధములు 


485 


“శ్రీమద్భాగవతము 


నీకు చెందినవని, అందుచే వాటిని నన్ను వదలి పెట్టమని నీ దూత చేత సందేశము పంపినావు. ఆ 
ఆయుధములను నేనిపుడు నీపై ప్రయోగించుచున్నాను. 


“నేను యెవరితోను యెప్పుడును యుద్దము చేయుట కోరను. నీవు నన్ను నా పేరు వదలుకొనమని 
యుద్దమునకు వురిగొ ల్పినావు. నీతో యుద్దము చేయమని కవ్వించినావు. నీ తెలివి తక్కువ తనముచేత, 
సీ నాశనము నీవు కోరుచున్నావు''. వాడియైన బాణములు వదలి పౌండ్రకుని తీవ్రముగా బాధీందునట్లు 
చేసెను. తీవ్రముగా గాయపడినప్పటికిని పౌండ్రకుడు యింకను పోరుచుండెను. ,చివరకు కృష్ణుడు ఉన 
చక్రముతో పౌండడ్రకుని శిరస్సు ఛేదించి శరీరము నుండి వేరుచేసెను. 


మరికొన్ని ్షణములలో కాశీరాజు కూడ నేలగూలెను. కృష్ణుని బాణము చేత తల తెగి, నగరములోనికి 
విసురుగా పడెను. అనవసరముగా జరిగిన ఈ యుద్దము అంతమయ్యెను. మిక్కిలి విచారముతో కృష్ణుడు 
ద్వారకకు తిరిగి వచ్చెను. 


కాశీరాజు కుమారుడు సుదక్షిణుడు తండ్రి అంత్యక్రియలు జరిపి, యిట్లు ప్రతిజ్ఞ జేసెను. “నా తండ్రి 
మరణమునకు పగతీర్ఫుకొందును''. అతడు తన గురువులను పిలిపించి, మహాదేవునికి ప్రతి కల్గించుటకై 
తపస్సు యెట్లు జరుపవలెనో బోధింపమని వారి సహాయము కోరెను. 


అతని తపస్సు సమాప్తి కాగా, మహాదేవుడు (ప్రత్యక్షమై అతని కోరిక విని యిట్లనెను. “నీకు అభిచారమను 
తం[త్రమును బోధించెదను. ఎవరి మరణము కోరుచున్నావో వారిని మనసు నందు చింతించి (ప్రత్యేక హోమము 
చేయవలెను". మహాదేవుడు బోధించిన ప్రకారము సుదక్షిణుడు ప్రత్యేక హోమము జరిపెను. హోమాగ్ని 
నుండి ఒక భయంకరమైన జీవి ఆనిర్భవించెను. అగ్నికి మారు రూపముగా నున్న జీవి అగ్నివలె 
ప్రకాశించుచుండెను. దాని తల వెండ్రుకలు రాగి తీగెలవలె నుండెను. నేత్రముల నుండి నిప్పులు వెలువడుచుం 
డెను. పొడవైన చేతియందు త్రిశూలము గలదు.. అది వేయు (ప్రతి అడుగుకు భూమి కంపించుచుండెను. 
అతి బిగ్గరగా అరచుచు, కొత్తగా నావిర్బవించిన జీవి ద్వారకవైపు వెళ్ళెను. 


ద్వారకాపుర వాసులు యా భయంకర జీవిని చూచి, తమ కనువైన ప్రదేశములలో దాగుకొనిరి. కృష్ణుడు 
తన గృహమందు జూరమాడుచు ఆనందించుచుండెను. ప్రజలు భయముతో రోదించుచున్న శబ్దము కృష్ణుని 
చెవులకు సోకెను. అతడు బయటకు వచ్చి ప్రజలు ఆతురతగా తన వద్దకు పరుగెత్తి వడ్చుచుండుట చూచెను. 
వారు కృష్ణుని చూచి యిట్లనిరి. “కృష్ణా! కృష్ణా! భయంకరమైన జీవి యీ నగరములో ప్రవేశించి అన్నిటినీ 
దహించి వేయుచున్నది. అది నీ సౌథధమువైసు వడివడిగా వచ్చుచున్నది. నీవు మమ్ములను ను కాపాడి రక్షింపుము", 
కృష్ణుడు తన అభయ హస్తము నెత్తి యిట్లనెను. “భయపడవద్దు. మిమ్ములను . నేను కాపాడెదను, 
జూదమాడుచున్న 'గవ్వ యింకను కృష్ణుని చేతిలో నుండెను. రెండవ చేతితో తన చ చక్రము తీసి, తన సౌధము 
వైపుగా వచ్చుచున్న విచిత్ర జీవి పైకి నినరెను. ఈ విచిత్ర జీవి మహాదేవుడు సుదక్షిణున కొసగిన కానుకయిని 
(గ్రహించెను. అది ఒక రాక్షసి, దుష్ట్రదేవ త. ఆ కు(దదేవత నణచుటకు అంతకన్న శక్తిమంతమైన ఆయుధము 
నుపయోగింపవలెను. యుగాంతమున ద్వాదశ సూర్యులకాంతితో (ప్రకాశించు చక్రము ఆ విచిత్ర జీసినీ 
సమీపించెను. చక్రము తీవ్ర తాపము భరించలేక వెనుకకు తిరిగి పలాయనము చేసెను. చక్రము దానిని వెంట 
తరిమి సుదక్షీణుడుండు నగరములో ప్రవేశించి అతడా విచిత్ర జీనిని పంపుటచేత, సుదక్షీణుని ససీసించి 
అతనిని దహించివేసెను. తరునాత అతడి నగరమును సమూలముగా దహించి చక్రము తిరిగి కృష్ణుని చేరెను. 


486 


దశమ స్కంధము - ఉత్తర భాగము 


244 బలరాముడుది ఏవిదుని వధించుట 


ఈ లోపుగా బలరాముడు మరొక సాహస కృత్యము గావించెను. ఆనర్త దేశమునకు చేరువలో నున్న 
రైవతక పర్వతముపై నున్న అరణ్యములో సంచరించుట బలరామునికి మహాట్రీతి. ఒకరోజు బలరాముడు 
తన (స్ర్రీలందరితో ఉండగా, ద్వివిదుడను పేరుగల మర్కటము నెదుర్కొనెను. ద్వివిదుడను మర్కటము 
కృష్ణుడు సంహరించిన నరకాసురునికి గొప్ప స్నేహితుడు. ద్వివిదు డతి పురాతన మర్కటము. ఇతడు 
మైందుని సోదరుడు. శ్రేతాయుగమందు మైందుడు సు(గ్రీవుని మంత్రిగా నుండెను కాలక్రమములో బహుశః 
సత్పురుషులు సైతము మార్చుచెంది దుశ్చర్యలకు పాల్పడుదురు. అట్టు కాకున్నచో (క్ర్రీరాముని సమక్షములో 
చాల కాలము జీవించిన ద్వివిదుడు యీనాడు దుశ్చింతల కేల తావిచ్చును? 


మైందుని సోదరుడు ద్వివిదుడు, తన ప్రియ స్నేహితుడైన నరకుని సంహరించిన కృష్ణునిపై పగతీర్చుకొనద 
అచెను. అతడు ఒక పద్దతిలో పల్లెలను పట్టణములను, గోకులములను వరుసగా నాశనము చేయుటకు 
దృఢముగా నిశ్చయించుకొనెను అతడు చిన్నచిన్న గుట్టలను పెకలించి వాటి నాయుధములుగా జేసుకుని 
పల్లెలను నాశనము గావించుచుండెను. కృష్ణునిపై ప్రధానముగా ద్వేషము కలిగియుండుటచేత, వీలయినంతవ 
రకు ఆనర్త దేశమును నాశనము చేయుట అతని ధ్యేయము. అతనికి పదివేల యేనుగుల బలము కలదు 
ఒకసారి ద్వివిదుడు సముద్రములో దిగి తన బాహువులతో మధింపసాగెను దాని ఫలితముగా సముద్ర 
జలముప్పొంగి దగ్గరలో నున్న దేశమును పూర్తిగా ముంచినేసెను ఈ దుష్ట మర్కటము బుషుల 
ఆ(శ్రమములలోని ఫలవృక్షములను విరిచి ధ్వంసము చేయుచుండెను బుషులు మిక్కిలి శ్రద్దతో నిర్వహించు 
పవిత్రమైన హోమాగ్నిని ఆర్చివేయుచుండెను. పురుగులను మట్టి గూడులో బంధించు కీటకములవలె 


ద్వివిదుడు స్త్రీపురుషులను అపహరించి పర్వతమందలి గుహలలో దాచివేసి గుహ ముఖద్వారము మూసివేయు 
చుండెను 


ఒకసారి బలరాముడు రైవతక పర్వతముపై నున్న అరణ్యములో తన (స్త్రీలతో విహరించుచుండగా, అక్కడ 
నుండి వచ్చు మధుర సంగీతము విని ద్వివిదుడు ఆ అరణ్యమునకు వెళ్ళెను. అక్కడ అనేక మంది (స్త్రీలు 
ఒక అందమైన పురుషునితో నుండుట జూచెను బలరాముని మెడలో కమలములతో కట్టిన దండ కలదు 
అతని నేత్రములు మత్తుగా నున్నట్టుండెను. అతడు (స్త్రీలందరితో కలసి పాడుచుండెను 


ద్వివిదుడు ఒక చెట్టు చివరికెక్కి కోతిచేష్టలు--- చెట్టుకొమ్మల నూపుట, (స్త్రీలవైపు చూచి పళ్లు యికిలించి 
కిచకిచమని శబ్దము చేయుట  గావించుచుండెను విచిత్రముగా అతి పెద్దగా ఆ మర్కటము చేయు 
కోతి చేష్టలు జూచి (స్త్రీలు నవ్వుచుండిరి వారు ఆ విధముగా నవ్వుట ద్వివిదుడు సహించలేకపోయెను 
బలరాముడు అక్కడ ఉన్న విషయము విస్మరించి, ద్వివిదుడు (స్త్రీలను వెక్కిరించి వేధించుచుండెను 
బలరాముడు కోపావిష్టుడై ఒక రాయి తీసుకుని మర్కటము పైకి విసరెను అతడు ఆ రాయిని తప్పించుకుని, 
బలరామునికి (పీతికరమైన వారుణియున్న పాత్రను లాగుకొనెను. ద్వివిదుడు పాత్రను పగులగొక్టైను. అదే 
సమయములో (స్త్రీల వస్త్రములు లాగుకొని, వాటిని చింపి (స్త్రీల నగౌరవపరచుట మొదలుపెక్టెను 


487 


శ్రీమద్భాగవతము 


పాత్రను పగులగొట్టుటకు ముందు అందులో చాల భాగము ద్వివిదుడు త్రాగెను. ఈ చర్య మరింత 
అభ్యంతరకరముగా బలరామునికి తోచెను ఈ మర్కటము ప్రవర్తన సాధారణ మర్కటముల తీరుకు 
భిన్నముగా నుండుటచే బలరాముని ఆ(గ్రహము అవధులు దాహెను. అతడు తన ఆయుధము నాగలిని 
తీసుకొనెను. ఇంతలో ద్వివిదుడు చెట్టుకొమ్మ విరిచి దానితో బలరాముని తలపై గొట్టును అందుకు (ప్రతీకార 
చర్యగా నాగలి క(ర్రుతోను, సునందమను ముసలముతోను మర్కటమును గాయపరచెను. రక్తము ధారగా 
కారుచున్నప్పుటికిని ద్వివిదుడు లక్ష్య పెట్టకుండెను. వృక్షముల నొకదాని తర్వాత నొకటి పెకలించి వాటిని 
బలరామునివైపు విసరుచుండెను. వానినన్నిటిని బలరాముడు విరిచివేసెను. తర్వాత ద్వివిదుడు బలరామునిపై 
రాళ్ళ వర్షము కురిపించెను బలరామునికి వర్షపు బిందువులు పడినట్టుండెను ద్వివిదుడు బలరామునికి దగ్గరగా 
వచ్చి బలమైన పిడికిలితో బలరాముని గుండెపై కట్టను తన ఆయుధము (క్రిందపడవేసి బలరాముడు ద్వివిదుని 
గడ్డముపై బలముగా కొట్టను. ఆ ఒక్క దెబ్బకు ద్వివిదుడు (క్రిందపడెను. అతడిని నోటి నుండి రక్తము 
నదివలె (ప్రవహించెను ఆనర్త దేశమునకు అమితముగా నష్టము కలిగించుచున్న ద్వివిదుడను భయంకర 
మర్కటము జీవితము అంతమయ్యెను 


245 దుర్యోధనుని పుత్రిక లక్షణ 


హస్తినాపురములో స్వయంవరము జరిగెను. దుర్యోధనుని కుమార్తె లక్షణ రాకుమారి కృష్ణుని కుమారుడు 
సాంబుడు, జాంబవతితో స్వయంవరమునకు వెళ్ళి బలవంతముగా రాకుమార్తెను యెత్తుకుపోయెను. కౌరవుల 
కిది సమ్మతము కాకుండెను వారిట్లనిరి “ఈ యువకుడు మనకంళు అన్ని విధముల అల్పుడు. రాకుమారి 
నతడు పెండ్డాడకుండ చూడవలెను అతని ప్రవర్తన మంచిదికాదు. పద్దతి ప్రకారము ఆమెను పెండ్డాడగలనని 
అడుగక, బలవంతముగా అతని అభిప్రాయమును మన లక్షణపై రుదడెను అతనిని పట్టి బంధించుదము. 
యాదవులేమి చేయగలరు? ఇంతకును వారు మనకు సామంతులు; వారు మనల నేమియు చేయలేరు. వారి 
కుమారుడు మన చెరలో నున్నాడని తెలుసుకుని, మన శక్తి సామర్ధ్యము లెంతటివో (గ్రహించగలరు. 
ప్రాణాయామము చేసిన మానవుని ఇంద్రియములు అదుపులో నున్నట్లు, వారి అహంకారము అణగారును. 


కర్ణ , భూరిశ్రవశ్శల, దుర్యోధనులు నాయకత్వము వహించిరి భీష్ముని వంటి పెద్దలు వారికెట్టి 
అభ్యంతరము చెప్పలేదు. 


కౌరవులు తన్ను వెంబడించి వచ్చుచుండుట సాంబుడు చూచెను. అతడు యేకాకిగా కౌరవులతో 
పోరాడెను అతని రైర్యసాహసములను వారు యెదుర్కొనలేకపోయిరి. అతడు వారితో చాలసేపు యుద్దము 


చేసెను కౌరవులు అతడినేమియు చేయలేకపోయిరి. చివరకు కౌరవులు అతనిని చుట్టుముట్టి అతనిని ఓడించి 
బంధించరి 


ఎప్పటీవలె, నారదుడు, యీ వార్తను --- సాంబుని కౌరవులు ఓడించి బంధించినారని — బలరామకృష్లు 
లకు చెప్పెను యాదవులు హస్తినను ముట్టడించి కౌరవులకు గుణపారము చెప్పవలెనని, యుద్దమునకు 
సన్నద్దులగుచుండిరి. బలరాముడు యెప్పుడును శాంతి ప్రియుడు. అతడు యుద్దము నివారింప ప్రయత్నించెను. 


488 


దశమ స్కంధము - ఉత్తర భాగము 
బలరాముడు ఆ(గ్షహావిష్టులైన తన బంధుమిత్రులను శాంతింపజేసి, కొందరు పెద్దలతో, బ్రాహ్మణులతో కలసి 
రథములలో హస్తినాపురమునకు బయలుదేరెను. చుట్టును (గ్రహములతో కూడియున . సూర్వునివలె, 
హస్తినాపురము వెలుపల బలరాముడు నిలుచుండెను. నగరపు పొలిమేరలలోని తోటలో రథములు నిలిపెను. 


._ బలరాముడు, ధృతరాష్ట్రుని వద్దకు దూతగా. ఉద్దవుని పంపి, భీష్మ ద్రోణులను, 'యితర పెద్దలను 
కలుసుకొనెదనని ప్రకటించమని చెప్పెను. ఉద్దవుడు బలరాముని సందేశము తీసుకుని ధృతరాష్ట్రుని కొలువుకు 
వెళ్ళెను. ధృతర్వాష్ట్రునివద్ద భీష్ముడు, (ద్రోణుడు, కృపాచార్యుడు, ఉండిరి: దుర్యోధనుడు, నిత్యము అతనివెంట 
నుండు .కర్లుడ్కు శకుని గూడ ..అక్కడ నుండిరి...వారు ఉద్దవుని సందేశము న్వీకరించి, బలరాముని 
ఆహ్వానించుటకు కట్నములతో కానుకలతో నగరము బయటకు విచ్చేసిరి. గౌరవనీయులైన అతిథి వచి నపుడు 
కట్నములతో కానుకలతో ఆహ్వానించుట ఒక నియమముగా నుండెడిది. 


వారు బలరాముని కలుసుకొని తగిన గౌరవమర్యాదలు సలిపిరి. పరస్పరము యోగక్షేమము లొకరినొకరు 
అడిగి తెలుసుకొనిరి. 


కుశల _ప్రశ్నలయిన పిమ్మట బలరాముడిట్లనెను. “నా తాత ఉ(గ్రసేన మహారాజు పంపిన సందేశమును 
మీరు జాగ్రత్తగా వినగోరెదను. 'మా యాదవ కుమారుడైన సాంబుని అధర్మయుద్దములో పట్టుకుని బంధించిన 
విషయము మాకు. తెలిసినది. ఇన్ని సంవత్సరములుగా మన కుటుంబముల మధ్య నున్న స్నేహబంధము 
కన్ని దురభిప్రాయముల చేత చెడకూడదని మా అభిమతము: మన బంధుమి(త్రుల మధ్య మైత్రి యుండవలెను. 


అందుచేత. ఆలస్యము చేయక, అవమానకరమైన బంధమునుండి సాంబుని విడుదలచేసి అతనిని మాకు 
అప్పగించవలెను' "', 


.అతి. సరళము, మృదువైన పదములతో బలరాము డందించిన యీ సందేశము కౌరవ కుమారులు 
స్వీకరించుట. కిచ్చగింపరైరి. వారు నవ్వి యిట్లనిరి.. “మీరు చాల ' గొప్పవారమని భావించెదరు. మీ 
కుటుంబములోని కుంతి మా..పినతం(డ్రి. పాండురాజును వివాహమాడిన కారణముగా మాకు బంధువులని 
చెప్పుకొనుచున్నారు. లేకున్నచో మాతో మీకు బంధుత్వమెట్టు కలుగును? గొప్ప కౌరవ కుటుంబముతో 
బంధుత్వమా? నిజముగా మాకు చెందినటువంటి రాజ్యమును మీరు పరిపాలించుట కంగీకరించినాము. ఇది 
మా బౌదార్యమునకు చిహ్నము. మరియు, మీరు మాతో సమానులుగా వర్తించుచుండుట చూచి పట్టించుకొనక 
యూరకున్నాము... ఇదివరకే, రాజరికమునకు చిహ్నములైన సింహాసనము, తెల్లని ఛత్రమును వినియోగించు 
టకు అభ్యంతరము తెలుపవలసినది. వీనిని చూచి చూడనట్లు ఊరకుండుటచే మీకు తల బిరుసు యెక్కువైై, 
మీరు చెప్పినట్టు మేము ఆడగలమను అభిప్రాయము మీకున్నట్లు స్పష్టమగుచున్నది. మేము బందీగా 
తీసుకున్నవానిని తిరిగి మీకు అప్పగించగలమని ఆశించుటకెంత ధైర్యము?'' 


బలరాముని నుండి యెటువంటి సమాధానముకొరకు వేచియుండక కౌరవులు నగరమువైపు తిరిగిరి. 
కౌరవుల (ప్రవర్తన బలరాముని కాశ్చర్యము కలిగించి నిశ్చేష్టుని జేసెను. ?.క క్షణము యేమి మాట్టాడవలెనో 
భలరామునికి తెలియకుండెను. బలరాముడు తనతో వచ్చిన అనుయాయులతో నిట్లనెను. “నేను పొరపాటు 
చేసితిని. యాదవులందరును కౌరవులతో యుద్దము చేయుటకు ఆత్రముతో నుండిరి. తన కుమారుని బందీగా 
తీసుకొనుటచే కృష్ణుడు ఉగ్రుడై యాదవులతో కలసి కౌరవులతో యుద్దమునకు సన్నద్దుడయ్యెను. సైన్యమును 
సమకూర్చుచుండిరి. నేనే వారిని నిలిపి, బంధువులతో యుద్దము తగదని దానిని నివారింపవలెనని చెప్పితిని. 


489 


శ్రీమద్భాగవతము 
కాని యిప్పుడు నాకనిపించుచున్నది కృష్ణుడు తదితరులు చేయదలచినది సరిగానున్నది నేనే తప్పుగా 
నూహించితిని. బాగుగా కొవ్వెక్కిన జంతువులను కొట్టి శిశ్లీంపవలయును. అహంకార పూరితులు నరళమైన 
మాటలు అర్హము చేసుకొనలేరు అటువంటి వారితో సరసమైన పద్దతిలో సమస్యలను పరిష్కరించజాలము 


“కౌరవులకు (గ్రహణశక్తి తక్కువ, మరియు గర్వముతో బళలిసియున్నారు వారు యుడ్లమును కోరుచు 
న్నట్టు స్పష్టముగా తెలియుచున్నది. లేకున్న నాతో ధైర్యముగా యీ విధముగా హాట్లాడగలుగుదురా! 
" అధికారము ధనగర్వము మాత్రమే మానవుల వివేక శక్తిని గోల్ఫోవునట్ల్టు చేయును. నేను వారికి గుణపాఠము 
చెప్పెదను ఈ లోకములో కౌరవులు లేకుండ జేసెదను''. బలరాముడు తన ఆయుధమైన నాగలిని తీసుకువి 
యిట్లనెను “'ఈ హస్తినాపురమును నాశనము చేసి యమునా నదిలో మునుగునట్టు చేసెదను? 


బలరాముడు తన నాగలితో భూమిని బలముగా కొట్టి హస్తినాపురము యమునానదివైపు జరుగునట్టు 
చేసెను. 


హస్తినాపురములోని (ప్రజలకు భూమి కంపించినట్టయ్యెను. ఒక క్షణము తర్వాత కంపము తీ(వ్రమై, భూమి 
దద్దరిల్లుచుండెను నెమ్మదిగా హస్తినాపురము యమునా నరిలోవికి చొచ్చుకొని పోవుచుండెను. (ప్రజలు 
భయముతో యిండ్లలోనుండి బయటకు వచ్చిరి. జరుగుచున్న బీభతృము కౌరవులు చూచిరి. సమయము 
మించిపోయినదని వారు (గ్రహించిరి ఏ విధముగానైనను బలరాముని శాంతింప జేయవలెనని భావించిరి వారు 
తొందరగా సాంబుని బంధించిన కారాగృహమునకు వెళ్ళి, అతనిని రాకుమార్తె లక్షణను రథములో కూర్చుండ 


బెట్టి బలరాముడున్న (ప్రదేశమునకు త్వరగా చేరుకొనిరి హస్తినాపురము నిదానముగా మెల్లగా యమున 
వైపు కదలుచుండెను. 


ప్రజలు తమ రాజు వెంట వెళ్ళి, బలరామునితో నిట్టునిరి. '“అమాయక (ప్రజలు నాశనము కాకుండునట్టు 
చూడుము. నీకు అపచారము గావించిన మమ్ము క్షమించమని వేడుకొనుచునా ఇము అహంభావముతో 


గుడ్డివారమై, నీ శక్తిగానక నిన్ను అవమానపరచితిమి. మమ్ము దయతో కరుణింపుము మమ్ము రక్షింపుము, 
క్షమించుము?! 


బలరాముడు ముక్కోపిగా (ప్రసిద్దికెక్కెను ఎంత త్వరగా అతడు కోధావిష్టుడగునో అంత త్వరగా అతడు 
శాంతించును. వారి తప్పిదము వారు (గ్రహించి తెలుసుకున్నందుకు బలరాముడు సంత్ఫప్పుడై భూమి నుండీ 
నాగలిని పైకి తీసి యిట్లనెను “మీరు భయపడవలదు. మీ నగరమునకు యెట్టి కీడును యికముందు 


తల పెట్టను'' 


అశ్రువులు నిండిన కనులతో దుర్యోధనుడు బలరాముని పాదములపై బడెను సత్రాజిత్తు నిహతుడై అతనిని 
సంహరించిన శతధన్వుని వెంటాడుచున్నపుడు, బలరాముడు మిధిలలో నుండెను ఆ సమయములో 
దుర్యోధనుడు కూడ మిథిలలో నుండెను దుర్యోధనుడు బలరామునితో చాల కాలము మిథిలలో గడపెను, 
దుర్యోధనుడు బలరామునికి శిష్యుడై గదతో యుద్దము చేయు కౌశలము నేర్చుకొనెను శిష్యుడైన దుర్యోధ 
నుడు తన యెడల యీ విధముగా (ప్రవర్తించినందుకు బలరాముని కాగ్రహము కలిగెను కాని యిప్పుడు 


దుర్యోధనుడు పశ్చాత్తప్తుడై, విలువగల మణులు, పట్టుపీతాంబరములు, గజతురగములు సాంబునికి కానుకగా 
నిచ్చి బలరాముని శాంతింపజే సెను 


490 


దశమ స్కంధము - ఉత్తర భాగము 


ఆ విధముగా గౌరవమొందిన తర్వాత, బలరాముడు యువదంపతులను తోడ్కొని ద్వారకకు బయలుదే 
రెను. 


సోదరుడు కృష్ణునికి, తదితరులకు హస్తినలో జరిగిన విషయములు, తనకు ఆగ్రహము కలిగి తరువాత 
అది ఉపశమించిన తీరు వివరించెను 


ఇప్పటికిని హస్తినాపురము దక్షిణ దిశయందు యమునా నదివైపు ఒరిగియుండుట బలరాముని ఆగ్రహము 
నకు చిహ్నముగా భావింతురు 


246 కృష్ణునికి విన్నపములు 


ఒకసారి కృష్ణుడు 'సుధర్మ'యను సభామందిరములో సోదరుడు బలరామునితో తదితరులతో కూర్చుని 
యున్నపుడు ఒక అపరిచిత వ్యక్తి కృష్ణుని చూచుటకు వచ్చెను. అతనిని లోపలకు రావలసినదని కృష్ణుడు 
పిలువనంపెను ఆ వ్యక్తి లోపల ప్రవేశించి, సభలో నున్నవారందరికి నమస్కరించెను. అతడు రెండు చేతులు 
శిరస్సుపై నుంచి కొంతసేపు నిలుచుండెను. తరువాత అతడు కృష్ణుని పాదములపైబడి యిట్లనెను. 
“'“జరాసంధుని ముఖ్యపట్టుణమైన గిరివ్రజము నుండి వచ్చినాను”. 


శ్రోతలలో సంపూర్ణ నిశ్శబ్దము ఆవరించెను పురాతన శత్రువు పేరు వినుసరికి అందరును ఒక్కసారిగా 
సావధానులైరి. ఒక్కసారిగా ఆవరించిన నిశ్శబ్దమునకు కారణమేమై యుండునా యని పరిశీలనముగా 


చూచుచుండెను అందరును కృష్ణునివైపు చూచుచుండగా, కృష్ణుడిట్టనెను. ''మా శ(త్రువు జరాసంధుడు 
పంపిన సందేశమేమి?'' 


ఆ అపరిచిత వ్యక్తి తల అడ్డముగా ఊపి యిట్లనెను ''జరాసంధుని వద్ద నుండి కాదు. మొదట నేను 
సృష్టముగా వివరించనందుకు చింతించుచున్నాను. అతడు పర్వతమందున్న కోటలో బంధించిన అనేక రాజుల 
(ప్రతినిధిగా నేను యిక్కడకు వచ్చితిని. జరాసంధుడు మహాదేవుని భక్తుడని నీకు తెలిసిన విషయమే. చెరనున్న 
రాజుల శిరస్సులతో కట్టిన రుండమాల అను హారమును మహాదేవునికి సమర్పించెదనని జరాసంధుడు 
ప్రతిజ్ఞపూనెను. ఇట్టి సంకల్పముతో జరాసంధుడు పెక్కుమంది రాజులను ఓడించెను నూరు సంఖ్య 
దాటకుండుటచేత ఆ రాజులు యింకను సజీవులై యున్నారు. చెరనున్న రాజులు నా ద్వారా నీ కొక సందేశము 
పంపినారు వారి సందేశ మీవిధముగా నున్నది. 'కృష్ణా! నీ శక్తి అసమానమైనదనియు, ఆపదలో నున్న వారిని 
తప్పక రక్షించెదవనియు విని యున్నాము. మేము పూర్తిగా నీ శరణుజొచ్చుచున్నాము నీవు తప్ప మమ్ము 
రక్షీంచువారెవరును లేరు 


“* “జీవితము పై వ్యామోహముతో సత్కార్యములు చేయుట మరచిన వారు, దుష్టకార్యములనే చేయువారు, 
భగవంతుని సందర్శించక పుణ్యము సంపాదించనివారు, యెక్కువకాలము జీనించరనియు మరుచటి జన్మలో 
కూడ భగవదను(గహము పొందజాలరనియు చెప్పుదురు 


491 


శ్రీమద్భాగవతము 

** “మేము జీవించవలెనను ఆశను చాల కాలము (క్రిందనే వదలుకున్నాము. నిన్ను, నీ వైభవమునే మేము 
చింతించుచున్నాము. నిన్ను నిత్యము ధ్యానించుటచేత భౌతిక వాంఛలపై నాశలేదు. కాల స్వరూపుడవైన 
నీకు మా నమస్కారము. ఈ భూమిపై మరల ధర్మము నుద్దరించి దుష్టత్వము నాశనము చేయుటకై నీవు 
యీ మానవ రూపము ధరించినావని చెప్పుచుందురు. అటువంటపుడు, సాధారణ మానవుడైన జరాసంధుడు, 
మావంటి వారి ననేకులను నిర్బంధించి బాధించుట యెట్లు సాధ్యమయ్యెను? నారాయణుడు, ఆదిశేషుడు 
మానవాకారములతో యీ భూమిపై సంచరించుచుండగా, దుఃఖము, బాధ విచారము తాండవించుట మిక్కిలి 
విచారకరము. (ప్రభూ! ఇటువంటిది జరుగనేకూడదు. 


“+ 'మహారాజులకు జన్మతో సంక్రమించు అనేక భౌతిక సుఖములు మాకుగొప్ప స్వప్నములవలె కన్పించి 
అదృశ్యమయ్యెను. ఇది తాత్కాలికమని తెలుసుకుని (గ్రహించినప్పటికిని, నీ మాయా (ప్రభావముచేత మేము 

:ఖించుచున్నాము. జరాసంధుని కారణముగా బలవంతముగా వదలి పెట్టిన ప్రజలగురించి, మా పిల్లల గురించి 
ఆందోళన చెందుచున్నాము. సామాన్య పరిస్థితులలో, వీని నన్నిటిని మరచిపోయి, అన్ని బంధములు 
తెంచుకుని, ప్రశాంతత పొందుటకు నీ పాదపద్మములనే చింతించుచుండవలసినది. కాని మేము అట్లు చేయలేక 
పోవుచున్నాము. మాకీ అగచాట్టు కలిగినందుకు దుఃఖముతో బాధపడుచున్నాము. నీవే మాకు సహాయము 
చేయవలెను. పదివేల యేనుగుల బలము కలిగిన జరాసంధుడు పశువుల మందను బంధించినట్లుగా మమ్ము 
బంధించెను. ఈ బంధము, కర్మబంధమువలెనే, బాధాకరముగా నున్నది. ప్రభూ! యీ బాధ నుండి మాకు 
విముక్తి కలిగింపుము' '*.. 


అపరిచిత వ్యక్తియిట్టునెను. ''చెరనున్న రాజులు రహస్యముగా నాచేత నీకీ సందేశము పంపిరి. నీ సహాయము 
కొరకు వారు ఆశతో యెదురు చూచుచున్నారు. నీవు వారికి విముక్తి కలిగించవలెను''. 


' ఆ వ్యక్తి తన విన్నపము పూర్తి గావించు. తరుణములో నారదమహర్షి బంగారమువలె (ప్రకాశించుచు, 
అచ్చటకు వచ్చెను. అందరును ఒక్కసారిగా లేచి నిలబడి, బ్రహ్మపుత్రుడైన నారదుని ఆహ్వానించి గౌరవించిరి. 
నారదుడు ఉన్నతాసనముపై కూర్చున్న పిదప, కృష్ణుడిట్టనెను. ''మునీంద్రా! లోకసంచారులైన మీరు 
లోకములో జరుగుచున్న విషయములను తెలుపగలరని యెపృటివలె ఆతురతతో యెదురు చూచుచున్నాము! 
మీకు తెలియని విషయమేదియు నుండదు. కాబట్టి మీరు యిచ్చటకు వచ్చిన కారణము, నేను చేయదగు 
తక్షణ కర్తవ్యము వివరించి చెప్పుడు". ఇట్టు పలికి కృష్ణుడు చిలిపిగా చిరునవ్వు నవ్వగా నారదుడు చిరునవ్వుతో 
బదులిచ్చెను. 


నారదుడిట్టునెను. ''కృష్థా! నీవు యింకెవరితోనైనను యీ విధముగా మాట్లాడి యున్నచో ఉచితముగా 
'నుండెడిది. కాని నాతో యిట్లు మాట్లాడుట తగదు, ఎందుకనగా నీవెవరో నాకు తెలుసును. నీవు శుద్ద 
సత్యస్వరూపుడవు. నీ మాయను బాగుగా తెలిసిన వాడనగుటచేత నీ మాటలకు మోసపోను. లోకములో 
యేమి జరుగుచున్నదో యేమియు తెలియనట్లుగా నీవు నటించుట చిత్రముగా నున్నది, 


'“అయినను, నీ సంతృప్తి కొరకు నీ వడిగిన వానికి బదులిచ్చునట్లు నేను నటించెదను. చెప్పుకో దగిన 
వేవియును జరుగటలేదు. కాకున్న, నీ మేనబావ యుధిష్టిరుని మదిలో ఒక విషయము మెదలుచున్నది. 
అతడు రాజసూయ యాగము చేయవలెనని కోరుచున్నాడు. యాగానంతరము నిన్ను గౌరవించి సన్మానించ 
వలెనని తలంచుచున్నాడు. నీవు యీ గౌరవము నందుకొనుటకు అంగీకరించవలెనని నేను కోరుచున్నాను. 


492 


దశమ స్కంధము - ఉత్తర భాగము 


““యుధిష్టిరుడు రాజసూయ యాగము చేయునపుడు గొప్ప సభామందిరము పరమోత్కృష్టులైన పురుషు 
లతో విలసిల్లును 


“పూర్వ జన్మలో చేసిన పాపకర్మల ఫలితముగా మానవులకు నీచ జన్మము సంభవించునని చెప్పుదురు 
అటువంటి నీచ జన్ములకుసైతము ఒక్కసారి నీ దర్శనము పొందు అవకాశము కలిగిన వెంటనే వారి పాపములు 
పరిహారమై పరిశుద్దులగుదురని వినియున్నాను నీ కధలు వినుట, నిన్ను స్తుతించి గానముచేయుట, నిన్ను 
ధ్యానించుట మోక్షము చేరుటకు మార్గములు ఇక నీ మూర్తిని దర్శించి మానవులు అతి సులభముగా మోక్షము 
పొందగలరని వేరే చెప్పవలసిన పనిలేదు నీవు సభా గృహములో ప్రవేశించగనే, అది నీ పాదముల నుండి 
ప్రవహించు గంగానదివలె పరిశుద్దముగ నుండును. స్వర్గము నందు మందాకినియని, పాతాళమునందు భోగవతి 
యని గంగానది పేరొందినది నీవు వచ్చి నీ ఉనికిచేత రాజసూయ యాగమునకు దివ్యత్వము కలిగింపుము'' 


భగవంతుని వైభవము పలుకుచున్నపుడు నారదుని కనులలో కన్నీరు ఉబికెను 


కృష్ణుడు చుట్టును పరికించి చూచెను తన బంధువులు ఎప్పుడో జరుపబోయే 
వెళ్ళి అనుమానాస్పదమైన ఆనందోత్సాహము పొందుటకన్న, (ప్రస్తుతము సహాయము నర్జించుచున్న రాజుల 
కోరికను మన్నించి, జరాసంధునితో యుద్దము చేయుట నభిలషించుచున్నట్లు కృష్ణుడు (గ్రహించెను. కృష్ణుడు 
తన విశాల దృక్కులను ఉద్దవునిపై (ప్రసరింపజేసి యిట్లనెను '“ఉద్దవా! మం[త్రులందరిలో నీవు మిక్కిలి 
వివేకవంతుడవు నీవు యెప్పుడును మా క్షేమమును కోరుచుందువు. సమస్యలను నిశితముగా పరిశీలించి 
యేది సాధ్యమో యేది అసాధ్యమో చెప్పగల సమర్షత నీకు గలదు (ప్రస్తుతి పరిస్టితులలో, అన్ని విషయములు 
కూలంకషముగా యోచించి యేమి చేయవలెనో దయచేసి చెప్పుము”! 


సర్వజ్ఞుడైన కృష్ణుడు తనకేమియు తెలియనట్టుగా నటించి, ఒక శ్లిషస్టమస్యను ముందుపెట్టి, (ప్రస్తుత 
పరిస్తితులలో యేది చేయుట ఉచితమో హితవు చెప్పవలసినదని కోరగా, ఉద్దవుడు లేచి నిలుచుండి 
మాట్టాడెను గిరివ్రజమునుండి వచ్చిన అపరిచిత వ్యక్తి పలుకులు, నారదుడాడిన మాటలు అక్కడ చేరిన 
వివిధ ప్రజలను వివిధ విధములుగా (ప్రభావితము జే సెనని ఉద్దవుడు (గ్రహించి తెలుసుకొనెను. రాకుమారులు, 
మరికొందరు యాదవులు జరాసంధునితో యుద్దము చేయగోరుచున్నారనియు, కృష్ణుడు మాత్రము ఇం(ద్రప్ర 
స్టము వెళ్ళి యుధిష్టీరుని కలుసుకొన గోరుచున్నాడనియు ఉద్దవుడు భావించెను కొద్ది కణములు ఆలోచించిన 
తర్వాత ఉద్దవుడిట్టనెను ''కృష్ణా! రెండు కార్యములు కూడ ముఖ్యమనియు, రెండునూ కూడ అత్యవసరముగ 
పరిష్కరించవలసినవిగాను నాకు తోచుచున్నది నీ మేనబావ యుధిష్టిరునకు తాను తలపెట్టిన మహోత్మృష్ట 
కార్యమునకు నీ సహాయము అత్యవసరము జరాసంధుని చెరనున్న రాజులను సాధ్యమైనంత వేగముగా 


విడిపించవలసి యున్నది ఎంత తొందరగా విడిపించగలిగిన అంత మంచిది (ప్రతి ఒకరోజు ఆలస్యమును 
వారికి దుర్చరమే. 


నేను విన్నది సరియైనచో, లోకములో అందరు రాజులను జయించిన రాజు మాత్రమే రాజసూయము 
చేయదగును. జరాసంధుని జయించువరకు యుధిక్టిరుడు రాజసూయము చేయిజాలడు నీవు రాజసూయము 
నకు వెళ్లుట ద్వారా యీ రెండు కార్యములును నెరవేరును యుధిసిరునికి నీ సహాయ మత్యవసరము, 
నీవు సహాయపడుచున్నందుకు అతడు మిక్కిలి సంతోషించును. మరియు నీ సహాయము నర్జించిన రాజులను 
విడిపించుట కూడ తొందరలో జరుగును చెరనున్న రాజులను విడిపించుటలో నీవు సహాయము చేసిన 


493 


శ్రీమద్భాగవతము 
కీర్తి దక్కును. 


“జరాసంధుని హతమార్చుటకు నేను కూడ ఒక మార్గము యోచించుచున్నాను. అతనికి పదివేల 
యేనుగుల బలము కలదని మనము వినియున్నాము. ద్వంద్వయుద్దము చేయుట ద్వారా మాత్రమే అతనిని 
సంహరించుట సాధ్యమగును. అతనితో సరిసమానమైన శక్తిగలవాడు మాత (మే ద్వంద్వయుద్దము చేయగలడు. 
యుధిష్టిరుని సోదరుడు భీముడు మంచి బలవంతుడుగా ఖ్యాతిగాంచినాడు. భీముడు జరాసంధుని ద్వంద్వయు 


ద్దమునకు ఆహ్వానించినచో, క్షత్రియడగుటచేత జరాసంధుడు నిరాకరించలేక భీమునితో పోరగలడు. భీముడు 
తప్పక విజయము సాధించగలడు. 


“నీవు; నా అభిప్రాయము నడుగుటచేత, సమస్యను బాగుగా ఆలోచించిన మీదట ముందు సూచించిన 
పరిష్మా రమార్గము ఆచరింపదగినదని నాకు తోచుచున్నది''. 


అతిక్లిష్టమైన సమన్యను కూలంకషముగా పరిశీలించి తగిన పరిమ్కోరమును సూచించినందుకు అందరును 
ఉద్దవుని అభినందించిరి. ' 


నారదుడు, యితర పెద్దలు, జరాసంధునితో యుద్దమున కువ్విళ్లూరుచున్న యువకులు _ఉద్దవుని 
పరిష్కారము విజ్ఞతతో కూడినదని భావించి అంగీకరించిరి. తన అభిప్రాయమునే ఉద్దవుడు వెలిబుచి నందుకు 
కృష్ణుడు సంతోషించెను. గిరివ్రజము నుండి వచ్చిన అపరిచిత వ్యక్తితో కృష్ణుడిట్లనెను. ''చెరనున్న రాజుల 
కష్టములను మనసులోనుంచుకుని, 'అతి త్వరలోనే వారిని కారాగార బంధమునుండి విడిపించగలమని 
తెలుపుము... కొ ద్ర కాలము ఓర్పు వహించమని ) చెప్పుము. త $రలోనే వారికి సుఖసంతోషములు కలుగగలవు. 


ఆ వ్యక్తి అందరికి నమస్కరించి, గిరివ్రజమునకు వెళ్ళి చెరనున్న రాజులతో, త్వరలోనే సహాయము 
లభించనున దనియు కష్టములు అంతము కాగలననియు మనవి చేసెను. 


ద్వారకా ప్రయాణము ఫలవంతమగుటచే నారదుడు నారాయణుని స్తుతించి గానము చేయుచు వెళ్ళెను. 
మనోనేత్రము' ద్వారా నారదుడు, రాజసూయమును, దాని సమాప్తిని, శిశుపాలుని మరణమును చూచెను. 
ఇంద్రప్రస్తమునకు వెళ్ళుటకు కృష్ణుడు సన్నాహములు మొదలుపెట్టను దారుకుని రథము సిద్దము చేయమని 
ఆదేశించగా, వెంటనే దా రము వద్ద రథమును: తెచ్చి నిలిపె 


కృష్ణుడు అనేక దేశములను -- ఆనర్త సౌవీర, మరు,  కురుక్షేత్రములను — దాకును. నదులు, 
పర్వతములు, పట్టణములు, పల్లెలు, గోకులములు, పచ్చని పంట భూములు దాటి వెళ్ళెను. తరువాత 
పవిత్రమైన దృషద్వతీ, సరస్వతీ నదులను దామెను. పాంచాల. దేశము చేరిన పిదప ప మత్స్యదేశము, అటుతర్వాత 
ప్రఖ్యాతి గాంచిన ఇం(ద్రప్రస్తపురము చేరెను. 


కృష్ణుడు నగరపు పొలిమేరలు సమీపించకమునుపే యుధిష్థిరునకు కృష్ణుడు వచ్చి. చేరెనని తెలియజేసిరి. 
తన సోదరులు, బ్రాహ్మణులు, . స్నేహితులు. వెంటరాగా పాండవా[గ్రజూడు నగరద్వారము వద్దకు వెళ్ళెను. 
దుందుభులు (మోగెను. మధుర సంగీతము చెవుల కింపును చేకూర్చుచుండెను. యుధిఫ్టిరుని చేయి అందుకుని 
రథము నుండి కృష్ణుడు దిగెను. యుధిష్టిరుడు. పాతమి(త్రుని తిరిగి కలుసుకొనినట్టుగా పదేపదే కృష్ణుని 
కౌగిలించుకొనెను. పాండవసోదరుల కనులు ఆనందబాప్పములతో నిండెను. కృష్ణునికి కూడ కనులయందు 


494 


దశమ స్కంధము - ఉత్తర భాగము 
ఆనందబాష్పము లూరెను. పాండుపుత్రులుగా పొందవలసిన అదృష్టమునకు నోచుకొనని ఆ సోదరుల యెడ 
కృష్ణునికి విశేషమైన ఆప్యాయత కలదు. వారికి సంభవించిన అనేక కష్టములు గట్టెక్కిదాటగలుగుట వారి 


అదృష్టమని చెప్పవచ్చును. ఇప్పుడు, చివరకు వారు స్థిరపడి, వారి భద్రతకు యెట్టి భంగము కలుగబో 
దనునట్లుగా గోచరించుచుండెను. 


యుధిష్టిరుడు రాజసూయము చేయవలెనను దృఢసంకల్పముతో నుండెను అనగా లోకమంతయు అతనిని 
చక్రవర్తిగా అంగీకరించవలసి యున్నది. 


కృష్ణుని కౌగిలించుకొనునవుడు భీముడు సంతోషముతో నవ్వగా, కృష్ణుడు భీముని వీపుపై మృదువుగా 
చరిచి తానుకూడ ఆహ్హాదముతో నవ్వెను కృష్ణుడు యుధిష్టిర భీముల పాదములకు నమస్కరించెను 
సమవయస్కుడగుటచే అర్జునుని కౌగిలించుకొనెను. నకుల సహదేవులు కృష్ణుని పాదములకు నమస్కరించిరి 
వారిని లేవనెత్తి అందరితో మృదుమధురముగా సంభాషించెను 


కృష్ణుడు వచ్చుచున్నాడని వీధుల నలంకరించిరి. కృష్ణుడు రాజసొధమునకు నడచి వచ్చు మార్గమంతయు 
పన్నీరు జల్లిరి, 


కృష్ణుడు మొదట కుంతి అంతఃపురమునకు వెళ్ళి ఆమెకు పాదాభివందనము చేసెను అశ్రువులు నిండిన 
కనులతో ఆమె ఆశీర్వదించెను. ఆమె (పీమపూరితముగా కృష్ణుని కౌగిలించుకొనెను అతి కష్టము మీద 
ఆమె కౌగిలి నుండి కృష్ణుడు విడిపించుకొనెను ఆమెకు కృష్ణునిపై అంతటి ఆప్యాయత, (పేమగలవు. తర్వాత 
పాండవుల భార్య (ద్రౌపదిని పలుకరించెను. (ద్రౌపది కుంతి ప్రక్కనే నిలుచుండి కృష్ణుని చూచుచుండెను. 
కృష్ణుడు వచ్చినాడన్న సంతోషముతో యుధిష్టీరుడు తన నిత్యవిధులను జరుపుట మరచెను 


(ద్రౌపది కృష్ణుని భార్యలను ఆదరముతో పలుకరించి, తన అంతఃపురము లోనికి వారిని తీసుకువెళ్ళెను 


కృష్ణునికి పాండవులకు అనేక దినములు ఆనందముగా గడచిపోయెను వారు ఉద్యాపనములలో సంచరిం 
చుచు ఆనందించిరి, మయనభను దాని నిర్మాణ కౌశలమును చూచి మెచ్చుకొనుచుండిరి, తరుచుగా వేటకు 
వెళ్ళుచు, జూదమాడుచు, కాలము వెళ్ళబుచ్చుచుండిరి 


247 చర్చలు 


ఒకరోజు సభామందిరము మంత్రులతో, శ్రేయోభిలాషులతో తదితర పెద్దలతో నిండి యున్నప్పుడు 
యుధిష్టరుడు గంభీరన్వరముతో కృష్ణుని జూచి యిట్లు పలికెను “'కృష్ణా! మహాప్రభూ! నా మనస్సులోని 
ఆలోచనలను బహుశః నీకు నారదుడు తెలిపి యుండవచ్చును. గడచిన కొన్ని మాసములుగా నేను 
రాజసూయము జరిపినవో నుచితముగా నుండునాయని యోచించుచున్నాను కాని నీవు నా కోరికను మన్నించి 
అంగీకరించువరకు ఆ కార్యము గురించి తదుపరి ఆలోచించదలచుకోలేదు' ',. యుధిష్టిరుడు ఆగి కృష్ణునివైపు 
చూచెను. కృష్ణుడు గంభీరవదనముతో యుధిష్టరుడు తరువాత పలుకు మాటల కెదురు చూచుచుండెను. 


495 


శ్రీమద్భాగవతము 
గొంతు సవరించుకుని యుధిస్టిరుడు మరల నిట్లనెను. '“నీవు మౌనముగా యెందుకుంటివో నేనెరుగుదును. 
ఈలోకమునకంతకు ఏకచ్చత్రాదిపత్యము వహించవలెనను నా కోరిక బహుశః అనుచితమని నీవు భావించుచుం 
డవచ్చును! నీ ఊహ సరియైనదే. నా కెన్నడును అత్యాశలేదు. అయితే రాజసూయము జరుపకపోవుట 
వల్ల నా తండ్రి ఇంద్రుని సభలో స్థానము పొందలేకపోయెనని నాకు చెప్పిరి. అది జరుగకమునుపే అతడు 


మరణించినందువలన, అతనికొరకు నన్ను రాజసూయము జరుపమని వార్తపంపెను. నా సంకల్పమున కిదియే 
ముఖ్య కారణము. ' 


“సాధ్యమైనచో రాజసూయము జరుపవలెనని నా కోరిక. ఇది సాధ్యమేయని నీవు తలంచినచో నేను 

చేసెదను. ఈ విషయమై కూలంకషముగా ఆలోచించెదను. లేనిచో యీ విషయమై ఆలోచనను. యిక 
విరమించెదను. అన్ని విషయములు పరిగణనలోనికి తీసుకుని, నా సంకల్పము అత్యాశతో కూడినదో కాదో 
చెప్పగల సమర్దుడవు నీవొక్కడవేనని నాకు తెలుసును”. 


కొంచెము సేపు సభలో నిశ్శబ్దము తాండవించెను. కొంచెము సేపు ఆగి బాగుగా యోచించిన మీదట 
కృష్ణుడు యిట్లనెను. ''లేదు. యుధిష్టీరా! నీవు అత్యాశతో నున్నావని నేను అనుకొనుటలేదు. నీవు తలపెట్టిన 
కార్యమును బుషులు, పితృదేవతలు, దేవతలు, నీ స్నేహితులు అభినందించి మెచ్చుకొందురు. భారత 
వర్షములోని రాజులందరిని నీవు ఓడించగల సమర్హుడవు. నీ వేమీ సామాన్య వీరుడవు కావు. మరియు మహత్తర 
శక్తి క్రి సామర్హ్యములుగల నీ సోదరులు, యీలోకము నంతను. జయించి నీకు అప్పగించగలరని నాకు తెలుసు. 


"మీరు దిక్సాలకుల పుత్రులు. నీ సోదరులచేత యా భూమిమీద జన్మించిన రాజలు చాల ల తేలికగా ఓడిపోదురు. 
కొని....... 2. 


వెంటనే యుధిష్టీరుడు యిట్లనెను. “కాని? కృష్ణా! మరి యే ఆటంకము కలుగగలదని యోచించుచున్నావు?'' 
కృష్ణుడు అందరివైపుజూచి ''నాకు పరమశ!త్రువు, జరాసంధుడు'' అని నవ్వెను. 


' యుధిష్టిరుని వదనము వివర్లమయ్యెను. అతడిట్లునెను. ''కృవ్లా! రాజసూయము జరుపవలెనను సంకల్ప 
మును విరమించుకొందును. జరాసంధుని ఓడించుట అసాధ్యము. నీవు చెప్పినది సరిగానున్నది. మీ 
అన్నదమ్ము లిరువురకే అతనితో పలుసార్లు యుద్దము చేయవలసి వచ్చెను. నీవే అతనిని సంహరించలేకున్న 
పుడు యింకెవరు సంహరించగలరు? మాపై కూడ అతనికి (ప్రమాభిమానములు లేవు. కౌరవులకతడు గొప్ప 
స్నేహితుడు, అతడు నా. స్నేహితుడు కాడు. నీవే నాకున్న ఉత్తమ స్నేహితుడవు. నా సంకల్పము యెంత 
తెలివి తక్కువైనదో నీవు స్పష్టముగా చూపించినావు'' 


కృష్ణుడిట్టనెను. “ఒక శక్తిమంతుని కారణముగా నీవు సంకల్పించిన మహత్కార్యమును విడనాడరాదు. 
అతనిని నీవు లొంగదీసుకోవలెను. దీనికేదో మార్గము ఉండకపోదు''. 


యుధిష్టిరుడు విషయము మరొక దిక్కుగా మళ్ళించి కృష్ణుని యిట్టడిగెను. ''కృమ్లి! నిన్ను, నీ శక్తిని 
తట్టుకొనగలిగిన జరాసంధునికి యెట్టి మహత్తర శక్తులున్నవో వివరించి చెప్పుము? నీవు అతనిని హతము 
గావించలేకపోవుటచేత, వేరెవరును అతనిని హతము గావించలేరని భావించుచున్నాను''. 


కృష్ణుడిట్లనెను. “'“అతని పుట్టుక ఒక కారణము. రెండవది అతడు మహాదేవునికి పరమభక్తుడు. ఈ 


496 


దశను స్కంధము - ఉత్తర భాగము 


కారణములచేత అతని నోడించుట అసాధ్యమగుచున్నది. దీనిని ఛేదించుట అతికష్టము. అతడు అసాధారణ 
పురుషుడు. సామాన్య పద్దతులలో అతని నణచుట సాధ్యముకాదు. 


“అతడు మహాదేవునికి రుండమాలను ఒసగవలెనని తలంచుట నీవెరుగుదువా? 1 


““రుండమాల? నాకేమియు బోధపడుటలేదు*' అని యుధిష్టిరుడనెను. “అత డనేకమంది రాజులనోడించి 
వారినందరిని బంధించెను. సుమారు త కొంబదిఅయిదుగురు యిపుడు అతని చెరలో నున్నారు. మరొక 


అయిదుగురు, అనగా నూరు సంఖ్య చేరగానే, వారి తలలు నరికి ఆ తలలతో హారము కట్టే దానిని మహాదేవునికి 
కానుకగా నాసగవలెనని జరాసంధుడు తలచుచునా ఎడు” '. 


ఇది విని సభలో అందరును భయకంపితులైరి. యుధిస్టిరుడిట్టనెను. ''అతని పుట్టుక అసాధారణమైనదని' 
యింతకుముందు చెప్పినావు. దాని గురించి చెప్పుము. అతడెట్టు మహత్తరశక్తిసంపన్నుడయ్యెనో తెలుపుము” *.. 


248 జరాసంధుడు 


మగధ రేశ ప్రభువు బృహద్రథునకు సంతానము లేకుండెను. అతడు నిరాశ చెంది సన్యాస జీవితము 
గడపుటకు నిశ్చయించుకుని అడవికి వెళ్ళెను. అచట అతడొక బుషిని చూచెను. అతని విచారమునకు 
కారణము తెలుసుకుని ఆ బుషి బృహద్రథునకు ఒక ఫలము నిచ్చెను. ఆ ఫలమును భుజించిన పిదప అతని 
భార్య కుమారుని ప్రసవించుననియు, అతడు మహాశక్తిమంతుడుగా లోకములో ప్రఖ్యాతి గాంచుననియు, 
మహాదేవునికి పరమభక్తుడగుననియు బుషి బృహద్రథునితో చెప్పెను. రాజు బుషి యిచ్చిన ఫలమును 
స్వీకరించి, యిద్దరు భార్యలుండుటచేత ఆ ఫలమును రెండుముక్కలుగా కోసి యిద్దరకు చెరిసగము నిచె ను. 


“కొంతకాలమునకు యిడ్డరును గర్భవతులైరి. ఇద్దరికిని ప్రసవ సమయము సమీపించుసరికి నగరమంతయు 
ఉత్సాహముతో నిండెను, రాజు ఆ(త్రముతో పుత్రుల జననమున కెదురు చూచుచుండేను. 


“కాని భార్యలు ప్రసవించిన తర్వాత రాజుకు సంతోషములేక, మనస్సు బాధతో నిండెను, అతడూహించిన 
ట్లుగా కుమారులు కలుగలేదు! రాణులిద్దరును అర్హశరీరముతో నున్న శిశువులను |ప్రసవించిరి. అర్హశరీరములలో 
జీవము లేక ఒకదాని ప్రక్కనొకటి పడి యుండెను. జీవములేని అర్హశరీరములు, సగము తల, ఒక కన్ను, 
ఒక నాసికారం(ధ్రము, ఒక కనుబొమ్మ, ఒక చెయ్యి, ఒక కాలుతో చూచుటకు భయంకరముగ నుండెను. 
నిస్తృహ చెంది రాజు, ఆ రెండు అర్హ శరీరములను బయట విసరివేయమని ఆజ్ఞాపించెను. ఆ రాత్రి 
నగరమంతయు విచారము దుఃఖము తాండవించెను. 


“జర అను రాక్షసి రాత్రివేళ నగరములో ప్రవేశించి దొరికిన దానిని తినుచుండెను. ఆ రాత్రి కొత్తగా 
జన్మించిన రెండు అర్హశరీరములు పారవైచియుండగా వానిని ఆమె చూచి, భుజించుటకు దొరకెనని 
సంతోషించెను. ఆ రెండు అర్హశరీరములను తీసుకుని ఒక యేకాంత ప్రదేశమునకు వెళ్ళెను. అచట తన్నెవరును 
చూడరని భుజించునపుడు యెటువంటి అంతరాయము కలుగకుండునని జర భావించెను. ఆమె కూర్చుని, ' 


497 


దశమ స్కంధము - ఉత్తర భాగము 


ఆ విధముగా గౌరవమొందిన తర్వాత, బలరాముడు యువదంపతులను తోడ్కొని ద్వారకకు బయలుదే 
రెను. 


సోదరుడు కృష్ణునికి, తదితరులకు హస్తినలో జరిగిన విషయములు, తనకు ఆగ్రహము కలిగి తరువాత 
అది ఉపశమించిన తీరు వివరించెను. 


ఇప్పటికిని హస్తినాపురము దక్షిణ దిశయందు యమునా నదివైపు ఒరిగియుండుట బలరాముని ఆగ్రహము 
నకు చిహ్నముగా భావింతురు. 


246 కృష్ణునికి విన్నపములు 


ఒకసారి కృష్ణుడు 'సుధర్మ'యను సభామందిరములో సోదరుడు బలరామునితో తదితరులతో కూర్చుని 
యున్నపుడు ఒక అపరిచిత వ్యక్తి కృష్ణుని చూచుటకు వచ్చెను. అతనిని లోపలకు: రావలసినదని కృష్ణుడు 
పిలువనంపెను. ఆ వ్యక్తి లోపల ప్రవేశించి, సభలో నున వారందరికి నమస్కరించెను. అతడు రెండు. చేతులు 
శిరస్సుపై పె నుంచి కొంతసేపు నిలుచుండెను. తరువాత అతడు కృష్ణుని పాదములపై పైబడి యిట్లనెను. 
“జరాసంధుని ముఖ్యపట్టుణమైన గిరివ్రజము న నుండీ వచ్చినాను''. 


(శ్రోతలలో సంపూర్ణ నిశ్శబ్దము. ఆవరించెను. పురాతన శత్రువు "పీరు వినుసరికి అందరును ఒక్కసారిగా 
సావధానులైరి. ఒక్కసారిగా ఆవరించిన నిశ్శబ్దమునకు కారణమేమై యుండునా యని పరిశీలనముగా 
చూచుచుండెను.. అందరును కృష్ణునివైపు చూచుచుండగా, కృష్ణుడీట్లనెను. “మౌ శత్రువు జ జరాసంధుడు 

పంపిన సందేశమేమి?'' = 


ఆ అపరిచిత వ్యక్తి తల అడ్డముగా ఊపి. యిట్లనెను. “జరాసంధుని వద్ద న నుండి కాదు. మొదట నేను 
స ష్టముగా వివరించనందుకు చింతించుచున్నాను. అతడు పర్వతమందున్న కోటలో బంధించిన అనేక రాజుల 
_ ప్రతినిధిగా నేను యిక్కడకు వచ్చితిని. జరాసంధుడు మహాదేవుని భక్తుడని నీకు తెలిసిన విషయమే. చెరనున్న 
"రాజుల శిరస్సులతో కట్టిన రుండమాల అను హారమును మహాదేవునికి సమర్పించెదనని జరాసంధుడు 
(ప్రతిజ్ఞపూనెను. ఇట్టి సంకల్పముతో జరాసంధుడు - పెక్కుమంది రాజులను ఓడించెను. నూరు సంఖ్య 
దాటకుండుటచేత ఆ రాజులు యింకను సజీవులై యున్నారు: చెరనున్న రాజులు నా ద్వారా నీ కొక సందేశము 
పంపినారు. వారి సందేశ మీవిధముగా నున్నది. "కృష్ణా! నీ శక్తి అసమానమైనదనియు, ఆపదలో నున్న వారిని. 
_ తప్పక రక్షించెదవనియు విని యునా "ము. మేము పూర్తిగా నీ శరణుజొచు ఛచునా ము. నీవు తప్ప మమ్ము 
' రక్షీంచువారెవరును లేరు. . 


= *“జీవిత్రముపె పై వ్యామోహముతో. సత్యార్యములు చేయుట మరచిన వారు, దుష్టకార్యములనే చేయువారు, 
భగవంతుని సందర్శించక పుణ్యము సంపాదించనివారు, యెక్కువకాలము ః జీవించరనియు' మరుచటి జన్మలో 
"కూడ. భగవదను గ్రహము పాందజాలరనియు: చెప్పుదురు. - 


491 


దశమ స్కంధము - ఉత్తర భాగము 


దాని విషయమై అడుగక యూరకుండెను''. 


249 జరాసంధుడు ద్వంద్వ యుద్దము చేయుట 


కృష్ణుడు, అర్జునుడు, భీముడు గిరివ్రజము వెళ్ళిరి. స్నాతక బ్రాహ్మణ వేషములు ధరించి, గోడ గెంతి 
కోటలో ప్రవేశించిరి అది మట్టమధ్యాహ్న సమయము మహాదేవుని భక్తుడైన జరాసంధుడు పూజముగించి, 
తమ కోరికలను తీర్చవలసినదని వచ్చి అడిగే యాచకులను గౌరవించు సమయమది ఇందద్రప్రస్తము నుంచి 
వీరు ముగ్గురు యాచకులు అందరును సమావేశమై యున్న (ప్రాంగణమునకు వెళ్ళిరి 


జరాసంధుడు ముందు ప్రాంగణమునకు వచ్చెను వివద్దకు వెళ్ళి యిట్లనిరి. 
““మేము చాల దూరము నుండి వచ్చితిమి. మా కోరికలను నీవు తీర్చగలవని ఆశించుచున్నాము దయచేసి 
మా కోరిక (ప్రసాదింపుము''. జరాసంధుడు వారిని తేరిపార చూచుచు ఒక్కమాటయైనను మాట్ట్లూడకుండెను. 
వారు తిరిగి యిట్లు కొనసాగించిరి. '' ఓర్పుగలవారికి సహించరాని దేదియును లేదు, దుష్టులకు అసాధ్యమైనది 


యేదియునులేదు, దానశీలురకు యివ్వదగని దేదియును లేదు. అందరిని సమానముగా చూచు వరము పొందిన 
వానికి అపరిచిత వ్యక్తి యెవరైన నుండునా? 


'“దానము చేయగల శక్తి యుండియు, అడిగినదానిని యివ్వక చిరకాలము నిలుచు కీర్తిపతిష్టలను పోగొట్టు 
కొనువారు అందరి యేవగింపునకు గురియై నిందనొందుదురు |ప్రొచీనరాజులు హరిశ్చంద్రుడు, రంతిదేవుడు, 
బలి, శిబిచక్రవర్తి చేటగానిని ఆనందపరచిన పిచ్చిక, ముద్గలుడను బ్రాహ్మణుడు, గతించినప్పటికిని, 
దానగుణము చేత వారి కీర్తి యీనాటికిని చిరస్టాయిగా నిలిచియున్నది'' 


వీరి ముగ్గురి (ప్రవర్తన తీరు జరాసంధునికి వింతగాతోచెను. వారు ధరించిన దుస్తులు చూడగా స్నాతక 
బ్రాహ్మణులవలె నున్నారు కాని వారి కంఠస్వరము, వారి రూపము, ధనుర్విద్యాభ్యాసము చేత ధనువులు 
దాల్చుటచేత, కాయలుకాచిన కరములను చూడగా స్నాతక (బ్రాహ్మణు లనిపించుటలేదు. జరాసంధుడు 
తనలో తానిట్టు తలచెను ''వీరు తప్పక బ్రాహ్మాణులయి యుండరు. వీరు క్షత్రియులై యుందురు. వీరు 
యేదో కానిపనిని తలపెట్టనున్నట్టు తోచుచున్నది. కాని బ్రాహ్మాణులడిగిన దానిని నిరాకరించకుండుట నా 
నియమముగా నున్నది. కాని క్షత్రియులుగా గోచరించుచు స్నాతకుల వయస్సు కన్న వయసు ముదిరిన 
వారుగా కనిపించుచున్నప్పటికిని, బ్రాహ్మణ వేషము ధరించి బ్రాహ్మణులవలె వచ్చుట చేత వారేది అడిగినను, 
నా జీవితమైనను సరే, యివ్వక తప్పదు బలిచక్రవర్తి కధను వినలేదా? వామనుడు నారాయణుడే యని 
తెలుసును ఇంద్రుని వద్ద నుంచి సంపాదించిన సంపదనంతయు తన కిమ్మని యాచించెను కాని బలి 
సంకోచించలేదు. దాన (గ్రహీతయైన వామనుని కీర్తి కన్న బలిచక్రవర్తి కీర్తి యీనాటికిని చిరస్థాయిగా 
నిలిచియున్నది. అడిగిన దానిని యిచ్చి (బ్రాహ్మణులకు సహాయపడకున్న, యేక్షణములోనైనను ప్రాణములు 
వీడు శరీరముతో జీవించి యేమి ప్రయోజనము? '' 


ఆ విధముగా గొప్ప దానశీలియైన జరాసంధుడు తలపోయుచుండెను వారు ముగ్గురను చూచి నవ్వి 


499 


శ్రీమద్భాగవతము 
మిక్కిలి జాదార్యముతో నిట్టనెను. ““మీరేది అడిగినను తప్పక 'యిచ్చెదననియు, నిరాశ కలిగించననియు 
వాగ్దానము చేయుచున్నాను. నా శిరస్సు నిమ్మని అడిగినను, సంకోచించక యిచ్చెదను"'. 


కృష్ణుడు ఒక అడుగు ముందుకువేసి యిట్లనెను. '' నీవు యిష్టపడినట్టయితే నీతో మేము ద్వంద్వ యుద్దము 
చేయగోరుచున్నాము. మేము బ్రాహ్మణులము కాదు. మేము ముగ్గురము క్షత్రియులము. మాకు భోజనము 
అక్కరలేదు. మాకు కావలసినది నీతో పోరు'”. జరాసంధుడిట్లనెను, '“నేను మిమ్ములను చూచిన వెంటనే 
మీరు బ్రాహ్మణులు కారని తెలుసుకున్నాను. మీరు ముగ్గురు ధరించిన బ్రాహ్మణ వేషమును నేను 
గౌరవించినాను. ఆ కారణము చేతనే మీ రేది అడిగిన దాని నిచ్చెదనని చెప్పినాను''. అతడు కృష్ణుని వైపు 
మరల మరల చూచెను. జరాసంధుడు బిగ్గరగా నవ్వి యిట్టనేను. “నీ ముఖము పరిచయ మున్నట్టుగా 
గోచరించుచున్నది. చాల కాలము! క్రిందట నిన్ను చూచితిని. అందుచే వెంటనే గుర్తు రాకున్నది. నీవు 


మేనమామను చంపిన గోపాలుడవు కావా?”' మిగిలిన యిద్దరినీ చూచి యిట్టనెను. “ ఈ యువకులిద్దరు 
యెవరు? వారు కూడ గోపాలురేనా?'' 


కృష్ణుడు జరాసంధునితో నిట్లనెను. *'నీ ఊహసరియైనదే. ఆ రోజులలో నీతో అనేక పర్యాయములు 
. పోరాడిన గోపాలుడను నేనే. ఈ యువకుడు కుంతి కుమారుడైన భీముడు. రెండవ యువకుడు అతని 
సోదరుడు". జరాసంధుడు విని యిట్లనెను. “మీరు అడుగుచుండుటచేత మీతో యుద్దము చేయగలను. 
కాని యుద్దములో నన్నెదుర్కొనుటకు ధైర్యము లేక పిరికిపందవలె పారిపోయి, నాకు భయపడి సము(ద్రమధ్య 
ములో జీవించువానితో నేను పోరను. ఈ అర్జునుడు కడు పిన్నవయసువాడు. ఇతని శరీరము, అతి మృదుపుగా 
నున్నది. ఇతనితో నేను పోరుట సవ్యముగా నుండదు. భీముడు నాతో పోరుటకు తగి యున్నాడు. విపుల 
శరీరము గల యూ భీముడు బలవంతునివలె నున్నాడు. ఇతడు బహుశః నాతో కొంతవరకు పోరగలడు"'. 


తర్వాత జరాసంధుడు రెండు గదలను తెప్పించి, ఒకదానిని భీమునికిచ్చి, రెండవదానిని తాను తీసుకొనెను. 
వారిరువురు బయటకు వచ్చి ద్వంద్వ యుద్దము ప్రారంభించిరి. ఇద్దరును సరిసమానముగా నుండిరి. 
పోరుచున్నప్పుడు యిరువురును సంతృప్తితో ఆనందించుచుండిరి. 


వారిరువురు ఒకరినొకరు ఢీకొనినప్పుడు ఉత్పన్నమైన శబ్దము రెండు బలమైన మదపుకేనుగులు 
ఢీకొనినట్టుగా, లేక రెండు పిడుగులు ఒకదానికొకటి. అడ్డముగా తగిలి శబ్దము చేసినట్టుండెను. ఇద్దరిలో 
యెవరును ఒకరికొకరు తీసిపోకుండ, అనంతముగా యీ పోరు సాగునా యనునట్టు ద్వంద్వ యుద్దము 
చేయుచుండిరి. వారిద్దరి మధ్య ఇరువది యెనిమిది రోజులు ద్వంద్వ యుద్దము సాగెను. వారిరువురి 
సంబంధము చాల విచిత్రముగా నుండెను. రాత్రిళ్లు స్నేహితులవలె ఒకరితోనాకరు ముచ్చటించుకొనుచుండెడి 
వారు. పగటిపూట తీవ్రముగా యిరువురును పోరెడు వారు. 


ఒకరోజు రాత్రి భీముడు కృష్ణునితో యిట్లనెను. ''కృష్ణా! ఈ జరాసంధుని సంహరించుట నాకు 
సాధ్యమగునట్టు లేదు. ఇతడు నాకు అన్ని విధముల సరిసమానముగా .నున్నాడు. ఈ పోరునకు అంతము 
కన్చించుటలేదు. రోజు రోజునకు నేను అలసిపోవుచున్నాను"'. 


కృష్ణుడు భీమునితో “రేపు నీవు జరాసంధుని చంపగలవు'', అని చెప్పెను. 


500 


దశమ స్కంధము - ఉత్తర భాగము 


మరునాడు తిరిగి యిరువురి మధ్య ద్వంద్వ యుద్దము (ప్రారంభమయ్యెను భీముడు జరాసంధుని నేలపై 
పడవైవెను ఆ సమయములో కృష్ణుడు భీముని వైపు చూచెను. భీముడు చూచుచుండగా, కృష్ణుడు తన 
చేతిలో నున్న ఆకును రెండుగా చీల్చెను. అది చూచిన భీమునకు తానేమి చేయవలెనో అర్హమయ్యెను. 
(క్రిందపడిన జరాసంధుని ఒక కాలిపై నిలుచుని రెండవ కాలును చేతితో పట్టుకుని రెండు భాగములుగా చీల్చెను. 


మగధ దేశ రాజు జరాసంధుడు మరణించుట చూచిన (ప్రజలు, కట్టలు (త్రెగిన సముద్రము వలె, హర్ష 
ధ్వానములు చేసిరి అసాధ్యమని భావించిన కార్యమును సాధించినందుకు కృష్ణుడు, అర్జునుడు భీముని 
గాఢముగా కౌగిలించుకొనిరి. కృష్ణుడు జరాసంధుని కుమారునకు మగధ దేశపు రాజుగా పట్టాభిషేకము 
చేసెను. తరువాత అనేకులు రాజులు చెరనున్న గిరివ్రజమను పట్టణమునకు ముగ్గురును వెళ్ళిరి బంధ 
విముక్తులైన రాజులకు ఆనందముతో నోట మాటరాక, కృతజ్ఞతాపూర్వక దృక్కులు బరపిరి ఏకధారగా 
కనుల వెంట కారుచున్న అశ్రువులతో కృష్ణుని పాదము లభిపేకించిరి తడబడుచున్న మాటలతో వారు 
కృతజ్ఞత తెలుపగా, కృష్ణుడు వారితో నిట్లనెను ''జరాసంధుని చెరబడిన మిమ్ములను, నేను యిచ్చిన మాట 
(ప్రకారము, విడిపించి మాట నిలబెట్టుకొంటిని. దీనికి ప్రతి ఫలముగా మీరు మీ రాజ్యములకు తిరిగి వెల్లి 
అహంకార గర్వముతో ధర్మము విస్మరించక చక్కగ పరిపాలించమని కోరుచున్నాను తరువాత యుధిష్టిరుడు 


జరుపు రాజసూయమునకు మీరందరును వచ్చి అతనికి సహాయము నందించవలసినదిగా నేను మిమ్ము 
కోరుచున్నాను'' 


భీమార్జునులతో కలిసి కృష్ణుడు గిరివ్రజ పట్టణము వదలి వెళ్ళెను పట్టాభిషిక్తుడైన యువరాజు సహదేవుడు 
వారికి వీడ్కోలు చెప్పెను. ఇంద్రప్రస్తపు పాలిమేరలకు వచ్చిన తర్వాత వారు పూరించిన విజయ శంఖారావము 
వినిన యుధిష్టిరునకు ఆనంద ముప్పాంగెను అతడు తన పరివారముతో త్వరగా వారి కెదురేగి ఆహ్వానించి 
యింటికి తీసుకువచ్చి గౌరవించెను 


250 రాజసూయ యాగము 


యుధిరుని సార్వభౌమత్వము చాటుటకై యుధిష్టీరుని నలుగురు సోదరులు నాలుగు దిక్కులకు వెళ్ళిరి 

వారు ఆయా దిశలందు పాలించుచున్న రాజుల నుండి యెటువంటి ప్రతిబంధకము యెదుర్కొనక విశేషమైన 
ధన సంపదతో తిరిగి వచ్చిరి. యుధిస్టిరుడు ధర్మ (ప్రభువని, అనేక కష్టనష్టములు చవి చూచిన ఉదాత్తుడని 
అందరకును తెలియును యుర్ధారుని సార్వభౌమాధికారము పలువురు రాజులు అంగీ 

ప్రధాన కారణము ఈనాటికి చ క్రవర్తి పదవిని సాధించిన యుధిష్టిరుడు రాజసూయ యాగము తల పెట్టినందుకు 
తదితర రాజుల 'కెవరికిని అభ్యంతరము లేకుండెను వారు లాజసూయ యాగములో పాల్గొనుటకు ఉత్సాహ 
ముతో తమ అంగీకారము తెలిపిరి. ఒకరిద్దరు రాజులు మాత్రము యుధిష్టిరుని సోదరులకు ప్రతిబంధకము 
కల్పింపనెంచిరి కాని వారు పాండవ సోదరులచేత పరాజితులైరి. పరాజితులైన రాజులు విజేతలకు నివాళులర్సిం 
చిరి. రాజసూయమునకు పాండవ సోదరులు ఆ రాజుల నాహ్వానించిరి. 


యుధిష్టరుడు రాజసూయమునకు సన్నాహములు ప్రారంభించెను యాగ క్రతువులలో నిష్థాతులైన 


501 


శ్రీమద్భాగవతము 


బుషులను యాగము చేయుటకు అనువైన స్థలమును, అమసరించదగు (క్రతువులను వివరించమని యుధిస్టీ 
రుడు స్వయముగా కోరెను. సర్వసామాన్యముగా వసంత కాలములో యాగము జరుపుట ఆచారము. వ్యాసుడు, 
భారద్వాజుడు, సుమంతుడు, (క్రతువు, జైమిని, 'పైలుడు, పరాశరుడు, పరశురాముడు, వీతిహోత్రుడు, 
యింకను అనేకులు పవిత్ర బుషివర్యులు యాగమునకు వచ్చుట కంగీకరించిరి. భీష్ముడు, ధృతరాగష్టుడు, 
ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, విదురుడు, దుర్యోధనుడు అతవి సోదరులు, శకుని, కర్షుడు, ద్రోణాచార్యుని 
పుత్రుడు అశ్వత్హామ ---- వీరిని ఆహ్వావించుటకై యుధిష్టరుడు సహదేవుని పంపెను. 


భారత వర్షములోని రాజులందరును రాజసూయమునకు ఆహూతులైరి. వసంత బుతువు (ప్రారంభమ 


య్యెను. పవిత్ర ముహూర్త సమయమందు యుధిస్టీరుడు స్వయముగా యాగ భూమిని దున్ని, యజ్ఞా 
రంభమునకు ముందుగా నిర్వర్తించవలసిన విధులను (ప్రారంభించెను. 


యాగము ప్రారంభమై యెటువంటి అడ్డంకులు లేక కొనసాగుచుండెను. నారద పురస్పరముగా స్వర్గము 
నుండి బుషులు యాగము తిలకించుటకు వచ్చిరి. యుధిష్థిరుడు జరుపుచున ్న రాజసూయ యాగ వైభవము 
గూర్చి ఇంద్రుని సభలో కూడ ముచ్చటించుచుండిరి. వెనుక వరుణుడు జరిపిన రాజసూయ యాగ 
వైభవమును పోలియున్నదని అందరును మెచ్చుకొనుచుండిరి. 


యాగాంతమున జరుపవలనిన మర్యాద ఒకటి కలదు అది యేమనగా ఆహూతులైన అతిథులలో 
అత్యుత్తముడైన వానిని గౌరవించి సత్కరించుట. యుధిస్టీరుడు అతిథుల నందరిని సరిసమానముగొ 
గౌరవించెను. కాని (ప్రత్యేకముగా ఒకరిని గౌరవించి సత్కరించుట యుధిఫ్టిరునికే కాక, సత్కృతునకు, 
ఆహూతులైన గౌరవనీయు అందరికిని కూడ ఒక విధముగా యిబ్బంది కలిగించు కార్యమిది. ఒకరిని 
ప్రత్యేకముగా గౌరవించి సత్కరించుటచేత యితరులను చిన్నచూపు చూచినట్లు కాగలదు. అతి చాక 
చక్యముతో యీ సమస్యను పరిష్కరించుటకు యుధిష్టిరుడు ప్రయత్నించుచుండగా, తెలివితేటలలో 
అసామాన్యుడని ప్రఖ్యాతి గాంచిన సహదేవుడు నిలుచుని యిట్లనెను. ''ఇచ్చటకు వచ్చిన అతిథులలో గౌరవించి 
సత్కరింపదగిన వ్యక్తిఒకే ఒకరు కలరు. అతడు కృష్ణుడు అతడు మానవమాటత్రుడు కాడు సాక్షాత్తు భగవంతుడే 
రూప నామములు ధరించి, మనవంటి వారి శ్రేయస్సుకై యీ భూమిపై సంచరించుచునా ఎడు. ఈ లోకమునకు 
అతడే పునాది. అన్ని యాగములకు అతడే మూల పురుషుడు. యాగములలో సమర్పించు వానిని (గ్రహించునది 
అతడే, ఉపనిషత్తులు వర్థించునది, అందరి పూజల నందుకొనునది అతడొక్కడే. సృష్టించువది, పోషించునది 
అతడు మా(త్రమే చివరకు యీ లోకమును లయింప జేయునది కూడ అతడే అతని అనంత తత్త్వమును 
అనంత వైభవమును యెవరు తెలియగలరు? కృష్ణుని గౌరవించినచో యీ లోకములోని అన్ని జీవులను జడ 
పదార్థములను గౌరవించినట్ల్టగును. ఎందులకనగా యీ లోకమంతయు వ్యాపించిన బ్రహ్మమే అతడు. అందుచే 
మనమందరమును కృష్ణుని గౌరవించి సత్కరించుట ఉచితముగా నుండగలదు''. 


అక్కడ చేరిన విజ్ఞాలందరును సహదేవుని పలుకులకు సంతసించి హర్షము వెలిబుచ్చిరి. అతని పలుకులలోని 
సత్యము వారు (గ్రహించిరి. కృష్ణుడు పరమపురుషుడని, గౌరవింపదగువాడు అతడొక్కడేయవి వారికి 
తెలియును సహదేవుని సూచన అందరకును ఆమోద యోగ్యముగా నున్నదని తెలుసుకుని యుధిష్టరుడు 
సంతోషించెను. యుధిష్టీరుని మనస్సులో కూడ అదే కోరిక కలిగెను. తన సంకల్పమును మాటల ద్వారా 
తెలియచెప్పు లోపల సహదేవుడు అదే అభిప్రాయమును స్పష్టముగా వివరించి చెప్పెను. 


502 


దశమ స్కంధము - ఉత్తర భాగము 

అమితమైన ఆనందముతో యుధిష్టిరుడు కృష్ణుని పూజింప మొదలు పెట్టెను. ద్రౌపది సువర్షపాత్ర నుండి 
నీరు పోయుచుండగా, యుధిష్టిరుడు కృష్ణుని పాదము లభిపేకించెను. కృష్ణుని పాదముల నభిషేక్రించిన 
తీర్థమును తన తలపై జల్లుకొని, తర్వాత భార్య, సోదరుల తలలపై జల్లైను. అనేక సంవత్సరముల (క్రితము 
యీ తీర్ణమును మందాకిని పేరుతో పిలుచుచుండిరి. భగీరథుడు మందాకినిని భూలోకమునకు తీసుకువచ్చిన 
తర్వాత గంగ యను పేరుతో ప్రసిద్దికక్కెను. యుధిష్టిరుని నేత్రములు అశ్రువులతో నిండియుండుటచేత; 
కృష్ణుని ముందు చేతులు జోడించి నిలుచుండియున్న యుధిష్టరుడు కృష్ణుని సరిగా చూడలేకపోయెను. 
యుధిష్టిరుని మనస్సు కృష్ణుని గురించిన ఆలోచనలతో నిండి యుండెను. | 


251 చేది రాజు శిశుపాలుడు 


“ఈ తెలివి తక్కువతనమును యిక చాలింపుడు'' అను స్వరము అకస్మాత్తుగా వినిపించెను. అది వినిన 
అందరును ఆశ్చర్యముతో నిస్తబ్దులైరి. భగవంతుని పూజించుటలో నిమగ్నులైన అందరకును ఊహించని 
విధముగా యీ అపస్వరము వినిపించుట ఆశ్చర్యము కలిగించెను. అంధరి కనులును స్వరము వచ్చిన 
దిక్కువైపు మళ్ళెను. దామఘోషుని కుమారుడైన శిశుపాలుడు లేచి నిలుచుండుట అందరును చూచిరి. అతడు 
దోషారోపణము చేయు వానివలె చేయి "పైకెత్తెను. అతని కనులు (క్రోధముతో యె[ర్రబడెను. తన అనంగీకార 
మును సూచించుటకుగాను యెత్తిన చేయి తీవ్రముగా వణకుచుండెను. కృష్ణుని గురించి నిందా పూర్వకముగా 
మాట్లాడ మొదలుబెట్టను. యుధిష్టిరుని క్రూరమైన మాటలతో నిందింపదొడగెను. 


“కాలగతిని యెవరును మార్చలేరు. అది సత్యమే'” అని శిశుపాలుడు పలికి తన (ప్రసంగము నిట్లు 
కొనసాగించెను. '' అనుభవజ్ఞులైన వృద్దులు యీ వాక్యము పలికి యున్నచో అది సత్యమని నమ్మవచ్చును. 
ప్రపంచానుభవము లేని పసివాడైన సహదేవుని పలుకులను క్షమించవచ్చును. అతడు కృష్ణుని సహవాసములో 
నుండుటచేత కృష్ణుడు మాత్రమే గౌరవ మొందుటకు సత్కారమునకు అర్హుడని అతని అభి ప్రాయము కావచ్చు. 


“కాని యిక్కడ చేరిన వయోవృద్దులు, అనుభవజ్ఞులు కూడ విజ్ఞత చూపించుటకు బదులుగా సహదేవుని 
పలుకులను విని మెచ్చుకొనుట నా కాశ్చర్యము కలిగించుచున్నది. ఈ సభలో నున్న విజ్ఞులందరిని 
అభ్యర్హించుచున్నాను. యుధిష్టిరుని తెలివిమాలిన యీ పనికి మీ అంగీకారము నీయవలదు. మీ వివేక శక్తిని 
వినియోగింపుడు. యదు వంశమునకే మచ్చతెచ్చిన యితడు, యీ గొల్లడు యే విధముగా యీ గౌరవమునకు 
తగునో తెలియజెప్పుడు! ఇచ్చట అనేకులు గొప్ప వ్యక్తులు కలరు. తపస సంపద, జ్ఞానసంపద కలిగిన 
'బుషులెందరో యున్నారు. వీరు స స్వర్గవాసులచేత (ప్రశంసలు పడసినారు. వీరు పాపరహితులు; యెల్లపుడును 
(బ్రహ్మ ధ్యానములో నిమగ్నులై. యుందురు. వీరి నందరిని విస్మరించి, యుధిష్టరుడు తెలివితక్కువగా యీ 
మనుజుని (కృష్ణుని) గౌరవింపదలచుట సిగ్గుచేటు. 


“కృష్ణుడు దీని నంగీకరించుట యెట్టున్నదనగా, దేవతలకు చెందవలసిన హవిస్సును కాకి తన్నుకుపోయి 
నట్టున్నది. . 


“అతడు యే ఉన్నత కుటుంబమునకును చెందినవాడు కాడు. కారాగారములో జన్మించి, గోపాలకుని 


503 


శ్రీమద్భాగవతము 
వద్ద పెరిగిన యితనికి రాజుల సమక్షములో సంచరించు సంస్కారము యెట్లు కలుగును? అతనికి సంఘ 
మర్యాదలు తెలియవు, సామాన్య సూత్రములను కూడ పాటించడు తాను చేయబోవు కార్యములకు పెద్దల 
యాదేశమును తీసుకొనక తనకు తానే నిశృ్చయించుకొనును. గొప్పగా చెప్పుకోదగిన గుణ మొక్కటియు 
అతనిలో లేదు. అతని కుటుంబ మెటువంటిదో యోచింపుడు. యయాతి కుమారుడైన యదువు యితని 
పూర్వుడు తండ్రి కోరికను మన్నించక పెడచెవిని పెట్టి నిరాకరించిన వాడు యదువు. తన జ్యేష్ట పుత్రుని 
(ప్రవర్తనకు అసంత్పప్పుడై యయాతి యదువును విరాకరించుట మీరెరుగని విషయము కాదు 


''యదువు కుటుంబములోని వారందరును దొంగ బుద్దులకు, త్రాగుబోతు తనమునకు ప్రసిద్దికెక్కిరి 
బ్రహ్మర్హులు సంచరించు దేశములకు దూరముగా సముద్రము మధ్యలో నున్న నగరములో వారుందురు. 
వారికిని యితరులకును గల భేదము ఆ ఒక్క విషయమే స్పష్టము చేయుచున్నది ఇతడొక గోవులకాపరి, 
దొంగ. ఇటువంటి వారు రాజులు కాలేరని లోకములో అందరికిని తెలిసినప్పటికిని, యితడు రాజు కావలెనని 
ఉవ్విళ్లూరుచున్నాడు అటువంటి వాడు యిటువంటి సభలో గౌరవమందరాదు సర్వ సామాన్యమైన సభలలో 
కూడ అతనిని గౌరవించుట తగదు అటువంటపుడు యీ సభలో అందరిలో నుత్తమ వ్యక్తిగా అతనిని 
గౌరవించుకుట్లు? అది యెంత మాత్రము తగదు. ఈ విధముగా అతనిని పూజించుట పెద్ద తప్పు'' 


శిశుపాలుని నిందాపూర్వక (ప్రసంగము ముగిసిన వెంటనే సభలో నిశ్శబ్ద మావరించెను నక్క కూతలకు 
చెక్కుచెదరని మృగరాజువలె, ముఖములో యెటువంటి భావము (ప్రదర్శింపక కృష్ణుడు కూర్చుండెను 
భగవంతుని యెడల యెనలేవి (పేమ భక్తికలవారు చెవులు మూసుకొని సభ నుండి నిష్కమించిరి భగవంతునిపై 
గొవి, అతని భక్తులపై గాని నిందలను వినినచో, వారి పుణ్యము హరించి నరకము పాలగుదురని పెద్దలు 
చెప్పుచుందురు. భగవంతుని నిందించుటకు మించిన పాపము వేరొకటి లేదు 


శిశుపాలుని నిందాపూర్వక (ప్రసంగము వినిన పాండవులు విభ్రాంతి చెందిరి వారు కేకయ, మత్స్య, 
స్పంజయులతోపాటు చేతులను జాపి ఆయుధములు గైకొని, అగౌరవకరమైన నిందా ప్రసంగము చేసిన 
శిశుపాలుని శిశ్షీంప దలచిరి. భీముడు శిశుపాలుని మాటలు విని సహించలేకపోయెను తన గద నెత్తి 


శిశుపాలునివైపు వడివడిగా వచ్చుటకు ప్రయత్నించెను వారందరిని ఊరకుండమని కృష్ణుడు సంజ్ఞచేసి, 
చిరువవ్వు చిందించుచు కూర్చుండెను. 


భీష్ముడు భీమునితో యిట్లనెను. “' శిశుపాలుడు కృష్ణుని చేతిలో మాత్రమే మరణించునట్లుగా నిర్మయమై 
యున్నది. అతడు జన్మించినపుడు ఆకాశము నుండి ఆ విధముగా స్వరము వినిపించెను శిశుపాలుని తల్లి 
అనగా నీ పెదతల్లీ ఆకాశము నుండి విన్సించిన స్వరము నిజము కాకూడదని, తన పుత్రుని దక్కించమని 
కృష్ణుని (ప్రార్షించెను. శిశుపాలుడు తనకు దక్కునని ఆమె భావించెను ఆమె పుత్రుని నూరు అవమానములు 
సహించి క్షమించి విడిచి పుచ్చెదనని కృష్ణుడు శిశుపాలుని తల్లికి మాట యిచ్చెను. తన పుత్రుడు నూరు 
సంఖ్య చేరడను విశ్వాసముతో శిశుపాలుని కెటువంటి హాని జరుగబోదని ఆమె ధైర్యముగా నుండెను కాని 
యేమి జరిగెనో చూడు! కృష్ణుని ప్రక్కనే పువ్వులు గుట్టగా పడియున్నవి నీ అన్న యుధిష్టిరుడు కృష్ణుని 
పూజించిన పూవులవి. వానిని ఒకొక్కకే కృష్ణుడు (క్రింద వేయుచుండెను. అవి యిపుడు నూరుకు మించి 
యున్నవి ఇపుడు కృష్ణుడు శిశుపాలుని చంపనున్నాడు''. 


భీష్ముడు ఆ విధముగా మాట్టాడుచుండగా, కృష్ణుడు ఒకసారిగా లేచి నిలుచుండెను కృష్ణుని వదనములో 


504 


దశమ స్కంధము - ఉత్తర భాగము 


సరళత్వము, (ప్రసన్నత అంతరించెను కనురెప్పలు క్రోధమును సూచించుచుండెమ. శిశుపాలుడు చేతిలో 


కత్తిని ధరించి తన అనుయాయులతో కృష్ణునివైపు వడివడిగా వచ్చుచుండుట జూచి, కృష్ణుడు వేచి 
చూచుచుండెను, 


ప్రతి ఒక్కరు నిస్సహాయముగా చూచుచుండిరి కృష్ణుడు తన చక్రముతో శిశుపాలువి తల నరికి శరీరము 
నుండి వేరుచేసెను. ఈ దృశ్యమును అందరు నోట మాట రాక ఊపిరి బిగబట్టి చూచుచుండిరి 


కట్టలు తెగిన సముద్రపు హోరు వంటి శబ్దము వినిపించెను. మహాజ్ఞానులైన నారద, వ్యాస, యుధిష్టిరులకు 
శిశుపాలుని మృత దేహము నుండి ఒక విధమైన వెలుగు కృస్థునివైపు పయనించి, కృష్ణువి పాదములు 
సమీపించినంతనే ఆ వెలుగు అదృశ్యమగుట కన్పించెను. 


వైకుంఠములోని ద్వారపాలకులలో ఒకడైన జయుడు, సనకాది మహర్షుల శాప ఫలితముగా అనేక వేల 
సంవత్సరముల తదుపరి, తన స్వస్థానము చేరుకొనెను అనంత కృపా సముద్రుడైన భగవంతుడు, పాపభూయి 
ష్టము, దుఃఖము బాధలతో నిండిన యీ మానవ లోకము నుండి మూడవ జన్మ అనంతరము జయునకు 


విముక్తికలిగించెను జయునకు భగవంతుని నుండి దీర్హకాలపు యెడబాటు అంతమయ్యెను తిరిగి నారాయణుని 
విడిచి యుండవలసిన అవసరము జయునకు లేకుండెను 


రాజసూయ యాగము సమాప్తమయ్యెను యుధిష్టిరుడు వచ్చిన అతిధులందరిని తగిన రీతిగా గౌరవించి 
సత్కరించెను చేయవలసిన విధులను సంపూర్ణముగా నెరవేర్చి యుధిష్టిరుడు యాగము ముగించెను. 


, )రమువిడిచి వెళ్ళిన తర్వాత, యుధిష్టిరుని కోరికపై కృష్ణుడు మరికొన్ని దినములు 
అచట గడపెను మరికొన్ని వారముల తర్వాత, పాండవ సోదరులు అభ్యర్షించుచున్నపృటికిని, కృష్ణుడు 
వారిని విడిచి తిరిగి ద్వారకా నగరమునకు బయలుదేరెను. 


252 నాళు ఫడు ద్వారకను ముట్టుడించుట 


సాళ్వుడు శిశుపాలునికి అత్యంత (ప్రియ స్నేహితుడు. రుక్మి శిశుపాలుని ఆహ్వానించినపుడు, సాళ్వుడు 
కూడ విదర్భ వెళ్ళెను రుక్మిణిని శిశుపాలుడు వివాహమాడ దలచిన కాలమది కాని కృష్ణుడు రుక్కిణే 
నెత్తుకుపోయి వివాహమాడెను. అప్పటి నుండి శిశుపాలుడు, అతని స్నేహితులు కృష్ణునిపై ద్వేషము 
కలిగియుండిరి. రాజసూయ యాగాంతమున తన పియమిప్రుడైన శిశుపాలుడు కృష్ణునిచే నిహతుడైవప్పటి 
నుండి, సాళ్వునకు కృష్ణుని పై ఆగ్రహము యినుమడించెను. కృష్ణుని కారణముగా యిద్దరు ముఖ్య స్నేహితులను 
__- జరాసంధుడు, శిశుపాలుడు - పోగొట్టుకొవెను. తీవ్రమైన క్రోధముతో "ఈ భూమిపై యాదవులు 
లేకుండ చేసెదనని'' సాళ్వుడు ప్రతిజ్ఞ పూనెను 


సాళ్వుడు పర్వతములకు వెళ్ళి అక్కడ మహాదేవునికి ప్రీతి కలిగించుటకై తీవ్రముగా తపస్సు చేసెను 
అతడు ప్రతి దినము పిడికెడు మట్టిని మాత్రము ఆహారముగా (గ్రహించుచుచుండెను. అందరు దైవములలో, 
మహాదేవుని మెప్పించుట అతి సులభము. సాళ్వుని తపస్సుకు సంతోషించి, మహాదేవుడు వరమును 


505 


శ్రీమద్భాగవతము 


కోరుకొమ్మని సాళ్వునితో పలికెను. దేవతలచేగాని, అసురులచేగావి, మానవులచేగాని, గంధర్వులచేగాని, 
నాగులచేగాని, రాక్షసులచేగాని నాశనము చెందని విమానమును ప్రసాదించమని సాళ్వుడు వరమడిగెను, తాను 
కోరిన ప్రదేశమునకు --- భూమిపైగాని, జలముపైగాని, ఆకాశము పైగాని --- అది వెళ్ళునట్లు, యాదవులకు 
భయము - కలిగించునట్లుగా నుండవలెనని సాళ్వుడు మహాదేవుని కోరగా, మహాదేవుడు సాళ్వుని కోరిక 
మన్నించి వరమును ప్రసాదించెను. ఆ విమానమును మయుడు నిర్మించెను 


సౌభ యను పేరుగల ఆ విమానము (రధము) సాళ్వువికి లభించెను. అది కేవలము రధమే కాదు 
అది ఒక చిన్న పట్టణము. అందులో కూర్చున్న సాళ్వుడు, తాను కోరుకున్న (ప్రదేశమునకు వెళ్ళగలుగుచుం 


డెను. ద్వారకా నగరమును నాశనము గావించుటకు తగిన సమయము ఆసన్నమైనదని సాళ్వుడు నిశ్చయించు 
కొనెను. 


తన వద్దనున్న ఆయుధములతో, పెద్ద సేనాబలము సమకూర్చుకుని, ద్వారకా నగరమును నాలుగు 
వైపుల చుట్టుముక్టైను. ద్వారకా నగరమును సంపూర్ణముగా నాశనము చేయుటకు దృఢ నిశ్చయుడయ్యెను 
తోటలు, అందముగా అలంకరించిన నగర ద్వారములు, గృహములు, విశ్వకర్మ తీర్చిదిద్దిన గోపురములు, 
నగరమును రక్షించుటకు నిర్మించిన ప్రాకారపు గోడలు అన్నింటిని సాళ్వుడు ధ్వంసము చేసెను. తన 
విమానములో కూర్చుని సాళ్వుడు, బాణములను (ప్రయోగించుచుండెను. రాళ్ళ వర్షము కురిపించుచుండెను. 
పర్వతములపై నున్న పెద్ద పెద్ద రాళ్ళను, క్రూర సర్పములు మొదలైన వానిని ద్వారకా నగరముపై 
విసరుచుండెను. ద్వారక యందు గాలివాన సృష్టించెను విపరీతమైన గాలి వలన ధూళి చెలరేగి యేమియు 
కనుపించకుండెను కృష్ణుని ద్వారకా నగరము, ఆనాడు త్రిపురాసురుడు యీ భూమిపై సృష్టించిన చిచ్చును 
పోలి యున్నది. 


కృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడు సొళ్వునితో యుద్దము చేయుటకు బయలుదేరెను సాత్యకి, సాంబ, 
అక్రూర, కృతవర్మాది యాదవులు ప్రద్యుమ్ను ననుసరించి వెళ్ళిరి. సాత్యకి మున్నగువారు ఘోర యుద్దము 
సలిపిరి. ప్రద్యుమ్ముడు తీవ్రముగా పోరాడెను. శంబరునితో నున్నపుడు మహామాయ యందు నిష్థాతుడైన 
ప్రద్యుమ్నుడు, సాళ్వుని వక్కజిత్తులను తేలికగా యెదుర్కొన గలిగెను. కాని సౌభ యను విమానము, 
ప్రద్యుమ్నుని బాణముల ధాటికి నిలువ గలిగెను. విమానము ఒక క్షణము ఆకసముపై కెగురుచు, మరుక్షణము 
భూమిపై వాలుచు, యెవరైన వెంబడించినచో తిరిగి ఆకాశమున కెగెసి తప్పించుకొనుచుండెను ఒకొక్కపుడు 
ఘనముగా రూపొందుచు, మరొక తడవ అతి కురుచగా మారుచుండెను. సాళ్వుడు త్వరత్వరగా పాదరసము 
వలె కదలిపోవుచుండుటచేత, యెవరును సరిగా గురిపెట్టి బాణము ప్రయోగించ లేకపోవుచుండిరి యాదవ 
నాయకులకు అతడతి శక్తిమంతుడుగా తోచెను. అతని నెవరును యెదుర్కొనలేకపోయిరి. 


సాళ్వుని మంత్రి ద్యుమనుడు ప్రద్యుమ్నుని సమీపించి తన గదతో తీవ్రముగా కొళ్టైను. ఆ దెబ్బకు 
(ప్రద్యుమ్నుడు మూర్చపోయెను. (ప్రద్యుమ్నుని రథసారధి ప్రద్యుమ్నుని దూరముగా తీసుకుపోయెను 
(ప్రద్యుమ్నునకు తెలివి వచ్చిన తర్వాత రథసారధి చర్యకు ఆ(గ్రహించెను ప్రద్యుమ్నుడు రధసారథితో 
యిట్లనెను. ''నీవెందుకిట్టు చేసితివి? శత్రు సేనలు నేను భయపడి పారిపోయినట్టుగా భావింతురు ఇది 
యాదవ వంశమునకే కళంకము నీ చర్య నాకు మిక్కిలి అసంతృప్తి కల్షించినది'' దారుకుని కుమారుడైన 
రథసారథ యిట్లు (ప్రత్యుత్తర మిచ్చెను. '*ఓ రాకుమారా! మీరు భయపడినట్లుగా యెట్టి సూచనలు లేవు 


506 


దశమ స్కంధము = ఉత్తర భాగము 


యుడ్డ నియమ నిబంధనల (ప్రకారము, రథములోని వీరునకు ఆపద సంభవించినపుడు రథసారథి అతనిని 
రక్షింపవలసి యున్నది. అదే విధముగా రథసారథికి ఆపద సంభవించినపుడు రథములోని వీరుడు రథసారథికి 
రక్షణ కల్పించవవలసి యున్నది. నేను మీ పేరు ప్రతిష్టలకు యెటువంటి అవమానము కలిగించలేదు. మీరు 
చింతించవద్డు. మిమ్ములను తిరిగి యుద్దభూమికి తీసుకు వెళ్ళెదను*'. (ప్రద్యుమ్నుడు తిరిగి ద్యుమను 
నెదుర్కొని సునాయాసముగా సంహరించెను. యాదవ నాయకులు సాళ్వుని సేనాబలమును ఒక [క్రమ పద్దతిలో 
నాశనము గావించుచుండిరి. ఈ యుద్దము యిరువది యేడు దినములు కొనసాగెను. అయినప్పటికిని సాళ్వుడు 
మాత్రము చావకుండెను. 


రాజసూయ యాగానంతరము కృష్ణుడు ఇంద్రప్రస్టములో నున్నపుడు, ద్వారకా నగరములో ఈ యుద్దము 
జరుగుచుండెను. దుశ్శకునములు గోచరించుట గమనించి, ద్వారకా నగరములో యేదో కీడు జరుగుచున్న 
దని కృష్ణుడు భావించెను. ఆ కారణముచేత కృష్ణుడు త్వరగా ద్వారకకు బయలుదేరెను. 


253 యుద్దరంగములో కృష్ణుడు 


కృష్ణుడు తనలో తానిట్టు తలచెను. ''శీశుపాలుని సంహరించుటచేత అతని మిత్రులు కొందరు ద్వారకలోని 
(ప్రజలను వేధించుచున్నారు. ఇందుకు సందేహము లేదు''. ద్వారక చేరిన కృష్ణుడు సాళ్వుని దురాగతము 
అన్నియు వినెను. ద్వారకను అందలి ప్రజలను రక్షించుటకు బలరాముని నియోగించి, కృష్ణుడు యుద్ద 
రంగమునకు బయలుదేరెను. 


యాదవ సేనలు దూరములో గరుడుని పతాకము యెగురుచుండుట గమనించిరి. సాళ్వుడు కూడ కృష్ణుని 


రాకను గమనించెను. ఇరు సేనలు కృష్ణుని రాకకు సంత్‌ కో షించిరి. కృష్ణుని సంహరింప వలెనని సాళ్ఫుని ధ్యేయము. 
కృష్ణుని చేత సాళు ద్వుడు నిహతుడగునని యాదవులకు తెలియును. 


కృష్ణుని రథసారథిని చంపుటకు సాళ్వుడు, తన వద్ద నున్న భయంకరమైన 'శక్తి అనే ఆయుధమును 
విసరెను. శక్తి యొక్క ప్రచండమైన వెలుగు భూమ్యాకాశములందు ప్రసరించెను. శక్తి రథసారథిని సమీపించున 
పుడు కలిగిన శబ్దము వేయి పిడుగులు ఒక్కమారుగా పడినంత శబ్దము చేసెను. కృష్ణుడు తన పదునైన. 
బాణములతో 'శక్తిని తునకలు తునకలు చేసెను. కృష్ణుడు తన ధనుస్సు నుండి విడిచిన బాణములు ఒక 
దాని వెనుక మరొకటి అతి వేగముతో సాళ్వుని సౌాభమను రథమును ఆవరించి, ఆ రథము కని ఎంచకుండునట్టు 
చేసెను. సాళ్వుడు బాణము ప్రయోగించి, కృష్ణుని ఎడమ భుజమునకు తీవ్రమైన బాధ కలిగించెను. ఆ బాధకు 
కృష్ణుని చేయి నుండీ శార్హ్యము జారి |క్రిందపడెను. సాళ్వుడు, తను పలికిన మాటలకు కృష్ణుడు భయపడునని 
తలచెను. అతడు కృష్ణునితో యిట్లనెను. “ఓరీ మూర్చుడా! నీవు చేసిన అక్రమ కార్యములకు నిన్ను 
శిక్షించెదను. నీవొక సామాన్యమైన దొంగవు. అంతకు మించి, వీవు వట్టి పిరికిపందవు. మేము గమనించుచుండగా 
శిశుపాలుని భార్య నెత్తుకుపోయి నీ దానిని చేసుకున్నావు. యుద్దము చేసి ఆమెను గెలుచుకొనుటకు బదులుగా, 
నీవు పారిపోయినావు. ఇప్పుడు నీవు యేమి చేసినావు? రాజసూయ సభలో, యుద్దమునకు సిద్దముగా లేనట్టి 
శిశుపాలుని సంహరించినావు. నా స్నేహితుని సంహరించినందుకు, నా బాణములతో. నిన్ను వధించి కసి 


507 


శ్రీమద్భాగవతము 


తీర్చుకొందును''. 


కృష్ణుని కనులు నిప్పులు (గక్కుచుండెను. అతడు సాళ్వునితో యిట్లనెను. '' నీవు మిక్కిలి వదరుచున్నావు. 
నిజమైన వీరులు మాటలలో కాక చేతలలో చూపించెదరు'' అ విధముగా మాట్లాడుచు కృష్ణుడు తన గదతో 
సాళ్వుని గడ్డముపై కొట్టును. ఆ దెబ్బకు సాళ్వుడు రక్తము కక్కుకొనెను. కృష్ణుని గద తిరిగి వెనుకకు 
రాగానే, మాయ సహాయముతో సాళ్వుడు అదృశ్యుడయ్యెను. 


కృష్ణుడు శత్రువు కొరకు వెదకుచుండగా, ద్వారక నుంచి వార్తాహారుడొకడు వచ్చి, కృష్ణుని 'వెంట 
పరుగెత్తుచు' యిట్లనెను. “'కృష్ణా! కృష్ణా! నీ తల్లి నన్ను నీ వద్దకు త్వరగా పంపినది. నీ తండ్రి వసుదేవుని, 
కసాయివాడు గొ(రైలను బంధించినట్లు, బంధించినాడు''. 


ఈ వార్త విని కృష్ణుడు మిక్కిలి నిరుత్సాహముతో నిస్పృహ చెందెను. సామాన్య మానవులు దుఃఖములకు 
బాధలకు తాళలేక వర్తించినట్లుగా కృష్ణుడు ప్రవర్తించెను. కృష్ణు డిట్లు తలచెను. “నా సోదరుడు బలరాముని 
యీ పిరికిపంద సాళ్వుడు యెట్లు జయించ గలిగెను? ఇది చూడగా నా తండ్రి సోదరుని వంటి వారు 
కూడ విధి చేతిలో ఆట బొమ్మలని స్పష్టమగుచున్నది. అన్నిటికన్న అతిశక్తిమంతమైన శత్రువు విధి! ఎట్టి 
వారైనను విధి చేత బాధలకు లోనుకాక తప్పుదు”. 


అకస్మాత్తుగా కృష్ణుని యెదుట సాళ్వుడు వసుదేవుని బందీగా పట్టుకుని ప్రత్యత్షమయ్యెను. సాళ్వుడు 
కృష్ణునితో యిట్లనెను. ''కృష్ణా! ఇటు చూడుము. నీవు మిక్కిలి గౌరవము చూపించు యీ వ్యక్తి నీ తండ్రి. 
నీవు చూచుచుండగనే నీ తండ్రిని సంహరించెదను. నీ తండ్రిని రక్షించుటకు నీకు శక్తియున్నచో రక్షింపుము. 
నీవు యే మాత్రము వీరుడవో చూచెదను''. 


కృష్ణుడు తన బాణము తీయునంతలో, సాళ్వుడు వసుదేవుని తల నరికి గాలిలో యెగిరి తన విమానము 
సౌభకములో ప్రవేశించెను. కృష్ణుడు తీవ్ర విచారములో మునిగిను; కొద్ది కణములు మాత్రమే విచార 
మావరించెను. మబ్బుల మాటున కొంచెము సేపు దాగిన చంద్రుడు మబ్బు విడిచిన తర్వాత బయటికి 
వచ్చినట్లు, మాయ కమ్మిన కృష్ణుని మనస్సు మాయ వీడినంతనే యిది సాళ్వుని కుతంత్రమని (గ్రహించెను. 
మెలకువ కలిగిన తర్వాత స్వప్న ప్రపంచమును కాంచనట్టు, ద్వారక నుండి వచ్చిన వార్తాహరుని గాని, కొద్దిసేపు 
క్రితము (క్రింద పడిన తండ్రి దేహమును గాని కృష్ణుడు చూడలేదు. తనపై తనకు, కోపము వచ్చి కృష్ణుడు 
మండిపడెను. సాళ్వుని మాయచేత తాను మోసపోయినందుకు కృష్ణుడు సహించలేకపోయెను. 


సౌభ అను విమానములో ఆశ్రయము పొందిన సాళ్వుని కృష్ణుడు సంహరించుటకు ప్రయత్నించెను. 
కొంతసేపయిన తర్వాత, యీ ఆటను ముగించుటకు సమయ మాసన్నమైదని కృష్ణుడు (గ్రహించెను. కృష్ణుడు 
తన బాణములతో సాళ్ళుని ఆయుధాగారమును ఛేదించి బ్రద్దలు చేసెను. తరువాత సాళ్వుని ధనుస్సును, 
తలపై ధరించిన మణిని ముక్కలు చేసెను. తన గదతో సౌభ యను విమానమును కొట్టి ముక్కలు ముక్కలు 
చేసెను. విరగ నటువంటి విమానము అతి తేలికగా ముక్కలు ముక్కలగుట ఆశ్చర్యము గొలిపెను. 


సాళ్వుడు గదనెత్తి నేలపై నిలుచుండెను. కృష్ణుడు తన చక్రము త్రిప్పి సాళ్వునిపై ప్రయోగించెను. సాళ్వుని 
శిరస్సు, శిరస్సుపై ధరించిన మణితో సహా నేలపై పడెను. అచట అనేక దినములుగా రణ రంగము నందు ' 


508 


డకమ స్కంధము - ఉత్తర భాగము 
యుద్దము చేయుచున్న (ప్రతి ఒక్కరి హృదయములో ఆనంద ముప్పాంగెను. 


శిశుపాలుని మిత్రులలో దంతవక్రుడు మిగిలెను. ఇపుడతడు కృష్ణునితో యుద్దమునకు తలపడెను. 
శిశుపాలుని వలె దంతవకక్రుడు కూడ కృష్ణునికి మేనబావ. 


తన సోదరుడు శిశుపాలుడు, స్నేహితులు పౌం[డ్రకుడు, సాళ్వుడు కృష్ణునిచే నిహతులైనందుకు కృష్ణునిపై 
పగ తీర్చుకొనదలచెమ. వారందరును విడదీయరాని స్నేహితులు 


యుద్దము నందు గదను విరివిగా ఉపయోగించుటలో దంతవక్రునికి మక్కువ యెక్కువ... సరాసరి కృష్ణుని 
సమీపించి యుద్దము మొదలుపెళ్టును. తన గదతో కృష్ణుని గొట్టను. అకస్మోత్తుగా తన మీద కెగబడినందుకు 
చెక్కు చెదరక, కృష్ణుడు కౌమోదకి యను గదను తీసుకుని, దంతవక్రుని వక్షముసై గొట్టైను ఆ దెబ్బకు 
ఎండిన యీత చెట్టువలె, నిర్జీవమైన దంతవక్రుని దేహము నేలగూలెను. మృతదేహము నుండీ ఒక విధమైన 
వెలుగు వెలువడి కృష్ణుని పాదముల దిక్కుగా పయనించి అదృశ్యమయ్యెను 


నారాయణుని ద్వారపాలకుల మూడు జన్మలు అంతమయ్యెను, వారు వైకుంరములో నారాయణుని (ప్రక్కనే 
పూర్వ స్టానము పొందిరి. 


దంతవకక్రుని సోదరుడు విదూరధుడు రణరంగమునకు వచ్చెను కొద్ది నిముషములలో అతని తల తెగి 
యుద్ద భూమిపై పడెను 


దీర్హకాలము జరిగిన యుద్దము చివరకు అంతమొందెను. యాదవులు విజయోత్సాహముతో ద్వారకలో 
తిరిగి ప్రవేశించిరి. 


254 సుధాముడు 


కృషునిపై విశేషమైన భక్తికలిగిన బ్రాహ్మాణుడొకడు గలడు. అతనికి బాల్యములో సొందీపముని ఆశమములో 
గురుకులవాసము చేసినపుడు కృష్ణుని చెలిమి కలిగెను అనేక సంవత్సరములు గడచెను. కాలమతనిని చిన్న 
చూపు చూచెను. అతని అభిరుచులు చాల సామాన్యమైనవి అతనికి కోరికలేమియు లేవు. అతడు ఇంద్రియము 
లను నిగ్రహించి, భౌతిక విషయములపై అనుబంధము లేక మెలగుచుండెను. అతడు చాల పేదవాడు. తనకు 
లభించిన దానితో తృప్తివెంది, తన పేదరికమునకు విధిని గాని, భగవంతువిగాని నిందించకుండెడివాడు. 
అతని భార్య అన్ని విధముల అతనికి తగినది ఆమె సన్నముగా నీరసముగా నుండెడిది పతి భక్తితో మెలగుచు, 
అతడు భుజించగా మిగిలిన దానినే తాను భుజించుచుండెడిది. పేదరికము వలన సహజముగానే ఆమెకు 
తినుటకేమియు మిగిలెడిది కాదు. తరచు ఉఫేవాసము చేయుట వలన ఆమె నీరసముగా నుండెడిది. కాని 
ఆమె భర్త ముఖములో నున్న (ప్రసన్నత, ప్రశాంతత ఆమె ముఖములో కూడ గోచరించుచుండెను. అతని 
పేరు సుధాముడు. ఆమె పేరు కల్యాణి. 


ఒకసారి తన భర్త దారిద్ర్య బాధ చూచి ఆమె తాళలేకపోయెను. బాగా యోచించిన పిదప భర్తతో తన 


$09 


శ్రీమద్భాగవతము 


అభిప్రాయము తెలుపుటకు సంకల్పించుకొనెను. అతని ముందు నిలిచి సంకోచముతో మాట్లాడ ప్రారంభిం 
చెను. తడబడుచున్న ఆమె మాటలు మంద్ర స్వరములో అతి మృదువుగా నుండుటచే అతడు సరిగా 
వినలేకపోయెను. ఆమె యిట్లు పలికెను. ''నాథా! ద్వారకానాథుడైన కృష్ణుడు నీ స్నేహితుడని బాల్యములో 
తోటి ఆటగాడని పలుమార్లు మీరు చెప్పియున్నారు. అతడిపుడు గొప్ప మహారాజు. బ్రాహ్మణుల నాదరముతో 
చూచునని ప్రసిద్దిగాంచెను. పూర్తిగా తన్ను శరణుజొచ్చిన భక్తులను ఉద్దరించునని ప్రఖ్యాతి పొందెను. సాక్షాత్తు 
లక్ష్మీదేవి అతని భార్య కాగా, అతని సంపద కేమి కొదువ?” 


సుధాముడు భార్యను జూచి ఆమె స్థితికి విచారించెను. ఆమె సామాన్య వస్త్రములు ధరించియున్నది 
ఆమె ధరించిన వస్త్రములు తాను ధరించిన వ(స్త్రములవలె అనేక చోట్ల చినుగులు పడియున్నవి. తమ్న 
వివాహమాడి నప్పటి నుండి ఆమె యెన్నడును పట్టుమని విస్తరి నిండా భోజనము చేయలేదు. అయినప్పటికిని 
ఆమె యెన్నడును దోషారోపణము చేయలేదు. ఇపుడామె యేదో అడుగుటకు ప్రయత్నించుచున్నదని అతనికి 
స్పష్టమయ్యెను. ఆమె కొనసాగించుటకు అతడు వేచియుండెను సంకోచముతో ఆమె యిట్లనెను. “నాధా! 
మీరు వెళ్ళి కృష్ణునొక పర్యాము యెందుకు చూడకూడదు? మిమ్ములను చూచినంతనే తప్పక సంపద 
నీయగలడు. అతడిపుడు బంధువులతో కలిసి ద్వారకలో నుంటున్నాడు. మిమ్ములను చూచి సంతోషించి, 
మీ దారిద్యమును తొలగించగలడు''. అతిగా మాట్లాడుచున్నానేమోనను భయముతో మరి మాట్లాడక 
మౌనముగా నిలుచుండెను ఆమె కన్నులెత్తి భర్తను చూచుటకు రైర్యము లేకపోయెను ఆమె స్థితికి సుధాముడు 
విచారించెను. మొట్టమొదటిసారిగా ఆమె అడుగుచున్నది. అది కూడ తన సంతోష సౌకర్యముల కొరకే 
అతడు తనలో యిట్లు తలపోసెను '' ఆమెను సంతృప్తి పరచి, వెళ్ళెదను ఒక విధముగా అనేక సంవత్సరముల 
తర్వాత బాల్య స్నేహితుని చూచుచున్నంరుకు సంతోషముగా నుండును ఇరువురము కూర్చొని బాల్యము 
లోని దినములు గుర్తుకు తెచ్చుకుని ముచ్చటించుకుని ఆనందించవచ్చును'' 


సుధాముడు కృష్ణుని వద్దకు వెళ్ళెదనని భార్యతో చెప్పెను. మరియు భార్యతో అతడిట్లనెను. '' కళ్యాణ్‌! 
కానుకగా నిచ్చుటకు యింట నేమైన నున్నదా? రిక్త హస్తములతో వెళ్ళుట పాడికాదు''. 


సుధాముని భార్య పారుగింటికి వెళ్ళెను పారుగింటి యిల్లాలిని తనకేదైన యిమ్మని కోరెను. ఆమె వద్ద 
యేమియు లేకుండుటచే నిరాకరించవలసి వచ్చెను. నిరాశతో కల్యాణి తిరిగి వచ్చుచుండగా ఆ యింటి 
యజమాని బయట నుండి యింటిలోనికి ప్రవేశించుచుండెను. యజమాని తన భార్యను, సుధాముని భార్య 
విచారముతో వెళ్లిపోవుచుండుటకు కారణమడిగి తెలుసుకొనెను 


ఆ గృహన్హుడు సుధాముని భార్యతో ““అమ్మా! ఒక నిమిష మాగుము'' అని పలికి, తన ఉత్తరీయములో 
మూటకట్టి తెచ్చిన ధాన్యములో పిడికెడు ధాన్యము ఆమె కిచ్చెను. సుధాముని భార్య కృతజ్ఞతతో దానిని 
స్వీకరించెను అది చాలదని ఆమె (గ్రహించి, మరొక మూడు నాలుగు పొరుగిళ్లకు వెళ్ళి ఒకొక్క యింటి 
నుండి పిడికెడు ధాన్యమడిగి తీసుకు వచ్చెను. అది చాలునని ఆమె భావించి, యింతకన్న వేరేమీ చేయలేనని 
తలంచెను. తీసుకు వచ్చిన ధాన్యమును శ్రద్దగా వేయించి అటుకులు తయారుచేసి వాటిని ఒక గుడ్డలో 
మూటకట్టి భర్త కందించెను 


అటుకుల మూటను చేతిలో పట్టుకుని, పేర బ్రాహ్మణుడు సుధాముడు, బాల్య స్నేహితుని చూడబోవుచు 
న్నానను ఆనందముతో యింటి నుండి బయలుదేరెను ఆనందముతోపాటు, కృష్ణుని దర్శనము యే విధముగా 


510 


క యా. 


దశమ స్కంధము - ఉత్తర భాగము 


లభ్యమగునో యని ఆందోళన చెందెను ఇప్పుడు తాను చూడబోవచున్న కృష్ణుడు చిన్ననాటి ఆటగాడు 
కాదు కృష్ణుడిపుడు రాజ కుటుంబములోని వాడు. అనేక సంవత్సరముల వెనుకటి చెలికాడు మాత్రమే కాదు! 
బహుశః ద్వారము వద్ద నున్న రక్షకభటులు తన్ను వెళ్ళ నివ్వకపోవచ్చు తాను వచ్చినట్లు తెలుపుకొట్టు? 
తాను కృష్ణునికి స్నేహితుడనని, చాల ప్రియస్నేహితుడనవి చెప్పిన వారు నవ్వి హాస్యాస్పదముగా భావించ 
వచ్చు కాని అది మాత్రము సత్యము. వెనుకటి రోజులలో కృష్ణునితో గడపిన రోజులు గుర్తుకు తెచ్చుకుని 
చిరునవ్వు నవ్వుకెానెను 


ఆ విధముగా కృష్ణుని గురించి ఆలోచించుచున ఎ సుధాముడు దా ;రకలో (ప్రవేశించినట్లు తెలుసుకొానెను. 
తన్ను చూచుటకు వచ్చుచున్నాడని తెలిసి, తన మాయచేత అతి స్వల్ప కాలములోనే సుధాముడు ద్వారక 
చేరునట్టు గావించెను 


చుట్టును పరికించి చూచి సుధాముడు ద్వారకా నగరము అందచందములను మెచ్చుకొనుచుండెను సేనా 
బలమున్న చోటు సమీపించి, తర్వాత మూడు వెడల్పైన రోడ్లను దాటి వెళ్ళెను అచ్చట సుధాముడు 
పెద్ద పెద్ద సౌధములను చూచెను వానిలో అన్నిటికన్న అత్యంత రమణీయముగా నున్న సొధములో 
ప్రవేశించెను. అతని నెవరును అడ్డగించలేదు ద్వారము దాటి లోపలి ప్రాంగణములో (ప్రవేశించెను అచ్చట 
కదలక సుధాముడు నిలుచుండెను తనివితీర అతడు ఆ దృశ్యము చూచి ఆనందించుచుండెను కృష్ణుడు 
అతి సుందరమైన ఆసనముపై రుక్మిణీదేవి ప్రక్కనే కూర్చుని యున్న దృశ్యమును సుధాముడు గాంచెను. 


సుధాముడు ప్రవేశించగనే, కృష్ణుడు తన ఆసనము నుండి దిగి మిక్కిలి ఉత్సాహముతో సుధాముని వైపు 
వడివడిగా వచ్చెను. కృష్ణుడు సుధాముని గాఢముగా కౌగిలించుకొనెను కృష్ణుని నేత్రముల నుండి కురిసిన 
అశ్రువులు, పద్మము నుండి నీటి బొట్లు రాలినట్లుగా బొట్టు బొట్టుగా పడుచుండెను సుధాముడు, కృష్ణుని 
తిరిగి కలుసుకోగలిగినందుకు మిక్కిలి ఆనందించి, ఆనందాశ్రువులు రాల్చుచుండెను సుధాముని రెండు 
చేతులు పట్టుకుని కృష్ణుడు, అంతవరకు తాను కూర్చుని యున్న ఆననము వద్దకు తీసుకువెళ్ళెను. కృష్ణుడు 
సుధాముని పాదములు కడిగి, ఆ జలమును తన తలపై జల్లుకొని, రుక్మిణి తలపై జలైను కృష్ణుడు నెమలి 
ఈకలతో తయారుచేసిన విసనక(ర్రను రుక్మిణి కందించెను ఆమె ఆ విసనక(ర్రతో వీచుచుండగా, కృష్ణుడు 
అత్తరు గంధములను సుధాముని శరీరమునకు పూయుచుండెను 


ఆ సౌధములో నివసించుచున్న వారందరును కృష్ణుని, బక్కపలచగా నున్న పేద బ్రాహ్మణుని, అతడు 
ధరించిన మాసిపోయి చినుగులతో నున్న వస్త్రములను చూచుచుండిరి సుధాముని ముఖము విచారముతో 
నిండియుండెను అతని శరీరముపై నున్న చర్మము యెండిపోయి ముష్టివానివలె గోచరించుచుండెను సాక్షాత్తు 
భగవత్స్యరూపుడైన కృష్ణుడు, ఆ పేద బ్రాహ్మణుని పాదము లభిషేకించి, ఆ జలమును తీర్ణముగా యెంచి 
తలపై జల్లుకొనెను! ఆ విధముగా కృష్ణునిచే గౌరవ మర్యాద అందుకున్న ఆ పేద బ్రాహ్మణుడు యెంత 
ధన్యుడో కదా! వీరిద్దరిని గమనించి చూచుచున్న వారిలో, యీ విధమైన ఆలోచనలు మెదలుచుండెను. 


S11 


శ్రీమద్భాగవతము 
255. జ్ఞాపకమున్నదా? 


సుధాముని ప్రక్కనే కూర్చుండి, కృష్ణుడు అతని చేతిని తన చేతిలోకి తీసుకుని, సాందీపుని ఆశ్రమములో 
గురుకుల వాసము నాటి అనుభవములు గుర్తుకు తెచ్చుకొని ఆనందముతో ముచ్చటించుచుండెను. అవి 
మిక్కిలి సంతోషకరమైన రోజులు. 


పదే పదే ''నీకు జ్ఞాపకమున్నదా?'' ''నీకు జ్ఞాపకమున్నదా?!” అని యిరువురును తాము మాడ్డాడుటకు 
ముందు అనుచుండిరి. ఆ విధముగా ముచ్చటించుచు చాల సమయము గడిసిరి. తరువాత కృష్ణు డిట్లనెను. 
“సుధామా! నీకు రోజు లెట్లు గడచుచున్నవి? గురుకులము నుండి నీవు నీ గృహమునకు వెళ్ళిన తర్వాత 
నీకు వివాహమయినదా? నీ వలెనె నీ భార్య కూడ సరళ స్వభావురాలేనా? నీకు భౌతిక విషయములపై 
యెన్నడును అనురాగముండెడిది కాదు. ఇతర మానవులు అభిలషించు సామాన్య సుఖములు కూడ నీవు 
పరిత్యజించినావు. నీ గురించి అన్ని విషయములు. సమగ్రముగా నాకు చెప్పుము''. కృష్ణుడు, తన స్నేహితుని 
వదనమందు గోచరించుచున్న విచారమును గమనించి, గుర్తించనట్లుగా నటించి అతడు మాట్లాడుట కవకాశ 
మివ్వక తానిట్టు పలికెను.. 'మనము గురువు సాందీపుని వద్ద గడపిన దినములను తరచుగా గుర్తుకు 
తెచ్చుకొందువా? జన్మ .నిచ్చునటువంటి తండ్రి మొదటి గురువు. జ్ఞానబోధ చేసి యీ ప్రపంచములోనికి 
తీసుకు వచ్చువాడు రెండవ గురువు. ఈ రెండవ గురువును యెక్కువగా గౌరవించవలసి యున్నది. మనము 
(బహ్మత్వము పొందుటకై (బ్రహ్మవిద్యను బోధించు గురువు మూడవ గురువు. 


._ “మిత్రమా! మనము గురుకులములో నున్నపుడు జరిగిన ఒక సంఘటన నీకు జ్ఞాపకమున్నదా? గురుపత్ని 
మనలను అడవికి వెళ్ళి అగ్నిహోత్రమునకై సమిధలు తీసుకురమ్మని పంపినది. మనము అడవిలో సంచరించు 
చుండగా అకస్మాత్తుగా ప్రబల వర్షము కురిసినది. పెనుగాలులు వీచి ఉరుములు మెరుపులు, పిడుగులు పడి 
విపరీతమైన భయము కలిగించినవి. సూర్యుడస్తమించి నలుదిక్కుల చీకటి 'క్రమ్మినది. చీకటీ, వర్షముల చేత 
మనము దారి తెలుసుకొనలేకపోయితిమి. దారి తప్పుటచే ఒకరి నొకరము పట్టుకుని అడవి యంతయు 
సంచరించితిమి. ఆ విధముగా ఆ రాత్రి గడచినది''. 


తరువాత సుధాముడు ఆనాటి వృత్తాంతము కొనసాగించెను. “అవును. తెల్లారి సూర్యోదయము కాగానే, 


మనలను గురించి ఆదుర్దా పడుచు గురువుగారు మనకొరకై వెదకుచు అడవికి క వచ్చి, చివరకు అతికష్ట్రము 
మీద మనలను కనుగొనిరి''. 


కృష్ణుడు యిట్లనెను. “మనపై కరుణతో గురువు గారిట్లనిరి. 'పుత్రులారా! నా గురించి మీరు చాల 
బాధకు గురియ్రైనారు! తమ శరీర సొకర్యములను లక్ష్య పెట్టక గురుసేవ చేయుటయే అత్యుత్తమమైది. మీరు 
ఆ విధముగా గురుే సేవ చేసినారు. మీ కోరికలు పరిపూర్తికాగలవని ఆశీర్వదించుచున్నాను. నా వద్ద మీరు 
నేర్చుకున్న విద్య యీ లోకమందు పరలోకమందు కూడ ఉపయోగపడును'. సుధామా! ఆ రోజు రాత్రి. 


నేనెన్నటికిని మరువలేను" '. ఇటువంటి సంఘటనలను మిత్రులిరువురూ నెమరువేసుకుని ముచ్చటించుకొనగా 
కాలము ఆనందముగా గడచిపోయెను. 


అందరి మనస్సులలో యేమున్నదో కృష్ణునకు బాగా తెలియును. తన బంధువులకన్న (బ్రాహ్మణులను 
యెక్కువగా (ప్రేమించే కృష్ణునకు. శాంతి సౌఖ్యముల కొరకు ఆరాటపడు వారిని సేద దేరి ) (ప్రశాంతత కలిగించే 


512 


దశమ స్కంధము - ఉత్తర భాగము 

కృష్ణునకు దైవములలో కెల్ల పరమ దైవము అయిన కృష్ణునకు, సుధాముడు ద్వారకా నగరమున కెందుకు 
వచ్చెనో బాగుగా తెలుసును. అయినను మిత్రుని ఆటపట్టించ దలచి యిట్లనెను. “ప్రియ మిత్రమా! ఇంటి 
నుండి నాకేమి తెచ్చితివి?'' సుధాముడు మౌనముగా నూరకుండెను. తాను తెచ్చిన చిన్న అటుకుల మూటను 
చూసి సుధాముడు సిగ్గుపడుచుండెను. సుధాముని విషయము మార్చనివ్వక అడ్డుపడి, ''బహుశః నీవు యేదో 
సామాన్యమైన దానిని తీసుకువచ్చి యుండవచ్చు. ఈ పరిసరములకు తగిన గొప్పది కాదని బహుశః నీవు 
భావించుచుండవచ్చు. కాని సుధామా! ఎంత స వల్పుమైనదే అయినను భక్తి (పేమలతో నాకిచ్చినట్టయితే అది 
నాకత్యంత ప్రియమైనదని నీవు యెరుగవా? భక్తి లేని కానుక యేదయినను నాకు సంతృప్తి నివ్వదు. కాని, 
ఒక పుష్పము, లేక పత్రము, లేక ఫలము, లేక కేవలము ఉద్దరిణెడు నీరు భక్తితో, యెవరు పరిశుద్దమైన 
మనస్సుతో నాకు సమర్పించెదరో దానిని నేను (ప్రేమతో స్వీకరించెదను. నీవు తెచ్చిన దానిని నాకిమ్ము''. 


సుధాముడు యిచ్చుటకు సిగ్గుపడుచుండెను. కృష్ణుడు తనలో తానిట్టనుకొనెను. ''నా స్నేహితుడు యిన్ని 
సంవత్సరములుగా పేదరికము అనుభవించుచున్నను, ఒకసారియైనను. తనకు సహాయము చేయమని నన్ను 
అడుగలేదు. అతని భార్య ప్రోదృలముచేత అతడు నా వద్దకు వచ్చినాడు. నన్ను అత డడుగకవోయినను, 
నేను అతనికి ప్రసాదించెదను''. తల్లి యిచ్చు కానుక కొరకు యెదురు చూచు పిల్లూనివలె, కృష్ణుడు తన 
మిత్రుడు యిచ్చు 'వస్తువు కొరకు వేచి యుండెను. సుధాముని ఉత్తరీయము పట్టుకుని కృష్ణు డిట్లనెను. 
“చూడు, చెల్లెలు నాకు పంపిన దానిని నీవు యివ్వకున్నావు*'. కృష్ణుడు ఉత్తరీయములో కట్టిన అటుకుల 
మూటను విప్పి చూచెను. అందులో కొద్దిగా యిసుక రేణువులు కలిసియున్నవి. సుధాముడు త్వరగా 
ద్వారకకు బయలుదేరుటచే, సుధాముని భార్యకు అటుకులను బాగుచేసీ యిసుక రేణువులను తీసివేయుటకు 
సమయము లేకపోయెను. సంతోషముతో చప్పట్లు చరిచి, కృష్ణు డిట్టునెను. “సుధామా! నాకు అటుకులు 
బాగా ప్రీతియని నీకు జ్ఞాపకమున్నదన్నమాట! ఆ రోజులలో నీవు తెచ్చు అటుకులను పంచుకుని తినువాడనని 
జ్ఞాపకమున్నదా?! 


ఆ విషయము గుర్తుకు వచ్చి సుధాముడు చిరునవ్వు నవ్వెను. ఈలోపుగా కృష్ణుడు గుప్పెడ. ఎటుకులు 
నోటిలో వేసుకుని ఆనందముతో నములుచుండెను. గుప్పెడు అటుకులు నమిలి మింగిన తర్వాత మరొక 
గుప్పెడు తీసుకుని నోటిలో వేసుకొనబోవుచుండగా, సాక్షాత్తు లక్ష్మీదేని యైన రుక్మిణి కృష్ణుని చేయి పట్టుకుని 
ఆపి, చాలు అనునట్టుగా చిరునవ్వు నవ్వెను. ఆమె కనులు కృష్ణునితో యీ విధముగా చెప్పచున్నట్లుండెను. 
ప్రభూ! మీరు భుజించిన ఒక పిడికెడు మీ భక్తుని గృహము యీ ప్రపంచములోని సంపదతో నిండుటకు 
సరిపోవును. మరొక పిడికెడు తీసుకున్నచో, నేను కూడ వెళ్ళిపోయి అతని యింట నుండవలసి వచ్చును!'' 


సుధాముని కిదేమియు తెలియదు. మిత్రుని సమక్షములో హాయి ననుభనించుచు ఆ రాత్రి అచట గడ పెను. . 
మరునా డుదయము లేచి సుధాముడు తన కాతిథ్య మొసగిన కృష్ణునకు విశేష శ్రమ నొసగుట అనుచితమని 
తలచి, యిట్లనెను. ''కృష్ణాః నిన్ను చూడవలెనని చాల దినములుగా అనుకున్నాను. నీవు యెన్నో గొప్ప 
గొప్ప లీలలు జరిపినావని, నీవు యిపుడొక గౌరవనీయుడగు రాజువవి, ఉత్తములైన పాండవులకు నీవు మేనబావ 
వని వినియున్నాను. నీ గురించి నేను వినుచున్నాను. రాత్రి పగలు నిన్నే తలచుచుందునని నేను చేరే 
చెప్పనవసరము లేదు. ఇక నేను వెళ్ళెదను. నా శరీరము మాత్రమే యిక్కడ నుండి కదలును. నా హృదయము 
నిక్కడ నీవద్ద విడిచిపట్టుచున్నాను''. 


513 


శ్రీమద్భాగవతము 
కృష్ణుడు, అతని భార్యలు 'సుధామునికి నమస్కరించిరి. తర్వాత సుధాముడు తన గృహమునకు 
బయలుదేరెను. కృష్ణుడు కొంతదూరము సుధామునితో నడచి, బరువైన ' హృదయముతో వీడ్కోలు చెప్పి 
వెనుకకు మరలెను. 


256 పిడికెడు అటుకులు 


ద్వారకకు తాను వచ్చిన ప్రయోజనము నూహించుకుని సుధాముడు సిగ్గుపడెను. అయితే కృష్ణుని యేదైన 
అడుగ వలెనను బుద్ది కలుగనందుకు సుధాముడు తనలో తాను సంతోషించెను. కృష్ణునితో ఒకరోజు 
ఆనందముగా గడిపిన అనుభవము స్వప్నానుభవమువలె భావించుచు సుధాముడు తన ఊరు చేరెను. కృష్ణుడు 
తన్ను ఆప్యాయముగా కౌగిలించుకొనిన అనుభవము తలచుకొని యిప్పటికిని సుధాముని శరీరము సంతోష. 
ముతో గగుర్పాటు చెందుచుండెను. చిరిగిపోయిన మురికి బట్టలు ధరించి నప్పటికిని తన్ను ఆప్యాయతతో 
దగ్గరకు తీసుకున్న విషయము తలచుకుని సుధాముడు మిక్కిలి ఆనందించుచుండెను. “నేను అధమాధము 
డను, అతడు అత్యుత్తమ దైవము. అయినను నన్ను కొగిలించుక్‌నుట యెంత అద్భుతము?!” అనుకుని 
సుధాముడు మరల తనలో తానిట్లు తలపోసెను.' “లక్ష్మీకి నివాసమైన అతని వక్షము, బక్కచిక్కిన యీ 
యెముకల గూడు వంటి శరీరమును 'కౌగిలించుకొనెను. మరియు కౌగిలించుకొనుచున్నపుడు అతని 
నేత్రములు (పేమతో అశ్రుపూరితములయ్యెను. అతను కూర్చున్న మంచము పై నన్ను కూర్చుండబెట్టుకునెను. 
మరియు అతని భార్య తన మృదువైన చేతులతో విసనకర్ర తీసుకుని వీచుచుండెను. అతడు నా పాదములు 
స్పృశించెను! నేలపై నడచి నడచి ధూళితో నిండిన యీ మొద్దుబారిన పాదములను తన చేతులతో కడిగి, 
ఆ జలమును తన తలపై జల్లుకొనెను! నా స్నేహితుడు గావించిన యీ మర్యాదకు మించిన దింకేమియుండును? 


““భగవంతుని పాదములను శరణుజాచ్చినవారి కేదియు అసాద్యము కాదు. అతడు తన (ప్రేమను తప్ప 
యింకేమియు నా కెందు కివ్వలేదో తెలుసును. సంపద గలిగిన వారు బహు తేలికగా భగవంతుని 
మరచిపోయెదరు. నేను తన్ను మరచిపోవుట యిష్టము లేనంతగా అతడు నన్ను (పేమించుచుండెను. నాయందు 
అతడు చూపిన మంచితనము అనంతము!” | 


సుధాముడు తన గృహము సమీపించుచుండెను. దూరము నుండి ఒక అందమైన 'భవనము చూచి 
'ఆకర్షితుడయ్యెను. అతడు తనలో తానిట్టునుక్‌"నెను. ''ఎంత అందమైన దృశ్యము! ఇంతకు ముందెన్నడును 
నేను చూడలేదు. వెలుగు చేత నిర్మితమైనంత అందముగా గోచరించుచున్నది. నా యింటి ప్రక్కనే యున్నట్లు 
తోచుచున్నది. కాని యిన్ని సంవత్సరముగా నేనెందుకు గమనించలేదు? నేనంత పరధ్యానముగా నుంటినా? 
నాకు తెలిసినంతవరకు యిరుగు పొరుగు వారందరును నా వంటి వారే. ఇటువంటి భవనము కలిగియుండు 
సంపద యెవరికిని లేదు”. 


ఈ విధముగా ఆలోచించుచు నడుచుచున్న సుధాముని, దివ్య పురుషులవల గోచరించుచున్న అనేకులు 
ఆహ్వానించి ఆ భవన ద్వారము వద్దకు తీసుకు వచ్చిరి. “నేను తిరిగి ద్వారకకు వచ్చితినా?'' అని సుధాముడు 
తనలో తాను ప్రశ్నించుకొనెను. తలెత్తి క్రిందికి పైకి చూడగా, సాక్షాత్తు లక్ష్మీదేవి వలె గోచరించుచున్న 


$14 


దశమ స్కంధము - ఉత్తర భాగము 


తన భార్య అశ్రువులు నిండిన కనులతో కాళ్ళ మీద పడి తన్ను లోపలకు ఆహ్వానించెను. దివి నుండి దిగి 
వచ్చిన అందమైన అప్ప్స్పురస వలె గోచరించుచున్న తన భార్యను చూచి ఆశ్చర్యపడెను. ఇంద్రుని భవనము 
వలె నున్న తన గృహములో సుధాముడు ప్రవేశించెను. గృహము లోపల అతని నేత్రములు అన్నిటిని పరికించి 
మౌనముగా చూచుచుండెను అతని మనను కలగాపులగమైన ఆలోచనలతో నిండెను సుధాముడు తనలో 
తానిట్టనుకొనెను. “భగవంతుని దర్శన భాగ్యము చేత నాకీ సంపద లభించినది బాల్య స్నేహితుడు, తోటి 
ఆటగాడు అయిన కృష్ణుని అతని భవనములో దర్శించితిని. అడుగకపోయినను అతడు సంపదను ప్రసాదించగ 
లడు వర్ష మేఘములు వర్షించినంత విశేషముగా, అతడు సంపద నిచ్చును మేఘములు సముద్రము నంతను 
నింపగలవు. అయినప్పటికిని మానవులకు శ్రేయస్సు చేకూర్చుటకై నిరాడంబరముగా పంట భూములపై 
వర్షించి వ్యవసాయదారులకు లాభము చేకూర్చుచున్నవి వ్యవసాయదారులు ని ద్రించునపుడు వారికి తెలియకనే 
వర్షించి పోవుచున్నవి కృష్ణుడు తాను యివ్వగిలిగిన సంపద గురించి మాట్లాడడు అతని దృష్టిలో యిది 
చాల స్వల్ప విషయము సంపదకన్న (ప్రేమ, భక్తి యెంతో గొప్పవని పరిగణించును అందుచేతనే సంపద 
గురించి నాతో కృష్ణుడు ప్రసంగించ దలచలేదు. ' నీకు సంపద నిచ్చెద' నని చెప్పి నాకు యిబ్బంది కలిగించలేదు 
సంపద భక్తికి సరినసమానము కాదని భావించు నతని దృష్టిలో నేను చూపించిన (పేమకు సంతృప్తిచెందినట్టున్నది 
నేను తీసుకువెళ్లిన పిడికెడు అటుకులు, అక్కడ సమృద్దిగా నుండెడి తేనె అమృతముకన్న మిన్నగా అతనికి 
తోచినవి”! 


ఇట్టి ఆలోచనలతో సుధాముడు భగివంతుడిచ్చిన కానుకను స్వీకరించి, భార్యతో కలిసి భగివంతుడు 
(ప్రసాదించిన సంపద ననుభవించుచుండెను 


నిత్యము సుధాముడు అతని భార్య కృష్ణుని యందు భక్తి కలిగి, తమ హృదయములో భగవంతుని పాద 
పద్మములను స్టిరముగా (ప్రతిష్టించుకొనిరి క్రమ (క్రమముగా భౌతిక విషయములపై విరక్తిని పెంచుకొను నేర్చు 
సంపాదించిరి వెనుకటి పేదరికమునకుగాని, యిప్పటి సంపదకుగాని యే విధముగాను చెక్కుచెదరక, కృష్ణ 
చింతనతో ఆ బ్రాహ్మణ దంపతులిరువురును సుఖముగా జీవితము వెళ్ళబుచ్చుచుండిరి 


257 _ భవిష్యద్దర్శనము 


ఒకసారి సూర్య(గ్రహణాము సంభవించెను గ్రహణము సంభవించినపుడు పనిత్ర తీర్ణమునకేగి అచట 
గహణమునకు ముందు (గ్రహణము తర్వాత స్నానము చేయుట సంప్రదాయము. భార్గవ రాముడుగా 
ప్రసిద్ది కెక్కిన పరశురాముడు, తల్లిదండ్రులకు క్షత్రియుల రక్తముతో తర్పణ మొస7ాను ఆ (ప్రదేశమున అయిదు 
సరస్సులు రక్తముతో నిండియుండెను ఈ (ప్రదేశము దేవతలచే పునీతమై, శమంతపంచకమను పేరు పొందెను 
సూర్యగ్రహణము సంభవించునని తెలిసి, భారత వర్షములోని రాజు లందరును శమంతపంచకమునకు 
ప్రయాణమైరి. ద్వారకను రక్షించుటకై అనిరుడ్డుడు, కృతవర్మ ద్వారకలోనే యుండవలసిదని యాదవులు 
నిశ్చయించుకొనిరి మిగిలిన యాదవులందరును పవిత్రమైన శమంతపంచకమునకు బయిలుదేరిరి ప్రయా 
ణము చాల ఆనందదాయకముగా రూపొందెను (స్త్రీలు, పిల్లలు కూడ ప్రయాణమగుటచేత, అనేకులు ద్వారక 
నుండి శమంతపంచకమువైపు గుంపుగా కదలివెళ్ళిరి ఆ పవిత్ర తీర్ణమునకు, మత్స్య, కోసల, విదర్భ, కేకయి, 


515 


శ్రీమద్భాగవతము 


కాంభోజ దేశ రాజులు గూడ విచ్చేసిరి కౌరవులు కూడ వచ్చి దుర్యోధనుని చుట్టును చేరిరి. అతని 
స్నేహితులు, బంధువులు కూడ వచ్చిరి 


నంద గోపాలుడు, భార్య యశోద యితర గోపాలురు, గోపికలతో కూడ వచ్చుటచేత కృష్ణునికి మిక్కిలి 
ఆనందము కలిగెను 


అచటకు కుంతి కూడ వచ్చెను తన సోదరుడైన వసుదేవుని దోషారోపణము చేయుచున్నట్టుగా పలకరించి 
యిట్లనెను ''నీవు నాకు జ్యేష్ట సోదరుడవు నీవు నన్ను, నా దుర్చరస్తితులమ పట్టించుకొనకపోవుట నా 
దౌర్భాగ్యము భగవంతుని చిన్నచూపు పడీనవారు, దగ్గర బంధువుల --- అన్నలు, చెల్లెండ్రు, చివరకు 
పుత్రులు - అభిమానమునకు గౌరవమునకు కూడ దూరమగుదురు'' 


తన సోదరి కుంతి నిందాపూర్వక వాక్యములకు మిక్కిలి బాధపడి వసుదేవు డిట్టనెను ''ప్రియ సోదరీ! 
విధి చేతిలో కీలుబొమ్మలమైన మమ్ము నిందించకుము ఈ లోకము దాని శ్రేయస్సు భగవంతుని అధీనములో 
నున్నవి. మానవులు నిస్సహాయులు మానవులు తమ తమ కర్మల నాచరించుటకు భగవంతుడు (ప్రేరేపించి, 
సంతృప్తి కలిగిన పిమ్మట తన లీలలను ఆపుచేయును చిన్నతనము నందే నిన్ను కుంతిభోజున కిచ్చి తరువాత 
పాండురాజుతో వివాహము చేయగా, నీవు సుఖముగా సర్వసౌఖ్యములతో జీవించుచుండెడిదానవు అపుడు 
మేము --- భోజులు, అంధకులు, యాదవులు --- కంసుని నిరంకుశత నము నుండి తప్పించుకొనుటకు 
ఒకచోటు నుండి మరొక చోటునకు పారిపోవుచుంటిమి నా యౌవన కాలమంతయు కంసుని కారాగారములో 
గడచిపోయినది నా పుత్రులను యీ చేతులతో యెత్తుకుని ఆనందించు భాగ్యము నాకెన్నడును కలుగలేదు 
నీకు అటువంటి దుర్భర స్లితి కలుగలేదు”! వసుదేవుడు మౌనముగా కొంతసేపు కూర్చుని తర్వాత అక్కడ 


నుండి లేచి వెళ్ళిపోయెను కుంతీదేవి తొందరపాటులో నిందా వాక్యములచేత వసుదేవుని మనసు నొప్పించినం 
దుకు విచారించెను 


శమంతపంచకమను పవిత్ర స్టలము వద్ద క్షత్రియ వంశములోని వారందరును సమావేశమైరి వైశంపాయన 
మను సరస్సు తీరమున కురుక్షేత్రముండెను భీష్ముడు, ద్రోణుడు, గుడ్డి రాజు ధృతరాష్టుడు, అతని భార్య 
గాంధారి, వారి పుత్రులు, పుత్రుల స్నేహితులు అందరను విచ్చేసిరి కుంతీదేవి తన అయిదుగురు పుత్రులు, 
వారి భార్యలతో విచ్చేసెను. మరియు విదురుడు, కృపాచార్యుడు, కుంతిభోజుడు, విరాటుడు, భీష్మకుడు 
నగ్నజితుడు, పురుజితుడు, (ద్రుపదుడు, శల్యుడు, దృష్టకేతుడు మున్నగు రాజులు, మద్ర, కేకయ, మిథిల 
దేశముల రాజులు యుధామన్యుడు, సుశర్మ ఆ పవిత్ర ప్రదేశమందు సమావేశమైన వారిలో గలరు 


కృష్ణుడు వారి నందరను తేరిపార జూచెను తమ తమ శక్తులను (ప్రదర్శించువారి రూపములను, అహంకార 
పూరితమైన వారి నవ్వును, వారి గర్వమును గమనించెను మరికొన్ని సంవత్సరములలో వారికందరకును 
అంతిమ విశ్రాంతి కాబోయే ఆ నేల తగియున్నదో లేదోనని పరీక్షించుటకై అందరును అక్కడ చేరినట్టుగా 


గోచరించెను కేవలము కృష్ణునకు, బుషులకు మాత్రమే, కురుక్షేత్ర సంగ్రామములో వారందరకును యేమి 
జరుగనున్నదో తెలియును 


అందుకొరకే కృష్ణుడు యీ భూమిపై అవతరించెను. ఆ విషయము అతనికి తెలుసును వారందరిని 
సంహరించి, ధర్మమును తిరిగి ప్రతిష్టంచుటకు అతడు యీ భూమిపై జన్మించెను (ప్రతిసారి రక్తప్రాతము 


516 


దశమ స్కంధము - ఉత్తర భాగము 
జరుగు ఆ పవిత్ర స్టలములో ధర్మబీజము నాటుట కొరకే కృష్ణు డవతరించెను ఒకప్పుడు పరశురాముడు 
త్షత్రియుల రక్తముతో అయిదు సరస్సులు నింపెను కురుక్షేత మంతయు క్షత్రియుల రక్తము ప్రవహించనుం 
డగా, యెర్రని మట్టిలో ధర్మ బీజమును కృష్ణుడు నాటబోవుచున్నాడు. 


చాలసేపు కృష్ణుడు మౌనముగా నుండెను. తన మనోనేత్రము ద్వారా జరుగబోవు సంఘటనలను చూచిన 
కృష్ణునకు మిక్కిలి విచారము కలిగెను. స్పితప్రజ్ఞుడు, ద్వంద్వాతీతుడు అయినప్పటికిని, మున్ముందు తాను 
నిర్వహించబోవు కార్యము తలచుకొని విచారించెను ఈనాటీ వేడుక, మున్ముందు జరుగబోవు రక్తపాతము 
తలచుక్‌"నుటకు చాల బాధకరముగా నుండెను. 


ఎవరును తన్ను గుర్తించక పూర్వమే తన ఆలోచనా (ప్రపంచము నుండి తేరుకునెను. కాని బలరాముడు 
కృష్ణుని గమనించు చుండెను అతడు కృష్ణునికి దగ్గరగా వచ్చి యిట్లనెను ''కృష్ణా! నిన్నేదో నిరాశ అదైర్యము 
ఆవరించినట్లున్నవి. వానిని వదలిపెట్టుము నీవు దేనిని గురించి ఆలోచించుచున్నావో నేనెరుగుదును ఇట్లు 
విచారించుట వలన (ప్రయోజనము లేదు జరుగబోవునది జరుగక మానదు నీవు ఊహించు భవిష్యత్తు విధి 
నిర్ణయము నీవు నేను మాత్రమే భవిష్యత్తును చూడగలుగుట దురదృష్టకరము ఇంతకన్న అజ్ఞానమే ఒక 
విధముగా మేలు సోదరా! ఈ విషయము మరచిపోయి నాతో రమ్ము మనతో సంభాషించుటకు యెవరు 
వచ్చిరో చూడుము '' 


కృష్ణుడు విచారముతో చిరునవ్వు నవ్వి, సోదరుడు బలరాముడు చేతి నందివ్వగా పట్టుకుని లేచి 
నిలుచుండెను. దగ్గరలోనే నంద గోపాలుడుండుట చూచెను. అన్నదమ్ము లిద్దరును నందగోపాలునికి, ప్రక్కనే 
నిలుచున్న యశోదకు పాద నమస్కారము చేసిరి తల్లి దండ్రులు తమ్ము కౌగిలించుకొనగా ఆనంద 
బాష్పములు రాల్ఫిరి దేవకి యశోదతో యిట్లనెను “సోదరీ! వీరికి నేను జన్మనిచ్చిన తల్లిని. కాని వారు 
నీ పుత్రులు, యెప్పటిీకిని వారు నీ పుత్రులే. నా పుత్రులను నీవు పెంచి పెద్దజేసిన విషయము నేనెట్లు 
మరువగలను? కంటికి రెప్పలవలె వారిద్దరిని కాపాడినావు కంసుని ద్వేషము నెరిగినప్పటికిని లక్యపెట్టుక 
వీరిని పెంచి కాపాడితివి నేను నీకు యే విధముగా ధన్యవాదము తెలుపగలను?'' 


యశోద యిట్లు జవాబిచ్చెను ''నీవు నాకు ధన్యవాదములు చెపుటయా! నీవు యీ విధముగా మాట్లాడుట 
విచిత్రముగా నున్నది! మేము నీకు కృతజ్ఞత చెప్పవలసియున్నది నేను, నా భర్తయే కాదు, బృందావన 
వాసులందరును కృతజ్ఞులే. దినమంతయు వీరితో మేము గిడపిన అతి దివ్యమైన ఆనాటి రోజులు మరువగలమా? 
ఆనాడు నేననుభవించిన సంతోషము మరువగలనా? కృష్ణుని తల్లిగా నేను పొందిన సంతోషము? ఆనాటి 
మధుర స్మృతులే మేమింకను జీవించియుండునట్లు చేయుచున్నవి లేకున్నచో, బలరామకృష్ణులను విడిచి 
యెవరు జీవించగలరు? '' 


517 


' శ్రీమద్భాగవతము 
258 భూతకాలపు ప్రతిధ్వనులు 


కృష్ణుడు తల్లి భుజమున కావల చూచుచుండెను. కొంత దూరములో గోపిక లందరును గుమిగూడి 
యుండిరి. చాల కాలము నుండి కృష్ణుని చూడవలెనని తహతహతో నున్న గోపికలు, తనివితీర చూచి 
ఆనందించుచుండిరి. తమకు తెలిసిన చిన్ననాటి కృష్ణుడు, యమునా నది గట్టున తమ్ము ఆట పట్టుంచి 
యేడిపించిన కృష్ణుడు, తమ నీటి కుండలను దాచివేసి తానడిగిన దానిని తాము యిచ్చిన తర్వాత తిరిగి 
తమ నీటి కుండలను యిచ్చిన కృష్ణుడు, పౌర్లమినాటి వెన్నెల రాత్రిలో యమునా నది ఒడ్డున నున్న తెల్లని 
యిసుక తిన్నెల పై తమతో రాత్రి అంతయు రాసక్రీడ జరిపిన కృష్ణుడు, మార్గశిర మాసములో ఒకనాటి 
వేకువ జామున చల్లని నదీ జలములో తాము స్నానము చేయుచుండగా తమ వలువల నపహరించిన కృష్ణుడు, 
యిప్పుడు యెచిగి మధ్య వయస్కుడుగా నున్న కృష్ణుని జూచి గోపికలు కొంత ఆశ్చర్యము చెందిరి. ఇప్పటికిని, 
ఆనాడు కృష్ణుడు బృందావనములో నున్నపుడు జరిగిన సంఘటనలను తలచ్చుక్తున్నపుడు. ఆ గోపికల 
వదనములు యె(ర్రగా మారుచుండెను. 


అనేక సంవత్సరముల తర్వాత వారిపుడు కృష్ణుని చూడగలిగిరి. వారందరును సంకోచించుచుండిరి. 
పెక్కుమంది రాజులు, రాణులు అచట గలరు. వారు గోపికలకు భిన్నముగా నుండుటచే యెవరైన తమ్ము 
వేలెత్తి చూపి, “ఆ (స్త్రీలను చూడుడు. వారు గోపికలట. వారందరికి కృష్ణునిపై మక్కువని యనెడివారు'' 
అని అది యేదో నవ్వులాట విషయమైనట్లు వారు తలచెదరని ఆందోళన చెందిరి. కృష్ణుడు తమ వాడైనప ప్పటికిని 
దూరముగా అందరాని వాడుగా నున్నట్లు వారికి గోచరించెను. 


కృష్ణుడు వారివైపు జూచి, వారి అమాయక మనస్సులలో యేమి మెదలుచుండెనో (గ్రహించెను. గోపిక 
లందరను గుమిగూడి యున్న (ప్రదేశమునకు కృష్ణుడు వెళ్ళి వారందరికి పరిచితమైన చిరునవ్వు ప్రదర్శించెను. 
తన అందమును (గోలుచున్నట్టుగా వారు తన్ను అదే పనిగా చూచుచుండిరి! వారిని దాటి ముందుకు కృష్ణుడు 
వెళ్ళగా గోపికలు కృష్ణుని వెనక వెళ్ళిరి. వారితో తాను ఒక్కడే యున్నపుడు, (ప్రతి ఒక్కరినీ ఆలింగనము 
చేసుకుని వారికి హాయి కలిగించెను. వారు తమ కోపమును, నిందలను పూర్తిగా మరచిపోయిరి. తమకు 
బాగుగా పరిచయమున్న కృష్ణునిలో యేమియు మార్చులేదని. గ్రహించి వారు సంతోషించిరి. సంపద, 
రాజరికము, నగరవాసము కృష్ణునిలో యెట్టి మార్పు కలిగించలేదని తెలుసుకుని ఆనందించిరి. 


వారు ఆనంద బాష్టములు రాల్చుచు, చిరునవ్వు చిందించుచు, కృష్ణుడు (పేమతో సంభాషించుచున్న 
పుడు, వింటూ నిలుచుండిరి. కృష్ణుడు మాట్లాడుచున్నపుడు స్వరములో ఒక విధమైన సరళత ప్రస్పుటముగా 
గోచరించెను. గోపికలతో కృష్ణు డిట్టునెను. “'చెలులారా! పురాతన మిత్రులారా! మిమ్ములను చూచి యెంత 
కాలమైనది! నేను అబద్దాలకోరునని మీరందరు భావించి యుండవచ్చు. మీరు "కృష్ణునికి విశ్వాసము లేదు. 
మా (ప్రేమను పూర్తిగా మరచిపోయినాడు' అని అనుకొనవచ్చు. “తిరిగి వచ్చెదనని అబద్దము చెప్పినాడు 
కృష్ణుడు. మమ్ము మోసగించి నాడు”, అని కూడ మీరు అనవచ్చు''. తమ మనస్సులోని ఆలోచనలను 
కృష్ణుడు సరిగా ఊహించెనని వారు సిగ్గుతో తలలు వంచుకొనగా, కృష్ణుడు వారిని చూచి చిరునవ్వు చిందించెను. 
కృష్ణుడు తన సంభాషణ నిట్లు కొనసాగించెను. “మీ ఆలోచనలు నాకు పూర్తిగా తెలుసు. ఆ విధముగా 
మీరు ఆలోచించినంటుకు నేను మిమ్ములను తప్పుపట్టుట లేదు. కాని నేను నిస్సహాయుడనైనాను. మోసము 
దగా కుతుంత్రముల వలలో చిక్కుకు పోవుటచేత ఆనందమయమైన గోపాలకుల స్వేచ్చా జీవితమునకు 


518 


దశమ స్కంధము - ఉత్తర భాగము 


భిన్నమైన పాత్రను నేను విర్వహించవలసి వచ్చెను. తరువాత నేను మిమ్ములను కలియుటకు మధ్యవర్తులను 
యే విధముగా నియోగించి యేర్పాటు చేయవలెనను యోచన తప్ప, యింక యితర ఆందోళన లేమియు 
లేకుండెను 


“ఇప్పుడు నాపై ఆధారపడియున్న బంధు బలగము శ్రేయస్సు కొరకు వారి భారము వహించవలసి వచ్చెను 
ఎన్ని పర్యాయములు నేను బృందావనములో గడపిన దినములు తలచుకుని, తిరిగి బృందావనము వెళ్ళి 
మీ అందరితో హాయిగా రోజులు గడపవలెనని యెంతగా నువ్విళ్లూరితినో మీకు తెలియదు ఈ మాట 
నమ్మండి ఇదంతయు గతించిపోయినది'' కృష్ణుడొక క్షణ కాలము మౌనముగా నుండెను అతని వదనములో 
పెంకె చూపులు కనిపించకుండెను ముఖమునందు, నేత్రములందు కూడ చిరునవ్వు అదృశ్యమయ్యెను. 
ఒక్కసారిగా శరీరము విదలించెను 


తిరిగి పాత స్వరూపము తెచ్చుకుని గోపికలతో కృష్ణు డిట్లనెను. ''చెలులారా! ఒకటి మాత్రము సత్యము 
భగవంతుడు తన వారిని కలియును వారందరును ఒకరినొకరు కలుసుకుని కొంతకాలము కలిసి యుండునట్లు 
చేయును ఒకరితో నొకరు భావో[ద్రేకము చేత సంపర్కము పెంచుకొనినపుడు, ఆ భగవంతుడే వారిని వేరు 
చేయును. శాశ్వతముగా వారు విడిపోదురు గాలి వీచి మబ్బులను చెల్లా చెదరు చేయును. అదే గాలి తిరిగి 
వానిని కలుపుచుండును. గడ్డిపోచలు గాలికెగిరి యెవరి దారి నవి పోవును ఒక దూది పోగు లేక ధూళి 
రేణువు, యేదైన గాని, ఒక క్షణము అవి యన్నియు ఒకచోట చేరును మరుక్షణము అవి చెల్పాచెదరైపోవును 
అదే విధముగా నేను మీ అందరితో కొంతకాలము గడపినాను, యిప్పుడు మీకు దూరమై యుంటున్నాను 
అయితే మీ నుండి గాని, నా నుండిగాని వేరు చేయలేనిది యొకటున్నది అది నాకు మీపై నున్న (పేమ, 
మీకు నా యందున్న భక్తి. నేను దూరముగా నున్నానను ఆలోచన మీకు కలుగకూడదు 'నేనే మీరు 
— మీరే నేను' అను ఆలోచన కలిగియున్నచో, నేను మీకు దూరముగా నున్నానను విచారము తొలగిపోగలదు 


259 బుషులు గౌరనము తెలువుట 


బలరామకృష్ణులతో కొంతకాలము గడపవలెనని మహర్ష్దులందరును శమంతపంచకమునకు వచ్చిరి స్వర్గము 
నుండి నారద, చ్యవన, అసిత, దేవల, విశ్వామిత్ర, సదానంద, భరద్వాజ, గౌతమ, వసిష్ట గాలవ, భృగు, 
పులస్య, కశ్యప, అత్రి, బృహస్పతి, అంగిరస, అగస్య, యాజ్ఞ్యవల్య్య, వామదేవాది బుషులు వచ్చిరి 


రాజులందరు ఒక్కసారిగా లేచి నిలుచుండిరి ఇటువంటి అరుదైన గౌరవము భగవత్రసౌదమని వారు 
భావించిరి. బలరామకృష్ణులు తాము కూర్చున్న చోటు నుండి లేచి నిలబడి, మిక్కిలి ఉత్సాహముతో వచ్చి 
మహర్షులను రాజులతో గూడి గౌరవించిరి వారికి అర్హృపాద్య ఆచనములు సమర్పించి గౌరవించిన పిదప, 
మహా బుషులందరు తమతమ ఆసనములపై కూర్చుండిరి. పరిశుద్దాత్ములైన బ్రహ్మజ్ఞానులతో నిండిన ఆ 
సభ సత్య లోకము వలె ప్రకాశించుచుండెను దీనితో పోల్చి చూడగా రాజుల సమావేశములు అల్పమైనవి 
అక్కడ చేరిన మహా బుషులందరును తపసృంపన్నులు ఈ లోకమును లయింపజేయుటకు గాని, నూతన 


519 


శ్రీమద్భాగవతము 


లోకమును సృష్టించుటకు గాని తగిన తపస్సంపద వారిలో ప్రతి ఒక్కరికిని గలదు నారాయణావతారములైన 
బలరామకృష్ణులు, యాదవ కుటుంబములో జన్మించి సాధారణ మానవులవలె జీవించుచున్న ఆ సోదరులకు 
తమ గౌరవాభి వందనములు తెలుపుటకై గొప్ప గొప్ప మహర్షు లందరును అక్కడకు విచ్చేసిరి 


కృష్ణుడు యిట్లు (ప్రసంగించెను ''ఒకేసారి అనేక మహర్షుల దర్శన భాగ్యము పొందుటచేత, యీ 
జీవితములో మనము గొప్ప పుణ్యము సాధించితిమని చెప్పుటలో సందేహము యెంత మాత్రము లేదు 
ఒక్కసారిగా మన పాపములన్నియు తొలగిపోయి వారి ఆశీస్సులు పొందుటకు అర్హత సంపాదించినాము, 


“పాపములను క్షాళనము చేసుకొనుటకు అనేక పద్దతులను పెద్దలు మనకు బోధించినారు పవిత్ర 
తీరములలో స్నానము చేయుట ఒక పద్దతి. రాతి విగ్రహములో భగవంతుని (ప్రతిష్టజేసి పూజించుట మరియొక 
పద్దతి. మీ వంటి ఉత్తమ పురుషుల దర్శన భాగ్యము వలన కలుగు పుణ్యమునకు యివి సాటి రాగలవా? 
మిమ్ము మేము స్పృశించవచ్చు మీతో సంభాషించవచ్చు. మీ పాద ధూళిని స్వీకరించవచ్చు. మీ పాదముల 
నభిషేకించి ఆ తీర్ణమును తలపై జల్లుకొనినచో జనన మరణములనే వ్యాధి నివృత్తి యగును 


“తీర్ణ స్నానములు, విగ్రహ పూజలు పునీతము చేయవని గాదు కాని అవి దీర్థకాలము తీసుకొనును. 
అయితే సాధు పుంగవుల పవిత్ర దృక్కులు ప్రసరించిన మరుక్షణమే పాపములు పటాపంచలు కాగలవు అగ్నిని 
చూచినంత మాత్రమున పాపములు హరించవు. సూర్యుని దృష్టి పడినను పాపములు నిర్మూలము కావు 
చంద్రుని నక్షత్రములను దర్శించినంత మాత్రమున పాపములు సమసిపోవు పంచ మహాభూతములు 
పాపములను పరిహరింపజాలవు “బ్రహ్మ” అను పదమును అర్భించినప్పటికిని వెంటనే పాపము అంతము 
కావు ఇవి అన్నియు, భక్తులు శ్రద్దతో పూజించినపుడు, వారి పాపముల నంతరింపజేయగలవు కొని పాపములకు 
మూలకారణమైన అజ్ఞానము --- సత్యము నెరుగకుండుట --- పైన చెప్పిన పద్దతులచేత తొలగిపోదు. అయితే 
మహా గొప్పు జ్ఞానులు ఒకరి పాపములను అజ్ఞానమును ఒక్కసారిగా నిర్మూలింపగలరు దీనికి వారిని దీర్ణకాలము 
పూజింప నవసరము లేదు వారి ప్రశాంత దృక్కులు మనపై (ప్రసరించినచో, యీ విచిత్రము జరుగును 


“ఈ శరీరము ఎముకలు, (కొవ్వు, రకము, చర్మముతో నిర్మితమైనదని తెలిసినప్పటికిని, 'నేను అను 
అహంకారముతో నిండిన మానవునకు, యీ భార్య, పిల్లలు, సంపద 'నావారు' 'నాది' అనుకునే మానవునకు, 
భగవంతుని అనుగ్రహము కలుగవలెననన్న తీర్చ స్నానము వి[గ్రహపూజ సులభమైన పద్దతులని చెప్పినారు 
నిజముగా వివేకవంతులైనవారు మీ వంటి సాధు పురుషులను పూజించి వెంటనే మోక్ష ప్రాప్తి నందుకొనగలరు'' 


కృష్ణుడు యీ విధముగా స్తుతి వాక్యములు పలికినపుడు బుషులకు అతని భావమేమిటో అర్హము కాలేదు. 
కృష్ణుడు పరబ్రహ్మ స్వరూపుడు, అతడు వారిని స్తుతించుచు పలికెను! అందుకు కారణము వారు 
తెలుసుకొనగోరిరి వారి గొప్పదనమునకు గీటురాయి అనదగిన యీ గుణమును కృష్ణుడెంతో మెచ్చుకొనెను 


అది వారి వినయమునకు చిహ్నము కృష్ణుని దృష్టిలో వారెంత ఉన్నతులో వారికి తెలియదు వారు 
(గహించలేకపోయిరి 


వారికి సంబంధించినంత వరకు అసలు సత్యము యిందుకు వ్యతిరేకమని తలచి వారిలో వారు చిరునవ్వు 
నవ్వుకొనిరి. వారు కృష్ణుని దర్శించుటకై వచ్చిరి అతని దర్శనముచేత లౌకిక బంధముల నుండి విముక్తులై 
సంచరించగలమని వారు భావించగా, కృష్ణుడు తాను సాధారణ మానవుని వలె మాట్లాడెను 


520 


దశమ స్కంధము - ఉత్తర భాగము 

బుషులు తమ తమ మనస్సులలో కృష్ణుని పూజించి గారవము ప్రకటించిరి. వారి పూజలను గౌరవమును 
అంగీకరించినట్టుగా తన నేత్రములు మనస్సు ద్వారా వారికి తెలియజేసెను. అతడెందు కవతరించి నదియు 
వారికి తెలుసును కాని ఆ విషయమై వారు మౌట్టాడలేకపోయిరి కృష్ణుడది గ్రహించి, వారివైపు చూచి “'నేనీ 
విధముగా నటీంచుటలో మీరందించిన సహాయమునకు నా ధన్యవాదములు నేను కేవల మొక యాదవుడను 
బలరాముడు నా సోదరుడు. అంతమాత్రమే వారికి తెలుసును వారు తెలుసుకొనదగినది కూడ అంత 
మౌదత్రమే'' అని యనుచున్నట్లుగా చిరునవ్వు నవ్వెను. బుషులు తమ తమ మనస్సుల ద్వారా యిట్లు 
తెలియజేసిరి '' ప్రభూ] నీ చర్యలు సాధారణ మానవులకు అంతుపట్టునివి. ఒకే మట్టి నుండి వివిధ రకములైన 
ఆకారములలో పాత్రలు చేయుచున్నారు ఒకొక్క పాత్ర ప్రత్యేకముగా నుండినప్పటికిని వానిలోని మట్టి 
మాత్రము ఒకఠే అదే రీతిగా, నీవు వివిధ రూపములు, ఆకారములతో యీ లోకమును సృష్టించి, పోషించి, 
నశింపజేయుచున్నావు ఎట్టి బంధములకును లోబడని నీవు, ఆయా రూపములలో నీకై నీవు ఆపాదించుకొనిన 
బంధములను చూచి, లోకులు నీవు సామాన్య మానవుడవనియు, సుఖ దుఃఖములను చక్రగతి నీకు కూడ 
వర్తించుచున్నదనియు భావించి భ్రాంతి పొందుచున్నారు 


''అంతరించిపోనున్న ధర్మమును పునః ప్రతిష్టించుటకు నీవు మరల మరల అవతరించుచున్నావు నీవు 
పరబ్రహ్మ స్వరూపుడవని యెంచి పూజించుచున్నాము గంగకు పరిశుద్దతను ప్రసాదించిన నీ దివ్య పాదములను 
మేము తలచుకుని వాటిని మేము దర్శించి మౌనముగా పూజించుటకై మేము యిక్కడకు వచ్చితిమి మా 
ధన్యవాదములను స్వీకరించి ఆశీర్వదింపుము'' 


ఎవరికి వారు వెళ్ళిపోవనున్నట్టుగా, అందరి వద్ద వారు సెలవు తీసుకొనిరి వసుదేవుడు వారి ననుసరించి 
యిట్లడిగెను. + కొనవలెను నేను మిమ్ముల నొక కోరిక కోరదలచినాను పాపభూయిష్ట 
మైన యీ జీవితము నుండి విముక్తి కలిగించు మార్గము నాకు బోధించవలెను '' అతని మాటలు నారదున 
కబ్బురము కలిగించెను తగ్గు స్వరములో తన సహచరులతో నారదుడిట్లనెను “ఇతడెంత తెలివి తక్కువ 
వాడు! కాని ఇతడు అజ్ఞాని. పరమ దైవము తనకు పుత్రుడుగా నిత్య సహచరుడుగా నున్నాడు అయినప్పటికిని, 
కృష్ణుడు యింకను పసివాడని, తనకున్న మహద్చాగ్యము నెరుగక, పాప విముక్తికి మార్గము తెలుపమని మనలను 
కోరుచున్నాడు! ఎవరితోనైనను నిత్య సంబంధమున్న యెడల వారిపై ఉపేక్షా భావము కలుగుట సహజము. 
వసుదేవుని పరిస్టితి అట్టున్నది. కృష్ణుడు జన్మించినపుడు, నారాయణుడు తన నిజ స్వరూపముతో యీ 
వసుదేవునికి దర్శనమిచ్చెను అయినప్పటికిని, యీనాడు కృష్ణుడు తనతో నిత్యము నుండుటచేత, తనకున్న 
అపూర్వ భాగ్యమును మరచి, అందరి మానవులవలె వర్తించుచున్నాడు నిత్యము గంగానది ఒడ్డున 
జీవించువారు, తమ్ము తాము పునీతులు గాపించుకొనుటకు వేరు తీర్ణముల నన్వేషింతురు అదే విధముగా, 
కృష్ణుడు తనతో నున్నప్పటికిని, వసుదేవుడు తిన పాపముల నుండి విముక్తి పొందుటకు మార్గములు 
తెలుసుకొనగోరుచున్నాడు! దైవలీల అతి నిచిర్రము గిదా!'' 


బుషు లిట్లు సమాధానమిచ్చిరి ''నారాయిణుని పూజించుకే నీవు అనుసరించదగు ఉత్తమ మార్గము 
అతి సులభమైనది, ఉత్తమమైనది, తొందరగా ముక్తిని చేకూర్యునది మహారాజు, తన జీవితములో ఒకసారి 
యైనను యాగము చేసి దాన ధర్మములు సలిపినవో సులభముగా మోక్షము నందుకొనగలడు''. 


పరమ పవిత్రమైన శమంతపంచక తీరము వద్ద తాను జరుపబోవు యజ్ఞమును నిర్వహించుటలో 


$21 


శ్రీమద్భాగవతము 
సహాయపడవలసినదిగా వసుదేవుడు బుషులను కోరెను. . 
 బుషులందు కంగీకరించిరి. వెంటనే యజ్ఞమునకు సన్నాహములు ప్రారంభమయ్యెను.. 


సంపద; భార్యా పిల్లలు, భౌతిక వాంఛలపై మమకారము వీడుటకు, విజ్ఞాలైన నారు యజ్ఞము చేయుదురని 
యిషులు పలికిరి. స్వర్గ జీవితము, స్వర్గ సౌఖ్యములు పొందవలెనను వాంఛ కూడ నుండరాదు. ఆత్మ జ్ఞానము 
కలుగుటకు యిది గొప్ప అవరోధము. అందుచేతనే పూర్వకాలములో మహారాజులు, మోక్ష ప్రాప్రికొరకు 
రాజ్యమును, సంపదను, అన్ని బంధములను (త్రెంచుకొనెడివారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ముఖ్యముగా 
చేయవలసిన కర్తవ్యములు మూడు. ఒకటి భగవంతుని యెడల చేయవలసినది - అదే యాగము. రెండవది 
బుషుల యెడ చేయదగినది --- అది అధ్యయనము. మూడవది. తల్లిదండ్రుల యెడ చేయవలసినది --- 
అది పుత్రులకు జన్మనిచ్చి వంశము కొనసాగునట్టు చేయుట. ఈ మూడు కర్తవ్యములు నిర్వహించుట వలన 
వారు పైన చెప్పిన ముగ్గురి బుణములను తీర్చుకొనగలుగుదురు. 


' వసుదేవుడు, ఒక బుణము మాత్రము తీర్చవలసి యున్నదని బుషులు పలికిరి. యాగము జరుపుటచే 
దైన బుణము తీరగలదని బుషులు తెలిపిరి. 


వసుదేవుడు జరిపిన యాగమునకు బుషులు బుతి సక్కులుగా వ్యవహరించిరి. అందు మూలముగా 
కృష్ణునితో మరికొంత కాలము గడుపుటకు అవకాశము కలిగెను! బుషులు శమంతపంచకమునకు వచ్చుటచే 
అనేక గొప్ప సంఘటనలకు --- యితర దేశములను పాలించుచున్న. పాత మిత్రులను కలుసుకొనుటకు, 
యశోదానందులతో తిరిగి సమాగమము, తాను నిర్వహించిన యాగమునకు బుషులు సహాయము చేయుట 
_-= దారితీసినవని వసుదేవుడు భావించి మిక్కిలి సంతోషించెను. సంతృప్తి చెందిన వసుదేవుడు సంతోషించి 
ఆనందించెను. 


260 దేవకి కోరిక 


"దేవకి బలరామకృష్ణులను పిలిచి వారితో 'నిట్టనెను. ''మీరు నారాయణుని అవతారములని బుషులు నాకు 
చెప్పిరి. .వారు. చెప్పిన దానిని నేను విశ్వసించుచున్నాను. కాని, నాకు మీరిద్దరును పుత్రులు. నేను మీకు 
తల్లీ నను తలంపు నాకు సంతోషము నిచ్చుచున్నది. కొన్ని సంవత్సరముల (క్రితము మీ గురువు సాందీపుడు 
గురుదక్షిణగా తన పుత్రుని పునర్జీవింపజేయమని కోరినపుడు, మీరు యమపురికి వెళ్ళి అసాధ్యమైన కార్యమును 
నిర్వహించిన విషయము నేనెరుగుదును. మీరిరువురకు ముందు నాకు జన్మించిన పుత్రులను కంసుడు 
సంహరించెను. అది తలచుకొని నేను చాల కాలము విచారముగా నుంటిని. నేను వారి నొక పర్యాయము 
చూచుటకు మీరు సహాయపడగలరేమోనని యోచించుచున్నాను''. 


బలరామకృష్ణులు తమ యోగశక్తినేత సుతల లోకము (ప్రవేశించిరి.' ఆ లోకమునకు బలి అధిపతి. అతడు 
బలరామకృష్ణులను సంతోషముగా 'ఆహ్వానించెను. వారిని బలి బాగుగా యెరిగిన వాడగుటచే వారిని గౌరవించి, 
_జ్ఞానవంతులు మాట్లాడదగు మాటలతో బలి వారిరువురను స్తుతించెను. తనకు అతి ప్రియ భక్తుడైన బలి 
స్తుతి వాక్యములను స్వీకరించి, కృష్ణు డిట్టనెను. “నిన్ను ఒక సహాయము కోరి వచి నాము. స్వాయంభువ 


$22 


దశమ స్కంధము - ఉత్తర భాగము 

మన్వంతరమందు మరీచి వర్షలకు ఆరుగురుపుత్రులు కలిగిరి. ఒకప్పుడు బ్రహ్మదేవుడు తన కుమార్తె 
సరస్వతితో రతికేళి చేయ యత్నించెను అది చూచి మరీచి ఆరుగురు పుత్రులు నవ్విరి ఆ కారణముచే 
వారు అసురులుగా జన్మించునట్టు శాపమొందిరి వారు హిరణ్యకశిపుని పుత్రులుగా పుట్టిరి, ఆ తర్వాత 
వారు దేవకీదేవికి జన్మించిరి జన్మించిన వెంటనే వారిని కంసుడు సంహరించెను వారిప్పుడు నీ వద్ద నున్నారు. 
చనిపోయిన తన పుత్రులను చూడవలెనని మా తల్లి దేవకి తపించుచున్నది. వారిని నేను తీసుకు వెళ్ళెదను 

ఆ తరువాత వారు శాప విముక్తులై స్వర్గలోకము చేరగలరు''. 


బలరామకృష్ణులు దేవకి ఆరుగురు పుత్రులను తమతో తీసుకు వెళ్ళిరి. వారి నామములు స్మర, ఉర్గత, 
పరిష్వంగ, పతంగ, క్షుద్రభృత్‌, ఘృణి ద్వారక చేరిన తర్వాత బలరామకృష్ణులు ఆ ఆరుగురిని దేవకి 
సమక్షమునకు తీనుకువెళ్ళిరి. మరణించిన తన పుత్రులను చూచి ఆమె అమితముగా సంతోషించెను. వారిని 
తన తొడపై కూర్చుండ బెట్టుకుని కన్నీటితో అభిషేకించెను వారు శాప విముక్తులై, దేవకీ వసుదేవులకు 


ప్రణామము లర్పించి స్వర్గలోకమున కేగిరి ఇన్ని సంవత్సరములుగా వారి కొరకై ఆమె పొందిన తపన అంతరించి 


అదృశ్యమయ్యెను తన పుత్రులను తిరిగి కలుసుకున్న వెంటనే వారు స్వర్షలోకము వెళ్ళినందుకు ఆమె 
విచారించకుండెను. 


261 సుభద్రాపహరణము 


తన పితామహి సుభద్రను అర్జునుడు వివాహమాడిన తీరును పరీక్షిత్తు మహారాజు తెలునుకొనగోరెను, 
అతని కోరికను మన్నించి శుక మహర్షి సుభద్రాపరిణయు వృత్తాంతమును వివరించి చెప్పెను 


ఒకసారి అర్జునుడు సంవత్సర కాలము భారత వర్ష మంతయు సంచరింపవలసి వచ్చెను అతడీ తీర్ష 
యాత్రను తప్పని సరిగా నెరవేర్చవలసి వచ్చెను అతడా విధముగా సంచరించుచున్నపుడు, బలరాముడు 
తన అందమైన సోదరి సుభద్రను దుర్యోధనునకిచ్చి వివాహము చేయ తలపెట్టినట్లు వార్త అందినది అంతకు 
మునుపు కృష్ణుని మేనబావలు, యాదవ యువకులు కలిసి ఇంద్రప్రస్తపురములో రోజులు గడిపినపుడు, వారి 
మాటలను బట్టి, కృష్ణుని అనుంగు సోదరి సుభద్ర చాల అందమైనదని సుగుణాలరాశియని అర్జునుడు 
(గ్రహించెను. ఆమెను గురించి వినిన అర్జునునకు ఆమెపై (పేమ ఉదయించెను అదే విధముగా సుభద్ర అర్జునుని 
ధైర్య సాహసములను వీరత్వమును, అందచందములను విని, ఆమె అర్జునుని భర్తగా యెంచుకొనెను అయితే 
బలరాముని యత్నములు తన సంకల్పమునకు విఘ్నము కలిగించునని భావించి, అర్జునుడు కాషాయ 
వస్త్రములు ధరించి, సన్యాసి రూపము దాల్ని ద్వారకా నగరము ప్రవేశించెను. 


అమాయకులైన ద్వారకా నగరవాసులును, బలరాముడు మారువేషములో నున్న అర్జునుని గుర్తించకుండిరి 
వర్షకాలములో చాతుర్మాస్య సమయమందు అర్జునుడు (ప్రవేశించెను యతులు చాతుర్మాస్యమందు (నాలుగు 
నెలలు) ఒకేచోట ఉండి రాజు ఆతిధ్యము స్వీకరించుచుందురు ఆ ప్రకారము, రైవతకమను కొండపై నున్న 
దేవాలయ (ప్రాంగణములో యతి వేషములో నున్న అర్జునుని చూచి బలరాముడు యాదవుల ఆతిధ్యము 
స్వీకరించమని కోరెను (పేమ వలలో పడి సన్యాసి వేషములో నున్న అర్జునుడు ''అటులనే కానిమ్మ''ని 


$23 


శ్రీమద్భాగవతము 
బలరాముని కోరిక నంగీకరించెను. 


రాజు ఆతిథ్యములో నున ఇ బుషుల పరిచర్యలు పెండికానున్న పడతులు చేయుట ఆనాటి సంప్రదాయము 
ఆ పడతుల పరిచర్యలకు బుషులు మెచ్చి మంచి వరుడు వారికి లభించునట్లు ఆశీర్వదించెడివారు ఆ 
సంప్రదాయము ననుసరించి, బలరాముడు యతి వేషములో నున్న అర్జునునికి పరిచర్యలు చేయమని సుభద్రను 
కోరెను. అందుకు కృష్ణుడు బలరాముని మందలించి యిట్లనెను. ''అన్నా! మన సోదరి సుభద్రను ఈ సన్యాసి 
పరిచర్యలకు నియోగించుట సమంజసముగా లేదు?! కృష్ణుని అభ్యంతరమునకు బలరాముడు కారణము 
తెలుసుకొనగోరెను. కృష్ణుడు యిట్లు చెప్పెను “ఈ సన్యాసి చాల యువకుడు పైగా భౌతిక వాంఛలను 
జయించలేనంత అందగాడు. అటువంటి వానిని, సుభ(ద్రయే కారు, యితర పడతుల మధ్య గూడ నుంచుటు 
శేమము కాదు చూడగా దొంగసన్యాసి వలె గోచరించుచున్నాడు''. బలరాముడు కోపముతో యిట్లనెను. 
“కృ! గొప్పవారిని గురించి చులకనగా మాట్లాడుటకు నీకెంత ధైర్యము! యువకుడైనంత మాత్రమున 
అతడు కపట సన్యాసి యని యెట్లు ఊహించగలవు? నీ ఊహ తప్పు మహాతేజస్సుతో నిండిన అతని 
ముఖము చూడుము! అతనికి క్షమాపణ చెప్పుము" బలరాముడు సుభద్రను పిలిపించి యతి పరిచర్యలు 
చేయమని చెప్పుచుండగా, కృష్ణుడు చేతగాని వానివలె నిలుచుండెను సగము కనులు మూసుకుని తన కోరికను 
మరుగుపరచుటకు యత్నించుచున్న యతిని చూచి కృష్ణుడు చిరునవ్వు నవ్వెను! బలరామునిచేత యేదైన 
కార్యమును చేయించవలెనన్న దానిని వలదని చెప్పటుయే మార్గమని కృష్ణునికి బాగుగా తెలియును తన 
సోదరి సుభద్ర దుర్యోధనుని గాక, అర్జునుని వివాహమాడవలెనని కృష్ణుని సంకల్పము 


రాజసొధమున కానుకొని యున్న తోటలో యతి వేషములో నున్న అర్జునుడు, ప్రియురాలు సుభద్ర 
తనకు పరిచర్యలు చేయుచుండగా హాయిగా కాలము గడపుచుండెను కొంత కాలమునకు యతి వేషములో 
నున్నది అర్జునుడని సుభద్ర తెలుసుకొనెను పరిస్థితులను గమనించిన కృష్ణుడు, ద్వారకా నగరమునకు వెలుపల 
ఒక పెద్ద ఉత్సవము నేర్చాటు చేసెను ఆ సందర్భములో సుభద్ర నగరము బయటకు వచ్చినపుడు, 
అర్జునుడామెను ఇంద్రప్రస్తమునకు తీసుకుపోయెను 


ఈ విషయము తెలిసి బలరాముడు మండిపడెను అర్జునుని వెంబడించి, సుభద్రను వెనుకకు తీసుకు 
రావలెనని అతడు తలచెను. అట్టు చేయుట తెలివితక్కువ పని యని కృష్ణుడు చెప్పెను “మొదట నుండి 
యీ తోటలో ఆ యతి యుండుట అతనికి సుభ (ద్ర పరిచర్యలు చేయుట నాకు సమ్మతము కాదని చెప్పితిని'' 
అని కృష్ణుడు నెమ్మదిగా పలుకగా, బలరాముడు కోపముతో యిట్లు అరచెను “'కృష్ణా! నన్ను యీ మాయ 
మాటలతో మోసగించకు. అతడు అర్జునుడని మొదట నుండి నీకు తెలిసి యుండవచ్చు '” సోదరుని 
సముదాయించి కృష్ణు డిట్లనెను ''గొప్ప ప్రమాదమేమియు జరుగలేదు, సోదరా! ఒక గొప్ప వీరుని ఆమె 
వివాహమాడినది. అతడు నీ ్‌ ప్రపంచములో కెల్ల మిక్కి లి గొప్పవిలుకాడు ఒక మహావీరుని 
సోదరి మరొక మహావీరునికి భార్య కావలెను బలరాముని చెల్లెలు తన మేనబావను భర్తగా యెంచుకొనుటలో 
అనౌచిత్యమేమియు లేదు'' కృష్ణుని మాటలకు బలరాముడు క్రమముగా మెత్తబడి, తరువాత కృష్ణునితో 


యితర యాదవులతో కలసి వధూవరులకు కట్నకానుకలు తీసుకుని ఇంద్రప్రస్తమునకు వెడలెను 


524 


దశమ స్కంధము - ఉత్తర భాగము 
262 (శుతదేవుడు, బహుళాశ్వుడు 


విదేహ రాజ్యములో మిధిలా నగరమను పట్టణములో శ్రుతదేవుడను బ్రాహ్మణుడు నివసించుచుండెను. 
అతడు కృష్ణభక్తుడుగా పేరుగాంచెను అతడు జ్ఞానవంతుడు అతడు నిత్య సంతృప్పుడై గృహస్ట్ర జీవితము 
సాగించుచుండెను. ఉన్నదానితో సంతృప్తి చెందెడి అపురూప గుణము అతనిలో కలదు. (ప్రతిరోజు జీవించుటకు 
తగిన ఆహారము మాత్రము లభ్యమగుచుండెడిది. అంతకుమించి ఆతని కెన్నడును లభించలేదు. అంతకుమించి 
సంపాదించవలెనన్న కోరిక కూడ అతనికి లేకుండెను తనకు లభించిన దానితో అవసరములు తీర్చుకొనుచుండె 
డివాడు భార్య పిల్లలు కూడ అతని అడుగుజాడలలో నడచుచుండిరి 


అదే పట్టుణమందు విదేహరాజు బహుళాశ్వుడు నివసించుచుండెను. అతడు రాజర్షి జనక మహారాజు 
సంతతిలోని వారసుడు బహుళాశ్వుడు కూడ జనకుని వలె గొప్పవాడు 'నేను -- నాది' అను (భ్రాంతి 
యుండెడిదికాడు అతడు గొప్పఉదాత్త పురుషుడు, కృష్ణ భక్తుడు కూడ 


తన భక్తుల నిద్దరినీ చూడగోరి కృష్ణుడు మిథిలాపురికి బయలుదేరెను. అతనిని నారద, వామదేవ, అత్రి, 
వ్యాస, పరశురామ, అసిత, అరుణి, శుక, బృహస్పతి, మైత్రేయ, చ్యవన మహర్షులు అనుసరించిరి. 


మిథిలాపురికి వెళ్ళుచున్నపుడు కృష్ణుని రధము దారిలో మాటిమాటికి ఆగుచుండెను. ఆయా ప్రదేశముల 
(ప్రజలు, వానిని పాలించురాజుల పూజల నందుకొని వారి నాశీర్వదించుటకు కృష్ణుని రధము ఆగుచుండెను. 
రథము ఆనర్త, ధవ్వ, కురు, కంక, మత్స్య, పాంచాల, మధు, కేకయ, కోసల రాజ్యములు దాతును. వారందరి 
పూజలందుకొని కృష్ణుడు మిధిలానరగమునకు ప్రయాణము సాగించెను కృష్ణుడు మిధిలకు వచ్చెనని వినిన 
(ప్రజలు తమ గృహముల నుండి బయటకు వచ్చి నగరపు పాలిమేరలకు తరలి వెళ్ళి అత్తరు పన్నీరు జల్లి 
రాజలాంఛనములతో స్వాగతము పలికి కృష్ణుని పూజించిరి. కృష్ణునితో వచ్చిన మహర్షులను కూడ గౌరవించి 
సాదరముగా ఆహ్వానించిరి 


శ్రుతదేవుడు, బహుళాశ్వుడు కూడ నగరమునుండి వచ్చిరి వారి నేత్రముల నుండి అశ్రువులు కారుట 
అందరును గాంచిరి వారు తమ చేతులెత్తి తలపై నిడుకొనిరి వారు కృష్ణుని పాదముల పైబడి, తమ ఆతిథ్యము 
స్వీకరించమని వేడుకొనిరి వారిద్దరును వేర్వేరుగా కోరిన కోరికలను కృష్ణుడు అంగీకరించెను 


రెండు రూపములు ధరించి, కృష్ణుడు వారిరువురి గృహములకు వెళ్ళి వారి ఆతిధ్యము పొంది ఆనందించెను. 
అనేక సంవత్సరములుగా తన పూజలందుచున్న కృష్ణుడు చివరకు తన గృహమునకు వచ్చి ఆతిథ్యము 
స్వీకరించి ఆశీర్వదించినందులకు బహుళాశ్వుడు మిక్కిలి ఆనందించెను 


కృష్ణుని పాదములవద్ద కూర్చుని బహుళాశ్వుడు గౌరవపురస్సరముగా పాదముల నొత్తుచుండెను 
బహుళాశ్వుడు మహర్షులను కూడ తగిన రీతిగా గౌరవించెను తరువాత బహుళాశ్వుడిట్లు పలికెను ''ప్రభూ! 
నన్ను చూచుటకు వచ్చి నాకు పరమానందము చేకూర్చిరి. ఒక పర్యాయము నీవు ' ఆదిశేషుడు నాకు బంధువు 
కావచ్చు, లక్ష్మీ నాప్రియపత్ని కావచ్చు, సృష్టికర్త బ్రహ్మ నాప్రియపుత్రుడు కావచ్చు అయినను, నిత్యము 
నన్నే చింతించు భక్తుల కన్న వీరెవరును నాకు ప్రియులు కారు' అని పలికినావు నీ మాటలు నిరూపించుటకై 
నన్ను యీ (ప్రజలను ఆశీర్వదించుటకు యీ దేశము వచ్చినావు యాదవుల వైభవము చాటుటకు ఆ 


525 


శ్రీమద్భాగవతము 


కుటుంబములో జన్మించినావు... నీవు పర(బ్రహ్మ 'స్వరూపుడవను సత్యము నెరిగిన వారెవరైనను, నీ పాదపద్మ 
ముల నెట్లు మరువగలరు? నీవు కొన్ని దినములు యిచట నావద్దనుండి, నా గృహము భూలోక స్వర్గమగునట్టు 
గావింపుము”'. “అటులనే కానిమ్ము'!. అని కృష్ణుడు పలికి కొన్ని దినములు రాజసౌధములో గడపెను: 


అటు బహుభాశు పడు కృష్ణు నాహ్వానించి గౌరవింపగా, యిటు 'త్రుతదేవుడు, కృష్ణుడు మహర్షులతో సడి 
తన ఆతిథ్యము స్త ్రకరించినరదుకు అమితముగా ఆనందించెను. ఇరుగు పారుగువారి' నుండి కొన్ని చ చాపలు, 
ఆసనములు తెచ్చెను. ఒకమూల పేర్లుకొనిన దర్భలు కూడ ఆసనముగా వినియోగపడెను. 


a 


 దర్చాస సనముమై పై కృష్ణుని కూర్చుండబెట్టి, అతని పాదములు కడిగెను. ప్రక్కనే భార్య, పిల్లలు నిలుచుండిరి.:: 
కృష్ణుని పాదముల నభిషే కించిన జలమును తన తలపై జల్లుకొని, భార్య పిల్లల తలలపై జల్లైను. అత్తరు 
గంధములను,  ఆమ్రఫలమును సమర్షి ్పంచెను.. 'తులసీదళములు, కుశఘాసములు, సరస్సులో వికసించిన. 
పద్మములతో' కృష్ణుని పూజించెను.' అతని పాదముల వద్ద కూర్చుని పదేపదే కృష్ణుని పాదపద్మములకు, 
ప్రణమిల్లుచుండెను. కృష్ణుని పాదధూళిని శిరస్సుపై ధరించెను. 


కొన్నిరోజులు శ్రుతదేవుని గృహములో గడిపీన తర్వాత కృష్ణుడు ద్వారకానగరమునకు తిరిగి వచ్చెను. 


263 పరీక్షిత్తు సందేహము 


'పరీక్షిత్తునకొక, సందేహము. కలిగెను. తన.  ..సందేహమున్లు తీర్చమని శుకమహర్షిని. కోరెను. పరీక్షిత్తు 
శుకునితో యిట్లనెను, ''మున్తివర్యా! భగవంత్తుని అనుగ్రహము, ఆయన అఫారకృప, విరివిగానాసగు సంపద" 
గురించి నీవు చెప్పినప్పటి నుండి నేనొక విషయము గమనించుచునా ఎను. అసురులు, దేవతలు, మానవులు, 
ఒకే ఒక (బ్రహ్మము అనేక రూపములను పూజించుట అందరును యెరిగినదే. ఇందు ఒక విషయము స ్పష్టముగా 
తేటతెల్లమగుచున ఎది. మహాదేవుడు, అనగా ఈశ వరుడు, భౌతిక సంపదలను చివరకు స్వర్గమును కూడ 
వదలిపెట్టినట్టు  వర్షింతురు. అతడెట్టి.. ఆభరణములు ధరింపడు. -స్మశానములో తరచుగా. సంచరించు. 
మహాదేవుడు పు(ర్రెల దండను 'మాత్రము ధరించును. మరియు పులి చర్మముగాని ఏనుగు చర్మముగాని 
ధరించునట్టు చెప్పుదురు. సరము లతని ఆభరణములు, స్మశానములో లభించు భస్మమును శరీరమంతటను 
పూసుకొనును. నిత్యము మంచుతో నిండిన కడుచల్లని యెతైన కఠినమగు కొండపై నివసించును. అతని 
సేవకులు ప్రమథగణములు. ఐశ్వర్యమును సూచించు చిహ్నము లేవియు అతనివద్ద లేవనుట స్పష్టము... 


“నారాయణుడు అన్ని విధముల మహాదేవునికి వ్యతిరేకముగా నున్నట్లు వర్షింతురు. ఐశ్వర్యదేవత లక్ష్మీ దేవి 
నారాయణుని భార్య. పసుఫువచ్చని పట్టువస్త్రములు ధరించును. అతని చెవులకు బంగారు కుండలములు, 
వక్షసలమున కౌస్తుభమణి గలవు. శరీరమునకు గంధము పూసుకుని, విలువైన వజ్రములతో పొదిగిన కిరీటము 


ధర్తించును. చివరకు అతని. చేతి యందుండే. ఖడ్గమున ధనుస్సున కూడ బంగారము, విలువైన మణులు 
పొదిగి యున ని. 5 


' “అయినప్పటికిని, మునివర్యా! మహాదేవుని యిష్టదైవముగా యెంచి పూజించువారు సకలైశ్వర్యములు 


526, 


దశమ స్కంధము - ఉత్తర భాగము 


పొందుచున్నారు. స్వప్నములో నై" ఊహించలేని భౌతిక సంపదలను పొంది అనుభవించుచున్నారు. కాగా, 
నారాయణుని యిుష్టదైవముగా ర తాజించువారు యెప్పుడును దరి(ద్రులుగా నుంటున్నారు. ఇతరులవలె 
వారికి ఐశ్వర్యము లభించుటలేదు. పైగా వారి జీవితము యెప్పుడును దుఃఖముతో, బాధతో నిండియుండును 
దీనికి కారణమేమిటో తెలియచెప్పుము. మహాదేవుడు, నారాయణుడు వారి భక్తులకు (ప్రసాదించునవి, 
వారికున్నవని వర్షించిన వానికి భిన్నముగా నుంటున్నవి. నాయీ సందేహమును దయచేసి తీర్చవలెను'' 


శుకమహర్షి యిట్లు సమాధాన మొసగ7ను, “నీవు అడిగిన (ప్రశ్న సందర్శ్భోచితముగా నున్నది నాకు 
చేతనైనంతవరకు నీ సందేహము తీర్చుటకు యత్నించెదను మానవుడు తాను భగవంతుని పూజించినదానికి 
పొందే ఫలితము అతనికున్న బ్రహ్మ జ్ఞానముపై ఆధారపడియుండును. సత్యము సంపూర్ణముగా నెరుగకుండిన 
పుడు, అతడు యిష్టదైవము నెంచుకొనును. బ్రహ్మము నిరాకారము నిర్ణుణము అనునది పరమసత్యము 
అయినప్పటికిని బ్రహ్మము త్రిగుణములతో చేరినపుడు, ఆయా గుణములను బట్టి వేర్వేరు నామములతో 
తెలియవచ్చుచున్నది. ఏదో ఒక గుణముతో చేరి రూపనామములు కలిగిన బ్రహ్మమును మానవుడు తన 
యిష్టదైవముగా యెంచి దానిని పూజించి కోరికలు తీర్చుకొనుచున్నాడు 


త్రగుణములు త్రిమూర్తుల స్వరూపముగా చెప్పుదురు సృష్టికర్త బ్రహ్మ రజో గుణమునకును, మహాదే 
వుడు తమోగుణమునకును, నారాయణుడు సత్త్వగుణమునకును ప్రతిరూపములు త్రిగుణములే యీ 
విశ్వమునకు మూలాధారము. అయితే పరబ్రహ్మమును వర్షించుటకు సరియైన పదములు లేనందున, ముందు 
చెప్పిన నిర్వచనములు వ్యవహారములోనికి వచ్చినవి 


“ఏదో ఒక గుణముతో కూడి బ్రహ్మము రూపము దాల్చినపుడు, అందుకు సరిపోవు నామముతో 
పీలుచుచున్నారు మహాదేవుడు, శివుడు, లేక శంకరుడు అను నామములు అహంతత్తమునకు, అనగా 
మాయతో కూడిన అహంకు చిహ్నము అతడు మూడు రూపములు ధరించునని చెప్పుదురు మొదటి 
రూపము శుద్దతమోగుణముతో కూడినది. రెండవరూపము రజోగుణముతోకూడిన తమోగుణము, మూడ 
వవది సత్త్వగుణముతో కూడిన తమోగుణము. అనగా, మహాదేవుడు యెప్పుడును గుణములు కలిగినవాడు. 


“అహం తత్తమందు మూడు శక్తులున్నవి ఒకటి వైకారికము, అనగా రాజసము, రెండవది తైజసము, 
అనగా సాత్వికము. మూడవది శుద్ద తామసము. అహంతత్త్యము యొక్క యీ మూడు రూపముల నుండి 
పదహారు వికారము లేర్చడుచున్నవి ఇవి * అయిదు కర్మేంద్రియములు, అయిదు జ్ఞానేంద్రియములు, అయిదు 
పంచభూతములు, మనస్సు తక్కువ జ్ఞానము కలిగిన మానవుడు, యేదేని గుణముతో కూడిన (బ్రహ్మము 
రూపమును పూజించిన అతనికోరికలు త్వరలోనే ఫలించును 


“నారాయణుడు (త్రిగుణరహితుడని చెప్పుదురు. అతనికెట్టి ఉపాధులు లేవు. అతడు పరమపురుషుడు. 
ప్రకృతికి భిన్నమైనవాడు. పురుషుడే ప్రకృతిగా (ప్రకటించుచుందురు. అన్నింటిని ప్రకాశింపజేయు (ప్రకాశమే 
నారాయణుడు. అతని (ప్రతిరూపమైన యీ విశ్వమునకు అతడే సాక్షి 


''ఈ విధముగా నారాయణుని తెలుసుకొని నారాయణునిపై భక్తి కుదుర్చుకొనిన మానవుడు గుణరహితుడ 
గును అనగా అటువంటి మానవునకు కోరిక లుండవు. ఐశ్వర్యమున్నను, లేకపోయినను ఒకతే వారికి 
సమబుద్ది, (ప్రశాంతత లభించును 


527 


శ్రీమద్భాగవతము 

“అశ్వమేధ యాగానంతరము, నీ పూర్వుడైన యుధిష్ట్రిరుడు యిదే ప్రశ్నను కృష్ణునడిగెను. అతవికి 
కృష్ణుడిట్టు సమాధానమిచ్చెను. 'ఎవరివైనను నేను మెచ్చుకొని వారికి తగిన (ప్రతిఫలము నివ్వదలచినపుడు 
వారి ఐశ్వర్యమును తీసుకొందును ఐశ్వర్యము అనిత్యము, తాత్కాలికమని యెంచి అతడు దానిని వదలిపెట్టు, 
నన్ను చేరుట కువ్విళ్లూరును అయితే, కర్మలలో చిక్కుకువి, శక్తిమంతమైన కర్మ బంధములను పత్రెంచుకొన 
లేక, లౌకిక విషయానుబంధములలో తగుల్కొని నిస్పృహ చెందును. అటువంటి నూనవునకు నా అనుగ్రహము 
పేదరికము రూపము దాల్ఫును. అతని భౌతిక సంపదలను నేను హరింతును ఒకసారి పేదవాడైనచో, అతడు 
విశేషముగా బాధచెందును పేదవానిని బంధువులు, స్నేహితులు కూడ వదలివేయుదురు. తనపై ఆధారపడిన 
వారిని సంతృప్తి పరచుటకు అతడు ఛనము ఐశ్వర్యము సంపాదించుటకు (ప్రయత్నించి నప్పటికిని, నా అను 
(గహముచేత అతని ప్రయత్నములు నిష్ఫలము కాగా, అట్టి ఆలోచనలను అతడు మనసు నుండి పార(ద్రోలును 
అతని అనుబంధము అంతరించగా, భౌతిక వస్తువులను సంపాదించవలెనను కోరికను వదలిపెట్టును ఆ 
విధముగా విరక్తి పెంచుకొనిన అతని మనస్సు పరిశుద్దమై, నాయందు భక్తి పెంచుకొనిన సత్పురుషులవైపు 
మరలును 


“. 'యుధిష్టిరా! అయినప్పటికిని కొందరు, వారి ఐశ్వర్యమును హరించినప్పటికిని గుణములతో కూడిన 
దేవతలను పూజించుటచేత తిరిగి అట్టివారు తాము కోరిన వానిని పొందెదరు దేవతలు వారికి సంపదను 
ప్రసాదించుటచేత వారిలో గర్వము అహంకారము పెరిగి, ఐశ్వర్య సంపదలను (ప్రసాదించిన దేవతలను 
విస్మరించుకేగాక, వారి కవమానము గూడ కలిగింతురు 


1. 1 బ్రహ్మ, మహాదేవుడు, నారాయణుడు భక్తులు కోరిన దానిని ప్రసాదించుటలో దిట్టలు వారు మానవుని 
నాశముకూడ చేయగలరు (బ్రహ్మ, మహాదేవుడు మానవుల కోరికలను త్వరితముగా తీర్చెదరు వారిని 
సులభముగా మెప్రించవచ్చు కాని నారాయణుని మెప్పించుట సులభముకాదు 


“ “నీకు వృకుడనే అసురుని వృత్తాంతము చెప్పెదను. ఒకసారి దుష్ట్రబుద్ది కలిగిన వృకుడు నారదుని 
సమీపించి యిట్లుడిగెను '' త్రిమూర్తులలో యెవరిని సులభముగా మెప్పించవచ్చును సులభముగా మెచ్చుకొను 
వారిని మాత్రమే నేను ప్రార్జింపదలచినాను! 


““ 'నారదుడిట్లు జవాబిచ్చెను ''నీవంటి వారి పూజలను మహాదేవుడు అతిసులభముగా మెచ్చు కొనును. 
అతడు తరుచుగా యిట్లు మెచ్చుకొనును రావణుడు మహాదేవుని భక్తులలో ఒకడు, బాణాసురుడు మరొక 


భక్తుడు మహాదేవునియంధు అత్యంత భక్తి కలవారగుటచేత వారు అధిక సంపదను శక్తిని సంపాదించిరి. నీవు 
కూడ సులభముగా మెప్పించగలవు''. 


“* “మహాదేవుని నుండి వరములు పొందిన, యీ భక్తులు తర్వాత అనుభవించిన బాధలను ఉద్దేశ్య్వపూ రకము 
గానే నారదుడు వృకునికి వివరించకుండెను' '' 


528 


దశమ స్కంధము - ఉత్తర భాగము 


264 వృకుని వృత్తాంతము 


““పవిత్రమైన కేదార క్షేత్రమునకు వెళ్ళి అచట కేదారేశ్వరుడను నామముతో మహాదేవుని వృకుడు 
పూజించుచుండెను వృకుడు తన శరీరములోని మాంసము నర్చించి, తన యిష్టదైవమును. 'ప్రార్దించెను. ఒక 
అగ్నిగుండ మేర్చరచి, అందు తన శరీరము నుండి ముక్కలుగా కోసిన మాంసమును వేసి మహాదేవుని 
కర్పణము గావించెను ఈ విధముగా యేడు దినములు తన శరీరములోని మాంసము త్యాగము చేసి మహాదేవుని 
పూజించెను ఎనిమిదవ దినమున మహాదేవుడు యింకను (ప్రత్యక్షము కానందుకు, నిస్పృహ చెందెను మహాదేవు 
నభిషేకించిన జలమును తన తలపై పెట్టుకుని, కత్తితీసి, మునుపు రావణుడు చేసినట్టుగా, తన తలను 
నరకివేయుట కుద్యమించెను 


““అగ్నిగుండము నుండి మహాదేవు డావిర్భవించి, వృకుని రెండుచేతులు పట్టుకొనెను మహాదేవుని దివ్య 
స్పర్శచేత వృకుని శరీరము తిరిగి పరిపూర్ణముగా యేర్పడెను ఏమి కావలెనో కోరుకొమ్మని మహాదేవుడు 
వృకునడిగెను వృకుడు తగ కోరికనిట్లు తెలియజేసెను -'చాల కాలము నుండి నాకు ఒకే బక కోరిక గలదు 
నేను యెవరి తలపై చేయి పెట్టిన అతడు తక్షణమే మరణించవలెను' 


“మహాదేవుడు, అతని తెలివితక్కువ కోరికను ఆమోదించి (ప్రసాదించెను'' 


“తరువాత వృకు డిట్టునెను. “నీవు నాకు ప్రసాదించిన వరము శక్తిని పరీక్షింపదలచినాను, ఇపుడు నీ తలను 
నేను స్పృశించెదను' 


“మహాదేవుడు ఆ స్ట్రలము విడిచి కైలాస పర్వతములోని తన స్వగృహమువైపు పరుగెత్తి పోవలసి వచ్చెను 
వృకాసురుడు మహాదేవుని తరుముచుండెను అతడు అన్ని లోకములను నాగ, గంధర్వ, దేవలోకములు 
-- దాటి పోవుచుండెను చివరకు నారాయణుని నివాసమైన వైకుంరలోకము చేరుకొనెను 


“అనురుడు వచ్చుచుండుట నారాయణుడు గమనించెను. అతడు మహాదేవుని నెంబడించుచున్నాడని 
(గ్రహించెను తన యోగమాయచేత నారాయణుడు ఒక యువ (బ్రహ్మచారి రూపము ధరించెను నడుము 
చుట్టును మౌంజి, కృష్ణాజినము కట్టిన పనిత్ర యజ్ఞోపవీతమును ధరించెను. మరియు మెడలో జపమాల, 
చేతిలో అశ్వత్సవృక్షపు కర్ర యున్నవి. ఇదివరలో వామనుని చూడనివారికి ప్రీతి గలిగించునట్లు తిరిగి అట్టే 
రూపము దాల్బెను. 


“అతడు వృకుని యెదుర్కొని యిట్లనెను, 'వృకా! నీవు బాగుగా అలసిపోయినట్టున్నావు నిన్ను 
వేధించుచున్న సమస్య యేమిటి? కొంచెము సేపు విశ్రాంతి తీసుకుని, నీవు యేమి చేయుటవలన యింతగా 
అలసిపోయినావో, నీ ముఖము విచారముగా నుండుటకు కారణమేమిటో తెలియజెప్పుము నేను నీకు 
సహాయపడగలనని భావించినచో, నీకు తగిన సహాయము చేసెదను. నీ అమాయకత్వము, తేలికగా మోసపోయే 
స్వభావము చూచి నాకు జాలీ కలుగుచున్నది ఈ లోకములో, తన శక్తిమేరకు తోటివారికి సహాయము 
చేయుటకు మించినదిలేదు' 


“అత్యంత తేజస్తుతో ప్రకాశించుచున్న యువ బ్రహ్మచారి మధుర వాక్కులకు వృకుడు ముస్దుడయ్యెను 


$29 


శ్రీమద్భాగవతము 


వృకుడు ఆ బాలునితో తాను చేసిన త్యాగము, మహాదేవుడు తనకు ప్రసాదించిన వరము వివరించి చెప్పెను 
అతడిట్లునెను. ' ప్రసాదించిన వరము పనిచేయుచున్నదో లేదోయని పరీక్షింప దలచినాను కాని మహాదేవుడు 
తప్పించుకుని పారిపోయెను అతనిని వెదకుచున్నాను'.. - 


“(బ్రహ్మచారి రూపములో నున్న నారాయణుడు నవ్వి యిట్లనెను 'నిజముగా నీవు చాల తెలివితక్కువ 
వాడవు. నిన్ను చూచిన క్షణము నుండి, అతి తేలికగా నమ్మేవాడవని (గ్రహించినాను మహాదేవుని మాటలను 
యెన్నడును నమ్మకూడదని నీకు తెలియదా?” 


“వృకుడు నిర్హాంతపోయెను. వృకు డిట్టడిగెను. ' నీవు చెప్పునదేమి? రావణునకు, బాణునకు వరములను 
ప్రసాదించినది మహాదేవుడు కాదా? నారదుడు నాకా విధముగా చెప్పెను అతడు అబద్దము చెప ఎలేడు! 


“నారాయణ డిట్లనెను 'ఆ విషయము నాకు తెలియదు కాని, దక్షప్రజాపతి మహాదేవుని, గౌరవించి 
ఆదరించలేదు అతని యందు యెక్కువ నమ్మకము లేదు. అతడు నిన్ను తప్పించుకుని యెందుకు 
పారిపోయెనో తెలుసునా? అతడు నీకు భయపడికాదు. అతడు (ప్రసాదించిన వరము అసత్యమని నీవు 
తెలుసుకొనుట అతనికి యిష్టము లేకపోవుటచేత అట్టు పారిపోయినాడు' 


““వృకుడు కంగారుపడిన ముఖముతో మాట్లాడక నిలుచుండెను నారాయణుడిట్లనెను 'సరే, నా మాట 
వినుము అతని మాటలు సత్యమగునో కాదో చూచుటకు నీ చేతిని నీ తలపై పెట్టుము. నీ కేమియు 
ప్రమాదము కలుగుబోదు. నా మాట నమ్ము. తర్వాత మన మిద్దరము కలసి మహాదేవుని వెదకి పట్టుకుని, 
యెందుకీ విధముగా చేసితివని నిలదీసి అడుగుదము' 


“యువ (బ్రహ్మచారి సరళమైన స్వరముతో పలికిన మృదుమధుర వాక్కులకు వృకుడు ముగ్దుడై 
ఆలోచనాశక్తిని కోల్పోయెను తాను యేమి చేయుచున్నాడో (గ్రహించక మునుపే తన చేతిని తన తలపై 
పెట్టుకొనెను. మరు క్షణమే తల రెండు ముక్కలై నిర్జీవముగా నేలపై బడెను ఆకాశము దేవతల హర్షధ్వానము 
లతో దద్దరిల్లైను తరువాత నారాయణుడు మహాదేవుని వద్దకువెళ్ళి యిట్లనెను “అనేక పాపములు చేసిన 
యీ పాపాత్ముడు నశించినాడు సత్ఫురుషుల నవమానించిన వానికెన్నడును మంచి కలుగబోదు అటువంట 
పుడు, నిన్ను అవమానించిన వాని గురించి నేను వేరే చెప్పవలయునా?' '' 


265 ముగ్గురిలో ఉత్తముడు 


ఒకసారి సరస్వతీ నది ఒడ్డున భృగుమహర్షి అధ్వర్యములో | 
నారదు డచటకు వచ్చి వారినిట్టడిగెను ''మీరు యిపుడు యెవరిని అర్చించుచున్నారు? '' 


చేయుచుండిరి. 


“ఎవరి కొరకు మీరు సమర్పణము చేయుచున్నారు? త్రిమూర్తులలో యెవరికొరకు?'' 


“వారిలో ఉత్తమునికి'' అని భృగుమహర్షి పలికెను 


530 


దశమ స్కంధము - ఉత్తర భాగము 
వారి మనస్సులలో సందేహ బీజము నాటి నారదు డచటినుండి వెడలిపోయెను. ; త్రిమూర్తుల గుణములను 
బుషులు చర్చించి, చివరకు త్రిమూర్తులను స్వయముగా భృగుడు కలుసుకొన్న పిదప వారిలో ఉత్తముని 
నిర్ణయించుటకు నిశ్చయించిరి 


భృగుమహర్షి మొదట సత్యలోకమునకు వెళ్ళెను అచట నుండు (బ్రహ్మదేవుని నిజతత్త్యమును పరీక్షీంచు 
టకు వెళ్ళుటచేత, భృగుమహర్షి బ్రహ్మకు ప్రణమిల్లుటగొని స్తుతించుటగాని చేయకుండెను. తనకు తగిన 
గౌరవ మర్యాదలు చూపలేదని బ్రహ్మ భృగుమహర్షిపై ఆగ్రహము చెందెను. భృగుమహర్షి తన కుమారుడగుట 
చేత, పెల్లుబికి వచ్చుచున్న ఆ([గ్రహమును అతి కష్టము మీద ని(గహించుకొనెను. జరిగినది గమనించి, 
మౌరుమాటాడక భృగుమహర్షి ఆ (ప్రదేశము వదలి మహాదేవుని నివాసస్టానమైన కైలాసమునకు వెళ్ళెను | 


మహాదేవుడు తన ఆసనము నుండి లేచి భృగుమహర్షి నాహ్వానించి యిట్లు పలికెను *'నీవు నాకు సోదరుడవు. 
నీకు స్వాగతము''. మహాదేవుని నిజతత్త్యమును పరీక్షించుటకు వచ్చుటచేత, మహాదేవుడు తన్ను ఆదరపూర్వ 
కముగా కౌగిలించుకొనుటకు చేయు యత్నముల నుండి తప్పించుకుని యిట్లు పలికెను ''నీవు తప్పు 
మార్గము ననుసరించుచున్నావు'' ఆ మాటలకు మహాదేవుడు క్రోధావిష్టుడై, త్రిశూలమునెత్తి భృగుమహర్షిని 
సంహరించుటకు తలపడెను. ఇంతలో పార్వతీదేవి అడ్డుపడి మహాదేవుని నముదాయించెను - 


అటు తర్వాత భృగుమహర్షి కైలాసము నుండి వైకుంరమునకు వెళ్ళెను అచట లక్ష్మీదేవి ఒడిలో 
నారాయణుడు వి(శ్రమించుచున్న దృశ్యమును భృగుమహర్షి చూచెను భృగుమహర్షి తన పాదముతో 
నారాయణుని వక్షస్థలముసపై తన్నెను నారాయణుడు వెంటనే లేచి భృగుమహర్షి పాదములపై బడి యిట్లనెను 
“నీకు స్వాగతము ఈ ఆసనము స్వీకరించి నన్నను(గ్రహించుము నిన్ను ద్వారము వద్ద ఆహ్వానించలేకపోయి 
నందుకు క్షమించవలెను (ప్రభూ! కరినమైన నా వక్షస్తలము తాకిన నీ పాదమునకు బాధ కలిగియుండవచ్చు 

పాదముల నభిషేకించి ఆ తీర్ణమును తలపై జల్లుకుని పునీతుడ నగుటకు అనుజ్ఞ నిమ్ము''. నారాయణుని 
మాటలను విన్న భృగుమహర్షి అతని ఉదాత్త గుణమును (గ్రహించెను ఆనందముతో అతని శరీరము 
పులకరించెను త్రిమూర్తులలో ఉత్తముడెవరో యిప్పుడు తెలుసుకొనెను 


266 అర్జునుడు (ప్రమాణము చేయుట 


ద్వారకలో ఒకప్పుడు దురదృష్టవంతుడైన బ్రాహ్మణు డొకడు గలడు అతని పుత్రుడు పుట్టిన వెంటనే 
మరణించెను ఆ (బ్రాహ్మణుడు మిక్కిలి దుఃఖించెను ఇట్టి దౌర్భాగ్య సంఘటనకు గురియైన ఆ బ్రాహ్మణుని 
మనస్సు అల్లకల్లోలముగా నుండెను తన దౌర్భాగ్యస్థీతికిి ఆ దేశపు రాజును నిందింపబొచ్చెను మరణించిన 
తన కుమారుని శరీరమును రాజ సౌధమునకు తీసుకుపోయి ద్వారము వద్ద వదలిపెట్టు యిట్లనెను 'ఈ 
దేశపురాజు పాపాత్ముడగుటచేత నా పుత్రుడు మరణించెను అతడు నావంటి బ్రాహ్మణులను ద్వేషించు 
చుండవచ్చు ఇతరులను మోసపుచ్చు స్వభావము కలేగియుండవచ్చు భౌతిక సుఖములలో ఓలలాడుచుండ 
వచ్చు అట్టు కళంకితుడైన క్షత్రియుడు యీ దేశమును పాఠించుటచేత, నావంటి వానికీ దౌర్భాగ్యస్టితి 
కల్లినది'' అంతటితో ఆ బ్రాహ్మణుడు ఆగలేదు అతడు మరల యిట్లనెను “'ఇతరులకు బాధ్య కలిగించు 


531 


శ్రీమద్భాగవతము 


రాజు పరిపాలనలో నున్న (ప్రజలము మేము. ఈ రాజు ఇంద్రియములను ని(గ్రహించుకొనలేని అసమర్హుదు, 
మరియు దుళ్ళీలుడు”'. 


ఆ బ్రాహ్మణునకు రెండవ కుమారుడు జన్మించెను. జన్మించిన మరుక్షణమే అతడు మరణించెను. తిరిగి 
బ్రాహ్మణుడు రాజును దూషించి నిందించసాగెను. ఇట్టు తొమ్మిది పర్యాయములు జరిగెను తొమ్మిది మంది 
పుత్రులు పుట్టిన వెంటనే మరణించిరి. ఇది అందరకును బాధగా నుండెను 


తొమ్మిదవ శిశువు మరణించినపుడు ఆ శిశువు మృతదేహమును తన చేతులలో తీసుకుని రాజసౌధ ద్వారము 
వద్ద నిలబడి రాజును నిందించుచున్న సమయములో అర్జునుడు ద్వారకలో నుండుట తటస్తించెను. 
(బ్రాహ్మణుని నిందా వాక్యములు విని, అర్జును డిట్టనెను. ““ఓ (బ్రాహ్మణోత్తమా! నీవు నివసించుచున్న 
ప్రదేశములో విలుకాడు యెవరును లేరా! నిన్ను రక్షించు క్షత్రియు డెవడును లేడా? నీవు యేల అవిరామముగ 
అనవసరముగా దుఃఖించుచున్నావు? యాదవు లందరును యిచటగలరు. యజ్ఞయాగములు జరిపించుటకు 
బ్రాహ్మణులు యెక్కువ అర్హత గలవారు. భార్యను, బీడ్డలను, సంపదను పోగొట్టుకుని విచారించు బ్రాహ్మణు 
లున్న దేశము క్షత్రియుల పాలనలో లేదని తెలియుచున్నది. పరిపాలించు ప్రభువు, నటునివలె, రాజువేషము 
ధరించుచున్నాడు తప్ప నిజమైన క్షత్రియుడు కాడు. క(త్రియుడనగా బాధితులను రక్షించువాడని యర్హము 
క్షత్రియులు తమ పేరుకు తగినట్టుగా నడచుకొనవలెను నీ పుత్రుని నేను రక్షించెదను నేను మాట 
యిచ్చుచున్నాను నేను మాట నిలబెట్టుకొనకపోయినచో, అగ్నిలో (ప్రవేశించి నా పాపములన్నియు కాళనము 
గావించుక్‌ందును'' 


కొంతవరకు (బ్రాహ్మణుడు తన దుఃఖము దిగమింగుకుని యిట్లనెను. ''ఇది గొప్ప మహా పురుషులు 
నివసించు ద్వారక. బలరాముడు, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు, ఆనిరుద్దుడేగాక సాత్యకి, కృతవర్మ మున్నగు 
వారెందరో గొప్పవారు గలరు. వారెవరును నాకు యేమియు చేయలేకపోయిరి, వారికి సాధ్యము కావిది నీకెట్లు 
సాధ్యమగును నీవు తెలివితక్కువగా మాట్లాడుచున్నావు నీ మాటలు నేను విశ్వసించలేను?' , 


అర్జునుడిట్లనెను. '“నేను బలరాముడనుకాను, ఒప్పుకొంటాను. కృష్ణుడ నంతకంటెను కాను, అతని 
కుమారుడైన (ప్రద్యుమ్నుడను గాను, అతని పుత్రుడైన అనిరుద్దుడను గాను నేను అర్జునుడను, పాండవ 
మధ్యముడను. లోక ్రఖ్యాతిపొందిన యీ గాండీవము నావద్ద కలదు నేను పేరుపొందిన విలుకాడను 
మహాదేవుని సైతము మెప్పించిన నా శక్తిని చులకనగా చూడకుము నేను యమధర్మరాజుతో పోరాడి నీ 
పుత్రుని తీసుకువచ్చెదను దీనిని నేను సాధించగలనని మాట యిచ్చుచున్నాను'' 


అర్జునుని దీర్చ సంభాషణ తర్వాత, అర్జునుని మాటలు విశ్విసింపదగినవని బ్రాహ్మణుడు భావించెను 
అతడు తేలికపడిన హృదయముతో యింటికి వెళ్ళెను తన భార్య శిశువును ప్రసవించు సమయము వచ్చుసరికి 
బ్రాహ్మణుడు ఆందోళన చెంది అర్జునుని వద్దకు వెళ్ళి యిట్లనెను “దయచేసి నా శిశువును రక్షింపుము 
నీవు మాట యిచ్చినట్టుగా మృత్యువునుండి నా శిశువును కాపాడి రక్షింపుము''. అర్జునుడు శుద్ద జలమును 
తీసుకుని ఆచమనము చేసి అత్యంత వినయముతో మహాదేవుని పూజించెను తరువాత తన గాండీవము 
తీసుకుని బ్రాహ్మణునితో వెళ్ళెను 


ప్రసవవేదన పడుచున్న బ్రాహ్మణుని భార్య యున్న గదికివెళ్ళి, తన అస్త్రములతో ఆ గదిచుట్టు బోను 


$32 


దశమ స్కంధము = ఉత్తర భాగము 


నొకదానిని నిర్మించెను: ' 


కొన్ని నిముషముల తర్వాత నూతనముగా జన్మించిన శిశువు రోదనము వ వినిపించెను. మరుక్షణమే ఆ 
శిశువు ఆకాశములో ని కెగిరి అదృశ్యమయ్యెను. బ్రాహ్మణునికి అర్జునునిపై. విపరీతమైన క్రోధము కలిగెను. 
ఆ (క్రోధములో తన విచారమును కూడ మరిచి, అర్జునునితో యిట్లనెను. ''“ఒక పిరికిపంద వదరుబోతు 
మాటలను నేను విశ ససించక యుండవలసినది. (ప్రద్యుమ్న అనిరుద్దులు విఫలము కాగా, చివరకు బలరామకృ 
సులు కూడ యేమియు చేయలేని నిస్సహాయస్ట్రితిలో నుండగా, యీ అర్జునునకెట్టు సాధ్యమగును? నేను 
తెలివితక్కువగా మూర్పుడనై, అసత్యమాడిన యీ అర్జునుని మాటలను యింతగా 'విశ ఏసించితిని". . 


బ్రాహ్మణుడు తన్ను తాను నిందించుకొనుచుండగా అర్జునుడు తన ఆయుధములను తీసుకుని, 
యోగమాయశక్తి చేత యముని నివాసమగు 'సంయమని' కి వెళ్ళెను. అక్కడ అర్జునునికి శిశువు కని ంచలేదు, 
అష్టదిక్కు.లను కాపాడే దేవతల గృహములకు వెళ్ళెను. అక్కడ కూడను శీశువు కన్పించలేదు. శిశువును 
తిరిగి ప్రాణములతో తీసుకు వచ్చుట అసాధ్యమని అర్జునునకు స్పష్టమయ్యెను. అతడు ద్వారకకు వచ్చి 
అగ్నితో చితి యేర్చ్పరణెను. బ్రాహ్మణున కిచ్చిన మాటను నిలబెట్టుకొనలేక పోయినందుకు. ఆ అగ్నిలో 
దూకి ఆత్మార్పణము గావింప ఏ నిశ్చయించుకొనెను. 


కృష్ణుడు అడ్డుపడి ఆత్మాహుతి యెట్లు నిరర్లకమో సకారణముగా వివరించి నచ్చచెప్పును, రహన్యముగా 
అర్జునునితో యిట్లనెను. ''ఈ బ్రాహ్మణుని పుత్రులను నీకు చూపెదను. నిన్ను నీవు అవమానించుకొనుట 
గాని, నిందించుకొనుటగాని, యెన్నడును చేయతగదు. ఇంతకాలముగా నన్ను నిందించుచున్న యీ 
బ్రాహ్మణుడు త సరలో మనలను విశేషముగా పాగడగలడు”. 


అద్దునుని తన రథములో కూర్చుండబెట్టుకుని కృష్ణుడు పశ్చిమదిక్కుగా వెళ్ళెను. వారు సప్తద్విపములు, 
సప్తసము(ద్రములు దాటిరి. దీర్చ ప్రయాణానంతరము ఒక చీకటి (ప్రదేశము వారు చేరుకొనిరి. కృష్ణుని నాలుగు 
అశ్వములు ముందు దారి కానలేక రథమును లాగలేక పోయెను. కృష్ణుడు తన చక్రమును చీకటిల్‌ నికి విసిరెను. 
అపుడు సూర్యుని వెలుగుతో ఆ ప్రదేశము ్రకాశించగా, అశ్వములు తిరిగి ముందుకు సాగిపోయెను. 
సుదర్శనచ క్రము వెలుగును చూడలేక అర్జునుడు కనులు మూసుకొనెను. 


అర్జునుడు కనులు ఎ విప్పిచూచుసరికి తాము సము(ద్రములోని నీటిలో (ప్రవేశించుచున్నామని (గ్రహించెను 
అలల మధ్యగా వారు ప్రయాణించి, సముద్రము అడుగు భాగమున అర్జునుడు ఒక నగరమును చూచెను 
ఆ నగరమందు పెద్ద భవన మొకటి కలదు. ఆ నగరము పేరు మహాకాలపురము. అచట కృష్ణుడు అర్జునునకు 
అనంత సర్పము ఆదిశేషుని చూపించెను. మిక్కిలి పెద్దదైన ఆ సర్పమునకు వేయి తలలు కలవు. ఆ సర్పము 
తలలపై నున్న మణులు అనేక సూర్యుల (ప్రకాశమును చిమ్ముచుండెను. ఆ సర్పము నేత్రములు యె(ర్రగా 
అన్నివైపుల మంటలు రేగుచున్నట్టుండెను. వెండికొండ యంత పెద్దగా నున్న సర్పము మెడ నాలుక నల్లగా 
నుండెను. ఆ దృశ్యము దిగ్ర్భాంతి కలిగించగా అర్జునుడు నిశ్చేష్టుడై చూచుచుండెను. 


అతడు కనులెత్తి చూచెను. ఆదిశేషు డేర్పరచిన మెత్తని పరుపుపై నారాయణుడు విశ్రమించి 'యుండుట 
అర్జునుడు చూచెను. ఒక (ప్రక్క శరీరము వణకుచుండగా, అర్జును డత్యంత ఆశ్చర్యముతో కృష్ణుడు 
నారాయణునికి నమస్కరించుట గమనించెను. తన వివేకశక్తిని తిరిగి పుంజుకున్న తర్వాత సంభ్రమముతో 


533 


శ్రీమద్భాగవతము 


అర్జునుడు నారాయణునికి నమస్కరించెను. ఆ విధముగా వారిరువురును పరమాత్ముని సమక్షములో 
నిలుచుండిరి. నారాయణుడు చిరునవ్వు నవ్వి వారితో యిట్లనెను. ''కృష్ణా! అర్జునా! మీరు యీ లోకములో 
ధర్మమును: రక్షించుటకు జన్మించినారు. మీ' యిరువురిలో నా అంశగలదు. మీరీరువురును నావద్దకు రావలెనని 
సంకల్పించితిని. అందుచేతనే ఆ బ్రాహ్మణుని పుత్రులను యిక్కడకు తెచ్చితిని. వారిని ఆ బ్రాహ్మణునకు 
అప్పజెప్పవచ్చును. 


మీరు త్వరలోనే యౌ భూభారమును తగ్గించవలసి యున్నది. భూదేవి. అనేకులు అసురరాజుల 
భారముతో సతమతమగుచున్నది. తరువాత మీరిరువును నావద్దకు రాగలరు. మీరు న్వర నారాయణులు. 
మీరు భౌతికమైన వాంఛలకు మాయకు అతీతులు, అయినను మానవ న డ్రేయస్సుకొరకై మానవులుగా 
జన్మించినారు”. 7 ee 


మరొకసారి కృషపునలు నారాయణునకు ప్రణామము చేసి బ్రాహ్మణుని పుత్రులను త్‌ తోడ్కొని భూలోకము 
నకు తిరిగి వచ్చిరి. 


'తిరిగి వచ్చిన అర్జునుడు అనుభవముచే బాగా పరిణతి చెందెను. గోండీవము, అస్త్రములు మున్నగ్గువాని 
శక్తులన్నియు కృష్ణుని అనుగ్రహము చేతనే లభించినవనియు, కృష్ణుడు లేకున ఎః అవి నిరర్షకమనియు అర్జునుడు 
(గ్రహించెను. 


కృష్ణుడు యా మానవ లోకములో సామాన్య మానవుని వలె సంచరించుచు, తన.  “శక్తిపామర్థ్యములను 
అపుడపుడు చూపుచు, తాను యీ భూమిపై అవతరించిన ప్రయోజనము సాధించుటకై వేచి యుండెను. 
ఇతరులవలె క్షత్రియ ధర్మములు నిర్వర్తించుచుండెను. దేవతలను: పూజించుట, యజ్ఞయాగాదులు చేసీ 
దేవతలను మెప్పించుట మున్నగు. కర్మల, నాచరించుచుండెను. యజ్ఞయాగాదుల చేత. మెప్పుపొందిన 


నారాయణుడు. తానేనని తెలిసినప్పటికిని కృష్ణుడు అందరు ' వత్రియులవలె యజ్ఞయాగాది (క్రతువు లాచరించు 
చుంఢిన!. ౨. | ne | 


ఈ లోకములో మానవుడెట్టు సంచరించవలెనో, యే విధముగా ప్రవర్తించవలెనో, యెట్టి కర్మలు చేసిన 
మంచి కలుగునో బోధించుటకై తాను సాధారణ మానవుడుగా ఆచరించి చూపు చుండెను. కృష్ణుని కెట్టి 
కోరికలు లేనప్పటికిని, కర్మను విస్మరించలేదు. అతడు ఎస్మరించినట్టయిన, యితర మానవులు తామస 
ప్రవృత్తులై కర్తవ్యములను నిర్వర్తించక కర్మలకు -దూరులగుదురు. 


ఆ విధముగా కాలము గడచుచుండెను. 


$34 


ఏకాదశ స్కంధము 


26 7 బుషుల శాపము 


ఈ భూమిపై జన్మించిన. అసురులు ఒకరితర్వాత ఒకరు నిహతులగుచుండిరి. వారిలో చాల మంది 
అసురులను బృందావనములో నున ఇపుడు కృష్ణుడు సంహరించగా, మరికొందరిని బలరాముడు సంహరించెను. 
మిగిలిన అసురులు హతము కావలసి. యున్నది... 


అయితే అంతకు ముందుగా వేరొకటి జరుగుటకు యేర్వాటు గొవించవలసి యున్నది. భూదేవి, 
బ్రహ్మదేవుల విన్నపము మేరకు నారాయణుడు కృష్ణుడుగా అవతరించినపుడు, .దేవతలమ యాదవ కుటుంబ 
ములో తనకు బంధువులుగా జన్మించ వలసినదని అడిగెను. కృష్ణావతారము. అంతమగులోపున, _యయాదవ 
వంశము పూర్తిగా నిర్మూ లమగునట్ల్టు చేయవలసి యున్నది. కాని వారు దేవతలగుటచేత, నిత్యము కృష్ణుని 
సహవాసములో చరించు మహద్బాగ్యము పొందిన వారగుటచేత, వారు యెవరిచేతిను నిహతులగుటకు వీలు 
లేకుండెను. కృష్ణుడిట్టు తలచెను.' ''జరుగనున్న' యుద్దము తర్వాత కూడ, అధికముగా నుండు యాదవ, 
అంధక, భోజ, వృష్టి దశార్హజనముచేత భూభారము యెక్కువగా నుండగిలదు.. వారు అజేయులు. మరియు, 
కలియుగ ప్రవేశముతో వారు ధర్మమును విడనాడి భూమికి బరువుగా నుందురు. అడవిలో వెదురుతోటలో, 
వెదురుచెట్ల రాపిడివలన ఉద్భవించు నగ్నిచేత దగ్దమైనట్లు, నేనే వారి నాశనమునకు కారకుడను కావలెను. 
ఈ అవతారము చాలించుటకు ముందు అది నా తుది కర్తవ్యము''. దీనిని సాధించుటకు బ్రాహ్మణ శాపము 
ఉత్తమ మార్గమని కృష్ణుడు నిశ్చయించెను. 


కృష్ణుడు కాలస్వరూపుడు. అతని సంకల్పము చేత, అనేక మంది బుషులు పిండారకమును పవిత్ర స్థలమును 
సందర్శించుటకు నిశ్చయించిరి. వారిలో విశ్వామిత్రుడు, అసితుడు, కణ్వుడు, దుర్వాసుడు, భృగు, 
అంగిరసుడు, కశ్యపుడు, వామదేవుడు, అత్రి, వసిష్టుడు, నారదుడు గలరు. పిండారక క్షేత్రమునకు వెళ్లునపుడు, 
ద్వారకలో. బలరామకృష్ణులను సందర్శించి, గమ్యమునకు ప్రయాణము కొనసాగించవలెనని తలంచిరి. ఆ 
బుషులను కృష్ణుడు, యితర పెడ్డలు ఆహ్వానించి గౌరవించిరి. కొంతకాలము అచట నుండవలసి నదని 
ప్రార్థించగా బుషులందు కంగీకరించిరి. రాజసౌధ ప్రాంగణములోని ఉద్యానవనము వారి పినియోగార్హము 
యేర్పాటుచేసిరి. 


రాజసౌధములో అల్లరి చిల్లరిగా + తిరుగు యువకులు బాలురు, బుషులను ఆటపట్టుంచవలెనని తలచిరి, 
జాంబవతీ కృష్ణుల పుత్రుడైన సాంబునిచేత స్తీ వేషము ధరింపజేసిరి, స్తీ వేషములో నున్న సాంబుని 
బుషులచెంతకు తీసుకువెళ్ళి, ఆ యువకులు వినయము నటించుచు వారి పాదములకు నమస్కరించి 
యిట్టుడిగిరి. “మీరు మాకొక స సహాయము చేయగోరుచున్నాము. నల్లని నేత్రములతో నున్న యీమె మె గర్భవతి. 
తనకు కొడుకు లేక కూతురు జన్మి ంచునాయని తెలుసుకొనుట కీమె, కుతూహలనుగా నున్నది. స్తీ 
సహజమైన సిగ్గుచేత ఆమె స్వయముగా మిమ్ము అడుగలేక, మవ ల న నడుగినుని కోరినది''. 


535 


శ్రీమద్భాగవతము 


బుషులు ఆ యువకులను సాంబుని చూచిరి వారు ఆగ్రహావిష్టులై యిట్లనిరి. ''ఈమెకు ఒక ముసలము 
పుట్టును అది మీ యావద్వంశ నాశనమునకు కారణమగును”' 


బుషుల మాటలను వినిన యాదవ యువకులు భయ(భ్రాంతులై యేమి చేయవలెనో తెలియకుండిరి, 
వారు ఆ తోట విడిచి పారిపోయి సొంబునికి కట్టిన చీరను తీసివేయగా, అందు ఒక ముసలము (యినుపదుక్క) 
వారికి కన్ఫడెను. ఏదో ఒకటి చేయవలసి యుండెను. ఆందోళన చెందిన మనస్సులతో నెమ్మదిగా అడుగులు 
వేయుచు పెద్దలందరు నున్న సభామందిరములో (ప్రవేశించిరి సింహాసనము క్రింద ఆ ముసలము (యినుప 
దుక్క) నుంచి మౌనముగా వారు నిలుచుండిరి, భయాందోళనలతో నిండిన వారి ముఖములను జూచి కృష్ణుడు, 
మృదు స్వరముతో వారి ఉత్సాహము దిగజారుటకు కారణమేమని యడిగెను ఏదో తీవ్రమైన సంఘటన 
జరిగి యుండవచ్చు, లేకున్న వారా సమావేశమునకు వచ్చెడివారు కారు 


కృష్ణుని మృదుస్వరము విని, కోల్పోయిన ఉత్సాహమును తిరిగి కొంత పుంజుకుని జరిగిన దంతయు 
విన్నవించిరి వారిపై బలరాముడు మండిపడెను, ముసలమును అరగదీసి పొడిగాచేసి సముద్రములో విసరివేయ 
మని వృద్దరాజు ఉ(గ్రసేనుడు, బలరాముడు ఆజ్ఞాపించిరి ఆ విధముగా బుషుల శాప ఫలమును నివారించవచ్చు 
నని భావించిరి 


ముసలము నరగదీసి పొడిచేసి సము(ద్రములోనికి విసరివేసిరి, అందు ఒక పదునైన చిన్నముక్క మిగిలెను, 
దానిని చిన్నచిన్న ముక్కలుగా చేయుట అసాధ్యమయ్యెను ఆ చిన్నముక్కను కూడ సముద్రములో 
విసరివేసిరి ఆ తర్వాత యాదవు అందరును తేలికైన హృయదములతో నిశ్చింతగా నుండిరి హృదయము 
తేలికపడి ఊపిరిపీల్చుకున్న పిదప యువకుల చిలిపి చేష్టలను క్షమించగలిగిరి చిలిపి చేష్టలు బాలురకు సహజము 
గదా! 


268 మహా సంగ్రామము 


కాలము నిరవధికముగా సాగిపోవుచుండెను దురాశ, పుత్రవ్యామోహముతో నిండిన అంధరాజు ధృతరా 
'షఘ్టుడు, జూదములో ఓడిరను నెపముతో పాండవులను అరణ్యవాసమునకు పంపెను. వారు అరణ్యములో 
పం(డైండు సంవత్సరములు గడిపిరి తరువాత మరియొక సంవత్సరము అజ్ఞాతవాసము చేసిరి మత్య్యదేశపు 
రాజు విరాటుని కొలువులో అజ్జాతముగా ఒక సంవత్సరముండిరి నియమము (ప్రకారము అరణ్య అజ్ఞాతవాస 
ములు పూర్తిచేసిన తరువాత, తమ రాజ్యమును తమకు తిరిగి యివ్వవలసినదని కౌరవ సోదరుల నడిగిరి, 


యుధిస్నీరుని విన్నపమును దుర్యోధనుడు తిరస్కరించెను పెద్దలు పలువురు, పాండవుల రాజ్యమును 
వారికిచ్చివేయమని దుర్యోధనున కనేక విధములుగా నచ్చజెప్పజూచిరి. కాని దుర్యోధనుడు పెద్దల మాటలను 
లక్ష్య పెట్టలేదు. యుద్దము ద్వారా సమస్య పరిష్కరించుటకు యుధిష్టిరునకు యిష్టము లేకుండెను అందుచే ' 
శాంతియుతముగా సమస్యను పరిష్కరించవలసినదని యుధిష్థిరుడు కృష్ణు నర్జించెను కృష్ణుని శక్తికి మించిన 


దేదియు లేదనియు, అతడు తలచుకొన్నచో యుద్దమును నివారింపగలడనియు యుధిష్టిరుడు గాఢముగా 
విశ్వసించెను 


536 


ఏకాదశ స్కంధము." 
ఏ యుద్దమునైతే యుధిష్టరుడు తప్పింప యత్నించుచున్నాడో, ఆ యుద్దము ద్వారా భూభారమును 
తగ్గించుటకే కృష్ణుడవతరించిన విషయము యుధిష్టీరునకు తెలియదు. కృష్ణుడు రాయబారిగా శాంతిని 


సాధించుటకు హస్తినాపురము వెళ్ళెను. కాని ప్రయోజనము లేకపోయెను. యుద్దము తప్పనందుకు యుధిస్టి 
రుడు మిక్కిలి విచారించెను. 


కురుక్షేత్రమునందు సం గ్రామము జరుగుటకు నిర్ణయమయ్యెను. కౌరవుల ప్రతినిధిగా దుర్యోధనుడు, 
పాండవ ప్రతినిధిగా అర్జునుడు, యాదవుల --- ముఖ్యముగా బలరామకృష్ణుల --- సహాయము నర్జించుటకై 
ద్వారకకు వచ్చిరి. కృష్ణుడు వారికి రెండుమార్గములు సూచించెను. ఒక ప్రక్క యాదవసేన, మరొక ప్రక్క 
నిరాయుధుడుగా ఏకాకిగా తాను. ఈరెండింటిలో యేదో ఒకదానిని యెంచుకొనవచ్చునని వారితో 'కృష్ణుడు 
చెప్పెను. ఇద్దరిలో చిన్నవాడైన అర్జునుని ముందుగా యెంచుకొనమని కృష్ణుడు కోరెను. అర్జునుడు కృష్ణుని 
సహాయమును కోరెను. కృష్ణుడు అర్జునునకు రథసారథిగా నుండి సహాయము చేయుట కంగీకరించెను. యాదవ 
సేనా బలము కౌరవపక్షములో చేరుటకు నిర్ణయమమయ్యెను. 


బలరాముని ప్రియశిష్యుడైన దుర్యోధనుడు బలరాముని వద్దకు వెళ్ళి తన పక్షము ' వహించి సహాయము 
చేయమని కోరెను... బలరాముడు దుర్యోధనుని అభ్యర్హన విని యిట్లనెను. -'' పాఠరిడవులు, నాకు' మేనబావలు: 
మీలో యెవరో. ఒకరి పక్షమున నుండుట నా' కిష్ట్రములేదు." కృష్ణుడు తెలివితక్కువగా పాండవ పక్షము 
వహించినాడు. నేనట్టు చేయను. అదియుకాక, "కృష్ణుడు పాండవ “పక్షమున నుండుటచే, నేను నీ పక్షము 
చేరి నా సోదరునితో' యుద్దము చేయుట. నాకిష్టములేదు. అందుచే యుద్దములో జోక్యము చేసుకొనక 
యుందును. నాకు నీపైనున్న అభిమానము నీకు. బాగుగా తెలియును. -దుర్యోధనా! ఇక వెళ్ళుము. నిజమైన 
క్షత్రియుని వలె. వర్తింపుము''.' దుర్యోధనునకు కొంత నిరాశ కలిగినప్పటికినిి యాదవసేన యంతయూ 
తన పక్షమున నుండగలదను సంతోషముతో ద్వారక నుండి బయలుదేరి వెళ్ళెను. 


' యుద్దము జరుగుచున్నపుడు తాను ద్వారకలో నున్నయెడల తనకు మనశ్శాంతి యుండదని బలరాముడు 
భావించెను.' అందుచే తీర్హయాత్రలకు వెళు స్ఫృచునా ఎనని అందరితో చెప్పెను. 


xxx 


పవిత్రమైన కురుక్షేత్రములో పదునెనిమిది రోజులు మహా సంగ్రామము జరిగెను. యుద్దానంతరము చాల 
కొద్దిమంది మాత్రమే మిగిలిరి, గ్‌'ప్పగొప్పురాజులు, సేనాధిపతులు, అతిరథులు, మహారథులు, విలుకాండ్రు, 
మహావీరులు, అందరును రక్తము ధారపోసిరి. ఉత్తమ రాజకుమారుల రక్తము ఆ. ప్రదేశమున పాొర్తుచుండెను.. 
ఉత్తమ వంశములలో జన్మించి గర్వోన్నతితో సంచరించిన రాజులఇదరును యిపుడు నేలపై ప్రాణములు 
గోలో ఎయి పడియురడిరి. వారి భార్యలు వారి ప్రక్క రోదించుచుండిరి. 


Xx xX 


పాండవులు యౌ లోకమునకు పరిపాలకులైరి. ఆ విధముగా. తిరిగి యా భూమిె పై ధర్మమును ప్రతిష్టించిన 
తరా త చేయవలసిన కార్యమేదియు కృష్ణునకు మిగులలేదు. తనన స్వఖ్యానమైన వైకుంఠమునకు తిరిగి చేరుకొను 


537 .- 


శ్రీమద్భాగవతము 
సమయము కొరకు కృష్ణుడు యెదురు చూచుచుండెను. _. 


269 బలరాముని తీర్ణయాత్ర 


బలరాముడు మొదట ప్రభాస. తీరమునకు. వెళ్ళెను. అచ్చటనుండి ఉత్తరదిశగా. సరస్వతీ. 'తీర్హమునకు 
వెళ్ళెను. తరువాత: బిందుసరస్సు, సుదర్శన, శక్ర తీర్ణములను. సందర్శించెను. తూర్వ్పుదిక్కుగా [ప్రవహించు 
చున్న సరస్వతిలో మరియొకసారి. స్నానము చేసెను. యమునను గలగ ఉపనదులను ' సందర్శించి అందు 
స్నానమాచరించెను. అటుపిమ్మట బుషులు ఏ యజ్ఞము సలుపుచున ్న పవిత్ర నైమిశము చేరుకొనెను. 


"ఆదిశేషుని అవతారమని గ్రహించిన ః బుషులు బలరాముని గౌరవాభిమానములతో 'సాదరముగా ఆహా శనిం 
చిరి. వారి అభినందనలను స్వీకరించి ఆసీనుడయ్యెను. వ్యాసుని శిష్యుడగు రోమహర్షుణుని జూచెను. 
బలరాముడు ఆశ్రమములో ప్రవేశించినపుడు, అతడొకడే తగిన గౌరవాదరములు' చూపించక యుండెను. 
రోమహర్షణుడు -సూతుడగుటచేత, అతని. అర్హతకు మించిన స్థానములో కూర్చుని యుందుట ' జూచిన 
బలరామునకు ఆ(గహము కలిగెను. బలరాముడు తనలో తానిట్టు తలపో సెను: ''ఇచట (బ్రాహ్మణులందరును. 
సమావేశమై అతిథులుగా వచ్చిన క్షత్రియులకు గౌరవన్లు చూపుదురు. కాని జన్మచేత బ్రాహ్మణ క్షత్రియుల 
కన్న అధముజైవ యీ. సూతుడు. నన్ను అవమానించినాడు: ఇతడు వ్యాసుని శీష్యుడు, కావున ధర్మశాస్త్రము: 
లందు. నిష్ణాతుడని తలచవచ్చు.. అయినప్పటికిని, ప్రాధమిక. మర్యాదలు: కూడ తెలియని వానివలె గోచరించుచు' 
న్నాడు. ఇతడు -జీవించుటకు.. అనర్హుడు!'.. అని తలచిన- బలరాముడు కుశఘాసముతో రామహర్షులుని 
సంహరించెను. nt 


ఊహించని బలరాముని చర్యకు బుష్లులు ది(గ్రాంతి చెందిరి. జరుగరానిది. జరిగినందుకు వారు చాల 
విచారించి యిట్లనిరి. ''బలరామా! నీవు చేసినది. తప్పు. ఈ రోమహర్షణునకు మేము. బ్రహ్మ పీఠము: 
ప్రసాదించినాము. ఈ యజ్ఞాంతము వరకు అతనికి దీర్దాయువు, మంచి ఆరోగ్యము నుండవలసినది. వేదే 
తిహాస పురాణములను క్షుబ్మముగా నభ్యసించి పఠించువాడు బ్రాహ్మణునితో సరిసమానుడని చెప్పుదురు. 
అతడు గురు పీఠము నధిష్టించి యుండుటచేత నీవు ప్రవేశించినపుడు అతడు లేచి నిలబడలేదు. నీవు గావించిన 
యా అకృత్యమునకు బ్రహ్మహత్యాపాతకము చుట్టుకొనును. . 


“నీవు; నీ సోదరుడు కృష్ణుడు యే ప్రయోజనము కొరకు యీ భూమో పై జన్మించితిరో మాకు తెలుసును. 
కాని మానవాళికి 'సరియైన ప్రవర్తనా మార్గము చూపుటకై పాప పరిహారమునకు తగిన చర్య గావించవలసి 
యున్నది''. బలరాముడు, మిక్కిలి పశ్చాత్తాపముతో 'బుసులతో నిట్లు పలికెను. “అప్టే చేసెదను. ఏమి 
చేయవలెనో సెలవీయుడు. ఆ విధముగా చేసెదను. రోమహర్షణుడు' యుంకెంత కాలము జేవించవలసి, 
యున్నదో తెలుపుడు. నా యోగశక్తినేత అతడు పునరుజ్జీవితుడగునట్టు చేయగలను”. 


బుషులు బలరామునితో నిట్లనిరి, ''నీ అస్త్రము, నీ రైర్య సాహసములు వృధా కారాదు. మరణించిన 
వారు పునరుజ్జీవితులగుట లోక న్యాయము కాదు. ఈ న్యాయమును నీవు కూడ పాటించవలసి యున్నది. 
అయితే మేము అతనికి ప్రసాదించిన దీర్జాయువు, మంచి ఆరోగ్యము కోడ అసత్యము కారాదు. ఈ రెండింటిని ' 


538 


ఎకాదశ స్కంధము 


సమన్వయపరచు మార్గము నీవే కనుగొనవలసి యున్నది''. బలరాముడు ఒక క్షణ మాలోచించి యిట్లనెను. 
“తండ్రి శరీరము పుత్రుని రూపములో జన్మించునని వేదములు చెప్పుచున్నవి. కాబట్టి అతని కుమారుడైన 
ఉ(గ్రశ్రవునకు తండ్రి గుణములన్నియు అలవడుగాక 


““ఇపుడు నేనేమి చేయవలెనో ఆనతీయుడు ఒక బ్రాహ్మణుని హత్య గావించినందుకు, అందుకు తగిన 
పాప పరిహారమును మీ వంటివారు సూచించవలెనూ'. అందుకు బుషులిట్టు పలికిరి. ““'ప్రావీన కాలములో 
ప్రఖ్యాతి పొందిన ఇల్వలునకు పల్వలుడను కుమారుడు గలడు. ఈ అసురుడు మాకు గొప్ప అవరోధముగా 
నుండెడివాడు (ప్రతి పౌర్లమి అమావాస్య దినములు వచ్చి మా యజ్ఞములను కలుషపరచు చుండెడివాడు. 
అతడు దుర్గంధభూయిష్టుడు అతనిని సంహరించి మాకు సేవ చేసినట్టయిన నీ బ్రహ్మహత్యా పాపము నివృత్తి 
యగును. తరువాత నీ తీర్ణయా(త్రను పన్నెండు మాసములు నిరాటంకముగా కొనసాగించవచ్చును?' 


పల్వలుని రాక కొరకు బలరాముడు వేచి యుండెను. అతని నాసిక నుండి వెలువడు దుర్గంధమును 
బట్టి అతడు వచ్చుచున్నాడని బలరాముడు (గ్రహించెను. అంతకు ముందెన్నడును అటువంటి దుర్గంధము 
లేకుండెను కొంతసేపు బలరామునికి ఊపిరాడకుండెను. తరా సత దుర్గంధపూరితమైన వస్తువులను యజ్ఞశాల పై 
అతి భయంకరముగా వర్షింపజేసెను. మరికొంతసేపటికి త్రిశూలము ధరించిన పల్వలుడనే అసురుడు 
గోచరించెను అతడు ఊహించలేనరత అనాకారిగా నుండెను. త్రిశూలము నెత్తి పల్వలుడు బలరామునిపైకి 
దూకెను బలరాముడు వెంటనే హలమును, ముసలమును తలచుకొనగా అవి చేతిలోనికి వచ్చెను. నాగలితో 
అసురుని భూమి మీదకు పట్టి లాగి, రోకలితో అతని తలపై కొట్టను, అతని తల పగిలి రక్తము చిందగా, 
ఇం(ద్రుని వజ్రాయుధము చేత (వేటుబడిన పర్వతము వలె, నేల గూలెను 


పల్వలుని బలరాముడు వధించిన దృశ్యము చూచి బుషులు నిశ్చింతగా తేలికపడిన హృదయములతో 
సంతోషించిరి వృత్రాసురుని ఇంద్రుడు సంహరించినపుడు ఇంద్రుని మెచ్చుకున్నట్లుగా, బుషులు బలరాముని 
మెచ్చుకొనిరి 


బుషుల వద్ద సెలవు తీసుకుని బలరాముడు దక్షిణ దిశగా వెళ్ళెను తీర్హములన్నియు సందర్శించిన తర్వాత 
అగస్త్యుని వద్దకు వెళ్ళి గౌరవపూర్వకముగా నమస్కారము లందజేసెను. అటు తర్వాత, మహా సం(గామము 
ముగిసి యుండునని తలచి, తిరిగి ఉత్తర దిశవైపు అడుగులు వేసి ప్రయాణము సాగించెను. మార్గము నందు 
భారత వర్షములోని రోజులందరును నిహతులైరని విని యుండుటచేత యుద్దము ముగిసి యుండునని 
భావించెను 


దుర్యోధనుడు, భీముడు గదా యుద్దము చేయు సమయమునకు బలరాముడు అచట కేతెంచెను. 


బలరాముడు వారిని సమీపించి యిట్లనెను. “ప్రియ శిష్యులారా! ఈ గదా యుద్దము మీరిరువురును 
నా వద్ద నేర్చుకొవిరి. మీరు, మీ యుద్ద ప్రక్రియలు నాకు బాగుగా తెలుసును అన్ని విధముల మీరిరువురును 
సరిసమానులు భీమా! నీవు దుర్యోధనుని కన్న బలవంతుడవు దుర్యోధనా! నీవు బాగుగా శిక్షణ 
పాందినవాడవు కడు చురుకుగా నేర్పుగా కదలుటలో దిట్టవు మీలో యే ఒక్కరును రెండవ వారిని 
ఓడించలేరు ఈ యుద్దమును యిక ఆపివేయండి'' 


. 539 


శ్రీమద్భాగవతము 


_ దుర్యోధనుడు, భీముడు అనేక సంవత్సరముల నుండి ఒకరితో నొకరు పోరుట కెదురు చూచుచుండిరి. 
వారికున్న పరస్పర ద్వేషముచేత బలరాముని మాటలను వారు లక్ష్యపెట్టుకుండిరి. 


మానవుల యత్నము లన్నిటికన్న విధి బలవత్తరమైనదని బలరాముడు (గ్రహించి, ద్వారకకు తిరిగి వచ్చెను 


తిరిగి నైమిశారణ్యమునకు వెళ్ళి బుషుల సహాయముతో అనేక యజ్ఞము లాచరించెను అచట శాంతి 
లభించుటచేత అనేక దినములు బుషులతో గడపి తిరిగి ద్వారకా నగరము చేరెను. 


270 దేవతలు ద్వారకను సందర్శించుట 


బ్రహ్మదేవుడు తన పుత్రులైన సనక సనందాది బుషులతోను, దేవతలు, ఇం(ద్రుడు, ప్రజాపతులు, 
మహాదేవునితోను కలసి ద్వారకను సందర్శించుటకు వచ్చెను వారందరును కృష్ణుని, కృష్ణమాయను 
చూచుటకు వచ్చిరి సాధారణ మానవమాత్రుడుగా బంధుమిత్రుల మధ్య సంచగించుచున్న కృష్ణుని 
దర్శించుటకు బ్రహ్మ, ఇంద్రుడు, ద్వాదశాదిత్యులు, అష్ట వసువులు, అశ్వివీ కుమారులు, ఏకాదశ రుద్రులు, 
విశ్వే దేవతలు, గంధర్వులు, అప్సరసలు, బుషులు, యితర స్వర్గవాసులు ద్వారకా నగరమున కేతెంచిరి 
త్వరలోనే కృష్ణుడు మానవ రూపము విడువ నున్నాడని తెలుసుకుని దర్శించుటకు వచ్చిరి. 


స్వర్గములోని పూలతోటల యందు పూసిన పుష్పములతో గట్టిన దండలు కృష్ణునికి వేసిరి పరమ దేవతా 
స్వరూపుడైన నారాయణుడుగా కృష్ణుని సంభోధించి స్తుతించిరి. అత్యుత్తమమైన పురుష సూక్తము పరించి 
బ్రహ్మ కృష్ణుని స్తుతించెను తరువాత (బ్రహ్మ యిట్టనెను ““ప్రభూ! ఒకసారి నీ వద్దకు వచ్చి భూదేవి 
భరించరానిదిగానున్న యీ భూ భారమును తగ్గించమని కోరినాము మా ప్రార్దన మన్నించి, నీవు ముగ్లమోహన 
రూపము ధరించి భూ భారము తగ్గించుటకు అవతరించినావు. తిరిగి యా భూమిపై ధర్మమును నిలబెట్టిన 
నీ కీర్తి అష్ట దిక్కుల వ్యాపించెను నీ వంటి మణిపూసను పొందినందుకు యా యదు వంశము గొప్ప అదృష్టము 
చేసుకున్నది. = 


రాబోవు కలియుగమందు కృష్ణావతార గాథలు విని అతి సులభముగా తరించి మోక్షము నందుకొనగలరు, 
మానవాళిని రక్షించుట కవతరించిన కృష్ణుని తలచుకొన్నచో, యీ సంసారమను సముద్రమును అవలీలగా 
దాటగలరు 


““నీవు యీ భూమిపై యెందుకవతరించితివో మేము నీకు చెప్పవలసిన పని లేదు. ఈ భూమిపై జన్మించి 
నూట యిరువది సంవత్సరములు గడచినది. నీవు అవతరించిన ప్రయోజనము నెరవేరినది. నీవు చేయదగు 
కార్యమేదియు మిగిలి యుండలేదు. బ్రాహ్మణ శాపముచేత యాదవ కులము కూడ నాశనమగును బుషుల 
మాటలు సత్యమగుటకు సమయము రావలసి యున్నది. నీవు నీ నివాస స్థానమైన వైకుంరమునకు వెళ్ళుము 
నీ సేవకులమైన మమ్ము రక్షింపుము””. 


కృష్ణుడు వారందరివైపు చూచి యిట్లనెను ''మీరు నాకు చెప్పిన విషయము యిదివరకే నాకు తెలుసును 
నేను అపుడే నిశృయించుకున్నాను ఆనాడు మీరు నన్ను కోరిన కార్యమును నిర్వర్తించినాను భూ భారము 


540 


ఎకాదశ స్కంధము 
యిపుడు తగ్గినది. యాదవ కుటుంబము నుద గర్వములతో పెచ్చు పెరిగి యున్నది సముద్రపు టలలను 
తీరము ని(గ్రహించునట్టుగా, నేను వారిని అణచి నిగ్రహించుచున్నాను. రోజు రోజుకు వారి అహంకారము 


పెచ్చుపెరుగుచున్నది ఇపుడు నేను వారిని విడిచిపెట్టి వచ్చినట్లయిన వారి నదుపులో పెట్టువారెవరును 
ఉండరు. ఈ లోకమంతయు వారిచే నాశనమగును. 


“బ్రాహ్మణ శాపము ఫలించు తరుణము త్వరలోనే రానున్నది కాలము పుటలలో ఆ అధ్యాయము 
కూడ చేరిన తర్వాత, నేను తిరిగి మీ వద్దకు వచ్చెదను'' 


బ్రహ్మ, మున్నగువారు మరొకసారి నమస్కరించి త్వరలోనే తమ వద్దకు రాగలడను తలంపుతో 
సంతోషముగా అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయిరి - 


అటు తర్వాత ద్వారకలో దుశ్శకునములు గోచరించెను స్వర్గ భూలోకములందు రాబోవు ముప్పును 
సూచించు సూచనలను జూచి ప్రజలు ఆందోళన చెందుచుండిరి 


కృష్ణుడు ప్రజలను సమీకరించి వారితో యిట్లనెను ““ఈ దుశ్శకునములు భయంకరముగా గోచరించుచు 
న్నఐ. అన్నివైపుల అవి నాకు కనుపించుచున్నది న _ 
నా వరకు నేను ఈ విషయములో యేదో ఒకటి చేయక యుండలేను ప్రాణములతో తప్పించుకొనవలెనన్నచో, 
మనము కొంతకాలము యీ ప్రదేశము విడిచి వెళ్ళవలెను ఇది వరలో వినిన కధ ఒకటి జ్ఞప్తికి వచ్చుచున్నది 


“'దక్షుడు తన కుమార్తెలను చంద్రుని కిచ్చి వివాహము జరిపిన దినములలో, చంద్రుడు రోహిణిపై 
పక్షసాతము చూపుచున్నాడని తన కుమార్తెలు ఫిర్యాదు చేయగా దక ప్రజాపతి ఆగ్రహించెను ఆ ఆ(గ్రహములో 
చంద్రుని కయరోగ పీడితుడై క్షీణించునట్టుగా శాప మొసగెను. చంద్రుడు పనిత్ర ప్రభాస తీర్ణమునకు వెళ్ళి 
తపస్సు చేసి ఈశ్వరుని మెప్పించెను. ఈశ్వరుడు మెచ్చుకుని దక్ష ప్రజాపతి శాపమును సవరించెను, అందు 
మూలముగా చంద్రుడు కొన్ని దోజులు వృద్ది పాందుచు, కొన్ని రోజులు కీణించుచు, యెన్నడును 
సంపూర్ణత కము లేక యుండును 


''ఈ ప్రభాస తీర్ణము ద్వారకకు చేరువలో నున్నది ఆలస్యము చేయక మనము అక్కడకు వెళ్ళుదము 
ఆ పవిత్ర తీరములో స్నానము చేసి పునీతులమై, పితృ దేవతలకు తర్పణ మొసగుదము బ్రాహ్మణులను 
గౌరవించి కానుకల నిచ్చెదము పడవ సహాయముతో సముద్రమును దాటినట్టు, మనము యీ పాప 
సముద్రమును దాటుదము'' 


కృష్ణుని మాట శాసనము, వెంటనే యాదవులందరును ఊరేగింపుగా ఒకరి నెనుక నొకరు (ప్రభాన తీర్ణమునకు 
వెళ్లుటకు సన్నద్దులైరి. 


౨41 


శ్రీమద్భాగవతము 
271 కృష్ణుడు, ఉద్దవుడు 


యాదవులందరిలో. ఉద్దవుడు యెప్పుడును కృష్ణునితో నుండుచు చేరువగా మండెడివాడు. అతడు 
దుశ్శకునములు గాంచెను కృష్ణుని మాటలు వినెను. కృష్ణుని యేకాకిగా కలుసుకొను సమయము కొరకు 
వేచియుండెను తనతో మాత్రమే కృష్ణుడుండునట్టు కోరెను. ఒకసారి కృష్ణుడు యేకాకిగా నుండుట జూచి, 
కృష్ణుని పాదములపైబడి దృఢముగా పాద పద్మములను పట్టుకుని యిట్టనెను. '' కృష్ణా! యోగీశా! నీవు పరమ 
దైవస్వరూపుడవు. నీవు ఒక నిర్ణయమునకు వచ్చినావు నీవు యాదవ వంశమును నిర్మూలించి, తరువాత 
నీవు అవతారము చాలించనున్నావు. [బ్రాహ్మణుల శాపమును నివారింపకుండుట జూచి నేను అప్పుడు 
ఊహించినాను నీవు సంకల్పించుకొన్నచో తప్పక నివారించి యుండెడివాడవు. నీవు నారాయణుడవు 
తలచుకొన్నచో మమ్ము రక్షింపలేకుండెడి వాడవా? 


“నీవు యీ నిర్ణయమునకు వచ్చుటలో ఒక ప్రయోజనము ఉండి యుండవచ్చును ఇట్టు యెందుకు 
జరుగుచున్నదని నేను అడుగుట లేదు నిన్ను ఒక సహాయము వరము, కోరదలచి వచ్చినాను”? 


“నీవు నన్ను యేమి అడుగదలచినావు'? అని ఉద్దవుని చేతిని తన చేతిలోవికి తీసుకుని (ప్రశ్నించెను 
ఉద్దవుడు కృష్ణునికి మిక్కిలి ప్రియమైనవాడు 


ఉద్దవు డిట్టు పలికెను ''కృష్టా! నిన్నును నీ సాన్నిహిత్యమును నేను కోరుచున్నాను ఇన్ని సంవత్సరము 
లుగా' నేను నీతో నుండుచు వచ్చినాను. నిన్ను చూడని క్షణముగాని, నీతో సంభాషించని కణముగాని 
లేదు. నీవు నన్ను విడిచి వెళ్ళినట్లయిన, నేనేమి కావలెను? నీ పవిత్ర పాద పద్మములు విడిచి ఒక అరక్షణమైనను 
నుండలేను ఎల్లప్పుడును నీతో నుండు నేను, నీవు వెళ్ళిన తర్వాత ఒంటరిగా ఉండలేను. నీతో నన్ను 
తీసుకువెళ్ళుము ఆశీర్వదింపుము'' 


ఉద్దవుడు హృదయావేగముతో కన్నీరు కార్చుచుండెను. (పేమపూరిత దృక్కులతో కృష్ణుడు ఉద్దవుని 
జూచుచుండెను తన భక్తులు బాధపడుచుండుట జూచి కృష్ణుడు సహింపలేకపోయెడివాడు. భక్తులపై 
భగ్గవంతునికున్న (ప్రేమ, భార్య లజ్ష్మిపై నున్న (పేమ కన్న మిన్న 


అపారమైన కరుణతో ఉద్దవుని చేతులను తన చేతులలోనికి తీసుకుని కృష్ణు డిట్టు పలికెను. “యాదవ 
కుటుంబమును నాశనము గావించుటయే నా ప్రయోజనమని నీవు చెప్పిన విషయము సత్య దూరము కాదు. 
వారు తమ్ము తాము చంపుకొందురు. బ్రహ్మ, మహాదేవుడు, దేవతలు వచ్చి నా స్వస్టానమునకు తిరిగి వెళ్ళమని 
కోరిరి. చాల యేండ్ల క్రిందట, ఒకసారి బ్రహ్మ వచ్చి ప్రార్థించగా, ఆదిశేషునితో కలిసి నేను మానవ రూపము 
ధరించి, యీ భూమిపై తిరిగి ధర్మమును ప్రతిష్టంచెదనని మాట యిచ్చితిని. నా మాటను నెరవేర్చితిని. 
ఇపుడిక నేను చేయవలసిన దేదియు లేదు నేను చేయవలసిన చివరి కార్యములు --- యాదవ వంశ సంపూర్ణ 


నాశనము, సముద్రము పొంగి పొరలి ద్వారకలో (ప్రవేశించుట --- పూర్తి యగుటకు ఒక వారము 
దినములున్నది 


''ఉడ్డవా! నేను యౌ భూమిని విడచి వెళ్ళగనే దాని వైభవ మంతరించును కలి (ప్రవేశించి అంతటను 
కలి (ప్రభావము విస్తృతి జెందును 


542 


ఎకాదశ స్కంధము 
“నేను విడిచిపెట్టిన యీ లోకములో నీవు జీవించవలదు. కలియుగమునందు మానవులు పాప కార్యము 
లందు ఆనందము పొందెదరు. మిగిలిన నీ శేష జీవితమును.యీ. తోకమందు సంపూర్ణ వైరాగ్యముతో లా 
బంధువులతో, నీకు దగ్గరగా నుండిన అతి ప్రియమైన ప్రతి ఒక్కరితో అనుబంధము విడిచిపెట్టి -- 
గడపవలసియున్నది. నీమనస్స్ఫును నాయందు, నాయందు మాత్రమే లగ్నము చేసి స్పిరముగా నుంచుము, 
జీవితము అంతమగు వరకు సమబుద్దితో యీ మానవ లోకమందు మెలగుము. 


| “ఉద్దూ! నీకొక విషయము చెప నిమ్ము. మాయను వర్ణించి చ చా దను. అపుడు నీవు మాయాజాలములో 
చిక్కుకొనక యెట్లు తప్పించుకొనవలెనో తెలుసుకొనగలవు. ఇంద్రియములు పనిచేయుచున్నంత | కాలము 
బాహ్యలోక విషయములను (గహించుచుండును. కనులు దృశ్యములను చూచుచుండును, చెవులు శబ్దములను 
వినుచుండును, నాలుక రుచులను చవిచూచుచుండును. ఇదే విధముగా" యితర యిం([ద్రియములు కూడ 
వర్తించుచుండును. ఈ అనుభవిములను 'మనోమయ' మందురు. ఇవి మనస్సునందు పుట్టుటచే అవి 
తాత్కాలికము. ఇదియే మాయ. భౌతిక విషయముల వెంట పరుగెత్తు మనస్సు ఇంద్రియములను (ప్రేరేపించు 
చుండును. అపుడు భ్రమ అనునది కలుగును. ఈ (భ్రమ నుండి 'గుణదోషము' పుట్టుచున్నధి. ఆత్మ 
గుణములతో చేరి కలుషితమైన స్థితినే గుణదోషమందురు.. ఈ గుణదోషముచేత సంసారమను సముద్రముల్‌ 
పడుచునా ఎడు. సంసారమను ఊబి నుండి బయటపడుట అంత సులభము కాదు. 


“కాబట్టి నీవు మనసు సును ఇంద్రియములను నిగ్రహించి ప్రమాదకర పరిస్తితులలో పడకుండ అరికట్టవలెను. 
నావద్ద యింతకాలముగా ఉంటున్న కారణముచేత, నిత్య బ్రహ్మచింతన మార్గమును తపి కప్పి చరించవు". 


'ఉద్దవుడు. విచారముతో. తలనాడించి యిట్లనెను. “లేదు, కృష్ణా! ఇది అంత సులభము కాదు. భౌతిక 
విషయముల నుండి ఇంద్రియముల నరికట్టే మనస్సు నిగ్రహించుట అసాధ్యము. ఎల్లపుడును నీయందు భక్తితో 
“సంచరించిన ' నేను! యీ విధముగా భావించుచున్నపుడు, నీయందు భక్తిలేని వారిమాట యేమి? ఇంద్రియముల 
నరికట్టి నిగ్రహించవలెనని నీవు చెప్పు పాఠము నేర్చుకొనుట చాల కష్టము, దాని నాచరించుట అంతకన్న 
కష్టము. 'నేను',. 'నాది' అను ఘోర జాలములో చిక్కుకున్న నాకు, యీ బురదలో నుండి బయటపడి 
గట్టనేలపై పై మానుకొని స్థీరముగా నిలుచుండుటకు, నీ సహాయము నా కత్యవసరము. దానిని నాకు తెలుపుము"! 
కృష్ణు డిట్టనెను. “'భోతికానందములను చవిచూచి చివరకు సత్యమును గ్రహించిన చాలమంది, . వారంతట 
వారే యింద్రియముల నరికట్టుకొనిరి. అందుకు వారు పదే పదే ప్రయత్నించి, చివరకు ఇంద్రియములను 
నిగహించుటలో. కృతకృత్యులైరి. మొదట ఇంద్రియములను, తరువాత మనసు ను నిగ్రహించుకొనగలిగిరి. 
వాసనా ప్రభావమును స్వప్రయత్నము చేతనే నే తుడిచివేసుకొనవచ్చును. వైరాగ్యమును సాధించుటకు యెవరి 
మనసు సను వారే నియం ్రించుకొనవ వలెను. మానవునికి విచక్షణా వక్తి క్రీలభించినది. దాని సహాయముతో సత్యము 
(గ్రహించవలెను. | oo ప . 


_ “ సత్యాన్వేషకుడు రెండు. విషయముల 'నెదుర్కొనును. అని. ప్రత్యక్ష, అనుమాన ప్రమాణములు. 
ఇంద్రియముల ద్వారా (గ్రహించునది. (ప్రత్యక్షము. మనస్సు దా సరా (గహించునది అనుమానము. ఎటువంటి 
భయ -సంకోచములు లేక చివరి వరకు అన్వేషణ, సాగించు భయరహితులు సాంఖ్యము, యోగము, యీ 
“రెండింట యండు మహా. నిష్ణాతులైన వారు కూడ నన్ను మాత్రమే దర్శించుటకు యతి శ్నంచెదరు. 

ఇం(ద్రియములచే గ్రహించు. భౌతిక విషయములకు సే నేను ఫిన మను నిర్ణయమునకు | మానవ మనస్సు రాగలదు. 





శ్రీమద్భాగవతము 


మనస్సు ప్రకాశవంతమైనపుడు, ఇం(దియములకు చైతన్యము కలుగును: కనులు చూడగలుగుట, చర్మము 
సృర్శానుభవము పొందుట, చెవులు వినుట మున్నగునవి వాని యంతట నవియే జరుగటు లేదు. వేరొక 
శక్తి యుండుట వలన జరుగుచున్నవి. ఇది యెరుగుటయే 'అనుమాన' మని చెప్పుదురు. మనస్సు (గ్రహించున 
దిదియే. అయితే "ప్రత్యక్ష! మనునది మన చుట్టు నున్న బాహ్య ప్రపంచమందు సత్యముగా గోచరించుచున్నది. 
ఈ సత్యము నాధారముగా జేసుకుని ఊహను పెంపొందించు మనస్సు వలన !అనుమాన'ము ఉదృవంచుచు .. 
న న్నది. కాని అనుమానము ప్రత్యక్షము యొక్క నిజ స స్వభావమును తరచి (గహించును. ప్రత్యక్ష అనుమానములనే 
రెండింటితో విజ్ఞులు నన్ను గురించిన సత్యము తెలుసుకొందురు. దీనిని : మరికొంత విపులముగా, కథా 
రూపముగా నీకు చెపె దను, సావధానముగా వినుము. - 


272, అవధూత గీత - 1. 


ఒకస్పుడు మా: ా పూరు డైన 'యదువునకు దత్తాత్రేయ అవధూతకు మధ్య సంభాషణ జరిగెను. ఈ భూమి? పై 
యదువు సంచరించుచున్నపుడు, శరీరముపై యెట్టి ఆచ్చాదన లేక నిర్భయముగా నడచుచున్న యువకుని 
కలుసుకొ నెను, అతడు అవధూత 6 యని యదువు గ్రహించెను. యదువు 6 యువకుడైన అవధూతను పలకరించి 
యిట్లనెను. డ్‌ 


“నీవు నిరి ర్విచారముగా నున్నవానివలె గోచరించుచున్నావు. నీ ముఖము. .ప్రకాంతముగా నున న్నది. 
ఆంతరంగిక శాంతీ కలిగిన వారిలోనే యిటువంటి ప్రశాంతత గోచరించును. 'లోకములో మానవులు 
తాత్కాలికమైన ఇ ఇంద్రియ సుఖములు, సంపదలకొరకు పరుగులెత్తుదురు. అటువంటి మానవులకు భిన్నముగా 
నీవు, కన్సాడుచున్నావు. అగ్నికి ఆహుతియైన అరణ్యమునుండి తప్పించుకొనిన ఏనుగు గంగానదిలో మునిగి 
యెటువంటి హాయి ననుభవించునో అట్టి హాయి నీ ముఖము నందు" 'ప్రస్ఫుటమగుచున్నది. సామాన్య 
మానవులు ఆశించు భౌతిక విషయముల నభిలషించక, కోరికల అగ్ని నుండి తప్పించుకునా ఎను: అంతరంగ 
మందు అనుభవించుచున ష్‌! ఆనందము నీ ప్రశాంత వదన మందు ప్రతిబింబించుచున్నది. ఈ + స్తితిని సీవట్లు 
చేరుకుంటివో, నీ 'కభ్యంతరము లేకున్నచో విశదీకరించి చెప ్పగోరెదను?' . 


.. దత్తాభ్రేయుడు యిట్లనెను. “ఓ రాజా! అనేకములైన మూలముల నుండీ. నేను దీనిని' సమకూర్చితిని, 
“శాంతికి. అన్వేషించుచు. సంచరించుచున్నపుడు, సత్యమును తెలుసుకొనగోరి అనేకమంది . గురువులను 
సందర్శించి, చివరకు గమ్యము చేరితిని. వాంఛలందు. తగుల్కొనక, యెట్టు జీవించవలెనో * అభ్యసించిన 
విషయములు, ఏయే గురువులు ఆ విషయములను బోధించితిరో నీకు తెలిపెదను. 


“నా గురువులు": భూమి, వాయువు, ఆకాశము, జలము, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, పిచ్చుక, 
కొండచిలువ, సముద్రము; కీటకము, తుమ్మెద, - గజము, హరిణము, మత్స్యము,. పింగళ యను స్తీ, 
కురరమను ఉడుత, ఒక శిశువు, ఒక బాలిక, విలుకాడు, సర్పము, సాలెపురుగు, తన గూడును తానే 
నిర్మిరచుక్‌ను మట్టిపురుగు. ఈ యిరువది నలుగురిని నా మనస్సు గురువులుగా యెన్నుకున్నది. వారి 
ప్రవర్తనను బట్టి నాకై నేనునా సత్యానే షణ పురోగమించుటకు, అవసరమైన పాఠములను _యెంచుకొనా ఎను. 


544 


శ్రీమద్భాగవతము 


284 హంస అవతారము 


కృష్ణుడు బోధించిన విషయముల నవగాహన చేసుకుని ఉద్దవుడు సంతృప్తి చెందెను. తరువాత అతడు 
మరొక (ప్రశ్నకు సమాధానము కోరెను. ఉద్దవు డిట్టడిగెను. “కృష్ణా! సామాన్య వివేకము గలిగిన మానవునకు 
ఇం(దియముల కాసక్తి కలిగించే వస్తువులు ప్రమాదకరమని తెలిసినప్పటికిని వాని వెంట పరుగెత్తుచుండును. 
ఎందుచేత?'' కృష్ణు డిట్లునెను. ''ఉద్దవా! నీ ప్రశ్న చాల సముచితముగా నున్నది. మానవునకు వివేక 
మున్నప్పటికిని, మమకార మను భయంకర రోగము అతనిని పీడించుచున్నది. అహంకారము అతనిలోని 
మంచి లక్షణములను మట్టుపెట్టును. ఈ అహంకారము మానవుని జీవితమును నడిపించునపుడు, అహంకా 
రము అతని (ప్రవర్తన తీరును నియమించునపుడు, ఒకప్పుడు సత్త్వ గుణముతో నిండిన అతని మనస్సు 
యిపుడు రజో గుణముచేత కలుషితమగుచున్నది. ఇది జరిగినపుడు మానవుడు తనకు తానిట్లు చెప్పుకొనును: 
'ఈ సౌఖ్యమును నేననుభవించి తీరవలెను. దీనివలన నాకు సంతోషము, సుఖము కలుగును, అని అనేక ' 
విధములుగా భావించును. త్వరలోనే అతని కోరికలు ద్విగుణీకృతమగును. ఇం(ద్రియములను ని[గ్రహించలేని 
అళశక్తుడగును. అతనిలోని రజోగుణము తాను చేయు కర్మల పర్యవసానము తెలుసుకొనలేనంత గుడ్డి వానిని 
చేయును. హృదయాంతరాళములో తాను చేయునది తప్పు అని యెరుగును. అయినప్పటికిని అతి 
శక్తిమంతమైన ఇంద్రియముల (ప్రభావమునకు లొంగిపోయి అశక్తుడగును. 


అటువంటి దుర్భర పరిస్థితులలో నున్న మానవుని నేను రక్షించగలను, కాని అతడు నన్ను తలచవలెను. 
అటువంటి మానవుడు (ప్రాణాయామము నేర్చుకొనుట మంచిది. మానవుడు అలసత్వము అనగా బడ్డకము 
విదిలించుకుని (త్రికాల సంధ్యా సమయములందు, అనగా దినమునకు ముమ్మారు మనస్సును నాపై లగ్నము 
గావించవలెను. కొంత కాలమునకు మనసును నిగ్రహించగలిగి, పతనము చెందక, రక్షణ పొందును. ఈ 
పాఠమునే అనేక సంవత్సరములకు పూర్వము సనకాది సోదరులకు హంస రూపములో బోధించితిని''. 


ఉద్దవునిలో కుతూహలము యినుమడించెను. భగవంతుడు యే ప్రయోజనము కొరకు హంస రూపము 
ధరించి అవతరించెనో అతడు తెలుసుకొనగోరెను. అతని మనో భావమును (గ్రహించిన కృష్ణు డిట్లు చెప్పసాగెను. 
“(బ్రహ్మకు మనస్సు నుండి నలుగురు పుత్రులు జన్మించిరి. వారే సనక సనంద నాదులు -- మొత్తము 
నలుగురు. ఒకసారి వారు తండ్రి వద్దకు వెళ్ళి యేది అత్యుత్తమ యోగమని అడిగిరి. వారిట్లడిగిరి : “తండ్రీ! 
సహజముగా మానవుని మనస్సు ఇంద్రియ (పేరణల ననుసరించును. కామ(క్రోధములను అరిషడ్వర్గము 
మానవుని వివేకమును వశము .చేసుకుని దానిని మరుగు పరచుచున్నది. వస్తు ప్రపంచము నందు కలిగిన 
ఇంద్రియాను భవములు 'వాసనా' రూపములో మనస్సునందు ప్రవేశించుచున్నవి. ముముక్షువు, అనగా 
మోక్షము నపేక్షించువాడు యీ రెండింటి నెట్టు విడదీయగలడు? వస్తు ప్రపంచము నుండి ఇంద్రియముల 
నెట్టు ఉపసంహరించవలెను?' నా కోరికపై సృష్టి కార్యమును నిర్వహించుచున్నప్పటికిని, నాకు జన్మించినప్పటి 
కిని, బ్రహ్మ వారి ప్రశ్నకు సమాధానము చెప్పలేకపోయెను. దీనికి కారణము బ్రహ్మ కూడ కొంతవరకు 
కర్మ, దాని పర్యవసానమందు తగుల్కొని యుండుటయే. బ్రహ్మ నన్ను తలచుకొనగా, హంస రూపములో 
నేను అతని ముందు (ప్రత్యక్షమయినాను. సనక సనందాది సోదరులును, బ్రహ్మయు నాకు సాష్టాంగ ప్రణామము 
చేసి యిట్లుడిగిరి. 'నీవెవరై యుండవచ్చును?! నేనిట్టంటిని : 'విశ్వ వ్యాపకమైన శక్తి పరమాత్మ అఖండమైనదని 
యెరిగి యున్నపుడు మీరడిగిన ప్రశ్న యెట్లు ఉదయించగలదు? ఒకే ఒక బ్రహ్మము అందరిలో నివసించు 


514 


శ్రీమద్భాగవతము 


గమనించినచో, ఆకాశమందు యేమియు కనుపించని అమావాస్య రోజు మొదలు, సన్నని వెండిరేకువలె 
గోచరించు తృతీయ దినము వరకు చంద్రుడు మనకు కన్పించు తీరులో మార్పు గోచరించును. అప్పటి 
నుండి, (ప్రతిదినము క్రమక్రమముగా వృద్ది పాందుచు, చివరకు పౌర్ణమి దినమునాడు సంపూర్ణ వైభవముతో 
వెలుగొంది ప్రకాశించును. మరుచటి రోజునుండి, వైభవము. క్రమక్రమేణ తగ్గి చివరకు మనకు యేమాత్రము 
చంద్రుడు కన్చింపకుండును. ఈ విషయమును సరిగా గుర్తించినట్టయిన, చంద్రుని కళలని పేర్కొను యీ 
దశలు మారు చెందును. ఈ మారు లను బట్ట చంద్రుడు వృద్ది పొందుచున్నాడనియు, వృద్ది ఆగినదనియు, 
తరువాత క్రమముగా క్షీణించి చివరకు అదృశ్యుడగుచున్నాడనియు భావించుచున్నాము. అదే రీతిగా శరీరము 
పుట్టుట, పెరుగుట, కీణించుట అనే దశలు పొందుచున్నది. ఈ దశలతో ఆత్మకు యెట్టి సంబంధము 
లేదు. మానవుడు పుట్టి, యువకుడుగా పెరిగి నడివయస్సు, వార్డక్య దశలు పొంది క్షీణించి చివరకు 
మరణించుచున్నాడు. ఈదశలన్నియు నిత్యమైన అనశ్వరమైన ఆత్మకు అన్వయించవు. బాలుడైన తర్వాత 
శైశవము, యుకుడైన తర్వాత బాల్యము, వృద్దాప్యము తర్వాత యౌవనము, మరణించుచున్నవి. ఈ మార్చు 
లన్నియు శరీరము పొందుచున్నది. మార్పు చెందని ఆత్మ, శరీరము పొందు యీ దశలన్నిటి యందు 
మార్చులేక, వృద్ది --- క్షయము --- వృద్ది అను కళల ద్వారా చంద్రు డుంటున్నట్టుగా నున్నది. 


“అగ్ని నుండీ మంటలు నిరి పరామముగా పైకగసినపుడు, వాని ప్రారంభము, అంతము యెవరికీ తెలియదు. 
రేణువులు అగ్నిలో దగ్హమై మంటలను పుట్టించి ఆ మంటలలో కొంతసేపు మండి తుదకు నశించుచున్నవి. 
కాని నిశ్చలముగా కొనసాగు మంటలందు ఒకొక్క రేణువు పుట్టుక చావులను యెవరును గుర్తించలేరు. అనేక 
బిందువులు చేరి నదిగా ప్రవహించుచున్నవి. నదీ ప్రవాహము నిరంతరము. అని ్నటినీ గమ్యమువైపు నడిపించు 
కాలము, ఒకొక్క బిందువు కాలగతిని (ప్రకటించుటలేదు. నదీ (ప్రవాహము మాత్రమే గుర్తించుటకు వీలగును. 
అదే విధముగా, అనంతమైన యీ కాల (ప్రవాహములో ఆత్మ అనేక శరీరములు ధరించును. ఒకొక్క శరీరము 


పుట్టి కొంత కాలమునకు నశించును. కాని ఆత్మ తన ప్రయాణమును యెట్టి అవాంతరములు లేక నిరంత రముగా 
సాగించుచుండును. 


“సూర్యుడు తన కిరణములచేత నీటిని గ్రహించుచున్నాడు. తగిన సమయములో అవసరమై కోరినవారికి 
తిరిగి ఆ నీటిని అందజేయుచున్నాడు. ఒకరికి మంచి కలుగజేయపలెనను ఆకాంక్ష తప్ప, యెటువంటి 
స్వార్షమును లేదు. జ్ఞానవంతుడు,. సూర్యుని వలె, నిస్స్వార్దుడు. ఇంద్రియములకు సంతోషము కలిగించు 
వస్తు ప్రపంచము నెడల విముఖత కలిగి యెట్టి అనుబంధము లేక యుండును. కాని జ్ఞానవంతులు సస్యసంపద 
మున్నగు వస్తువులను సమకూర్చి, యితరులకిచ్చి దాని వలన వారు లాభము పొందునట్లు చూచెదరు. సూర్యుని 
నుండి యీ పాఠమును నేను నేర్చితిని. మరియొక పాఠమును కూడ సూర్యుడు బ్‌ బోధించినాడు. వివిధ 
రకములైన ఆకారము గల పాత్రలందు లేక నేలపై పడిన నీటియందు, లేక నడచుచున్న గోవుల మూపురములపై పై 
సూర్యుని (ప్రతిబింబమును 'చూచుచుందుము. అయితే ప్రతిబింబించు ఉపరితలముల పై మనము చూచునది 
సూర్యుని ప్రతిబింబము మాత్రమే, సూర్యుడు కాదు. ఈ (ప్రతివింబములు వేర్వేరుగా నున్నప్పటికిని, ఒకే 
ఒక సూర్యుని నుండి యీ (ప్రతిబింబము లేర్చుడుచున్నవి. అదే రీతిగా, వేర్వేరు శరీరములందున్న ఆత్మ 
ఒకొక్కరిలో ఒకొక్క రీతిగా నున్నట్లు గోచరించును. కాని అందరిలో నున ఆత్మ ఒకటే యనునది సత్యము. 


“ఎ వస్తువుపైగాని లేక యే వ్యక్తిపైగాని విశేషమైన అనురాగము బాధకు, దుఃఖమునకు దారితీయును. 


546 


ఎకాదశ స్కంధము. 
పావురము నుండి నేను యీ పాఠమును (గ్రహించితిని.. ఒక .మగ : పావురము, ఆడ పావురము కలిసి ఒక 
చెట్టు చివర గూడు నిర్మించినవి. ఆవి రెందు పరస్పరానురాగముతో నుండెడివి. ఏ పనియైనను--- ఆకాశములో 
యెగురునపుడు, మరియొక కొమ్మపై వ్రాలునపుడ్ను గూటిలో నున్నపుడు, ఆహారము నన్వేషించునపుడు, 
లేక భుజించునపుడు ---. ఆ పావురములు రెండును. కలిసి చేయుచుండెఢివి. ఎప్పుడైనను ఆడ పావురము 
యేదైన కోరినపుడు, దానిని తెచ్చి యిచ్చుటకు మగ పావురము శాయశక్తుల (ప్రయత్నించుచుండెడిది. ఆ 
విధముగా చెట్టుపై గూటిలో హాయిగా జీవించుచుండెడివి. 


“కొంత కాలమునకు గూటిలో ఆడ పావురము గుడ్డు పెస్టైను. గుడ్డు పొదగగా వోని" నుండీ చిన్న 
పాపురములు ఆవీర్భవించెను. అవి చాల మృదువుగా 'లేతగా నుండెను. వాటిని పెంచి పోపించుటుకు పెద్ద 
పావురములు రెండును తమ సమయము నంతను వెచ్చించుచు, అమితమైన ఆనందమును పాందుచుండెను. 
చిన్న పావురములు ఆటలు నేర్చి, కొంత కాలమునకు రెక్కలు రాగా, యెగురుటకు ప్రయత్నించుచు, పెద్ద 

పావురములకు సంతోషము చేకూర్చుచుండెను. 


. “ఒకసారి పెద్ద ఫావురములు రెండును పిల్లల కాహారము తెచ్చుటకై బయటకు వెళ్ళెను. అవి తిరిగి వచ్చిన 

తర్వాత, తమ పిల్లలు వేటగాని వలలో చిక్కుకొని పడియుండుట జూచెను. తల్లి పావురము 'దుఖుములో 
మునిగిపోయెను. ఆ దుఃఖుములో, తన పిల్లలతో కలిసి యుండవలెనను కోరికతో వేటగాని వలలోనికి దూకి 
అందులో చిక్కుకుపోయెను. 


“మగ పావురము జరిగిన దంతయు గమనించి తన దౌర్గా గ్య స్తితికి బిగ్గరగా యేడ సాగెను. మగ పావురము 
యిట్లనెను. 'నాకు సర్వస్వము అయిన నా భార్య నన్ను విడిచిపోవుచున్నది. నా భార్యతో పిల్లలు గూడ 
పోవుచునా ఎరు. నేను వారికొరకే జీవించితిని. వారు లేని జీవితము నాకేల?' తన (ప్రియ భార్య, పిల్లలు వేటగాని 
వల నుండి తప్పించుకొనుటకు చేసిన ప్రయత్నములు నిషల మగుట జూచి, 'తండ్రి పావురము. కూడ 
దూకి వేటగాని. వలలో చిక్కుకుపోయెను. వేటగాడు వచ్చి వలలో చిక్కిన పావురములతో హాయిగా తన 
యింటికీ వెళ్ళెను. 


' “ఈ పావురమువలె, యెవరు తమకున్న ఆస్తిపాస్తులపై మనసు లగ నము చేయుదురో, తనకు ప్రియమైన 
వారికి ప్రీతి కలిగించుటకు వస్తు ప్రపంచము నుండి నిర్విరామముగా సంపాదించుటకు కృషి సలుపుచుందురో, 
అట్టివారు యా పావురమువలె, తమపై ఆధారపడిన వారితో కలిసి నాశనమగుదురు. ఈ మానవ జన్మ మోక్ష 
మార్గమునకు ద్వారము. ఈ విషయము గ్రహించక, భౌతిక వాంఛలందు మునిగినచో, పైకెక్కుటకు ప్రయ 
త్నించి క్రిందపడిన వాని వలె అధోగతిపాలగుదురు. 


273 అవధూత గీత - 2 
“(నిజముగా విరక్తి చెందిన మానవుడు ఇంద్రియ సుఖముల'నన్వేషింపడు. అతడు అన్నిటి యందు ఉపేతా 


భావముతో నుండును. రుచిగా నున్నను లేకున్నను, చిన్నరైనను పెద్దడైనను, తన దగ్గరకు వచ్చిన దానిని 
భుజించే కొండచిలువ మాదిరిగా నుండును. ' కొండచిలువ యెన్నడును ఆహారము కొరకు తన దారిని విడిచి 


5471 


శ్రీమద్భాగవతము 

పోదు. తన ఆకలిని తీర్చుకొనుటకు యెటువంటి (ప్రత్యేకమైన ప్రయత్నము కూడ చేయదు. ఈ పాఠమును' 
కొండచిలువ నేర్చినది. అదే మాదిరిగా, తనకు లభించిన దానితో 'సంతృప్తి జెంది, భౌతిక సుఖములవెంట 
పరుగిడకుండ నుండవలెను. ప్రతి దినమును తనకు ఆహారము లభించనిచో. కొండచిలువ విచారించదు, 

పర్చుతో' వేచి యుండును. ఆకలితో అనేక దినములు ఉండుట తన దౌర్చాగ్యమని కొడ. తలంపదు:' 
మానవుడు కూడ జీవితములో అనేకమైన సుఖానుభవములు తనకు ప్రాప్తించకుండినప్పటేికిని ధైర్యముతో. 
ఓర్పు వహించియుండవలెను. జ్ఞానవంతుడు తన వాంఛలను ఇంద్రియములను. నిగ్రహించి అదుపులో 
నుంచుకొనుట వేర వలెను... అసలు వానిపై ధ్యాస లేకుండునతగా ని(గ్రహించవలెను! ఇంద్రియములు నిత్యము 
మెలకువగా నున్నప్పటికిని, మనస్సు చురుకుగా పనిచేయుచున్నప్పటికిని, శరీరము. దృఢముగా నున ్నప ప్పటి. 
కిని, మానవుడు. తన ని[గ్రహశక్తివేత ఆ అవి నిద్రాణముగా నుండునట్టు, చేయవలెను. నిద్రాణముగా నుండున గాక. 
జడముగా నుండునట్టును అదుపు చేయవలెను. మోక్షము ప్రధాన ధ్యేయముగ్లా నుండవలెను, అది. తప్ప 
వేరు కోరిక లుండరాదు. 


“జ్ఞానవంతుడు సము[ద్రము వలె. గోచరించవలెను. బయటకు ప్రశాంతతను కనబరచుచు యెవరును 
గమనించలేని లోతైన హృదయము కలిగీయుండవలెను. అనగా యేటువంటి దర్పము ప్రదర్శించక : వినయము 
నమ్రత కలిగి యుండవలెను. ఇతరుల వలె హావ భా ములు లేక వర్తించుటచేత, బుద్దిమంతులు ప్రజానీకమునకు 
అతి సామాన్యులుగా కన్సించెదరు. 


_ ““కాని వారి ఆలోచనలు బాగుగా లోతైన వగుటచేత యెవరును అవగాహన చేసుక్కొనలేరు. ఆరధ్యాత్మి కముగా 
ఉన్నతులగుటచేత వారికెవరును అద్దు తసులలేరు. స్తిర మనస్కులగుటచేత వారి మనస్సుల నెవరును 
చెరచలేరు. వారి సంకల్పములకు యెట్టి వారు ఆఘాతము కల్పింపలేరు. అనగా ఇంద్రియములు, ఇంద్రియముల 
కాసక్తికరమైన విషయములు శక్తిని కోల్పోవుటచేత వారి మనస్సులను కలుషితపరచలేవు. వర్షకాలమందు 
పర ;తములవై పె కురిసిన వర్షపు నీరు హోరుమని శబ్దము చేయుచు క్రిందకు ప్రవహించును. కాని అదే వర్ణపు 
నీరు సముద్రములో పడినపుడు యెటువంటి శబ్దము లేక యుండును. మరియు వేసవి కాలమందు, 
సము(ద్రములోనికి ప్రవహించు నదులలో నీరు యెండినపుడు, సముద్రము నీటి మట్టము యేమాత్రము 
తరగదు. అదే రీతిగా, వ్యామోహముల పట్టుల్‌ నున్నపుడు వాటిని ) పట్టేంచుకొనక, వాంఛలు ' తీరనపుడు 
కృంగక సంచరించవలెను. 


భగవంతుని. మాయ మానవ రూపములో స్త్రీగా నిర్మితమైనది. అందుచే ఆమె యితరులను మోహావేశు 
లను గావించును. వివేకము విచక్షణాశక్తీ కోలోయిన మానవుదు ఆమె ఆకర్షణలకు లొంగి, దీపముతో 
ఆటలాడు కీటకము నాశనమైనట్టు నశించిపోవును. ఈ పాఠమును కీటకము నుండి (గహించితిని. అయిదు 
జ్ఞానేంద్రియములు చూచుట, ఆ(ఘాణించుట, స్పృశంచుట, వినుట, రుచి చూచుట చేయుచున్నవి. 
జ్ఞానేంద్రియము కన్ను చేత కీటకము మోసపోయి నశించుచున్నది. మానవుడు కూడ అదే రీతిగా, 
తెలివితక్కువగా తన కన్నులచేత మోసపోవుచునా ఎడు. 


“ఈ శరిరమును పోషించుటుకు అవసరమైన ఆహారమును మా(త్రమే భుజింపవలెను. మరియు నెమ్మదిగా 
నమిలి (మీంగవలెను. ఒకేసారి నోటి నిండుగా భుజించరాదు. తుమ్మెద పుష్పముల నుండి తేనెను 
సం(గ్రహించును. అయితే పుసష్పములలోని మకరందిమునంతను ఒకేసారి అత్యాశతో (గ్రహించదు. తనకు 


548 


ఎకాదశ స్కంధము 


అవసరమైనంత వరకే మకరందమును (గోలును. పుష్పము నుండి మకరందమును (గోలునపుడు పుష్పమున 
కెటువంటి హాని కలుగనీయక జా(గ్రత్త వహించును అదే విధముగా నిజమైన సన్యాసి, గృహస్థులు యిచ్చిన 
దానిని తనకు సరిపడునంత వరకు మా(త్రమే స్వీకరించవలెను గృహస్తులకు యెట్టి యిబ్బందియు కలుగనీయ 
రాదు. తుమ్మెద చిన్న పెద్ద అన్ని పుష్పముల నుండి మకరందమును (గ్రహించునట్టుగా, మానవుడు అందరి 
నుండి, చిన్నవారు, పెద్దవారు అను భేదము లేక జ్ఞానమును సమకూర్చుకొనవలెను సకల శాస్త్రములు 
అధ్యయనము చేసి వాని సారమును (గ్రహించవలెను. 


“రేపటి కొరకు దాచుకొను మానవుడు నాశనము చెందగలడు. ఆహారమును సంపాదించిన సన్యాసీ, 
అందుకొంత భాగమును వేరుగా అష్టపెట్టరాదు. 'ఇది రాత్రి భుజించెదను', లేక 'రేపు భుజించెదను' అని 
తలచరాదు మానవుని చేతులు భిశాపాత్రయని, కడుపు ఆహారమును నిలువచేయు పాత్ర యని యెంచవలెను 
అట్లు చేయనిచో, తేనెటీగవలె దుఃఖమునకు గురియగును మానవుడు సంపాదించిన ధనమును తాననుభవిం 
చక, యితరులకు దానము చేయక యుండినచో తేనెటీగవలె పతనము చెందును. తెలివి తక్కువ మానవుడు 
తనకంటె బలమైన వాడు మరొకడు, తాను సంపాదించిన ధనమును తీసుకొనునని (గ్రహించడు తేనెపట్టును 
పెంచువాడు, తేనెటీగల (శ్రమ ఫలితముగా తాను లాభము పొందినట్టు, తెలివితేటలు గల మానవుడు 
యితరులచేత పనిచేయించుకొని లాభము పొందు నేర్పు గలిగి యుండును. 


“సన్యాసి కాలి బొటన (వ్రేలుతో నైనను (స్త్రీని అది కర్రతో చేసిన బొమ్మ అయినను --- తాకరాదు. 
అట్టు చేసినచో, ఆడ యేనుగును చూసి మగ యేనుగు గోతిలో పడినట్లు పడును 


““ఇం(ద్రియముల కుద్రేకము కలిగించు సంగీతమును, అది కర్షవమాలకు శ్రావ్యముగా నున్నప్పటికిని 
సన్యాసులు వినరాదు. తనకు తెలియకనే, అతని మనస్సు అనేక (ప్రలోభములకు వశమై, వలలో చిక్కుకున్న 
లేడివలె, (భ్రాంతుల వలలో చిక్కుకొనును ఎవ్వరును దీని నుండి తప్పించుకొనలేరు. విభాండకుడను గొప్ప 
బుషికి బుష్యశృంగుడను కుమారుడు గలడు. పుత్రుడు, లేడివలె, అమాయకుడుగా పెరుగునట్టు పెంచి 
పోషించెను అంతటి అమాయకుడు కూడ సంగీత నాట్యముల (ప్రలోభమునకు లొంగి తండ్రికి దారమయ్యెను. 


“ఎరగా చూపించు మాంసపుముక్క_ ప్రలోభములో పడిన చేప సునాయాసముగా పట్టుబడుచున్నది. 
మానవుడు జిహ్వాచాపల్యము నరికట్టుకొనవలెను చాల తక్కువగా భుజింపవలెనను పాఠమును మొదట 
నేర్వవలెను అన్ని యింద్రియములను ని[గ్రహించగలుగు జ్ఞానవంతులకు కూడ జిహ్వా నరికట్టుట కష్టసాధ్యము 
ఆకలి లేనపుడు కూడ అన్నము గురించి ఆలోచించుట జిహ్వాచాపల్య లక్షణము ఆత్మ నిగ్రహముతో పూర్తిగా 
జిహ్వాచాపల్యమును నశింపజేసినవాడే నిజమైన జితేంద్రియుడని చెప్పవచ్చును. 


''ఇం(ద్రియముల పైశాచిక తత్త్వమును, తుమ్మెద, ఏనుగు, చేప, కీటకము అనాది కాలము నుండి 
స్పష్టపరచుచున్నవి పుష్పముల సువాసనలకు మరులుగొని కీటకము నశించుచున్నది అనగా పుష్ప 
సువాసనలను (గ్రహించు నాసిక దాని పతనమునకు కారణమగుచున్నది ఆడ యేనుగు స్పర్శ మాత్రము 
చేత మగ యేనుగు గోతిలోనికి కూలుచున్నది , శబ్దమును విను కర్లములకు లేడి బలి యగుచున్నది నేలపై 
నోటి నానించి సింహము చేయు గర్జన విని, ఆ శబ్దము యే దిక్కునుండి వచ్చుచున్నదో తెలియక, లేడి 
సింహమున్న దిక్కువైపు వెళ్ళి సింహముచేత చచ్చుచున్నది. చేప రుచి ప్రలోభమునకు వశమగుచున్నది 
ఎరగా అందించిన మాంసపుముక్క రుచి చూసి జాలరి వలలో పడుచున్నది. కన్ను ద్వారా మంటను చూచి, 


549 


శ్రీమద్భాగవతము 
కీటకము మంటలో ఆహుతి యగుచున్నది. ఏదో ఒక'ఇంద్రియ శక్తికి మాత్రమే వశమై పోయినవారు 
సంపూర్ణముగా నాశనమగుచున్నపుడు, పంచేంద్రియ శక్తులకు అన్నివైపుల నుండి వశమై, నిగ్రహించుకొను 
శక్తి లేని మానవుని సంగతి యేమని చెప్పగలము? ఎల్లపుడును --- వి(ద్రించు స్త్రితిలోగాని జాగ్రత్‌ స్పితిలోగాని 
--- మెలకువలేని మానవుడు పతనము చెంది నాశనమగును, 


“ఒకప్పుడు విదేహ దేశములో పింగళ యను నర్తకి గలదు. పురుషులకు సంతోషము చేకూర్చి.వారిచ్చిన 
ధనముతో జీవించుట ఆమె వృత్తి. 


““ఒకరాత్రి,తన వృత్తికి ప్రధానమైన వ(స్తాలంకరణను కడు జాగ్రత్తతో చేసుకొనెను. అంతేకాక అలవాటు 
(ప్రకారము పురుషుల నాకర్షించి యింటికి ఆహ్వానించుటకై వీధి ద్వారము వద్ద వీధిలో వచ్చుపోవు వారిని 
చూచుచు నిలుచుండెను ఆమెకు ధనము కావలసి యున్నది అందుచేత తన యింటికి వచ్చి సంతృప్తిచెంది, 
తన్ను ధనికురాలిని చేయు ధనికుని కొరకు వెదకుచుండెను చాలసేపు ఆమె వేచి యుండెను కాని యెవరును 
రాలేదు. ఆమె యింటి లోపలకు వెళ్లుచు, మరికొంత సేపటికి తిరిగి ద్వారము వద్దకు వచ్చుచుండెను 
ఎవరైనను ఆమెను చూచి యింటిలోనికి వచ్చెదరేమోయని యెదురు చూచుచుండెను ఆ విధముగా సగము 
రాత్రి గడచిపోయెను పింగళ చాల విచారముగా నుండెను ఆమె నిరాశ చెందెను (క్రోధము నిస్పృహ మిళితమైన 
ఆమె నేత్రములు అశ్రువులతో నిండెను 


“1 అకస్మాత్తుగా తనపై తనకు విసుగు గలిగెను. ఆమెలో ఉత్తమ ఆలోచనలు కలుగుట మొదలుపెట్టను 
ఆమె యిట్టనుకొనెను, 'ఆత్మ యేకాకి తత్త్వమును గుర్తించని మానవుడు యెందుకును పనికిరాడు భార్య, 
పిల్లలు, గృహము, సంపద మున్నగు వానిపై నున్న (ప్రేమను వదలిపెట్టలేడు స్వశరీరముపై నున్న (ప్రేమను 
కూడ అతడు త్యజించలేడు. నన్నేచూడు! దుష్ట మార్గములందు సంచరించు మనస్సును యెన్నడును 
అరికట్టులేకపోతిని. పురుష సంపర్క సౌఖ్యము నభిలషించి, తెలివితక్కువగా మొండిదాననై భగవంతుని 
విడవాడితిని నేనెంత తెలివితక్కువ దానను. నా యందున్న భగవంతుడు, యెప్పుడును నావాడే. అతడు 
మోక్షము ప్రసాదించగలడు నాయందే యున్న భగవంతుని ఉపేక్షించి గుడ్డిదానిగా, చెవిటిదానిగా మెలగితిని 
ఇంత కాలమూ నేను తాత్కాలిక శారీరక సౌఖ్యము నందించు మానవుల నన్వేషించుచుంటిని క్షణకాలము 
నిలుచు సందేహాస్పదమైన యీ సౌఖ్యము కొరకు, బాధ విచారములతో కూడిన దుర్భర పరిస్టితికి లోనై, 
అనంతమైన అవమానములు భరించి, భగవంతుని మరచి సంచరించితిని. వెదురు బద్దలతో వదులుగా నిర్మించిన 
గృహము వలె, పలుచని చర్మముతో కప్పిన రక్తము నీరు యెముకలతో కూడిన యీ దేహమును సంతృప్తి 
పరచుటకు భగవంతు నుపేక్షించితిని అయినప్పటికిని అసహ్యకరమైన యీ శరీరమను గూడులో భగవంతు 
డుండుట అతని అపార కరుణకు నిదర్శనము 


“ఇకముందు తెలివితక్కువగా వ్యవహరించను కొంత కాలమునకు నశించు (ప్రాపంచిక విషయములను 
యికముందు తలంచను. నేనిపుడు కనులు తెరచుట, నేను భగివంతుని యింతకాలము మరచినప్పటికిని 
అతడు నన్ను మరువలేదనుటకు నిదర్శనము నాకు కలిగిన కష్టములు భగవంతుని అనుగ్రహము ఆశీస్సులు 
తప్ప వేరు కాదు లేకున్నచో నేను తిరిగి సరియైన మార్గమునకు యెన్నడును వచ్చి యుండెడిదానను కాను' 


“ఆ విధముగా గత కాలములో తాను తెలివి తక్కువగా వ్యవహరించిన విషయము (హించిన పింగళ, 
కోరిక లన్నిటిని విసర్జించి, భగవంతునిపై తప్ప యింకే విషయముపై మనసు లగ్నిము చేయకూడదని 


550 


ఏకాదశ స్కంధము 
నిశ ఎయించుకుని (ప్రక్క మీద వాలెను. oe 


“ఆమె వలెనే, భౌతిక విషయములను వదలిపె పెట్టి భగవంతునిపై మనసు లగ్నము చేయవలెను. శాంతిని 
పొందుట కిదియే మార్గము. మానవుడు తనకు లభించిన వస్తువుపై అనురాగము “పెంచుకొనినపుడు, ఆ 
వస్తువు అతని దుఃఖమునకు కారణమగును. దానిని వదలిపె పెట్టినపుడు సుఖము పొందును. 'కురరము' అను 
ఉడుత నాకీ పాఠము బోధించినది. ఈ అల్ప, జీవి వద్ద, ఒక మాంసపు ముక్క గలదు. తనకంకు పెద్దవి 
బలమైన పక్షులు చుట్టు చేరి 'కురరము'ను పాడుచుచుండెను. .మాంసపు ముక్కను పట్టుకున్న “కురరము" 
చుట్టును చేరిన పక్షులు తన్ను వేధించుచుండగా కొంతసేపు భరించెను. కాని యిక యేమా(త్రము భరించలేని 
స్టితి. కలిగినపుడు మాంసపు ముక్కను విడిచిపెట్టెను. వెంటనే మరుక్షణమందు, యింతవరకు తన 
వేధించుచు చుట్టును చేరిన పక్షులు 'కురరము'ను వదలిపెట్టిపోయెను. శాంతి లభించిన కురరము నిశి నంతగా 
తన దారిన తాను పోయెను. ee 


“నాకు ఆస్తిపాస్తులు లేవు. ఒకరి పొగడ్తలకు పాంగను, దూషణలకు క్రుంగను. నా అనురాగము నాశించే 
భార్య గాని పిల్లలుగాని లేరు. లౌకిక 2 బంధము లేవియు లేవను ఆలోచనతో నే నేను హాయిగా 'ఉండగిలుగుచున్నాను.. 
అందుచేతనే నేను స సంతోషముగా, ప్రశాంతతతో నున్నట్లు గోచరించుచునా ఎను. 


274 అవధూత గీత - 3 


““ఒక బాలిక నాకు నేర్చిన పాఠమును నీకిపుడు చెప్పెదను. ఒక బాలీక తన యింట యేకాకిగా నుండెను. 
ఆమె తల్లితండ్రులు పారుగూరికి వెళ్ళి మరుచటి రోజు రావలసి యుండెను. ఆమె యేకాకిగా నున్న 
సమయములో అకస్మాత్తుగా ఆ యింటికి అతిథులు రాగా, వారి నామె ఆదరించి గౌరవించవలసి వచ్చెను. 
ఇంటిలో దంపిన బియ్యము సిద్దముగా లేకపోయెను. ఆ బాలిక పెరటిలోనికి వెళి ౧. పప్పుదినుసులను దంపి 
పిండి చేయుటకు ఉపక్రమించెను. అతిథులకు తెలియకుండ రహస్యముగా చేయుటకు యత్నించుచుండెను. 
కాని ఆమె చేతికున్న గాజులు దంపునపుడు ముందుకు జారి గలగలమని శబ్దము చేయుచు, ఆమె రహస్యముగా 
చేయతలా పెట్టిన కార్యము బహిర్గతము చేసి వారి పేదరికము (ప్రకటించు నట్టుండెను. . 


''ఆమె చాలవరకు పప్పుదినుసులను దంపి పిండి చేయజొచ్చెను. చెరి ఒక చేతికి రెండే రెండు గాజులతో 
ఆమె దంపుట కొనసాగించెను. అయినప్పటికిని అవి కొద్దిగా శబ్దము చేయుచుండెను. అపుడామె చేతికున్న 
రెండు గాజులలో ఒక గాజు తీసి బ్రద్దలు చేసెను. ఒకే ఒక గాజు యెటువంటి శబ్దము చేయకపోవుటతో, 
ఆమె నిశ్శబ్దముగా తన-కార్యమును పూర్తిచేయగిలిగెను. . 


“ఆ బాలిక వద్ద నేను నేర్చిన పాఠము అమూల్యమైనది. అనేక మనుష్యులతో కలసి జీవించుట కలహములకు 
అసంతృప్తికి కారణమగుచున్నది. సంభాషణ సాగించుటకు యిద్దరు చాలును, అది క్రమముగా భిన్నాభిప్రాయ 
ములకును దాని మూలముగా మనో వైకల్యమునకును దారితీయును. కాబట్టి, బాలిక చేతికున్న ఒకేఒక 
గాజువలె ,మానవుడీలో కమందు యేకాకిగా నుండవలెను. పరమాత్మతో ఐక్యము కాగోరువారికి ధారణ శక్తి 
అత్యవసరము. 


551 


శ్రీమద్భాగవతము . 


“(బహ్మస్థితిని పొంద దలచినవారు ఆత్మ యేకమని (గ్రహించవలెను. మరియు సమాధి స్థితి చేరుటకు 
ధారణ ముఖ్యము. ప్రాణాయామము ద్వారా ఉచా ఎన నిశ్శ్వాసములను నిగ్రహించవలెను. మనస్సు నరికట్టు 
టకు ప్రాణాయామము. సహాయపడును. "వస్తు (ప్రపంచమును త్యజించుటచేత మనశ్చాంచల్యము, అనగా 
విక్షేపము తొలగిపోవును. ఇది అభ్యాసము ద్వారా సమకూరును. జా(గదవస్ట్రలో నున్నపుడు మనస్సు స్టిరముగా 
నుండదు. ఒక వస్తువు నుండి మరొక వస్తువునకు, ఒక ఆలోచన నుండి మరొక ఆలోచనకు, ఒక విషయము 
నుండి మరొక విషయమునకు మనస్సు మరలుచుండును. అది యెప్పుడును అలజడిగా నుండును. స్వపా వస్హ్ర 
యందు మనస్సు అలజడి కొంత తక్కువగా నుండును. "అయినప్పటికిని తాను సృష్టించుకున్న స్వప్న 
ప్రపంచములోని వీషయములతో ఇనిమగ్నమై యుండును. సుషుప్తి స్టీతిలో మనస్సు యెటువంటి అలజడి 
లేక నిద్రాణముగా నుండును. ఆ స్థితిలో నున్నంత కాలము మనస్సు స్తబ్దముగా నుండును. ఇది మానవుని 
మనస్సు పరిస్థితి. 


“కాని, అభ్యాసము చేత మనసును నిగ్రహించి అదుపుచేయవచ్చును. అయితే యెంతవరకు అదుపు 
చేయవచ్చును? కర్మల ఫలితముగా ఒక జన్మ నుండి మరొక జన్మకు సంక్రమించు వాసనలు పూర్తిగా త తొలగి, 
దానంతట అది వాంఛలు పరిత్యజించు వరకు మనసు నదుపు చేయవచ్చును. అపుడు మనస్సు రజస్తమో 
గుణముల బారి నుండి తప్పించుకుని కేవలము శుద్ద సత్యముగా మారును. అనగా ధ్యేయమునకు (పరమాత్మను 
చేరుట) ఒక మెట్టు దూరములో నుండును. ఈ పాఠమును విలుకాని వద్ద నేర్చినాను. విలుకాడు గురిచూచి 
యెక్కు పెట్టినపుడు, తన చుట్టును యేమి జరుగుచున్నదో అతనికి తెలియదు. (ప్రక్కవైపుగా మహారాజు 
వెళ్తుచున్నను. అతనికి తెలియదు. అతని మనస్సు గురిపైన కేంద్రీకృతమై యుండును. గురిపెట్టిన వస్తువు, 
గురి, అమ్ము తప్ప యితర ఆలోచనలు అతని కుండవు. 


| “మానవుల ఉద్దేశ్యములను అమితముగా 'అనుమానించుటచేత సర్పము మానవులకు దూరముగా సంచరిం 
చును. తనదియను నివాస గృహము లేక యేకాకిగా నుండును. నిబంధనలను యెన్నడును అతిక్రమించక 
తనకు తానుగా జీవించును. అదే రీతిగా సన్యాసి జీవించవలెను. మరొక వ్యక్తితో సంపర్కము లేక యేకాకిగా 
తనకు తాను జీవితము గడపవలెను. స్వగృహమనునది యుండరాదు, యెందుకనగా అన్ని బంధములకు 
అది నాంది. మానవ లోకమునకు వీలయినంత దూరముగా గుహలు, ఆశ్రమముల వంటి వానిలో జీవించవలెను. 


దేహములో నివసించు దేహి, యే విషయముపై తీవ్రముగా మనస్సును కేంద్రీకరించి ఆలోచించుచుం 
డునో, కొంత కాలమునక్తు తాను అటులు మారును., మట్టి పురుగు, ఈగ తన్ను కుట్టునను భయముతో 
నిత్యము ఈగనే తలంచుటచేత, కొంత కాలమునకు మట్టిపురుగు ఈగగా మారుచున్నది. అదే రీతిగా మనసు 1 
పరమాత్మ పై కేంద్రీకరించి నిత్యము చింతించినచో కొంత కాలమునకు పరమాత్మతో ఐక్యము కాగలదు. = 


''ఆఖరి పాఠమును సాలెపురుగు నేర్పెను. ఒక చెట్టు ' కొమ్మపై. ప్రశాంతముగా కూర్చుని యున్న 
సాలెపురుగును గమనించితిని. అకస్మాత్తుగా చల్లని పిల్లగాలి వీచినపుడు తన నుండి సన్నని దారము వంటి 
పదార్హమును బహిర్గతము చేసెను. ఆ పిల్ల గాలీకి ఊగుచు మరొక్ష కొమ్మను చేరెను. తరువాత రెండు కొమ్మల 
మధ్య అటునిటు తిరుగుచు, కొద్ది "సేపటిలో గూడు నిర్మించెను. . 


''మరికొన్ని రోజుల తర్వాత, అదే సాలె పురుగు తాను నిర్మించిన గూడు దారపు పొరలను |మింగివేసెను. 
అందముగా నిర్మించిన సాలెగూడు అదృశ్యమై శూన్యము మిగిలెను. 


552 


ఏకాదశ. స్కంధము 


“అదే మాదిరిగా పరమాత్మ యుండును. అతనికి వాంఛలనునవి లేవు. మరియు కార్యకారణముల 
కతీతుడు. కల్పాంతమున యేమియు మిగులదు. అంతయు శూన్యము. కాలముచేత గుణముల : మధ్య 
సమత్వము తప్పినపుడు మాయ పుట్టుచున్నది. పరమాత్మ, తనకు తానే మహత్తత్త్వముగాను, అహంతత్త్వము 
గాను, పంచ భూతములతో కూడి విశ గైముగాను ఆవిర్భవించుచున్నాడు. కల్పాంతమున యీ విశ్వమును 
తనలోనికి ఉపసంహరింప జేసుకొనుచున్నాడు''. 


| అవధూత తన వివరణను యిట్లు కొనసాగించెను. ఓ రాజా! | నేను యింతకు ముందు చెప్పిన యిరువది 
నలుగురు గురువుల నుండి యీ పాఠములను నేరి తిని. నేర్చిన దానిని నేను ఆచరించుచున్నాను. నా యీ 
శరీరము కూడ నాకొక ఫాఠమును బోధించుచున ది. అతి జాగ్రత్తగా యీ పాఠమును అధ్యయనము: చేసినాను. 
ఇది మూలము, యా వునాదిపై పై మాన వ జీనితము నిలిచియున్నది. అయినప్పటికిని ఆత్మ నీడిన శరీరము 
జంతువులకు, పురుగులకు ఆహారమగుచున న్నది, లేక భస్మమగుచున ్నది. అందుచేత నేను దేహముపై 
మమకారము విడిచి పెట్టితిని, 


''ఈ దేహమును సంతృప్తి పరచుటకు, మానవుడు అనంతమైన కాలమును శక్తిని వినియోగించుచున్నాడు. 
అతడు భాళ్య,- పిల్లలు; ధనము, గోవులు, “సేవకులు, గృహములు, స్నేహితులతో జీవించుచున్నాడు. అనేక 
కష్టనష్ట్రములకోర్చి : వీని నన్నిటినీ -.ప్రోగుచేసి' వానికై (ప్రత్యేకమైన. శ్రద్ద, జాగ్రత్త 'తీసుకొనుచున్నాడు.. మరి 
యీ'దేహము. యేమి చేయుచున్నది? పూర్వ జన్మలో చేసిన' కర్మల.ఫలితముగా యేర్పడిన యీ దేహము 
వలన మానవుడు మరుచటి జన్మలో మరొక. దేహముతో ముడిపెట్టుకొనుచున్నాడు.. ఈ దేహమును 
పెంచిపోషించిన వానిని విస్మరించి, అది క్షీణించి నశీంచుచున్నధది. 


: శరీరముపై పై వ్యామోహము గల -హానవుని - చూడుము. నాలుకను తృప్తిపరచుటకు ఒకవైపు, దప్పికతో 
అలమటించు' గొంతుకకు దప్పి తీర్ఫుటకై జలము నన్వేషించుచు మరొకవైపు పరుగిడును. (స్త్రీసంగమము 
కొరకు ఒకవైపు లాగగా, కడుపులోని ఆకలిని తీర్చుకొనుటకు మరొకవంక తాపత్రాయపడును. మధుర 
సంగీతము _వినవలెనని_ చెవులు ఒకవైపు, మంచి సువాసనలను ఆఘ్రాణించవలెనని నాసిక మరొకవైపు 
లాగుచుండును. అందమైన వస్తువులను చూడగోరి కను ఏలు మరొకవైపుకు నడిపించును. వివిధ జ్ఞానేంద్రియ 
ముల చాపల్యములను' మానవుడు సంతృప్తి పరచవలసియున్నది.. బహు భార్యలుగల పురుషునివలె, మౌనవుడు 
ఒకేసారి అనేకమైన వాంఛలను తీర్చి సంతృప్తి పరచవలసి వచు ఎచున్నది. 


= “మానవుని సృష్టించినపుడు అతనికి మంచి బుద్ది విచక్షణాశక్తి లభించినవి. 'బ్రహ్మముపై మనసు లగ్నము 
చేయుటకు యివి ఉపకరించగలవు. అనేకమైన అధమ జన్మల --- కీటకము, తొండ, జంతువు --- తరువాత 
.ఉత్తమ మానవ జన్మ కలుగుచున్నది. మానవ రూపము, మనస్సు, బుద్ది, ప్రత్యేకముగా మానవునకు 

ప్రసాదించినది = ఎందుకొరకు? వానిని సద్వినియోగము చేయుటకు యిచ్చినవి. ఒకే ఒక ప్రయోజనము కొరః 
యౌ శరీరమును కడు జాగ్రత్తగా పెంచి పోషించవలెను. మోక్షము పొందుట కొరకు మాత్రమే యీ శరీర 
మానవునకు లభించినది. నేను మోక్షము పొందినాను. 


“నేను సంపూర్ణ వైరాగ్యమును నేర్చినాను. నేను యీ భూమిపై సంచరించి అనేక గురువు 
యింతకుముందు వివరించిన పౌఠములను నేర్చి జ్ఞా జ్ఞానము నార్జింతిని. ఆ జ్ఞానము నా మనస్సును (ప్రకాశం 
'నది. “నేను' అను భావము నా మనస్సు నందు లేదు. 'నాది' అను రోగము చే త నేనెప్పుడును బాధపడః 


553 


గక = 


శ్రీమద్భాగవతము 


ఈ లోకమందు యెట్టి కోరికలు, అనుబంధములు లేక సంచరించుచున్నాను అందుచేతనే నా ముఖము 
ప్రశాంతముగా నున్నది”. 


యదువు గౌరవ పురస్పరముగా నమస్కరించి వీడ్కోలు చెప్పిన పిమ్మట, అచ్చట నుండి అవధూత 
నిష్కమించెను ~ 


కృష్ణుడు ఉద్దవునితో నిట్లనెను “'ఉద్దవా! ఎటువంటి అనుబంధము పెంచుకొనక యీ మానవలోకమందు 
శేష జీవితము గడపుము. నీ మనస్సును నాయందు లగ్నము చేయుము. నిన్ను నీవు సంతోష పెట్టుకొనుటకు 
యెట్టి కోరికలు లేకుండ యీ లోకమందు వ్యవహరించుము. చర్యలు కోరికలతో కూడినపుడు, అవి 
ఉతాదకములుకాగా కర్మ జన్మించుచున ్నది.- కర్మ బంధములకు కారణము కర్మ చేతనే ఒక జన్మ తర్వాత 
మరొక జన్మ సం'్రాప్తించుచున్నది నీవు నిత్య విధుల నాచరించవలెను ఏ (ప్రయోజనము నాశించక నీవు 
కర్మల నాచరించిన యెడల, అవి నిన్ను బంధించలేవు. ఎల్లపుడు ఉత్తమ ఆలోచనలు కలిగి యుండుము 
అష్టాంగ యోగమునకు అవసరమైన వానినే నీవు చింతించవలెను అనగా అహింస --- యితరులకు హాని 
కలిగించకుండుట; సత్యము --- నిజము పలుకుట, అస్తేయము -- అపహరించకుండుట, అసంగము --- 
అనురాగము లేకయుండుట; లజ్జ --- తప్పు పనులు చేసినందుకు సిగ్గుచెందుట; అసంచయము ధన 
ధాన్యములు సేకరించకుండుట, (బ్రహ్మచర్యము --- ఇంద్రియములను ని([గ్రహించుట, మౌనము --- 
విశ్శబ్దము; స్రైర్యము --- స్పిర బుద్ది కలిగియుండుట; క్షమ — ఓర్చు వహించుట, అభయము --- 
విర్భయముగా నుండుట; యీ గుణములను మాత్రమే అలవరచుకుని పెంపొందించుకొనవలెను 


“ఆత్మ స్వభావమును చింతించుచు కాలము గడుఫుము కట్టులోని అగ్ని దృష్టాంతము జ్ఞప్తి యంరుంచు 
కొనుము. కట్టైలో అగ్ని కలదు రాపిడిచేత అగ్ని ఆవిర్చవించి, అంతవరకు యెందు దాగి యున్నదో దానిని 


రహించును. అరే రీతిగా, నీలో నున్న ఆత్మ, శరీరములో నున్నప్పటికిని అది శరీరమునకు భిన్నమని 


భావించినపుడు అహంకారము అనగా దేహభావము పోయి ఆత్మతో ఏకము కాగలవు 


“నన్ను చేరుటకు వివిధ మార్గముల గురించి పెక్కుమారులు వివరించగా నీవు వినియున్నావు. అన్ని 
మార్గములలోను భక్తియార్గము అతి సులభమైనది. అది సులభమేగాక తొందరగా నిన్ను నాదరికి చేర్చగలదు, 
భక్తి యోగము నభ్యసించినచో నీవు జీవన్ము క్రుడవగుదువు''. కృష్ణుడు తన ప్రసంగము నాపి చిరునవ్వు నవ్వీ 
తిరిగి కొనసాగించెను “ఇది నీకేమియు కొత్త కాదు ఇంత కాలముగా నీవు దీనిని అభ్యసించుచున్నావు! 
నా యెడల నీకున్న అనంతమైన (ప్రేమను నేనెరుగుదును ఈ మానవ లోకములో సీకు బోధించిన ఆత్మ 
విద్యను వారికి బోధించుటకై నీవు ఉండవలసినదిగా కోరుతున్నాను'', 


ఎంతకాలము యీ మానవ లోకములో జీవించవలెనో ఉద్దవుడు తెలునుకొనగోరెను “కృష్ణా! ఇది యెట్లు 
సాధ్యమో నాకు తెలియుట లేదు''. అని విచారముతో కనులలో నీరు నింపుకుని పలుకగా, కృష్ణుడు 
అనుబంధముల నెట్టు నేర్పుగా (త్రెంచుకొనవలెనో వివరించి మరికొంతసేపు బోధించెను. నిత్యమును 


భగవంతుని ధ్యావించి చింతించుట ద్వారా, కర్మబద్దుడు యెట్లు విముక్తి పొంది ముక్తుడు కాగలడో 
బోధపరచెను. 


ఇద్దరును విడిపోవు సమయము యేతెంచెను ఉద్దవుడు చేతులు జోడించి కృష్ణుని పాదములపై బడె 


554 


ఎకాదశ స్కంధము 


అతని కన్నుల నుండి యేకధారగా అశ్రువులు కురియుచుండెను. తరువాత ఉద్వేగపూరిత స్వరముతో 
అతడిట్టులనెను. '' కృష్ణా! నన్నుయింతవరకు ఆవరించిన భ్రాంతి యను చీకటిని నీవు తొలగించి, యీ మాయా 
(ప్రపంచము నుండి బయటపడుటకు . సరియైన త్రోవను .చూపినావు. నీవు జ్ఞాన దీపమును వెలిగించి నా 
కందించినావు. ఇందు మూలముగా, యింతవరకు నా బంధువులు, మిత్రులు, తదితరులతోనున్న బంధములు 
తెగిపోయి స్వేచ గొ నున్నట్లు భావించుచున్నాను. నా జీవితాంతము వరకు 'యీ స్వేచ్చను అనుభవించున 
ట్టుగా అనుగ్రహించి ఆశీర్వదింపుము””. కృష్ణుడు యిట్లనెను. “'ఉద్దవా! నేను ఒకప్పుడు తపస్సు గావించిన 
బదరికాశమమునకు వెళు ము. అక్కడ నుండీ గంగను దర్శించి, నిత్యము శుద్ద గంగా జలమందు స్నాన 
మాచరించి పరిశుద్దుడవగుము. నా పాదముల నుండి (ప్రవహించుటచేత గంగా జలము నిర్మలమైనది. అడవిలో 
జీవించుము. మితముగా ఆహారము భుజించుచు దేనితోను అనుబంధము లేక అవధూతగా సంచరించుము. 
త్వరలోనే నీవు నన్ను చేరగలవు!'. 


మరొకసారి ఉద్దవుడు కృష్ణునకు ప్రణమిల్లి సెలవు తీసుకొనెను. కృష్ణునితో యెడబాటు అతికష్టముగా 
తోచెను. కృష్ణునికి కూడ ఉద్దవుడు విడిచిపోవుట విచారము కల్లించెను. : 


వెనుకకు తిరిగి చూడక, ఒకప పుడు నరనారాయణులు తపసు ఎ గావించిన  బదరికాశ్రముముమై ఆ అడుగులు 
వేయుచు సాగిపోయెను. 


275 యాదవ కుటుంబము అంతమొందుట 


-సుధర్మ యను పెద్ద సభా (ప్రాంగణములో సమావేశము కావలసినదని కృష్ణుడు యాదవులందరిని కోరెను. 
ఆ సమావేశమున కృష్ణుడు యాదవుల నుద్దేశించి యిట్లు ఉపన్యసించెను. “నేను మీకు చెప్పినట్టుగా 
దుశ్శకునము అనేకములు గోచరించుచున్నవి. ఇవి మన యాదవ వంశమునకు శుభదాయకము కాదు. ఈ 
ద్వారకలో యింకొక క్షణమైన నుండుట క్షేమము గాదని తలచుచున్నాను. మనము తీర్ణయాత్ర చేయుదము. 
దగ్గరలో సంగోత్రమను తీర్ణము గలదు. స్రీలు, పిల్లలు యీ తీరమునకు వెళ్ళనిండు. అచట మన మందరమును 
స్నానముచేసి పరిశుద్దమైన తర్వాత, మగ వారందరను యింకను ముందుకుసాగి ప్రభాస తీర్ణము చేరుదురు. 
అచట స్నాన మాచరించఛిన తర్వాత ఉపవాసములు, వ్రతములు చేసి దేవతలకు తర్పణము లొసగి, 


బ్రాహ్మణులకు పేదలకు విరివిగా దానము లెసగెదము. ఈ విధముగా సంభవింపనున్న 'ప్రమాదమును 
నివారించవచ్చును”. 


కృష్ణుని కోరిక మేరకు ( స్త్రలు, పిల్లలు, వృద్దులు సంగో(త్ర తీర్షమునకు వెళ్ళిరి. పురుషు లందరను ) సంగోత్ర 
తీర్జమునుండి ప్రభాస తీర్ణమునకు వెళ్ళిరి. 


ప్రభాస తీర్హమందు ముందు నిర్ణయించుకున్న (ప్రకారము అన్ని యాగములు జరిపిరి. దేవతలకు సంతృప్తి 
కలిగించితిమని,, ఆకాశవాణి సూచించిన కీడు అసత్యమగునని వారు దృఢముగా నమ్మిరి. చాల కాలము క్రిందట 
బుషులొసగిన శాపమును వారు మరచిపోయిరి. ఆ శాపము జ్ఞాపకమున్న కొద్దిమంది దానినాక పరిహాసముగా 
పరిగణించిరి. ముసలము ఆనాడే నశించినది. అందుచే వారు క్షేమమే. 


555 


శ్రీమద్భాగవతము 


ఈ లోకమందు యెట్టి కోరికలు, అనుబంధములు లేక సంచరించుచున్నాను. అందుచేతనే నా ముఖము 
(ప్రశాంతముగా నున్నది". 


యదువు గౌరవ పురసరముగా నమస్కరించి వీడ్కోలు చెప్పిన పిమ్మట, అచ్చట నుండి అవధూత 
నిష్కమించెను. - 


కృష్ణుడు ఉద్దవువితో నిట్లనెను ''ఉద్దవా! ఎటువంటి అనుబంధము పెంచుకొనక యీ మానవలోకమందు 
శేష జీవితము గడపుము. నీ మనస్సును నాయందు లగ్నము చేయుము. నిన్ను నీవు సంతోషపెట్టుకొనుటకు 
యెట్టి కోరికలు లేకుండ యీ లోకమందు వ్యవహరించుము. చర్యలు కోరికలతో కూడినపుడు, అవి 
ఉత్సాదకములుకాగా కర్మ జన్మించుచున్నది కర్మ బంధములకు కారణము. కర్మ చేతనే ఒక జన్మ తర్వాత 
మరొక జన్మ సం(ప్రాప్తిచుచున్నది నీవు నిత్య విధుల నాచరించవలెను ఏ ప్రయోజనము నాశించక నీవు 
కర్మల నాచరించిన యెడల, అవి నిన్ను బంధించలేవు ఎల్లపుడు ఉత్తమ ఆలోచనలు కలిగి యుండుము. 
అష్టాంగ యోగమునకు అవసరమైన వానినే నీవు చింతించవలెను అనగా అహింస --- యితరులకు హాని 
కలిగించకుండుట; సత్యము --- నిజము పలుకుట; అస్తేయము --- అపహరించకుండుట, అసంగము --- 
అనురాగము లేకయుండుట; లజ్జ --- తప్పు పనులు చేసినందుకు సిగ్గుచెందుట; అసంచయము --- ధన 
ధాన్యములు సేకరించకుండుట; బ్రహ్మచర్యము --- ఇంద్రియములను నిగ్రహించుట; మౌనము --- 
నిశ్శబ్దము, స్టైర్యము --- స్తిర బుద్ది కలిగియుండుట, కమ --- ఓర్పు వహించుట, అభయము -- 
నిర్భయముగా నుండుట; యీ గుణములను షూత్రమే అలవరచుకుని పెంపాందించుకొనవలెను. 


“' ఆత్మ స్వభావమును చింతించుచు కాలము గడుఫుము కళక్టైలోని అగ్ని దృష్టాంతము జ్ఞప్తి యందుంచు 
కొనుము కళ్టైలో అగ్ని కలదు. రాపిడిచేత అగి ఎ ఆవిర్భవించి, అంతవరకు యెందు దాగి యున దో దానిని 
_దహించును అదేరీతిగా, నీలో నున్న ఆత్మ, శరీరములో నున్నప్పటికిని అది శరీరమునకు భిన్నమని 
భావించినపుడు అహంకారము అనగా దేహభావము పోయి ఆత్మతో ఏకము కాగిలవు. 


“నన్ను చేరుటకు వివిధ మార్గముల గురించి పెక్కుమారులు వివరించగా నీవు వినియున్నావు అన్ని 
మార్షములలోను భక్తిమార్గము అతి సులభమైనది. అది సులభమేగాక తొందరగా నిన్ను నాదరికి చేర్చగలదు. 
భక్తి యోగము నభ్యసించినచో వీవు జీవన్ముక్తుడవగుదువు'” కృష్ణుడు తన ప్రసంగిము నాపి చిరునవ్వు నవ్వి 
తిరిగి కొనసాగించెను. “ఇది నీకేమియు కొత్త కాదు. ఇంత కాలముగా నీవు దీనిని అభ్యసించుచున్నావు! 
నా యెడల నీకున్న అనంతమైన (ప్రేమను నేనెరుగుదును. ఈ మానవ లోకములో నీకు బోధించిన ఆత్మ 
విద్యను వారికి బోధించుటకై నీవు ఉండవలసినదిగా కోరుతున్నాను”! 


ఎంతకాలము యీ మానవ లోకములో జీవించవలెనో ఉద్దవుడు తెలుసుకొనగోరెను “కృష్ణా! ఇది యెట్లు 
సాధ్యమో నాకు తెలియుట లేదు'' అని విచారముతో కనులలో నీరు నింపుకుని పలుకగా, కృష్ణుడు 
అనుబంధముల నెట్టు నేర్పుగా (తెంచుకొనవలెనో వివరించి మరికొంతసేపు బోధించెను నిత్యమును 


భగవంతుని ధ్యానించి చింతించుట ద్వారా, కర్మబర్దుడు యెట్లు విముక్తి పొంది ముక్తుడు కాగలడో 
బోధపరచెను 


ఇద్దరును విడిపోవు సమయము యేతెంచెను ఉద్దవుడు చేతులు జోడించి కృష్ణుని పాదములపై బడెను. 


554 


ఎకాదశ స్కంధము 


అతని కన్నుల నుండి యేకధారగా అశ్రువులు కురియుచుండెను.. తరువాత ఉద్వేగపూరిత స్వరముతో 
అతడిట్టులనెను. '' కృష్ణ! నన్నుయింతవరకు ఆవరించిన భ్రాంతి యను చీకటిని నీవు తొలగించి, యీ మాయా 
ప్రపంచము నుండి బయటపడుటకు , సరియైన. త్రోవను చూపినావు. నీవు జ్ఞాన దీపమును వెలిగించి నా 
కందించినావు. ఇందు మూలముగా, యింతవరకు నా బంధువులు, మిత్రులు, తదితరులతోనున్న బంధములు 
తెగిపోయి స్వేచ్చగా నున్నట్లు భావించుచున్నాను. నా జీవితాంతము వరకు యీ స్వేచ్చను అనుభవించున 
ట్లుగా అను([గ్రహించి ఆశీర్వదింపుము”'. కృష్ణుడు యిట్లనెను. ఉద్దవా! నేను ఒకప్పుడు తపస్సు గావించిన 
బదరికాశ్రమమునకు వెళ్ళుము. అక్కడ నుండి గంగను దర్శించి, నిత్యము శుద్ద గంగా జలమందు స్నాన 
మాచరించి పరిశుద్దుడవగుము. నా పాదముల నుండి ప్రవహించుటచేత గంగా జలము నిర్మలమైనది. అడవిలో 
జీవించుము. మితముగా ఆహారము భుజించుచు దేనితోను అనుబంధము లేక అవధూతగా సంచరించుము. 
త్వరలోనే నీవు నన్ను చేరగలవు!'. 


' మరొకసారి ఉద్దవుడు కృష్ణునకు ప్రణమిల్లి సెలవు తీసుకొనెను. కృష్ణునితో యెడబాటు అతికష్టముగా 
తోచెను. కృష్ణునికి కూడ ఉద్దవుడు విడిచిపోవుట విచారము కల్లించెను.. 


వెనుకకు తిరిగి చూడక, ఒకప పుడు నరనారాయణులు తపసు ఎగ గావించిన బదరికా్రమముమైల ఆ అడుగులు 
వేయుచు సాగిపోయెను. . . 


275 యాదవ కుటుంబము అంతమొందుటు 


“-సుధర్మ యను 'పెడ్డ సభా ప్రాంగణములో సమావేశము కావలసినదని కృష్ణుడు యాదవులందరిని కోరెను. 
ఆ సమావేశమున కృష్ణుడు యాదవుల నుద్దేశించి యిట్లు ఉపన్యసించెను. ''నేను మీకు చెప్పినట్టుగా 
దుశ్శకునము అనేకములు గోచరించుచున్నవి. ఇవి మన యాదవ వంశమునకు శుభదాయకము కాదు. ఈ 
దా రకలో. యింకొక క్షణమైన నుండుట క్షేమము గాదని తలచుచున్నాను. మనము తీర్థయాత్ర చేయుదము. 
దగ్గరలో సంగోత్రమను తీర్ణము గ గలదు. (స్త్రీలు, పిల్లలు యీ తీర్ణమునకు వెళ్ళనిందు. అచట మన మందరమును 
స్నానముచేసి పరిశుద్దమైన తర్వాత, మగ వారందరను యింకను ముందుకుసాగి ప్రభాస తీర్ణము చేరుదురు. 
అచట స్నాన మాచరించిన తర్వాత ఉపవాసములు, వ్రతములు చేసి దేవతలకు తర్పణము లొసగి, 
బ్రాహ్మణులకు "పేదలకు విరివిగా దానము లొసగెదము. ఈ విధముగా సంభవింపనున్న 'ప్రమాదమును 
నివారించవచ్చునా'... 


కృష్ణుని కోరిక మేరకు (స్త (స్రీలు, పిల్లలు, వృద్దులు సంగోత్ర తీర్ణమునకు వెళ్ళిరి పురుషు లందరను సంగోత్ర 
తీర్ణమునుండి ప్రభాస తీరమునకు వెళ్ళిరి. 


' ప్రభాస తీర్ణమందు ముందు నిర్లయించుకున్న ప్రకారము అన్ని యాగములు జరిపిరి. దేవతలకు సంతృప్తి 
కలిగించితిమని, ఆకాశవాణి సూచించిన కీడు అనత్యమగునని వారు దృఢముగా నమ్మిరి. చాల కాలము (క్రిందట 
బుషులొసగిన శాపమును వారు మరచిపోయిరి. ఆ శాపము జ్ఞాపకమున్న కొద్దిమంది దానినొక పరిహాసముగా 
పరిగణించిరి. ముసలము ఆనాడే నశించినది. అందుచే వారు శ్షేమమే. 


555 


శ్రీమద్భాగవతము 


గడచిన కొన్ని దినములుగా వ్రతములు చేసి అలసిపోయి, ఒకనాటి రాత్రి యాదవులందరును విశ్రాంతి ' 
తీసుకొనుచుండిరి వారందరును “మైరేయ'మను మద్యమును సేవించిరి అది చాల రుచిరకమైనది దానిని 
వారు అమితముగా సేవించిరి తమ యింద్రయములపైగాని, నాలుకపైగాని యే ఒక్కరికి నిగ్రహము 
లేకపోయెను 


బాగుగా మత్తెక్కిన వారి సంభాషణ వాదోపవాదములకు, తరువాత దెబ్బలాటలకు దారితీసెను. కొన్ని 
క్షణములలో అది తీవ్రమై, బాణములు, గదలు, కత్తులు తీసుకుని ఒకరితో నొకరు పోరుట మొదలిడిరి 
ఆ దృశ్యము చాల భయంకరముగా నుండెను. సముద్రపుటొడ్డున గుడారములలో నున్నవారు బయటకు 
వచ్చి పోరాటము. సాగించుచుండిరి 


చాల తీవ్రముగా ఒకరితో నొకరు అతి భయంకరముగా, నమ్మ శక్యము కాని రీతిగా, పోరాడుచుండిరి 
కృష్ణుడు మౌనముగా నిలుచుండెను. దూరముగా నుండి యాదవులొకరి నొకరు చంపుకొనుట చూచుచుం 
డెను. అతడు కదలక స్త్రీరముగా నిలుచుండి అంతయు గనువించుచుండెను కృష్ణుని నేత్రములు ఓర్మి 
కోల్పోయినట్లు స్పష్టముగా గోచరించెను 


వారి మధ్య పోరాటము (ప్రారంభమైన వెంటనే జరుగబోవు దానిని బలరాముడు తెలుసుకొనెను మద్యము 
సేవించి మత్తెక్కిన వారు పోరాడు దృశ్యము చూచి విసుగుచెంది, దూర ప్రదేశమునకు వెళ్ళిపోయెను. అతడు 
వెళ్ళుచున్నపుడు కృష్ణుని నేత్రములు పరికించి చూచెను. బలరాముడు తన యోగశక్తోత శరీరము విడచి 
వెళ్ళునని కృష్ణు డెరుగును 

పోరాటము సాగించుచున్న యాదవ వీరుల వైపు కృష్ణుడు తన దృష్టిని ప్రసరింపజేసెను త్వరలోనే వారి 
ఆయుధములు విరిగిపోయెను పోరాడుట కేదైన దొరకునేమోయని చుట్టును చూచిరి అది సముద్రము 
ఒడ్డు అగుట చేత పెల్లగించుటకు వృక్షము లేవియు లేకుండెను. 


సముద్రపు టొడ్డున ఒక ప్రక్క దుబ్బుగా పెరిగిన గడ్డిని వారు జూచిరి ఆ దుబ్బు నుండి గడ్డిని పెరికి 
దానితో ఒకరినొకరు కొట్టుకొనుచుండిరి వారు ఊహించని విధముగా వారు ప్రయోగించిన గడ్డి పరకలు 
బాగుగా ఉపకరించెను ఒకొక్క గడ్డి పరకకు ఇంద్రుని వజ్రాయుధమున కున్నంత శక్తి యుండెను బాగుగా 
మత్తెక్కి యుండుటచేత యిదెట్టు సాధ్యమా యని వారు తలచకుండిరి ఇది వరలో సముద్రములోనికి 
విసరివేసిన ముసలము పొడి నుండి 'యీ గడ్డి దుబ్బు పెరిగెనని కృష్ణునకు మాత్రము తెలియును 


యాదవులొకరి నొకరు చంపుకొనుచుండగా కృష్ణుడు గమనించు చుండెను సాత్యకి, కృతవర్మ, అనిరు 
ద్రుడు, ప్రద్యుమ్నుడు, గదుడు, సాంబుడు, సారణుడు, ఒకొక్కరే మరణించుట కృష్ణుడు చూచెను తొణకక, 
చెక్కుచెదరక అతడళ్టు నిలుచుండెను బహుశః అతని హృదయమందు ఉద్వేగము ఉండి యుండవచ్చును 
కాని యెవరికిని తెలియదు తరువాత మరికొన్ని క్షణములలో ఆసము(ర్రపు టొడ్డు యాదవుల మృత 
కళేబరములతో నిండి యుండెను ప్రతి ఒక్కరును చివరకు మరణించిరి వారందరినైపు ఒకసారి దీర్హ దృక్కు 
పరపి చూచెను. 


ఇదంతయు తాను సంకల్పించినది కాదాంతన స్వస్థానమునకు తిరిగి వెళ్ళుటకు ముందు సాక్షిగా నిలచి 


556 


ఏకాదశ స్కంధము 


చూడవలసిన దృశ్యము యిది కాదా? 


'ఆనందములో నుండి తేరుకున ట్టుగా తల నొకసారి ఆడించెను. కృష్ణుడు త రగా అడుగులు. వేసి నడచెను. . 
ఆ ప్రదేశము నుండీ సాధ్యమైనంత దూర దేశమునకు వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. 


276 చివరి గడియ 


_సముద్రమందలి అలలు, నీలి ఆకాశము, ఆకాశమందు అక్కడక్కడ యెగురుచున్న ఒకటి రెండు పక్షులు 
యీ భూమిపై చివరి గడియలో కృష్ణుని వైభవమును గాంచినవి. పొగలేక మండు అగ్ని జ్వాల వలె కృష్ణుడు 
ప్రకాశించుచుండెను. నల్లని వర్షమేఘము వలె నున్న అతని రూపము యెొప్పటివలెనే తన కిష్టమైన పట్టు 
పీతాంబరము ధరించి. యుండెను. అతని. విశాల .వక్షసలమందు |శ్రీవత్సమను పుట్టుమచ్చ అందముగా 
అమరియున్నది. కౌస్తుభమను మణి కృష్ణుని వక్షమునకు శోభ చేకూర్చుచున్నది. అతని ముఖమందు కనిపించు 
చిరునవ్వు యెన్నో ఉద్వేగములతో కూడి యున్నట్టున్నది. ఒకవంక తనకు స్వేచ్చ. అభించినదను 
తలంపుతోకూడిన నిర్విచారము, మరొకవంక యీ మానవలోకము తాను విడిచిన తర్వాత తిరిగి అధర్మము 
. పాలగునని విచారము. కొన్ని క్షణముల (క్రితము వరకు తనకు బంధువులుగా మండి, యిపుడు మరణించిన 
వారిపై సగము విచారము, సగము అనురాగము మున్నగు భావములు అతని చిరునవ్వు నందు గోచరించుచురి 


డెను. 


- ఇంతకు పూర్వము అతని ముఖములో గోచరించిన అప్రసన్నత అదృశ్యమయ్యెను. ఒక క్షణము ఉద్దవుని 
గురించిన తలంపు మనసులో మెదలెను. వెంటనే ముఖములో చిరునవ్వు గోచరించి మాయమయ్యెను. 


"ఒక అశ్వత్చ వృక్షము వద్దకు వచ్చి ఆ చెట్టు నీడలో అతడు కూర్చుండెను. పద్మాసనము వేసి ధ్యానములో 

మునిగెను. పరిష్కారము గావించవలసిన సమస్య యొకటి మిగిలి యుండెను. అతడు మానవ రూపము 
ధరించెను. అందుచేత మానవుడుగా .మరణించవలసి యుండెను. ఇది యెట్టు' సాధ్యము? తనలో తాను 
నవ్వుకొనెను. యాదవులందరిలో తాను చివరకు మిగిలెను. జరుగనున్నది అతడు యెరుగును. 


వనమాల గాలికి యెగురు చుండెను. కుడిచేయి చిన్ముద్రను సూచించు చుండెను, ఎడమచేయి తన న ఒడిలో 
నుండెను. కాళ్ళు యెదురెదురుగా మడచి, యెడమ పాదమును కుడి తొడపై పెట్టుకొనెను. అట్లు కొన్ని 
గడియల సేపు కూర్చుని ధ్యానములో మునిగి యుండెను. 


జరుడను వేటగాడు ఆ దారిన బోవుచుండెను. ఒక క్షణమాగి అతడు చుట్టును చూచెను. దూరము 
నుండి కృష్ణుని గాంచెను. పచ్చని పట్టు వస్త్రము అతని అవయవములను కప్పియుండగా,. చివర యెడమ 
పాదము కన్చించుచుండెను. పాదము అడుగుభాగము పద్మదళమువలె యె(ర్రగా లేతగా నుండెను. దూరము 
నుండి చూచుచున్న వేటగానికి అది ఒక లేడి నిలిచియున్నట్టుగా తోచెను. వెంటనే అతడు విల్లమ్ములు. 
తీసెను. నిశ్చలముగా లేడి నిలుచున్నదని, యీ అదను తప్పిపోకూడదని, తనకు లాభకరము గావలెనని 
వేటగాడు తలచెను." కడు శ్రద్దతో బాణము యెక్కు_ పెట్టి, గురిచూసి కొట్టును. బాధతో మూలిగిన మానవ 


557 


. శ్రీమద్భాగవతము 


స్వరము వేటగానికి వినిపించెను. వెంటనే ఆ ప్రదేశమునకు వేటగాడు వచ్చి,. నేలపై పడియున్న కృష్ణుని 
జూచెను. బాధకు గురియైన యెడమ పాదమును కృష్ణుడు తన రెండు చేతులతో పట్టుకొనెను. అతని 
ముఖమందు తీవ బాధ గోచరించుచుండెను. అతని కనుబొమలు చెమటతో తడిసి యుండెను. తాను గావించిన 
దారుణ కృత్యమునకు వేటగాడు భయభభ్రాంతుడయ్యెను. అతడు కృష్ణుని పాదములపైబడి యిట్లనెను. 
“ప్రభూ! నేనిపుడేమి చేతును? తెలియకుండ నేనొక ఘోరమైన క్షమించరాని నేరము చేసితిని, నేనేమి 
చేయవలెనో దయచేసి చెప్పుము”. 


కృష్ణుడు వేటగానితో నిట్లనెను. “నాకు నీపై కోపము లేదు. పైగా నీవు నాకొక మహోపకారము చేసినావు. 
అందుకు నాకు సంతోషముగా నున్నది. కాని, యిపుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళుము. నన్ను ఒంటరిగా 
నుండనిమ్ము. నీవు నాకు చేసిన యీ సేవకు నీకు స్వర్గ ప్రాప్తి కల కలుగగలదని మాట యిచు చనా ఎను. ఆందోళన 
చెందక నిశ్చింతగా వెళ్ళుము”. 


కృష్ణుడు చెప్పిన. విషయము. చేటగానికి అవగాహన కాలేదు. కాని తన్ను క్షమించినాడని మాత్రము 
తెలుసుక్‌"నెను.... బరువెక్కిన హృదయముత్‌.  అతడచట నుండి వెడలిపోయెను. ఒక ఉదాత్త పురుషుని 
చంపినానను బాధతో “క్రుంగి కుమిలిపోయెను. 


కృష్ణుని రథసారథి దారుకుడు, తన సా మి కొ కొరకు చాల సేపటి నుండి అనే షించుచుండెను. కొంతసేపటి 
క్రితము దారుణ యుద్ధము జరిగిన ప్రదేశము వదలి కృష్ణుడు వెళ్ళెనని దారుకునకు తెలియును. కృష్ణుడు 
వెళ్ళిన మార్గము తెలుసుకొనుటకు ప్రయత్నించెను. కృష్ణుని అడుగు జాడలనుబట్టే, నిత్యము కృష్ణుని మెడలో 
నుండు తులసి గాలిలో వదలిన సువాసనలను బట్టి దారుకుడు కృష్ణుడున్న (ప్రదేశమును చేరుకొనగలిగెను. 
బాణము పాదములో లోతుగా 1గ్రుచ్చుకొనిపోయి క్రిందపడియున్న కృష్ణుని దారుకుడు చూచెను. క్రిందపడి 
యున్న కృష్ణుడు గొప్ప బాధతో సతమతమగుచున్నాడని స్పష్టముగా తెలియుచున్నది. దారుకుడు త్వరగా 
కృష్ణుని స సమీపించి, అతని పాదముల పైబడి యిట్లనెను. “(పభూ! ఎమి జరిగినది? నా నా స్వామికీ బాధ నెవరు 
కల్పిరదిర?'' : 


కృష్ణుడు దారుకునితో నిట్లనెను. ““దారుకా! అవన్నియు చర్చించుట కిపుడు సమయము లేదు. నీవు 
తక్షణమే ద్వారకకు వెళ్ళుము. నీవు 'ఒక' క్లిష్ట కార్యమును నెరవేర వలసియున్నది. యాదవులందరును 
మరణించినారనియు, బలరాముడు తన యోగశక్తినేత యీ మానవ రూపమును విడనాడుటకు నిశ్చయించెన 
'నియు, నా తల్లిదండ్రులతో చెప్పుము. ఆ తరువాత, యెవరును కూడ ద్వారకలో లేకుండునట్టుగా చూడుము. 
నేను నిష్క్రమించిన తర్వాత సముద్రము ద్వారకలో ప్రవేశించి ముంచివేయును. 


““'స్త్రీలను, పిల్లలను, వృడ్డులను ఇంద్రప్రస్తమునకు తీసుకువెళ్ళమని అర్జునునితో చెప్పుము. 


“నీ మనస్సును స్టిరముగా యెల్లపుడును నాయందు లగ్నము చేయుము. త్వరలోనే నీవు నన్ను చేరగలవు''. 
కృష్ణుడు ఒక క్షణమాగెను. మిక్కిలి బాధతో తిరిగి యిట్లు చెప్పసాగెను. ''దారుకా! మరొక పని నీవు చేయవలసి 
యున న్నది. దీనిని నా కొరకు చేయుము. నాకు (గుచ్చుకుని బాధించుచున్న యీ బాణమును లాగివేయుము”'. 


దారుకుడు గట్టిగా యేద్చుచు వణకుచున్న చేతులతో బాణము  తీసివా సెను. బాధతో భగవంతుడు గట్టిగా 


558 


ఏకొదశ స్కంధము 


మూలిగి, బాణమును చేతితో పట్టుకొనెను దారుకుడు కృష్ణుని చుట్టును మూడు పర్యాయములు (ప్రదక్షిణము 
చేసి సాష్టాంగ ప్రణామము చేసెను 


““దారుకా! నీవు త్వరగా వెళ్ళుము. నా నుండి ప్రాణము త్వరగా పోవనున్నది'' అని కృష్ణుడు పలికెను 
దారుకుడు కృష్ణు నచట వదలి వెళ్ళిపోయెను 


దారుకుడు వెళ్ళునపుడు వెనుకకు తిరిగి చూచెను. బాణము చేతులో పట్టుకుని నేలపై కూర్చున్న కృష్ణుని 
వదనమందు అనంతమైన శాంతితో నిండిన చిరునవ్వును గాంచెను. 


ఆ బాణమును కృష్ణుడు చాలసేపు తిలకించెను ఆనాడు బుషులు శపించిన సంఘటన అతనికి జ్ఞప్తికి 
వచ్చెను. ముసలమును పొడిచేసి సము(ద్రములోనికి విసరివేసిరి, ఆనాడు ముసలమును పాడిచేయగా, చివరకు 
ఒక ముక్క టబ్రద్దలుకాని విషయము సేవకులు బలరామునితో చెప్పుట గుర్తుకు వచ్చెను '' ఇబ్బంది లేదు 
దానిని కూడ సము(ద్రములో పారవేయుము”' అని బలరాముడు చెప్పిన విషయము జ్ఞప్రికి వచ్చెను. మిగిలిన 
ఆ యినుపముక్కను ఒక చేప (మింగినదని కృష్ణునకు తెలియును కొంత కాలమునకు ఆచేపను పట్టి దానిని 
శుద్ది చేయుచుండగా చేప శరీరములో నున్న యినుపముక్కను వేటగాడు చూచి, తన బాణమునకు చక్కగా 
సరిపోవునని తలచి బాణమునకు చివర దాని నమరెను ఆ బాణమునే వేటగాడు యీనాడు తనపై 
(ప్రయోగించెను బుషుల వాక్కులు అసత్యము కారాదని కృష్ణుడు వాంఛించెను అట్లు జరిగినందుకు 
నిర్విచారముగా నుండెను అతడు యెల్లపుడును బ్రాహ్మణుల యందు గౌరవ మర్యాదలు కలిగి యుండెను 
తన జీవితపు చివరి ఘడియలలో కూడ బ్రాహ్మణుల వాక్కులు సత్యమగునట్టు గావించెను 


_ 


బ్రహ్మ, స్వ్యర్గాధిపతితో కలిసి కృష్ణుడున్న (ప్రదేశమునకు వచ్చెను. తమతో కృష్ణుని తీసుకువెళ్తుటకు 
అందరును అచటకు వచ్చిరి ఇంద్రుడు, యితర దేవతలు, (ప్రజాపతులు, పితృదేవతలు, సిద్దులు, గంధరు ఏలు, 
మైత్రేయాది బుషులు అచట చేరిరి దేవతలందరి రథములకు ఆకాశమున చోటు చాలకుండెను. స్వర్గము 
నుండి నిర్విరామముగా పుష్ప వర్షము కురియుచుండెను 


కృష్ణుడు వారందరిని ఒకసారి పరికించి చూచి, పద్మముల వంటి నేత్రములను మూసుకొనెను. యోగ 
నిద్రలో ప్రవేశించి తన సహజ రూపములో స్వస్టానమైన వైకుంఠము చేరుకొనెను 


559 


దా దశ స్కంధము 


277 (క ఎష్మ నిర్యాణానంతరము 


స్వర్గవాసులు, భగవంతుడు తన నివాసమున కెపుడు వెళ్ళినదియు గాంచలేకపోయిరి. మేఘమును విడిచిన 
మెరుపు తిరిగి ఆకాశములో కలిసిపోయినపుడు, మానవులు దాని జాడను కనుగొనలేరు. అదే రీతిగా, 
స్వగ్గవాసులైన దేవతలు కృష్ణుడు అదృశ్యమగుట చూడలేకుండిరి వారు తమ తమ స్థానములకు చేరుకుని, 
భూదేవికి మాట యిచ్చిన ప్రకారము అనేక వైభవోపేత కార్యములు సలిపి తిరిగి వైకుంరమునకు భగవంతుడు 
వచి గైనాడను తలంపుతో హాయిగా నుండిరి 


కృష్ణుడు నిష్కమించుటతో సత్యము, ధర్మము, కీర్తి, (శ్రీ, ఐశ్వర్యము, మున్నగు శుభప్రదమైన 
వన్నియును యీ భూమిపై అంతరించిపోయెను. ఇంతవరకు నున్న వైభవమును భూమి ఒక్కసారిగా 
కోల్పోయెను. 


దారుకుడు ద్వారక చేరుకొనెను అతడు వృద్దులైన ఉగ్రసేనుడు, వసుదేవుడు, దేవకి సమక్షమునకు వచ్చి, 
యాదవ వంశ నాశనము, బలరామకృష్ణుల అంతము తెలిపెను అది విన్న వెంటనే దేవకీ వసుదేవులు తెలివితప్పి 
పడిపోయిరి వారు తిరిగి లేవలేదు తమ భర్తలను కోల్పోయిన (స్త్రీలు హృదయ విదారకముగా రోదించిరి. 
సర్వమును పోగొట్టుకున్నట్లుగా ప్రజలు భావించిరి బలరామకృష్ణులు లేని ద్వారకలో జీవించి (ప్రయోజనమేమని 


వారు తలంచిరి దారుకుడు అర్జునుని వద్దకు వెళ్ళెను. మిక్కిలి బాధతో కూడిన కార్యములను నిర్వహించవలసిన 
బాధ్యత అర్జునుని పై పడెను. 


అనేకులు రాకుమార్తెలు చితిలో (ప్రవేశించి (ప్రాణ త్యాగము చేసిరి. అర్జునుడు గతించిన వారందరికిని 
తర్పణము లర్చించి, అంత్యక్రియలను సక్రమముగా నిర్వర్తించెను మిగిలిన (స్త్రీలను, పిల్లలను, (ప్రజలను 
తోడ్కొని అర్జునుడు ఇంద్ర(ప్రస్టమునకు వెళ్ళెను 


అకస్మాత్తుగా బ్రహ్మాండమైన శబ్దముతో సముద్రము పాంగి ద్వారకలో (ప్రవేశించెను ద్వారకా నగర 
మంతయు జలమయమయ్యెను. కృష్ణుడు నివసించిన సౌధ గోపురము తప్ప యింకేదియు కన్చించకుండెను 
అర్జునుడు ఇంద్రప్రస్తము చేరుకొనెను. (ప్రభాస తీరములో జరిగిన దారుణ సంఘటనలు అర్జునుని ద్వారా 
వినిన యుధిష్టిరుడు, యితర పాండవులు, తమ రాణి ద్రౌపదితో సహా రాజ్యము విడిచిపెట్టి ఉత్తర దిక్కుగా 
హిమాలయమువైపు సాగిపోయిరి. 


560 


ద్వాదశ స్కంధము 


278 పరీక్షిత్తు అంతము 


శుక మహర్షి వివరించి చెప్పుచున్న భగవేద్వాత్తాంతము చివరి ఘట్టమునకు వచ్చెను పరీక్షిన్మహారాజు 
మరణ సమయము కూడ దగ్గరపడెను. 


తరువాత శుక (బ్రహ్మ యిట్లు చెప్పెను. ''ఇన్ని రోజులుగా నీకు భగవంతుని అవతారముల గురించి చెప్పుచు 
వచ్చినాను ఈ కధలను వినినవారు యే విధమైన బాధలకును లోను కారు వారికి మరణ భయము ఉండదు 
కాబట్టి రానున్న మరణము గురించి యెట్టి దిగులును పెట్టుకొనక నిశ్చింతగా నుండుము. 


''ఈ శరీరము మొదట లేదు ఇది మధ్యలో వచ్చినది. చివరలో తిరిగి ఉండబోదు ఆత్మ యిందుకు 
పూర్తిగా వ్యతిరేకము 


''ఆత్మ లేకుందుట యింతకు ముందెన్నడును లేదు ఇక ముందెన్నడును ఆత్మ లేకుండ నుండదు 
విత్తనము నుండి చెట్టు మొలకెత్తినట్లుగా నీవు తిరిగి జన్మించబోవుటలేదు. ఇది నాశనమగు శరీరమునకు 
మా(త్రమే వర్తించును కక్టైలో దాగియున్నటువంటి అగ్ని కట్ణలో భాగము కాదు. కాని కట్టలో నుండుటచేత 
అట్లు గోచరించును కట్టలోని అగ్ని యే విధముగా నశించకుండునో అదే విధముగా నీలోని ఆత్మకు మరణ 
మనునది లేదు _ - 


“నిద్రలో నున్న మానవుడు తల నరికినట్టుగా స్వప్నములో భావించ వచ్చును మెలకువ వచ్చువరకు 
అది సత్యమని విశ్వసించును తరువాత అది స్వప్నములో కలిగిన అనుభూతి మాత్రమేననియు, సత్యము 
కాదనియు (గ్రహించును. తల్లిగాని, తండ్రిగావి, దగ్గర బంధువు యెవరైనగాని మరణించుట చూచిన మానవుడు, 
యేరో ఒకరోజు తాను కూడ వారివలెనే మరణింతునని తెలునుకొనును కాని యిది స్వప్నానుభవము వలె 
ఒక (భ్రాంతి మాత్రమే (బ్రహ్మ స్థితిని పొందినపుడు, తరచుగా నీవు చూచు మరణములు పాంచ భౌతికమైన 
శరీరములకేగాని, ఆ శరీరములందుండు ఆత్మకు కాదని గ్రహించగలవు | 


“ఒక మట్ట పాత్రలో గాలి యున్నది. పాత్ర స్వరూష మున్నంత వరకు, దానికి ప్రత్యేకమైన అస్రిత్వుము, 
నామము నుండును కాని మట్టి పాత్ర విరిగిపోయి స్వరూపము కోల్పోయినపుడు, అందులోనున్న గాలి 
బయట నున్న గాలిలో కలసిపోవును. అదే రీతిగా దేహములో నివసించిన ఆత్మ, దేహము విడిచిసెట్టినపుడు, 
(బ్రహ్మము అనగా పరమాత్మలో కలసిపోవును 


“మాయ మనస్సును సృష్టించుచున్నది. మనస్సు దేహమును, దేహములో ప్రాణమున్నంతవరకు దాని 
(ప్రవర్తనను తీర్చిదిడ్డు గుణములను సృష్థించుచున్నది మాయచే కల్పితమైన యీ శరీరము ఉపాధులకు లోబడి 
యుండుటచేత ఆత్మ సంసార వలయములో చిక్కుకుపోవుచున్నది 


“అయితే ఒకసారి యీ మాయాబంధము నుండి తప్పించుకున్నచో, ఆత్మ తన సహజ స్లితికి, అనగా 
శరీరము, మనస్సు, గుణములు మొదలైన ఉపాధులందు చిక్కుకొనక ముందున్న స్థితికి తిరిగి రాగలదు 


'' ఉదాహరణకు అగ్ని జ్వాలను తీసుకుందము, దానికా రూపము యెట్లు వచ్చినది? దీపపు వత్తి, నూనె, 
అగ్ని — యీ మూడును కలిసి దీపములోని జ్వాలను పుట్టించుచున్నవి ఈ మూడు నున్నంత వరకును, 


561 


శ్రీమద్భాగవతము 
ఉన్నంతవరకు మాత్రమే మంటను చూడగలము. ఈ సంసారము కూడ అట్టే యున్నది. 


“మంటకు అతి (ప్రధాన వస్తువైన నూనెను, యీ లోకమందు మానవుని జన్మకు కారణమైన కర్మతో 
పోల్చవచ్చును. భావములు, ఉద్రేకములు, గుణములతో నిండిన మనస్సును వత్తితోను, దేహమును దీపము 
తోను పోల్చదగును. వత్తి లేనిదే మిగిలిన రెండును పనిచేయలేవు. దీపపు మంటను రగులు అగ్నిని చైతన్యము 
అనగా జీవము లేక (ప్రాణముతో పోల్చవచ్చును. ఈ మూడును ౨ కలిసినపుడు, మంటతో పోల్చదగు సంసారము 
'యేర్పడుచున ఎది. 


“ఓ రాజా! భ్రాంతి కల్గించు యా = శరీరమును, శాత తమైన ఆత్మను గురించి చింతించుము. ఇపుడు 
. అవి కలసియున ఎవి. నీవు గడచిన కొన్ని రోజులుగా భగవంతుని గురించి మాత్రమే యోచించుచున్నావు. 
బ్రాహ్మణుని శాపముగాని తక్షకుని కాటుగాని నీలోని ఆత్మను చంపలేవు. నీవు బ్రహ్మము కాబట్టి మరణము 
చేత బాధ నొందజాలవు. 


_ “నీవు యింకేదైన నన్ను అడుగ దలచినచో అడుగవచ్చును''. పరీక్షిత్తు యిట్లనెను. ''నేను మరణ భయము 
“నుండి విముక్తుడ నయినాను. భగవంతుని గాథలను వినిన గడచిన వారము దినములు నా జీవితములోని కెల్ల 
అత్యంత సంతోషకరమైనవి. నేను రెండు విధములుగా అదృష్టవంతుడను, ఒకటి భగవత్కథలను వినగలుగుట. 
రెండవది ఆ కథలను మీ నోటీ మీదుగా వినగలుగుట. సంసార బంధములో చిక్కుకున్న నావంటి వారి 
యెడల మీకున్న అపారమైన దయచేత యీ విధముగా నా వద్దకు వచ్చి అనుగ్రహించి ఆశీర్వదించినారు. 


|బహ్మామును గురించి మీరు బోధించిన పాఠము నేరి న తర్వాత, భయంకర తక్షక సర్పము 
కాటువేయునను కొద్దిపాటి భయము కూడ లేక విముక్తుడనైతిని. నా అజ్ఞానము సంపూర్ణముగా న నశించినది. 
నేను సే స్వేచ్చగా. సంతోషముగా నున్నాను. " 


నేను యిక పోయి వచ్చుటకు అనుజ్ఞ వేడెదను. నేను యీ భౌతిక శరీరము విడచి, యింతకాలము 
హృదయములో పాందువరచుకున్న భగవంతుని పాదసన్నిధిని చేరుటకు సంసిద్దుడవై యున్నాను. ఈ 
జ్ఞానేంద్రియముల ను సంహరించి, భగవంతుని ధ్యానించెదను'!. 


తరువాత పరీక్షిత్తు శుక మహర్షిని 'ఉచిత రీతిగా గౌరవించి పూజించెను. తనకు శాంతి సౌఖ్యము 
లందిచ్చుటకు వచ్చిన అనేకమంది బుషులను కూడ పూజించెను. 
_ పరీక్షిత్తును ఆశీర్వదించిన పిదప యితర బుషులతో కలిసి శుక మహర్షి అచట నుండి వెడలిపోయెను. 


పరీక్షిత్తు యేకాకిగా నుండెను. దర్చాసనముపై గూర్చుండి ధ్యానములో నిముగ్నమయ్యెను. ఎటువంటి 
భావో(ద్రేకములు లేకుండ, కేవలమొక కట్లు మాదిరిగా నున్నంత తీవ్రముగా ధారణ చేయుచుండెను. అట్టు 
కూర్చుని నారాయణుని ధ్యానించుచుండెను. 


తక్షకుడు బ్రాహ్మణ రూపము దాలి y ధ్యానములో మునిగి యీ ప్రపంచమును మరచిన పరీక్షిత్తు మహారాజు 
సమీపమునకు వచ్చెను. పరీక్షిత్తు చుట్టును ఉన్నవారెవరును ఆ బ్రాహ్మణుడు తక్షకుడని గుర్తించలేకపోయిరి. 
దగ్గరకు వచ్చిన తర్వాత సర్ప రూపము దాల్చి పరీక్షిత్తు మహారాజును కాటుచే సెను 


562 


ద్వాదశ స్కంధము 


అందరును చూచుచుండగా, విషము ద్రవ రూపములో నున్న అగ్నివలె పరీక్షిత్తు మహారాజు శరీరమును 
దహించెను. కొద్ది క్షణములలో కురు వంశములో ఒక మణి, భస్మ రాశిగా పడియుండెను. 


279 ఉద్దవుని విచారము 


భగవంతుడు కృష్ణుడుగా అవతరించిన ప్రయోజనము నెరవేరినది. భూదేవి భారము తగ్గెను. పదునెనిమిది 
రోజులు కురుక్షేత్రమందు జరిగిన ఘోర సం[గ్రామములో కామపూరితులైన రాజులందరును 'నేల కూలగా, 
వారి రక్తము యీ భూమిపై పొంగి ప్రవహించెను. అట్టి భూమిపై భగవంతుడు ధర్మ బీజమును నాకును. 


- స్వర్గవాసులందరును బ్రహ్మ ననుసరించి భూమి మీదకు దిగి కృష్ణుని సమక్షమున కేతెంచి యిట్లనిరి. 
“ప్రభూ! నీ సహజ స్ట్రానమునకు తిరిగి రావలెను. మా వద్దకు వచ్చి సంచరించవలెను. మాట యిరువదియైదు 
సంవత్సరములు యీ భూమి మీద నుంటివి. నీవు చేపట్టిన పవిత్ర కార్యములో మొదట పూతన నాందిగా 
ఉపకరించెను. ఆ కార్యము లన్నియు పూర్తిగా నెరవేరుటచేత, నీవు మరల వైకుంఠము చేరవలెను'': కృష్ణుడు 
వారు చెప్పినది విని సరళముగా మృదు స్వరముతో మాట్లాడిన తీరులో దాని వెనుక నున్న దృఢత్వమును 
వారు గమనించిరి. అతడు మాట్లూడుచున్నపుడు నేత్రములు దూరముగా నున దానిని దేనినో -చూచుచున్న 
ట్లుండెను. అతడు భవిష్యత్తులోనికి చూచుచున్నాడని, గతములో అతడు సాధించిన ఘన కార్యములు తాము 
వివరించుచుండుట గమనించుటలేదని వారు గుర్తించిరి. అతని చూపులలో విచారము బాధ .కనిపించెను. 
కాని స్వరము దృఢముగా నుండెను. అతడిట్టులనెను. ''ఆప్పులారా! నె నేను ను వచ్చిన పని యింకను పూర్తి కాలేదు. 
అనేక సంవత్సరముల క్రితము ఒకనాడు మీరందరును నా వద్దకు వచ్చి, యీ లోకమును వేధించుచున్న 
విషమ సమస్యల నుండి ఉద్దరించవలెనని కోరిరి. దాని పర్యవసానముగా యా భూమి పై అవతరించి, చాలవరకు 
మీరు నాకు అప్పగించిన కార్యమును పూర్తి గావంచితిని''... ' 


తన (ప్రసంగమును దీర్వకాలము ఆపి తిరిగి కొనసాగించెను. కాని యింకను సంపూర్ణము కాలేదు. మీ 
చుట్టును మీరు చూచుచున్నదేమి? గొప్ప యాదవ కుటుంబము యింకను మిగిలియున్నదని మీరు 
గుర్తించలేదా? గర్వము, అహంభావము, శక్తి దురాశలతో నిండిన యాదవులు, నేను అదుపులో. నుంచిన 
మహా సముద్రమును పోలి యున్నారు. నేను మాత్రమే వారి నణచి. యుంచగలను. నేను నిష్క్రమించిన 
తర్వాత, యీ మానవ జాతి అరాచకమునకు వారు కారకులగుదురు. వారి పాపకృత్యములు మితిమీరి అవధులు 
దాటును. ఇన్ని సంవత్సరములుగా ఎ నేను గావించిన మంచి పనులు నిష్రయోజనము అగును. శక్తిమంతులైన 
యాదవులు, యీ లోకమును అరాచకము పాలుచేయుదురు. ఈ భూమిపై ధర్మ చ్యుతిని నివారించుటకు 
నేనుండి తీరవలెను. అయితే, యాదవులు త్వరలోనే అంతమొందెదరు. బ్రాహ్మణుల శాపము త్వరలో నిజము 
కాగలదు. యాదవులందరును గతించిన తర్వాత, నేను యీ మానవలోకము విడిచి వచ్చెదను”. 


కృష్ణు డావిధముగా మాట్లాడుచున్నపుడు నారదుడొక్కడు మాత్రమే కృష్ణుని స్వరములో ఒక విధమైన 
అలసటను గుర్తించెను. స్వర్గవాసులు తను స్వస్థానములకు వెళ్ళగా, కృష్ణుడు మౌనముగా కూర్చుని తనలో 
తాను ఆనందించుచుండెను. " 


563 


శ్రీమద్భాగవతము 


ఆకాశమందు భయంకర శకునములు గోచరించెను. ఏదో ఉపద్రవము త్వరలోనే సంభవించనున్నదని 
ప్రజలు భయాందోళనలు చెందిరి. కృష్ణుడు సుధర్మ యను నభా గృహమందు ప్రజలను సమావేశపరచి, 
వారికి నచ్చజెప్పు ధోరణిలో మాట్లూడసాగెను. శకునములు చూచి తాను యెంతగా భయపడుచున్నదియు 
చెపై ఏను. చాల కాలము క్రిందట (బ్రాహ్మణు లిచ్చిన శాపమును వారికి జ్ఞప్రికి దెచ్చెను. తరువాత కృష్ణు డిట్టు 
మాట్టూడెను: ''మన మందరము శంకరుని పవిత్రమైన (ప్రభాస తీర్హమునకు వెళ్లుదము. చాల రోజుల క్రితము 
శంకరుడు, తన మామగారైన దక్ష ప్రజాపతి శాప ఫలితమైన చంద్రుని క్షయ వ్యాధిని నివారించెను. అక్కడకు 
వెళ్ళి శంకరునికి పూజలు, పవిత్ర తీర్ణములో స్నానములు, పేదలకు అన్నదానము మున్నగు సత్కార్యము 
లాచరించి, పాప పరిహారము చేసుకుని, ఆ విధముగా. మన జాతి కంతకును సంభవింపబోవు ఉపద్రవమును 
అరికట్టుదము. ఇక సమయము వృథా చేయవద్దు''. 


ప్రభాస తీర్ణమునకు వెళ్ళుటకు సన్నాహములు జరుగుచున్న సమయములో, కృష్ణునికి తోడు నీడగా 
నుండు. ఉద్దవుడు కృష్ణుని వద్దకు వచ్చి అతని. పాదములపై బడెను... అతని కన్నుల నుండి కన్నీరు 
(స్రవించుచుండగా, కృష్ణుడు: ఉద్దవుని లేవనెత్తెను. తన స్నేహితుని కన్నీరు తుడిచి యిట్టడిగెను. '' ఉద్దవా! 
ఇపుడు నీవు యెందుకు ఆందోళన చెందుచున్నావు? ఎందుకు నీకీ విచారము?" 


ఉద్దవుడిట్లు సమాధానమిచ్చెను. “కృష్ణ ప్రభూ! నాకు అంతయు తెలుసును. వీవు యాదవ వంశమును 
'నాశనము చేయుటకు నిశ్చయించుకున్నావు. ఇది త్వరలోనే జరుగనున్నది, సంపూర్ణముగా నాశనము 
' కాగలదు. నాకు తెలుసును. దాని గురించి నేను ఆందోళన చెందుట లేదు. ఆ తరువాత నీవు నిష్కమింతువని 
ఆందోళన చెందుచున్నాను. నీవు నన్ను విడిచి వెళ ఇనున్నావు. కృష్ణా! దయచేసి నను ్న నీతో తీసుకువెళ్ళుము. 
నీవు లేకుండ నేను జీవించలేను. నీవు మధుర వచ్చి కంసుని సంహరించిన నాటీ నుండి నిన్ను విడచి ఒక 
క్షణమైన నుండలేదు. ఎల్లపుడును నీతో నుండవలెనని కోరుచున్నాను. దయచేసి నన్ను నీతో గొనిపామ్ము"'. 


కృష్ణుడు గంభీరమైన చిరునవ్వుతో “'నీవు చెప్పినది సరి అయినదే'' అని పలికెను. *““నీవు ఆడిన (ప్రతి 
మాటయు సత్యమే. వారము దినములలో యాదవులందరును నాశనమయ్యెదరు. ఏడవ దినమున అందమైన 
యీ ద్వారకా నగరము సముద్రమావరింపగా యేమియు మిగలకుండపోవును. ఒకప్పుడు ద్వారకా నగరము 
కలదను స్మృతి మాత్రము మిగిలిపోవును. కాని ఉద్దవా! నీవు నాతో రాలేవు. ఈ మానవ లోకములో నీవు 
కొంత కాలము జీవించవలెను. ఈ లోకమునకు నీ అవసరమున్నది. అన్ని కోరికలు విడనాడి, బ్రహ్మవిద్యలో 
నిష్ణితుడవై ప్రజలకు దీనిని బోధించుచు యీ లోకమందు సంచరించవలెను?'. తరువాత కృష్ణుడు. | యదు 
మహారాజుకు అవధూత తన బోధలు వినిపించిన గాథను చెప్పి, బ్రహ్మసత్యమును వివరించి తెలిపె 


తాను ఉద్దవునకు చెప్పినది సరిపోదని కృష్ణుడు (గ్రహించెను. మరింత విపులముగా, స్పష్టముగా, గాఢముగా 
బోధించవలెనని కృష్ణుడు సంకల్పించెను. అవధూత. యదు మహారాజుకు తెలిపిన. దృష్థాంతములు, వాటి 
నుండి సం(గ్రహించిన బోధలు ఉద్దవుడు సత్యము తెలుసుకొనుటకు చాలవని భావించి, ఆత్మ. ఏద్యను 
విపులముగా బోధించుటుకె కై కృష్ణుడు నిశ్చయించుకొనెను 


కృష్ణుడు ఉద్దవునితో యిట్లనెను. “ఉద్దవా! నాయందు భక్తి కలిగి యుండుము. నీవు నాకు: పూర్తిగా 
శరణాగతుడవై, ఆ శరణాగత భావముతో నీ దైనందిన విధులను, యితర విధులను నెరవేర్చుము. నీ 
మనస్సునందు ఒకే ఒక ఆలోచన యుండవలెను. నీవు చేయు కర్మల ఫలితములను గురించి యోచించరాదు. 


564 


ద్వాదశ స్కంధము 
నిస్సార్లమైన కర్మల ద్వారా మనస్సు పరిశుద్ది గావించుకొని, ప్రశాంత మనస్సు నలవరచుకొనుము. శారీరక 
సౌఖ్యముల కొరకు చేయు కర్మల మూలముగా దుఃఖము కలుగునని తెలుసుకొనుట ద్వారా నీ మనస్సుకు 
(ప్రశాంతత కలుగును”. ఉద్దవుడు తబ్బిబ్బు పడుచున్నాడని (గ్రహించి, కృష్ణుడు ఒక క్షణము ఊరకుండెను. 
“నాకేమియు బోధపడుట లేదు. కొంచెము విశదీకరించి చెప్పుము". అని ఉద్దవు డడిగెను. 


280 ఉండదగు లక్షణములు 


న ప్న. ప్రపంచమును చూడుము' క అని కృష్ణుడు మొదలు పెట్టను. “మానవుడు సప ము గాంచునపుడు 
అందు అనేక సంఘటనలు జరుగును. అందు కొన్ని దుఃఖ సంఘటనలు గాని లేక అమితానందము' పొందు 
అనుభవములు కాని జరుగవచ్చు. సుఖము, దుఃఖము, లేక రెండును అత డనుభవించును. కాని అతనికి 
మెలకువ కలిగిన తర్వాత స్వప్న ప్రపంచమంతయు కరగిపోవును. స్వప్నములో అనుభవించిన దంతయు 
తన ఊహయేనని, నిజముగా దుఃఖము గాని సుఖము గాని లేవని (గహించును. అదే మాదిరిగా యీ 7 లోకము 
మానవుడు స్వప్నములో గాంచు స్వప్న (ప్రపంచమును పోలి యున్నది. 


“ఊహాలోకములో విహరించు మానవుని గురించి యోచించుము. తీరని కోరికలకు రెక్కలు వచ్చి అవి 
సత్యమను భావన అతనికి అప ప్పటి మనస్టితిలో కలిగించును. ఈ విధమైన ఆలోచనా పద్దతిని మనోరథ మందురు. 
నిజముగా పరిశీలించిన, ఊహాలోకములోని యే ఒక్క అనుభవము కూడ నిజము కాదు. అవి కేవలము 
మనఃకల్పితములు. అదే విధముగా యీ లోకము స సుఖ దుఃఖములతో గాని, సంతోషబాధలతో గాని యేర్పుడుట 
లేదు. ఈ విధముగా ఆలోచించునట్లు నీ మనసుకు శిక్షణ నిచ్చినటున, నీవు సత్యమును (గ్రహించి కర్మ 
బంధము నుండి విముక్తుడ వగుదువు. ఈ బహుళ ప్రపంచమనునది ఇంద్రియముల మూలముగా యేర్పడుచు 
న్నది. ఇంద్రియములు భౌతిక వస్తు ప్రపంచాకర్షణకు € లోనై, ద్వంద్వ. భావములకు గురియగుటచేత మానవుడు 
విచక్షణా శక్తిని కోల్పోవుచునా ఎదు. 


“ఎల్లప్పుడును యీ సూత్రమునకు కట్టుబడి యుండుము : అది యేమనగా ఫలితముల నాశించి కర్మలను 
యెపుడును చేయవలదు. ..అన్ని జీవుల వలెనే యీ లోకములో జీవించి వాటి వలెనే వర్తించుము. నీ 
అంతరంగమును (బ్రహ్మ మార్షమువైపు మరల్చుటకు శిక్షణ నిమ్ము. బ్రహ్మ స్తితిని పొందుటకు తగిన అర్హతలను 
అలవరచుకొనుము. 


“అహింస — యితరుకు హాని తల లపెట్టకుండుట. సత్యము. — - యెల్లపుడును నిజము పలుకుట, 
అస్తేయము --- యితరులకు చెందిన దానిని దొంగిలింపకుండుట. అసంగము --- యెవరితో గాని, యే 
వస్తువుపై గాని విశేషమైన అనుబంధము పెంచుకొనకుండుట. అనుబంధము యెంత యెక్కువగా నుండిన, 
విడిపోవలసి వచ్చినపుడు, అంత యెక్కువ బాధ కలుగును. కాబట్టే యెవరితో ను అనుబంధము పెంచుకొన 
వద్దు. లజ్జ - లజ్జ అనగా చేయదగని కార్యములు చేయుటకు సిగ్గుపడుట. అట్టే ఆలోచనలు కలిగినందుకే 
సిగ్గు చెందవలసి యున్నది. 


అసంచయమనునది మరొక (ప్రధాన లక్షణము. ఏదియును కూడజెట్టవలెనని తలంచరాదు. ధన కనక 


565 


శ్రీమద్భాగవతము 


వస్తు వాహనములను కూడబెట్టినచో, అవి నీ దృష్టిని ఉత్తమ మార్గము నుంచి మరల్చును రాత్రింబగళ్ళు 
యింకను యింకను కూడబెట్టవలెనవి తలచెదవు దానిని వర్షింపుము. ఆస్తీకత అను గుణమును పెంచుకొనవ 
లెను. ఆస్తికత అనగా ఒక మహోన్నతశక్తి కలదని విశ్వసించుట. ఈ విశ్వాసము లేకున్నట్టయిన మిగిలిన 
బోధలన్నియు వ్యర్షమే బ్రహ్మచర్యము వభ్యసించవలెను ఈ పదమునకు అనేక అర్హములు గలవు సామాన్య 
అర్హమేమనగా శారీరక సౌఖ్యములనిచ్చు సంసార జీవితమును త్యజించుట తరువాతది మౌనము. మౌనము 
అనగా ''అనవసరమైన ప్రసంగములు చేయకుండుట మరియు అధములతో వాదమునకు దిగి కాలము 
వ్యర్షపుచ్చక యుండవలెను. అధముల దృష్టి భౌతిక సుఖము లందుండుటచేత్క నీవు వారి మార్గము 
ననుసరించునట్లు చేయుదురు ఇట్టి వారితో మాట్లాడక మౌనము వహించుట ఉత్తమము స్పైర్యమనునది 
అత్యవసరము స్ప్ట్రైర్యమనగా అన్నిటి యందు --- చేతలు, మాటలు, విశ్వాసము, అభిప్రాయములు -- 
స్పిరత్వము కలిగియుండుట క్షమ — యితరుల దోషములను క్షమించుట అనేక విధములగా బాధపెట్టిన 
వారిని క్షమించ గలిగిన విశాల హృదయము, ఉదాత్తత కలిగియుండవలెను అభయమనునది స్పైర్యమునకు 
పర్యాయ పదమని చెప్పవచ్చును సైర్యము మనస్సితికి సంబంధించినది అట్టి మనస్స్రితితో తన 
నమ్మకమును వమ్ము చేయు క్లిష్ట పరిస్తితులను గాని వ్యతిరేక భావములను గాని థైర్యముగా యెదుర్కొనుటయే 
అభయము 


“నన్ను చేరదలచినవారు అన్నింటినీ సమముగా చూచుశక్తికలిగి యుండవలెను సమత్వ మనగా శత్రువును 
మిత్రుని ఒకే విధముగా పరిగణించుట; గడ్డి పరకను మహా వృక్షమును ఒకే రీతిగా చూచుట దేనిని ' సొంతము” 
చేసుకొను కోరిక లేక యుండవలెను భార్య, పిల్లలు, యిల్లు, భూమి, ధనము, బంధువులు --- వీరెవరికిని 
ప్రత్యేకమైన (ప్రాముఖ్య ముండరాదు. ఒకే ఒక బ్రహ్మము అందరి యందు ఉంటున్నదని (గ్రహించినపుడు, 
“ఇవి నాకు చెందినవి' అను మమకారముతో అలమటించవలసీన అవసర మేల కలుగును? నన్ను చేరిన వాని 
మనస్సు నందు “నేను = నాది' అను భావములు అంతరించిపోవును అనగా వారిని విడిచిపెట్టి పారిపోవలెనని 
కాదు. వారితో కలిసి యుండవచ్చు కానిచో, ఉన్నత భావములు పెంపొందించుకుని మమకారము వీడి 
సంచరించవలెను. మానసికముగా, ఆధ్యాత్మికముగా వారికంటు ఉన్నతుడుగా నుండవలెను 


“అగ్ని, దాని స్వభావము గూర్చి యోచించుము అది కట్టు ముక్కలో అంతర్గతముగా నుంటున్నది 
కట్టులో నున్నంత సేపు కట్టు లక్షణములు పొడవు, దళసరి, రంగు, మున్నగు స్వభావములు -- 
అగ్నికి కూడ అన్వయించును. కాని నిజముగా పరిశీలించినచో అగ్ని కట్టలో భాగము కాదు ఇది కళ్ల 
నుండి వేరుగా ఉన్నది అయితే అగ్ని కట్టె ఒకటే యను సామ్యము మాయ చేత కలుగుచున్నది 


'“ఈ దేహములో నివసించుచున్న ఆత్మ వేరు, దేహము వేరు అయితే ఆత్మ దేహము నుండి వేరుగా 
నుంటున్నప్పటికిని, ఆత్మ దేహము ఒకకే యను భాపము మానవుని మనస్సులో యేర్పడుచున్నది దీనికి 
కారణము మానవుని అజ్ఞానము అవిద్య పొర --- అనగా సత్యమును తెలియలేకుండుట --- ఆలోచనా 
శక్తిని కప్పివేయుటచేత సత్యము నెరుగలేకపోవుచున్నాడు చీకటి యను వ(స్త్రమును యెట్లు విప్పివేయవలెనో 
తెలుసుకొనగలిగినపుడు అతనిలో అవిద్య అంతరించి తెలుసుకొనును కక్టైలో నున్న అగ్ని ప్రకటితమై తన 
శక్తిేత కళ్టైను దహించి జాజ్వల్యమానముగా ప్రకాశించినట్టు, మాయా (ప్రపంచము అదృశ్యమై ఆత్మ 
ప్రకాశించగలదు కట్టు పూర్తిగా దగ్హమై యేమియు మిగలకున్న తర్వాత, అగ్ని తానంతటదే అణగారి, తన 
జాడ లేవియు మిగల్చక పూర్తిగా అదృశ్యమగును 


566 


ద్వాదశ స్కంధము 
“అదే మాదిరిగా శరీర మనోబుద్దులనే ఉపకరణము లందు చిక్కుకున్న ఆత్మ తిరిగి యెన్నడును 


దేహములో నివసించక, పరబ్రహ్మముతో ఐక్యమగును ఆత్మ సత్యమనే యెరుక కలిగిన తరువాత జీవాత్మకు 
అస్తిత్వ ముండదు 


“ఆత్మ స్వయం (ప్రకాశము అది పరిపూర్ణ శుద్ద జ్ఞానము అది నిత్యము కాని యీ జీవిత మనునది 
-- మానవుల ప్రవర్తనా పద్దతి, కర్మాచరణలు, మున్నగు వానితో కూడినది -- ఆత్మ నావరించి యున్న 
శరీర మనోబుద్దులచేత యేర్పడుచున్నది. ఉద్దవా! ఆత్మ ఒక్కటే సత్యము, మిగిలిన వన్నియు అసత్యములు. 
ఈ విషయము జ్ఞాపక ముంచుకొనుము. ఈ దృఢ నమ్మకమును మనన్సు నందుంచుకుని, యీ లోకములో 
అన్నిటినీ విడనాడుము. నాయందు నీకు గల అభిమానము కూడ విడిచి పెట్టుము ఆ అభిమానముచేతనే, 
నన్ను విడిచి యుండలేనను తలంపు కలిగి అది నీ దుఃఖమునకు కారణమగుచున్నది నేను ధరించిన యీ 
'కృష్ణ రూపమునకు (ప్రత్యేకముగా నున్న 'నన్ను' గుర్తించుము నేను పరబ్రహ్మమును అది (గ్రహించి, 
వైరాగ్యము నలవరచుకొనుము అపుడు నీవు సులభముగా సత్యమును చూడగలవు 


'“ఈ మానవ లోకములో, యే మానవుడు కూడ తాను కోరిన వన్నియు పొందలేడు కర్మలకు, 
ఆలోచనలకు బానిసయైన మానవుడు సుఖ దుఃఖములతో సతమతమగుచు స్వేచ్చ లేక యుంటున్నాడు 
మాయా (ప్రపంచము యొక్క సహజ స్వభావమును యెరిగినవారే నిత్యము ఆనంద మనుభవించెదరు ఒక 
చిన్న విషయము యీ సత్యమును నిరూపించగలదు ఎవరైనను అన్ని బాధల నివారణకు పరిష్కార మార్గమును, 
నిత్యము ఆనందముగా నుండుటకు కౌషధము కనుగొంటినని ప్రకటించినవో, అట్టివాడు నిజముగా 
నిస్సహాయుడని చెప్పవచ్చును ఎందుక్షనగా అన్ని బాధల కంటు మిక్కిలి బాధాకరమైన మృత్యువును 
నివారించుటకు మార్గమును యింతవరకెవరును కనుగొనలేకుండిరి ఈ లోకములో జన్మించిన మానవుని 
వెంట మృత్యువు యెల్లపుడు నుండగా, వస్తు ప్రపంచము అతనికి సుఖము నెట్టు ప్రసాదించగలదు? 
ఉరికంబమునకు తీసుకుని పోవువానికి మంచి సుగంధము, అందమైన పుష్పుహారములు యిచ్చిన చందముగా 
నుండును 


''యజ్ఞ యాగములు చేసిన వారున్నారు యజ్ఞములు చేసి ఇంద్రునికి ప్రీతి కలిగించుటచేత మానవుడు 
దేవతలుండు స్వర్గము చేరుచున్నాడు తాను సంపాదించి మాటకట్టుకున్న పుణ్యముచేత, అతడు స్వర్గములో 
దేవతల మధ్య సంచరించును అందమైన పట్టు వస్త్రములు ధరించి వెండి బంగారు రధములలో తిరుగుచు, 
ఇం(ద్రుని సభలో నున్న అష రసల సాహచర్యమును పొందును గంధరు ఏల స్తుతులకు, తన చుట్టును సంచరించు 
అప్పురసల కాలి గజ్జెల గలగల మను సంగీత నాదమునకు అతని చెవులు అలవాటుపడి, యిదంతయును 
అసత్యమేనని పలుకు అంతర్వాణి స్వరమును" వినలేకపోవును కాల గమనములో తాను భూమిపై ఆర్జించిన 
పుణ్యము (క్రమముగా తగ్గిపోవును పూర్తిగా హరించిపోయిన తర్వాత, అతడు తిరిగి భూమిపై జన్మించును. 
తిరిగి జీవిత చక్ర మారంభమగును, 


''ఈ శరీరము నిజతత్త్వము నెరుగకపోవుటచేత, మానవుని కర్మలు, మరల మరల అతని నదే మార్గములో 
తీసుకుపోవును అతనికి యెన్నడును నిజమైన ఆనందము లభించదు కర్మ ప్రపంచములో మునిగిన మానవుని 
స్వభావమును ' ప్రవృత్తి యందురు ఈ ప్రవృత్తిలో నిమగ్నమైన మానవుడు నన్ను యెన్నడును చేరలేడు 
ఈ (ప్రవృత్తి గుణమును నివారింపగలిగినది ' నివృత్తి 


567 


శ్రీమద్భాగవతము 


'“సుఖమను (భ్రమను కలిగించు యీ సుఖమయ ప్రపంచమునకు దూరముగా నుండుటు నివృత్తి 
కర్మేంద్రియములు మాత్రమే కర్మల నాచరించు చున్నవి. వానికి అధిష్టానమైన ఆత్మ కాదు తనలోనున్న 
గుణములను --- సత్త రజస్తమో గుణములు --- పురస్కరించుకుని అతడు యీ లోకములో వర్తించుచు 
న్నాడు. అతడు, సంతోషము ---- విచారము, సుఖము --- దుఃఖము అను ద్వంద్వ (ప్రకృతుల చకగతికి 
లోబడుచున్నాడు. ఈ ద్వంద్వములు గుణములు, ఇంద్రియములు, వస్తు ప్రపంచముతో కలియుటచేత 
యేర్చుడుచున్నవి. 


“అహంకారము ఉన్నంత వరకు, మానవునిలోని ఆత్మ (జీవాత్మ) బహుళ ప్రపంచపు (భ్రాంతిలో పడును. 
అటువంటపుడు, మానవుడు యితరులకు బానిసగా నుండుటలో ఆశ్చర్యము గలదా? నేనూలానాది అను 
ద్వంద్వ భావములు మానవుని మనస్సులో నున్నంతవరకు, అతడు నాకు దూరమై, యీ బాధాపూరిత 
లోకములో మరింతగా తగుల్కొని యుండును ఉద్దవా! నీవు నన్ను చేరదలచినచో, మొదట యీ పాఠమును 
నేర్చుకొనుము ఒకే ఒక 'సత్యము' గలదు. అదియే బ్రహ్మము ఈ లోకము, యిందలి అందమైన, 
ఆకర్షణీయమైన, ఆకట్టుకొను వస్తువులు ఆత్మను మభ్యపెట్టి తమవైపు లాగుకొనుటచేత, వానిచేత బంధమున 
పడినట్లుగా ఆత్మ (భ్రాంతి పాందుచున్నది'' 


281 స్వేచ్చా మానవుడు 


ఉద్దవుడు మధ్యలో కల్పించుకొని ఒక ప్రశ్న యడిగెను ''ప్రభూ! ఆత్మ నిర్ణుణమని, శరీరేంద్రియములు 
చేయు కర్మలచే బద్దము కాక స్వేచ్చగా నుండునని తెలిపినారు. నేను దీని నవగాహన చేసుకొనలేకపోవుచు 
న్నాను. తన్ను గురించిన సత్యము తెలుసుకొనుట ద్వారా మానవుడు బంధ విముక్తుడు కాగలడను పారమును 
మీరు నాకు బోధించుచున్నట్లు తెలుసుకుంటిని ఈ బంధము నుండి మానవుడు విముక్తుడగునని మీరు 
తెలియజేయుటచేత, వేరే మరియొకటి బంధించుచున్నదనే అర్దము స్పురించుచున్నది ఈ బంధ విముక్తి 
గురించి విపులముగా తెలియజెప్పగోరెదను గుణాతీతుడైన- మానవుడు మోక్షము నందుకొనగలడా? లేక 
గుణము లున్నప్పటికివి మోక్షము లభించ గలదా? మానవ స్వభావములో గుణములు లేకుండిన అతడెట్లు 
జీవించగలడు? మిమ్ములను చేరు మార్గము నెట్టు కనుగొలడు? గుణములు కలిగియున్నప్పటికిని స్వేచ్చను 
పొంద గలిగినచో, మానవు డేవిధముగా బద్దుడగుచున్నాడు? దీనిని దయచేసి విశదీకరింపవలెను మానవునిలో 
గుణము లెప్పుడు నుండునని నేను అర్హము చేసుకొంటిని కాని మానవుడు నిర్గుణ భావముతో, గుణములచేత 
కలుషితముగాక యుండినపుడు బంధ విముక్తు డగుననియు, తాను గుణము నుండి 'వేరు' అను విషయము 
విస్మరించినపుడు బద్దుడగుననియు తెలియుచున్నది విముక్తి పొందిన జీవిని గుర్తించుశుట్లు? విముక్తుడు 
లేక స్వేచ్చా జీవి యీ మానవ లోకములో యెట్లు సంచరించును? సామాన్య మానవుడు, గుణములచే బద్దుడు, 
యెట్లు వర్తించును? దీనిని వివరించి చెప్పగోరెదను'' 


కృష్ణుడు యిట్లు పలికెను “'ఉద్దవా! నీ ప్రశ్నకు సమాధానము కొరకు యెంతో దూరము పోనవసరము 
లేదు' నన్ను చూడుము మాయ కలుగుచున్నవి ఈ మాయ అను వలను, 
గుణములను లోకమందు నేను విస్తరింపజేయుచున్నాను కాని నాకెటువంటి బంధములును లేవు. నేను 


568 


ద్వాదశ స్కంధము 
బంధముల నుండి విముక్తి పాందవలసిన ఆవశ్యకతయును లేదు! శరీర మనుభవించు సుఖ దుఖములు 
మాయచేత కలుగుచున్నవి ఇదివరకు నేను చెప్పినట్టుగా, నిద్ర నుండి లేచిన తర్వాత విద్రలో గాంచిన 
స్వప్నమంతయు అసత్యమే ఉద్దవా! జ్ఞానము లేక యెరుక, అజ్ఞానము లేక అవిద్య --- యీ రెండును 
నా శక్తి చేతనే ప్రకటితమగుచున్నవి అవి నిత్యము, బంధమునకు విముక్తికి అవియే కారణము 


'“ఆకాశములోని చంద్రుని చూడుము అనేక సరస్సులు, చెరువులు, నీటితో నిండిన చిన్న గోతులు 
— వీటన్నిటి యందును చంద్రుని (ప్రతిబింబమును గాంచవచ్చును. చల్లని గాలి వచినప్పుడు, ఆ గాలికి 
నీటి ఉపరితలముపై కదలిక కలుగును అప్పుడు చంద్రుని ప్రతిబింబము ఊగుచున్నట్టు గోచరించును. 
ఇది (ప్రతిబింబము నందు మాత్రమే కన్సడును ఆకాశము నందున్న చంద్రుడు యెట్టి కదలిక లేక ప్రశాంతముగా 
ప్రకాశించుచుండును. అదే తీరులో, గుణములు ఇంద్రియములు నీలోని ఆత్మను ఆడించుచున్నట్టు 
గోచరించును మరల వివరించెదను వివిధ ఆకార పరిమాణములు గలిగిన అనేక మట్టి పాత్రలలో సూర్యుడు 
(ప్రతిబింబించును 


“నీటితో నిండిన ఆయా పాత్రలందు ఒకే ఒక సూర్యుడు ప్రతిబింబించుచున్నాడు. ఏదైన ఒక పాత్ర 
పగిలి బ్రద్దలైనపుడు, ఆ పాత్రలోని ప్రతిబింబము తన ప్రత్యేకతను పెద్దది, చిన్నది, వెడల్లైనది, యిత్యాడి 
— కోల్పోయి, ఆకాశము నందున్న సూర్యునితో కలసి పోవును పాత్ర పగిలినప్పుడు మాత్రమే యీ 
ఏకత్వ మనునది సంభవించును అదే మాదిరిగా, 'నేను' అను భావము అసత్యమని తెలుసుకొనినపుడు, 
అతనిలో వెంటనే జ్ఞానోదయము కలుగును అట్టి వానికిక యెటువంటి బంధము ముండదు. 


''నీకు మరొక దృష్టాంతము నిచ్చెదను. ఒ మర్రి చెట్టుపై రెండు పక్షులున్నవి. అవి చెట్టుపై గూడులను 
నిర్మించుకుని జీవించుచుండెను ఒక పక్షీ గూడు చెట్టు చివరి కొమ్మపై యున్నది, ఆనందముగా తన 
చుట్టునున్న ఆకాశమును చూచుచున్నది చల్లని గాలిలో హాయి ననుభవించుచున్న ఆ పక్షికి ఆహార మవసరము 
లేకపోయెను రెండవ పక్షి దిగువన గూడు నిర్మించుకొనెను దినమంతయు ఆహారము | 
ఆ పక్షీ , చుట్టును క్రిందను చూడగా చెట్టు నీడ తప్ప యింకేమియు కన్పించకుండెను. రెండు పక్షులు 
ఒక దానితో నొకటి యెక్కువ అనుబంధము పెంచుకొనెను. అవి రెండును కవల వలె నుండెడివి. అయితే 
వాటి పరిసర (ప్రభావముచేత ఆ రెండింటి యందు భేదము ఉత్పన్నమయ్యెను. చివరి కొమ్మపై స్వేచ్చగా 
నున్న పక్షిని విముక్తి పొందిన జీవునితోను రెండువ పక్షిని మాయ అనే వలలో కూరుకున్న మనిషితోను 
వేదాంతులు పోల్చుదురు చివరి కొమ్మ'పైనున్న పక్షి తనకు యితర పక్షులకు భేదమున్నట్టు భావించదు. 
కాని రెండవ పక్షి తన పాత మిత్రుడైన మొదటి పక్షితో సరిపోల్చుకుని తాను భిన్నమని భావించి యెపుడును 
విచారముతో నుండును 


“' ఆత్మయే బ్రహ్మమని గుర్తించని అవిద్యాపరుడు యెప్పుడును బడ్డుడై బాధ చెందుచుండును. సత్యమును 
గుర్తించి బంధ విముక్తుడైన మానవుని స్వేచ్చా జీవిగా పరిగణింతురు నిద్ర మండి లేచిన మానవునకు స్వప్నము 
జ్ఞాపకముండును కాని అది అంతయు అసత్యమనియును, నిద్రలో మనస్సు సృష్టించిన భ్రాంతులనియును 
జ్ఞానము కలిగియుండును స్వప్నములో తాను బీదవాడుగా నుండుటచేత ఆకలి బాధ అతనిని వెంటాడదు 
లేక స్వప్నములో మహారాజుగా నుంటినని అతడు దర్పము అహంకారముతో చరించబోడు బంధములచేత 
బాధ చెందుచున్న అవిద్యాపరుని, స్వప్నమును గాంచుచున్న మానవునితో పోల్చవచ్చును స్వస్నములోనున్న 


569 


శ్రీమద్భాగవతము 
ప్పుడు స్వప్నము సత్యమని తోచును. అది స్వప్నమని (గ్రహించుటకు, అతడు మెలకువలో నుండవలెను. 
అదే విధముగా మానవుడు బ్రహ్మము సత్యమను మెలకువ కలిగియుండవలెను. అపుడు అతడీ వస్తు 
ప్రపంచములో సంచరించినప్పటికిని అతని కెట్టి బంధములు నుండవు. తాను బ్రహ్మమనియును యీ వస్తు 
(పపంచ మంతయు (భాంతి యనియును తెలుసుకొనుటచేత, అది అతనిని బంధించలేదు. 


వైరాగ్యము నలవరచుకొనిన మానవుడు యీ వస్తు ప్రపంచము నందు స్వేచ్చగా విహరించగలడు. వాని 
(ప్రభావము అతనిపై యేమాత్రము ఉండదు. గుణ సహిత కర్మల చేతనే మానవుడు బానిస యగుచున్నాడని 
అతడు (గ్రహించును. సంపూర్మ వైరాగ్యము కలిగిన మానవునకు సామాన్య విషయములైన ఆహారము, 
వస్త్రములు, స్నానపానాదులు మున్నగు వానిపై అనురక్తి యుండదు. అతడు లౌకిక విషయములందు 
నిరాసక్తుడై యుండును. జీవితము, ఇంద్రియములు, మనస్సు వీనికి సంబంధించినంత వరకు. అతనికి 
ప్రత్యేకముగా సాధించవలసిన ధ్యేయము యేదియు లేక యుండును. కాబట్టి యా మానవ లోకములో జీవించుచు 
యితరులతో సంచరించుచున్నప్పటికిని, అతడు స్వేచ్చగా తామరాకుపై నీటిబొట్టువలె నుండును. శారీరక, 
ముగా యేదైన బాధ కలిగిన అతడు దానిని లక్ష్యపెట్టకుండును. ఎవరైన తన్ను పొగడినను ఉబ్బిపోక 
మెలగుచుండును. తనకు మంచి చేసిన వారిని శ్ఞాఘించి పొగడుట గాని, కీడు చేసిన వారిని నిందించుట 
గానీ చేయకుండును. అతనికి మంచి చేయుటయందు గాని, చెడు చేయుటయందు గాని యెటువంటి ఆసక్తియు 
లేక యుండును. అతని దృష్టిలో అన్నియు ఒకకే, అనగా సమభావము ్రదర్శించును. అతని మాటలలో 
యీ సమత్వ దృష్టి గోచరించుటచేత అతనిని మూర్చుడుగా కొందరు భావింతురు. కాని దానివలన అతడు 
'ప్రభావితుడు గాక యుండును. . 


' “ఉపనిషత్రులందు' (బ్రహ్మమును శబ్ద 'బ్రహ్మముగా నిర్వచించిరి. ఉపనిషత్తులను సంపూర్ణముగా చదివి 
తెలుసుకున్న వారిని నేనెరుగుదును. ఉపనిషత్తులను కంఠస్థ్రము చేసి వల్లించగల వారెందరో యున్నారు. కాని 
అందులో వర్ణించిన పరమాత్మను వారు ' (గ్రహించ లేకపోవుచున్నారు. అట్టివారు తీరము నొసగలేని గోవుల 
వంటివారు. | 


= “ఉద్దవా!, క్షీరము నొసగని గోవు, (పేమించలేని భార్య, దుఃఖములకు బాధలకు ఆలవాలమైన దేహము, - 
అ(ప్రయోజకుడైన కుమారుడు, అర్హులైన వారికి యివ్వని ధనము, మానవునకు యితోధికముగా దుఃఖమునే 
కలిగించును. ఈ సత్యమును విశ్వసింపుము,... 


“మానవుడు విశేషమైన. విద్యా ధనము గలిగి యుండవచ్చును. కేవలము వేదములు, శాస్త్రములు నేర్చి 
పాండిత్యము సంపాదించుట వలన (ప్రయోజనము లేదు. నా అవతారములను గురించిన కథలు వినకుండీనచో 
వైదిక విద్యా ధనము నిష్పలమగును. ఉద్దవా! నాపై పూర్తిగా మనస్సు లగ్నము చేసి నన్ను గురించి మాత్రమే 
యోచించుట యెవరికైనను సులభము కాదు. అటువంటి మానవుడు కర్మ యోగము చేయవచ్చును. ఈ 
లోకములో కర్మల నాచరించనిమ్ము. కాని, యెట్టి పరిస్టితి యందైనను కర్మ ఫలితముల నాశించి కర్మలు 
చేయుట. మాత్రము తగదు. తాను చేయు ప్రయత్నములకు (ప్రతిఫలము నాశించరాదు. ఈ విధముగా 
ప్రతిఫలాపేక్ష లేక కర్మ లాచరించుచు, నన్ను. తరుచుగా తలచుచుండిన యెడల, అతడు త్వరలో నాకు 
భక్తుడై నన్ను చేరగలదు''. 


510 


ద్వాదశ స్కంధము 


282 భక్తి నిర్వచనము - 


ఉద్లవుడు కృష్ణుని యీ విధముగా. అడిగెను. “కృష్ణా! భక్తి అనగా యేమిటి? ఎటువంటి. సాధువు నీకు 
ప్రీయమైనవాడు? నారదుని వంటి మహర్షులు నీకు అత్యంత (ప్రియులని నేనెరుగుదును. ఎటువంటి గుణములు 
భక్తునిలో అధికముగా నుండవలెను? '' 


కొద్దిగా చిరునవ్వు నవ్వి కృష్ణు డీట్లునెను. “నాకు ప్రియమైన వానిలో తప్పక అనేక గుణము లుండును. 
అన్నింటిలో అతి (ప్రధానమైన గుణము కరుణ కలిగి యుండుట. ఇతరుల బాధలను చూచిన మానవునిలో 
కరుణ ఉప్పాంగవలెను. ఇతరులకు తన యందున్న నమ్మకమును వమ్ము చేయరాదు. ఓర్మి కలవాడై 
యుండవలెను. ఎవ్వరిపైనను అసూయ లేక యెట్టి పరిస్థితులలోను సత్యము వీడక చరించవలెను. సుఖ 
సంతోషములు కలిగినపుడు ఉబ్బి తబ్బిబ్యు కారాదు. బాధ, దుఃఖము కలిగినపుడు క్రుంగి కృశించిపోరాదు. 
ఇతరులకు సాధ్యమైనంతవరకు సహాయము చేయుచుండవలెను. తానేర్చరచుకున్న సరియైన మార్గము వీడి 
ఇంద్రియ లోలుడు కారాదు. ఇతరుల బాధలను చూచి హృదయము ద్రవించవలెను. తనకు యిక్కట్టు 
సంభవించినపుడు, స్తీరముగా న నుండీ సి ధైర్యముతో వాని నెదుర్కొనవలెను. 


' “అతడు పరిశుద్దుడుగా, అనగా నిష్కళంకముగా జీవించవలెను. కోరిక లుండరాదు, కాబట్ట ప్రతిఫలము 
నాశించి యే కార్యము చేయరాదు. మితిమీరి భుజించరాదు. మనస్సు నెల్లపుడును ప్రశాంతముగా నుంచుకొనవ 
లెను. భక్తునికి సమదృష్టి అత్యంత (ప్రధానము. దైనందిన కార్యములను నిత్య విధులను యెట్టి కొరతయు 
లేక సలుపవలెను. కాని యెప్పుడును నన్ను తలచునట్టు మనస్సుకు శిక్షణ నీయవలెను. ఎట్టి పరిస్థితులలోను 
ఉద్రేకము చెందరాదు. మనస్సులో చెలరేగు అలజడులు, ఆపత్కర సంఘటనలు, 'మానసిక (ప్రశాంతతకు... 
భంగము కలిగించకుండ మెలగవలెను. ' ఆకలి --- దాహము, విచారము --- సంతోషము, వృద్ధాప్యము --- 
మరణము, యీ ఆరింటికి భయపడరాదు. 


“ఇతరుల నుండి స్తుతి గౌరవముల నాశించరాదు. కాని యితరులకు గౌరవాదరములు చూపుటలో తన 
కర్తవ్యమును విస్మరించరాదు. ఎవరైనను కడు. శ్రద్ద కనపరచి తన నుండి నేర్చుకొనవలెనను కుతూహలము 
చూపినపుడు, వారికి జ్ఞాన బోధ చేయుటకు వెనుకాడరాదు. ఇతరులను మోసపుచ్చరాదు. ఇతరులకు మంచి 
చేయు కార్యములు తప్పు యింకెట్టి కార్యములు తలపెట్టురాదు. ఇక్కట్టులలోనున్న వారిపై కరుణ జూపి 
వారి బాధను తొలగించవలెను. పైన వివరించిన యీ గుణములు కలిగినవాడు నన్ను పూజించినచో అతడు 
కొంత కాలమునకు నారదాది మహర్షుల వలె నాకు అత్యంత పీతి పాత్రుడగును. అప ప్పుడతడు నిత్య విధులను 
చేయనవసరము లేదు. నిరంతరము నన్ను ధ్యానించుచుండవచ్చును. 


“అటువంటి వాడు పవిత్ర మానవుని వలె గోచరించుటుకు ప్రయత్నించడు. మరియు యితరులకు తాను 
చేసిన మంచి కార్యములను గురించి చెప్పుకొనడు. 


'ఉద్దవా నీవు నా భక్తుడవు, ప్రీతి పాత్రుడవు. అందుచేతనే రహస్యములలో శె కెల్ల అతి రహస్యమైన"ం యా 
భక్తి యోగమును, అనగా నా (పీమను పొందు. పరమ రహస్యమును. నీకు వివరించెదను. = 


“హఠ యోగము, ప్రాణాయామముచేత నా (ప్రేమను పొందలేరు. సత్సురుష సాంగత్యముచేత నా (ప్రేమను 


571 


శ్రీమద్భాగవతము 


పొందవచ్చును. సాంఖ్య శాస్త్ర) జ్ఞానము పాందినవారుగాని, సాంఖ్య శాస్త్ర బోధలను నేర్చి గ్రహించిన వారుగాని, 
భక్తులు నన్ను మెప్పించినట్టు, మెప్పించలేరు. నిరంతర వేద పఠనము, తపస్సు, సన్యాసము, అనగా భౌతికమైన 
వస్తు (ప్రపంచమును త్యజించుట --- యివి యేవియు నాకు ప్రీతిని కలిగించవు జ్ఞానులు సూచించిన అనేక 
వ్రత పూజాదులు కూడ నాకు యెక్కువ గ్రీతికరములు కావు (ప్రేమకు, కేవలము (ప్రేమకు మాత్రమే, నేను 
స్పందించెదను నన్ను చేరిన వారందరును శుద్ద (ప్రేమ అనగా భక్తి చేతనే చేరగలిగిరి భక్తికి కుల మత 
భేదములు లేవు. నా భక్తులైన కొందరి నామములు నీకు సూచించెదను వృత్ర, ప్రహ్లాద, బలి, బాణాసుర, 
మయ, విభీషణ, సు(గీవ, హనుమాన్‌, జొంబవాన్‌, గజేంద్ర, జటాయు, తులాధర, ధర్మవ్యాధ, త్రివక్ర 
యనువారు, బృందావన గోపికలు, యజ్ఞ పత్నులు, మరింకెందరో, తమ భక్తివేత నన్ను చేరగలిగిరి. వారు 
వేదము లెరుగరు వారు జ్ఞానార్జనకై యే గురుకులము నందును గురువు వద్ద విద్య నభ్యసించలేదు వారు 
వ్రతము లాచరించలేదు. తపస్సు చేయలేదు. సాధు సాంగత్యము చేత వారు నన్నే తలచుచు నన్ను చేరి 
నా వారైరి. నదీ జలము సముద్రములో కలియునపుడు దాని ప్రత్యేకతను కోల్పోవును. మునులు సమాధి 
స్పితి పొందినపుడు, వారికి తమ నామములు గృహములు జ్ఞాపకముండవు. అదే విధముగా, గోపికలకు నేను 
వారి మధ్య నున్నపుడు నాతో గడిపిన కాలము తప్పు యింకేదియు వారికి జ్ఞాపకము లేదు వారు తప్పక 
నన్ను చేరుదురు. నన్ను భౌతికముగా పొందవలెనను కోరిక గలిగి యుండుటకు వారు నన్ను పూజించు 
విధానము. వారికి తమ భర్తల యెడ విశ్వాసము లేనట్టు గోచరించినంత మాత్రమున వారికున్న భక్తియితరులకు 
నాపైగల భక్తికి యేమాత్రము భిన్నము కాదు ఉద్దవా! కాబట్టి నీవు తపస్సు చేయవలెనను సంకల్పమును 
విరమించుకొనుము. నీ గృహస్త జీవిత విధులను చేయుటయందు, సన్యాసము స్వీకరించి దావికి సంబంధించిన 
విధులను చేయుట యందు, వేదములు సూచించు యితర చిల్లర విధులు చేయుట యందు కాలము వృథా 
చేయకుము వాని గురించి నీవు ఆందోళన చెందకుము నన్ను ప్రార్థింపుము నీ మనస్సును నాపై లగ్నము 
చేసి నా పాదముల వద్ద ఆశయమునకు యత్నించుము. వీవు నన్ను చేరగలవు'' 


283 కర్మయోగ భక్తియోగములు 


ఉద్దవుడు కృష్ణునితో విట్లునెను. “కృష్ణా! నా కంతయు అయోమయముగా నున్నది కొన్ని క్షణముల 
(క్రితము నీవు 'కర్మలను చేయుట మానవలసిన అవసరము లేదు "పైగా నిత్య విధులను యితర కర్మలను 
చేయుము", అని చెప్పినావు. ఇపుడు అన్నియు వదలివేయమని చెప్పుచున్నావు ఈ రెండు పరస్పర 
విరుద్దములైన మార్గములను కొంచెము విశదీకరించి బోధపరుచుము'' 


“నీవు కోరినట్లుగా విశదీకరించి చెప్పెదను? అని కృష్ణుడనెను. “'నీకు తేలికగా అర్హమగునట్టు చెప్పుటకు 
నేను యో సృష్టి ప్రారంభము నుండి చెప్పవలెను ఈశ్వరుడు మాయను సృష్టించినపుడు యీ విశ్వము 
ఉద్భవించినది. ఆ తరువాత పంచ భూతములు, ఇంద్రియములు, తన్మాత్రలు తదుపరి అనేక లోకములు 
ప్రావిర్భవించినవి ఈశ్వరుడు విశ్వమంతటను వ్యాపించి యున్నాడు కాని మాయచేత మానవుని మనస్సును 
అవిద్య ఆవరించి యున్నది ఆ కారణముగా ఈశ్వరుని విశ్వ వ్యాపకత్వము మరుగునపడి యున్నది “నేను 
కర్తను, కర్మ ఫలితములను నేను అనుభవించున్నాను' అను (భ్రాంతిలో మానవుడు చికు)_కుపోవుచున్నాడు 


572 


ద్వాదశ స్కంధము 


ఈ (భ్రాంతి కొనసాగి 'నీవు యిది చేయవచ్చును, యిది చేయరాదు' మొదలైన అనేక స్వల్ప విషయములకు 
దారి తీయుచున్నది. (క్రమముగా సాత్త్విక గుణమును పెంపొందించుకొనుటకు మానవుడు కొన్ని కర్మలను 
చేయవలసి యున్నదని చెప్పవలసి వచ్చెను. సాత్త్విక గుణము పెంపొందినపుడు మనస్సు పరిశుద్దముగా 

నుండును. ఒకసారి మనస్సు పరిశుద్దమైన తర్వాత మానవుడు 'కర్మ' బంధము నుండి విముక్తి పొందగలడు. 


“కర్మల తోడి అనుబంధము త్రెంచుకొనుటకు మనస్సుకు శిక్షణ నీయవలెను. అనగా కర్మ స్థానములో 
భక్తి చోటు చేసుకొనవలెను. సమస్తమును త్యజించి ఈశ్వరుని పాదముల నాశ్రయించవలెను. బ్రహ్మమును 
చేరుటకు చేయు ప్రయాణములో మార్గము నందు యెదురైన అనేక అవాంతరములను దాటుటకు నిత్యము 
భక్తి నభ్యసించవలెను. బ్రహ్మ స్థితిని చేరిన తర్వాత కర్మ చేయవలసిన ఆవశ్యకత లేదు. దానికి ప్రాముఖ్యము 
కూడ లేదు. జీవుడు, అనగా ఈశ గరుడే ద్రష్ట. చూడదగిన దింకేదియూ లేదు. పంచభూతములతో కూడిన 
యీ లోకము తరువాత యేర్చడినది. ఈశ్వరుడే గుణములుగా రూపొంది, ఆ గుణముల మూలముగా 
యేర్పడు లీలలు కూడ తానే అగుచున్నాడు. దారములతో వస్త్రము నేసినట్టుగా, ఈ లోకమంతయు 
ఈశ్వరుని ప్రదర్శనమే. 


“రెండు వెదురు కర్రలు ఒకదానితో నొకటి రాపిడి చేసినపుడు, అగ్ని పుట్టుచున్నది. ఈ అగ్ని అరణ్యము 
నంతను దహించిన తర్వాత, తాను అదృశ్యమగుచున్నది. అదే రీతిగా, పంచభూతములు, గుణములతో 
యేర్పడిన దేహము అవిద్య తొలగినంతనే నశించును. అవిద్య అను పొరను ఉపసంహరించినపుడు, జీవాత్మ 
పరమాత్మతో యేకమగును. “నేను' అను అహంకార భావము నశించును. అపుడు (ప్రత్యేకమైన ఉనికి యుండదు. 


““సంసారమను వృక్షమునకు పాప పుణ్యములను రెండు విత్తనములు గలవు. వందల కొలది వాసనలు 
యీ సంసార వృక్షమునకు వేరులుగా నున్నవి. ఈ వృక్షము మ్రాను త్రిగుణములతో యేర్పడినది. ఈ 
వృక్షము కొమ్మలు పంచభూతములు. ఈ వృక్షమునకు జీవము నిచ్చునవి తన్మాత్రలు --- శబ్ద స్పర్శ రూపరస 
గంధములు. దశేంద్రియములు వృక్షము కొమ్మల ఉపశాఖలు. 


““జీవాత్మ పరమాత్మ అనునవి యీ వృక్షముపై గూడులు నిర్మించుకొన్న రెండు పక్షులు. సుఖ దుఃఖము 
అనునవి యీ వృక్షము అందించు రెండు ఫలములు. ఈ మాయా ప్రపంచపు సౌఖ్యములలో నిమగ్నులైన 
గృహస్తులు రెండు ఫలములలో ఒకటైన దుఃఖమను ఫలమును రుచి చూతురు.  అసత్యమైన యీ భౌతిక 
వస్తు ప్రపంచమును విడిచి పెట్టిన సన్యాసులు, జ్ఞానులు నిత్యసుఖమను ఫలమును రుచి చూతురు. 


కాబట్టి, ఉద్దవా! నీ వివేక శక్తినేత యీ సంసారమును వృక్షమును ఛేదించుము. దీనిని నాశనము చేయుము. 
అపుడు నన్ను చేరుటకు నీకు. స్వేచ్చ లభించును. ఈ నిత్య సుఖమను ఫలమును ఒకసారి రుచి చూచిన 
తర్వాత, యింకేదియు నిన్ను ఆకర్షించదు. మానవ లోకములో నీవు స్వేచ్చగా సంచరించగలవు. నీవు 
జీవించునంత వరకు చేయు కర్మలలో తగులుకొనక యుందువు. నీ మనస్సు నాయందు లగ్నము చేయుము 
నీవు విముక్తుడ వగుట నిశ్చయము". 


శ్రీమద్భాగవతము 


284 హంస అవతారము 


కృష్ణుడు బోధించిన విషయముల నవగాహన చేసుకుని ఉద్దవుడు సంతృప్తి చెందెను తరువాత అతడు 
మరొక ప్రశ్నకు సమాధానము కోరెను ఉద్దవు డిట్లడిగెను ''కృష్ణా! సామాన్య వివేకము గలిగిన మానవునకు 
ఇంద్రియముల కాసక్తి కలిగించే వస్తువులు ప్రమాదకరమని తెలిసినప్పటికిని వాని వెంట పరుగెత్తుచుండును 
ఎందుచేత?" కృష్ణు డిట్లునెను. ''ఉద్దవా! నీ (ప్రశ్న చాల సముచితముగా నున్నది మానవునకు వివేక 
మున్నప్పటికిని, మమకార మను భయంకర రోగము అతనిని పీడించుచున్నది అహంకారము అతనిలోని 
మంచి లక్షణములను మట్టుపెట్టును. ఈ అహంకారము మానవుని జీవితమును నడిపించునపుడు, అహంకా 
రము అతని (ప్రవర్తన తీరును నియమించునపుడు, ఒకప్పుడు సత్త్వ గుణముతో నిండిన అతని మనస్సు 
యిపుడు రజో గుణముచేత కలుషితమగుచున్నది ఇది జరిగినపుడు మానవుడు తనకు తానిట్లు చెప్పుకొనును' 
'ఈ సౌఖ్యమును నేననుభవించి తీరవలెను దీనివలన నాకు సంతోషము, సుఖము కలుగును”, అని అనేక 
విధములుగా భావించును. త్వరలోనే అతని కోరికలు ద్విగుణీకృతమగును ఇంద్రియములను ని(గ్రహించలేని 
అశక్తుడగును అతనిలోని రజోగుణము తాను చేయు కర్మల పర్యవసానము తెలుసుకొనలేనంత గుడ్డి వానిని 
చేయును హృదయాంతరాళములో తాను చేయునది తప్పు అని యెరుగును. అయినప్పటికిని అతి 
శక్తిమంతమైన ఇంద్రియముల (ప్రభావమునకు లొంగిపోయి అశక్తుడగును 


అటువంటి దుర్భర పరిస్తితులలో నున్న మానవుని నేను రక్షించగలను, కాని అతడు నన్ను తలచవలెను 
అటువంటి మానవుడు (ప్రాణాయామము నేర్చుకొనుట మంచిది. మానవుడు అలసత్వము అనగా బద్దకము 
విదిలించుకుని త్రికాల సంధ్యా సమయములందు, అనగా దినమునకు ముమ్మారు మనస్సును నాపై లగ్నము 
గావించవలెను. కెంత కాలమునకు మననును నిగ్రహించగలిగి, పతనము చెందక, రక్షణ పొందును ఈ 
పాఠమునే అనేక సంవత్సరములకు పూర్వము సనకాది సోదరులకు హంస రూపములో బోధించితిని''. 


ఉద్దవునిలో కుతూహలము యినుమడించెను భగవంతుడు యే ప్రయోజనము కొరకు హంస రూపము 
ధరించి అవతరించెనో అతడు తెలుసుకొనగోరెను. అతని మనో భావమును గ్రహించిన కృష్ణు డిట్టు చెప్పసాగెను 
““బ్రహ్మకు మనస్సు నుండి నలుగురు పుత్రులు జన్మించిరి వారే సనక సనంద నాదులు --- మొత్తము 
నలుగురు ఒకసారి వారు తండ్రి వద్దకు వెళ్ళి యేది అత్యుత్తమ యోగమని అడిగిరి వారిట్టడిగిరి “తండ్రీ! 
సహజముగా మానవుని మనస్సు ఇంద్రియ (పేరణల ననుసరించును కామక్రోధములను అరిషడ్వర్గము 
మానవుని వివేకమును వశము చేసుకుని 'దానిని మరుగు పరచుచున్నది వస్తు ప్రపంచము నందు కలిగిన 
ఇం(ద్రియాను భవములు 'వాసనా' రూపములో మనస్సునందు (ప్రవేశించుచున్నవి ముముక్షువు, అనగా 
మోక్షము నపేక్షించువాడు యీ రెండింటి నెట్టు విడదీయగలడు? వస్తు ప్రపంచము నుండి ఇం|(ద్రియముల 
నెట్టు ఉపసంహరించవలెను?' నా కోరికపై సృష్టి కార్యమును నిర్వహించుచున్నప్పటిీకిని, నాకు జన్మించినప్పటి 
కిని బ్రహ్మ వారి ప్రశ్నకు సమాధానము చెప్పలేకపోయెను. దీనికి కారణము (బ్రహ్మ కూడ కొంతవరకు 
కర్మ, దాని పర్యవసానమందు తగుల్కొని యుండుటయే (బ్రహ్మ నన్ను తలచుకొనగా, హంస రూపములో 
చేను అతని ముందు ప్రత్యక్షమయినాను సనక సనందాది సోదరులును, బ్రహ్మయు నాకు సాష్టాంగ ప్రణామము 
చేసి యిట్టడిగిరి ' నీవవరై యుండవచ్చును?! నేనిట్టంటిని 'విశ్వ వ్యాపకమైన శక్తి పరమాత్మ అఖండమైనదని 
యెరిగి యున్నపుడు మీరడిగిన ప్రశ్న యెట్లు ఉదయించగలదు? ఒకే ఒక బ్రహ్మము అందరిలో నివసించు 


574 


ద్వాదశ స్కంధము 


చున్నప్పుడు ప్రత్యేకించి నేను యెవరని యెట్లు చెప్పగలను? అయినను మీ (ప్రశ్నకు సమాధాన మిచ్చెదను. 


“* “నేను బ్రహ్మము అను సత్యమును మనస్సు, ఇంద్రియములు, వాక్కు, దృక్కులు ద్వారా (గ్రహించవలెను. 
నేను కానిది యింకేదియును లేదు. మీరు మీ తండ్రిని విశదీకరించమని అడిగిన సమస్య నాకు తెలుసును. 


““ “మనస్సు ఇంద్రియములకు లోబడి యుంటున్నది. ఇంద్రియములకు మనస్సుపై విశేషమైన (ప్రభావము 
గలదు. కాని మనస్సు, గుణములు, ఇంద్రియములు, నా అంశములే యని గుర్తించినపుడు మీ ప్రశ్నకు తావు 
లేదు. ఇంద్రియముల నుండి, వాసనల నుండి మనస్సు నెట్టు. ఉపసంహరించ వలెనని మీరు మీ తండ్రీ 
నడుగుచున్నారు. నేను మీకు చెప్పెదను. ఇది చాల సులభము. మనస్సు, ఇంద్రియములు, వాసనలు నాకు 
భిన్నమైన వను భావమును వదలిపెట్టుడు. ఈ సత్యము (గ్రహించి, ఇం(ద్రియము లపేశ్షీంచు వస్తువులపై 
కోరికలను విడనాడుటయే అత్యుత్తమమైన అవలంబింపదగిన యోగము. 


“ జాగ్రత్‌ స్వప్న సుషుప్రులు ఒకే ఒక మనస్సు యొక్క మూడు ప్రత్యేక స్థితులు, లేక అవస్తలు. 
కాని యా మూడింటి యందు ఒకటి యుంటున్నది. ''నేను మెలకువగా నున్నాను", “నేను కలగన్నాను", 
''నాకు మంచి నిద్ర పట్టినది" అని మానవులందురు. ఈ మూడు స్పితులందున్న ఒకే ఒక వస్తువు ఆయా 
స్పితులను దర్శించుచున్నది. అదియే సత్యము. మెలకువ స్లితిలో కలిగే దుఃఖములతో గాని, స్వప్న స్థితిలో 
విహరించునపుడు పొందు ఉ(ద్రేకముతోగాని, యెటువంటి భావములు, ఆలోచనలు లేక, గాఢ సుషుప్తి స్తితిలో . 
సంతోష విచారములు లేనట్టి స్తితిలో గాని ప్రమేయము లేక యుండునదే సత్యము. 


1 నీలో ఉంటూ ఆ మూడు స్థితులను యెటువంటి ప్రమేయము పెట్టుకొనక దర్శించునది నేనే. 
ఈ మాయా లోకములో నిత్య సత్యమైనది 'నేను' మాత్రమే యని మానవుడు (గ్రహించి, మనస్సును ఆత్మలో 
లీనము గావించి, ఇంద్రియములకు వస్తు (ప్రపంచముతోనున్న అనుబంధమును విడనాడవలెను. అపుడు - 
మానవుని యెదుగుదలకు వాసనలు యే విధముగాను ఆటంకపరచలేవు. బుద్దిని, విచక్షణాశక్తిని వినియోగించవ 
లెను. మానవుని అదోగతికి తీసుకుపోవు మాయా శృంఖలములను పదునైన బుద్దితో చేదించవలెను. 


* “అహంకారము చేత లోకముతో అనుబంధము యేర ఎడుచున్నది. అహంకారము వణగడ్రొక్కి 
మానవుడు నాకు శరణాగతుడైనచో మీరు అభిలషించు (బ్రహ్మ స్థితిని మానవుడందుకొనగలడు. ఈ లోకమం .' 
తయు పరబ్రహ్మ స్వరూపమేనని (గ్రహించవలెను. 


'* 'ఈ యెరుక మానవునకు కలుగనంత వరకును, కర్మకాండ నిర్దేశించిన నిత్య విధులను అతడు 
చేయుచున్నప్పటికిని, తమస్సులో నున న్నట్టుగా చెప్పవలెను. కర్మకాండ, చేయుట మూలముగా లభించు 
ఫలితములు  స్వర్గలోకవాసము, స్వర్గ సుఖములు మున్నగునవి కూడ (భ్రాంతితో కూడుకొని యున్నవి. 
ఏలననగా అవి నేను సృష్టించిన మాయలో భాగమే. 


_ * *జాగ్రదవస్టలో మానవుడు ఇంద్రియము అన్నిటి ద్వారా అనుభవించు వస్తు ప్రపంచము నశించునది, 
అశాశ్వతమైనది. అదే మానవుడు స్వప్న (ప్రపంచములో మనస్సు వాసనలు సృష్టించు వస్తు సముదాయము = 
ననుభవించుచున్నాడు. సుషుప్తి స్టితిలో, మేలకువ కలిగేవరకు, అన్నింటినీ మరిచి. యుంటున్నాడు. 
జా(గదవస్టలో మెలకువగా నున్నది, స్వప్నావస్థలో స్వప్నమును గాంచునది, నుషుప్తిలో గాఢ నిద్ర చెందువది' 


575 


శ్రీమద్భాగవతము 


తానేనని (గ్రహించిన మానవుడు బ్రహ్మము గురించి సత్యము తెలుసుకొను మార్గము ననుసరించగలడు. 
అటువంటి మానవుడు తాను చేయు కర్మలకు తాను సాక్షిగా నుండును న 


“1 'అవస్థా త్రయమను నీ మూడు ప్లితులకు మూలము అవిద్య అనగా అజ్ఞానమను చీకటి. ఈ అవిద్య 
కూడ నా అంశమే. ఈ విషయమును మానవుడు అవగాహన చేసుకొనగలిగినవో బంధ విముక్తుడగును 
శ్రుతులు యీ విషయమును నీకు బోధించినవి. జ్ఞానులు యీ సత్యమునే తెలిపిరి. నీ మట్టుకు నీవు, వివేక 
శక్తిని వినియోగించి యీ విషయములపై తీసుకొను అంతిమ నిర్లయముల ద్వారా అహంకారమును వీడి 
సత్యమును గ్రహించగలవు 


“' 'ఈ లోకము మాయ సృష్టించిన దగుటచేత 'మాయికి అని పేరొందినది ఇది నిన్ను ది(గ్రాంతుని 
చేయగలదు. చేతిలో కొరవినిగాని, దీపమునుగాని పట్టుకుని వడి వడిగా చెయ్యిని చక్రాకారములో త్రిప్పినచో 
ఒక అగ్ని చక్రము వలె గోచరించును అగ్ని చక్రము కేవలము (భ్రాంతి, కొరవి లేక దీపము మాత్రము 
సత్యము. అదే మాదిరిగా యీ లోకమందలి వస్తువులు మాయా ప్రభావముచేత (భ్రాంతిని పుట్టించుచున్నవి. 
ఎదగని మనస్సు యీ (భ్రాంతికి లోబడుచున్నది. ఒకే ఒకటి బహుళముగా చూపట్టుచున్నది ఆ ఒకటి 
“నేను'. ఈ ప్రాథమిక సత్యము నరము చేసుకున్నచో, నీవు మాయా (ప్రభావమునకు లోబడక (భ్రాంతి చెందకుండ 
నుండెరవు ఈ లోకములోని భౌతిక సుఖములన్నియు లభింపబోవు స్వర్గ సుఖములు సైతము, అసత్యములని 
తెలుసుకొందువు ఈ శరీరము ఆయుః ప్రమాణమున్నంత వరకు లోకములో జీవించక తప్పదు. అయితే 
విచక్షణాశక్తి కలిగిన బుద్ది ఆత్మ సహజ స్వభావమును (గ్రహించిన వెంటనే ఆత్మ విముక్తి పొందగలదు. ఇట్టి 
అవగ'హన కలిగిన జీవన్ముక్తునకు, యీ లోకమందు మరొక క్షణము జీవించినను లేక మరి వంద 
సంవత్సరములు జీవించినను, ఒకటిగానే యుండును. 


“* 'పరమ యోగులు తమ హృదయ గహ్వరములందు అన్వేషించు అంతిమ సత్యము అనగా బ్రహ్మము 
“నేనే, ఈ నిత్య సత్యమును నీకు బోధించుటకు వచ్చితిని నీవు దీనిని మానవలోకమందు ప్రచారము గావించు 
నుద్దేశ్యముతో బోధించితిని నన్ను గురించిన సత్యము తెలుసుకొనిన వారెవరును త్రిగుణముల కలయికచేత 


యెట్టి యిక్కట్టులకు గురికారు వారికి కోరికలు ఉండవు అన్ని జీవులందు ఉండునది ఒకే బ్రహ్మమని 
తెలుసుకుని, సమస్త జీవులపై (పేమ, కరుణ కలిగి యుందురు' "”'. 


కృష్ణుడు తన ప్రసంగమును కొనసాగించి యిట్లనెను. “''ఈ సత్యమును సనక సనందనాది సోదరులకు 
బోధించి అదృశ్యమైతిని' ' 


285 భక్తి-- మరొకసారి 


భక్తియోగ విశిష్టతను గురించి ఉద్దవుడు తెలుసుకొనగోరెను. అతడిట్టునెను “కృష్ణా! మోక్షమునకు అనేకులు 
అనేక మార్గములు చెప్పెదరు అవి ఒకే గమ్యమునకు చేర్చగలవా? ఎవరికి వారు వారికి యిష్టమైన మార్గము 
నెంచుకొని వారి పద్దతిలో వారు గమ్యము చేరుదురా? ఇంతకు ముందు నీవు చెప్పిన భక్తియోగము అన్నింటికన్న 
ఉత్తమమైనదా? అన్ని అనుబంధములను తెంచుకుని, మనసు రాత్రింబవళ్ళు నిన్నే చింతించుటకు భక్తియోగము 


576 


ద్వాదశ స్కంధము 
ఉత్తమ సాధనమా?'' 


భగవంతుడిట్టు సమాధాన మొసగెను. '“నేనింతవరకు చెప్పినది నీకు బాగుగా బోధపడినచో, భక్తియోగము 
ఉత్తమ సాధనమను దృఢ విశ్వాసము నీకు కలిగి యుండవలెను. అయినను మరియొకసారి దీనిని గురించి 
విశదముగా చెప్పెదను. 


“మహా ప్రళయము సంభవించినపుడు, ధర్మమునకు కీలకమైన వేదములు జలమందు మునిగిపోయినవి. 
సృష్ట్యాద్‌లో సృష్టికర్త బ్రహ్మకు వేదములు బోధించితిని. అతడు తన కుమారుడైన మనువుకు బోధించెను. 
(క్రమముగా అవి భృగు, మరీచి, మున్నగు వారు నభ్యసించిరి. వారు వారి కుమారులకు బోధించిరి, ఆ 
విధముగా వేద ప్రబోధములు లోకమందు (ప్రచారమై వ్యాప్తి గాంచెను. 


సృష్టి జరిగి ప్రకృతి ఆవిర్భవించినపుడు గుణములు కూడ ఆవిర్భవించెను. అవి కామమునకు, తదుపరి 
వాసనలకు కారణభూతము అయ్యెను. ఎవరికి వారు వారి వారి వాసనలను పురస్కరించుకుని వేదములకు 
భాష్యములు చెప్పు దొడగిరి. దీనికొక కథ గలదు. 


“దేవతలు, అసురులు, మానవులు, సరియైన జీవితము జీవించుటకు మార్గమును సూచించమని ప్రజాపతిని 
కోరిరి. (ప్రతి ఒక్కరీకి ప్రజాపతి '“ద'' అని సమాధాన మిచ్చెను. 


“ద — అనగా 'దమయత' యని దేవతలు అర్హము చేసుకొనిరి. దమయత యనగా ఇంద్రియముల 
నిగ్రహంచుట. అసురులు 'దయధ ఏం’ అనగా యితరులపై కరుణ కలిగియుండుట అని (గహించిరి. మానవులు 
“దత్త అనగా దాన గుణము కలిగియుండుట అని తెలుసుకొనిరి. చేతనైనంతవరకు దానము చేయుము. 
'ఉద్దవా! ఈ మూడు తరగతులకు చెందిన వారిని వారి వాసన లేవిధముగా ప్రభావితము చేసెనో చూడగలవు. 
దేవతలు ఇంద్రియ లోలత్వమునకు, అసురులు క్రూరత్వమునకు, మానవులు లోభత మునకు ప్రసిద్ది చెందిరి. 
అందుచే వారు 'ద' అను ఒకే అక్షరమును వారి వాసనల కనుగుణముగా అర్హము చెప్పుకొనిరి. 


''మోక్షమను పదమునకు పలువురు పలు విధములుగా నిర్వచనములు చెప్పిరి. కర్మకాండను సలుపువారు 
ధర్మము మోక్షము అను రెండింటిని పర్యాయ పదములుగా పరిగణించిరి. కావ్యాలంకారముల నభ్యసించి 
అధ్యయనము చేసినవారు కీర్తిని పొందుకే మోక్షముగా తలంచిరి. వారి దృష్టిలో మానవుడు స్వర్గ సౌఖ్యములను 
కొంత కాలమనుభవించును. ఇది, భూమిపై మానవుని కీర్తి వెలసిన కాలమునకు వెయ్యింతలు. కొంతమంది 
కోరికల నీడేర్చుకొనుటయే మోక్షమని భావింతురు! మనో నియమనము, ఇంద్రియ నిగ్రహము, సత్య వచనము 
మోక్షమని సత్య సంధులు తలచెదరు. యజ్ఞము, తపస్సు, దానము, వ్రతము — యివి అన్నియు మోక్షమని 
పలువురు తలచెదరు. | 


“వీని మూలముగా ప్రతిఫలము పొందినవారు లేకపోలేదు. స్వర్షసౌఖ్యములు మున్నగు వాని కొరకై 
(ప్రయత్నించి సాధన చేసినవారు స్వర్షవాసము కొంత కాలము అనుభవించిరి. కాని. ఉద్దవా! వీనికన్నింటికి 
ఆది — అంతము గలవు. ఆదిలో నుండు సౌఖ్యము అంతమున దుఖముగా మారును. = 


నా యందు భక్తి కలిగి యుండిన యెడల ఫలితములు వేరొక రీతిగా నుండును. ఒక వంక యిటువంటి 
స్వర్గ సౌఖ్యములు, మరొకవంక నాకు శళణాగతు డైనందువలన నిత్య సుఖము లభించగలదు. నా భక్తుని 


577 


శ్రీమద్భాగవతము 

కెటువంటి వాంఛలు, కోరికలు నుండవు. నన్ను తలచవలెనను కోరిక తప్ప యింకే కోరికయు నుండదు. 
"” అల్పమైన స్వర్గ సుఖములు అనంతమైన చిదానందముతో యెట్లు సరిపోలును? నా భక్తునికి తనది యనున 

' దేదియు నుండదు, దేనిని పొందుట కిచ్చగింపడు. అతడు యిధి వరకే ఇంద్రియములను జయించి యున్నాడు. 
| అతడు మనసా వాచా కర్మణా నన్ను మాత్రమే తలచుచుండును. నా భక్తుడు సమదృష్టి కలిగి యుండుటలో 
అత్యుత్తమ స్టాయి చేరుకొనుటచేత అతనికి స్వర్గ పాతాళ భూలోకములు ఒకే రీతిగా గోచరించును. నన్ను 
తలచునపుడు అతడు సుఖము ననుభవించును. అట్టి భక్తుడు బ్రహ్మ నివాసమైన సత్య లోకమును కోరడు. 
స్వర్గాధిపతియైన ఇంద్రుని పదవిని కూడ అతడు కోరడు. లోకచ్చత్రాధిపత్యమును కూడ కోరడు. అష్ట 
సిద్దులను సాధించవలెనని అభిలషించడు. సూత్మముగా చెప్పవలెనన్న, అతడు మోక్షమును గూడ కోరడు. 
నిత్యము అతని మనస్సు నాపై నిలిచి యుండునట్టు మాత్రమే అతడు కోరును. తదితర ఆలోచనలు 
లేకుండుటయే మోక్ష్షమని అతని నిర్వచనము. 


““ఉద్దవా! నీవు నాకు భక్తుడ వగుటచేత నేను నిన్నెంతగా (పేమించుచున్నానో నీవెరుగవు. నా పుత్రుడైన 
బ్రహ్మపై కూడ నాకు అంత ప్రీతి లేదు. నా అంశమైన మహాదేవునిపై గూడ ప్రీతి లేదు. నా సోదరుడైన 
బలరామునిపైగాని, నా భార్య లత్ష్మీపైగాని నాకున్న (పేమ నీపై నున్న (ప్రేమకన్న మిక్కిలి తక్కువ. నా 
యీ శరీరమున కెట్టి ప్రాముఖ్యమును లేదు. కోరికలు లేక, నిశ్చల మనసు గలిగి, యెవ్వరిని ద్వేషించక, 
స్వర్గ నరకములను సమదృష్టితో చూచు మునులను గురించి నా మనస్సు ఆలోచించుచుండును. నాయందుండే 
యీ విశ్వమును పునీతము చేయుటకు వారి పాదధూళి చాలును. 


కర్మకాండ నాచరించి సామాన్యముగా అందరును పొందు సుఖ సంతోషములు చాల అధమమైనవి. నా 
భక్తుల మనస్సులలో నుండు ఆనందము అత్యుత్తమమైనది. (ప్రారంభములో భక్తులు సాధన చేయునపుడు 
ఇం(ద్రియములను ని(గహించుట కష్టముగా తోచును. అయినను నా యందున్న భక్తి చేత త్వరలోనే దాని 
నతిక్రమించగలరు. మండుచున్న అగ్నిలో వంటచెరకు భస్మముగా మారినట్టు, మానవుని పాపములు భక్తి 
అను అగ్నిలో దగ్హమగును. భక్తి నన్ను ముగ్దుని చేసి వశపరచుకొనినట్లు, యోగాభ్యాసము, సాంఖ్య జ్ఞానము, 
ధర్మ పరాయణత, వేద శాస్త్ర, జ్ఞానము, తపస్సు, సన్యాసము మున్నగునవి నన్ను వశపరచుకొనలేవు. 


“భక్తుని హృదయము కోమలము. కరుణా భరితము. నా పేరు విన్నను నన్ను తలచినను, అతని కనుల 
నుండి ఆనందాశ్రువులు (స్రవించును. అత్యుత్తమ ఆనందము ననుభవించు స్పితిలో అతడు పాడుచు గంతులు 
వేయును. ఇట్టి లక్షణములు కలవానిని నా భక్తుడుగా గుర్తించవచ్చును. హృదయమునందు భక్తి లేనిచో మనస్సు 
పరిశుద్దముగా నుండలేదు. మండుచున్న అగ్నిలో వేసిన బంగారము పరిశుద్దమైనట్లు, పరమ పాపాత్ములు 
కూడ భక్తోత పరిశుద్దులగుదురు. వస్తు ప్రపంచముపై ఆలోచనలు వానిని గురించి మానవుడు ప్రాకులాడునట్టు 
చేయును. అదే రీతిగా నిత్యము నన్ను చింతించు వారి మనస్సు నన్ను మాత్రమే పొందుటకు ఉవ్విళ్లూరును. 


“కాబట్టి, ఉద్దవా! స్వప్నములో అనుభవించు వస్తువుల వలె యీ వస్తు ప్రపంచము అసత్యముగా భావించి 
విడనాడవలెను. నన్ను మాత్రమే చింతించుము. 


“మంచి బుద్ది గలిగిన మానవుడు ఇంద్రియముల ని(గ్రహించుట యందు ఆరితేరి యుండును. ఈ దేహము 
ఒక రథ మనియును, నీవు అనగా ఆత్మ రథమునకు స్వామి యనియు భావించవలెను. నీ బుద్దిని రథసారథిగా 
చేసినచో అతని చేతులు యిచ్చ వచ్చినట్లు సంచరించు ఇంద్రియములను గు(గ్రములను కళ్లైముతో నిగ్రహించి 


578 


ద్వాదశ స్కంధము 


సరియైన మార్గమందు నడిపించును. నీవు నన్ను చేరి నిత్యానంద మనుభవించగలవు ఇది సత్యమని 
నమ్ముము''. 


286 భగవంతుని విభూతులు 


ఉద్దవుడు కృష్ణునిట్లడిగెను. '“నీవు పరబ్రహ్మము. సృష్టిస్తితి లయలకు నీవే కారకుడవు. నీకు ఆద్యంతములు 
లేవు. నీకెటువంటి ఆవరణలును లేవు. వీ విభూతులను వినగోరుచున్నాను నీ భక్తులు పూజించదగు 
వస్తువులను గురించి వివరముగా చెప్పుము పవిత్ర గంగానదికి మూలమైన నీ పాదముల యొక్క ధూళిని 
(గ్రహించి నీకు నమస్కరించుచున్నాను''. 


పాత జ్ఞాపకములు నిండిన చిరునవ్వుతో కృష్ణుడిట్టనెను “'ఉద్దవా! కురుక్షేత్ర సంగ్రామ సమయములో 
యుద్దభూమిపై అర్జును డిదే ప్రశ్నవేసెను అతడు విషాద భరితుడయ్యెను తన సోదరులైన కౌరవులను 
సంహరించుట కిష్టపడకుండెను యుద్దము చేయుట పాపమని భావించి చెప్పెను యుద్దము అన్ని 
ధర్మ సూ(త్రములకు విరుద్దమని యుద్దభూమినుండి పారిపోదలిచెను యుద్దమున చచ్చువారు తనకు భిన్నమైన 
వారనియు, తాను సంహారకర్తననియు, వారిని చంపుట మహాపాపమనియు భావించుచు (భ్రాంతిలోపడిన 
అర్జునుని (భ్రాంతిని పోగొట్టుటకు అతనికి బ్రహ్మవిద్యను భోధించవలసి వచ్చెను యుద్దము చేయవలసినదని 
అతనికి నచ్చజెప్పిన పిదప అతడు నేను పరబ్రహ్మస్వరూపమని (గ్రహించెను అప్పుడతడు నీవు యిపుడడిగిన 
(ప్రశ్ననడిగాను. ఆనాడు అర్జునునకు చెప్పిన విషయమే మరల నికిపుడు చెప్పెదను. 


''ఈ లోకమందు ఉన్నటువంటి అన్ని ప్రాణులలో నున్న జీవిని నేనే. నేను నీకు మేనబావను, మరియు 
నీకు (ప్రభువును అన్ని జీవుల జనన మరణములకు నేనే కారణము నా కారణముగా యేర్పడిన యీ సృష్టికి 
ముందు త్రిగుణములయందు సమత్వము ఉండునట్లు యేర్పరచితిని నేను పరబ్రహ్మము ప్రకృతి యీ 
పరబ్రహ్మము నుండి ఆవిర్భవించినది మహత్తత్వము నేను. సులభముగా జయింపరాని మనస్సును నేను 
వేదబోధకులలో బ్రహ్మదేవుడను నేను మంత్రములలో ప్రణవ మంత్రము ''ఓం'' నేను అక్షరములలో 
అకారము నేను ఛందస్సులలో గాయత్రి నేను దేవతలలో ఇంద్రుడను, అష్టవసువులలో అగ్ని, ద్వాదశాదిత్యు 
లలో విష్ణువు, ఏకాదశరుద్రులలో మహాదేవుడు వేను బ్రహ్మర్హులలో నేను భృగువును. దేవర్ణులలో నారదుడను 
నేను. గోవులలో కామధేనువు నేను సిద్దులలో కపిలుడు, ప్రజాపతులలో దక్తుడు, పక్షులలో గరుడుడు 
నేను. పితృదేవతలలో అర్యముడను, దైత్యులలో ప్రహ్హాదుడను, స్వర్గవాసులలో చంద్రుడను, యక్షులలో 
కుబేరుడను, గజములలో ఐరావతమును, సముద్రమునందు వసించువారిలో వరుణుడను నేను ప్రకాశించు 
వానిలో సూర్యుడను. అశ్వములలో ఉవ్వైశ్రవము నేను మానవులలో మహారాజు నేను లోహములలో నేను 
స్వర్షము. శిక్షకులలో నేను యముడను సర్పములలో నేను వాసుకి, నాగులలో నేను ఆదిశేషుడను 
మృగములలో నేను సింహము, ఆశ్రమములలోకెల్ల ఉత్తమమైన సన్యాసాశ్రమము నేను. (ప్రవహించు నదులలో 
నేను గంగను. జల నిక్షేపములలో నేను సము(ద్రుడను అస్త్రములలో ధనుస్సు నేను ధనుర్విద్యా (ప్రవీణులలో 
త్రిపురాసురుల సంహరించిన మహాదేవుడను పర్వతములలో హిమవత్పర్వతము నేను, శిఖరములలో 
ఉన్నతమైన మేరు శిఖరము నేను. వృక్షములలో అశ్వీత్ల వృషము నేను పురోహితులలో వసిష్టుడను, 


579 


శ్రీమద్భాగవతము 


పండితులలో బృహస్పతిని. వీరులలో స్కందుడను బ్రహ్మ యజ్ఞము నేను. మనస్సును ని(గ్రహించు చిత్త 
నిరోధము అనగా సమాధిస్టితి నేను వివిధ జ్ఞానశాఖలలో బ్రహ్మవిద్యయే నేను 


'““బుతువులలో వసంత బుతువు నేను, మాసములలో మార్గశిరము నేను, నక్షత్రములలో అభిజిత్తును 
(ఉత్తరాషాఢ ఆఖరి రెండు పాదములు శ్రవణం మొదటి రెండు పాదములను అభిజిత్తు అందురు). 
యుగములందు నేను కృతయుగము. జ్ఞానులలో బృహస్పతిని భక్తులలో ఉద్దవుడు, అనగా నీవు, నేనే 
దర్భలలో నేను కుశఘాసము. హవిస్పులలో గోఘృతము నేను. 


౪ స్త్రీలలో నేను శతరూపను, పురుషులలో స్వాయంభువ మనువు నేమ మునులలో నేను నారాయణుడను. 
బ్రహ్మచారులలో సనత్కుమారుడను సాధనచే పొందదగు వస్తువులలో సంపద నేను, మోసము చేయదగువా 
నిలో జూదము నేను. ఓర్మిగల వారిలో ఓర్పును నేనే. సాత్త్వికులలోని సత్త్వగుణమే నేను తొమ్మండుగురు 
భాగవతులలో వాసుదేవుడను నేను. (వాసుదేవ, సంకర్షణ, (ప్రద్యుమ్న, అనిరుద్ద, నారాయణ, హయగ్రీవ, 
వరాహ, నృసింహ, బ్రహ్మదేవ) 


“పర్వతముల స్టిరత్వమే నేను పృధివి గంధము నేను జలములోని మధురత్వము నేను సద్వర్తనులలో 
నేను బలిని, వీరులలో అర్జునుడను. నా వలననే కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు పని చేయుచున్నవి. 
పంచభూతముల తన్మాత్రలు నేను, వానికి కారణమైన అహంతత్వము నేను పంచభూతములు, దశేం(ద్రియ 
ములు, మనస్సు అహంతత్వము చేతనే పని చేయుచున్నవి (ప్రకృతి పురుషులు, త్రిగుణములు పరబ్రహ్మము 
(ప్రకటిత స్వరూపములు. నేను కాని దేదియు లేదు నేను అంతటను వ్యాపించి యున్నాను అన్నియు 
నేనే 


“' ఉద్దవా! నా విభూతులను కొన్నింటిని నీకు చెప్పినాను ఇసుకలోని రేణువులను లెక్కపెల్టువచ్చునుగాని, 
నా విభూతులను లెక్కపెట్టుట సాధ్యముకాదు దీనిని జ్ఞప్తి యందుంచుకొనుము అఖండ వైభవము, 
ధనసంపదలు, కీర్తి, శక్తి, మంచితనము, ఉదారత, అందము, వీటిని నీవు యెచట గాంచుదువో అచట 
నీకు మానసికానందము కలుగును. అదృష్టము, సాహసము, నీలో నున్న అరిషడ్వర్లము అను శత్రువులను 
నిగ్రహించు ధైర్యము, (ప్రజ్ఞానము, ప్రశాంతతయు నున్నచోట నేను యెల్లప్పుడును ఉండెదను 


“*కాని ఉద్దవా! ఈ విభూతులు నాకు సహజమైనవి వీని గురించి తలచుచు కాలమును వ్యర్ణపుచ్చకుము. 
నీవు నన్ను చేరదలచినచో, వాక్కును, మనస్సును, శ్వాసను, ఇంద్రియములను ని(గహించుము ఆ విధముగా 
సత్వగుణము పెంపొందించుకుని నన్ను చేరగలవు. ఒకసారి నీవు వీటిని నీ అధీనములోనికి తెచ్చుకొనినతో, 
తిరిగి నీవు సంసారమను మురికి కూపములో పడవు 


“*ఇవి లేకుండ వ్రతములు, తపస్సు చేయుట నిరర్హకము బాగుగా కాల్చని మట్టిపాత్రలో నీరు పోసినచో, 
ఆ నీటిని మట్టీ పీల్చివేయును నీరు వృధాయగును ఆశ్రయించుటకు నన్ను యెన్నుకొనిన వారు వాక్కు, 
మనస్సునే గాక తమ జీవితమునే నాకు సమర్చించెదరు అటువంటివారు నాలో ఐక్యము కాగలరనుటకు 
యెట్టి సందేహము లేదు”! 


580 


ద్వాదశ స్కంధము 


287 వివిధ మార్గములు 


“ఉద్దవా!*' అని సంబోధించి కృష్ణుడు తన బోధను కొనసాగించెను. “మానవుడు యీ లోకమందు 
జీవించి యున్నంతవరకు మూడు విధములైన తాపత్రయములు అతనిని వేధించును. ఈ తాపత్రయముల 
నుండి తప్పించుకొనలేడు. ఈ తాపత్రయములు మూడు అధ్యాత్మికము, ఆధిదైవికము, ఆధిభౌతికము. 
ఈ మూడును మొదట లేవు, చివర నుండవు ఈ మూడును, మాయా ప్రపంచములో ఆత్మ యున్నంతవరకు 
నుండుటచేత, యివి మాయా జనితములుగా పరిగణించవచ్చును. ఈ మూడు వికారములకు పుట్టుక, 
కొంతకాలముండుట, తరువాత నశించుట సంభవించును అశాశ .(తములగుటచేత నిజమైన జ్ఞానవంతులను 
అవి యేమియు చేయలేవు నీవు శుద్ద చైతన్యమూర్తివను యెరుక గలిగినపుడు, నీవు యీ మూడు 
తాపత్రయముల గురించి భయపడనవసరము లేదు నీ సత్యాన్వేషణ మార్గమునకు అడ్డు తగలవు. 


““'మానవుడు, అజ్ఞానముచేత, త్రాడును చూచి సర్పమని (భ్రాంతి చెందుచున్నాడు ఈ (భ్రాంతిచేత 
భయము పుట్టుచున్నది సర్పమని ఊహించుట తప్పు అని (గ్రహించిన తరువాత అతని కెట్టి భయము 
ఉండదు. మానవుని బుద్ది మసకబారిన సమయమందు త్రాడు సర్పముగా గోచరించి అతని మనసులో 
నిలిచినది తన పారపాటును (గ్రహించిన తర్వాత సర్పము అదృశ్యమైనది మానవుడు చూడక మునుపు 
త్రాడు ఉన్నది చూచి సర్పమని భ్రాంతి చెందినపుడు త్రాడు ఉన్నది. తన ఊహ పారపాటని అది త్రాడని 
తెలుసుకున్న తర్వాత కూడ త్రాడు ఉన్నది అదే విధముగా, అధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతికములనే 
తాపత్రయములు, మాయలో ఒక భాగమగుటచేత, ఆత్మ యీ మానవలోకములో నున్నకాలమందు 
సంభవించును 


“కాబట్టి, ఉద్దవా! నిజమైన జ్ఞానము పొందుటకు కృషి చేయుము ఈ జ్ఞానము పొందినట్టయితే, నీలోని 
(ప్రత్యగాత్మ బ్రహ్మమని గుర్తించెదవు నీవు చేయవలసిన యజ్ఞము జ్ఞానయజ్ఞము బ్రహ్మస్తితి నందుకొనుటకు 
యీ యజ్ఞమును చేయవలెను ఈ జ్ఞాన యజ్ఞము భక్తినేత పువీతమగును నీకు నాయందున్న పరిపూర్ణమైన 
భక్తి్మేత నీ ఆలోచనలు, మవస్సు పరిశుద్దమగును. ఆ విధముగా పరిశుద్దమైన మనస్సుతో జ్ఞాన మార్గమందు 
పయనించిన, నీవు గమ్యము చేరగలవు'' 


కృష్ణుడు వాడిన పదజాలము ఉద్దవుని తికమక బెక్టైను అతడిట్లడిగెను “కృష్ణా! వైరాగ్య విజ్ఞానముల 
గురించి కొంత వివరించుము. నీ దృష్టిలో అత్యుత్తమమైన భక్తిమార్గమునకు వానికి యెట్టి సంబంధము గలదు? 
కేవలము భక్తి నభ్యసించుట చేత నిన్ను చేరగిలిగినచో, జ్ఞావ విజ్ఞాన వైరాగ్యముల గురించి ఆలోచించు 
"టుందులకు? నీవు ప్రయోగించు పదజాలము నన్ను కలవరపెట్టుచున్నది'' 


కృష్ణు డీవిధముగా ఉద్దవునితో పలికెను ''కారవ వంశములో వృద్దుడైన భీష్మపితామహుడు, భౌతిక 
దేహమును వదలిపెట్టుటకు అంపశయ్యపై పరుండి ఉత్తరాయణ పుణ్యకాలముకొరకు యెదురుమూచుచున్న 
సమయములో పాండవా(గ్షజాడైన యుధిష్టిరుడు యిదే ప్రశ్నను భీష్మునడిగెను. భీష్ముడు యుధిషస్టిరునకు జ్ఞాన, 
వైరాగ్య, విజ్ఞాన, శ్రద్ద, భక్తి యను మోక్షధర్మమును బోధించెను వానిని నీకిపుడు నేను చెప్పెదను 


“' (ప్రకృతి, పురుషుడు, మహత్తత్వము, అహంతత నము, అయిదు తన్మాత్రలు కలసీ మొత్తము తొమ్మిది 
అయిదు కర్మేంద్రియములు, అయిదు జ్ఞానేంద్రియములు, మనస్సు కలిసి మొత్తం పదునొకండు అయిదు 


581 


శ్రీమద్భాగవతము 


పంచమహాభూతములు, సత్వరజస్తమో గుణములు కలిసి మొత్తం యెనిమిది. ఇవి అన్నియూ కలిసి యిరువది 
యెనిమిది వీనిచేత యీ మాయాలోకము (ప్రకటిత మగుచున్నది. ప్రకటితమైన యీ మాయా (ప్రపంచమునకు 
ఆవలనున్న సత్యమును బుద్ది (గ్రహించినపుడు, ఒకే ఒక పరమాత్మ వీనన్నిటియందు వ్యాపించియున్నాడని 
తెలుసుకొనినపుడు, ఈ వస్తుప్రపంచము నందలి కార్యకారణములకు మూలము (బ్రహ్మమని గుర్తించినపుడు, 
అదియే జ్ఞానమని తెలియదగును. 


ఈ లోకములో జరుగు కార్యములు ఒకదానితో నొకటి గొలుసువలె ముడిపడియున్నవని, వీటన్నిటికిని 
మూలకారణము పరబ్రహ్మమని, (త్రిగుణములతో యేర్పడిన సంసారము అనగా మన చుట్టును నున్న 
(ప్రపంచమునకు పుట్టుక, మనుగడ, మరణము గలవని గుర్తించి గ్రహించవలెను దీని పర్యవసాన మేమనగా, 
యీ లోకము అశాశ్వతము, అనిత్యము మూలకారణము మార్పులు చెందుచున్నట్టు గోచరించును. 
ప్రారంభములో ఒక రూపము కలిగి తరువాత కాలచక్రములో వివిధ పరిణామములు పొంది, చివరలో 
మొట్టమొదటి రూపమునకు భిన్నముగా రూపొందుచున్నది మహాప్రళయ కాలమందు మూలకారణము 
మాత్రమే మిగిలియుండును. అదియే శాశ్వతమైనది అది ఒక్కటియే సత్యము ఆ సత్యాన్వేషణమే, అనగా 
మాయకు మూలకారణమేదో తెలుసుకొనుకే విజ్ఞానము 


“మరియు బుద్దిచేత యీ విశ్వమునకు మూలము గలదని, యీ విశ్వమునకు అంతము గలదని నీవు 
తెలుసుకొనగలవు సర్వమును బ్రహ్మమయమనియు, (బ్రహ్మము కానిది మాయ అను పారము కూడ నీవు 
చేర్చుకొని యుండవచ్చును. సత్యమును బుద్దిచేత అర్హము చేసుకొనుట ఒకయెత్తు, అనుభవముచేత 
(గ్రహించుట మరియొక యెత్తు. ఈ వస్తుప్రపంచము మాయతో కూడినది అను జ్ఞానము 'పరోక్ష జ్ఞానము' 
ఈ విశ్వము ఆవిర్భవించుటకు మూలకారణ మున్నదను సత్యము నీవెరుగుదువు నీవు దీని వెనుకనున్న 
సత్యమును అనుభవపూర్వకముగా (గ్రహించిన తర్వాత యీ జ్ఞానము కలుగును దీనిని 'అపరోక్ష జ్ఞాన'మం 
దురు దీనికొరకు చేయు సాధన దాని విజయమును జ్ఞాన విజ్ఞానము లంధురు 


“ఇపుడు నీకు వైరాగ్యము గురించి చెప్పెదను (శ్రుతి, ప్రత్యక్ష, అనుమాన ప్రమాణములను మూడును 
మానవుని వైరాగ్యమార్గమున తీసుకువెళ్ళును, పవిత్ర శాస్త్ర, (గంధములు బ్రహ్మయే సత్యమని వచించుచున్నమవి. 
ఇదియే (శ్రుతి. వేదములు ఉపనిషత్తులు యీ సత్యమును బోధించినవి మనము వస్త్రమును చూచినపుడు 
అది అనేక దారములతో నేసినదని తెలుసుకొందుము పలు దారముల కలయిక చేత వ(స్త్రృముగా గోచరించుచు 
న్నది. నిజముగా యెంచి చూచినచో వస్త్రము దారముల సముదాయము తప్ప యితరమేదియు గాదు 
అయితే ఉన్నటువంటి దారములు ఒకదానితో నొకటి చేరి యున్నపుడు దానిని వస్త్ర మనుచున్నాము. 
ఇందు ముఖ్యమైన దానిని అవగాహన చేసుకున్నచో దారములు నిత్యమని, వస్త్రములు అనిత్యమని తెలియును 


వ(స్త్రమును చింపి దారములను దేనికి దానిని విడదీసినపుడు వస్త్రము తన స్వరూపమును గోల్పోవును. 
దీనిని “ప్రత్యక్ష? ప్రమాణమందురు. 


“గొప్ప గొప్ప బుషులు అనుభవపూర్వకముగా సత్యము తెలుసుకుని, యీ బహుళ (ప్రపంచము మిధ్యయని 
చెప్పుచు వచ్చిరి సము[ద్రపుటొడ్డున యిసుకలో నున్న ఆలిచిప్పలో వెండి ఉండీ ఉండని రీతిగా, యీలోకము 
ఉండీ ఉండనట్టుగా తోచును. సూర్యుని వెలుగు ఆలిచిప్పపై ప్రసరిరచినపుడు, ఆలిచిప్పకు వెండిపూత 
పూసినట్టు గోచరించును. కన్ను వెండిపూతను చూచును, కాని మానవుడు బుద్దిచేత అది వెండి కాదని, 


52 


ద్వాదశ స్కంధము 
వెండివలె గోచరించుచున్నదని తెలుసుకొనును 


'“మహామేధావులు చెప్పిన విషయములు వినుటచేతను, తాను స్వయముగా యోచించుటచేతను, విజ్ఞాని 
యీ వస్తుప్రపంచమంతయు మాయ యని (గహించును ఈ మాయా ప్రపంచము త్రిగుణములతో పంచమహా 
భూతములతో అనేక విధములుగా మిళితమై యుండుటచేత యేర్చడుచున్నదనియు నిజముగా బ్రహ్మము 
తప్ప యింకేదియు శాశ్వతము కాదనియు (గ్రహించును. ఈ విధముగా (గ్రహించుట చేత మానవుడు వైరాగ్యము 
నలవరచుకొనును అనగా వస్తుప్రపంచము అశాశ్వతమను విశ్వాసముతో దానిపై అనుబంధము పెంచుకొనక 
యుండును. విధి నిర్ణీతమైన కర్మలు చేసి అందుమూలముగా స్వర్గసౌఖ్యములు పొందినప్పటికిని, అది అంతయు 
మిధ్యయని విరాగి తెలుసుకొనును 


''భక్తి గురించి యింతకుముందు నీకు చెప్పినాను నేను విశదముగా వివరించి యున్నాను. సాధారణ 
మానవుడు కూడ నాయందు భక్తిని పెంపొందించుకొన వచ్చును నన్ను గురించిన కథలు వినవలెనను కోరిక 
గలిగియుండుట, ఆ కథలను యితరులకు వివరించుట, [శ్రద్దతో నన్ను పూజించుట, నా భక్తులయెడ 
గౌరవాదరములు కలిగి యుండుట, అన్ని జీవులపై (పేమ కరుణ జూపుట, (ప్రాపంచిక కర్మలలో మునిగి 
యున్నప్పటికిని నన్ను స్మరించి నా గురించి మాట్లాడుచుండుట, చిత్తముము నాకర్పించి కోరిక లనన్నిటిని 
విడనాడుట --- ఇవి అన్నియు మానవుడు తనకు తానుగా నాకు భక్తుడగునట్టు చేయగలవు అప్పుడతడు 
నా భక్తుడగును. ప్రారంభములో అతడు పూర్తిగా తన మనస్సును నాపై లగ్నము చేయుటలో విజయము 
సాధించలేకున్నను, కొంతకాలమునకు అభ్యాసముచేత సాధించి కృతకృత్యుడు కాగలడు ఈ సిద్దిని పొందుటకు 
మించిన సంపదలేదు, బ్రహ్మము ఒక్కటేయను యెరుక జ్ఞానము, వస్తుప్రపంచముతో అనుబంధము 
లేకయుండుట వైరాగ్యము”! 


288 మూడు చూర్షములు 


““'మానవుడు మోక్షము నందుకొనుటకు మూడు మార్గములు. ఇవి జ్ఞాన, కర్మ, భక్తి మార్గములు ముక్తికి 
నాలుగవ మాగ్గమేదియు లేదు కొందరు జీవన్ముక్తులు కర్మలు దుఃఖమునకు దారితీయుననియు, వేరేదియు 
కలుగబోదను నిర్లయమునకు వచ్చిరి. కర్మలు ఒకటి వెనుక మరొకటి సంసారమను ఊబిలో పడవేయును. 
అవి యెన్నడును సుఖ దుఃఖముల నుండి స్వేచ్చను కలిగించలేవు. దీనిని గ్రహించినవారు తమకు తామే 
కర్మలను త్యజించి సన్యాసము చేబట్టుదురు అట్టివారికి జ్ఞావయోగము సులభముగా స్వేచ్చను (ప్రసాదించ 
గలదు. సత్యాన్వేషణ మార్గములో చాల దూరము పయనించుటచేత వారికి జ్ఞానయోగము సులభముగా 
నుండును 


“మరికొందరు యింకను కర్మఫలితములను త్యజించుట నేర్వక యుందురు వారి హృదయములు 
యింకను కోరికలతో నిండి నాని సాఫల్యమునకై కాబట్టి వారు వైరాగ్యము 
నభిలషించరు అటువంటివారికి కర్మయోగము ఉత్తమమైన మార్గము 


583 


శ్రీమద్భాగవతము 

“మరికొందరు అదృష్టవంతులు, పూర్వసుకృతము చేత నాయందు (పేమకలిగి నా కథలను వినుటకు 
కుతూహలపడుచుందురు. అటువంటివారు కోరికలను విడిచిపుచ్చిన జ్ఞానులవలె నుండరు. అనుబంధము 
త్రెంచుకొను నేర్పు కలిగియుండరు. అనగా పూర్తిగా 'వైరాగ్యభావము వారిలో కానరాదు, వస్తుప్రపంచములో 
పూర్తిగా మునిగియుండక పోయినప్పటికిని, దానితో పూర్తిగా బంధములు తెంచుకొనక యుందురు. అట్టివారు 
'వైరాగ్యభావ మలవడు వరకు కర్మయోగ మనుసరించవలెను. వారు గృహస్థ ధర్మములను నిర్వహించుచు 
ఫలితముల పై ఆసక్తిని పెంచుకొనక కర్మల నాచరించవలెను. కొంతకాలమునకు వైరాగ్యమలవడును. వైరాగ్యము 
తోబాటు, అతడు నన్ను తన మనస్సు నందు చింతించినచో నాకు భక్తుడు కాగలడు. 


“భక్తియోగ మభ్యసించుటకు మానవ శరీరము అతి'ప్రధానము! స్వర్గవాసులు కూడ మానవ రూపము 
ధరించుటకు పరితపించెదరు. జ్ఞాన భక్తియోగములు కోరు కఠిన నిబంధనలకు దేవతా శరీరము లనువు గావు. 
భగవదను[గ్రహము, సత్పురుష సాంగత్యము, భగవంతునిపై (పేమ, భగవత్కథలు కీర్తనలు యెచట గానము 
చేయుదురో .అచట. నిత్యము నుండుట --- వీని కన్నింటికిని మానవ శరీరము అనువైనది. మానవులకు 
మౌత్రమే యిది సాధ్యము. ఆ కారణము చేతనే వ్యాసునివంటి. గొప్ప మహర్షులు, తమ తపస్పంపద వలన 
స్వర్గములో స్థానము అభించినప్పటికిని, యీ భూమిపై మానవ రూపములో సంచరించుటకు యిష్టము 
చూపిరి. సృష్టిలోని అన్నిజీవుల కన్న మానవజన్మ పరమోత్క్బృష్టమైనది. అయినను మానవుడు తిరిగి 
మానవుడుగా జన్మించుట కోరరాదు. పరమ సత్యమును (గ్రహించుటకు యీ శరీరము ఒక సాధనము. ఈ 
శరీరము కొంతకాలమునకు నశించును. ఏదో ఒకనాడు యీ శరీరము మృతిచెందును. మృత్యువు శరీరమును 
లైక్‌నకముందే మానవుడు తన ధ్యేయము సాధించవలెను. ఈ శరీరము ఒక వృక్షము వంటిది. 


“ఒక పక్షీ గూడుకట్టుకుని అందు చాలకాలము నివసించుచుండెను. ఒకసారి అకస్మాత్తుగా కహ్టైలు 
కొట్టువాడు గొడ్డలి తీసుకువచ్చి, చెట్టుపై నున్న గూడులలో నివసించుచున్న పక్షులను గురించి పట్టించుకొ 
నక, చెట్టును, నరికివేయును. చెట్టు, ఆ చెట్టున నున్న పక్షి గూడులు నేలవాలును. నిజముగా జ్ఞానము 
కలిగిన పక్షీ కూర్చుని విచారించదు. నేలపై వాలిపోయిన చెట్టు మీదకు తిరిగి రావలెనని కోరదు. 


“'మానవుడు అలసత్వము వీడి, మోక్షమార్గమును కుతూహలముతో అనుసరించవలెను. వైరాగ్యము నేర్చిన 
మానవుడు మాత్రమే దీనిని సాధించగలడు. అనేక దినములు --- పగలు, రాత్రులు --- గడచిపోవును. రోజు 
రోజుకు నెమ్మదిగా జీవితము హరించిపోవును. ఈ విషయము (గ్రహించి మానవుడు యోగాభ్యాసము కొరకు 
తొందరపడవలెను. భక్తి వైరాగ్యములను నేర్చినచో బంధ విముక్తుడై ముక్తిని పొందగలడు. 


“ఈ భూమిపై మానవుని జీవితమును సంసారమన్లు సముద్రముపై పయనించు నావతో పోల్చవచ్చును. 
పడవ క్షేమముగా సముద్రము దాటి ఒడ్డు జేరుటకు- నావికుని గురువుగా యెంచుకొనవలెను. మానవునికి 
యెట్లు సహాయపడవలెనో గురువుకు మాత్రమే తెలుసును “గురువు లభ్యమగుట తేలికకాదు. కాని గురువు 
దొరికినవో, అతడు నీ జీవితమను నావను క్షేమముగా ఒడ్డుకు చేర్చగలడు. పడవ శ్షేమముగా చేరుటకు 
గాలి అనుకూలముగా నుండవలెను. ఆ గాలిని నేను. ఈ రెండు లేనిచో, పడవ మునిగిపోవును, అనగా 
మానవుడు సంసారమును ఊబిలో దిగబడిపోయి, అందుండి స్వేచ్చను మరిపొందలేడు. 


“మానవుడు తనకు తానుగా కర్మలాచరించుట యందు ఏసుగుచెందవలెను. అతడు ఇం(దియములను 
ని(గహించవలెను. అపుడు మనస్సు వస్తుప్రపంచముపై (ప్రసరించదు. మనస్సు నిత్యసత్యమైన బ్రహ్మమును 


584 


ద్వాదశ స్కంధము 

ధ్యానించునట్టు మనస్సుకు శిక్షణ నిచ్చి, మనస్సు స్థిరముగా నుండునట్లు అభ్యాసము చేయవలెను. ధ్యానము 
నిరంతరముగా సాగవలెను. దీనిని ధారణ యందురు. ధారణ చేయుచున్నపుడు మనస్సుకు ధారణాశక్తి తగ్గి 
భౌతిక ప్రపంచములో సంచరించుట జరుగుచుండును. ఇట్లు జరిగినపుడు, క్రమక్రమముగా తిరిగి మనస్సును 
విగ్రహించవలెను. ధ్యానములో నున్నపుడు చంచలమైన మనస్సు వలన యిబ్బంది కలుగుచుండును 
అటువంటపుడు మనస్సు కోరువానిని అందివ్వక మనస్సుకు అసంతృప్తి కలిగించరాదు. మనస్సు కోరుదానిని 
ప్రసాదించి మనస్సును సంతృప్తి పరచవలెను వాసనలను అణచరాదు అవి హరించి పోవునట్లు చేయవలెను 
ఇటు జరిగినవో, మనస్సు యెదురు తిరగక అణకువతో చెప్పినట్టు వినగలదు. (ప్రాణాయామము భౌతిక 
దేహమును ని(గ్రహించును. ధ్యానము మనస్సును నియమములో నుంచును గుగర్రపురౌతు కొంచెము సేపు 
గుర్రమును దాని యిష్టము వచ్చినట్లు తిరగనిచ్చి, నేర్పుతో గుర్రము నదిమిపట్టినట్టుగా మానవుని బుద్ది 
చంచలమైన మనస్సును అదుపులో నుండునట్లు చేయవలెను 


“*భక్తియోగము నభ్యసించు మానవుడు, తన మనస్సునందు నన్ను అనగా నా రూపమును నిత్యము 
నిల్చుకొనవలెను. అందుచేత మిగిలిన కోరికలు వానియంతట నవియే సమసిపోవును మానవు డెట్టి కరిన 
సాధనయు చేయనక్కరలేదు నన్ను తలంచుచుండుట చేత మానవునిలో అహంకారము నశించును. 
అహంకారముతోబాటు దాని నంటిపెట్టుకొని యున్న భావావేశములన్నియు నశించును భక్తిేత పూర్వజ 
న్మల నుండి కూడబెట్టిన కర్మలన్నియు కూడ నశించగలవు 


“నిజమైన భక్తుడు జ్ఞాన వైరాగ్యములు గొప్పవని పరిగణించడు. అతడు యీ జన్మయందే మోక్షము 
నందుకొనగలడు. కర్మయోగము, తపస్సు, జ్ఞానము, వైరాగ్యము, యోగము, దానము ధర్మము మున్నగువాని 
చేత దేనిని సాధించవచ్చునో దానిని భక్తి్మేత సాధించవచ్చును పవిత్ర పుణ్యతీర్ణములకు వెళ్ళి పాపపరిహారము 
గావించుకొందురు ఇదికూడ భక్తోత సమకూరును నా భక్తులైన సాధువులు నాయందు భక్తిని మాత్రము 
కోరుదురు. ఎల్లపుడును వారి మనస్సు నందు భక్తిని లిచి యుండునట్టు అభిలషింతురు. వారు సత్యలోకముగాని 
కైవల్యముగాని కోరరు. 


“1 ప్రాపంచిక వస్తువులపై ఆకర్షణలేనివారి హృయదములందు మాత్రమే నాయందు భక్తిని కను గొనవచ్చునను 
విషయము స్పష్టముగా తెలియగలదు. ఇంద్రియములకు సంతృప్రినిచ్చు వస్తువులు వారి నాకర్షించలేవు ఇదే 
భక్తి విశిష్టత, ఘనత'' 


289 (ప్రారంభము --- సృష్టి 


కృష్ణభగవాను డిట్టు చెప్పెను “పురాతన కాలములో కపిలవాసుదేవుడు సాంఖ్యయోగమును తన తల్లీ 
దేవహూతికి బోధించెను అది విని ఆమె “నేను - నాది" అను మమకారముతో కూడిన (భ్రాంతిని పోగొట్టుకుని 
విముక్తి పొందెను. ఆత్మ సత్యము అనగా జీవాత్మ --- పరమాత్మల గురించి తెలుసుకుని, సుఖముగాని 
దుణుముగాని లేవని (గ్రహించినపుడు, సుఖదుణు పరంపరలలో మానవుడు తగులు కొనక యుండును. మహా 
ప్రళయము సంభవించినపుడు, అవగా కృతయుగమునకు పూర్వము, బ్రహ్మము ఒక్కతే యుండెను 


585 


శ్రీమద్భాగవతము 


_ఇంకేదియు లేదు. (ద్రష్ట, ద్రష్టవ్యము ఒకటిగా నుండెను. ఆ రెండింటికి భేదము లేకుండెను. అనగా బ్రహ్మము 
"తప్ప యింకేదియు లేదు. 


“మాయ శక్తోత బ్రహ్మము రెండుగా గోచరించెను, ద్రష్ట, ద్రష్ట్య్యము. ద్రష్ట పురుషుడు, ద్రష్టవ్యము 
ప్రకృతి. కార్యకారణముల చేత ప్రకృతి యేర్చడినది. పురుషుడు శుద్ద జ్ఞానము. ప్రకృతి నుండి (త్రిగుణములు 
— సత్వరజస్తమో గుణములు ---- ఆవిర్భవించినవి. (త్రిగుణముల నుండి సూక్షాత్మ, అతి సూత్మశక్తి 
ఉద్భవించెను. దీని మూలముగా కర్మలు చేయుట జరుగుచున్నది. క్రియాశక్తికి మూలము సూక్ష్మాత్మ. 


*'మహత్తత్త్యము యేర్పడుటకు జ్ఞానశక్తిమూలకారణము. మహత్తత్త్యము నుండి అహంతత్త్వము ఉద్భవించి 
నది. మానవుని మనస్సులో (భ్రాంతి కలుగుటకు అహంతత్త్యము (ప్రధాన కారణము. అహం మూడు రకములు 
--- సాత్వికము. రాజసికము, తామసికము. తన్మాత్రలకు, పంచభూతములకు, ఇంద్రియములకు, మనస్సుకు 
అహంకారము కూడ ఒక కారణము. మొదట పంచమహాభూతము లేర్చడినవి. వాటి నుండి లింగశరీరము 
ఉద్భవించినది, తరువాత బ్రహ్మాండము యేర్చడినది. దాని లోపల వైరజ పురుషునకు ఆధిపత్య మేర ఎడినది. 
తమోగుణము (ప్రధాన లక్షణముగా గల అహంతత్త్వము, శబ్ద స్పర్శరూపరస గంధములను తన్మాత్రలకు, 
పంచభూతములకు కారణమగుచున ది. రజోగుణ ప్రధానమైన తత్త్వము నుండి దశేంద్రియములు పుట్టినవి. 
సత్వగుణము (ప్రధాన అక్షణముగాగల తత్త కము నుండి దిక్కులు, వట, అర్క, ప్రాచేతస, అశ్విని, వహ్ని, 
ఇంద్ర, ఉపేంద్ర, మిత్ర, (ప్రజాపతి, చంద్ర అను పదునొకండు దేవతలతోబాటు మనస్సు కూడ జన్మించెను. 


“పైన చెప్పిన వన్నియు వైరజపురుషుడున్న బ్రహ్మాండము నందు ప్రవేశించెను. తరువాత నారాయణ 
రూపములో నేను బ్రహ్మాండము నందు ప్రవేశించినాను. నా నుండి నేను పద్మముగా ఆవిర్చవించితిని. ఆ 


“పద్మము నుండి చతుర్ముఖ బ్రహ్మ జన్మించెను. వైరజ పురుషుడను నేనే, బ్రహ్మయు నేనే. నేను తప్ప 
యింకేదియు లేదు. ఇవన్నియు నా వివిధ అంశములు. 


“మరియు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి (క్రియాశక్తి కూడ నా అంశములే, రజోగుణము మూర్తీభవించిన బ్రహ్మ, 
భూః, భువః, సువః అను మూడు లోకములను సృష్టించెను. ఈ మూడు లోకములకు ప్రభువులను కూడ 
సృష్టించెను. సువర్లోకము దేవతల నివాసస్థలము. భువర్లోకము భూతములకు, భూలోకము మానవులకు నివాస 
స్పలములు. ఈ మూడు లోకములకు "పైన మహర్షోక, జన, తపోలోక, సత్య లోకములు సృష్టియైనవి. భూ 
లోకమునకు దిగువ అతల వితల, రసాతల, పాతాళ లోకములు సృష్టియయ్యెను. ఈ లోకములందు నాగులు, 
అసురులు, మున్నగువారు నివసింతురు. 


“ఈ సృష్టికి వెనుక నున్న మూల సత్యమును నీకు విశదీకరించెదను. ఏది ఒక వస్తువునకును దాని 
అంతమునకును కారణమో, దాని మనుగడకు కూడ అదియే కారణమగుట సహజము. ఉదాహరణకు మన్ను, 
లేక బంగారమును తీసుకొనుము. బంగారముతో చెవులకు కుండలములు, చేతికి గాజులు, కంఠములో 
హారములుగా చేయవచ్చును. నగరూపము యేర్చడక పూర్వము అది బంగారము. నగను అగ్నిలో 
'కరగించినచో | తిరిగి అది స్వచ్చమైన బంగారముగా రూపొందును. అనగా, నగ యెట్టి రూపములో నున్నను, 
నగలో నున్నది బంగారమే యనుట స్పష్టమగుచున్నది. కుమ్మరివాని చేతిలో మట్టిముద్ద పాత్రగా లేక పల్లముగా 
యేర్ప్చడుచున్నది. అవి పగిలినపుడు తిరిగి మట్టియగు చున్నవి. అది పాత్రగా లేక పళ్లైముగొ నున్నపుడు 
కూడ మట్టియేయని నిస్సందేహముగా చెప్పవచ్చును. అదే విధముగా, అనేక విధములుగా ప్రకటమైనప్పటికిని, 


586 


ద్యాదశ స్కంధము 


సత్యము మాత్రము ఒక్కకే. అదియే (బ్రహ్మము. కర్మలు చేయుటకొరకు అహంతత్త్వము మహత్తత్త్యము 
సృష్టియైనవి. సత్యము లేక (బ్రహ్మము నుండి మొదట ఆవిర్భవించిన (ప్రకృతి, యీ రెండు త త్త్యములకు 
ఆలవాలమైనది. (ప్రకృతి కర్మలకు నిలయము. పురుషుడు ప్రకృతికి అధిష్టానము. ' త్రిగుణముల మధ్య 
సమన్వయము తప్పించి ఆడించునది కాలము: ఈ మూడు --- పురుషుడు, ప్రకృతి, కాలము — బ్రహ్మము 
అంశములు. ఆ [బ్రహ్మము నేను”. 


290 భక్తియోగము -- పునరవలోకనము 


అనేక యోగముల గురించి విశదీకరించి బోధించుచున్న 'కృష్ణుని మాటలను అతిశ్రద్దతో ఉద్దవుడు 
వినుచుండెను.. బ్రహ్మస్ట్రితిని చేరుటకు వివిధ మార్గములు, పద్దతులను గూడ కృష్ణుడు బోధించుచుండెను.. 
సాంఖ్యము, దాని సృష్టి గురించి యింతవరకు కృష్ణుడు చెప్పెను. ఇప్పుడు కృష్ణుడు సృష్టి అంతము గురించి 
యిట్లు చెప్పసాగెను. “ ప్రకృతి నుండి మహత్తత్త్యము పుట్టి, అది అహం తత్త్వముగా మారునని నీకు చెప్పినాను. 
వీని నుండి తన్మాత్రలు, తర్వాత మహాభూతములు, తదుపరి మిగిలిన సృష్టి జరుగుచున్నదని. చెప్పితివి. 
అంత్యకాలమందు అన్నిటికన Nh] ఘనమైన యీ భూమి జలమందు అదృశ్యమగుచున్నది, తరువాత జలము 
అగి వ్రయందు, అగి వ్ర వాయువునందు, వాయువు ఆకాశమునందు, ఆకాశము తన్మాత్రలందు, తన్మాత్రలు 
అహంతత్త్వమునందు,  అహంతత్త్వము మహత్తత్త్వము నందు లీనమగుచున్నవి. మహత్త త్తత్వము (ప్రకృతితో 
యేకము కాగా, (ప్రకృతి పురుషునిలో కలిసిపోయి, బ్రహ్మము తప్ప యింకేదియు మిగులకుండును. 


సూక్షముగా సృష్ట అద్యంతములు . యా విధముగా నున్నవి'' అని కృష్ణుడు మౌనము వహించెను. 
ఇంకను తెలుసుకొనవలెనను కుతూహలముతో నిండిన ఉద్దవుడు .యిట్లుడిగెను. ““కృష్ణా! అనేక యోగముల 
గురించి నీవు విశదముగా చెప్పినది వినియునా ఎను. నీవు చెప్పినది శ్రద్దగా విన్న తర్వాత, మానవుడు మనసు ను 
సంపూర్ణముగా ని(గ్రహించగలిగిన తప్ప జ్ఞాన యోగము నభ్యసించుట సులభము కాదను నిర్ణయమువకు 
వచ్చినాను. నేను యెప్పటికైనను జ్ఞానయోగము నభ్యసించలేను. మహా యోగులు సైతము చంచలమైన మనసు 
నరికట్టుట అసాధ్యమని, అతి కష్టమైనదని తెలునుకొనిరి. . 


“నిన్ను చేరుటకు అతి సులభమైన మార్గముండగా, కష్టతరమైన మార్గమును అనుసరించు మెందులకు? 
నీ పవిత్రపాదములను పూజించినవారు సత్యాసత్యజ్ఞాన విచక్షణాశక్తి సంపాదింతురని జ్ఞానవేత్తలు (గ్రహించిరి. 
నీ భక్తులు అహంకారపూరితులు కారు, కాబట్టి వారు నశించరు. వారు యేమి సాధించినను అది వీ కృపచేతనేనని 
భావించి గర్వము చెందక యుందురు. ఇతరులు మాయచే భ్రాంతిచేత గొప్ప యోగులమని తలంచెదరు. 
తాము .చేయుపనులందు చాల నిపుణత గలవారమని భావించుటచేత . వారి. "హృదయములలో గర్వము 
చోటుచేసుకొనును. అటువంటివారు. నిను వ చేరలేరు. 


“నీ. భక్తులకు నీవు 'బావిసవు. అసుర చక్రవర్తి బలీ, గోపాలకుల నాయకుడు వందుడు, లోకపు రీతులు 
తెలియని అమాయక గోపికలు నీకు అత్యంత ప్రియమైన వారు. నిరంతరము వారు నిన్ను మాత్రమే తలచుచు, 
బ్రహ్మేంద్రాదులు సాధించలేని దానిని సాధించిరి. వీవు రాముడుగా అవతరించివపుడు, దేవత లందరికన్న 


587 


శ్రీ శ్రీమద్భాగవతము 


వానరులు నీకు అత్యంత -ప్రీతిపాత్రులైరి. భక్తోోత నిన్ను సులభముగా సంతృప్తి పరచ గలిగినపుడు, యెవరైనను 
అతికష్టత రమైన జ్ఞానయోగమను యోగమును యెందుకు సాధించవలెను? నేను యెల్లపుడు నిన్ను తప్ప 
యింకేదియు చింతింపను: నిన్ను గురించిన ఆలోచనలు తప్ప యితర ఆలోచనలు నాకు లేవు. కాబట్టి 
నేను నీ'భక్తుడనని భావించుచున్నాను. ధన సంపదలు గాని, స్వర్గసాఖ్యములుగాని, ముక్తిగాని పాందవలెనను 
కుతూహలము నాకు లేదు. నీవు నాకు గురువువు, నా హృదయ నివాసివి''. 


కృష్ణుడు తనకు స్వాభావికమైన అందమైన చిరునవ్వును (ప్రదర్శించి యిట్లనెను? ''ఉద్దవా! నిజముగా నీవు 
నాకు ప్రీయుడవు. మరొకసారి మానవు డేవిధముగా మృత్యువును, మృత్యుభయమును జయించ వచ్చునో 
జ రహస్యమును చెప్పెదను. నన్ను సంతృప్తి పరచవలెనని అభిలషించువారు నన్ను మాత్రమే చింతించుచుండవ 
లెను. అతని మనస్సు, ఆలోచనలు నన్ను గురించినవై యుండవలెను. నా యెడల అతని (పేమ నిత్యముగా 
నుండవలెను. అతడు (ప్రేమతో నేను బోధించు మార్గము అనుసరించి నేను సంతృప్తి చెందునట్టుగా 
చరించవలెను. నా భక్తుల -- నారదుడు, (ప్రహ్లాదుడు, (ధ్రువుడు --- ప్రవర్తనను గమనించి అనుసరించవలెను. 
ఒకడు దివ్యపురుషుడు, రెండవవాడు అసుర కుమారుడు, మూడవవాడు మానవ బాలుడు. 


““నా భక్తులు నన్ను సదా భజించుచుండవలెను. భజించుట యనగా నలుగురితోచేరి భజనలు పాడుటగాదు. 
అట్టేచర్యలు తమ భక్తిని యితరులకు ప్రదర్శించుకే యగునుగాని, వారిలో నిజముగా భక్తి కానరాదు. 
ఛత్రచామరములు, సింహాసనము మున్నగు ఆడంబరములతో కూడిన పూజను నేను కోరను. ఏకాదశీ వ్రతము 
వంటి కఠిన వ్రతములు.ఆచరించ నవసరము లేదు. నన్ను పూజించుటకై పవిత్రస్థలములకు వెళ్ళి తీర్హయాత్రలు 
చేయ నవసరము లేదు. పరిశుద్దమైన మనస్సుతో మానవుడు అని ్నంటియందు అందరిలో నన్ను దర్శించుటకు 
యత్నించినచో నేను సంతృప్తి చెందెదను. సర్వత్ర నేను వ్యాపించియున్నానని గ్రహించినచో, అతడు 
యిక జపతపములు చేయనక్కరలేదు. అట్టివాడు జీవన్ముక్తుడు. అతనికెట్టి ఆవరణములు లేక్క గాలి, 
ఆకొశములవలె స్వేచ్చగా నుండును. నన్ను తెలుసుకొనినవాడు, అన్నియు సమముగా యెవనికి గోచరించునో 
అట్టివాడు జ్ఞాని. అన్ని వస్తువులు నా ప్రతిరూపములుగా గోచరించును. అట్టివాని దృష్టిలో ఉత్తమ జన్మపొందిన 
వాడు, అధమ జన్మపొందినవాడు సమానమే. ఇద్దరిని ఒకే రీతిగా (ప్రేమించును. అతడు, సూర్యునియందు. 
నిప్పురవ్వయందు, సద్బుద్ది కలవానియందు దుర్చుద్ది గలవాని యందు నన్ను, నన్నుమా(త్రమే, చూచును. 
వీరందరి యందు ఒకే ఒక బ్రహ్మము గలదనియు, ఆవరణములచేత వారు (గ్రహింపలేకున్నారనియు అతడు 
యెరుగును. 


“ఇటువంటి ఆలోచనలు గల మానవుడు అహంకారము, అసూయ, అహంభావము, ద్వేషము లేకుండ 
నుండగలడు. 


““తనచుట్టునున్న (ప్రపంచమునందు అంతటను (బ్రహ్మమునే దర్శించగలవారు, కోరికలను సంపూర్ణముగా 
త్యజించినవారు, ద్వంద్వముల (ప్రలోభములకు గురికానివారు, సుఖదుఃఖములకు చలించనివారు, (బ్రహ్మ స్థితిని 
పొందగలరనునది నమ్మశక్యము కాకున్నను సత్యమని జ్ఞాను లెరుగుదురు. నేను కూడ అభయ మొసగుచు 
. న్నాను. నశించు దేహమను బోనులో బద్దమైన. అతని ఆత్మ, నిత్యసత్యమైన నన్ను చేరగలదు. దేవతలకు 

కూడ తెలియని యీ రహస్యమును, నీవు నాకు పరమభక్తుడ వగుటచేత, నీకు బోధించినాను. నీకు జ్ఞాన 
" యోగముకూడ బోధించినాను. భక్తి జ్ఞానములను మేళవించిన మానవుడు తప్పక మోక్షము నందుకొనగలడు. 


588 


ద్వాదశ స్కంధము 
నీకు బోధించిన యీ పాఠమును యెవరు అనుసరింతురో వారు బ్రహ్మము చేరుదురు వేదముల సారమే 
బ్రహ్మము నీకు వేను బోధించిన యీ పాఠమును యెవరు నిత్యము పఠించెదరో వారు జ్ఞానదీపమును దర్శించి 
నానాటికి నాకు చేరువై వారి ఆలోచనలు చేతలు పరిశుద్దమగును ఈ నాబోధను వినినవారు కర్మలతోకూడిన 
సంసారమను ఊబిలో పడకయుందురు 


''ఉద్దవా! నేను చెప్పిన పాఠమును బాగుగా నేర్చితివా? నీ సందేహము లన్నియు తీరినవా? ఇక్కడకు 
వచ్చుటకు ముందు నీకున్న దుఃఖమును విడనాడినావా? నీకున్న (భ్రాంతులన్నియు పోయినవా? 


““వీకొక హెచ్చరిక చేయవలసియున్నది అనర్హులకు యీ పాఠము నీవు యెట్టి పరిస్తితులలోను బోధించ 
రాదు. నటించువారు, నాస్తికులు, మోసగాళ్లు, భక్తియోగమునందు నమ్మకము లేనివారు, వినయము లేనివారు 
ఆ వీరు నేను నీకు చెప్పిన పారమును బోధించుట కనర్హులు ఈ గుణములు లేనివారికి మాత్రమే నేను 
నీకు చెప్పిన గొప్ప పారము బోధించి ప్రచారము గావించవలెను 


““నేను అవతారము చాలించి నిష్క్రమించిన తరువాత నీవు విచారముతో క్రుంగక మానవలోకములో 
సంచరించుచు ధర్మప్రబోధము గావింపుము నేను యీ భూమిని విడచిన తర్వాత ధర్మము అడుగంటును 
అపుడు నీవు, నీవంటివారు ధర్మము యీభూమిపై నిలిచియుండునట్లు కృషి సలుపవలెను ఈ భూమిపై 
ధర్మమును స్టాపించుటకు నేను యెంతగానో కృషి చేసితిని నా తర్వాత దీవిని నీవు పోషించి పెంచవలెను”' 


ఉద్దవుడు రెండుచేతులు జోడించి నిలుచుండెను కన్నులు అశ్రువులు కార్చుచుండుటచే యె[ర్రబడెను 
ఏకధారగా అశ్రువులు కారుచుండగా, భావో(ద్రేకము చేత గొంతు గర్గదమయ్యెను మనస్సంతయు విచారము 
ఆవరింపబోగా, కొంతసేపటికి ' "వేసుకుని, కృష్ణుని పాదముల ఫై శిరస్ఫునుంచి ఉద్దవుడిట్ర 
నెను. ''కృష్ణా! నీ మూలముగా నా (భాంతులన్నియు తొలగిపోయినవి సూర్యుని యెదుట నిలుచున్నవానికి 
చీకటివలన భయము కలుగునా? నీవు మిక్కిలి కరుణతో నా హృదయమందు జ్ఞాన జ్యోతిని వెలిగించితివి 
నాయందు నీకున్న విశేషమైన అభిమానముచేత, యాదవకులమందు IN నాకు గల 
మోహబంధములనెట్లు తెంచుకొనవలెనో బోధించితివి కాని నాదొక మనవి. నీ యందు నాకున్న (పేమ, 
భక్తి నన్ను విడువక స్థిరముగా కొండవలె నా యీ చంచల హృదయమందు నిలుచునట్టు వరము 
(ప్రసాదింపుము''. 


అనంతమైన (ప్రేమను కనులు వెలిబుచ్చుచుండగా చిరునవ్వు నవ్వి కృష్ణు డిట్లు పలికెను. ““ఉద్దవా! 
బదరికాశ్రమమునకు వెళ్ళుము అచట గంగానది ప్రవహించును గంగావదిని దర్శించినంత మౌాత్రముచేత 
పాపములనుండి విముక్తుడ వగుదువు అక్కడ ఉండి, గంగలో స్నానము చేయుచు నన్ను తలచుచు సన్యాసివలె 
జీవించుము నేను నిన్ను కోరిన కార్యము ఆచరించిన తర్వాత నీవు నన్ను చేరగిలవు'' 


అయిష్టతతో ఉద్దవుడు కృష్ణుని సమక్షము నుండి కదలివెళ్ళెను జ్ఞానబోధ నవగాహన చేసుకున్నప్పటికిని, 
కృష్ణుని విడిచి యుండలేక పోయెను. కృష్ణునితో ప్రభాన తీర్హమునకేగి, కృష్ణుని చివరి క్షణములందు ఉద్దవుడు 
అతని (ప్రక్కనే యుండెమ అదే సమయమున మైత్రేయుడు కూడ అక్కడకు వచ్చెను కృష్ణుడు వారితో 
మరొకసారి సంభాషించి, తన సహజ వైభవ స్తితికి తిరిగి వచ్చెను 


589 


శ్రీమద్భాగవతము 


కృష్ణభగవానుడు వి(ప్కమించుటతో ధర్మము, శౌచము, సౌందర్యము, మున్నగున వన్నియు అంతరిం 
చెను భూమాత దుఃఖముతో కుమిలిపోయెను 


291 సాంఖ్యము 


ఆదిలో బ్రహ్మము తప్ప యింకేదియు లేకుండెను బ్రహ్మము అనగా ఆత్మలలోకెల్ల ఉత్కృష్టమైన 
పరమాత్మ, ప్రకృతికి ప్రభువు, కార్యకారణములు కలిసి ఏకముగా నుండెను అతడే (ద్రష్ట అనగా చూచువాడు 
మొదట (ద్రష్టవ్యము యేదియు లేకుండెను బ్రహ్మము స్వయం ప్రకాశము ప్రకృతి (బహ్మాములో యిమిడి 
యున్నది ప్రకటిత శక్తి కూడ బ్రహ్మమునందే యుండెను 


(ప్రారంభములో సత్త్వరజస్తమో గుణములను త్రిగుణముల మధ్య సంపూర్ణమైన సమన్వయిముండెను 
(బ్రహ్మ ల క్రమేణ యిపుడు త్రిగుణముల మధ్య సమన్వయము 
తప్పినది దీని మూలముగా అశాంతి చెలరేగినది. ఈ అశాంతియే సృష్టికి బీజమైనది. 


ఏ శక్తివలన పురుషుడు యీ విశ్వమును సృష్టించ గల్షెనో దానిని ప్రకృతి యందురు ఇది బ్రహ్మము యొక్క 
చైతన్యాంశము, దీనినే 'చిత్‌' అనగా 'యెరుక' అందురు 


ఈ చిత్‌ శక్తి తనకు తానే విశ్వముగా రూపొంది (త్రిగుణముల పాలనలో నున్నది మూలశక్తి పరమాత్మ 


మారినట్లు కన్చించెను. అనగా పరమాత్మయే కారణభూతుడుగను కార్యముగను రూపాందెను. ద్రష్ట, 
(ద్రష్టవ్యము రెండూ అతడే కర్త కర్మలు కూడ అతడే 


త్రిగుణముల మధ్య సమన్వయము లేకపోవుటయే (ప్రకృతి ఆవిర్భవించుటకు కారణము (ప్రకృతి నుండి 
మహత్తత్త్రము ఉత్సన్నమైనది మహత్‌ అనగా వెలుగు పూర్వకల్పాంతమున సంభవించిన మహాప్రళయములో 


చీకటి అంతటను ఆవరించెను మహత్తత్తము చీకటిని తొలగించి వెలుగు నింపెను మహత్తత్ర్వమే అహంతత్త 
ముగా మారి రూపొందెను 


అహం తత్త్యమనగా క్రియాశక్తి, కర్మలు చేయుశక్తినిచ్చునది అహంతత్త్వ్రము మూడు అంశలు గలదిగా 
గోచరించుచున్నది 


సాత్తిక అహంతత్త్యము. దీనిని వైకారిక మందురు. 
రాజస అహంతత్త్వము. దీనిని తైజసమందురు 
తామస అహంతత్త్యము. దీనిని తామసమందురు. 


సాత్విక అహంతత్త్యము నుండి మనస్సు పుట్టినది 
రాజసిక అహంతత్త్యము నుండి ఇంద్రియములు అనగా జ్ఞానేంద్రియములు పుట్టినవి 
తామసిక అహంతత్త్టము నుండి మహాభూతములు జన్మించినవి 


590 


ద్వాదశ స్కంధము 


అహంతత్తము ప్రధాన లక్షణములు మూడు. 

కార్యము — కర్మ, తామసిక సంబంధమైనది 

కరృత్వము --- కర్మను చేయు శక్తిగలిగి యుండుట. సాత్వికాంశ సంబంధమైనది 
కారణత్వము — కర్మను చేయించు కారణము, రాజసీకాంశ సంబంధమైనది. 


శాంతి, రౌద్రము, అవిద్య --- యీ మూడును వరుసగా సాత్తి(క రాజస, తామస అహంతత్తకము యొక్క 
లక్షణములు. సాత్త్విక అహంతత్త్వము చేత మనస్సు పనిచేయుచున్నది దీనికి ఆలోచించు శక్తి యున్నది 
దీని నుండి అవగాహన, కోరిక యనునవి పుట్టుచున్నవి 


కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు రాజసిక అహంత్ర్తత్త్య్యము నుండి పుట్టుచున్నవి. తామసిక అహంత 
త్రము నుండి మహాభూతములు తన్మాత్రలు పుట్టుచున్నవి 


మొదటి తన్మాత్ర శబ్దము ఇది అయిదింటిలో అతి సూక్ష్మ తరము. దీనితా చెరిన మహాభూతము ఆకాశము 
శబ్దము ఆకాశమందు వ్యాపించును. కాబట్టి శబ్దమువలె ఆకాశము సర్వవ్యాపకము. 


రెండవ తన్మాత్ర స్పర్శ. స్పర్శ జ్ఞానముతో కూడిన మహాభూతము వాయువు వాయువు కూడ 
సర్వవ్యాపకము స్పర్శ యందు శబ్ద లక్షణము గలదు. వాయువు శబ్దమును, స్పర్శను కూడ వ్యాపింపజేయును 
ఆకాశము కన్న వాయువు స్తూలమైనది 


మూడవ తన్మాత్ర రూపము. ఇది రూపము ద్వారా (గ్రహణశక్తి కలిగించును ఈ తన్మాత్ర (అనగా 
రూపము)తో కూడిన మహాభూతము అగ్ని. ఈ రూప తన్మాత్రకు మూడు లక్షణములున్నవి ఇవి శబ్ద 
స్పర్శ రూపములు. స్పర్శ తన్మాత్ర వాయువు కంటు అగ్ని స్టూలమైనది 


నాలుగవది రసతన్మాత్ర మహాభూతమైన వారి నుండి యీ తన్మాత్ర జనించినది ఈ తన్మాత్రకు శబ్ద 
స్పర్శ రూపరసములను నాలుగు గుణములు కలవు. ఇది అగ్నికం లును సూలము 


అయిదవది, చివరి తన్మాత్ర గంధము, అనగా వాసనాశక్తి గలది ఇది మహాభూతము భూమి నుండి 
పుట్టినది భూమికి శబ్దస్సర్శ రూప రసగంధములను అయిదు గుణములు కలవు అన్ని తన్మా(త్రల కన్న 
మిక్కిలి స్టూలము. 


ప్రకృతిని సగుణ బ్రహ్మము అందురు శుద్ద సత్య స్వరూపమును నిర్గుణ బ్రహ్మము అందురు 
పంచమహాభూతముల శక్తిని ద్రవ్యశక్తి అనియు, ఇంద్రియములకున్న శక్తిని (క్రియాశక్తి అనియు, ఈశ్వరుడు 
అధిష్టానముగా నున్న ప్రకృతిశక్తిని జ్ఞావశక్తి అనియు అందురు 


591 


శ్రీమద్భాగవతము 


ప్రకృతి యీ క్రింద వివరించిన వానితో కలిసి ఆవిర్భవించినది 


పంచ మహాభూతములు * 


పృథివి --- 
అప్‌ — 
తేజస్సు — 
వాయు — 
ఆకాశము --- 


పంచ తన్మాత్రలు 
గంధము --- 
రసము — 
రూపము — 
స్పర్శ — 
శబ్దము — 


జ్ఞానేంద్రియములు 
శ్రోత్రము --- 
త్వక్కు -- 
చక్షువు 
రసన — 
(ఘాణము ఎ 


కర్మేం[ద్రియములు 
వాక్కు — 
పాణి — 
పాద — 
ఉపస్థ — 
పాయు — 


అంతఃకరణ నాలుగు రకములు. మనస్సు, బుద్ది, అహంకారము, చిత్తిము 


రుచ 
దృష్టి 
చర్మజ్ఞానము 
ధ్వని 


చెవులు 
చర్మము 
కన్నులు 
నాలుక 


ముక్కు 


అయిదు పంచ మహాభూతములు, అయిదు తన్మాత్రలు, 


యములు 


కాలము యిరువదియైదవది కొందరు కాలమును జీవితమునకు అంతముగా పరిగిణింతురు ఈశ్వర 
వైభవ మెరుగని అజ్ఞానులు, ప్రకృతిలో అనగా యీ భౌతిక ప్రపంచములో సతిమతిమగువారు, అహంకారము " 
చేత (భ్రాంతిలో పడువారు కాలమునకు భయిపడెదరు కాలము మహాశక్తిమంతమైనది కాలస్వరూపమే 


502 


అయిదు కర్మేంద్రి 
యీ ఇరువది నాలుగు కలిసి సగుణ బ్రహ్మమగును 


ద్వాదశ స్కంధము 
ఈశ్వరుడు 


నిర్గుణ పరబ్రహ్మము, (ప్రకృతి సృష్టికి కారకుడు అయిన ఈశ్వరుడు (కాలస్వరూపుడు) ఇరువది 
అయిదవది తన మాయచేత కాలుని సహాయముతో ఈశ్వరుడు సృష్టియైన ప్రతిజీవియందు ప్రతి వస్తువునందు 
వసించుచున్నాడు జీవులలో పురుషుడుగను, బయట కాలముగను వ్యవహరించుచున్నాడు ప్రతిజీవికి, ప్రతి 
వస్తువుకు ఆది అంతములు కాలము నిర్లయించుచున్నది 


అంతఃకరణ పరమోత్మృష్టమైన అంశమే మహత్తత్త్యము అనగా (ప్రకాశము (వెలుగు). మహత్‌ నందు 
యెల్లిపుడును పురుషుడుండును దీనిని పరమ పురుషుడుగా అనగా వాసుదేవుడుగా పూజింపవలెను 
భూతములన్నిటిలో వ్యాపించి యున్న వేయి శిరస్సులు గల అనంతుడు, మనస్సు, ఇంద్రియములను 

య _ఖము నందు పూజింపవలెను సంకర్షణుడు అహం శుద్ద స్వరూపమగుటచేత అతనిని 
పూజింపవలెను అనగా అహంకారముగా మారకముందున్న స్వరూపము 


మనస్తత్తమనగా ఆలోచనాశక్తి భావోద్రేకములు, కోరికలు, యిస్టానిష్టములు, మానసికమైన బంధములు 
మున్నగువానిని ఆలోచన లందురు ఈ అంశములతో కూడిన అహంత్ర్తత్త్యము అని ' 
న్నది నల్లని మేఘములు ఆవరింపక స్వచ్చమైన నీలి ఆకాశము వెల్లివిరియు శరదృతువు నందు పుష్పించు 
నీలోత్సలము వలె నల్లగా ఆకర్షణీయముగా నుండు అనిరుద్దు నర్చించవలెను 


చిత్త మనగా బుద్ది సృష్టియైన జీవుల మేధస్సు ద్వారా యిది పనిచేయును ఇది వివేకము గలది (ప్రద్యుమ్న 
రూపములో చిత్తము పూజలందుచున్నది మహత్తత్వ శక్తి వాసుదేవుని రూపములో పూజలందుచున్నది 
ఈ వాసుదేవుడే క్షేత్రజ్ఞుడు సంకర్తుణుడుగా పూజలందు అహంకారమునకు అధిష్టానము రుద్రుడు. 
అనిరుద్దుడుగా పూజలందు మనస్సుకు అధిష్టానము చంద్రుడు ప్రద్యుమ్నుడుగా కొలువైన చిత్తము లేక 
బుద్దికి అధిష్టాన దేవత బ్రహ్మ 


వాసుదేవుడు యీ విశ్వమునకు ప్రతినిధి యని కూడ చెప్పుదురు సంకర్షణుడు తైజసమునకు, 
(ప్రద్యుమ్నుడు |ప్రాజ్ఞతకు, ప్రతినిధులు 


292 ఆది అవతారము --- పురుషుడు 


ప్రారంభమున అనేక పదార్హములతో యేర్పడిన (ప్రకృతి సంపూర్ణముగా రూపాందలేకపోయెను 
నశింపజేయు కాలము, జనన మరణములకు కారణమైన కర్శ, సల్ల కార్యమునకు అత్యవసరము సహజము 
వి వేర (రుగా నుండెను కాలము, కర్మ, 


[| 
వా 
కిని, 


అయిన త్రిగుణములు -- ఇవి అన్నియి నుండినప్పటే 
(త్రగుణముల సముదాయము జడముగా యేర్పుడి 'బ్రహ్మాండమను ఎరు 


అనేక చేల సంవత్సరములు యీ బ్రహ్మాండము జలడుందుం ఈ అండము పాదుగు సమయము 
యేతెంచునప్పుటికి, ఒకదాని తర్వాత మరొకటిగా అండమునందు రంద్రము లేర్వుడెను 


మొదట నోరు తెరచుకొనెను అందు వాక్కు ప్రవేశించెను వాక్కుతొబాటు దానికి అధినేత అగ్ని కూడ 


లే 


593 


శ్రీమద్భాగవతము 
ప్రవేశించెను. 


తరువాత నాసికా రం(ధ్రములు తెరచుకొనెను అందు వాసన, వాసనా జ్ఞానమునకు అధినేత వాయువు 
ప్రవేశించినవి 


అటు పిమ్మట నేత్రములు విప్పారెను దృశ్య జ్ఞానము, దానితోబాటు సూర్యుడు అందు ప్రవేశించెను. 

తదుపరి చెవులు తెరచుకొనగా అందు శబ్ద జ్ఞానము, దిక్కులు ప్రవేశించెను 

చిట్టచివర చర్మము చైతన్యవంతమై ఓషధులచే స్పర్శ జ్ఞానము కలిగి యుండెను 

హస్తములు ఆవిర్భవించగా వాటికి ఇంద్రుడు బలము నందించెను 

ఆవిర్భవించిన పాదములకు చలన శక్తి కలుగగా విష్ణువు అందు ప్రవేశించెను 

ఏర్పడిన నరములందు నదులు ప్రవేశించెను 

తరువాత ఉదరము యేర్చడినది దానితోబాటు ఆకలి దప్పిక కూడ యేర్చడినవి. అందు సముద్రము 
(ప్రవేశించెను 

హృదయ మేర్చడి అందుండి మనస్సు ఆవిర్భవించెను. చంద్రుడు మనస్సునకు అధిష్టాన దేవత అయ్యెను 

తరువాత బుద్ది బుద్దితోబాటు బ్రహ్మ ఆవిర్భవించెను 

అటు పిమ్మట అహంకారము, అహంకారముతోబాటు రుద్రుడు గోచరించెను 

అయినప్పటికిని, యీ దేవతా శక్తులేవియు (బ్రహ్మాండమునకు జీవము పోయలేకపోయినవి. బ్రహ్మాండమం 


తయు ఆవరించియున్న వైరజ పురుషుడు దీర్చ సుషుప్తిలో నుండెను. అతనికి మెలకువ కలిగించుట సాధ్యము 
కాకపోయెను దేవతలందరు బ్రహ్మమును పప్రార్డించిరి. 


కేత్రజ్ఞుడు, అనగా పురషుడు వైరజ పురుషుని హృదయము నందు ప్రవేశించెను ఆ హృదయము నందే 
చిత్తము చోటు చేసుకున్నది అపుడు చైతన్యము యేర్చ్పడగా, జలము నుండి వైరజ పురుషుడు బయటకు 
వచ్చెను. 


293 వేదములు వర్షించిన విరాట్‌ పురుషుడు 


జలములో నిక్షిపముగా నున్న బ్రహ్మాండ పదార్హములలో పురుషుడు ప్రవేశించి, వేయి శిరస్సులు గల 
ఆదిశేషునిపై పవ్వలించి నారాయణుడుగొ 'ప్రకాశించుచుండెను నారాయణుని నాభి నుండీ ఘనమైన పద్మము 
ఉద్భవించెను సృష్టి కార్యమును (ప్రారంభించమని ఆజ్ఞ పడసిన బ్రహ్మకు యిది స్టానమయ్యెను 


విరాట్‌ పురుషుడు, అనగా సృష్టి గర్భములో నున్న హిరణ్యగర్భుడు, అంతటను వ్యాపించి యుండు 
పురుషుడు, అష్టాంగ యోగమందు ధారణ చేయు మూర్తులుగా నుండవలెను 


భగవంతుని సర్వ సంపూర్ణమైన స్వరూపము విరాట్‌ పురుషుడు పృథివి, అప్‌, తేజస్సు, వాయువు, 
ఆకాశము, అహంత్తత్త్యము, మహత్తత్త్యము అనునవి యేడు కోశములు. బ్రహ్మాండము నందుండే వైరజ 


$94 


ద్వాదశ స్కంధము 


పురుషుని యా యేడు కోశములు ఆవరించి యున్నవి హిరణ్య గర్భమున వ్యాపించిన ఆత్మ అతడే పురుషుని 
యొక్క విశ్వరూపమును ధ్యానింపవలెను 


విరాట్‌ పురుషుని పాదముల అడుగు భాగము పాతాళ లోకముగా యేర్పడెను. 
విరాట్‌ పురుషుడు వేయు అడుగులు రసొతలముగను, కాలి మడమలు మహాతలముగను యేర్చడెను. 
పాదములకు పైనున్న చీలమండలము (a౧kle5) తలాతలమని వేదములు వర్థించుచున్నవి 


మోకాళ్ళు రెండును సుతలముగను, రెండు తొడలు వితల అతలములుగను యేర్పడెను. 


g 


నడుము వెనుక భాగము భూతల మనియు, విరాట్‌ పురుషుని నాభి ఆకాశనునియు వేదము 
వర్గించుచున్నని 

విరాట్‌ పురుషుని వక్ష స్టలము దేవతా హోమములకు నిలయమైన స్వర్గము మహర్షోకము విరాట్‌ పురుషుని 
హృదయము, జనలోకము అతని వదనము 


విరాట్‌ పురషుని ఫాల భాగము తపోలోకమనియు, సత్యలోకము అతని అనేక శరస్సులనియు, వేదములు 
చెప్పుచున్నవి. ఇంద్రుని నాయకత్వములోని దేవతలు విరాట్‌ పురుషుని భుజములు, దిక్కులు అతని చెవులు, 
అళి నీ దేవతలు అతని నాసికా రం(ధ్రములు, అగ్ని అతని నోరు అని వేదములు వర్లించుచున వి 


సూర్యచంద్రులతో కూడిన అంతరిక్షము విరాట్‌ పురుషుని నేత్రములు రాత్రి పగలు అతని కను పాపలు. 
కనుబొమ్మల నెత్తగా అది బ్రహ్మలోకమని చెప్పుదురు. జలము విరాట్‌ పురుస్సుని నోటిలోని అనగా అంగుడి 
పైభాగముగా యేర్పడెను. 


పై పెదవి సిగ్గునకు, (క్రింది పెదవి దురాశకు (పతి రూపములు 


అతని వక్షస్తలమునందు ధర్మము చోటు చేసుకున్నది అతని ఉదరము సముద్రము, యెముకలు 
పర్వతములు. 


నరములే నదులు, వృత్షములు, కేశములని వేదములు వర్లించుచున్నఏ 

విరాట్‌ పురుషుని వేగము కాలము, శ్వాసయే వాయువు 

సంసారమను యీ విశ్వము భగివంతునికి ఆట స్తలము మేఘములే నిరాట్‌ పురసువి జుట్టు ముడులు. 
సాయంకాలము అతవి వస్త్రములు అతని హృదయము అవ్యక్తము, అతని మనస్సు చంద్రుడు. చిత్తము 
మహత్‌ అతని అహంకారము రుద్రుడు. 

యజ్ఞము విరాట్‌ పురుషుని కార్యము. 

సూక్మముగా చెప్పవలెనన్న, మానవుని చైతన్యశక్తి న్యప్న లోకములమ నృష్టించి, అందు తానే ఆన్ని 
పదార్హములుగా యేర్పడిన రీతిగా, పరమ పురుషుడైన నారాయణుడు, యా లరుషుడు, పరమౌత్మ 


595 


ఫలశ్రుతి 


““ఓం నమో భగవతే వాసుదేవాయ'' --- మానవు డెదుర్కొను దుష్ట శక్తులన్నియు నశంచుటకు యీ 
మంత్రము పఠించిన చాలును. సూర్యుని వెలుగు చీకటిని పటాపంచలు గావించునట్టు, స్వచ్చమైన నీలి 
ఆకాశమందు చేరిన దట్టమైన నల్లని మేఘములు చల్లని గాలికి చెల్పాచెదరైనట్లు, మానవుని మనస్సు నుండి 
అజ్ఞానము, దుఃఖము యీ మంత్ర పఠనము వలన తొలగిపోవును. 


ఒక కణ కాలమైనను యెవరు భగవంతుని కథలను చింతింతురో, యెవరు భగివత్కథలను యితరులకు 
వివరించి చెప్పుచుందురో, యెవరు తరుడుగా భగవత్కథలను నినుచుందురో, అట్టివారి. ఆత్మ 
పరిశుద్దమగును. 


ఏకాదశి నాడు గాని ద్వాదశి నాడు గాని భాగవత పురాణమును పఠించినవారు నేకల పాపముల నుండీ 
విముక్తులగుదురు. 


భాగవతమును స్వయముగా భగివందుడు, కనులో దృవుడైన (బ్రహ్మా దేవునకు బ్‌ నోదించెను. బైరాగ్యము, 


ణి 


భక్తి భాగవతమందలి 'ప్రధాన. నిషయములు. నేదముల సారము భాగవతము. ఇది బ్రహ్మమును చేరుటకు 
మార్గము. పవిత్రమైన శాస్త్ర (గంథములలో దీనికి సరిసమానమైనది నేరొకటి లేదు. నదులలో గంగానది 
వలె, దేవతలలో విస్ణువువతె, పుణ్య క్షేత్రములందు వారణాసి వలె, పవిత్ర గ్రంథము అన్నింటిలో భాగవతము 
జు జా అ చ ఆద 

వరయె త్మృష్ముమైనది. 


మానవుని పాప నిముక్తుని గానించి పరిశుద్దము చేయుటచేత ఇది మహా గొప్ప (గ్రంథము. భక్తితో దీని 
నధ్యయనము చేసినవారు బాధాకరమైన సంసారమను బంధము నుండి సే సచృను పొందగలరు. 


భాగవతము మానవునికి భగివంతుని సై భక్తిని పుట్టించును. భక్తిమూలముగా వైరాగ్యమలవడును. వైరాగ్యము 


జ్ఞానమునకు ఆనగా ఆత్మ జ్ఞా జానమునకు దారితీయును. 


సత్యము బ్రహ్మమని ఉపనిషతులు చెప్పుచున్నవి. సత్యము పరమాత్మ లేక ఈశ(రుడని సాంఖ్యులు 


అందురు. సత్యమే భగవంతుడని భక్తులు భానింతురు. భాగవత పురాణమును అధ్యయనము చేసి నో | సత్యము 


GJ 
g 
గ్ర 
ల 
fA 
[న 
గ్‌ 
రో 
es 
. 
uh 
రై 
౭ 
ల్సి 


అగించి శెలుగు నిడచ్చునదే స స సత్యము. 


ఎవరిని బ్రహ్మ, వరుణ, ఇంద్ర, రుద్ర, మరుత్‌ దేవతలు పవిత్ర మంత్రములతో స్తుతించెదరో ; వేదములు, 
వేదముల శాఖలు, ఉపనిసత్తుల ద్యారా యెనరిని నారు స్తుతిండుచున్నారో; సామువేదులు తను గానముతో 
యెవరిని కీరింతురో; దేవాసురులకు అలనికాని అతని నిజ స(రూసమును, యోగులు తీవ్రమైన ధ్యానము 
ద్వారా మనసు నతనిసై స్పిరముగా అగ్నెము చేసి (గ్రహింద గలుగుచున్నారో; అటి మహనీయునకు 
నమస్కారము. 


596 





. ఖరిడేహాల్‌ వేంకటరావు - జన్మష్టలము విజయనగరము; విద్యాభ్యాసము మహారాజ 

కళాశాల, విజయనగరము; ఆంధ్ర విశ్వ విద్యాలయము, వాల్తేరు; బొంబాయి విశ్వ 

విద్యాలయము, బొంబాయి. మహారాజ కళాశాలలో ఉపన్యాసకునిగా ప్రారంభించి, 
' భిలై టాటా ఉక్కు కర్మాగారములలోను, ఎడ్మిని(ఫ్రేటిన్‌ స్టాఫ్‌ కాలేజి ఆఫ్‌. 
ఇండియా, హైదరాబాదులోను మధ్యమ శ్రేణి అధికార పదవులు నిర్వహించిన . 
పిదప, సింగపూర్‌ జాతీయ విశ్వవిద్యాలయములో పన్నెండున్నర సంవత్సర. 
_ ములు, శ్రీ సత్యసాయి ఉన ఎత విద్యా సంస్థ (విశ విద్యాలయము) లో మూడు. 
సంవత్సరములు ఆచార్య పదవులు నిర్వహించిరి. ప్రస్తుతం విజ్ఞాన జ్యోతి స ంస్టలోని 
/ మేనేజిమెంటు ఇన్‌ స్ట్య్యూట్‌ లో ఆచార్యునిగా పనిచేయుచునా న్నారు. ద 


ఇతర రచనలు : భీష్మ గీత (ఫ్లు న సహ హస్రనామము); $ sui కం 1 sai Baba a 
The Omni All; ఆత్మబోధ. న. 


